శ్రీ 
కొముదీ శరదాగమము 


వెయాకరణ సిద్ధాన్ల కౌముదికి వివరణనహితమగు ఆం| ధవ్యాభ్యానము 


మమ. 


పూర్వార్గము = పథమభాగము 


వ్యాకరణాచార్య వ్యాకరణాలజ్కార విద్యాాపవీణ 
అప్పల్ల జోగన్నశాస్త్రి, 9.0. 1. 
[ప్రధానోపాధ్యాయుడు ( రిటైర్డు) 
శీ) విజయనగర మహారాజ సంస్కృత కశాశాల 
విజయనగరము 


సు 


(త్రివేణి పబ్లిషర్సు ప్రెవేట్‌ లిమికెడ్‌ 
మచిలీపట్టణ ము - 521 (౮01 


(ప్రథమ ముదణము : 1949 
తృతీయ ముదణము : 1987 
(తీవేణి (వెస్‌, మచిలీపట్టణము 
ధ్రి (కివెణి పన్టిషద్సు వ్రవేట్‌ లిమిటెడ్‌ 
వెల: రూ. 50-00 


INTRODUCTION 


I was desired by my friend and colleague, Pandit Appalla 
Joganva Sastri Garu, to write a few lines by way of introduction 
to his edition of Bhattoji Dikshita’s Siddhanta Kaumudi with 
his own commentary in Telugu, our mother-tongue, and 1 do s0 
with pleasure. 


Pandit Joganna Sastri Garu hails from the Visakhapatnath 
District and belongs to a learned and pious family of Brahmins. He 
was educated in the Maharajah’s Sanskrit College, Vizianagaram, 
from which he took the Siromani title of the Madras University 
with Vyakarana as his special subject of study. In the sani 
college he was initiated into the principles: of the Comparative 
Philosophy of the Indo-European family of languages and pasted 
the examination in English for the certificate of proficiency ih 
the subject. Subsequently he obtained the Vidya Pravina title 
from the Andhra University with Sahitya and Alankara 3s his 
special subject. At the end of his scholastic career in 1916, he 
was appointed Pandit in his own Alma Mater and has since been 
engaged i in imparting instruction to successive bands of students 
in all the standard works in Vyakarana, both higher and lower, స 
well as in some other subjects by the side of those very savant. 
from whom he received instruction and who in a short time 
transferred to him the major part of their responsibilities consider- 
ing him to be a worthy successor to them. He has, therefore, 
to his credit not only the proficiency in Vyakarana .acquir 
through study according to the methods indigenous to the soil 
but also experience in teaching the subject for nearly a quarter 
of a-century. Pandit Joganna Sastri Garu is thus amply qua ified 
to wite a commentary on the basic work in Vyakarana, thé 
Siddhanta:Kaumudi, and 1 am quite sure that his comment: 
faithfully reflects the views of ancient grammarians of India and 
can. confidently be placed in the bands of young scholars for జు 
Healthy initiation into the principles of oné of thé most పు 
ఊఉ in Sanskrit. ww 


gkarana. in Sanskrit is not only grammar, bor am ఖ్‌ ar, 
piped గ్‌) 


శ్రర philosophy combined [6 one. Out 
sidered évety 1టలు4 nbt fro the natural st ndpoint, 
fiom: the పంబ ard ani poitits 6f view , (ఫీ 

ఏమన్న 


dphy of granitha 
thir aithnef by iin phitosopliy 


iy 


people could arrive at more fundamental truths than our brothers 
n the West who had always been more practical than ourselves. 


Vyakarana was first systematized and rigid rules of the science 
of language framed by Panini in our. country when most of the 
Western countries were still labouring under barbarism. Panini’s 
work consists of a vast number of mnemonic rules, about 4000, 
constructed with unprecedented desire for brevity even at the cost 
of perspicuity. ‘To achieve this brevity Panini coined telegraphic 
symbols of his own for many concepts of grammar and omitted 
as many words as possible for his rules to be supplied from the 
context or tradition. ‘The desire of the grammarians for brevity 
of expression has thus become proverbial. The result was that 
grammar became a very abstruse science in our country defying 
every attempt to penetrate into its secrets unless every letter of 
it was expounded by professors armed with the missiles of tradi- 
tional knowledge and commentaries. It is not therefore strange 
that s0 many commentaries and accessory treaties arose round 
the grammar of Panini each embodying within itself a part of 
the material necessary for a complete compreshension of the full 
significance of the rules of grammar. 


Apart from this some scholars have busied themselves in 
fearranging the order of the rules and ‘grouping them under 
different heads and providing them with a short gloss :to bring the 
science within the easy grasp of the beginners of the subject before 
they plunge into the higher and more abstruse commentaries on it. 
Though not the first, Bhattoji Dikshita’s Siddhanta Kaumudi 
is ohne of the most successful and fortunate attempts at rearranging. 
the rules of Panini’s Vyakarana and providing them with a gloss, 
For the last one hundred and fifty years and more the “5166402012 
Kaumudi” has been practically the first book to be studied by those 
who want to attain proficiency in our science of Vyakarana accord- 
ing to our traditional method. It further finds a place in the 
క for all university examinations which claim to supply 

a'thorough grounding in Sanskrit language and literature. The 
Ropularity of the work justifies the production of a new commentary 
of 14 especially with the avowed object of bringing the subject. 
Within easy reach of those who desire to. have as ful] a knowledge 
of Vyakarana as possible without going into the more elaborate. 
and difficult commentaries on it. 


ష్‌ ‘Apart from their intrinsic. merit, ‘commentaries in Sanskrit 


which, 

cbviptéd’ as a dead language, do not! carry us very far, : They 
ah on usTthe7additional burden of construing 2 dead. language 
tithhf vf -tomprehending thefprinciples-of the new science.:. In 


ఖో 

these days of modernism and partiality for the practical side in 
every science, commentaries in the living vernaculars should 
certainly .be preferred to those in dead languages and Pandit 
Joganna Sastri Garu has certainly made a very happy departure in 
selecting the Telugu language for writing his commentary and 
explanation of Sanskrit grammar. When Sanskrit grammars written 
in English are found to serve the needs of this practical age, those 
written in Telugu and other vernaculars of our country must 
serve still more. It is the sacred duty of every citizen to enrich 
and adorn "is mother-tongue and a language cannot be better 
enriched and adorned than by enriching the literature in the 
language. Mr. Joganna Sastri’s work thus serves a double purpose 
that it not only brings Sanskrit grammar within the easy reach 
of the students and marks a landmark in grammatical literature 
but also enriches the Telugu literature. His attempt is laudable 
and I trust many scholars will follow his footsteps and augment 
the Telugu literature in various new ways. The question of 
vernacularization of higher studies is beset with the difficulty of 
want of suitable text-books in the various sciences and this can be 
solved only by others following the example of Mr. Joganna Sastri 
and producing standard works in Telugu in the different sciences, 
It is admitted on all hands that the true greatness of a nation 
depends on the traditions built up by itself and embodied in its 
own literature. 


His Highness Kalaprapurna Dr. Sri Vikrama Deo Varma 
Bahadur, D. Litt., Maharajah of Jaipur, has already amassed 
great fame in the country by his many acts of charity. both large 
and small, not only to the people but also to the Telugu and 
Sanskrit literatures. Not to speak of his other acts, the J. V. D. 
College of Commerce and Technology, Andhra University, Waltair, 
is a standing monument to his generosity and love of learning. 
He has once more earned the gratitude of the Telugu-speaking 
people by readily appreciating the value of this book and generously - 
permitting it to be published under his patronage. The book 
acquires additional lustre by being associated with the name of 
that illustrious patron of science and letters, especially in Telugu. 


May the moonlight with the approach of autumn shine all 
the brighter, for ever and ever under the [32052166 care న్‌ 
valour! 


ViDyAsADMA, |] P. V. RAMANUJASWAMI, M. A, 
VIZIANAGARAM Principal, 
8th Feb. 1942 Maharajah's Sanskrit College 


ఖే 


Mr. Appalla 082002 Sastry’s translation into Telugu of 
the “Siddhanta Kaumudi” of Bhattoji Dikshita—a standard 
grammar of the Sanskrit language, is a very laudable attempt 
at enriching a vernacular language of South India. The days 
when proficiency in vernaculars and translating Vedic or Sastric 
works into them was considered a low achievement are fortu- 
nately gone, and it is now recognised on all hands that the 
cultural value of a language is enhanced so far as it is enriched 
by works belonging to various branches of knowledge. A transla- 
tion of a standard work on Panini’s system of grammar is for a 
long time felt to be almost a necessity in Telugu, since most of 
the grammars in Telugu were modelled upon it and have 
adopted to a very large extent the technic and terminology 
of the Paninian system. As such students of Telugu language 
are obliged to have a thorough understanding of the principles 
of Sanskrit grammar in order to master the grammatical principles 
of their own language. Hence, the present translation of Mr. 
Joganna Sastry with its illuminating commentary of “ Sarada- 
gama” in Telugu will be doubly welcome as not only supplying 
a long-felt necessity but also further grammatical studies in 
Telugu. 


Itis rather difficult now-a-days to get such works on scholarly 
technical subjects as these written in vernaculars published since 
they are likely to have only a limited circulation. Authors will 
naturally have to depend for their publication mostly on the support 
of big institutions or on the munificence of Royal patrons. Our 
author is very fortunate in having the patronage of the Maharajah 
of Jaipur who is noted not only for his deep scholarship and 
culture, but also for his large-hearted and unbounded munificence 
and vision. 


Iam sure this work will prove a useful and welcome addition 
to grammatical works in the Telugu language. 


K. RAMAKRISHNAYYA, u. A. 
Head of .the- Department of Telugu 


MADRAS | 
Umversity of Madras 


1212-1941 


అభిప్రాయములు 


శీ విజయనగరవమవోరాజ సంస్కృతే కళొశాలయందు క నుపాధ్యతంనిగ నున్న 
కాలమున (బ్రన్మాశ్రీ! ఆప్పల్ల బోగ న్నశ్నాస్త్రీగారు వ్యాకరణశిరోనుణి పరీతయందు 
ఉ త్తీర్దులయి అచ్చటేే చ్యాకరణా ధ్యాపథలుగా నియు కలెరి, మరికొంతకాలమునన 
వారు “సాహిత్యవిద్యాప్రవీణ పరీతయందుకూడ ను త్రీ్తలయి ప్రస ము అలంశారక్నాస్త 
(ప్రభానా ధ్యాపవలుగా పనిచేయుచున్నారు, చరశొలము వ్యాకరణకళా స్టా ధ్యా పనమున 
వారికి గలిగిన యనుభవము * కౌొముదీశరదాగమి? మను ప్రకృత గ్రంథ రక చనమునవ 
బాగుగ నుపకరించెను. విషయానుసారముగ చాణినీయా హై ధ్యాయికి రచింపబడిన 
చ్యాఖ్యానములలో ను త్రేమమగు భట్టోజీదీమీత విర-చికమగు వెయాకరణనీద్ఞా న న 
కాముదికి ననవాదమును రేచించుట నుకేరముగాదు, సుదుష్కు_ర మనియే చెప్పవ లెను, 
పాణిసీయనూత మలక బదొచ్చేదము, అనువృ త్రీ ప్రదర్శనము కౌముదీ భాగమునవ సవి సర 
ముగ ననువాదమ్యు పరిఫాహాస్వరూప నిరూపణమ్యు అవళ్యకములగు షాక (బ్రత్యేక 
ముగ వివరణము __అను ఫసల్‌ రచియింపబడిన యీగ్రంథము ననువాద మనుటకం టి 
వ్యాఖ్యాన మనుటయం 'బెక్కువ సామంజస్యము కలదు, ఒకక పర్యాయము గురువువద్ద 
కాముదిని చదివిన (ప్రతియాం? థవిద్యారికి నీ గంథఃను చక్‌ నానరు యను కాగలదని 
నా నిక్చితాభిపొయము దుర్భోధమగు కౌముది నీవిధమున కరతలామలకమువలే 
సుబోధ మొనర్చి పన లోక తాన కత్యంతోప పకారవలగు ని (గ్రంథకర్త రక్ష నా 
యభఖివందనములు, మూలగ ంథముగాడ నిందు ముద్రింప బడుటనే మూల్యాధక్యరూప 
(ప్రతిబంధకము లేనిచో నిగంథమును విరివిగ ప్‌ లుపయోగిం చెదరని నమ్ముచున్నాను, 


సామౌన్యముగ బండితులు 'సంపన్నులుగారు. అందును ఇట్టి విస సృ (గ్రంథముల 
ము(దించుటన సర్వవిధ ముల తాన! అట్రితరి కక ని సర్గభ్లి న్నా స్పద మేకం స్తమన్నిన్‌ 
ద్వయం శ్రీశ్చ సరస్వతీ చ” అను శాలిదాఫీయప 0 శ్రికి యథార అత్యు తులగు 
శ్రి జయపురస సరవా శ కరగ శ్రీ విక్రమ దేవవర్మ మహారాజావాోరీ తద్ద్రంథ్సమును 
మ్యు[దింపించుట ([గ౦థక_ర్రయొక్క_ మహాభాగ్య మని చెప్పవలయును, శ్రీహరు “ఆ 
చానం హి విసరాయ 'సతాం వారిమువామివ *” అను కాలిదాసో కిని సంవూర్గముగ 
ననుస్టించుచున్న రాజర్జులం, లోకోపశారకలగు (శ్రీవారికి వేదో క్షమసు' సంవూరాయుమ్య 
మును భగవంతుడు (పషాడించుగాత. | 


వో ఆరా “త్తవాన్‌ వూర్వమ రిశామ ప్రద స సతః 
mM 
విశ్వేధ్యతఃసవః శ్రీమాన్‌ పోయర్లేవ ద్ర ద్ర్రీనిక మనుః ॥ 


ఇట్లు 
బుధజనవి భేయుడు 
చిట్టిగాడూరు. * మవళోపా ధ్యాయ 
మచిలీపట్టూము (శ్రీను _త్తీరునుల గుది మెళ్ల వరదాచార్యులు, 3, ఊ 


1.91M2 }: నారనింనా సంస్కృత కళాళాలాధ్యశ్లుల 


viii 

ట్రహ్మశీ వ్యాకరణాచార్య అప్పల బోగ న్న శాస్త్రులు గారు, శ్రీ విజయనగర 
మహారాజ సంస్కృత కళాశాలలో నిరవదియైదు వత్ళరముఅనుండి వ్యాకరణశాస్త 
మును సమగముగ న ధ్యాపనము. జేయుచు చారి కా క్యా స్త్రమనగల సామర్యాలేశయ 
ముచే వై లన శరదాగ మిమను నాం ధ వ్యాఖ్యను గ్‌ ల్పించీ యాంధ్ర 
లోకమున కమితీోపశారము నొనరించిరి. చే నీ వ్యాఖ్యానమున జాలభాగములం జూచి 
తిని కౌముది శరదాగమశోభితయె యుప దేశ కా పేవ లేకయే వ్యాకరణార్థులన నై చెయా 
కరస ముల నతీ స్ఫుటముగ? ( బళాశింపంజేయుచున్న దగట చే సీష్యాఖ్యవ శ 
దాగమోభిఖ్య యెంకయు సుమనోవారమె యొప్పుచున్నది, 


ఆంధ వ్యాక రణముఅన్ని యును చాణీనీయ వ్యాకరణ సం పదాయబహుళములయి 
యుండుటవలన నాం భమున wend "స్మ ప్ర కాళక మగు నదర న మొకటి 
యుండు సెంతయు నావళ్యకమని చిరశాలమనీీడేయయు ను కూరుచున్న * యాంధుల 
యభిలాషమును 'సఫలముగంజేనీ యాం(ధ భాషా ధ్యేతలవ గొప్పసాహాయ్యము నొనర్చిన 
శ్రీ శాస్త్రుల వారియెడ నాం|భలోక మెంతయు. నృతజ్ఞమె యుండదగును, శాస్త్రుల 
వారు పేకప్ప భాగములినుసూడ నచిరకాలమున( (బకటించి యాం|ధలోకమున కిత్రగఫ 
నుగు నుపకృతిని జేయుదురుగాక! 


సక అక లానిధులును, సర్వ భాపాప పరిపోవ.కులును, మహోదారులు నగు కలా 
(పవూర్గ సాహిత్య స్మమౌట్‌ ఈఈ ఈ విక్రమ దేవవర్మ ముహారాజాబవాదూరు వారు 
తమ 'స్వాభావికాదార్యముతో కాముదీశరదాగమ  ముదణకై వఅనీనంత్‌ ధనము 
నొసంగి కౌ స్త్రములందు తమకగల యాదరాతిశయమాను వెల్లడించి జా నెకథనులయిన 
శాస్త్రల వారియొక్కయు, నిటి గన ('ప్రకాళమునకై వేచియుండు నాం(థలోకము 
యొన్క్యయు నభీస్సితమును నేర వేర్చిోపీరకి ధన్యతను సీమకూర్చినందులన శ్రీ మహారాజులు 
వారు వీరి కంతయు శాశ్వత స సంస్థరణీయులు, 


ఇట్లు , 
సజ్జనవి'ధేయుడు, 
విశాఖపట్టణము | క విద్యాన్‌ ” గంటి జో గిసోమయాజి, ౪, A., 1, T, 
28.89.1942 లెక్చరర్‌, ఆంధ యూనివర్శిటీ శా లేజీ, వాలేర్‌ 


కజాయాలిదికశ్టక్రీ శ్రా. 


శీ అప్పల్ల జోగన్నక్నొష్రిగార (శ్రీ విజయనగరనుపోరాజు సం స్మృృత కళా 
శాలయందు నావదను వ్యాక రళాలజ్కా_రళా_స్తృములలో గొన్ని యుద్ద నముఅ 
ల్‌ థి 
జదివి ఉరాం పీకిశాపరం సంస్టానము అందలి పండితప పరిషత్సరీత అందును, విశ్వ 
mm 
విద్యాలయ పరీక్షలందు ను ్తీరలయి వీజయనగ రమహా రాజ సంస్కృత కళొాళాలలో 
నుపాధ్యాయులుగ నుండి, నుమా రిరువదియైదువత్సర ముఅనుండి వ్యాక రణశా స్త 


స,ము 
నఫ్యాపనము కేయుచున్నారు, (౫ 


ర్త 


1x 

వీరు రచించిన శరడాగను మనెడి కౌముదీ వ్యాఖ్యానమును "నేను జూచఛితిని...ఇదీ. 

కౌముదిలోని కి పవిషయములను సయితము సుస్పషమూగ్య సులభ శెలిని వెలడించుచున్న 
యలు న్‌ నూ ' 

దగుటంశేనీ దీనికి శరదాగమాభిఖ్య యొంతయు 'సమంజసముగ నున్నది, ఇందు దీక్షీ 
తాశయములు అన్యూ నానలీ! ప్రస కిళ ననువదింపబడియుండుటచే నిది : : పండికపరి 
(శ్రాన్యామె యున్నది, ల్‌ 

వ్యాకరణమును సమ్మగముగ జదువ నవకాళములేక నా క్యాస్త్ర్కమున కొన్ని ట్య? న 
మలనుమా(తమా జదివి కారణా _నరములచే విస్థృతములగు దీమీత సీదా నములస్లో? 


తిరుగ సంగహీంప నల్ళిలషించువార లీ వ్యాఖ్యాన సహాయముచే ననాయాసముగ సా 
విషయములను 'సంగ్రహింప గల్లుదురు, మటీయు నీ వివరణము సదుపాధ్యాయు 
డర్తడగు విద్యార్థికి పాఠము ఊపి డిరీతి నుండుటచే విశ్వవిద్యాలయ పరీక్షలలో, 


@ 
సొహిళ్యవిద్యా ప్రీ", భాసా ప్రవీణ కత్యుల బారు దినిసహాయమున కౌముదీవిషయము 
అను నుఖముగ దెలినీకొని యుపళారము నొొందగలరని నా దృఢవిశ్వాసము, 


కాముదిని పరివూర్గ్లముగ సీరీతిని వివరించు, లోకోపకృతి గావించి, లోకాదరము 
నవ బ్యాతులగుటకై వీరికి సంపూర్తా యురారోగ్యములు గ ల్లునటుల వ. 
చున్నాడను, | 
లోకోపశారకములగు నిటి ట్టి తగగ? గ సముల (పకటనచే లోకమున కమితోష్ట 


కారము నొనర్చి పండితులవ దస ప్రోత్సాహము నొసంగుచునుండు శ శీ శ్రీ జయ. 
పురాధీళులగు సాహిత్యసమాట్‌, కళా(ప్రవూర్ల, విక్రమజేననర్శ నుహా రాజాలు-గాథ్లు 
లోకమున కంతీయు సంస్థరణీయులు, 


విజయనగరము “ మహామహోపాధ్యాయ, క ళాప్రవూర్ణి “శ్నాస్త త్ర్రగశ్నాక ఓ 


15.12.1941 తాకా సుబ్బరా యక్లొన్ట్రీ 


ie హాడ్‌ పండిట్‌ , శ్రీ నుహారాజ సంస్కృత కల 


(బ్రవ్మాశ్రీ/ అప్పల్ల జో గన్నళ్యాస్త్రీగారు రచించిన వైయాకరణనిద్దా ఖ్‌ 
శాముదీళరదాగనుము ) అను నాంధ్ర వ్యాఖ్యాన గ్ర సముం దిలకించి మిక్కలి యానం 
దించితిని తీ శాస్త్రిగారు శాబ్దిక సార్వభౌముఅగు నాడూరు వేంకటశాస్త్రి, 
మవోళ యులవద్దను, 'నుహానువోపొూధ్యాయి “కళాప్రవూర్ల? శీ శాతా నుబ్బరాయకా స్తీ సి 
మహాశయులలుద్దను భాస్యాన నవ్యాకరణశ్యా స్త్ర మును, అలంశారశ్యా స్త్ర మను నధ్యయ 
నముచేసీ ఊర్తాం? వీకిశ్రాపుర విద్వర్సభ అందు వ్యాకరణాబార్యపరీకయం దుశ్రి దుతీరులె నల విశ్వ 
విద్యాలయన్ములందు వ్యాక రణశిరోనుణి, 'పాహిల్యపిళ్యా (వల [ప్రముఖ పరీక్ష అందున 


క్త 


గృళార్దలె 'ప్రసుతము వీజయనగరమహా రాజ సంస్కృతే కళాళాలయందు వ్యాకరణో 
అంళాశేశాస్రోంపొధ్యాయులుగా నున్నారు, 


ఇట్టి మన శ్నా స్రీగారు వ్యాకరణశా స్తా) భ్యాసమునంగల కష్ట మెటింగియున్న వారు 
గావున వ్యాకరణవిడ్యార్దత కష్ట్రంబులం చాఫువారై కాముదియరీతయుం గరతలామల 
కంబుగం 'ెలియునట్లు కాముదికీ (బకాళమిచ్చునది శరదృతువు గావున దీనికి “గాముదీ 
శరడాగమి మని శేవెట్టిర, ఇది సార శాభిఖ్య యనియు, శరదృతువు కాముదిని 
బృ్రశాశింపజేయునట్లు ఈ ళరదాగనుము కౌముదినిం బ్యిశాశింప జేయుచున్న దనియు 


దింకరణ ష్‌ జెప్పుచున్నాను. ఈవిషయమె శ్శాన్సి న్సీగాలే తమగం థాదియందు : 
వో, పద శేశమహా మే ఘెళ్ళ న్నేయం జెఖీతీ కృతిః | 
mm ce ముం మూ 
చశాస్తు శాముదీదానీం శరదాగమా'సంగ'తా ॥ 


అని |వ్రానీయుండినశే దీక్షీతులవారి కౌముది యున్నదనియు, దాని కిది శరదాగను 
మనియు నుటేయు6 జెప్పుచున్నాను, 


ఇదివజన 'నాదినుండి సమాసాశ్రయవిధ్యంతము రెండు భౌగములుగ మదించి 
(ప్రకటించి యున్నారు. (క్రీ (శీ శ్రీ ని క్రమజేవవర్శ మహారాజాలుంగారు జయప్రురసంసా 
నాధ్గీళ్వరులు విద్యాభీమానులు, వదాన్యులు నై ము దణమునకేం దగిన ధనమొసరీగి 
లోకమునన బరమోపళార మొనర్చి యున్నారు, శాస్త్రీగారు తక్కిన ఫాగమంతయు 
రచించుటయు నదియంతయు శ్రీ) మహోరాజూ వారు మ్ముదింపించుటయు . నచిరకాలములో 
జరుగవలయునని ల ంచుచున్న యది, 


ఇదివర "కెవ్వరును కొ స్త్రగ్రంథముల కిట్లు శెలుగువ్యాఖ్యానము శేనియుండ శే 
దనియు, ఉన్న నది యిట్లు కము ON శాజాలదనియు చెంచుచున్నాను, కాగా 
రీ శరదాగమునున (వ్రానీన తెలుగు మిక్కిలి చక్కగా సర్వజననుబోధకముగా నున్నది, 
కొన్నిచోట విసంధులు "మొదలగునవి చేయబడినవి. ఇడి వ్యాకరణశ్యా స్త్ర మునక 
జెలుగుగావున నే యుండవలయునని నాయభిప్రాయము, అచిరళాళలములో కేన 
భాగములన్ని రుం దిలకించు భాగ్య మాంధ్గలోకమునతం గలిగింప పరమేళ్వరుని 
Ur: ర్థించుచు న్నాను, 
స శే. శ్రైమదప్పల్టవంళా బ్రికీకకరుడు 
బోగచాఖ్యుడు శో స ప్ర్రనిక్ఫోమడెల 
కొముదికీ నిట్లు శెనక్యాఫ్యాన "మొప్ప 
చేని (ప్రఖ్యాతినొందుత తీశిరలమున ॥ - 
“మహానువోపాధ్యాయ,) “ళాప్రవూర్తు, 
: ణ 
ఇ -జమేం|ద్రవరమ yp కవిసార్యభొను,” “ఆంధ్రవ్యాస, “అల్లిన శ్రీణాథో 
10 10°41 (శ్రీపాద కృష్టమూ ర్తికాస్త్రీ 


wi 

(బవ్మాశీ వ్యాకర ణాచార్య, వ్యాకరణ సాహిత్యశిరోమణి అప్పల్ల బోగ న్నశాన్త్రుల 
వారిచే రచింపబడిన “* ళరదాగను ” మనెడి సిదాంతకౌముది యాంధ్ర వ్యాఖ్యలో 
గొన్ని భాగములు "నేను జదివితిని ఈ (గంథక రగారు (శ్రీ విజయనగరనుహారాజ 
సంస్కృత కళాశాలలో జూలళాలమునుండి వ్యాకరణశాస్తోోపన్యాసకలుగ నున్న వారు, 
ఇట్టి నుహాపండితు లాంధంభోపన్‌ మహోోపశారమును జేయ సమకట్టి యీ గ్రంథ 
రాజమును రచించుటజే వీరియెడలను దీనిని మూ(దింపిం-చిన శ్రీ జయఫు రాధీకశ్యరుఅ 
యెడలను నాం|ధలోకము కిము యుండనగును, 


ఆంగభావలో దత్సమభాగ మత్యధికమగట చేతను నాంధ వ్యాకరణమాలు 
పాణినీయ వ్యాకరణసం ప్రదాయ బహుళ ములగుట చేరను వ్‌ లిందు 
బ్రౌమాణిక సంప్రదాయనీదముగను విసరముగను, మిక్కిలి సుబోధకముగను వివరింపబడి 
యుండుట శే నియ్యది యాం! భ భా సాయోాన కమూాల్యాలంకారమని నాయభి|పౌయము, 


వరుల చిననీతారామ స్వామిశా స్త్రీ, 
విశాని గై కొనిన ఆం (ధ్రోపన్యాసథలు, 
ఆంధ యూనివర్సిటీ శాలేబి వాల్తే ర్‌ 


విజయనగరము 
172.1942 


ఆరా క్రి కస్టార్రాద ఎకానతకకు. 


దీకీ తకృతియగు వెయాకరణిసీదాంతకాముదికి (బవ్మాకీ) అప్పల్ల జోగన్నశాన్త్రల 
వారిచే రచింప(బడిన  శరడాగమ ” నును నాం(ధ్ర వ్యాఖ్యానమును జూాచిలిని, వ్యాకరణ 
జిజూనువులక సుఖబోదార మన్య్యూనాతిరి క్తముగ మృదుమధుర శెలిలో నాం[థమున 
రచియింప(బడుటవీ నిది కౌముదికి శరడాగమమని తస నామాలు బొందియున్న ది, 


ఈశాలమున సంస్కృత భాహప్రాబల్యమును తే గ్రియుండుట చే నా భాషలో 
నిమిడియున్న వీజానము నారించుటక సంస్కృత గ్రంథములను చేశ భామలలో (చాయ 
బు జ 
వలనీన యవసరము కలిగియున్నది, కనుకనే తజచుగ ననేవ అనేక సంస్కృత 
(గ్రంథములను భాపాంరఠరములలో (వానీరి, (ప్రస్తుతము (వ్రాయుచుండిరి, శని 
యత్యవసరములగు శ్యా స్త్ర గంథ్థనులు మాతము దురవశావాములగుట చేతను, సర్యులక 
నుబోధమగునట్లు మృదు_శెలిలో (వాయుట కళక్యమగుట చేతను తజచుగ నట్టిగ్రంథముల 
భాఘాంతరీకరణమునక సన్నదులగు చా రరుదుగ నుండిరి కొంద రందులవ సావానీించు 
థి 
చున్నను మూల[గంథస పదములే బహుళముగ( (బయోగించుచు. చారకలోకము 
6 ఈ భాషాంతరీకరణముకం చు మూల గంథమే (కేయస్క_రమ" ఆని యనుకొనునట్లు 
(వాయుచు వారివృాదయములను + -సళదూసషితముల( చేయుచుండిరి. వారట్టు పాయు 
టక ద త్తద్విషయములలో నిశిఠనుగు పాండిత్యము, బోధక ఈళ కీ, రచనా వైఫుణ్యము 
"మొదలగునవి శేళపోవుటయే శారణము, ఇట్టివారి రచనలజ గుజీయైన కొన్ని 
వ్యాకరణాలంఛార మీమొంపారి (గ్రంథమాల జూచిరిని, ఇగ నట్టి క గ్‌ 


xii 
భలము త క్రద్దంథక ర్రలవ స్వాభ్య సక్నాస్త స్త మనన మేయని యూపహీంపవలని యున్నది, 
అంలెయగానే వాటివలన లోకమున కత. గాన్చింపదు, ఏఅయవ-గా నూల|గంథము 
గురునియొద్ద' జదివినగాని దాని భాహెంఠరీకరణ మన్వయించుకొనుట కళక్యము, అట్లు 


తబాలగంథము జదివినవారల కీ భా పాంతరీకరణములోో బనియుండదు, ఇల మూల 
నానా జదువనివాని కివి యత్యంత దుర్చోధములు, 


"శ్రీః కాన్ఫులవారి యీక్ఫతీ యట్లుగాక కారత్‌ 'ెట్టివాని కై న 
నొకటి కెందుసారులు విమర్శనపూర్వక ముగ (౧ జూచీన మూలగ స్రవిషయమంతయయు 
భుబోధమగుటక  సందియములేద్తు దురన-గావాములగు శా స్త్రృనిషయములనునాడ 
జృుదుమధుధ శెలిలో చాం[ధ మున నుస్ఫస్త మగ విశదీకరించుటలో శ్రీ) శాసుంులవా 
క్షగ్రగణ్యలనుట కీ. శరదాగమ మే శార్యో_ణము, (ప్రస్తుత మిట్టి యాం, ధీకరణము లే 
లోక్షమునళు నఘుహోపళశారములు. (1 


| వెచ్చటి శ్రీ శాన) లవారు విద్యాభ్యాస మొనరించిరో యా విజయనగర 
వోట్రోరాజ ప సం సృ కళాశాలలో "నే 3917న సంవత్సరమున నుపా ధ్యాయపదవి నలంకరించి 
యెప్పటివరకు 'మహాభామ్య న న (గంథములన్కు నలంకార(గ్రంథ ములను య. శిష్య 
మండలికి బోధించుచు. వారిని స్థసమొనులుగ య జేయుచుండుటశే. (శ్రీ (శ్రీ శాస్తులవారి 
బోధక తాళ కి యనితర సాధారణమని స్పష్టమగుచున్నది. 


శ టం SE & శానుఅ వారి గ్రంథని ర్మాణకాళలమా నిరపమానమను విషయ మీ ళరదా 
గొను వల్లా కిరవీన వారల కభివ్య క్షము కాగలదు; వీనూ(తార్థము జూచినను వారక 
లక Len ee వీషయ మంతయు సమ1గమాగ ను, నుస్పష్ట్రముగను పీవరింపబండియుండుటశే 
చంస్కబ్నతిఖామలో ౮. సర్వజ్ఞ న న. వ్యాఖ్యాన కె నశెలి ననుకరించి 
యున్నది; అలీక్లి వ ప్రయన-- శ్యాస్త్ర/విమయ మెనను శ్రీ మౌథ వాచోర్యులచారి లేఖిస్‌ 
చ్యువిక మెన్లో “ావినయమున ముటీయొక., (గంశ్గమునుగాని, డేశివనిగాని యెపేతీంప 
వినిన , “యవసరమునేన ట్రీ. ఇాస్తులవారి , శరడాగమ, ,మువళోేకనమాచే _వ్యాకరణాంళ 
షరిజ్ఞ్మానయున కళ్యా పేక ర యంత-గా గాన్చింపదు, 

cD వూర్య్టోక్షగ్రంథ ని ర్మాణసామియే గాక్ష సౌజన్య స్టౌశీల్యాది గుణములు (శ్రీ శాస్త్ర 
చారి. కాజ నీదములు... ఇట్టి సర్వలవణసమన్వితులగు శ్ర, కలవా శ్రనకే 
మనేక. జనుల కత్యంతాే పీక్షీరమును, సర్య్టోపళారమును నగు నీ శా స్తృగ్రంథమ 
క. యాం[ధలోకమునక( జేసిన యుపకార నుపారము, 


ఇటుల నే యలంకారాది శ్మాస్త స్తృములలో గూడ ముఖ్య (గ్రంథ ముఅ౬ గొన్నిటిని 
య్లూర్యధ్రకరించి లోకోపక్ళతిం జేయుటక సమరులగు శ్రీ) శాన్తులవారిన్‌ 'పాఠకలోకమును 
(ప్రోవద్యులును (బోక్సహించుదురుగాక ! 


కళకు నన 
$10294 గ్ర ir? ఘండికోట సుబ్రహ్మణ్య స్రీ 


షష్ట. శ్రీ. విజయనగర ముహారాజ. సంస్య్కృతోపా ధ్యాయ్సుడ 


వీజ పి 


జ్ఞ అ 
([వథమ ముదణ ) 


'కార్టీకఫోర్యభౌములన భట్టోజీదీమీతులు పాణినీయ వ్యాక రణపయఃపా రా వారమును 
స్వీయ ప్రతీభానుస్గరములే శెస్పగ మధించి తత్సారమున _వెయాకరణసీదాన్న కౌముదిని 
"వలయించీ వ్యాకరణ జనం కౌ యా వస్తాం నముల సనాయాసముణ సోచరింపంజేనీ 


లోకమున నీరకీరులె రను విషయము న్నుప్రనీదమే, 

కాముదీ ఇలయుటవ . పూర్వము పాశ్రీసీయసీదా చ్నప్రతిపాదక ములను ఇ₹ాకిక 
ముదలయిన (గ స్థములు రచియింపబడి యున్నవి, కాని యవి పక రణవిభాగాదులత్రో 
రహిత యలగుటచే వానివలన వ్యాకరణారు లత్రికస్టములచే నా సలా ననులి దెలినికొ "చెడి 
పారు, ' కౌముది యట్లుగాక సర్వాద్దిసుందర మె వైయాకరణిద్ధాం ముఠఅను రే బజ్ఞానువ్రక 
క నాయాసముగ( వెల్లడీంచుచు సజాతీయములసు నిఠర గ నముల నణగ దొక్కి. శే సేతు 
వ్లీతనగ పర్యన్న ము వ్యాప్త పశుయి . విరాజిల్దుటవలన షు నముయొక్కు_ (లా _స్యమును 
వేరుగ శేస్వుట యనావళ్యకము, 


, ఇయ్యది వ్యాక రణజ్ఞానము నఖిలషించువారల కవళ్య పఠనీయము, శావునశే 
విశ్వవిద్యాలయ పరీక్నలందును .(విద్యా[పవీణ, శిరోమణి ఛా షా పవీణ, విద్వాన్‌? 
యమ్‌, ఏ, ), గవర్న మెంట్‌ ఎం ట్రన్సుపరీకయందును పాఠ్య గ్రన్థముగ నిర్ల నిర్ణయింపపిడీననీ 
మలీయు' నధ్యాపవలు విద్యార్థుల సుబోధమున కె సర్వ జేశములయం po యా చేశ 
భోమలతో స్మన్థము నధ్యాపనీము కేయుచుండుటయు, హిస్టీమొదలగు భాకళీలో 
నను వేదించుట యున్‌ సర్వపండిత లోక విదితము, ఖై 

, నహోదారులును, సక లక ళాపోవ.వలు నగు శ్రీ శీ (శ్రీ విజయనగ రసంసొసాధీకులు 
దయాపూర్వక ముగ సస సం 'స్కృత కళాశాలలో నిరువదిధెదు పళ్ళరిషోలనుండి 
వ్యాక రణ కదా క వ్యాకరణ వ. నమాలను ,సవ్యాఖ్యానముగ గ బోధించుచున్న నన్ను 
శరచాగన్సు సావాయ్యంబున, సర్వజన నులభంబగు నాం(ధ భాహిరూప పమునం . గాముదినీ 
వెలయించుట సుబోధోప శారకొంబగువని నాహితులు ((పేశేసించిరి, మాల (ప్రోత్సాహము 
వలన నీ మహాప సమ దమ సీదుటక( గ చయుండనై శౌర్యము. “సారంభించి 
సహసా 'స్మగంథమును 'వాయునప్పటికి కండు సంప్రటములవ సరిపడు (గో ంథమో 
“పిరిగిసది, జగన కధనుడ్‌ కన “బగు వి శేష దవ్యసాధ్యంబగు ఫు సకప్రశాళము 
నెట్లు నిర్వహింపలఅననీ. నిర్విజ్తుంయ.న యుండ మవోోదారులును, సం స్కృ శాం క్రోక్క.6 
ఛాహాభోదాలును, పండిశాఖబ్లులు నగు శ శ (శ్రీ జయపుర సంసానాధీకులు కళా పవూర్ల, 
సాహిత్యసమౌట్‌, శ్రీ విశ్రమదేవవర్శ మహారాజులుం-గారు స్యా భావిక దయావూరితా స్త నః 
కరణంబున సంఫుటద్యయ ముద్రణమున కె గావీలనీనంత ధనమును (ప్రసాదించి ene 
కృతిక” భశ ర htt; దీనిని"' వ. న. ఫారో 
భారదోలి సా : ఉరమోనందోమను - సమజోళ్చిరి, " ' 


xiy 


అెనేకగంథరచయితలును, బహు(గన (పళాళవలు నయిన ఈఈ శ్రీ నిశ్రను 
డేనవర్శ నుహో రాజాలుంగారు పచురింపిం చీనీ బహుగ నరాజములతోపాటు నా యో 
పు సకమును గూడ (పచురింపించి నాపరి[ళమను స సఫరేముగం జేసినందులన శ్రీ/చారి 
యడల -చేనెంతయుం గృకజ్ఞుండను. (పతీఫలము న పేక్షీంపకయే యిట్టి ఛాహపోమక 
కార్యముల నొనరించు శ్రీ విక్రమదేవవర్శ్మ మహా రాజూలుగారు లోకమునకు కాళ్వథ 
సంస్మృరణీ యులు, 

(పప్రథమమున నా విద్యాఖ్యాసమునవను, పీమ్మట నా జీవికకును, మరృమ్చూదిత 
విద్యా(పచారమునవను ముఖ్య కారణంబయిన సంస్కృతే కళాశాలను నెలకొల్పి 
పండితులను వ. బోషించుచు. దన్మూలమున విద్యారుల యజ్ఞా నాంధ శారమును 
దొలగించుచున్నట్టి శీ ఈ పూవ, వాడ్వంళపయఃపారావార రాశాను ధాకరులు నగు 
శీ విజయనగర లన రంలో నా కృత ను లోకముననవ( బెల్చుళొను 
చున్నాను, 

శీత శ్ర జయ పుర సంసా నాధీశ్వరుల సమౌాదరమున |బనుతము (ప్రకటింప 
నిశ్చయింపంబడిన కౌముదీశరదాగనుములోని (గన్లము పాఠకుల సౌశర్యమున కై రెండు 
ఛాగములుగ. విభ్గజింపబడెను, అందు సంజ్ఞా ప్రకరణము. నారంభించి స్రీ 'పత్యయ 
(పకరణా న్నముగ 6 బదునాల్లు (పకరణములు (పథమభాగమందును, విభ క్యర(పకరణము 
నారంభించి సమౌసాశ్ర యవిధి|పకరణా ముగ 6 బద్మిపకరణములు ద్వితీయ భాగ మందును 
వాఖ్యాతము లయ్యెను, పర మేళ్వోరాను గ్రవామును, పండితలోశాదరమును గల్లినచో 
పరిశిప భాగ ములునాడ సచిరళాలమున (ప్రకటితములు శాగలవని నాదృథవిశ్వాసము, 


కాముదీశరదోగమ విషయమునం బండిత సార్వభౌముల 'సదఖి ప్రాయము లీ (ప్రథను 
భానమునం (బకటింపంబడి యున్నవి, 


పండిక సార్వభౌములు నాయెడల సంవూర్ణాఖిమానముతో తమ సదాళోయముల చే 
నా(గ్రస్థము నఅంకరింపజేసీినందులవ శ్రీవారికి 'శాకృకేజ్ఞకను దెల్బుకొనుచున్నా ను, 


దికీరక్ళతి సీశెలిలో నాంధ్రీకరింప నుదారాశయముతో నావ (బో శ్సాహము 
నొసంగి చేను కోరినంతమా శ్ర మున నా (గ్రస్థమాన వపోర్థారమాన్ను వాయించి దయజొపిన, 
శ్రీమాన్‌ శ్రీ పరవస్తు వెంళటరామొనుజస్వామి, యక్‌, సీ, గాణ ( విజయనగర 
మహారాజ సంస్కృతే  కళాళాలాధ్యతులు ) పరళ్ళతంబులగు వందనములను సవినయముగ 
వర్నించుచున్నాను, 


౨ శఈగన్లమును రచియింప( (బోత్సహించి (గ న్గ ప్రకటన విషయమున నేకవిధ. 
ములుగ పొహాయ్య 3 మొనరించి నాన ధన్యరను 'సమహార్చినట్రియు, (వ్రీయమి[త్రులు నగు 
మహా రాజకీ విద్యాన్‌ గంటీ జోగిసోవయాభాలు పంశ్రులు, యమ్‌, ఏ, యల్‌, తీ, శాఖ 


xv 


(లెక్చరర్‌ గ ఆంధ యూనివర్శిటీ శాలేజి, వాలేర్‌ ం అత్యధిక సంతో షపూర్వకముగ 
కార జఠను వెల్లడించుచున్నాడను, 

ఏీతద్గృన్థ పరిశోధనమున నాకం దగు సాహాయ్య "మొనరిం చినట్టి యా, (ప్రయా 
వాసులు నగు వ్యాకరణశిరోమణిి సాహిత్యవిద్యాప్రవీణ (క్రీ కట్ట కల్తీ శ్రీరామమా రి శా, స్త్రీ 
గారికిని ( విజయనగరమవో రాజ సంస్కృత కళాళాలోపాధ్యాయులు ఎ "నే నీ (గనేమును 
(వాయనారంభఖించినది "మొదలు రచనయందును, పరశోధనయందును;, ముద్రణమున 
జపయోగిం చిన శుద పతిని (వాయుటయందును నాక విశేవమగ సహాయుండయి 
నట్టియు, నొ జ్యేష్ట సోదరులగు (శ్రీ రామావధానులుగారి శాత్మజుడైనట్టియు నాక్‌ 
ప్రీయశిమ్య డు నససట్టియు వ్యాక రణవిద్యా! పవీణ చిరంజీవి అప్పల్ల సో వేశ్వరళర్మపను 
( విజయనగరసంసాన 'చేకస్థాన పాఠ శాలోపా ధ్యాయుడు ) కాల 58 (బిసాదింప 
నదభీప్ట దైవము నెల్ల పుడును డ్రా రించుచుందును, 


మొనవసామొన్యబుదికృత దోషము వలనను లేఖన(పమౌొదము వలనను, ముద్రణ 
స్టైలిళ్యము వలనను గల్లిన దోషములను మన్నించి సవరణలున్నయొడల౬ "దెలుప అకారక 


మవహోశయులను 'సవినయముగ (బా క 


ఈసంపుటము నచిరళాలములో, నతీనుందరముగ ము[ద్రించినందులన విశాఖ 
పటణసీత (శీ శారచానువట ము దణాలయాధి కారుల యొడల “నే నెంతయు. గృరజ్హుండను, 
బి by 


శీవృవ సం॥ర కొ రక బు ఇట్లు, 
పంచమి భానువాసరము, నుజననిధేయు(డు, 
విశాఖపట్టణము అప్పల్ల జో గ న్న Ch శ్రీ 
9.111941 : కృతిక 5 


విషయాను కమణీకీ 


. Pages 
1. ఉపోదాతేము: (శ్రీమాన్‌ పరవస్తు చేంకటరామా నుజస్వామి గారు iii vi 
విజయనగర మహారాజ సంస్కృతే కళాశాలాధ్యతులు 
2, అధి పౌయములు vii xi 
ఏ, నిజ పి 21 Xv 
se ) 
పూర్వార్ణము (పథమభాగము 

lt సంజ్ఞా పక రణము క పళ 1 27 
2, పరిభాహి (ప్రకరణము ప్‌ క 27 84 
8 స్వరసస్థి గ వ్‌ స . శ 
శీ వాల్‌ సని 9 Fr wa 
ఫ్‌, విసర్దస్థి స ల wre 94: 101 
6, స్వాదిసని ప స్ట స 101 138 
గా అజ స్వ; ఫపుంలిజ్ఞ 3 666 200 118 182 
8. అజ_న్హ శ్రీల క క ప 188 204 
9, అజ చ్చ నపుంసక లిజ్జి (ప్రకరణము wes si a 216 
10, వాల స్క ప్రుంలింబ్ల (పక రణము ఫు ia 216 804 
11. హాలు | స్ర్రీలిజ్ఞ ప్రకరణము... వా 805 809 

స్క సపుంచకలిబప్ర $10 824 
12 వాల న్స నపుంసక లిజ్జ (పకరణము కక శ 
18. అవ్యయ (ప్రకరణము క పష 824 ue 
14, స్రీపక్యయ (పకరణము స హ్హ 880. 404 

పూర్వార్థము = ద్వితీయభాగము 

15, విభ క్‌ (ప్రకరణము 364 స్ట 4 81 
16, అవ్యయి భౌవ (ప్రకరణము స్‌ స 88 118 
17, రత్చురును 99 +2 ట్ట 114 20 
18. బహ వీపీ 59 ఇళళి 09 206 264 
19. ద్వన 99 ఇళ క 66 265 285 
40. ఏకశేష స వ i 286 292 
21. సర్వసమౌ సేవ ౩ ఏట ర 298 296 
29 సమూసాన 91 29 నా 297 807 
28. అలుకృమౌస 9 668 పప 808 810 


24, సమాసాశ్రయవిధి (పక రణము కిటికి 99 820 864 


1, సంజ్ఞా(ప్రకరణము 


అవతారిక $ తాము రచియింపబూనిన Seals _న్రకొముది 
యను Uy 'సమౌ క ప్రీ (ప్రచారము "మొదలగు (శ్రేయములకు ఆతీజర్థకము 
లగు పాపములను బశమింప కజేయుటవను, Cm? మద్దళ మవళ్యక ర రెవ్యం 
బని శిష్యుల కుప టేశించుటకను, శ్రీ భట్సొజీదీతీ తులు ag ముని|తేయ 
నమస్కా_రరూపమగు మబ్దళ మును జేర్చి క రవ్యమును అః చేయుచున్నారు, 


న్లో, మునితయం నమన స్క్భృత్య గదు కీ పరిభావ్య చ| 
ద్రైయూక రకస కామదం ఏిరచ్య శే [| 


అర్హము : పాణిని శాత్యాయన పలజ్టులులను మువ్వురు మునుల నమస్క 
రించి ్‌ద్ధా వ (పొచీన "ఇయాకరణో ప్రల దూపీంచియ్లు, 
ముని[త్రయర-చచితములగు సూతే వార్షిక భాష్య గన్గమలి ల బర్యాలోచిం చియు; 
క చెయాకంలని కారుని! అను నీ న రచియింపబడుచున్న ది, 


వివరణము ! పాణిని నూతములను (ఆహైధ్యాయి), శా త్యాయనుడు 
వారి రి శములను, పతేష్ణాలి మహాభాస్యము (సవా ర్రిక నూత ములకు వ్యాఖ్యానమ్సును 
రచియించిరి, వీరు పాణీనీయ వ్యాక రణకాస్త్రము; మునక (బవ ర్ర రవలగుటం జేసి 
యో ప్యాకరణమున (గనములను (వాయువారల శేతన్ముని త్రయనమసాార 
రూపమజబ్లళ నుచీతమని Wy యిట్టి మబ్బళ మును జేసెను. ఇందలి “తడు Ey! 
అనుచోట, త చృము సర్వ నామమగుట శే WS వానిని బ రామర్శిం 
చును గాన నిది (పాచీనవైయాకరణులను, మన్నితీయమునుగాడ బోధించును, 
“పరిభాక్యి ఆనునదియు తిరస్కరించి, పర్యాలోచించి యను ర న 
కెప్పును, ఇందు  మొదటీయర్గమునలనం (వాచనములగు శాళిశావృత్తి 
"మొదలగు నా సను SE sss sss నిందలి 
విషయజాతము స్వశ పోలకల్పితమ గాక (పమాణ నహీళ మెనదనియును 
స్పష్ట్రమగును, వెయాకర ణసీద్దాన్త కౌముది ఆను గ్రజ్ధనామమున కరము | 
వ్యాక రణము తెలిసినవారు వయాకరణులు, వాద ? పతివాదములశే నిర్గ 
యింపబడిన విషయములు నీదా నములు, వెయాకరణుల a సముల [బశా 
శింపజేయు.. సీగ్రన్ధము "దా నృ ప్రశాళకమసటచేకను, * దహూహమలగు 
Org నరముళవలన గ లెడి న న? న్రజానవిషయకమగు క్లేశము నుపళ 
మిరీపశేయునరసుట చేరను, ెకీనికి వస్సు ట్రీ శాశోకమ, సన్హాపశామకయు నగు 
నన్నెలతో ఫొదృళ్య ముచిక మై యొప్పుచున్నది, గ్రసప్రతిపాదళమగ్గు 


| 


లి కాముదీశథరదాగమము 


నీపదము చేత చే య 'భ్యేతల(పవృత్తి తికొజు క వళ్యము We జెప్పందగిన 
పచమ ప పం ననుట ౯ వతు ష్ట్రయము నూచింప(బడెను, 
విషయ ము వైయాకరణేనిద్ధా గ్ర నములు (పయోజకము “వైయాకరణసిద్ధా న్రజ్ఞానము, 
వమ్బనము శవా మలు (పతిపాద్య (పలీపాదక భావమే, అధికారి 
వైయాకరణనీదా నజానమును టబెలిసికొను నఖిలాపుగల ద్వ్యిజుండు, 

థి ఎట్ల 


1. ఆఇఉల్‌, 2. బుక్‌. రి. ఏఓబ్‌, 4. ఐటోచ్‌. 5, హయ 
నరట్‌, 6. లణ్‌, 7. ఇమబణనమ్‌, 8. ముళ్ల. 9. ఘథధమ్‌, 
10. జబగడదళ్‌. 11. ఖఫభఠథచటతవ్‌ , 12. కపయ్‌, 18. శపసర్‌, 
14. వాల్‌, 

ఇతి మౌ హేళ్వరాణి నూ తాణ్యణాదిె సత గ న, ఏపామన్యాఇత8, 
లణ్‌ నూ; తేఒ.శారళ్ళ. వాశారాదివ్యకార ఉ చ్చారణార్థిః ॥ 

ఈ పదునాల్లు నూూ[త్రములు మహాళ్వరుని (పసాదమువలన పాణినివప 
ల లన, అణ్‌ అల్‌, మొదలగు (ప త్యాహారములు (పయోజనముగ 
గలవి, వీనిచివరనుండు ఇకారాదు న. “అణ్‌ * సూతములోని 
క్రి కారము న్‌ు. వాకారము మెదలగు వాల్లుల పెనున్న ఆకార 
మూ వాల్లుల వాయన ముగ నుచ్చరించుటకమౌా (త మే యుపయాగిం చును. 


నివరణము :  పరమదయాళువగు మెహేాళ్వరు.డు సనశాదిమునుల న 
రించుటకయి నృత్తావసానమునC బదునాల్వువారులు ఢశా్యా నాదము చేసీ యందు 
భఖవన నభివ్య క కము కైన ““ఆఇబజ, బుణ్బి్‌ మొదలగు నీ సూరముల తుదిని ఇకా 
శాధుల జేర్చి మహర్డుల పపదేశిం చెను, “నృ త్తావసా నే నటరాజరాజో ననాద 
ఢళ్యా_ం నవప పఖ్బువారమ్‌ | ఆ "నేతద్విమన్నే శివసూ (త్ర 
జాలమ్‌ ॥ అత సర్వ నూ తేమీ ఆ న్యం వర్ష చతు. ప Fr) జ సముపా 
దిన్లం పాణీ న్యా దీస్ట నీద్దయే!! శ్‌ (నన్ది శేళ్వగక్ళత్‌ కాళిక) పాణిని యూానూ[తము 
లేవే మాలముగ కొన్‌ యింతిటీ మహాశ్ళా స్తృము నింత నులభరీతిని రచియింప+ 
గ్‌ లెను. ( యేనాషమరస మామ్నాయ మధిగ మ్య మయహేళ్యరాత్‌ | కృల్సేన్నైం 
వ్యాకరణం (పోక ౦ తస్మై పాణినయే నమః 1 ) (ప త్యాహారములుండినంగాని 
యపారమగు నీవిపయము నినయల న రచియింప వలనుపడదు, ఈనూూ[త్ర 
ములవలనెనీ (పత్యా హారములు is లగును మర కాల కారక 
వనుట చే సీనూ త ములక -జీేచదమీనకవలె నపౌరుపేయత్వేము స. 
వీనికి మహే బాశ్వరనూతేము లను వ్యవహాకము ఎ కిదియే కారణము, (పత్యాహార 
సాధకము లగుటవే 'టబ్రత్య్యాహార నూత మొ అనియును వ్యవహారము గలదు, 
అతరరూపమగు వేద మగుటవలన ““అతర'సమామ్నాయ'మనియు నందురు, 


ఫె ఈ నూ తములలోని యిత్సంజ్ఞకవర్ష ములతో సిన్నియయిన( 


శు 
(బ క్యా హారములు న శాస్త్రమున న్యవవారింపబడినవి, 


జ్‌ పకరణము 
వష స § 


ర (పత్యావోరముతో గలిపి నలువదిమాడని (శకి ) ఇెప్పందగును, 
(ప త్యావోరస్వరూప్మపదగ్శ్భున మొవళ్యకముగాదని టెలిసియు స్పష్ట్య్యపతీప తికొజి 
కిచటం జేయంబడినది, 

12 8 48 6 78 9 10 11 12 18 14 


అక్‌ అణ్‌ | అల్‌ | ఇచ్‌ |ఏజ్‌ ఖయ్‌ | శచయ్‌|జళ్‌ ఈల్‌ | బక్‌ యశ్‌ యయ్‌ వల్‌ |శల్‌ 
అచ్‌ అణ్‌ ఆశ్‌ ఇల్‌ స్‌ ఖర్‌ చర్‌ |యునొయుక్‌ 'భహ్‌ యణ్‌ యర్‌ వళ్‌ వల్‌ 
మయ్‌ వాళ్‌ 


| 
అట్‌ అమ్‌ ఇక్‌ ఉక్‌ మ్‌ ఇవ్‌ రుర్‌ ర్వువ్‌ 
ర 


య్‌ రల్‌ శర్‌ 
| 
111. అఇటణ్‌ , లణ్‌ అను రెండునూ తేములందు ఇకారమే యకం. 
కముగ నుండుటచే అణ్‌, ఇణ్‌ (పశ్యాహారముల. విషయమై సంశయము 
గల్గును, ఇట్లు సందేవాజనకనుగు మౌాహీెకుని ణద్భయాచ్చారణము, కథ వ్యాఖ్యా 
నతో విశేపపతీప త్తిర్నహిస నేహాదలతణమ్‌” (పండితులచే రచింప(బడు 
వ్యాఖ్యానమువలన సంశయనివృ త్తి వీసీకొ నవలయును గాని సంళయము గల్లినంత 
మాత్రమున |బ్రయోగ నిర్ణయమున శేర్పడిన శ్నాస్త్రమనుష్టాపకముగాదని చెప్ప 
దగదు) అను పరిభాషలో వ నను, స ఆణుదిత్‌ * (15, నూ తేమున 
మొత మణ్‌ ప్రత్యాహారము పరణశారముతో-నే చేయబడినదనియు, మిగిలిన 
నూ[తములందలి ఆణ్‌ (పత్యాహారములు పూర్వణ కారముతో జేయబడినవని యు, 
ఇణ్‌ (ప త్యాహారమంతటను పరణకారముతోడ నే వేయబడినదనియును వ్యాఖ్యా 
తలు చెప్పినందున పూర క సంశయము నివృ తేనుగును, 


(౪. ఈ నూతములందు రిండుమారులు హూశారము నుపచేశించుట 
కేమి పయోజన మను (పళ్న కిది సమాధానము, మొదటిది ఆట్‌, అక్‌, వాక్‌, 
ఇణ్‌  (ప్రత్యాహారములలో వాశార[ ప్రవేశమునకు ; ఫలము యథా! కమముగ 
నూహీంచునది, 

1. అన్హైణ, క అట్‌ పప్వాజ్‌ * (8=4.2) నూశ్రమునే ణత్వము, 

2. జేవాహసన్ని గ భోభగో ” (6.8.17) నూ, చే యత్వము. 

8, జీవోవాసతి, వాళిచ” (61.114) నూ, చే ఊత్వమా, 

4, లిలిపీ ధ్వే, లిలిహిధ్వే, “విభాషే టః” (6.8.79) నూ చే 

వికల్పఢత్యము, 

శెండవది వల్‌, రల, రుల్‌, శల్‌ (పత్యాహారములలో (పవేశమనట; 
ఫలము యథా! కనుముగ నూహించునదిః 

1. స్వపిహి, “*రుదాదిభ్యః ” (7.2.76) నూం చే ఇడాగమము, 

2. న్నిహిళ్వా, స్నేహిళ్వా * రలోవ్యుషధాత్‌ ' (1.2.26) 

నూ, వే కి త్వ్వవీకల్పము, 


4 కశాముదీకరదాగమము [ నూ, 1 


కానా వానా లూనా శ్రీ 


దీ. అలికోక్‌, ఉశ్లలఇ్షగుపథాత్‌ * (3_1_.15) సూం, శా దేశము, 


వ, SS: 6 ర్రులోమ్ములి * (5.226) సూ, 'సలోపము, 


V. హకారాదులపె అకార ముఖా కా. వునుట చే అశాగనునక 

వాలాది(ప్రత్యాహారములందు (పజేళము వారితమగును, 
పాణినినూకము. * 1, వాల న్యమ్‌. 1. 8, 8. (ఇత్‌) 
వాలిలినూ తేజ. _స్యమిత్స్యాత్‌ . 

1. వాల _న్య్యమనునది పస్టతత్పురుషము, (వాల; అ న్యమ్స్‌ 
కళ పూల్‌ * అను పదుశాల్లన సూ తేయయొక తుదినున్న లకారము ఇక్‌ 
సంజ గలదగును, 

వివరణము : అస్టాధ్యాయియం దొకటీగనుండిన యా నూత్రము 
నావృత్రి వేసీ టం ర సెండువిధనులగు వాష్టతషాన వలను చేయుచున్నాడు, 
అందు మొదటినూ[త మిది, ఇట్లు చేయుటలో (గనక ర యాశయ -నేమన : 
అవృ ల తీ జేయనిచో * వాల నమ్‌ గ్‌ (1) * అదిర స సే శతా?) (41) అను 
నూ(తేముల కన్యో న్యా శ్రయ మను దోషము (పసక్ష మగును, (జ్లా సే అన్నో 
న్యా శ్రయదోపలకుణము : స్వజ్ఞానాధీనజ్ఞా నాధీన జ్ఞా నవిషయత్యమ్‌, హల న్య 
నూ(త్రమలోని వాల్పదమునవ, “నవిభ కాతుస్మాః (191) అను నిషేధ సామర్ధ్య 
నువే వాల్లులని యర్థము శెప్పితీరకవలయును హాల్ఫూ!త్రమని యరము చేనీనచో నా 
నీవే ధము వ్యరమగును, వాల్చదమునప వాల్లులని అర్‌ కళ ఆవిరెన స్యన 13 
నూ తార జ్ఞానము కరినకోని కలుగదు, "వలన్‌ క్‌) నంతా = నత 
కకినశాని 66 ఆడిర-స్ట్యే న ” సూతములోని ఇత్‌ పదా" న్‌ తెలియదు. అనగా 
భ్యపదముే హల్పదారమును (౫ హీంచినచో, స్వజ్తానము హాల్పదారజాూనము, 
దీనిక థీనమెనది ఇత్పడొరజానమ, దీనికి సీఐ వనన తిరగ వాల్చ్ప దారేజూనము, 
ఇందు విషయము హల్పదా ర్థమా, దీనినిబట్టి హల్చదము, హల 1 భ్యనో(తమును 
జానవిషయమగ ను, ఇక్షు స స్వప పదము చే ఇత్పేదారవును (గహీంచవచో స స్వజ్ఞానా 
ధీనడ్డూనాధీవజ్ఞానవిషయము ఇక్స దారము. దీనినిపీట్టి ఇత్పదము, “ఆదిర నేని) 
న్యూతమును విషయమగును. ఇల్లీ నూక ద్వయ మాలోని పదారజానములు 
కల కన అయిన పుడు నూత ద్వయము దోవగ స్త సనన, 
వాశ్యాగము శతెలియవలె ననిన వాక్యమందలి పదములన్నిటికి నరము తెలియ 
వలెను, వాక్యమున నొక పదమున కరము తెలియవన్నను వాక్య్‌ మరబోధ 
కమ గాకుండుట భాసాస్వ భావము, సస జెప్పనరీతిని పదారములు పరస్సరా 
“పీశీఠమ లైనందున పదార్తజ్తానము కలుగదు, ఇందుచే చా నూ,తేను 

థల అ 

అభిలషి తార బోధకములు “8 పోవును, అవృత్తి. వేసినయెడల "మొదటి 
నూ(కములోని హల్చదమునకు హల్‌ నూ,త్రమని యగము చెప వచ్చును, 
లశారమునవ ఇత్‌ గర విహీత మెనపిదప ఇట్‌ పదారీము (పనీ మగును, 


థి థి 
కక అదిర స్వేన 39 నూ తీమున కర్ణము నిళ్ళబ్యాముగ నగును, తరువాత రెండవ 


టూ, ల, 81] సంజా(పకరణము గ్‌ 
ఇ 


66 జాల న్య” సూ[తములోని వాల్చ్పదము (పత్యాహారమని తెలియును, అందు 
వలన వాల్పడారము వాల్లులని సుస్పష్టమగును, ఇట్లు వాల్స దేత్స డారములు 
పరస్పరా జే -ఛీక్షి త ములు గానందున వ సూూత్రముల 'కన్యోన్యాశ్రయ దోషము 
(ప్రసక్ర కముగాదు, 
* 92 ఆదిన స్తేన స సహాతా, 1_1_17. అదిక అచ్య్యన, సవా, 

ఇ తా ( స్వమ్స్‌ 

ఆచ నేతాస హీ త్ర ఆదిర్శభ్య గానాం స్వస్య చ సంజ్ఞా స్యాత్‌ , 

ఇచి హల్‌ సరల కా! 

2, అన్యమగు నిత్సంజ్ఞ కవర్గముతోో గూడిన ఆదివర్లము నుధ్యనుండు 
వర్గములకో 'నాదివరగ్గమునకును సభలే మగును, పూర్వసూ[తీముచే లశార 
మిత్సంజ్ఞ క మగుటవలన దీనితో (గూడిన  వాయవరట్‌ ”? సూతములోని 
వాకారము వాల్వర్షములకు బోధకనుగును. ఈ నూూత్రముచే వాల్‌ పత్యా 
వహోరము సిద మెనది. 

ణా సూ తములోని ఆద్య న పదము లాద్య నావయవములను 
బోధించును, అవయవి ( సముదాయము ) లేకున్న నవయవము లుండవుశావున 
నవయవి యా వేప పలభ్యమగును. అనువృ త్తమెన స్వళబ్బ్వము సర్వ నామ మగుటచే 
(బధానమునే పరామర్శించును. [పధానమౌొడివక్షము;, “అ న్వ్యేవి” అనుచోట 
నున్న తృతీయావిభ క్తి అ న్యక్యపధానవని నూచించును, కావున స్వపద 
మనమును బోధింపదు, వాల్‌, అచ్‌ మొదలగు సంజ్ఞలు ((పత్యాహారములు 
సముదాయబోధకము లెనను 'సముదాయమున కేలత్యు మందును (ప్ర వేళము 
సంభవింపనందున నా సంజలు 'సముదాయములోని బత్యేక వర్షములందు 
సం[కమించును. సూ[తేములోని ఆదిపదము వివక్షితమగు సముదాయము 
యొక్క ఆదివర్షమును బోధించును గాని సూతములోని యాదివర్గనును 
మా(త్రము బోధింపదు, శావునచే ఇణ్‌ , యణ్‌ మొదలగు (ప్రత్యాహారము 
లును షస 

* శ్ర, వాల న్యమ్‌, 1-8-8, వాల్‌, అన్మ్యమ్‌ (ఉపడేశ్కే ఇత్‌) 

ఉపదేశే2. న్యం వాలిశ్స్యాత్‌ . ఉ పదేళ ఆద్యోచ్చారణక్‌, 
తతో౭._ణజి త్యాదిసంజ్ఞానిస్దా. 

ర్‌, పూర్వసూత్రముచే వాల్‌ (పత్యా హారము న హర కలన నీచటి 
హాల్పదమునక వాల్లులని శ ఉప దేళముయొక్క తుదినున్న వాల్‌ వర్ష 
మిత్సంజ కమగును, ఉపదేశనున, శా సక రగు మ హేళ్వరుండు, పాణిని 
ళా త్యాయనుడు, పతజ్ఞులి వీరియొక్క (పథ మోచ్చారణమున వీషయములగు 
శబ్దములు, 'ప్రకృతమున అ ఇ ఉణ ఐ ముచ్‌ మొదలగు సూ(త్రము 
ల$ఫ బేళములగుట చే వానితుదినున్న ఇకార చకారాదుల కీనూ[తముబే నిక్సరజ 


6 కాముదీశరదడాగమము [నూ+ 4 


గలుగును, ఈ ణకారాదులతో జుణ్కొ ఆచ్‌ మొదలగు (పత్యాహాగములు 
పూర్యసూూత్రముచే నీడ ముల నున 
వివరణము ఏ; ఉఊపదేశపదము ఖాళఘల్షు నము, ఉప అనునది ఆద్యర 


కము దిశధాతు వుచ్చారణారకిము, అద్యోచా 'రణామని ఫలితమగునీ 
కరసలాన స్వస్వరూపమును "దెలుప శా సువ ర్తకుల (మహేళశ్వరాదులు 
యుచ్చారణములోని శబ్బములని జ; ఉదా వ ధాతువులు (కృష) 
నూ[తీములు (అఇకణ్‌ ఏ, (ప్రత్యయములు (తీవ్‌), ఆగమములు (నుట్‌ ఫి 
ఆదేశములు ( అనజ్‌ ) మొదలగునవి ఈపదేశములగును. ధాతువులు, 
సూత్రములు, గణములు ఊణాదుల్ము వార్షికములు, లజ "నుశా సనము, 
ఆగమములు, (ప్రత్యయములు, ఆబేశములు, ఇవి యుపదేశములని కొందరు 


చెప్పిరి, (న్లో! మ శాసనమ్‌ | ఆగమ (ప్రత్య 
యాచేశా ఉపదేశాః (పక్తీ రితాః॥) ఇట్లు వ సరిశాదని (గన్లకర తేన 
(పౌఢమనోరమౌా | న్లమున నిటు దూషిం చేను. కౌ స/గొరులు ధో్త్యాదుల 


కుప బేళ సంజ విధిలిపక పోవుటవల నను, వునము చేయు సంజలు కాస్త మున 
Le కావీలు లేనందునను, ఉపదేశపదము పీనియేందు రూఢవఃని 
చెప్పదగ దు. ఊపదేశపద మవయవళ_ చే ధాత్వాదిబోధకమనిన ధాళ్వా 
దులే యుపజేశములని పరిగణనముచేయుట వ్యర్గమగును, 
* 4, ఉపదేశే౭_జనుచాకిక ఇత్‌, 1_8.2 ఉపడేశ్కే అచ్‌, 
అనునానిక:, ఇత్‌, 
ఉ పదేశే౭.ను నానీకో2_బిత్సంజ స్యాత్‌ . (ప్రతిజ్ఞాను 
నాసీక్యాః పాణినీయాః, లణ్‌నూ క్రస్థావ్లే రన స నహోష్బా 
ర్యమాణో శేభో రలయోస్సంజ్లా. (పీశ్యాహాశేష్యి తాం 
న |గవహణమ్‌, అనునానీక వళ ౮. న 
వ్యా € త కకారేీప క౭._చ్మా_ర్యం దృశ్య తే! అదిర నే సని నే 
త్వ్యేతత్సూకేణ న 'ప్రత్యాహారళ జేన వ్యవ 
(పొయే 1 
4 ఉపదేశమం దనునాసీకమగు నచ్చు షం. గలదణను. పాణీనీ 
(పో కములగు వర్గములు ప్రతిజ్ఞ చేకఠ నే తెలిసికొనదగిన అనునానీకతీం మను 
గుణము గలవి, అనగా పాణినిచేం జేయయిడిన అనునానీకపాఠము (ప్రస్తుతము 
(భష్టమగుటవలన నివి యనునాసికములని కాన్‌ రలు స్పష్టముగా చెప్పుట 
చేతను, ఆనుచానీకమయినపుడే (పవ ర్తించెడ కార్యేముచేగ లుగు ననుమానము 
జేశను వర్గను.అ కనుగానీక త్వేము తెలిసికొనదగును. *“లణ్‌ * న్యూత్రములోని 
అశార మనునాసిక మగుటచే సీనూ[తేముచే నిత్సంజ క మగును. ఈ అశారముతో 
జేర్చి యుచ్చరింపబడిన ““పహాయవరట్‌ ౫ నూ|తేమున శేసము “రి (పత్యావోర 
నుగుటచే శేఫలకారములన బోధకనుగను, ఉరణ్‌ రపరః (71) నూూ[తేమున 


సూర్‌ ] సంజా(పకరణము 7 


రపదమునకు న. (పత్యా హారములం దక న క మూలన (గవా 
ణము లేదు. కావుననే ర|పత్యా హోర రము టకారమును బోధింపదు, ఇందులకు 
“ ఆను నాఫీక $ 9 (ముఖనాసీకావ చనోను నానీక'ః 10) "మొదలగు పాణిని 
Ss (వపమాణము, (ప్రత్యాహారమున నిత్సంజ్ఞ క వర్ణ మునక (గవాణ 
మున్నచో అచ్‌ aE కకారముండుటచే కకార మచ్చు శావల 
యును. అనునాసీకః అసచోట కశారము పరమగునపుడు అచ్చు పరముగ 
నున్నపు డిశాడమునక పధింపబడిన యతాదేశమును పాణిని చేసీయుండ లేదు, 
అట్లు చేయవందున నీ నిర్చేశోము పూకో కారమున జాపకమగును, కథ ఆదిర స్టే న న్‌ 
(2 సూ, చే చేయబడు ఆచ్‌, వలో  'ముదరగు సరల (పత్యాహారము 
అనబడును, 
వివరణము : ఉపజేళపగమున కిచటను పూర్వసూ(తమున జెప్పబడినటే 
యర్థము. (పత్యాహావళ్వమున క శేకవర్గములను సం తేపముగ బోధించునదని 
యరనుః, 1 (ప త్యాహియ ే= సంక్షిష్య స్తే సర యత ) ఇచటీ యను 


@ 
నాసీకపదమున కరము తే: కియుట కై అనో న న విధించునూూ[తే మును 


(మఖా వి ఆపపనో శతాని 10) దీనికి వూగ్యమే వ్యాఖ్యానము చేయ 
దగునుకాని అనునానీకపదము నాసిక చే నుచ్చంంపబడు వర్షము నవయవళ క్తి 
చేకనే ( నానీకామనుగతెః) బోధించును శాన సకకానూ తన నం సభని 
గల వారికిమౌ (త ముప మోగించునని సూచించుట కిచట నుపన్యసీంప లేదు, 
* న, ఊళాలోేజ పసు 12.27. ఊశళాల్క ఆచ్‌, 

ప్రాస్వడిరన్టుతః, 

యశ్చ టోళ్చ ఊ 3ళ్ళ, వక్క వాం కాల ఇన కాలో 

యస్య సోజ._చ్‌ (కమాతీ ప్రాస్వడీర్ల స్లుత సంజ్ఞ ః స్యాత్‌. 

స (పత్యేక ముదా తాదిభేదేన (తీధా॥ 

రద, ఊళాలః అనుచోట ఊ యనునది ఉకార ఊశార (దీర్ణము) ఊకార 

( ప్రతము ) ముల శేకశేషము, (వః) దీనికి శాలశబ్లమతో బహు వీహీ, 
(ఊళాలః) శాల ళబ్లమునవ కాల సద్భకశళ మగు కాల మని యర్థము. ఊళారాదుల 
శాలమును బోలు కాలము గల యచ్చులు 1కమముగ హ్రస్వ: దీర, పత 
సంజ్ఞలు కలవగును, (వాసా సంజ్ఞ లను విధియించు వాక్యము లిచట మాడు 
ఫలితము లగును. ఈ కారము నుచ్చరించుట శింతే కాలము పట్టునో అంత కాలమున 
నుచ్చురిత్‌ ముగు సచ్చు (వాస మనబకును, ఊ కారము నుచ్చరీంచుట కెంత-కాలను 
పట్టునో అంత కాలమున నుచ్చరికమగు నచ్చు ఫై మనబడును. ఊ 3కారము 
నుచ్చరించుట కెంత శాలవుపట్టునొ్‌ ఆంత కాలమున నుచ్చ౭త మగు నచ్చు స్థ ప్రత 
మనబడును. (హాస్వడీర్ణన్లుతములు (ప్ర ల్యేకము ఉదాత్తానుదా శ్ర స్వరిక భేదము 
లచే నూడునిధము సు. 


ర్‌ శొముదీశరదాగవముము [సూ 6,7,8 


వివరణము : (వాస్వ దీర్భ తః అనునది సమౌ వోరద్వన్ష్వము, ((వాస్ట 
కంర స్టుతళ్చు నవూ[త్రములు “ఛన్దస్సువంటికగుటచే ఛన్దస్సునందువలె లజ్జ 
వ్యత్యయము గల్తినది. ఆన గా సమౌ సోరద్య స్వ పమునప విహితమగు నపుంసక 
లిజ్బమునకు పదులు పుంలిబ్దము (ప్రయుకమెనవి, లోకా శ్రయనుగు ల మునకు 
న్యత్యయకల్పన'మే యుచితమని యు, "నిక శేతరయోగ ద్యన న్వు నాశ్రయించి 

శా స్త్రముచే విధింపబడు వచనమునకు మార్పు అవగా క అవచతయన "కేక 
వచన మెనవనుట యనుచితమనియు సమౌహారద్య; సష్టము నే యాశయిం చెను, 
అకరసమామ్నా యమున ఆకారము మొదటి దసబవే 68 ఆకాలం అని చెప్పు 
టయే యుచిత మనను కోోడివాతేయం దుళాగము (వా నలు (వనీద్గ 
మగుట చే నిటుచెప్పెను. సూతేమున కదాహరణము, గా ఇచట 
ఆకారము (వాసము, 2. రమా. ఇచట ఆకారము దగ్గు, 8, సకూన్‌ పీబ 
దేవదత్త 3, తళారముమోది యళకారము ఫ్లకము, 

* 6, ఉచ్చెరుదాత 1. 1.220, ఉచ్చ, క దాతి 8, (అచ 
తాల్యాదిషు సభా షు me IT నెసప్పన్నోజు 
చాశ్తసంజ్ఞ్య స్యాత్‌ 1 లీయే। 

6. తను తమ యనయవములతో గూడిన తాలువు, ద నములు మొవలగ 
స్థానములయొక్క_ ఊర్థ్వ భాగమున నుక శ్రి గల య చ్చుదా క్ర మనయుడును, 
ఆమే |! ఇచట నాశారెశారములు రెండు నుదా త్తములు, 

వివరణము : షన se సౌవయవములైన గాని వగ్గోచ్చా 
రణను సంభవింపదుగాన * సభాగేషు ”” అను విశేషణ మరసిద మగును, 
సానముల కూరంభాగాధో భాగములు కలవు, (పయత్న | పేరికమేగో చాయునవ్రు 
ఆాల్వాదిసానములయూక భాగమును కప్‌ య చ్చును పుట్టించునపు 
డాయచ్చు కక ఉఊదార్త ”” మగునని యాళయము, 

శ", నీచెరనుడా క్రః, 1220 నెం అనుదాత్తః, (ఆచ 

స్పస్టమ్‌. అర్వాజ్‌ . 

7, ప్రయత్న -పేరికమస వాయును సఫాగముళలగు తాల్వాగిరానముర్ర 
యథో భాగమును స్పృశించి యచ్చును ఫుట్టించునపు జా యచ్చు అనుదాత్తమనం 
బడును, అర్వాజ్‌ . అశారమనుదాత్త ము. 

* 8, సమావోరః స్వరిత;, 1-2-81, సమాహార స్వరితే 1, 

( ఉదాత్స్శః, అనుదాత్రః ) 
యన్మిన్‌ సోజ_ చ్‌ నం. స్యాత్‌ , 

రి. ఊదాత్తత్వము అనుదా త్తత్వ మిను "ధర్మములు రెండు నీయచ్చునగలనీ 

యుండునో ఆయచ్చు స్వరిత్‌ మనబడును, 


pr, 


కూ. 0) స పకరణము / 
] సుర శాప మ y 


వివరణము : పూర్వ నూ (తీములం దుదా ల్తానుదాత్త శబ్దములు (కమముగ 
నుదాత్తానుదాత్త స్వగము గల యచ్చులను బోధించును. ఇచటి కనువృత్త తములగు 
వానికి" నా యరమే వెప్పినచో రెండ చ్చుల కొకయచ్చునందు సమావేశ 
సంభవ మగుటవలన సూూతీము వ్యగమగును, కావున నిచటి కనువృత్త తములగు 
నా శబ్దము అచ్చులందుగల *“*ఉ దాతి తత్వము, అనుదాత తత్వ) నును Mas 
బోధించును. ఈ రెండు చేయచ్చునందు గలనసీయుండునో ఆ యచ్చు స 
మగును. అనగా కాలా She ఊర్యాథే భాగముల ము 
స్పృశించిన చాయువు చే నుత్వన్న మెన అచ్చు స్వరితి మనబడును. 


* 9, త స్యాదిత ఆదార్‌ వ స 1282. తస్య, ఆదితః 
ఉ దాత ము, అర|వహాసంమ్‌, 
అటి క నః వ్ర 
(వాస్వ్యగహణమతస్ట్రష్‌ + స్వరిత స్యాదితో2గముదా త్ర తం 
బోధ్యమ, ఉత కః తు పరి శేసాదను దాత మ్‌ తస్య 
చోచాగ శ స్వరితపర త్వే (శ్రావణం స్పష్టము. bos 


దాత తారకా. | క్వటవోశ్యాః। రథా 


| 
నాంనయే౭071 84 స త్య! ఇత్యాదిప్యను 
దాత, | అగ్నిమాళ ఇ త్యాదావుదా తభుత్కి | స నవ 
అండి pa +) 
విఫోపీ (ప్రత్యేక మను నానీశాననునానీక త్వా భ్యాం ద్వి థా 


9, ఆక హాస్య మను చోట (వాస్వశళబ్బమున కగ్గను వివఖటీతమూ గాదు, నినకీత 
మనినచో * (వాస్వ నున "శకమ్మొ తికము, దీనిలో సగ వ తాన 
(వాస్‌ న క స్వరికముల మూడిటిలో నగమా। త్రయీ యుదా త్తమగు నను క 

లభించును, (వాస్వాదిస్వరితములందు 1 నగముభాగ ముదాతే తమని (పాతిశాఖ్య 
(గనము చెప్పుచున్న ందున నీ యు (ప్రాతి శాఖ్య నిరుద్ధమగును, శొవున 
నిచటి (వాస్టుశబ్లమున కన విడువవలయును, స్వరితమునందు “మెదటి 
సగముభోగ ముదార్శ నమునియే సాకార (వాస్వస్వరితీమున వం 
నరమౌాఠ, దీర స్వరితమునం చ నే శేళమాత్ర, లే స్వరితమునం స 
సార్లమా(త్ర, ఊదాతే మని పోరిశాఖ్యో క కరీతీని అరము వన ఉదా 
త్రాసే దార భాగములు గలది స్వరిలే ము, అందు మోద టినసనగ ముఫాగము ( వూర్వ 
భాగము ) ఊడాత్తమనిన మిగిలిన సగముఖొగము ( ఉత్తరార్లము ) అను 
చా త్తమని మూ “పేద్ధమగును. ఈ యనుదా త ముదా త్రమగాని స్‌ న్వరితముగాని 
పరముళనున్న ఫీడు స్పష్ట్రముగవినబడును. ఉదా త్తస్వరితములు పరముగ లేనఫు డా 
యనుదాత్త ముదా కశుతిగలడే యగును, (పాతిశాఖ్యయందీవిషయము Ese 
యున్న ది. ఉదా. క్యవో శ్వా! క్వ అనుచోట వశారము స్వరితిము, 
వోశ్వాః అనుచోట నోళార ముదాత్తము, ఇచటి స్వరిత ముదా త్తపరకనుగుట నే 


10 కౌొముదీశరచదాగమము [సూ 10 


స్వరితమున న. మను దా తేముగ వినబకును, (2) దీర “స్వరితీమున 
కచావారణము : * రథానాంనయేరా:)'' అకు వాక్య మున వం మ్రేఇ+ 223 అనునది, 
ఏశారము స్వరితము, ఆకార ముదాగ్తిము.. ఇచటను స్వరితో త్త రాన మను 
డాలత్తముగ నే వినబజణును, ఇందు వముదటిది ఉ గాత్తపగక వాగు వాస్యస్యరిత 
మునకు, రెండవనడి ఉదా త్తీపగకి వ మగు దీగ్గ 'స్వరితె మునక నుదాహా? ణము, 
(8) “శత ఇ కంయోహ్యః 90 ఈ వాకన్టముస క్క గౌ వ్యూః "2 అనునగి సరత 
పరకమగు స్వరితమున కుదాహ్ణము, ఓకారము స్వరితము. దీనికి సరి 
తము పరముగ నున్నందున పూర్వస స్వరితో శ్ర జా మనుడా శంతి ౫లఅదగును. 
““అగ్నిమోశే”? ఇచట నీకారము స్వరితము. 'ఏశాగము (పచయము, ఇచటి 
స్వరితమున కదా తేముగాన్సి స్వరితముగాని పరముగ బీనందున గ్యరితో సర 
భాగ ముదా తృశ్రుతె గలదే యగును. ఇం లభం డిడి యుచా త్ర (కుతిగ నుండు 
నని (_పాతిశాఖ్యయందు వెప్పుటచే నిది చేద. షయ? ముని న 
లోక మందుమొత మిట్రిచోట ననగా నుడా త్తి స్వరితములు పగముగ లేన క 
ననుదాత్ర ముగ నే యుండునని ౫ హీంచునది. అచ్చు సుదట పాశ Nts 
ఛేదములే మూడు విధములు. గఈయూడును (పత్యేక ముదాళానుదా స్వరితే 
భేదములచే మూడువిధము లగును ఇట్లు తొమ్మిడినిధములగు న నచ్చు వత్యేక 
నునొనానీక నిరనునాసీక భేదములచే రెండుక్షిధము అగును. 
వివరణము : అన స్వళబ్ల waa (కారూపమగు న స నున బోధించు 
ననియు, (వాస్వాది స్వరితిములన్ని టిలో సా ట్ర యం యుడా త్రి మనియు, 
మిగిలినదంత యు ననుడా త్తే మే యనియును నా'గేళాదుల యాశళయము. న్వరితము 
లన్నిటిలో నరభాగ ముడా త్రమని (పతీపాడించు (పాతి కాఖ్య లాయా శాఖల 
లోని వెదికోదావారణ విషయకము లే యనియు, నితరశాఖలన గాని, లోకమునకు 
గాని వ్యవస్థాపక కములు గావనియును వీర నమక్య్టాయము. 
* సం. ముఖునాసీకావచనోనుచానీకః, 1.1.8 ముఖనాసీకా 
వచనం, అనుగానీకః, 
ముఖ'సహిత నాసీక యో చ్చార్యమాణో వర్ణోను నాసిక 
సంజ్ఞః స్యాత్‌ | త్ర డు ఆఅ ఇ, ఊఉ, ట్‌ ఏహిం 
వర్షా నాం (పత్యేక నుష్టాదళ ఛేడాః | ఇృవగ్గస్య ద్వాదళ | 
తన సి దర్ణాభావాత్‌ 1" ఏకవామపీ ద్వాదళ | 
కేసాం ('హస్వాఛా బాత్‌ i 
10. ముఖము నాసీక యీ గెండిటితో నుచ్చరింపబడు వర్గ మనునానీక' 
మనబడును. అ ఇ, ఊ బు ఇవి (ప్రత్యేకము పదునెనిమిది భేదములు గలవి, 
ర్యృశారము దీర ములేనిదగుట చే పండెండు శేదములుమా(తము గలది. స్కీ బి ఓ 
జె లు గూడ (వాస్వముళలు లేనివగుటవలన పం_జెండు భేదములుమొ త మే లవి. 
' వివరణము ఏ * ముఖనాసిశకావచన$* అనుచోట ఈ ముఖనానీళా”” అను 
నది ద్వన్ల్వ'సమా'సనునిన (ముఖం చ నాసీకా చృ్ర నఖ నానీక లర పాణ్యవయవను 


దూ. 11) మ రక కరప 11 


అగుట చే చేకవద్భావము CI ఎ ఆ పాణితూర్య సే సెనాల్టై నామ్‌ 2.4.2) 
(వాన్యమ్ము * (వాస్యోనప్రుంసశే (పొతీపదిక స్య (319) ప్రస క్తము లగును. 
ముఖనాళికావచన్య ఆను నిైళము దుష్ట్రము ప శావున ముఖి 
సహి తొానానీకా ముఖ నాసిక్‌ అని మధ్యమపదలోపి సమానమని నెప్పి వచన 
శబ్దముతో తృతీయాతత్సుప మనవలయును. వచనకబయు, ఉచ్య లేఒఫౌ 
ఆను వ్యుత్చ త్రిచే నుచ్చరింపబడు వర్గమును బోధించును, ఇట్లు చెప్పుటచే 
నాల కర క సీద్దమగును. 


అచ్చుల భేదమ.ల చూపు పట్టక 


& 


అ ఇ, ఈ,బ్యుగ్భ | అఇుడ,బుమీ నికీ, | అష, ఉబ్బు, ర్బవ్కీవి,ఓీ,టె 


రాల kk COV ౪ 


వాస్య'భేడములు దీగ "భేదములు | ఫ్లుతి భేదములు 
ఉఊదాతాను నాసీకము 7 ఉడా తాను'నానీకము 18 ఉ దాత్తాను నానీకము 
ఊదా తానను నానీక ము ఏ ఉదా తినను నానీకము ta ఊదా శానను నానీకము 
అనుదా తాను నాసీకము 9 అనుదా ఆ మనను 15 అను దాత్తాను నాసీళము 
అనుదా" హాననునానికము 10అనుదా తనను నానీకము 16 అనుదాత్తో నను నానికము 
స్వరితానునానీకము 11న స్వరి తానునానికము 17 ఇ సరి తాను నానీకము 
స్వరితానను నానీకము |12 ్యరితాననునానికము !1రి స్వరి తాగను నానీకము 


* 1le తుల్యాస్య|పయత్నం సవర్ణమ్‌, 11.0, తుల్యాస్య 
(పయత్నమ్‌, సనమ్‌. 
తాల్యాడిస్తాన మాభ్య * నర (పయత్న శ్చే ల్యేళద్హ్వ్యయం 
యస యేస్‌ తులం క న్మిధ స్పవగ్గ సంర ప్‌ ॥ 
GR vl యం లేర | 
బుటుగపాణాం మాం"! గృతులసానాం దనాః। ఊవూ 
పధా నీయానామోస్ట | భమజణనానాం నానీశా చ! 
ఏ'దతోః కణ్బతాలు | ఓ చొతో, కణ్గోప్యమ్‌ | వకారస్య 
దనోష్ట సక్‌ | " జిహ్వామాలీయస్య జిహ్వామూలమ్‌ | నాసి 
శానుస్వారస్య | ఇతి స్టానాని | యత్శ్నో ద్విధా | ఆభ్య 
నరో బావ్యాళ్చ | అద్యకృతుళ్థా | స్ప స్తే షత్సషృష్ట 
వివృత సంవృత భేదాత్‌ ] త్రి" స్పృష్టప్రయత నం 
స్పర్శానామ్‌ ! ఈపత్‌ సృ సను న్రస్థానాక్‌ | వివృత 
మూస్ళ కొ ౦ న్వరాళాం చ।[(హాస్వ స్యావర్షస్య (పయో 
సంనృకమ్‌ | (పృక్రీయాదశాయాన్లు నివృతే "మేన | ఏక చ్చ 
నూ 8 శా రేణ ద్దాపీళమ్‌ | త థాహీ 


15 జఊానుదీనరదాగ మము 


1S రెండువర్గములన తొల్వాడి స్థానము, ఆభ్య న నర్యపయత్నము నద్భశ 
ముగ నుండునో, ఆ ెండువర్గములు శ ననగ్షము అనబడును, అళాగము, 
కవర్షము (క, ఖగ, ఘః వాశారము, విసగ్గను (౧ వినికి కః ము 
కన (కబ్య్యుముల్పు, ఇకార, చవగ్దం యకశార, శవర్రములక తాలువు స్థానము 
( తాలవ్యములు 0, బుశాగ, టవర్‌, కప sis చ నో Fa 
(మూర్ల నములు. గకార, కవర్ల, లః సకారములకు ద సములు సానము 
(దన్మ్యములు ). ఉకార, పవరోప భ్మానీయము (ప) లక ఓ సములు స. 
( ఓప్ట్యములు ), ఇ మ, జబ, ఇ, న వీనికి నాసీకయు, నివి వెప నువ ము 
అగుటచే నా యా వర్షములవ జెప్పబడిన తాట్రా్యరులున సానము, “ఇని స్థానములు, 


ఇలా! 
లా 


| ఈక న్య 


© యధా అిఒవర్తో వ షె 
6 
IE Wr 
నా జ న. 
అ స్ట 
46014 9 
a ees 
Wr. అ ణ hg 
లి మవ న 
[ర లాలా అలలా 
రు వా. Fae 
3 a a 2 
వ వనము మంటలను ప ము సలనటు ల లేను 
థాం 
2 © 
ప జక ది ఇ 
[. ge : ల 
Ya శి జం 
hen |mmggy! ఈ 19 ౪ a ¥ 2 x x 
@ అము ము మ పదత మున 
చి 
త్‌ ఏధయా క్షా © © 3 % mw a 2 
ప Tere ores 
స 
మ వర్ల 3 © # 1% 8 ౩౦ ౪ 


సంజాపకరణము 18 
స్తు 


యత్నము ఆభ్య నరమనియు, చావ్యామనియును రెండువిభములు, ఆభ్య న 
రము స్పృష్ట్రము, షత్‌ స్ప ల్రిప్టము; వివృతీము, సంవృత మను ఛభేదముల చే నాల్లు 
విధములు. స్పర్శవగ్గములకు స్పప్త( ప్రయత్నము, అ న్ల్షసలక ఈహత్‌ 
స్పృృష్రైము. ఊప్మవగ్శములకు, నచ్చునకును వివృతేము, 'వోస్వమగు ననర్ల 
మునకు (పయోగమునందు సంవృలేము, దీనికి (పకియాదశయందు వివృత మే. 
ఈ విషయమును సూత శారుడు వత్న్యుమాణసూత్రము (అఆ ఇతి, 12) వ 
చెలీ పెను, 
వివరణము: ఈ సూ[తేమున నా స్యశబ్దము (ఆసే న్య భవం ఆస స్యమ్‌) ముఖమున 
నుండు వర్ణోచ్చారణసాధ నములగు తాల్యాదిసానములను బోధించును. (పయత్న 
శ్‌బము (ప్రకర్ష నుబోధిం'దు (ప్రళబ్బము గలదగుట చే, (పక్ళష్ణ యత్న ము ననగా 
నాభ్య న నగయీత్న మువీ బోధించును. వర్ణోత్ప త్తి తిక వ వ్యవహిఠ పూర్వ శాలమునం 
దుండుటయే చావ్యాముక ౦ లు దినికి గల నుత్కర్ణ ము. సవర్ణ "స సరై లో 
బాహ్య (పయత్నములకు (గ్రహణము చేక పోవుట చే చాహ్యా ప్రయత్న సాష్యోము 
లేవన్నను సవర్షస ంస్ఞ్హా ౫ లుగును, “అవవావిసక్షనీయానాిమనుచోట స సర్దనీయ 
పదమునక అజశారముక౦ కు పగమగు విస గమనిర్‌ శరము: అనుస్వారవిసర్హ 
జి హ్వామూలీయోప ధ్యానీయము లా|శేయముయొక_ * సానమునుపొందును 
(“అయోగవావో వయా ఆయున నాననల అని చెప్పుటవలన నిట్లు 
వ్యాఖ్యానము చేయవలయున. శావున నికారముక ౦ కె పరమగు విసర్ణమునకు 
భాలువు సొనము, ఇక విసరమునక మూరాదిసానము నూహింపదగును , 
కళ గకులసో నాంద నాగి తనుచోటీ ద న్తశ బ్బము దీన ములతో ns (పదే 
ళమును (భాగము ) "బోధించును. ఛవున చే క్క ఊడిన ద న్రములగ అవానికి నివి 
యు చ్చరింపదగియుండును. కక ఏదై తో; కల్గ తాలు, ఓచాతో; కణ్ణోప్పమ్‌ 1 
ఇచట తళాగము లుచ్చా! ణార్థకములు, తేపరకరణముగానందున నీర ముల'కే 
గాక ప్లుత ములకు నివియే ce వర్లముం నుచ్చరించు సంకల్పము క ల్లీన పుడు 
(పయత్నే (పేరితమగువాయువు నాఫ్‌చేకమునుండి, ఊర్వముగ బయల్వెడలి 
తాల్వాది స్థానములను 'స్పృశించును. అపుడు వర్షములుత్పే న్న ములగును, వర్గోత్స 
శ్రీకి బూర్వము జివ్యాయొక యుగము, దీనికి సమిపభాగము, మధ్యము, 
మూలము ఇని ఆాల్వాదిసానములను బాగుగ స్పృశించిన పుడు స్పృప్ప|పయత్న 
మనియు, గొంచెముగ స్పృశించినపు డీషత్‌ స్పృష్టమనియు, నెట్టి స్పర్శము 
లేక వీనికి సమా కనన నయనా కన. సంవృత మనియు, రూావభానవా 
మొతము వివృతమనియు "తెలియదగును, శావున ఇ, చు యాళలు 
ఛాలవ్యములే మైనను, చశారముచ్చరించునపుడు 'సంవూర్త ర క్పర్శము, యశార 
ముచ్చరించునపు డీషత్‌ స్పర్శము, శవ శ్లేశారముల నుచ పరించునపుడు దూశావ 
సానమనియును ఆనుభవమును శిశాశారుల యు క్తల ననుసరించి (గ హీంచునది, 
(హస్యాశారయు (పక్రియాదళయందు వికృత ముగనుక ణే. క దణ్ణాధకః ౫ 


14 శఛాముదీశరదాగ మము (నూ, 12, 18 


(దణ+ఆథక 8) అశుచోట సవర దీర్గ యు సిదముగును, 1ప్మకియయందును సంవృ 
యు 
త్రమే యమిునచో, అకారాకాగముఖు (పయత్న భేదము చే సవర్గములు గానం డున 
నిచట సవగ దీర ము రాక పోవును, 
ఇ ఖు 


శ్‌ నీ ఆల వతి. 8_4_68 అ అ ఇతి. 
వివృతవునూవ్వ సంవృతో నేన విధీయ తే | అస్య చా 
హ్టౌధా యిం సంపూర్షాం త్రక్యనిద తాకు 
నే ఖే 
దృ స్టో వివృతత్వమ స్యవ | తథా చ సూ త్రమ్‌॥ 
1%. సూతమున మొదటి అశారము వివృతేము, శెండవది సంవృతేము. 
అ, అ అను సీరెండును లుస్తవిభ క్వ నములు, "మొదటిది స హస్ట్య న్న నము, రెండ 
వది (పథమా న్త నము, వివృ ఈ శారస్థానమందు నంవ్భతాకా? మోసూతముచే 
విధింపబడుచున్నదని ఆగ మః ఇప్‌ శు కా స్తృముయొక సమౌ పైని 
నూ-చించును, ఈనూ గ్రమీస్టా నాధా సయియొక్క తుదడినున్నది, కావున సంవూగ్గ 
శా స్పృద్భప్ట్రీ చే ని వ. “పూర్వ శ్రానిస్థ' మను సూ్మూతీమువలన న సనిద్ధముగును. 
శావున "నేదేని శా ఫీ యశార్యము చేయున పుడు (వాస్వాశాగము వివృతే మే 


C2) 
యగును, కార్యము (పవృ శ్రే తమయినపిదప సంవృత ముగ నే యుండును. 


వూర్ణళాస్త్రము (పవ రిం చున పుడు ప పరళ్శాస్త మున కసీ నిద్ధత్వనమును (సతిపాడించు 
సూ కముస కి చట సే వ్యాఖ్యానము వేయబడును. 
* 10, స న 8_2-1. పూర్వ ఈ, ఆసక్‌, 
అధి శారోయమ్‌ | లేన సపాదస సపా ధ్యాయీ౦ (పతి 
తన్‌ | (తిపాడ్యామపి పూర్వం ప్రతిపరం 
కస ల | చావ్యా( ప్రయత్న న్వేశాదళ ధా { 
వివారస్సంచారళ్ళా( సో గాదో2. ఘోపోఘాో పోల్చ 
(పాణోమహా ప్రాణ దాలో డను దొ త్త స్స రిత 
శ్వేతి॥ శో ఖయాం యమాః ఖయః జ క ౫పొ విస 
ర్రళ్ళర ఏవ చ। ఏతే శ్వాసానుప్రదానా అఘోషాళ్ళ 
వివృణ్య'కే | కణ్బమ"స్యేతు ఘాేపాన్సు్య్థ'స్ఫంవ్భ తా 
నాద భ్లాగినః | ఆయు గ్మావర్ణయమ గా యణశ్చాల్బా 
సవస్స్క్టృతాః 1 వ స్తెహ్వెద్యానాం చతుర్గాం పు 
మే సరే మధ్యే యమో నాను పూర్వ సదృశో నగ్గః 
(ప్రాతిళాఖ్యే ను పలిక్‌ క్నీ | చభ్‌ ఖ్నతుః। అగ్‌ 
య. ఘ్‌న్ను నీత్యత (క మేణ కఖగ ఘేభ్యః పే 


స౦ంజా ప్రకరణము 15 
ద్ర 


తఠ్శదశా ఏవ నూ | త తవంరా ణా పథ 
ఎచద్చశా ఏవ యమౌొః । (తవరాణాం (ప్రథమ 
ద్వితీయాః ఖయ ఇథా తేపషూమేవ యమః! జిహ్వా 
మూలీయోప ధ్మానీయా, విసర్టళ్ళప.సా శ్చే ల్యే తే 
పాం వివార శ్య్వానేఒఫఘాోపశ్చ। అయ్యే సాం సంచా 
* నాదో ఘాోోపషళ్ళ | న (పథమ తృతీయ 
పగ్బుమొ; (పథను కృతీ యయమా, యరల వాళ్చాల్ప 
షొ షై ప 
(పూఠాః | ఆన్యే మవో పూకా ఇత్యరః | బాహ్యా ప 
యక్నాళ్చ యద్యపి సవరసంజూయా మనుపయుకా 
౭ యు వటి 
సథాప్యా నృనతమ్య పరీశాయాముపయోతక్న్యు న 
ఇతి బోధ్యమ్‌ | కాదమో మొవసాన్యాస్పర్శాః ] 
ఇల చం అ న్రసాః | శషసహాడోప్మాణః | ఆచ 
స్వ రః, స అ )4 పావితి కపాభ్యాం Sas 
సద్భకో" 'జిహ్యోమూరీ శాప ధ్మానీయా, త EID 
ఇర్యే చః పరావనుస్వారవిసచ్లౌ | ఇతి కాన ంరతుకు 
వివేక :॥ వా॥బుగ్భవర్ల యాల థ స్సావర్ష్యం వాచ్యమ్‌। 
అకారవాకాగయోః ఇశారశశారయోః బుకార 
పుశాగయో గృకారసకారయోశ్ళ సౌావర్ణ్య (పొ! 


18. ఇది అధిశారసూ తము, (లత్యమును గంస్బుంరం తనా కార్టర్‌ 
మును స్వస్థలమున భోధింపక, తనక తరువాతనుండు విధిస్తూ త్రేములతో గలఫీ 
యరము భోధించునది.) కావున సే, సపాదస సప్తాధ్యాయిని (ఏడ ధ్యాయములు, 
ఎనిమిదవయధ్యాయములోని (ప్రథమపాదము) గుజీంచి తిపాదిన్ని (ఎనిమిదవ 
య ధ్య్యయమున Ds న మూడు (తిపాడిలోనాడ పూర్వశా స్త్ర 


మునుగుణించి పకళా న ము అసీవమగట సంభవించును. 
WE థి 


చావ్యా(ప్రయక్నము పదునొకండు విధములు : 1, విచారము, 2. 'సం'వో 
రము తీ. క్యా సము, 4. నాదము 5, అఘేషము 6, ఘోషను 7, అల్ప 
(పాణము, ఏ. మహాపాణముు € ఉదా రము, 10. ఆనుదా _ర్తేము, 11. స్వరి 
రము. “ ఖయాంయమో ” ఆను శ్లోకమున శ్యాసానుప్రదానా। అనుచోట 
ఆఅనుపదాన మను బాహ్య(ప్రయత్నము) శ్వాస మను చావ్యా(పయత్నము గలనని 
యాను, గ్వాతీయశ్లోక మున క మనునది (పథమళ్థోకములోని “బివృణ్య తే” 
యన్‌ (క్రియతో నస్యయిం చును, కణ్ణము (గ ళవివరము) ను వికనీంప జేయును, 
అన గా వివార్మపయత్నము సలవనిటు నః శోకములకు (గ్రన్ఞ కారక్ళత వివరణను 


16 కాముదీశరచాగమము 


ననుసరించి యర్థము (వాయబడును, స్పర్శవర్గము లయిదువర్షములు న విభజింప 
బడెను. కనర్ల “దవర్గ టవర్ల తవర్ల పవగ్గములు... వర్షమున కయిదు వర్షములు, 
మాతృళాపారము నేను సరిరవి కశారము మొదలు వరుసగ వీనిని (గహీంచునది, 
కఖగ ఫఘ జ___ఈ వగ్గములరౌ యొక్క మొదటి నాల్గువర్ల ముల కయిదవవగ్గము 
పరమగునపుడు మధ్యను 'వూర్వవగ్గముతో సద్భళమగువర్ణము ప్రాతీశాఖ్యయందు 
ప్రనీద్ధనుయియున్న ది, దీనికి యమ మని పేరు. ఊదా: పలికొక్నీః। చఖ్‌ 
ఖ్నతుః | అగ్‌గ్నిః | ఘ్‌ఘ్న ని. ఇచట (క్రమముగ క, ఖ, గ, ఘ లకంటె 
పరములయి, పూర్వ సదృళశములగునవి యే యమల, వర్ణముల [ప్రథమ ద్వితీయ 
తృతీయ వర్గములు ఖయ్యులనబడును, ఖయ్యులు వీనియొక్కు_ యమలు, 
జిహ్వామాలీయోప ధ్మానీయములు, విశగ్గముు శషసలు వీనికి వివార శ్వా సాఘోే 
షములు. మిగి లినవగ్గముల క నగా వాక ప్ర త్యాహారములోని వగ్గములు, వీని 
యమలు, అను సాగము వీనికి సంవారనాదఘాోపషములు, వర్గేములయొక 
(పథమ తృతీయ ప పజ్బుమ వగ్గ వగ్రములు, [పథమ తృీతీయముల యమలం, యకలతలు ఇవి 
యల్ప[పాణ పయత్నము నలవి, వరముల ద్వితీయ చతుగ వర్షము! ఎ వీని యమటు, 
శవ సవాలు మహో ప్రాణ ప్రయత్నము గలవి. మూలమున "4 ఆచ్యేషాః మనుచోట 
నన్యళబ్బమునకు అచ్చులుగూడ న ““యరలఅ వాళ్ళి” యనుచోట చ శబ్ద 
మున కచ్చు రము కావున నచ్చులక సం వారనాదఘా పాల్చ పా ణ| ప్రయత్న 


ములు సిద్ధించును. అచ్చులవ సీ [ప్రయత్నము లున్నవనుటలో భామ్యమే 
మానము, సవర గ్లసంజావిధాయక సూూత్రమున నాభ్యన్త్నర్యప్రయత షములకే 
(గవాణనునుట చే స్‌ చావ్యా(హపయత్న ములు సర నల్‌ యం ధుపమోగింపవు, 
శాని ఆ న్షగతమ్యపరీక్షయందుపయోగింపగలవు, ఒక వగ్గముయుక్క.. స్తాన 
మందు, సమాన మె నసానము అభ్య నర! పయత్నముగల నాలు ఎాభువరా ముం 
పసక్ర క్రము లెనపు “సజ మిక్కిలి సదృశ మెన దను విచారణ, ఆ న్రరితమ్యపరీక్న 
యగును, ఘాశమవతో నాదవతోమహా పొణస్య సంవృత కణ స్య హాస్య శా దృశోవర్గ 
చతుగవీ వా దేళః *. శఈరీతిగ నచటచట మాలమునెనీ ఆ నృరతమ్యపరీక్ష స్ఫుట 
మగా గలరు, ప స మౌతృశాపాఠరమున, క కారమాదియందు, 
వుశారమ న్తమందు గల వర్గ ములం(ఆయిదువగ్గములు) సృర్శములనబడును, యరలవ 
ల న్తస్థలు,. శవ సహాలు “ఊమ్మలు. అచ్చులు స్వరములనబడును, (ఉడా 
శాదులచే స్వయముగ (బ్రశాశించునవి కఖలక బూర్వమర్ల విసర్ల ముతో సద్భృళ 
ముగు వర్గమునవ జిహ్వామూలీ మనియు (లక లఖ; ప ఫోలవ" వూర్యమందున్న 
నట్టి వర్గము నక నుప ధ్మానీయ మనియు ((పగ్యఫ$ ను పేరు, వీని కార 
మ చ్భారణమందు, (వాతయందును తెలియనగును. అచ్చుకం"టో పరమగు పూర్ణ 
. బిన్సవు (0) అనుస్వారము, బెక్షుద్వయము (1% విస సర్గము నగును, ఊదా, అం 
అల ఇం, ఇ ఇది న్‌ (ప్రయత్న ని వేకము, 


17 


సంజా(పకరణము 
= 


దూ 18 ] 


షై డి DPT రూడి షన ర్త 


యాం Se రవ్తోలుల 50.8 _ 
CRN QE 0M, 2౬౫20౧1 612౨ mee 00. రూం. క 
a వె cold rE న - న. “౬ ఆ ln 
నస నను co 2 గె ee అభ జి 53 
నా అళిలి ఇవో pel bo) [2 ఇవి శతి (2 
086 శ ల క్షా క. య 
@xogxygogl | లై త Wess క 
clea న్‌ డి కా X గ] 290 uo న్‌ 
qs Sees) స్‌ ాంస్‌ల. ౦౧9౫ = గజం ంణరస్సా 
(| 


geo. coe gee 


య ళా 
AR Gog ధారా ౧౮౦౧౦౫ tamelqs రటర్న 


$ేర్ల శానుదీశరచాగ మము (నూ, 14 


వా! బుశార గృశారములకు పరస్పరము సవర్గ'స సరద చెప్పవలయును, 
శీనిచో సీ రెండును సార కదమ్‌ అకగ టి చే “ తుల్యాన్య 11 నూ, మే, 
వీనికి నంజ (పొ పి పింపక పోవును. “తుల్వ్యాస స్య” నూ. చే అశార వాశారములకు, 
ఇశార శవర్శములకు, బుకార పళారములక్క ఇకార సశారములకు Sy 
ర ముండుటవే పరస్పరము సర ప్రాప్త మగుచుంద = సంజను 
సేధించు న్యూతేమును (కాజ జ లౌ వ్యాఖ్యానము చేయుచున్నాడు, 
వివరణము ; తన సల్ల ల నమగు విధిశా స్త్ర, మనినచో సపాద 
'సప్తాధ్యాయినిగుటేంచి (తిపాది యశిస్ధమసేనుాని (తిపాదిలో బూర్వమును 
గుణించి పర మనీద్ధము గాక పోవును. (పశాన్‌ అనుచోట (పవ ర్రించిన 
6 మోనో ధాతోః? En అను నత్వవిధాయకళా స్త్రము “నలోేపః (పాతిపది 
శా నస్య' 287, అను నలోపవి ధాయక శ్వా స్త్రమునాగుటించి యనీదము 
గానందున (పశాన్‌ శబ్బములోని నశారమునకు లోపము (పసక్ర కమగీను, 
ఆఅధిశారమనిన నలోపశా స్త్ర యనుగణీంచి నత్వశాస్త, మనిద్ధమగుటే | లోపము 
చారింపబడును, 


అనిదమ్‌=అనిప్పన్న ము, (పవ ర్లింపనిదానివ లెనుండునదని యరము. నీద 
నుయినదానియందు ప యనీదత్వ మారోపీతమగును, * చావో 
(పయత్నములన నాస్యమునకు బహిర్మ్భ్యూతమగు (ప్రదేశమందు అనగా శాకల 
కము (కొండనాలుక) నకు దిగువనున్న గళవివరముయొక్క. విశాసము మొద 
లగు శార్యములను జేయునవని యర్త ర్థము, వివారము=? ళవివరమునవ విశాస 
నును జేయు యత్నము. సంవారమే=గ ళవివరమునవ సబో్క_చము (ముడుచు 
కొనుట) ను జేయునది, శ్వాసమునిట్టూర్పులను గలుగ జేయునది, నాదము*ా 
ధ్వని విశేషము జేయునది. ఘాేషము= కనాదవిశేపమును జేయునది. ఆఘో 
నము=అల్ప్బ మైన ఘూగేషమును జేయునది, ఆల్ఫ (పాొణము= | పాణముల కల్ప 
ర్వ్వమును జేయునది. అనగా నల్పమగు నాయాసమును జేయునది, నుహో 
(పొణముా పాణమలవ మహా త్రము ననగా నధికమగు నాయాసమును 'కేయు 
నది, కశారాది మకారాన్త్న వర్గములు జివ్వాకు తొల్వాదిస్థాసములటను 
సంపూర్ణ స్పర్శ కలిగిసపిదప "నుత్పత్రి “పగలవగుటవలన్‌ స్పర్శ అను వ్యవహారము 
గలవి యగును. మౌతృళాపాళమున స్పర్శలవను నూప్ములకును మధ్యనుండుట చే 
యరలన లస అనబడును; వాయు[పధానములగుట చే శప'సవాలు ఊమ్మ 
లనబడును. 

«* 14, నాజ్ఞలౌం 1.110. న ఆజ్జలౌ (సవర్షమ్‌) 

యి 
ఆశారసహితో౬చ్‌ ఆచ్‌, స చ్క వాల్‌ వేత్యేతా 
మిథస్సవర్థా, నస్తః | తేన దధీత్య స స్య హారతి 
న్గీథ ఖ్‌, షష్టమ, సాన్ట్రమ్‌, ఇల్యే తేషు పేమ 


నూ. 15 1 సంజ్ఞా(ప్రకరణము 19 
ల 


యకణాదికం న। అన్యథా దీర్చాది నామిన వాకారా 
దీనామవపీ (గవాణక శాస్త్రృబలా దచ్చ్యం స్యాత్‌ | 
త థాహి ॥ 

14. ఆజలౌ అనునది మధ్యమపద లోపిసమౌ'సగర్భిళ మగు ద్వస్ష సము 
(ఆశారసహితోఒచ్‌ ఆచ, ఆచ్చ వాల్చ, అజ్ఞ ల) ఆశారముతో గూడిన 
యచ్చులు, వాల్లులును, పరస్పరము వర్షములు గావు. ఈ నిపేధమువలన 
దధి+వారతీ అనుచోట యణాదేశము దధి+శీతల మనుచోట సవర్ణ దీర ము, 
దధిశమష్ట, మనుచోట యణా దేశము, దధి+-సాస్ట్ర మనుచోట యా బేళశమును 
వారితము లగును, ఈ నిషేధము లేనియెడల గ్రవాణకశ్నా స్తృముచే (ఆణు 
దిత్సవర్లస్య'చా(పత్యయః 15) (వాస్థములకు సవర్షృమ్ములెన సన ములకువ లె 
అకా రాదులకు, సవర్షమ్ములె "లెన వాకారాదులవ నచ్చ పము 'వ్రసక కవుగును, 
అచ్చ త్యాహారమున జేరవండినను, అచ్‌ (ప్రత్యాహారములోని వర్షములన "సవ 
రము లగుటవలన డర ములచ్చులయినటుల, ఆచ్చులక పళారారుటు సవర్షమా 
అనిన హాశారాదులు నచ్చులు గావలనీవచ్చునని భావము, గ్రవణకశా పము 
నిచట వ్యాఖ్యానము చేయుచున్నాడు, 

* 15. అణుదిక్సవర్ష స్య చా(ప్రత్యయః, 11.69 

అణ్‌ , ఉదిత్‌, సవర్ష్మ స్య, చ అ(పఠత్యయః | 
(పతీయ తే విధీయత ఇతి (ప్రత్యయః | అవిదీయ 
మానోఒణ్‌ ఉదిచ్చ సవర్షస్య వ స్యాత్‌ | ఆఅ(తాణ్బ 
శీణ ఇశాశేణ | కచుటుతువు ఏతే ఉదిత్య | తజేవం, 
అ, ఇత్యష్టాద శా గాం సంజ్ఞా | తళభేశారోశారా | బుశా 
ర్తి ంళత్‌? ! ఏవం గృళారోపి | ఏచో ద్వాదశా నామ్‌ | 
ఏడైతో రోజాతోళ్చ న మిథస్వ్సానర్గ్యమ్‌ ఐకజితి 
నూ(తారమ్మసామర్థ్యాత్‌ తేనెచ jee 
గృ నోపాదనీయమ్‌ | శాక లావితి నిషేధో 
యద్య స్యా తర సమామ్నాయిశానామేవ; త థాపీ నాకా 
రస్యాశారో న సవర్గః, త|తశారస్యాపి (పశ్తిష్టత్వాత్‌ | 
"లేన విశ్వపాభిరిత్య క హోఢథబితీ ఢత్వం న భవతీ । ఆను 
నాసీశాననునాసిక భేదేన యవలా ద్విధా | లేనానను 
నాసీశా సే స్తే ద్వయోర్ష న. గూ 
156. (పత యళోబ్బము శా స్త్య,మువే విధింపబడు నాజీశాదులను 
బోధించును. ((పతీయ తే “విధీయత ఇట్‌ (ప్రత్యయ శ్వ్వప్రాముణే విధింపబడని 
అగ్గులు, ఊదిత్తులును, తమ తేమ సవర్గములక బోధకను అగునని యరము, 
“ బోధక్క ఏ” ఆను పదమున కధ్యాహారము, అణ్యత్యాహార మోనూ(తను 


ల్లగ శాముదీశరదాగమము 


కనే పరణళశారముతో జేయబడినది, వ్యాకరకొా న నరమున నుదిత్తులుగ వ్యవహా 
రీంపబడిన “ కచుటుతుపు*) అను సీ రమెదు సీశా స్త్ర మునగూడ నుదిత్సదమున 
కరములు, క ఇత్యాదిస సముదాయమునక సవర్షము ల(పనీద్దము లెనను, తదవయ 
వములగు కకారాదులక సవర్ష్మములే సముదాయ సవర్ష్మము లగును, అకులు 
స్వసవర్తబోధకము లగుననుటవలన ఆ ఇ, ఊ, ఈమూడును స్వ సవ ర్షములగు 
పదునెనిమిది భేదములవ బోధకములు, బుశార గృశారములు సవగ్గములగుట చే 
బఖుశారము తన పదునెనిమిది భేదముల కేగాక గృకారముయొక్క పం(జెండు భేద 
ములకు ననగా ముప్పదిభేదములకు బోధకము,  ఇే గృశారమును ముప్పది 
'భేదములకు బోధకనుగును. వీ ఐు ఓ, జాలు "ఫ్ర ల్యేకము పం_డెండు 
భేదములవమా(తమే బోధకము, ఏశా-రె శారములు గాని, కీ కా రౌ-కారములు 
గాని గానా న ప్రయలెన కము లైన ను పరస్పరము సవరములు గావు, సవగ్గము 
లెనచో అళేరము, 'స్ట'సవర్గమగు ల నులను (గహించునటుల, ఏశార 
మెశారమును) ఓీశార మాశారమును (గహీంచును గావున నకురసమామ్నాయ 
మున “* ఏజ్‌ 9 నూతేముచే గతారమగుటవలన చేరగా “* ఐటచ్‌ ”” 
నూ[తము వ్యర్లము శావలసివచ్చును! శావున ఏఐఓకులు ప లక 
ప బోధకము లని వెప్పదగదు, ో“నాజ లౌ” (14) నూ. చే 
సవర్షసంజ్ఞాని సే, పేధ నుక్షగసమామ్నాయములోని యచ్చులకును, హల్లుల కే గాని 
తత్సవర్షములగు వానికి గాదు, నాక్‌ సూ తీములోని అచ్చదము 'ఏిమయ మై 
(గాహక శాస్త్రము (ప్రవర్తి ంపవండుటయ్‌ యిందులక గారణము, పపముయను 
“ అక 'స్సవనై ట్‌ 1” (86) నూ్యూత్రమువద్ద మాలమున స్పష్టముగ తెలుపబడును, 
నా లౌ నూూతమున ఆశార్మప్రశ్రేషము చేయుటచే ఆకార వాశారములకు 
మొతము సవర్షసంజ్ఞ లేదు, కావున విశ్ళపాభిః (విశ్వపా _. భిస్స్‌ అనుచోట 
శాశారమునట “*పోోఢః” 825 సూ. చే వాశారసానమున విధింపబడు 
ఢశారము నివృ త్రమగును, ఈ రెండును సనర్షములైనచో హేశారముచే నాశారము 
(గహింపబడును-గాన థత్వము (పస క కమగును. యళార వశార అళశారములు 
(ప్రత్యేక మనునాసీకము నిరనునాసిక మను రెండు భేదనులు గలవి. శావున 
విధీయమొ నములు గా నట్టి నిరను'నానీక  యవలలు (ప్రత్యేక మౌ భేదములకవ 
బోధకము అగును, 


వినరణము ; నూతమున “అ ప్రత్యయః?” ఆనునది అణ్జుల కే విశేషణము 
నూ(త్రమలోని చశారము భిన్న క్షమమె యుదిత్తులతో సమృస్థించును. కావున 
నుదిత్తులనిను సవర్ణ గావాక ను లగునను నరము భిన్న వాక్యముచే జెసష్పవలయును, 
చాశ్య శోధము వేయుటవలన నే 50డవవాక్యమున అ (ప్రత్యయ; ఆనుదానికీ 
సమృనముళేదు. కావుననే “చోకః?” 880 మొదలగు నూ తములందు 


విధీయమొనములగు నుచిత్తులుగూడ సవర్లశానాకము అగును, ఆకార పశ్రేషమున 
ఖగ 


న స a 
నూ. 16 1] సంజ్లా|పకరణము Yi 
ఖా 


“కాల సమయ వేలాసు తుమున్‌” $8_8_167 సూ. లోని “* జేలాసు”? 
అను నిస్టళము మౌనము. ఆశార హశారములు సవర్గములెనచో ఇణ్‌ పత్యా 
హోరములోని వాకాగ మౌశాగమును (గహించును. ఆశారము ఇణ్జయినచో 
66 బక్‌ కో ౧ 219 నూ, చే నాశారముకం౦ కు పరనుగు సాళకారమునకో పుత్వేము 
జేయవలసీయుండును. 


* 16, తపర నత్క్తాలస్య, 11.70. తపరః, త త్కాలస్య ! 

తృ పరో యస్మాత్సచ, తాత్పగళ్ళోచ్చార్యమొణ 
సమశాల సె రన సంజూ స్యాత్‌ | తేన అత్‌, 
ఇత్‌, ఉత్‌, ఇత్యాదయ పకకాం పాం సంజ్ఞా | 
బుదితి ద్యాదళా నామ్‌ |] 

16, తపరపదమున కావృ త్రిజేసి లు. ద్యకమును 'జెప్పవలయును, 
అందొకటి బహు[వీహిసమౌసము, (తఃపరో యస్మాత్‌ ) రెండవది పఖ్బుమో 
తత్పురుషము (తాత్‌ పరః త'త్మా_లస్య ఆనుదానికి కదుచ్బారణకాలసమ 
శాలమునకని వ తళశారము పరముగాగల వర్షము, తశారముకం శు 
పరమగు వర్షము, స్వోచ్చారణకాల సమశాలములగు సవర్ణములవమౌత మే 
బోధక మగును. తపగము (వాస్వ మెనచో త ద్భేదములగు నాటీంటిీని, డీర్ణ 
మెనచో త ద్భేదములగు నాణింటిని బోధించునని థావము, కావున అత్‌, 
ఇత్‌, ఉత్‌ మొదలగునవి (వ్రాస్యముయొక్కు_ యాబు భేదములకునోూ త మే 
బోధకములు, బుత్‌ అనునది బుశార గృశారముల [వాస్వములగు పంటడెం 
డింటికిని బోధకము, 


వివరణము : ఈ సూత ములా* నిక ఆణ్‌ పద మనువ _ర్రింపదు, అణ్జయినను 
శాకపోయినను తపరమెన వర్షము స్వసమశాలములగు ఢేదములక బోధక 
మగును, ఆనుశానిక్యము, ఉదా త్రత్వము మొదలగు గుణములు భేదకములు 
గావున నుదా త్తమగు వర్ల మనుదా తేమునకు, అనుదా తేనుగు నర్హ ముదా _త్తమున 
పను బోధకము గాక పోవుచుండ, "తేపరవగ్గము స్వసమళాలములగు "భదములకు 
(గావాక మగునని యీ నూత్రేము విధించును. ఈరీతిగ నిది వ్య క్తిపతీమున 
విభాయక మేగాని “అణుది” త్భూతముచే అణ్ఞు నిఖిల సవర్శ బోధక మగు 
చుండ నిడి యున్చార్యమాణసనముశాలములగు శ్లేదములవమా త్రము బోధక 
మగునని చెప్పి యీ నూతేము నియానుక మన వలనుపడదు. ఆణుదెిత్సూ తము 
నస వినయ మలు. ఈ న్యూతీమున కణ్ణు తదితరమును, విషయము గాన విషయ 
"భేద మిందు గారణము, కాముదిలోని * సమకాలస్యెవ ” అనుచోట 
"నీవశారము న్యాయపాస్త సబాధ్యబాధక భావమువలన సద్ధమైనడే, అనగా 
“అతోభిసబిక్‌” (204) సూ|తములోని “అతః అనుచోట (ప్రా ప్రమగు ఆణు 
దిత్సూ[తమునకు పరమగు నీనూ్యూతేము బాధశమగును గాన నిచటి అశాధను. 


ల్టీల్డే శొముదీశరచాగమము [సూ 17, 18, 19 


(వా స్వ భేదముల నాణింటికేగాని, సవర్గములగు పదునెనిమిది భేదములక బోధ 
కము గాదు, ఇట్టిదే న్యాయ పా ప్రజౌధ్యచాధక భావమని "తెలియునది, 
* 17, వృద్ధికాడై చ్‌. ll: వృద్దికి ఆత్‌, ఐచ్‌. 
ఆదెచ్చ స స్యాత్‌ [11 


17 “ఆచదెచ్‌ 22 స తపరకరణము, అశారము విషయ మె 
ఆశార మున్నదా శేచా యను సంశయమును నివ ర్రింప జేయుటకును, బిచ్‌? 
విషయ మె ప్రుతేముల నివ ర్రీంప జేయుటవ నని (గహీంచునది, ద కరమ 
దీర ములగు నిశాళౌళారములు వృదిసకక్ల గలవగును, (వృద్ధి పదమున కర్ణము, 
నూ(తారము, 

వివరణము : ఆదచ్చదము సమ సము గాదుగాన సమాసా న్ల(ప్రత్యయము 
మిదలగు శార్యములు వచ్చునను శోజ్బు_ కవకాశము లేదు, పతములగు ఐశా 
కాశారములకు.. వృద్ధిసంజ్ఞై లేనందున, కృ స్టైత్కణ్ధ్య్యమ్‌ (కృష్ణ జా త్కణ్యమ్‌) 
అనుచోట పూర్వ కేక Chee రెండును (తీమా(తీకములెనను న్లు తౌశారము 
గాక గర మకర ఏశా టేళమగును, వ్లుతములకును వృదగ్గిస ంజ్ఞ యున్న యెడల 

నిసదృళమగు స్ట పుత మే ఆజేశము శావంవీతయుండుక. ఈ దేళ్య మునక వూర్వ 
ప విధేయమునట పరపాఠము న్యాయ్యము, ఇచట వృద్ధికబ్బము విభయ 
బోధక మెనను శాస్తాంరమృమున ప పూర్వ పాఠము చేయబడోను, 

* 18. అదేక్‌ గుణం, 11.2. అత్‌, ఏజొ గుణ, 

అకేక్‌ చ గుణసంజః స్యాత్‌ || 

158. ఈనూతములోని తపరకరణము పూర్వపరములనిషయ మె భిన్న 
ఇాలీకవ్యావృ త్తికొజ కగును. కాన [వాస్వాకారము, డీర్ణ ములగు ఏశా 
శాళశారములు గుణసంజ కము లగును, 

* 19, భూవాదయో ధాతవు, 1-8-1. భూవాదయక, థాతవః । 

కియావాచినో భ్వ్యాదయో ధాతుసంజ్ఞా స్సు్యః | 

19. క్రియను బోధించునవియు, భూ (సత్తాయామ్‌ ఆదిగాగలవియును, 
అనగా పాణినిచే పకింపంబడిన దళగణిలో వేరినవి, ధాతువు అనబడును. ఏధ్య 
కష్‌ 3 గమ, ఇత్యాదు లుబానారణము, 

వివరణము ; భూవాదయి। = భూళ్ళ్చ, వాళ్ళు, భూ వ్కౌ ఆదిళ్చ, ఆదిళ్ళు, 
ఆడీ (ఏక శేషము) (ప్రథమొదిళబ్బ్వమునక మొదటిది యని యర్లము, ((ప్రభృత్యర్థ 

థి 
కము) ద్వితీయాదిశబ్బమునక సద్భళమని యరము, ((ప్రకారార్లము భూవా ఆశీ 
యేషాం 'వే! భవా్యపభృతులు, చాసద్భళములే నని యరము, ధాతుపాఠమందు 
పకింపబడిన, వా (గతిగన్లనయో:) అనునది (శ్రియాచీచకమగుట వే తత్సద్భళ 
ములన 1 కియాజాదకము లను వా లభించును, 


* 20, (పా గ్రీశ్య రాన్నిపా తాః, 1_4.56 (పాక్‌, రీశ్వు రాత్‌ , 
నిపాతా;। 
ఇత్యధికృత్య॥ 

20. ఇడి అధికారన్నూత్రము.  రీశ్వోర పదముగలన్యూత్రము (అధిరీళ్వ శే 
1-497) విప, (పాక్‌, నిపాశాః అనుపదము లధిక్భతము అగును, పూర్వము 
నిబార నం గలవగుచు, పిదప గత ్వదిసరా. గలవగునను నరము లభించును, 
ఇట్లు చెప్పుటవలన నిపాత సంజ్ఞ క గ త్యాదిసంజ్ఞలవ నొకచోట సమౌ వేళము 
గలును, 

* 21. చాదయో2_స త్తే. 14.57. చాదయః, అస త్తే! 

అదవ్యార్థా శ్చాదయో మ స్యుః॥ 

21. (దవ్యవాచకములుగానట్టి చాదులు (స్వరాదిగణమున 11.87 
ఆన్టర్హణము నిపాతము అనబడును, 

వివరణము ! సక (దవ్యబోధకము, (దవ్యమన లిబ్బము, సంఖ్య 
వీనితో 'సమృన్లముగలది. “అస Ey యను నిషేధ పం (పక్ష? 
అనునది షాది క బకింపబడీనను జంతుబోధక మగునపుడు నిషాతము గాదు, 
4లోధంనయ న్తిపకుమన్యమొ నాజి” ఇచటిీ పకుళబ్దము (ద్రవ్యవాకము గాదుగాన 
(లెస్సశా నని యర్థము) నిపాతమగును. 

* 22, (పాదయః,. 1.458, (ఆసక్వే 

ఆరవ? (పాదయ స్తథా! 
22, (ద్రవ్య వాచక ములు గానట్టి (పాదులు es శలనగును, 
ఈ 28, ఉపసర్దాః (కియాయాగే, 1.4.59, 
ఉఊపసర్షః, (కియాయోా గే, 

శ 24, నతిళ్ళ. 1.4.60, 

(పాదయః (కియాయో గే ఆప సక గతిసంజ్ఞాళ్చ 

స్యుః! (ప, పరా అప, సమ్క్‌ అను, అవ, నిస్‌్‌ నీర్‌, దుస్‌, 

దుర్‌, వి అజ్‌ , నీ అధి అపి, అతి సు, ఉల్‌, అభి, పతి, పరి 

ఉస, ఏలే (పొదయః॥ 

28, 24. (పాదు లిరువదిరెండు, ఇవి [కియతో సమృన్ధముగల_వై నపుడు 
ఉప ప'సర్హములని యు, గతులనియును వ్యవవారింపబడును, 

jp px తిళ్చు”? నూ, లోని, చశారము నతన సంర ల కొక 
చోట సమాజేశమును జేయును. చశారము లేనియెడల నీ సండ్‌ లేక: సంజాధి 
శారమున జేరినందున (ఆక డారాజేశాసంజా 288) పరమగు గతిసంజ వ కో 
సర్గసంజ్ఞవ చాధకము గావలనివచ్చును, ఖు. 

ఖా 


24 కొనుదీశరచదాగమము [ నూ, 25, 26 


ఈ 25, నవేతి విభాషా, 11.44. న, వా, ఇది, విభాసా! 
EX ఏికల్పయో న స్యాత్‌ ॥ 
25, నిషేధ వికల్పములు విభా పాపదమున క 
వివరణము : 1+ ఇతీళబ్లము ఈ వర వనాని కబ్బపరముగను, శోబపర 


ముగనున్న డాని నగపరముగను జేయును, ఇది నవాళబ్లములతో సమృనించును, 


(నేసి వేతి స స్వంరూపనూ తము చే (పకృతమున నవాళబ్లములు శోబ శబపరములగుట వో 
నీతీ ళబము వాని నరపరములనుగ జేయును, నిపేసము, వికల్పమ్‌ యీ రెండును 
య థి 

పళ్తాలాపడా నప లని స ఫలిత మగును 

2. (పా పవిభావ, అపా పవిభాష, (ప్రాపాప్రా స్వవిభాష (ఉభయ 
విభాష) అని నిఫాషలు మూడువిధములు. వాపదా నస్య ” (126) 
రుయోహాూోన్యత ర స్యామ్‌”” (120) “వా కోరన్యకరస్యామ్‌ (న44 ఇవి వరు 
సగ నుదాహారణములు, వీనిలో పక్న్షనుందు నిషేధమునుమ్మాతము విధించు 
ప్రాప్త పవిభాషలలోగాని, అపా ప్త పమగ్గు శార్య మునకు విధానముమౌ(తము జేయు 
న్నప్రా ప్ప ~ పవిభాపలలో గాని భాచాభాచాంశములను బోధించు నీ సంజ్ఞానూత 
మున కపయోగము లేదు శాన (పాపా ప్రవిభాషలండే యీ సూత 
ముపయోగించును. ఈ విభావలు (ప్రా ప్రవిషయమున మొదట నిషేథమును 
జేసి పిదప (పాష్తాపాప్త విషయములందు కార్యమును విశల్చ్పముగ విధించును. 

* 26, స్వం రూపం శబ్లస్యాశబసంజ్లూ. 1.68, 

టె యి జా 
'స్ఫమ్స్‌ రూపమ్‌, కబస్య, అళబసంజా. 
ది ది షా 
శబస్య స్వం రూపం 'సంబి శబ్బకా స్తేం యా 
ది ఇ ది 4 
నర ఈం వినా! 

26, శబ్దమునకు అర్హముతోగూడిన అనువూర్వి ( వర్షసమావాము ) 

బోధ్యము, శ్వూశ్యా స్త్ర  ములోనీ స కరక వాలా. మొనువూర్వీని బోధింపవు, 


స లు స్యళబ్దముచే నరమును రూప పళబ్బము చే 
శబ్బస్వరూపమును, (ఆనువూర్వి) (గ్రహింపవలయును, శబ్దమునకు, శచోరముల 
రిండింటీయందు శ క్తి య్దీకరింపబ డెను, లోకమున, స విశేషము 
ఆరము విశేవ్యము. శా వ్రమననాడ నట్లు ఛాసించినచో ర అగ్నే్రక్‌ $$ 
42.88. '“ర్రాజళ్వకు రాద్యత్‌ ? 4_ 1187 ఇత్యాది నూత్రములం దగి 
రాజాదికబ్బముల చే అజ్జ్‌"రమ్బు రాజు "మొదలగు నరములు (వధథానము శె యుప 
గిరయు లగును. అక్ఞారాదులకం టె పరనుగ శ ప్రత్యయములను "వధించుట 

య'సమ్ఫువమా-గాన అగ్నా స్రీ బ్రములు రత ర్యాయములను బోధింపవలనీ 
వచ్చును. న్యూత్రోపా క్రమగు శబ్లముక ౦"కు | ప్రత్యయవి ధాన మిష్టముగాని 
భత్సర్యాయములన్ని ౦టిక ౦ "టె (పత్యయవీధాన మిష్టముగాదుగాన నూ(త్రో 


మూ, 2% ] సరత బ్లా క కరణము! “మోదు సంఖ్య నశ్తీడీ 


పాత్తమగు నానువూర్వి కే (గవాణముగాని, న. కోటు. 


గలుగ గూడదని నియమించుట కీ సూత హ్‌ సూ(తమున 
“ఆకబసంజూ” అనుచోట కబ్బపదమునట శబ్లళా సమరము, శబకా సీ య 

ది ఇ ww @ 6 (౮ 
సంప అలో నీనూూ[త్రేము ప్రస శి రించదనుటచే “ఘరూపకల్సిీ” 6_8_48 
నూతములోని ఘశబ్దము ఘ యను నానువూర్విని బోధింపక, “తర పమపౌఫఘఃి 
1.22 అను సంజ్ఞానూూ తము ఇే బోధిత ములగు తరవ్‌ , తమవ్‌ (ప్రత్యయములను 
బోధించును. 


* 27, యేన విధి స్తద న్లస్య 1.1.72 యేన్క విధి, తద న్లస్య (స్వమ్‌ 
విశేషణం తేద న్లస్య సంజ్ఞ్ఞాస్యాత్‌ స్వస్య చ 


రూపస్య! వా! సమౌస్నప్రత్యయవిథా (పతిపేధ;! వా! 
ఊగిద్వర్ల గ హణవర్జమ్‌॥ 


27, విశేషణము తేద న్షశబ్రమునట్క తనకును బోధకమగును, వా! 
సమా సవిధాయక శా స్త్ర నందును, (పత్యయవి ధాయక ళా స్త్ర మందును తద _ననిధికి 
"షేధము జెప్పవలయును. వా! (పర్యయవిధాయకములెనను, ఊగి త్రను 
పదము గల నూతేములందును, వర్గగ హణము గల నూూత్రేములలోను తడ న్లవిధి 
పేధమునవ (పతిపేధమును కై సష్పవలయును, ఆచట తద న్లవిధి గల్తునని 
యర్థరు ఫలితమగును, 


వివరణము : 1, “ యేన” అను పదమువలన “విశేషణ” మను నర్థము 
లభించినది, యేన అనునది కర ణార్ధకల్భతీయా న నము, కరణము నియకమీగ 
వ్యాపారముగల దగును, (పక్ళత మున వ్యాపార మితరవ్యావృ తి తికరణరూపము, 
శాన విశేషణ మను నర్హము లభించినది. అనువృ త్తమగు స్వళబ్బమువఅన “స్వస్య చ 
రూపస్య? అని లభించినది, ఉదా, “ఏకచ్‌ * 8_2_56 సూతే మును ఇళారము 
విశేషణము, ధాతువు వి శేష్యము, గాన నిశారము ఇళశారా న్తనుగు ధాతువును 
ఇకారరూపమెన ధాతువునుగూడ బోధించును. చి (జ) ధాతువుకం మేను, 
ఇ (ణ్‌ ధాతువుకం కును, అచ్‌ (ప్రత్యయము వ్‌ వానలా? చయఃక్క ఆయ 
వరుసగ నుడానారణములు, 1 


2. సమౌసవి ధాయక శాస్త్రమున విశేషణము తద నబోధకముగానందున, 
“ద్వితీయా శి తాతీత * 2.1.24, స్యూతమున సుబ న్రవిశేవణనుగు _్రికేశబ్దము 
(శ్ర/తొన్తమును బోధింపదు, శాన కృష్ణమ్‌ +ఉపా శ్రితః ఆనుచోట సమాసము 
(ప్రవర్షి "ంపదు. (పత్యయవి ధాయకనూ(త్రనున తద న్లవిధి లేనందున * న'డాదిభ్యః, 
ఫక్‌ 7 4.1.99. నూ, మే నడళచ్దాన్తమగు నూక నడళబ్ద్వముకం కు ఫక్‌ 
(ప్రత్యయము (ప్రనర్తింపదు, 


శ 


uO) 


డు 
దా, 


శొముదీశరచదాగమము [సూ 28, 29, 80 


8, ఊగిద్ర వాణమున తద నవిధినిపేధము లేదనుటవలన “ ఊగితళ్చా” 
శీర నూ|త్రమున నుగ తను విశేషణము తేద నబోధక నగును, అతీమవాతీ (మవాతీ 
మతీ[శానా) యనుచోట జీవ్‌ (ప్రత్యయము సనీదమగును, వగ్గ(గ వాణమున 
తద నవిధి యుండుననుటవలన * అతఇజ్‌ ” 4_1.95 స్యూతేమున అతః అనునది 
ఆశారా నబోధకమగును, దతుళబ్బమునకే ఇష ప్రత్యయము సిద్ధమగును, చాతీ 
(దత.స్యాపత్యమ్‌)॥ 

* 28. విరామో౭._వనసానన్‌, 1_4_110. ఏ 5౮"ఇవముః, | అనసానము, 

వర్గానానభావో2._వసానసంా స్యాత్‌ ॥ 

28. వర్గముల యొక. యుబ్బార ణా భావము అవసౌానసంజ్ఞ క మగును. 


వివరణము : శచబానుశాసనపసావమువలన “* వర్షానామ్‌ 7” ఆని 

అ ఎని 
లభించినది. కొన్ని వర్షముల నుచ్చరించినపిదప నుండు నభావముసే వర్గా 
భావముగ  (గహీంపవలయును, ఆభావమునకును బుది పరిక ల్బిత మగు 


పౌ ర్వాపర్యవ్యవ హారము సంభవించునుగాన ఖరవసానయోర్వి సర్హనీయః ౫ 
(77) నూతమున అవసానే పరే అని తము చెప్పదగును, 
* 29, పరస్సన్నికర్ష స్సంహితా, 14.109. పరః, సన్నికర్ష క్రి 
సంహితా । 
వర్షానామలీశయిత స్సన్నిధి సంవాళాలం. 3 స్యాత్‌ || 
29. వర్గ్లములకు స్వ భావనిద్ధమగు నర్షమా(తాశాలముతో జ్యవధాన 
రూపమగు సాన్నిధ్యము సంహిత యనంబడును. 
వివరణము : వర్ణ చ్చారణమునకు, వర్ణచ్చారణమునకును మధ్యన 
అవకా కార్య లతలా ఇట్టి వ్యవ ధానముగల వర్ణములయొక్క_ 
సామిప్యము సంహీతె  యనబడును, ఇట్టిచోట నే కళ దంహితాయా౦ *” 
6.1.72. అను నధిశారమున విధింపబడుశార్యములు (ప్రవ రించును. ఇపుడు 
దధిళబ్బము నుచ్చరించి, కాలా న్గరమున అత్ర యను దాని నుచ్చరించినచో 
నిశారాశారములక స్ట భావసీదమగు గరిక క కాలుకు నధిక కాలముతో 
వ్యవ ధానముండటచే . సంహిత యుండదుగాన సంహితాధిశారమున విహిత 
మణ యణాదేశ మశట (ప్రవ రింపదుం 
* 80. ను వీజనం పధమ్‌, 1_4_14 సు పీజనహ్క్‌ పదమ్‌; 
సుబ నం, తీజస్తం చ నస నర స్యాత్‌ il 
80, నువ్‌ (ప్రత్యయము లనమందు గలవి, (రామః ఇ త్యాదుల్సు రిజ్‌. 
(ప్రత్యయము ల న్తమందు గలవి (భవతీ త్యాదులు పదసంజ్ఞ గలవగును, 
వినరణము వ నుపూలు, తిజ్బలు, (ప్రత్యయములగుట చే (“ప్రత్యయ గ వాలీ 
er _స్తదాజే పద న్తస్య గ్రహాణమ్‌ ((ప్రత్యయమనును (గహించినప్పు డ్‌ది 


రేపకృతికం యొ విధింపబడునో ఆ పకృతీ యాదిగాను, ఆ పత్యయ మ నముగాను 
గల శబ్దమునకు _గాహక మగును.) అను పరిభావచే నుబ నము, తిజ ననన యు 
నిద్ధమగుచుండ నూ[త్రములోని ఆ న(గవాణము వ గలం స 
(బ్రేత్యయగవాళే తద నృగ్రవాణం నానీ (స గజ న గోహీక 
మగు (ప్రత్యయము తద స్వబోధకము గాదు.) అను పరిభాషలో జాక్‌ మగును, 
ఈపరిభాషక “తర ప్రమపౌఘఃి” 1.1.22 సూ.జే తరబ న్త తమబ న్లములన ఘ 
సంజ లేకపోవుట ఫలము, 
* 81, వాలోన నరాస్సంయోగః 1.1.7 వాల ఆన నరాః, 
సంయోగ 8. 
అజ్భిరవ్యవ హీ తా వాల నృత యాన గం న్యుః, 
81. అచ్చులతో వ్యవ ధానకూన్యములగు హల్లులు సంయోగసం జ్ఞ 
కలవగును, 
వివరణము ఏ; “అన న్లరాణి? అనుడాని కవ్యవహిత ములని అవర నూ, వ్యవ 
ధాన మనునది విజాతీయవస్తువుతో -నేగాని సజాతీయముతో నుండదో. హాల్లులన 
విజాతీయములగు నచ్చులే వ్యవ ధాయకము లగును గాని సజాతీయములగు వాల్లులు 
గాసీరవు. ఇందువలన సీద మెనజే మూలమున 6 అజ్బిఃి అనునది. వాలఖి? 


అనునది ఏకశేషము (వాలౌ చ, వాలశ్చ్ర గాన శెండువాల్లులకను సంజ్ఞ సద 
ణి యా @ 
మగును, 
* 82, (వాస్టం లఘు, 1.4.10 (వాస్వమ్‌, లఘు, 
82, (వాస్యము అయ సర క మగును, 
* పర, సంయోగే గురు, 1.4.11 సంయోగే, గురు, 
సంయోగ పే (వాస్యం గనం స్యాత్‌. 
88, సంయోగము పరమగున పృడు 'వాస్వము నరుసంస్ఞైకి మగును, 
చ 84, దీర్చం చ 1.4.12 
84. దీర ముగూడ గురుసర బ్రక. మగును, 
వివరణము : ఇచట సంజ్ఞాపదము సన్టి కార్యములలో నుపయోగిం వెడి వశ 
మొ ధ్యాయములోని సంజ్ఞ లనుమో[తము బోధించును. కావున ఆ మేడిథ మ” 
(8-1-2) కోపగ్ళవ్యామ్‌”, (1.1.11) మొదలగు సంజ్ఞల న్న్‌పకరణమున 
Ca 
నుపన్యనింపక పోవుట దోషముగాదు. ఈ (పకరణమున “ఆఆి” మొదలగు 
న్యూతముల వ్యాఖ్యానము (పౌసజ్జికము, ఇతి ళబ్దము సమా వ్రీనూచక ము, 


బది సంకా ద్రం ర తకు ల ్ష్‌ క 


28 శాముదీశరదాగ మము (నూ, 85, 86, 87 


వి, పరిభాషా(పకరణము 


* పర, ఇకో గలను 1.1.8. ఇకః గుణవృద్ది, 
సణవృి శబ్దాభ్యాం యాత్ర సణవృద్ధీ విధీయే తే 
క( లేక ఇతి మస్ట్య నం పద మపలిస్థ శే, 
రర, గుణళబ్దము చే గుణమును గాని, వృద్ధళబ్దముచే పులా 
విధించు నూత్రేములందు ఇకక” అను షస్ట్యన్త ముల కలుగ? 

వివరణము : 1. వూర్యనూ(త్రములనుండి గుణవృదిపదముల ననువృత్తి 
జేయుట వే నిట్టి యరము లభించినది, “త్య దాదీ నామ” “దివజౌత్‌ *) నూత 
ములచే (గమనము? గుణము (అ) వృది (కు) విహిత మెనను ట్ర నే 
విధింపబడనందున నొనూ[తములం దీ పరిభావ (ప్రవ ర్రీ శింపదు, 

2, పరిభాష యన తనను (ప్రవ ర్రింపజేయు లిజముగల నిధినూ[కము 
యొక్క తర నాన్‌ సంశయమును నివ ర్రీంపజేని, విధిశా స్త్రమున కప కారము 
జేయునది. గుణవృద్దులను విధించెడి గుణ్య, వృద్ది, అను పదము లీ పరిభాషను 
(పవ ర్తింప జేయు లజిముః  ఇట్టుచెప్పుటచే * మిడేర్తణః » (7889 
“మృ జేర్వ ఎసి” (72-114) మొదలగు సూూత్రములందే (ప్రవ ర్తించును గాని 
ఈ తతోగుకే?” (192 “ వృద్ధిర్యస్యాచామాది స్త స్తద్య ్రద్ధమ్‌ (1178) 
ఇ త్యాదులలో (ప్రవర్త రింపదు, 

86. వ 1.2.28. (ఆచ్‌, (వాస రక ప్రత 

(వాస్వదీర్ణ ఫ్లకళ కైర్యశ్రాజ్వధీయ లే తా 
చ షష్ట్య న నం పద ముపతివ్థ తే, 

86. ఆనువృ త్తమగు వాస్వీర్షన్లుతణ అనునది తృతీయా న్తృముగ 
పరిణమించును. (వాస్వకబ బమువేగాని, దీర రాగాన్ని ప్పతళబముచేాని 
అచ్చును విధిం చెడి నూ తమందు “అచ అన మస్ట్య న నమగు పద ముస పస్థికమనును. 

వివరణము : అచ్చును విధించెడి వా స్వకీర్యన్లుతే శబ్దము ల్రీ పరిభాపా(ప్రవ ర్ల 
శ్రమలు, కావున సీపరిభాౌప “వాస్యో నవుంసెకే ప్రాతిపదిక స్య (819) ఇత్యాదు 
నంజ శవ క్రించును గాని '“అష్ట నఆవిభ్ర కా”) (87) ఇశ్యాదులలో (పవ ర్థింపదు, 

న 87. ఆద్యనా టకిశ 11.46, ఆద్యనాా టకితా, 


ట్‌త్కి తా యస్యో కా తస్య (కమౌచాద్యనా 
వయ పె ర 


87, అద్య నశబ్దములాద్యవయచానానయన బోధకము లగుటవే 'సముజా 
యా శేపకము లగును. టకితౌ అనునది బహువీహి, (టళ్ళ కళ్చ్ళటక్కా తా వికౌ 


ప 
met 


Bhs 


నూ, 88, 89 ] పరిభొ సౌ|పకరణము 29 


యయోః) టీత్‌, కిత్‌, అను నరయు ఫలిత మగును, టితు వళ టళారముగల 
యాగమము కిత్తు (ఇత్సంజైక కశారముగల యాగమము ఏసముదాయమునకు 
విధింపబడునో ఆసముదాయముప కవి [కమముగ నాద్యవయవముగ, ననా 
వయవముగ నగును, 

వివరణము : టీతులు=ధుట్‌ , జముట్‌ మొదలగునవి. కితులు=తుకొ, 
టుక్‌ మొదలగునవి, “పూర్వమందు జెప్పబడిన యపచాదళా స్తాములు తము 
కవ్యవహీతే పరముగ నున్న శా సుముల నే బాధించును గాని వవహీొత ములను 
చబాధింప వను న్యాయము చే (వురసాదపవాడా ఆన _న్లరాన్‌ విదీక్‌ బాధే నో త్త 
రాన్‌) నిది అమస్టిస్టానే యోగా?” యనుదాని'కే బాధక మగును గాని 4 ప్రత్యయః 
పరళ్చ]ి” యను వనికి గాదు, శానవున టిత్తు (పత్యయ మెనపుడు ఆద్యవయన 
ముగరాక పరముగ నే వచ్చును, “చశేప్టః ( (ఏ-.2.16) నూ, చే విపొతమగు 
క ర్వ 9 "ముదలగునవి టిత్తులగు ప్రత్యయములు. 

* 38. మిదచో న్యాత్సర; 11.17 మిత్‌, ఆచ ఆన్వ్యాత్‌ , పర్య, 

అచ ఇతి ee షష్టీ, ఆచాం నుధ్యే యో న్య 
_స్తస్మాత్పర స్త "స్య వా నావయవో మిక్స్యాత్‌. 

88. “అచః అనునది, ఆరని కాకక (641) నూ, చే విహితమగ 
షష్ట్యన్త నముగాన నచ్చులలో నని యర్థము, మిత్రు (మశాశేత్సం జకము) 
య్‌ సముదాయమునకు విధింపబడునో యజ్రీసముదాయమందు గల యచ్చులలో 
చివరనుండు యచ్చున ఫో పరె సముచాంసీమున క నావయవ మగణుచు వచ్చును, 

వివరణము ! నుహ్క్‌ ముకి ఇమ్‌ మొదలగునవి మితులు, చాధకళా "స్ప యు 
'స్టవిపయమున (షా ప్రించు శాస్త్రముల నన్నిటిని ఛాధించు నను బాధ 
సామాన్యపక్షముచే నీ పరిభాష (షష్టీ స్థానే యోగా” యనుదానిక్సి ఉపరళ్ళ 
యనుదానికిని చాధక మగును, శాన మిత్తు అటేళ మైనను, (ప్రత్యయ మైనను 
సముదాయమున క నానయన మె యగును, 

శ స్టర్ట, షష్టీ ఫ్టీస్థాో యోగా 1.1.49 వహీ, సాజ్మే యోగా, 

'అనీర్థారిక సను వి శేషా సష్టీ ps యోగా 
బోధ్యా, స్థ పవర చ (ప్రసద్దిః * 

39. సే యోగా యనునది బహు! వీపీ (నానన యోగో యస్యా 
స్థానళబ్బమున కేత్వము నిపొఠము చే కల్పినది, నిర్ధారితము గానట్టి సమ్బస్థవి శేషము 
(అవయవావయనవి భావము, జన్యజనక భౌవము, "మం|| ) గల “షష్తీ విభ కిక సాన 
పభ రన్‌ నాకర దగు సమ్బస్ధ se (గ హొంపనలయును , అనగా జీన తమేన 
సమ్మస్థీ విశేషమును (పభిపాదించు పదములను విడచి షష్ట్యన్త నృమునొ | క్రయఘుచ్చరింప 


ఇడునో యచట సానప పదడాధ్యాహోరమునా చేయనలయునని. యాళయమ్ను సొన 
మన (పసబ్దము, స 


వం శాముదీశరదాగ మము (నూ. 40 


వివరణము : 1. ఇకోయణచి (48) మొదలగు సూూతములం దీపరిభాష 
(బవ ర్రించును. ఇక్క అనుచోట వష నగ సమ్బన్నము స్స నిరూాపీతము 
గాన ఇవ్క_యొుక్క_సానమండే యణాదేశ మగునని యు మగును, 66 ఊదుప 
ఛాయా; గోవ్యాి (64-89) నూత మున నుపధా పదమీశే, “గోవాకి ఆను 
చోట పుష్ట్యర్థ మవయవావయవి భావమని నిశ్చితమగును. శానున నిట్టిన్యూత 
ములం సంభాప (పవ రి రించదు. గువా ధాతువున కవయవ మైన నుపథ వ 
ఊశార మాబేశమగుననియే "యరము. 

9, సానశబమునకు (పసజ్ఞ మనునరము “దర్భాణాం సాెనీ ళరెః (పస సరిత 

థ ద థి 

వ్యమ్‌” (దర్శ్భలయొక్క_ (పసజ్ఞమందు శరముల వే (పస్తారమును చేయదగును 
ఈ మొదలగు సలములందు సు ప్రసీద మె యున్నది. ఈ పరిభాష, కఇకోయణ చి” 
నూత మున జీవ కి రించును, సాన వారము (ప్రసజ్రమనుటచే నిచ్చరకమగు నిగు 
చ్చారణము (పసక్త కమెనపుడు యలు యుచ్చరింపవ లెనని యరము లఫిం చును. 
శ్చాముల కనిత్యత్వము పసక్త కమగునుగాన ఇక్కు_ను చ్చరించి కాని వసుక 
యణ నుచ్చరింపవలి నని యరము వేయ వలనుపడదు. 


* 40. సానే స్చరకమః, 1-1-50 నస అ నరతమః, 
కసే సతి సద్భశతేనుః ఆడీ?ః స్యాత్‌ . 
(బ్ర య।ఆా చేకవిధమాన ర్యం తత ee ఆన్ల్హ 
ర్యం బలీయ్య, 

| 40. ఆనేశాబేశములు 'ప్రసక్ష కము లగునఫుడు (పాప్త పములగువానిలో 
చీది స్థానికి మిక్కిలిసదృశమగునో నదియే యాజేశమగును, (ప) "ఎచ్చోట నేక 
విధమోసు (సానకృతేము, అర్లకృతము, గుణకృతము, (పమొణకృతమ్సు 

"సొద్భృళ్యము సంభవించునో యచట సానకృక హాదా (ప్రబల మెనది, 
వివరణను : * ఇకోయణచి "ి ఇ'శక్వ్యాదులం దీ పరిభొవ (పవ ర్తి రింఛుకు 
శాన నిశారమునకు స్తానాదులచే 'సద్భశతే మనుగు యశారమే యాజేళ మగును 
గాని వళారాదులు గావు, 1 సానము= తాల్వాదులు, 2 ల ముకక రమ 
§ గుణమా = ag sl నికరములగు చాహ్యీ సయత్నోము 
మొదలగునవి, 4 (ప్రమౌణము=ఏకమా, తాదిశాలము (వాస్వాదులు వరుసగ 
నుదావారణములు, (1) నుధీ+ఉఊపాస స్యః ఇచట సానముచే నీశారమునవ 
యశారము సదృశ మెనది. (2) కోస్తా. ఇచట (కోష్టుళబమున as 
సదృశ మెన (శోస్ప్రుయనునడే వచ్చును గాని భిన్నార్థక మైన న కృృయనునది 
రాదు. (8) షష 68 (వాక్‌ వారిక) వాశార ఘశారములక చాన్యా(పయత్న 
సౌమ్యమువలన es వాశారస సవర్గమగు ఫఘళారచేం యగును, 
(ఉ ఆమా. “అదసోసేః” (422) నూ, జీ విహితమగు నుశారము (వాస్వ 
నాక (వాస్యమె, దీర ss దీర "ను వచ్చును. స్తోతా ఇచట 
సృుధాతువునవ గుణము నిధింపబడినది, ఉళశారమునకు స్థానపాబ్భళ్యమ భే 


నూ, 41, 42, 48)  పరిభాషా(ప్రకరణము 81 


నోళారము, (ప్రమాణసాదృ్భశ్యముచే ఆకారము (ప్రా ప్రమగుచుండ, స్టానసాద్భ 
శ్యము |ప్రబలమగుటవలన నోశారమే వచ్చును. ఇది పరిభాపన ఫలము, 

* 41. తన్మిన్నితి నిర్దిష్ట పూర్వ స్య 1_1_66 తన్మిన్‌ ; ఇతి, నిర్హిపే 

పూర్వస్య, 
సప్తమినిచే శేన విధీయమౌనం కార్యం 
వర్గాంతే శేణావ్యవహిత స్య వూర్వ'న్య బోధ్యమ్‌,. 

41. తన్మిన్నితి యనుచోట ఇతి శబ్బమువలన తన్మీన్ననునది నిఖిల 
సప్తమ్యు నములను బోధించును, నిర్దిష్ట్రప పదవపీన కవ్యవహితోచ్చారితంబని 
కః స ప్తమినిన్టేశముే విధింపబడు కార్యము,స పమ్య నాగము (నిమి త్తృమ్చున 
కితరేవర్ల ముతో కచ భా నరహీ తము పూర్వమునకే యగునని యరము. 

“వివరణము సప్రమ్య న నపద్శశుతి యో పరిఫాపషవ "లిబ్దము, ఇకో 
యణచి సు తమన అచ యను సప _ప్తమిని నైళము చే ఏధింపబడు “యణా'చేశనము 
స పమ వారము నచ్చున కవ్యవహిత పూర్వమగు నివ్క_నశకే వచ్చును, ఉదా, 
దధ్య(త (దధి+అ|త) ఇట్లు నియమము చేయుటవలన వర్షాన్తరముచే వ్యవపిత 
నుగు వూర్యమునట గాని, “పరమునక గాని రావండును. 

* 42. క స్యాదిత్యు త్తరస్య, 1.1.67. తస్మాత్‌, ఇతి, ఉ తరస్య, 

(నిరిప్తే). 
పజామోని నేశేన (కియమొణం శార్యం వ రాన నేణావ్యవ హిత స్య 
పరస్య బోధ్యమ్‌. 

42 అనునృ త్తే తేనుగు నిర్హిషై, అనుపదము పజ్బుమ్య న్హముగా మారును, 
తస్మా తనునది ఇతీళబ సహాయము'ే నిఖిలపణామ్య న్రములను బోధించును, 
పజ్బ్బమోని శ్రేళముచే విషింపబడు కార్యము పావనం మున కితరనుతో నవ్య 
వహితమగు పరమునకే యగును, 

వివరణము ఏ; ఈపరిభాషపన పజఖ్చుమ్యు గ్ల నపదకుతి లిబము, “దః 
pn వూర వస్యి” (119) అనుచోట ఉదః అనునది పష్బ్‌మ్య న నముగాన 
డక్‌ ఆనుదాని కవషపవారునరల్తిగు:. ఇ సా స స్త స్రమ్మ్భులక పూర్వ సవర్ణ నగును, 
శావున ఉతానమ్‌ (ఉద్‌ 1 సానమ్‌) అక్‌ చోట నే వచ్చునని. ఉద్‌ __ 
సంసాన మనుచోట (పవ ర్రింపదు, 

శ. అలో న్యస్యం 1.1.52. అల, ఆ న్యస్య, 
షీ నిర్దిష్టా హై న్య స్యా దేళః స్యాత్‌. 

48. పానపవీ. నిరేశము నో విధింపబడు నాటేశము, స్టానమస్థ్యన్తార్హమగు 
వర్షస ముదాయకుయొక్క్‌ తుదినర్లమున కగును, మ 

వివరణము : వర్ల సముదాయమును బోధించుపదము పెనున్న స్టానపప్టీ. కుతి 
దీనికి లిబ్బము, “దా, “త్యచాదీనామః, (266) ఇత్యాదులలో నిది పనర్హించును, 
శాన ల్యేదాదుల తుడినర్షముస కే ఆశార మొజేళ నుగును, 


§9 శౌముదీరరడాగమము [నూ డీకే 45, 46 


* 44. జీచ్చ, 11.58. జిత్‌, చ 
అయమప్య న్య -స్యెవ స్యాత్‌, సర్వ స్యేత్య 
స్యాపవాదః, 

44. జ్‌త్తు (జకా నేళ్స్ళంజ్ఞ కమగునా దేశము గూడ స్థానషష్ట్య నారమగు 
వర్గ సముదాయముయొక య న్య్యమున"కే వచ్చును, “అ నేశాల్‌ శిత్సర్వస 
(46) అనుదాని కిది యపవాదము, కావున సఖి శబ్దమునకు “ఆనజ్‌ సౌ” (249) 
నూ, వే విహితవమగు అనజొా బేశము సభికబ్బముయొక్క_ WR 
(పవ ర్హించును. 

* 45. అటేః పరస్య, 11.54. ఆడే పరస్య, 

పరస్య యద్విహితం త త్త స్యా దేర్చోధ్యమ్‌ 
అలో న్య స్యేత్యస్యాపవాద!, 

45. పరమునవ విధింపబడుకాగ్యము దానియొక్క యాదివర్షమునన 
వచ్చును. అలో స్య న్‌ అనుడాని కిది యపవాదము. 


వివరణము : ఇచట “అలః8ిి, అను పదము ననువృ త్రీ తిచేని ఆదిళూతమగు 
నర్శమునకే యగునని చెప్పవలెను. శావుననే “ద్వ్య న్తరుపసన్రేభ్యోప ఈత్‌ 3? 
(946) నూ. చే విధింపబడు నీత్త (ము ద్వీపమ్‌, (ద్వి. అప్‌) అనుచోట 
నవ్‌ వ్‌ ఛబ్బనులోని అశారమున కే యగునుగాని పా నసముదాయమునకు రాదు, 

ల 46. అనేశాల్‌ శిత్సర్వస్య నే రర, ఆేశాల్‌ , శిత్‌, సర్వస్య, 

స్పష్ట్రమ్‌, ఆలో న _న్యనూ,తౌప పచాదః, ఆ ష్టాభ్య 
జా?ళ్యాదా, అజేః పరసే స్యే త్యేతదపి పరత్వా దీన 
బాధ్య లే. 

46. అ నేశవర్షములుగల యా దేశము, శిత్తు (శవ నైల్సం జకము ) 
యీ రెండును, సాన వేష్టీ నిర్జిష్టమగు 'సర్వముయొక స్థానమందు (పవ ర్తించును, 
66 ట్రల్రాశే న్యస్య అను సూతీమున కిది యపవాదము, అ స్టైభ్యజళ్‌ (874) నూ 
వే జాళాజేళము అష్ట్రన్‌ ళబ్బముకం కు పరమగు జస్‌ శన్సులన విధింపబ'జెిను. 
శాన నాబేః పరస స్య యను పరి రిభావ చే జళ్ళస స్సుల యాదివర్షమున శాబేళము పాప్త 
మగుచున్నది. ఆజేశము శి త్తగుటవలన నీ పరిభాష చే జక్ళస్సుల సముదాయమునథ 
(పా ప్రమగుచున్నది. ఇ త్త పరిభాపాద్వయమునకు విరోధము (పస కమగుచుండ, 
“వి పతిషీ భే పరంశార్యమ్‌ (176) ఆను సూ, చే పరమిగు సీపరెభాష, ఆడే 
పర్య, యనుదానికిని (ఆలో న్యనూతమునకేగాక)ు భాధకమగును. శానున 
కుక్‌, సర్వా దేశ మేయగును 

వినరణము ; ఆ నేశాల్గున కడావారణము. బభూన. “ఆఅ Ey థన 
(2.452) నూ, వే విధింపబడిన, భూ, ఆచేళము అస్‌ భాళతువంఠ న నగును, 
శిత్తున కదావారణము, అష్టా, ఇచట కళా బేళము జన్ఫునకంత£ నగును, 


సూ, తీ) పఠరీఖాఫఘాపకరణము 88 


* 47. స్వరి తే నాధికార; 19.11. స్వరిలేన, అధిశార్య. 

1. స్వరితత్వయు కృం శబ'స్వ రా పమధిక్భత ౦ 
బోధ్యమ్‌, సః 2 పరనిత్యాన్త్న నరజ్ఞాపచాదాగా 
ముత్తనో త్రరం బలీయః, లి, ఆవీదం బహీరజ్ఞమ నరశ్లే, 

క, అకృకేవ్యూవాః పాణిసీయాః! నిమిత్తం నానో 
న్ముఖం ద్భహ్ల్వా త క్పయు కం కార్యం న వర్వ న్లీత్యర్థః 


ఇతి పరి భాషా పకరణమ్‌॥ 


47. 1. స్యరితత్వమునుదోషముతో గూడిన శబ్దము త్రేరన్యూత్రములం దను 
వర్తించును, 2a వూర్య్ణశా సృముకం కు పగళా స్త్రము ప బలము, పర 
కా స్తృ్రఘుకం టు నిత్యము, ఆ _న్షరబ్దము, ఆసవాదము, ఇవి (పబలములు. నిత్యము 
కంకు ఆ స్పరజ్ఞాప వాదములు (పబలములు, వ న్వరజ్బముకం శే యపవాదము 
(పబలము, లీ, అన్తరబ్దము చేయబోవునపు డంతటేమన్ను (ప్రవ ర్రించినదియు, 
ఆన్త్నరజ్మ్వము (పన ర్తి రించు యమునే పవర ౦చునదియు నగు స పు 
(పేవృ తముకానీదివ లె అగును. 4. త (పాణినీయ వ్యాకర ణీము 
తెలిసినవారు నిమిత్తము (ఆయా కార్యములందు వినాశమున కున్ముఖమయినదిగ 
"తలిసికొని యట్టినిమి త్తిముగల కార్యమును వేయరు, 

వివరణము £ (1 స్వరితత్వము అచ్చునందు, వాల్లునందు గాడ నుండును, 

అధికాగమన (వఏనియో-గము తజచుగ ను త్రరసూత్రములం దుపస్సితి యని ms 

స్వరితత్వముగ లది కొన్నిచోట్ల వూర్వసూూత్రేములందు నుప వ్‌ మగును, దీనీ కప 
క ర్హమని వ్యవహారము, ఈ యుప సలి పదమున వైనచో నస స్వరితత్వము పదమున 
శోెదీనర్హమునందును, సూత మున క జ్‌్‌చో నా 'నూ్యత్రముయొక్క యాదివర్లము 
నందు టన స్వరితత్వమొ నా నానీశ్యమువ లె (ప్రతిజ్ఞవలన నే -కలియద? నీది. 
పదమునకు గాని, సూతేమునకు గాని యంతేవరకధికార మను విషయము వ్యాఖ్యా 
నముచేత "నే నిగ్గయింపదగును, 

(2) ఫూర్వశా యుముకం మె పరశాస్తృము (పబలమునుట కదానా 
రణము: రామేభ్యః శు! భ్యన్‌) ఇచట నుపిచి” (208) నూ(తవిహిత 
బ్‌ మును *బహువచ నే రుల్యేత్‌ * (206) స్నూతవిహితముగు "నేత్వను 
బాధించును. పరముకం పె నిత్యము (పబలమనుటవ ఉ చావారణము : తుదతి 
(తుడ₹అఆ+త్ర) పరమగు “పుగ న్షలఘూపధథస్య” (7.8.86) న్యూతముచే 
విహిఠమణు లఅభఘూపథగుణమున్కు నిత్య మెన తుదాదిభ్యళ్ళః”” (8-1-77) 
నూ చే విహితమగు శ ప్రత ్టేయము బాధించును, పరా స్త్తము (పవ _ర్రించుటన 
వూర్వము, తరువాతనుగూడ (పస _కిగలది నిత్యశా్త్ర,ము. ఇచట లఘూపధ 
గుణమునకు ముందు, వెనుక గూడ శ ప్రత్యయము (ప్రస కృమగుట చే తుదాదిభ్యళ్ళః 
అనునది నిత్యశాస్త్ర మగును, శ ప్రత్యయము (జీత్తువంటిడి) (ప్రవ రించినపిదప 

ర్‌ 


84 శానముదీశరదాగనుము 


“కి తిచ (1.1.5) యను నిషేధమువలన గుణమునక (ప్రస క్రి 
మనిత్యము, పరముకంటపట్‌ న న్లరజ్ఞము (పబలమనుటయ 4 శచదా[! ఈ భర్‌ స భ-జస్‌ 
'స్వల్పనుగు నిమి శకృముగలదిగాని, వప లదిగాని ౬ వ. జ 

“| పథమ చరమతేయాల్పారక తీప పయెనీమోశ (227 స చే సధింపబడు 
విక ల్ప'సర్య చామన సంజన్సు భభ నీతీగలదగట చే య స్ప ముగు నికో గస్టనామ 
గర యీ స సర్వాదీని సర్వనామౌని? (41 ర (ప్రశ రి రించిన. పరము 


కం కు నపవాదము (పబలమనుటకప & చె! ద స్నా (దధి గ స్ట్‌ ఉత్సర్ల 
నుచు (పరము, నిత్యము, అ నగిజ్ఞము) చ ms మార శానట్ట ' ఎక మందు 
(ప్రవృల్త తిలేనిది యపవాద మనబడును. తేన కొచటను వారితాం స సస పీ టయ 
యుత్సర్షమును చాధించుటలో వీజము, ఇచట “ఆస్ట దశ? (సు సూ తే 


విపితనుగు ననజాచేళ మనేశాల్లగుట చే ఇ ర్వాబే? ము గాకని: ద ఆనీ 
కాల్‌” నూతమున క పవాదమగు ఉఅడ్తిచ్చ్యి? సూతే ముయే న నస దక గ్‌ యగును, 
నిత్యముక ౦ కె న _్లరజ్ఞము (పబలమనుటక ఉ దా॥ (గావ: వుఖ్నేస్‌ క శ్‌ టె ) 
కలే. ఇచట నిశ్యేనుగు నుమా? నుము (gre నిధిజ" శ్ర మ సూ 1; భన. 


అ_న్తరజ్ఞమగు (వాస్వముచే (వాస్వో నప్రంసే (పాతిపదికళ్య క. సూత 
విపాతము) చాధింపబడును, అ _న్షరజ్ఞముక ౦ తు శపనాదము. వ 


ఉదా! చె త్యారిః (చైత్య+అక్ర షేచట నన Se భుణామును (కరుణ 
70 న్ఫూ అపచాదమగు సవన మ్స (అక స్సవశ్షే సీర సః. 86 దూ 1 సాధిం చును, 


(8) ఐహిరజ్లశా, ప్త్రనూగ నడ్డి క కొరిం Pree గ్రా బిన్‌ ఏక మయుఖలో 
న _న్తర్భూతే ములగు నిమి _త్రములుగ లది po _నరజ్ర సన. a అ కణము నలి 
మతమగు శ్వా స్త్రమనంబలి నిమి త్రములకో బహీరూ లమగు నిమి గొముగా ఇది. బహి 
రజ్జము, ఆ న్తరజ్ర బహీరజ్ఞ కద్దార్థముల విషయ మె ఢ్రాశీనులక, నవీనులకు 
నభి పాయ భేదము. గలదు. పరళొవవ ఫలము. 'పభా వేదమ్‌ (వచాన్న_ 
ఇదమ్‌ ఇచట గుణముచే నిప్పన్నమగు *నేశకారము (బహీకజ్జము అ స్లరి రజ్జనుగు. 


ెత్వము (ఏత ఐ. 8-.4.98) చేయునపు డసీ ద్ధనగును శా ల్రేన వాత ము రదు 


(4) అకృతవ్యూవాపరి భాషకు సమ నేదు"; (౫౩ ఆ శస 
సద్‌ ధాతువునకు వస్‌ (శ్వసు (ప్రత్యయము చేసినచో సేద్‌ ఏ1: అగును, వల్చనునది 
అరధాతుక మగుటచే కలల వారం బసకు లాల (T2855) సూ ¥ 
ఇడాగనుము (పసక కమగుచున్నను ఇ డాగమనిమి త్త తవుగు వశాగము క్లోస్‌ 
(పథ్యయను పరమగునపుడు విధింపబడు సంప్రసారణమువే (వసో బృం పసొర 
ణ్‌! శరీర) నాళనముబొందనున్న దగుటనలన నట్టి వశాగము నిని త్రెముగాగల 
ఇడాగనుము పూర్వము (వవర్తించదు, సన్ధిశార్యోపయు క కములేె లై ప్రథమాధ్యా 
యస పాలన పరిభాషలయొుక్క (పకరణము సమౌ ప్పినొం చెను, 


ఇది పరిభాపు (ప్రకరణము, 


నూ, 48, 49] స్యరస sors కిర్‌ 
తి, స్వరనన్లిిపకరణము. 
న 
*48, ఇకో యణచి 61.77. ఇక్క యణ్‌, అచి, (సంహితాయామ్స్‌, 
క్ర యణ్‌ స్యాదచి నంహి తాయాం౦ 
విషయే, మక్‌ ఉ పాస్య ఇతి సితే సానత ఆ నర్యా 
దీకారస స్య యశకారః. సుభ య్‌ హపోస్య ఇతి జూతే॥ 

48. “ఫషీసానే యోగా, “తన్నీన్నితి” పరిభామ లిం దుపస్టితములగును, 
వరములకు గల సయేళ్య న సాన్నిధ్యము సంహిత యని చెప్పబడెను, సంహిత 
వివ క్షీతే మెనపు డచ్చున కవ్యవహిత పూర్వమందున్న నిక్కుల సానమందు (ఇ,ఊ, 
బ్ర గా వీని సవర గృములు) యభ్బులు (య్‌, వ్‌, గ త్‌ ఆ బేళము లగును, 
ఇచట నుకక్యమగు నిక. నక్కునిమి త్రమగు నచ్చునక సంహితయెపీతీ తము. సుధీ+ 
ఉపాస్యః ( నుధీఫిదపాస్యః ) “అనుచోట నీశారమునక సం నరతమపరి 
భాష, వ సై నాన ది కాల యశార మౌబేశ మగును, శావున 
సుధ య్‌ ఈ పాస్టీః (నుధ్యు పొస స్యః) అని అయినది, 

* 49. అనచి చ. రి_శ_47, అనచి చ, (అచః, యరః కే, వా, 
అచః పరస స్య యరో ద్వే వా స్తో న త్వచి, 
ఇతి ధశారస న్య ద్విత్వమ్‌ || 

49, అచ్చుకం జే పరముణ యర్‌ (పళ్యా వారవర్గమునక ద్విత్వము 
వికల్పముగా వచ్చును, ఆచ్చు పరమగునపుడు రాదు. నుడ య్‌... ఉపాస్యః 
అనుచోట ధథశారమున కీ స్కూత్రముచే ద్విత్వమగును, ష్‌ ధ్‌య్‌ ఉపాస్యః 

అని యగువా, 
వివరణము: ఇచట ద్విత్వేమన యర్‌ వర్గమును రెండుమారు లుచ్చ 
రించుట యిని యుర్‌ “ అనచి” (న అచ్‌ అనచ్‌, కే యనుచోట 
(పసజ్య్యపలిపేథ ముగాని పర్యుదాస సముగాదు, న్లో సమాసమున్క, నబురము 
(నిషేధము ల్తరపదార్తముతో-గాక. (క్రియతో నన్వయించుచోట 'ప్రశేజ్య 
(పతీషి ధమనియు, నజర్థ ము త్తరపదార్లముతో నన్వయించునపుడు పర్యుదాస 
మనియును ' (గహీంచునది, అనీ యనునది (పసజ్యపతిపేథము. (అచి 
పరే న భవతి) గాన నచ్చు పరమగునపుడు ద్విత్వని పే.ధమని . యర ము? వాల్లు 
పరముగ నున్న పుడు గాని యనసానమందు (ఏవర్గము పరముగా " నపుడు) గానీ 
ద్విత్యము (పవ ర్తి రించును. నుధ్‌య్‌ ఉఈపాస్యః అనుచోట య,రునక వాల్లు 
పరముగనున్నది. (ప్రసజ్య(ప్రతిషేధ మునుటచేతానీ చాక్‌ యనుచోట ' నవ 
సానమందలి శ ee ద్విత్వము. సిదనుగును. అని యనునది. పర్యుదాస 
మనిన, 'నచ్చుశం క భిన్నము, నచ్చు “సద్భశోను నగు వర్ల ౩ మనగా. వాల్లు 
_పరముగనున్నప్పడే ద్విత్యనుని యర్థము. గావలయును, " వాక్‌ ఇళ దుఅలో 
నవసానమండలి _ య(్రునకిస్టమగు 'ద్విల్యేము' శిద్ధమాగానండును,. (పసు 


86 కాముదీశరదడాగమము [నూ 50, 51 


(పతీపే ధ మే నూ(త్రక్ళృదభి(పేతమని (గహీంపదగును, శేనిచో అభఘుభూతమగు 
“వాలి చ” అను నూతమునే రచియించియుండును, 
* 50, స్థౌనివదాదేశో2..నల్విథా, 11.56, స్థానివత్‌ , ఆ చేశ, 
లీనల్విథా, 
అరక న్నతు om ఆనేనేవా 
టై. మనినతా నానా టి మొ శిళ్య, అనచిచేలి ద్విత్వ 
షేధో న శక్యం ౬న ల్వి ధావితి తన్ని పే. ధాత్‌ , 
ర0, ఆజేశము నిం సదృశమగును, అనగా నాదేశముచే వ యప 
సృాతమయినను, సాని యున్నపుడు వచ్చెడి కార్య మా దేశము (పవ ర్రించి 
నపుడును వచ్చును, పప సానికవయవముశగాని యగు నః సను 
(వర్షము) ఆశ్రయించి. వచ్చెడి కాగ్యము ₹ శీయునఫు డీ యతి'జేశము (స్టాని 
క వము (పవ ర్రి రింపదని యరము, ఇట్లు సాన్యలా శయవిధి లగి, నాని 
వద్భానని పే, సే భ్రము ోశప్పబడినందున, సుర్‌ గ యె ఉ పాస్యః యనుచీోట 
యకారమునకు ననివడా వముే నచ్యమునా,శయించి, “అన చివ అనుద్విత్వ 
నిషేధము శజ్కంపవలనుపడదు. | ప్రకృతమున యశారమునకు నానరు నచ్చ 
నాశ్రయించి (పవ ర్రించునదగుటవలన ద్విశ్వని పేధము స యగు 
నని తెలియనగును. 
వివరణను : నివరా వమునవదావారణము ; రామాయ (రామే 
ఇచట జేర్యః (2055 సూ, చే జే పక్యయమునక యాదేళము విధింపణగను, 
రాను?+య, సాని సుష్పుగాన దానియందలి సు పరమ బేశమం దతిచేశింపబడును, 
శావుననే, శ్వీపిచ (2085) నూ, చే దీరము (ప్రవ దర్షించును, సాన్యా కేశములు 
పరస్పరము భిన్నములగుట వేత ను, ఈ శాస్త స్ప్రమున స స్వంకూపనీ సూ తేయుండు 
టచే శబ్బయున కర్థముతొ గూడిన యానుపూర్వియే (శబ్బ్దమ్సే యగము గాన సుష్వు 
లనిన స్కుకు జస్‌, బే, భాష్‌ 'మొదలగుశోబములే యీర్ణమగును శీ శాన 66థ్య్యృస్ప్రచ్ర 
నూ. చే డీర్హ ము రామౌభ్యామను చోట (రమ+ాభ్యామ్‌ (పవ ర్లించును గాన్ని 
రామాయ అనుచోట యాదేశనుచే సుప్పగు జే ప్రక్యయ మపవారింపబడుటకలన 
యాజేశము సుష్వుగాకపోవుటవేత నీ వ (పకృతమున 
దీర ము ss 
* 51. అచః పరన్మీన్‌ పూర్వవిధ", 1.1.7. ఆచ పరన్మీన్‌, 
పూర్వవిధా, 
అల్వి ధ్యర్థమిదమ్‌ | పరనిమితో౭_జాబేళః సానివశ్స్యాత్‌ 
స్థానిభూదాడేచః వన “దృష్టస్య విభా కర్తవ్యే । 
ల్లీతి స్టానివద్భా చే (పాపేః 
ర్‌, సైన్యలాశ్రయవిద్ధి జేయున పుడు స్టానివడా వముకొటి కీ నూత మోర 
మ్భింపబ డెను. పరనిమి ఒర్త్‌కము, అజ్యాతస్థానికము నగు (ఆచు యందే విధీంప 


నూ, 52 ] స్వర స న 87 


బడు) నాజేశము, సానియగు న నభ్యునకు బూర్యనుందున్న వగ్గమున కేవైన గార్యము 
చేయున పుడు స్థ్టానివంటిదగును. సుఫ[్‌ య్‌ ఉపాసన స్యః అనుచోట “*అనచి చి 
(49) నూ, జ్‌ ధశారమునవ్‌ ద్విత్వని పే. పేధము చేయునపుడు పనవుగు నుకారము 
నిమి త్తృముగల్లి, ఇకారమునక చచ్చిన యణా దేశమున కీ సూతముచే సానివద్యా 
సము (ప్రాప్త పమగుచున్న ది, 

వివరణము : జ వ. నీసూ[తేమునన, వ వశ్చ యనుచోట (పథమ 
వశారమునక సం(ప్రసారణనివ్బ శి తీ ఫలము, వ[వళ్చ యనునది (వకూ (ఛేద నే 
ధాతువునవ లిట్‌ ప్రథ మెకవచనము. (వక్‌ థాతువునక ద్విత్వము, సం!ప 
సారణము మొదలగునవి (పవ రంచినచో వ[వశ్చతఅని సీదమగును. ఇచట సంప 
సారణమువలన యభ్య్యాసమున (బవ రించిన బుకారమునక (వృ[వళ్చు ఉరత్‌ 
(7_4.66) నూ. శే ఆకారము వచ్చుటచ్చే వ్యవశ్చ అని యగును అభ్యాస 
వశారమునక ఉలిట్య భ్యాససో్యోభ యేపామ్‌” (61170 సూ చే సంప 
సారణము తీరగ పా ప్త పమగుచుండ, సీసూ తముచే య ద్భానము (పవర్తించును 6 
6న సంప్రసారణే సంపసారణమ్‌ి (8.5) నూ, చే సం|పసారణము ఖని 
మగును, ఇచట 'సం[ప్రసారణని షేధము చేస బుకానము నాశయించిన 
దనుటవలన నల్విధియగును, 

(2) ఇచట పూర్వత్వ మితరవర్షముతో వ్యవ భానరహిత మెనడే గాక 
వర్షానరముతో వ్యవ ధాన సహీత మైనదియును (గహింపదగును, స్వరము చేయు 
నపుడు నపదాన న నూత్రముచే సానవచ్యానన మధ మీవి యమున | పమౌణము, 
చికీర్షకః అనుచోట “లిత్రీి? (11.108) సూ. చే నీశారమున కదా రము చేయు 
నపుడు పశారముసె నకారమునప వచ్చిన లోపమునకు స్టానివదా, వము ని సేధింప 
బడొను. ఈ నూ|త్రమున నవ్యవహిత పూర్వత్వము నే గ హిం చినచో లోప సాని 
యగు నకారమునక నీశారము న్యవహీత భూర్వమైనందున నిషేధము వ వ్య మగీనీను. 

(8) పూర్వవిథ " అను చోట పూర్వస $ నిధికి వూర్యస్మాడ్విధికీ, ఆని 
ద్వివిధమగు విగ్రహమును (౫ హింపవలయును. పష్టీసమాస మునకు ఫలము వ(వళ్చ 
అనునది, పష్బుమాసమౌసమున క ఫలము హు (పదర్శింపబడును, 

* 52, న పదా నద్విగ్వచనప శే యలోప పస్వర'సవ స్టానుస్వార 

దీర రకు, 1-1-58. న, పదా న. విధిషు 
నాట్‌ 
సలేచరమావయ జే ద్యిర చనాదౌ చ 
మ్మ. పరనిమితో2౭జాదేశో న సానివళ్‌ , 
ఇతి స్థానివద్భావని షే. భః, 

రీ, పదా _న్తళబ్దము “మిందలు చర్‌ ళచ్దా న్రమువజకు గల ళోబ్బములకు 
ద్వన్హ్వము? దీనికి విధిశబ్దముతో కత్పురుషము, ww పదమునకు చరమావయవము 
(చివరభాగము (2) ద్విత్వము (ఈ వరచ్‌ (ప్రత్యయము పరముగ నున్న పుడు 


నీద కాముదీశరచాగమము [నూ+ న9, 54, కక్‌ 


పృవర్టించు నజాదేశమ (4) యకారమునక లోపము (5) స్వరము (ఉ దాతా 
దులు (6) సవర్ణము (7 అనుస్వాగము (8) దీస్టము. (9) జ్హ్వాము 
(10) చ చ చ్చ్వము, షి చేయునపుడు పరనిమి త్తకమగు నజా దేశము స్థానివద్భావము 
నొందదు. పూర్వసూూతమున కిది ని చేధము. నుధ్‌ ధ్‌ య్‌ఉ పాళ్యేః అనుచోట 
భశారమునక  ద్విత్య్వము చేయునపు డీనూ[త్రమువే స్టానివద్భావని పే ధము 
(పవ రించును -గాన్సున ద్విత్వము నిక్భ్ళజ్బు_ముగ (పవ ర్తి రించును. 
వివ :___నూత్రమునకు (క్రమముగ నుదావారణములు (1) కాని సని, 
(2) నుస్భ్య పాస్యః (8) యాయావరః, (4) యాతి (5 చికీగ్గకః (6, 7 
ష్‌ (కొ (పతిడిక్నః, (9) SE: (10) జక ఎరుక గ్రొస్టేవి క సనవీతినే 
నుదావారణ సరాతమునూ।తేము ని శం పబ జను. 
* 53, భులాం జక్‌ ముక 8_4_58. యులాం, జ్‌, యుళి, 
స్పష్ట్రమ్‌, ఇతి థ శారస్య దశార$ః, 
రప, ముల్‌ వర్లములకు రుక్‌ వగ్శములు పరమగునపుడు, జళ్ళులా జేళము 
లగును, సుఫభ్‌ య్‌ ఉపాస్యజ ఇచట (ప్రథమధకారమున క_నరతమపరిభాష చే 
దశారము వచ్చును, 
* గడ, ఆదర్శనం లోప 1_1_60. అదర్శనమ్‌ లోపః, 
(పస కృస్యాదర్శనం లేప సంజ్ఞం స్యాత్‌. 
syn శా స్త్రమువలనగాని, య (పస క్తములగు (ప్రత్య 
యాదులయొక్క_ యుచ్చారణాఫావము లోపమనబడును, 
--లిట్‌. అనుచోట, “స్వాజసమాట్‌ ౫” (184) శ్నాస్త్రముచే 
(పస కిల ను పత్య్యయముయొక్క_ యుచ్చార ణా భావము లోపమగును, 
(వాల్ల్యాదినూూ[త్రముచే సులోపము (పాసాదాత్సేవ. తే ((ప్రాసాదమధిరువ్యా 
(పేటి తే ఇచట న మవలన (పస కమగు ల్యవ్‌ స్‌ (పత్యయముయొక్క_ యుచ్చా 
రకా భావము పడకను; కావున ఉల్య్థబ్లో పే పళ్ళుమో” అను వచనముచే 
(పాసాదళశ్చామునవ పజ్బమావిభ కి వచ్చినది. 
* 55. సంయో-గా న్తస్య లో పః, 8.2.29. సంయోగా సస్య; లోప, 
సంయోగా న్తం యళత్చదం తద న్తస్య లోపస్ఫ్యాత్‌ . 
ఇతి యలాశి జీ పాపే (వా యణ (పతిషేథో 
వాచ్యః (వా యణో మయో జే వావ్యే. మయ 
ఇతి పజ్బుమి యణ ఇతి వ్ఫీతిప మే యశారసాాంపి 
ద్విత్వమ్‌, తదివా భశార యశారయోర్ష్యిత వికల్చాత్‌ 
చత్యారి రూపాణి, ఏకధ-మేకయష్‌, ద్విధమ్‌ ద్వియము, 
ద్విభమేకయన్‌. ఏకథం ద్వియమ్‌, నుద్ధ్యుపాస్యః, 
మధ్యరిః, ధా|త్రంకః, లాకృతిః 


నూ. 56 1 స్వర సన్టిప్రకరణము yg 


ర్‌, సంయోగమ నమందుగల పదముయొక్క తుదివొల్లు లోపించునూ, 
నుద్‌గ్‌ య్‌ఊపాస్యః అనుచోట నుడ్ధ్‌ య్‌ అనునది సంయోగా న నము, పద 
సంజకము నగుటవలన యకారలోపము (పసక మగుచున్నడి శ (వా యణ్ఞల క 
సంయోగా న్లలోపనిషేధనము చెప్పదగును, (ప్రకృత మున నీవా ర్రీకముచే యలోపము 
వారితమగును. (వా) యబ్బాలకం శు పరములగు మయ్‌వర్షములక, మయ్యులక ౦ కు 
పరములగు యల్జులటను డి త్వము వచ్చును, “యణోమయో'క్యో వా చ్యే” అను 
వా రికమునకు పెరీతిగ వ్యాఖ్యాద్వయము భాప్యకారునిచే చేయబడెను 
ఇందు (పథనువ్యాఖ్యానమున సును పాగ వో” అనుచోట యశారమునకు ద్విత్వము 
రాదు, ద్వితీయ వ్యాఖ్యా నమున యకారమునకు ద్విత్వము వచ్చును గాన ద్విత్వ 
విక ల్బము ఫలితమగును. ధకారమునన “అనచిచ” (49) సూ. చే ద్విత్వ 
వికల్బము, ఇట్లు ధకార యకాగములక ద్విత్వవిక ల్పమువ వలన * సుద్యు పాస్యః 
అనుచోట (పదర్శింపబోవురీతీని నాల్లురూపములు సాధువులగును, గ) భకార 
యశకాగముల కు ద్విత్వోము (పవ ర్తించన నపుడు సుధ్యు పాస్యః. (23; భకార యశా 
రములకో ద్విత్వము చేయున పుడు సుద్‌ ధ్‌ య్యుపాస్యః, (ఈ) భధ శారమున కే 
ద్విత్వము, సుద్‌ ధ్యుపాస్యః, (4) యశారమున కే ద్విత్వేము, సుథ్‌ య్యుపాస్యః, 
రూ శారమునకు యగణాదేశోదావహారణము మధ్వరిః (మధు?ఆరిక). బుళశారమునక 
ధాతంశః, ( ధాతృ+4అంళకి గృశారమునకు లాకృతిః (% _ ఆకృతి, 
వివ :___*సుద్రీ శోబ్బము సువూర్వక ్యె(చినాయామ్‌ ధాతువునకు కిట్‌. 
సంపసారణమువలన సిద్ధమగును. సం|పసారణమగు వీకాగమున క చ్చుపరమగు 
నపుడు కస సం ప్రసారణా చ్చ? (881) నూ చే వూర్వరూపము (ప్రస్క్క కమగుట దే 
సుధ్యుపాస్య;ః అనుచోట యణా టేళశము దుర్గభమనుళజ్క_ ప సమాధాన మిది, 
సం|పసారణకు, అచ్చు, సమానాబ్దములోని వైన ఫుజే పూర్వమూపము వచ్చునను 
నరముగల వార్తికము (స సంప్రసారణవూర్య త్వే నమౌనాబ్ద్యగహణం క్ర చిప్‌. 
గలీదు. (పకృతమున సీ కారో శాగములు విభొన్నా బృస్టములగుట చే వూర్వరూపము 
నివారితమగును. మణియు నీశారము సం ప్రసారణసానమున వచ్చినదగుట చేతను, 
“అనల్విథా భా యను నిపేధథముచే hiss (ప్రవ రి రింపక పోవుటవలనను, 
సం|పసారణమే గానందున వూర్వరూప[ప్రస క్తి కియేలేరు. ోనభూసుధియోఃి? 
(274్రఅను యల్ణిే పేధకనూ(త మజ్జాధికారములోనిదగుట చే (ప్రత్యయము పరమగు 
నపు జే యళా దేశమును నిే.ధించును. (ప్రకృతమున సుధీశ్చాము నక (ప్రత్యయము 
పరముగ లేనందున నా నిపేధళశజ్క_్యయును నివృ త్తమగును. 
* 56. నాదిన్యాక్రోశే పుత్రస్య 8_4_46 న, ఆదిసీ ఆ|కోశే, 
ప్రుతస్య. (ద్వే) 
ప్రుత్రశబ్దస్య న జ్యే స స ఆదినీళ బై పే, అకో శే గమ్యమా నే, 
పుళాదిన్‌ “త్వమసి పాపే, ఆక కిన్‌, త త్త్వ్వకథ నే ద్విర్వ 
చనం భవ ల్వేవ, పుత్తాదినీ సర్పిణీ, (వా తళ్పేశే చ, పుత్ర 


4౮ శాముదీశరదాగమము [సూ 57, నీర 


పు ఈడి దినీ Ss వనీ పాపే, (వా వా వార మూక 

మ వాతీ, పు త్త శాతీ, వ్యుక జ్య ప్రుత్త్రజ్భ. 

6. పుటైశ్చానున కవయావమగు య్‌ యమున నకు (కొ ) ఆదినీళ్సాము పరమై, 
సముదాయము చే నిన్ల గన్యుమాన మెన పుడు ద్వత్వము. (పవర వ తన వు శాద్‌నీ, 
ప్రతులను బాధిం చువదనియర్ధము గాన నిస్ష (పతి శుమానమెథ చున్న ది, ఇచట 
తశారమునకు ఆనచి చి సూ, వే (ప్రాప్త పమెగు ద్వశ్వేము ని సేధింపబష్‌ను. నిన 
గాకు పుతులను తిసుందని క వఎప్పూనపు డీ నిషేధము (ప్రవర్శించరు, 
మ సర్పీణీ. ఆడపాము తన పిల్లణను తీనునదగుట చే నిన్న గానందున 

"పేసము (పవర్ని రించుముగాన గ్వి్‌త్వేము వచ్చును. (వా ఆదినీర్వోమే పగమందు 
గల పుత్రక: ము పరమగునపుడును ఫ్రుతేక బాపయవ తే కారమునకు నిస గమ్యుమౌన 
మెనపుడు ద్విత్వెము (పవ ర్తి రించదు. పత సాగిన త్వమసి పాపే. (వా హత, 
se శబములు పరముగి నున్న పుడు నిన్హ గమ్య మాన మెనపుడు పుత్రక బి చొవయవ 
త కారమునకు ద్విత్వ ని" సేధము వికల్వముగ నగును. సుత్రహాతీ, ఫుకు: నాతీ, 
ప్రుక్రజగ్లీ, పక ఫ్రుతులను పీడేంచునదనియ్‌ శాల నిస (పతీయ 
మానముగును. 

వివరణము : సూతే ములోని 66 ఆదిసి) ఆనునది లుస స ప్రమిల జీబ నము, 
పుత్రులను తినుచున్నావనునిన్ష సహజముగ ప్ర్రీనిషయకమయే యుండును గాన 
నిట్టుచెపుటయే యు చితముశాలీ, ఆదిని అని విభాగముచేని ఆదిన్‌ శాయునకు స 
మ్య న్తమనుట యు చితేముగాదు, 

* 57, (తీ పభ్ళతిషు శాకటాయనస్య 35-150, (శీప్రభళ్ళ 

తిష, శాకటాయనస్య, (న, జ్ర 
త్యదిషు వచ్చేవు సంయు క్తేషు వొ గ్విఠ్వమ్‌, 
ఇన్స్రః ఇన్‌ స్త్ర, రాష్ట్ర మ్‌, రామ్‌స్ట్రమిం 

న్‌, తీ పళ్ళతిను అనునది నిరారణస ప్తమ్య నము, మూడు "మొదలు 
ఇాగల సంయు కృవర్షములం దచ్చుకంీ పరమగు యర్వరక్షమునట ద్విత్యని మే 
భము కాక టాయేనమవార్షి మతమున నగును, అన్యమత నుందు ద్విత్వోము 
(పవర ంచుటచే వికి ల్పమా ఫలితేనుగును., న్ల్రల ఇన్‌ స్త; కాస్ట్ర్రిప 
రాష్‌ స్ట్‌. 

వివరణము : మూడు మొదలు గాగల వర్షము అనుచోట వర్గళబ్బము పర 
స్పరసాసా చర్యముచే సజాతీయములను బోధించును. మూడచ్చులు కలియుట 
యసంభవముగాన నటివి సాలులే యగును, ఇటు నీద మెనబే మూలమున 
సంయు శేషు అనునది. న పం ఖా 


ఈ దిద్ది, సర్వత్ర కాకల్యస్య. 8.4.51. సర్వత్ర, శాక ల్య స్య, (న, జే 
ద్విత్వం న, అరు (బ్రహ్మో, 


జూ, 59, 60, 61] స్వ రసని Die కరణము 41 


గీరి, కాక ల నిమత్‌ మున “నెచటను ద్విత్వము రాదు, అర్క_ః, 
(అవి, వీనిభో (కమముగ కకార మకారములకు “అచోరహాభ్యామ్‌” (60) 
సూ చే CE పశుగు ద్విశ్వమున క సూ తముచే నిషేధమని (గహీంపదగును, 

* నర దీ దాచార్యాణా మ్‌. 8_4._52. దీరాత్‌ , ఆచార్యా శామ్‌ 

(న కే 
గ్విత్వం నః దాతమ్‌, పా(తమ్‌. 

59, కొంభరి నెయాకరణుల మతేమున దీర్గ ముకం కు పరమగు యర్వ 
నము వ కో డిషత్టము (ప శ్రి రించదు. డాతమ్‌, పా'తక్‌, 

* ౮60. ఆచో రవాభ్యాం చ్చే. 8_4_58. ఆచ, రహా భ్యామ్‌” జే. (వా 

అచ; పరాభ్యాం శేఫ వాకారాభ్యాం పరస్య యరో జే వాస్తఃః 
వాగ్యనుభవః, నవ్యా నీ, 

6౧. అచ్చుకంకు పరములగు రేఫ వాళారములకంకు పరమయిన 
య్య్టోగముంరో రజను వికల్పముగ నగును. వార్యనుభవః, నవ్యానీ + 

* 6], హలో యమొం యమి లోపః, 8.4.64. హల, యమనొం, 

వామి లోపః, (బా 

హాల పరన న్య యమో ల పన్సాాదా యమి, క్ల 
లోపపచ్నే ద్వి త్వాభావప చే చ వకయం రూప 
తుల్యమ్‌. లోపారమ్భుఫలం తు, ఆదిత్యో జేవశాశ్యే 
త్యాదిత్యం హవిరిత్యాదా. యమాం యమోితి యథా 
సంఖ్య నిజ్ఞానాన్నేవా, మా హాత్మ ్యమ్‌. 

౮01, వాణక ౦కు పరములగు యమ్‌ వర్షములకు, యద్‌ వర్గములు పరమె 
నప్పుడు భోసను 'నికల్పముగ నగును, వార్యనుభవః ఇత్యాదులలో యశారము 
నరు “అఆఅచోర హీ భ్యామ్‌ి” నూ చే ద్విత్వము నచ్చినపిదప నీ నూ(త్రము'చే 
(పథమ యశాగమునకు లోేపనుగును. యలోపము (వవ ర్తి ంచినపక్షమందు 
డ్విత్వము రాన పుడు నొక యకారముగల రూపము (వార్యనుభవః) సమానమే 
గాన నీ లోపళాస్త్రారమృమునవ “ఆదిత్యమ్‌”” (వావి అనుచోట యలోపము 
ఫలమగును, ఆదిత్యుడు జేవత -గాగల వావిస్సను సర్తమున ఆడిత్యశబ్లముక ౦ యె 
న్య (య) ప్రత్యయము. చేసిన నాదిత్యమ్మనురూపము నిధ్ధవుగును. ఇచట 
ద్విత్వేము (పవ గ్రీ గింపకున్నను, (పకృతి పత్యయములప సవ్యేస్థించిన యళార 
ద్వయ మున్నంగున నీ సూ తేముఇే నొకయశారమునకు లోపము (పవర్తి రి ంపనిచో 

నిస్త్రమగు 3 జక యకారము౫ అ 'నాదితక్టశబ్లము సీదింపదు. ఈ నూ1,తేమున *య థా 
సంఖ్య? (129) సూ; (త సహాయమునే 'యమ్మురివ యమ్ములు [క్రమముగ పరమగు 
నప్పుడే లోపము (య భారమునట యశారము పరమగునపుడు, ఈ రీతిని అని 
వ్యాఖ్యానము చేయనలయును, శావున నే మావోత్మ న్రనునుచోట మశారమున్గఖ్ల 
మశారము పరము లేనందున లోపము (పన ర్రించదు, 


6 


42 కాముదీశథరచాగనుము (నూ, 62, 68,64 


* 62, ఏచోఒయవాయావ, 6_1_75 ఏద, అయవా'యావః. (అచిి 

ఏచః (కమాత్‌ అయ్‌, అవ్‌, ఆయ్‌, ఆవ్‌, ఏతే స్యురచి, 

62. ఏ, కీ బు టె, ల కచ్చుపరమగున పుడు |కోమముగ అయ్‌, అవ్‌, 
ఆయ్‌, ఆవ్‌ , ఆడేశములగును, 

* 68, తస్య లోపః 1_8_6 తస్య, లోపకి, 

త స్యేతో లోపస్స్యాత్‌ , ఇతి యవయోర్లో పో న, ఉచ్చారణ 
సామర్యాల్‌ J ఏవం చేత్సంజ్ఞాపీవా న భవతీ, వారయే. విస్త వే, 
వం. పావక 8, 

68. ఇత్సంజ్లగ లవర్హమునక లోపమగును. అయాద్యా దేశముల లోని 
యకార వశారముల అకా నాను స్రమువతిన ని సూతముచే లోపము రాదు, 
లోపనురానఫు డావర్షములన వాల నస్థనూతముచే నిత్సంజ్రయును రాదు, 
ఏచోయచాయావః అనునూత్రమునకు (కమముగ నుదాహరణములు ! హరయే 
(వాశే+న్సీ, విష్ణవే (విష్లో+ప్ర, నాయకః (.ై+అకటు పావకః (పౌ+అకణ, 

* 64, “వానోయి ప్రత్యయ. 6_1_76. వాన్తకి యి, (పత్యయే. 

యకారాచా (ఫత్యయే పే ఓజాతోరవ్‌ , అన్‌, 

ఏతా సః 'నోర్వికారో గవ్యమ్‌, *గోపయసో ర్యదితియత్‌ ౫, 

నావాతార్యం నావ్యమ్‌. నౌవయో ధ శ్ళ త్యాదినా యత్‌ , వా! 

గోర్యూతా ఛన్దస్యు పసంఖ్యానమ్‌, వా! అధ్యపరిమా ణో చ 

గవ్యూతిః. ఊతీయూతీత్యాదినా యూతిళబ్లో నిపాతికః, వా న్త 

ఇత్య(త వశారా ట్లో ద్య్యూతావిత్య(త్ర ఛశారాచ్యా పూర్వ 

ఛా “అోపోవ్యోర్యలీ”తి లోపేన వశార్య (ప్రశ్లివ్య తే. లేన 

(కూయమొణ వళారాన్త ఆచేశస్సా న్‌ * వళారో న లుష్యత 

ఇతీ యావత్‌. 

64. యశారమాదియందుగల (ప్రత్యయము పరమగునపుడు కీ శారమునక 
అవ్‌ , కు శారమునక ఆవ్‌, ఆదేశమగును.  గవ్యమ్‌ (గోశయ గోశబ్బమునవ 

aA రక సాలీర్ట పయసోర్యత్‌ ” (4. ఏ_160) నూ. వే యత్‌ ప్రక్యయమగును, 
కీశారమన కవా దేశము. నావ్యమ్‌ (నాయ నౌళబ్బముకం శే నావవేక దాట 
దగినదనుయరమందు * నావయోథర్శు ” (4.4.91) నూ. చే య్మత్ర్రత్యయము, 
జౌొశారమునీ్కాచాజేకము, వా! గోశబ్లమునక యూతిశబ్పము పరముగ నున్న పుడు 
ఛన్దన్సునం దవాజేళమగును. * ఆనోమితావరుణౌ భృ కైరభ్యూతిమతకమ్‌ ౫. 
జీపములోనిదని ఫట తెలియుట ౩ వాక్య ముదావారింపబడెను, ోడఊతీ 
యూతిజూతిసాతిహేతికీ రయళ్ళి (8-8-97) నూ, చే యూతీశబ్దము నిప 
తించబ డెను, యూతిళబ్బము (ప్రత్యయముగానందున నూ[త్రముచే నాడేళ 
మృషప్రాప సపమగుచుండ నీ వచనమారమ్నింపబడెను. వా! గోశబ్లమున కు యూాతీకబ్దము 
పరమగ న నున్న పుడు, సముదాయనుు చే మార్లముయొక_ పరిమితీ ౫ మ్యుమొన 


నూ, 65 1 స్వర 'స ier 0 48 


మెనపుడును, అవాదేశము వచ్చును. లౌకిక భాషయందును గన్యూతీ ((కోళ 
యుగము) శ్వాము సాధువనుట కీ వా _ర్రికమారమ్మింపబడినది. గవ్యూతీః అనుచోట 
““లోపశ్మాక ల్య స్య?’ (65) సూ. చేప్రస క కమగు లోపమును వారించుట జపాయ 
మేమన, ఊబ నోయి” సూశేమున వాన్న; అనుచోట వశారమునన వూర్వ 
మునగాని “గోర్యూ తె) అను వా ర్రికమున భళశారమునవ పూర్వమున గాని 
వశార(ప్రశేషపము చేని “లోపోవ్యోగ్వలి (6.176) సూ.చే వలోపము చేయ 
వలెను. వకారా సమగు నవాదేశమగునని యరము లభించును. సవాజముగా 
వా న్తమగు నవాటేశమునకు వా నము గావలరవవీనను విశేషణమువలన వశార 
-మెఫుడును లోపించదని ఫలితవుగును. 

వివరణము : యేన విధిసూ త్రమున కపవాద మైన “*యనస్మిన్విధి సదాడా 
వల్‌ (గవా జే” (నగ బోధక ము, స స్తమ్య నము నగు విశేషణ మావర్ల మూడి 
యందుగలదానికి (తి దాడి బోధకసుగును) అను చారి కళారునివే పఠింపబడిన 
పరిభాష చే యి, అనుదానికి యశారాబౌ అను నరము లభించినది, 

* 65, ధఛాతో సన్నిమి త. స్యెవం 6_1 80 ధాతోః, తన్నిమి తస్య, 

వవ, (వానో యిప్రత్యయేే, 
యాద పక్యయే హై ధాతోనేచ క్చేడ్వా న్లాటేళ స్టర్ట సరి 

న ₹ తవు నాన్య స్య. లన్యమ్‌. అవళ్యలావ్యమ్‌, తన్ని మి 

తస్యెవేతి గమ్‌. ఓయ లే, బు యక, 

న (ప్రత్యయము పగ మైనఫుడు ధాతుసమ్మున్ఫలగు కీ శా 
రౌళారములవన వాన్తాటేశ మెన చో, యకారాదిప్రత్యయనిమి త్ర తశకములగు ఓకా 
రాకాగముల కే నచ్చును గాని తదితరములన రాదు, లవ్యమ్‌ (లో+శయు లూజ్‌ 
(ఛేదన) ఛాకువునకు యత్‌ (ప్రత్యయము. దీనిని నిమి త్తముగ జేసికొని 
ఊ*శారమునవ గుణా బేగము (ఓ) వచ్చును. అవళ్యలావ్యమ్‌ (అవళ్య లౌ-య 
అవళ్యం భవ ము దోోత్యమగున పుడు లూ ధాతువునకు ణ్యత్‌ (య (ప్రత్యయము 
వచ్చును. ఈ (ప్రత్యయమును నిమి త్తముగ జేసికొని వృద్ది (ఇ) వచ్చును, 
ఆవశ్యేశబ్గమునన లావ్యళస్దముతో 2 మయూరవ్యం సశాదయళ్ళ >» (758) 
నూ. చొ సమాసము, అవ్యమ్‌; అవశ్యలావ్యమ్‌ "మొదలగువానిలో వానా 
'జేళము * చానోయి ?” నూత్రమువేత నీ వ మస నంద నీనూ[తేము నియమౌర్థ 
మగును, ధాతు సమన్థియగు వీచ్చునవ వాన్తాదేళమెనచో యాది ప్రత్యయ 


నిమి త్తమగు వీచ్చునక యగునని నియమస్వరూపము. ఓయ తే పెయతు 
అనుచోట * వొన్తోయి నూ చే సా ప్తమగు వానా దేళమును వారించుటయే 
నియమమునప ఫలము, ఓయళలే. ఆక్‌ పూర్వక చేహ ధాతువునన కరా“ 
లట్‌ (పథ మెళవచనముం ఇచట ఆకారనునవ, వేధాతువునన సంప 
సారణాదులవలన నీదనుగు ఉ శారమునవను గుణమువలన ఓశార మేర్పడియెను 
గాని యాది! ప్రత్యయ నిమి త్రికము గాదు, హీ కారము ** అ స్తాదివ చ్చ”? (76) నూ, 


ణి 


44 ళొముదీశరదాగ మము [సూ, bb, 67 


వలన పరాడివద్భావముచే ధాతుసము న్టియగు ఏచ్చునూత్రసుగును, 
కౌయత, జేళ్‌ ధాతువునకు కర్శారక అజ్‌. (ప్రథమెకవచపను. ఇచట 
ధథాతువునవ పూర్వమౌ జాగ మము (ఆ) వచ్చును. నికనీ, ధాతుపుపన సంప 
సారణాదులవలన నేర్చడిన నుశారమునకును “ ఆటశ్చు? (270) సూ చే 
వృది చేయుటవలన కౌశాగము సీ దమాయెను, కు శాము యళారాడి (పతకయ 
నిమి త్తకము గానందున నావాజేళశము వారింపబడునా, 

వివగణము: ఈ నూ(తమున"నే వకాగము తేక పో: పునను ** నా నోయి 00 
సూతముచే విధింపబడిన వానాదేశ మ్‌ సగ తల క్యములంధు; ఘు (పజర్ర్‌ సర ౦చు 
చుండ తిరుగ వానా దేళవి ధాయకమగు నీ ప సియా సుక కత్వేము 
సీదించును, అయినను (ప్రస కోమగు విప రీతి నియపుమును వాడించుటు వ ౫ వీవకాగి 
మోవళ్యక మగును. యళారాది (పత్యయనిమి త్ర తక ముగు ప. వానాచే? 
మెనచో ధాతు సమృన్టియగు "నేచ్చునకే వచ్చునని విపరీశేని: మాశారము, 
ఇటినియనుము (పసక్ర కమెనచో (పాతిపదికముయొక్క_ ఏచ్చు స. 
నిమి తక మైన పుడు చా భవ్యాదులలో నిష్టమగు వానా దేశము నివింపక పోవును, 
బి భుశేబ్దమునక ప త్యార్థమందు యఖ (య) (ప్రత్యయము, న 
గుణము (బ్మాభ్రో గయ) “వానోయిి నూ, వే నవాదేళమును వచ్చినచో 
బాభవ్యః అని యగును, ఏవశారమున్నయెడల నది తన్నిమి శ్రస్య, అను 
పదముతో-నీ 'సమృన్లము గలదగుటవలన మూలో కమగు నభీషనియనుము 
లభించుటవలన దోహాము వారితమగును. స్ట 


* 66. వమయ్యజయ్యా కళ. 6.1.81. కృయ్యజయా్య్యా,. శళ్యాకే గ్‌ 

యాన్లా'దేళనిసాతే నార్థమిదమ్‌. "డీతుం కకం ప లం 
జేతుంశక్యం జయ్యమ్‌, Sas కిక్‌, శేతుం, kia 5 
యోగ్యం. కేయం పాపం, జేయం మనః, 


66. కేతుం శక్యం (నించుటకు శక్య మనది). జేతుం ం శక్యం (౫౧౦చు 
టక శక్య మైనది అను సం మంటు క్రనుముగ శయ్యం,. జయ్యన్ము నుధూ పములలో 
నయా'దీళమును నిపతింనుటీ కీన్యూతైము. ఈ నిషాతనము లేనిచో నీ రూపములలో 
ఏచ్చున కచ్చుపరముగానందున *ఏచోఒయవా” నూ, వే నయా'బేశము. రాక్ష 
పోవును, కరా నంగ యిీానిపాత నమనుట వే యో శ్యార్థమందు 7 నేయమ్‌ ( (కీతుం 
యోగ్యంకనళింప జేయుట కర్గ మైనది. పాపము), జేయమ్‌. (జేతుం యో 'గ్యం= 
జయించుట కర్త మైనది, మనస్సు. అనుచోటుల నయా. జేశము. వారిక నుగును, 


* 67. కన్య Sg 6. 1.82 కయ్యః, తదశ్తే య. య | న 


తస్య (ప్రళృత్యర్తాయేదం తదర్గమ్‌ .: శీశా! 
క ర 
(కేయనున్యల్‌. శ * క యకకార ్లమత్యిద్థణ స 


నూ, 68 ] స్వరసస్థిప్రకరణము 4 


67. స్యూత్రమున తదగళబము | ప్రకృత్యర ముకిొటక గుదానిని బోధించును, 
ఇద థి 

(కయ్యము అనుచోట పకృతి [క్రీజ్‌ ధాతుపు, తదగ్గము [కయణము. ((దవ్య 
వినిమయము [కయార్తమగువసువునందు (కయ్యమ్‌ అని నిపతింపబడును. అనగా 
అంగడియందునమ్ముట కె సిదమునగ నుంచబడినవస్తువు (ధాన్యము మున్నగునద్సి 
కయ్యవుగును. ఈ యోగ్గమంపీ శయన మనుచోట (1 కే+య) అఆయాజేళమును 
Co ees క్త 
నిపతించుట కీనూ( త్రము! వికయింపయోగ్యత గ లచైనను వికయింపనజ్షీకరింప 
బడని యిండ్లలో నుండు కస్తున్రును బోధించునపుడు [కయ మను రూపమే 
యగును (కేతుం యోగ్యక. 

వివరణము : 'ధాన్యనునిచ్చి మూల్యమును (గ్రహీంచువానికి ధాన్యము 
(కయ్యమగును. కొనువాని శాధాన్య మే (కేయమగును, భాహ్యప ర్యాలోచ నము 
చేయ నిట్లు ధాశ్యాదులశే (కయ్యమని, (కేయమనియు వ్యవ హోర ముగాని (ద్రవ్య 
మున కా “ ద్వివిధవ్యవ హారము లేదని కొందటి యాశయము. 


* 68, లోపశ్శాకల్య స్య, 8_.8_16. లోప్క, శాక ల్య స్య. 
(అవూర్యస్య, అక్కి వ్యోఖ, 

అవర్షపూర్వయోః పదా నయో ర్యవయో రా 
లోపో2ఒళి పరే, స ము స లోపశాస్త్ర 

Ma న్న స్వరసనిః, హర ఏపీ వారయేహిొ, 

విష్ణ pee విస్గవినా. (శ్రియా ఊ ద్యతే 8, (శియా 

యుద్యతః, అ ఉత్క;, గురావ్లుత్క 9. శాని 

సన్తి కా సః; ఇత్య తా -సగల్గోప స్య స్టే సానివ జే తన 

యణావాబదేశె పాపా, న పదా -ేతీ మూరే పదా 

విధా తన్నిజధా న్న సజ 

68. అవర్గము పూర్వమందుగ ల్లి బీ పదా సములగు యశార వకారములు, ఆక్‌ 
వర్గము పగమసస ఫుడు తాక ల్య్యునీమతె మున లేపించును. మతాొంతరమున 
లోపించవు, హాశరేఏహి. ఇచట ఏకారమున కయాదేశము వచ్చినందున 
వారయ్‌ అని యగును. యళారమున కీస్యూత్రముచే లోపము, సార ఏహి, లోపము 
రానఫుడు వారయేహీ, ఇయు (విష్లో-!-ఇహ విప్ల ఇవా, విస్ల వివా, (| శ్రియె-ఉ ద్యతః) 
(శ్రియా ఈ ద్యతే$ (శ్రీయా యుద్యత 8, (గురా+ఉత్కల గుర ఊఆత్క_ః, గరా 
వుత్కు_$ ఆనునవియును, యశాగ వకాగలోపముగల పారఏహి "మొదలగు రూప 
ములందు పరభూప, గుణములు వేయునపుడు ఉ“వూర్వ _తానీది?” నూ(తముచే 
యలోప వలోపము లవ దమురగుటభలన పంరూపాది సని కార్యములు (పవ రి రిం చవు, 
వార--ఏహి అనుచోటి “కీమాజోళ్చి” (81) నూ. చే పరరూపమ్యు మిగిలిన 
చోటులందు గుణము (పాప్తీంచుచున్నదని యూహీంపదగును. *శాని సన్ని” 
ఇచట సన్ని అనునది అస్‌ ధాతువునవ అట్‌ (పథను బహువచనము, ఛాళువ్ల 


46 ళొముదీశరదాగమము సూ, 69, 70, 71 


యొక్క ఆకారము లోపీంచినది. “కా సఖి ఆనుచోట “* నలో ఆనునది ఆస్‌ 
ధాతువునన లట్‌ (పథమ డ్వివ చనము, షచటను ధాత్య కారము లోవించినది, 
శాని సని ని కౌసః, అనుచోటుల అశానలోపమునక “ఆచ; పరన్శిన్‌ ఆను 
నూ, చే స్థానివడా వమువలన (క మము య కా దేశా చా దేశములు (పాస్త సములగు 
చున్నవిగాని యా యాడేశములు పదా నవిధులగుటవలన * నపదా స” 


ఆట 


సూ(తేముచే స రత నిషేధింపబడును గాన నీ యాదేశములు రావు, 


* 69. ఏకః వూర్యపరయాః 61.84, ఏక, పూర్వ పగ యో; 
ఇత్యధిశృత్య, 

69. ఈ సూతీ ము తరనూతీములలోని కధికృత మగును, 

నివరణము : పూర్వ పరశబ్దములు “అఆగ్డుణః (70 ఇత్యాది సూ తేములలో 
ని సైశింపబడు పా పర న సులు బోధం చును, వూర కని రొకయాడేశము పర 
స్థాని కొకయా దేళము, ఇట్లు రెం డాదేశములు (పస క్ర “మస్‌ చుండ న నిధ్వరానులరు 
నొకే యాడేశము వచ్చుననుట కీసూూత ముపయోగించును, ఈ యధిశారముతో 
సమ్మన్థము గల సూ తీముల చే విధింపబడునవి యేకా దేళములని వ్యవహారింపబడును, 


శ 70. ఆద్దుణః 6_1_87 ఆత్‌్‌ గుణ, (ఆచ్చి 


ఆవర్షా దచిప శే పూర్వపరయో శేకో గుణా బేశస్సా త్‌ 
సంహితాయామ్‌, ఉపేన్ష)ః. రేను, గబ్లోదకక్‌, 


70. ఆవర్హముకం కె నచ్చు పరమగున పుడు పూర్వపరస్థానులం దొక గుణ 
మొ జేశమగును, సంహిత వివటీత మెన పుడు, ఈ పేస్టు; (ఉపఇన్ష్య) (వాస్వ్యా 
శారమున కచ్చుపర మైనపు డుదావారణ మిది. నూ(తమున (పక్ష అనునది 
ఆ ఛజ్బమునకు పణ మ్యేకవచనము-ాని తపరకరణము "గాదు, శాన పదునెనిమిది 
విభములగు అశారములను [గహించునని సూచించుట కె “రమేశ్క”” (రమా 
ఈళః) అను నాశారమునవ నుదాహరణము చూపబడెను, ఈ కెండుచోటు 
లందును సానిసదృళమగు నీకార మాదేశ మెనది, కీ శారరూపనుగు గుణా దేశము 
నవజడావాళీణము ౩ _గబ్బోదకమ్‌ (గజ్జోశఉదకక్‌ ఇచట స్థాని సదృశమగు 
గుణ మోళారము. 1 

* 71. ఉరణ్‌ రపర్మ్శ, 1-151. ఊం, ఆణ్‌, రపరః, 

బుుఇతి (తింకతస్సం శ్రేత్యు క కష్‌. కతా యో2_ణ్‌ 

స రపరస్స సేవ ప్రవర్త రే, తతా చక మ్యాృక్షర్థ 
రిత్య| తర్‌ = తవల్యా_ర ఇత్య తాల్‌ , అచో రహా థో 
మితి పత్నే ద్విత్వమ్‌. 

71. బువర్గము ముప్పదివిధములవ బోథకమని నెనుక వెస్పబెను, 
అట్టి బుశారనుయొక్క కూన విధింపబడు అల్టు (ఆఇత్సా రపరమయే 


నూ 72, 1] స్వర స Mem 4'7 


(పవ ర్రించును. న్యూతేమున, ర అనునది (పత్యాహారమగుట చే శేస అశారములను 

బోధించును. కృష్టశబిద్దిః, ఇచట గుణము సానిసదృృశమగు లేఫపరశాశారము 

ఆర్‌”) వచ్చును. కాపరి: తేవా గకార ఇచట లపరనుగు ఆకారము 
్ప లిణెది 2 


(ఆల్‌) వచ్చును, కృష్ణః. ఆనుచోట ధభశకారమునక “ఆచోరహాభ్యాము” 
(60) నూ. చే వెకల్సికదిగకయు వచ్చును, కృష్ణ ర్‌ సి. 

వివరణము : *“రపరక8ి అనునది రళబ్రమునకు అవయ్‌వబోధక పరళబ్దముతో 
బహ్మువీపి, శాన శేఫలకారము లణ్ఞుక పరావయవము లగును, ఈ నూ(తేమున 
స్థా అను పద మనువృ త్తమగును. లక్షణ శే నిది hs Sos: నరమును 
బోధించును. కావున నాదేళశము (ప్రస క్తమగు సమయమునెనీ శేఫ అశౌారము 
లవయవములగునుగాని ఆదేశము వచ్చినపీదప నీసూూతీము (ప్రవ ర్రించదు, 
కావుననే బుశారమున కొ _నరతమ్యమువలన గుణవ డో (కమముగ అర్‌, 
ఆర్‌, లే యగునను భాప్యకారో కృనియమము సబ్బతమగును, నా గేకుడు శోబేన్ను 
శేఖరమున, రప త్యాహారము లేదనియొను. ఈ పశ్నమం దీనూ(తమున లశార 
మునుగూడ జెప్పవలయును, 

* 72, రురో రురి సవ్షే, 8_4_65. రురః, రుర్వి సవర్థే, 

(వాల, లోప్క, వ్యా 
వాల; పరస్య రురో లోపో చా స్యాత్సవనే ర్రురి, ద్విత్వా 

ఛావే లోపే సత్వేక భమ్‌, అసతి లోపే ) ద్విత్వ లోపయోర్వా 

ద్విథమ్‌. సతి ద్వి ల్వేలో పే ఇవాసది (తీధమ్‌, కృృష్ణర్సిః కృష్ణ 

9 కృష్ణర్‌ ద్దిః* యణ ఇతి పష్బుమో మయ రి షప్టీతీ 

పే కశారస్యాపి డ్వీత్వమ్‌. అస్య త్వనచి చేతి. తేన కవల్యార 

ఇత్య్య రూపచతుస్త్రయమ్‌॥ ద్విత్వంలస్యెవ క_స్యెన నోభయారుభ 

యోరపి, తవలాగ్రరాదిషు బుకైర్చోధ్యం రూపచతుష్ట్రయమ్‌ి; 


భల. హాల్గుకం కు పరమెన యుర్‌ వర్షమునకు సవర్ణనుగు కుర్‌ వరమ పర 
మగున పుడు లోపము వికల్పముగ నగును, Es యనుచోట సవాజముగా 


శెండు ధళశారము లుండుటచే, ద్విత్వేము చేయక నీసూశముచే లోపము చేయు 
నఫు డొకధశారము. గలదగును. కృష్ణ రః. లోపముచేయన ఫుడును, ద్విత్వము 
చేని లోపము[ 'చేయునపుడున్కు ధశారద్వయము గలదగును. కృష్లర్‌ ద్లిః, 
ద్విత్వముచేని లోపము చేయన పుడు ధశార| త్రయము గలదగును, కృష్ణ ర్‌ చః. 


“యలణో మయో జ్యే వాచ్చ్యే?? అను నార్రికము యణ్లుకం కె పరమగు మయో 
నవ ద్విత్వమును విధించునను వ్యాఖ్యానమున “తవల్యారణి? అనుచోట కళార 
మునకును ద్విత్వమగును. లకారమునకు ““అనచి చీ నూ చే ద్విత్వోము. ఇందు 
వలన తవల్కొా_రః అనుచోట నాల్జురూపములం నిద్ధించును, (1) అశారమునకే 


లేపి శఛాముదీిశరచోగ మము (నూ. 78, 74 


ద్భిత్య్వముగలదిి (2) కళారమునకే ద్విత్వముగలది, (క్ర) లశార కళారములు 
చెంటిీకిని ది్భత్వ్టము లేపందునది (1) అకా? కశానములు చెంటిీకిని ద్విత్వీముగ అగి, 


* 78, కర 6_1_88. శృ ఏచి. (ఆల్‌) 


ఆజేచి పశే న. త్‌ * గుణాపవాద8, 
ఇ జాన శర 
క స్టెక త్వమ్‌, గె ఘః, డే.నక్వర్యమ్‌. కృ ఇప్హైత్క గమ్‌. 


78. ఆవర్గమునకు ఏచ్చు పరమగున పుడు వ నతంర మైన యేశా 
డేశమగును, “అధ్దుణఃి' సూ(తేమున కీష యపవాదము. ఏవీ ఓ, నికు ,లు 
పరమగున ఫుడు (శ్రమముగ నుదావారణములు కృ 'స్టైకత్వమ్‌, (కృష్ణ +-ఏకత్వమ్స్‌ 
గక ఘః (గజా+ఓఘః) దేవైళ్వు* ఫ్‌ (చేవ ఐక్యం నమ) కృ స్టైక్కన్య్యుమ్‌ 
(కక్ష కొకరు ర్ట మ). 

* 74. ఏత్వ్యేధత్యూశ్సు. 6-189. (ఆక్‌, వృగ్ధిః, ఏచి 

అవర్గాదేజాద్యో శే త్యే ధతో్యోరూరి చ పరే కృష్టికేశాకేక! 
స్వాత్‌ . పరరూపగుణాప వాద్య. ఈ పెతి. & చుధ శే. 'పష్టాహః, 
ఏజాద్యో్యోః కిక్‌. ఉ పీత. మా భవాన్‌ ((పేదిధత్‌ ఫురసాదపవా 

దనా ౧యేనేయం వని పరరూపమిత్య స్యెన బాధిశా, న త్రో 

మాజో శ్నేత్యస్య, కన ఇహీతి పృ నాభులేవ, వా! అ 

దూహి న్యాముప సంఖ్యానమ్‌. అశగాహీణీ సేనా, వా! స్వాదీ నేరిణోః, 

ప న్వే నేరితుం శీలమ స్యేతి శరీ, స్వెరిణీ, చా! (పాదూ 
థో భ్యేమై. మ్వేమ. (పౌవాః, (వాఢః, ప! ౪వ వాక 
నానర్థకస స్య (గవాణమ్‌, వ శతి నూ తే రాజే; పక (భ్రజి 

(గవోణాద్‌ జ్ఞాపకాత్‌ , తేన ఊధఢ్య్గవాకేన శాన మేవ 

గృవ్యా తే, నతు కృవల్వే నస్యెక దేశః. (పోఢ వాన్‌. పోడి. ఇష 

ఇచ్చాయాం తుదాదిః:, ఇవ గతౌ, దివాద్వి, ఇస, ఆశీ స్ల్యైః 
కాడి ఏహాం ఫఘళోణ్యతి హ్‌. పమ, ఏ్‌మ్య ఇతీ రూపీ. క్ర 
పరరూాపీ (పాపే౭_నీన కః IE చ్రెస్యః. యస్తు 
ఈప. ఉమ్మ; యశ్చ ఈహ సతిహింహదర్శ చేస్తు, త యోర్డీకో 
పథత్వాత్‌ ఈషః, ఈప్యః త తాద్దుణోన ((పీష్య, దేహ 

వా బుతే చ తృతీయా సమా *ే స్స సుఖేన బుత్మ నుఖా ర్త 

తృతీయేతి కిమ్‌, పరమ రః చా! ప్రవత్సత రకమృలవ సగార్లదశా 

నామృ ణే, 'పాక్షమ్‌. వత్సత రార్షమి త్యాది. బుణస్య అపేనయ 
నాయ యద న్యదృణం శ్రియ లే తద్భణాగ్గమ్‌, దశాగ్ధో చీక, 

నదీ చ డశార్గా. బుణళబ్లో దుగ్షభూమౌ జలే చ, 


స్వ ర "స న్ధిప్రకరణము 49 


74. ఏత్యేభత్యూన్సు=వఏతీ, ఏధతిి ఊర్‌ పదములకు ద్వన్ల పము, 
అవర్గముకం కు ఏచ్చులాదియందుగల ఇల్‌ (గతా ధాతువు, ఏథ (వృదా) 
mee ఊరక్‌ (ఆదే?ము గాని పరమగునపుడు పూర్వ పరవర్షముల 
స్థానమందు న్న ఏశా దే మగును, అనువృ త్తమగు ఏచిి అనునది ఇణ్‌ 
ధా శ్వేధ ధాతున్చలశే విశేషణ మగును. ఉఊోళున శేజాదిక్వయు సంభ వింప 
నందున దీనికి విశేషణము గాదు, ఈ వృద్ది ఇణ్‌ ధా ల్వేధ ధాతువులు పరముగ 
నున్నపుడు (పా ప్తమగు పగరాపమునక్క ఊక్‌ పరమగునపుడు (పౌ పమగు 
గుణమునక నపవాదము, ఊశుతీ (ఉఊప+ఏత్సి ఏతి, అనునది ఇణ్‌ ధాతువు 
నక లట్‌ (ప్రథ మెకవ-చనము, ఉ పధ తే, (ఊఆపాఏధ తే ఏధ తే అనునది 
ఏధ ధాతువునక లట్‌ (పథ మికనచనము,.  (ప్రమహైవాః ((పష్ట+ఊవా) 
'ప్రష్ట్రవావ్‌ శబ్దమునకు ద్వితీయా బహువచనము, ఇచట ఊశార్‌ము వాహొ 
శబములోని వశాగిస్థాసమందు “ ఐ'హడోర్‌ ”” (880) సూచే విధింపబడిన 
ఊ శా టేళ సమృద్ధి యని తెలియనగును, ఈ సూతములోనికి * ఏచి”” యను 
పదము ననువృ తి చేయనిచో కరా తరువులు పరమగున పుడు వృద్ధి 
యని యర్ధనుగును: ఇట్లు చెప్పినచో ఉ పేతక, (ఉప-ఇత్స్క మా భవాకా 
ేదిధతో (వ-ఇదిథల్‌) ఇత్యాధులలో వృది (ప్ర పస క్రమగును, ఇతే, ఆను 
నది ఇణ్‌ ధాతువునవ లట్‌ [పథమ ద్వివచనము. ఇదిధక్‌ , అనునది ణిజ న్ల 

మైస ఏధధాతుపునప, లుజ్‌ (ప్రథ మెక నచవము, మౌడ్‌ (మౌ) యోగమం 
దజాగమము నిే.ధింపజడినందుద నిట్టి రూప మేర్చుజెను,  *ఏ-చి* యనుదాని 
కనువృ ల తి జేసినచో నివి ఏజూరగులు Bw ee, వృది వారితమగును , వూర్వమున 


జెప్పబడిన క త్‌ఖు కవ్యవహిత ప పరములగు శా స్రముల నే 
ఇాధించును గాని, వ్యవం హత ములగువానిని చాధింపవు. (ఫురసాదపవాదాః 
అన నరాన్‌ విధీన్‌ చాధస్తే నోత్తరాన్‌) ఈ న్యాయముచే నీవృది *ఏీజిపర 
రూపమ్‌” (70) అనుదానికే చాధకమగును గాని “ఓమ జోళ్చ (81) అను 
సూ(త్రమునట చాధకము గాదు. శావున అవైహీ్‌ (అఆవ+ఏహి) అనుచోట 
వృద్ది యసాధు జే యగును. ఏహి అనునది ఆక్‌ పూర్వకమగు ఇణ్‌ ధాతువు 
నకు లోణ్మథ్య మె చుకివచనము,. ఆ+!ఇహి అనుచోట గుణము (పవర్తి ంచినచో 
ఏహి అని యగును. వూర్యానవద్భానమువలన అవు అనుదానికి ఆజ్‌ 
పర్వతము సంభవించును గాన “ఓ మాజోళ్చ? (81) నూ. చే పరరూపము 

(పవ ర్షించును. అవేహి యనురూపమే సాధువగును, వా! అత్ను ఛజబ్రావయన 
మగు అశాగముకంళు ఊహిన్సీ శ బ్రావయవమగు నూకారము పర మైన పుడు 
పూర్వపరస్థానులందు వసి సీశా'దేశ మగును, గుణమున కపవాదము. ఆకే 
హీణీ, (రీక+ఊహిన)* వా! స్వళబ్దావయవమగ అశారమునకు, ఈర్క ఈరిన్‌ 
శబ్దముల ఈకారము పరమగునపుడు వ్‌ ఏశాడేళ మగును, స్వెరః (స్వ+ఈర్భ) 


7 


50 శాముదీశరదాగమము 


చారీ (స్వ+-ఈరీ) స్వేచ్చగ సంచరించు 'స్వభావముగ అవా డనునగ లం 
'స్వళ బ్దపూర్యకనుగు ఈర (౫ hn ఇన్‌ (ప్రత్యయముప వలన మ 
సీదమగును, స్వెరిణీ? ఆను స్క్రీల్వి లిజమునగూడ, జీ (సత్యే యముసక న. 
యగు ఈరిన్‌ శబ్దమును కొని వృద్ధి (పవ ర్తి రించును, ఇచటు స్రపోష్ట్రప య 
భాపషయాిి స్వరిణీ అను పాఠము చాల పు స్తకముల భో దృష్ట మాను చున్న ది. 
ఈ పాతిపదికగహాణే లిజ్బవిశిష్ట స్యాపి (గహణమ్‌” (1పాతిపదక కనుము బోధించు 
శబ్బము (గహింపబడినపుడు లిజ్ఞబోధక ప్రత్యయ: ములతో (టాబ్‌, శీవ ముదలగు 
నవీ) గాడిన శోబ్బములకును (గవాణము౫ల్లును) ఈ పకిభాషవలన ఇ వా గ్రీక్‌ ఘుభోేని 
“ఈరిన్‌?) యను (పాతిపదికమువే “ఈరిణీ” యను జీబ సమునత్‌ను గవా.ము 
కల్పుటవలన స్వెరిణీ యనుచోట వృద్ధి వచ్చునని యా శ్రయము, శౌ్యరిణీ యనిచోట 
రీతిని ల. వనన గాన నిచట లిజివికిగ పరి భాసా సళ్ళ ల్రీ లీ నిగ్భులమని 
తస _ట్రాఢమనోరీమూ ౫ నమన గ్రన్ధక ర్త ర కూషంచుటచే నీ పాఠ మపపొఠమని 
(గహింపదగును, వా! ప్రళబ్ఞావయవమును ఆకారమునకు ఊహా ఊథ, ఊడి ఏ, 
ఏప్య, వీని యచ్చు పరమేనపఫుడు వృది యేశాదేశ మగును, పౌవాః (ప 
ఊహా, (పౌఢ్మ (ప+ఊఢ్య్ర, ఊఢ యనునది వవా ధాతువునప క్మపత్యి 
యా నము, (పోథవాన్‌ (ప ఊథఢవాన్‌ ) ఇచట జోఢీ శబ్బము పరమగుట చే (పసక్త క్ష 
మగు “వృద్ధి నివారించుట కపాయము (పదర్శింపబడుచున్న ది. “అర్థవద్దువాే 
నానర్జక స స్య (గవాణమ్‌ి” (ల కాగల రన గవాణము సంభవించునపు 
దర్భకూన న్యనుగుదానికీ (గవహాణము గలుగ దు. 9 పదముచే లోక [పప 
గాక కౌ స్త్రకారులనే కల్పితమగు వాలు (గ్ర హింపదగుము, ష్‌ (కశ్చి 
(థళ్చ ”» (295) నూ(త్రేమున రాజ ధాతువుకంకు జేయగా (భజ ధాతువును 
(గహీంచుటయే యీ పరిభాషక జ్ఞాపకము. శానిచో 6"జధాతువునకు 
విహిత మెన సత్యము (భాజ్‌. భాతువులోని రాజ్‌ నకును ననన చండ యాజ్‌. 
(గవాణము వ్యరి మగును పరిభాష జ్ఞాప్‌ర మెన సపీదప భాజ్‌ జ్‌ లోని రాజ్‌ 
నిరరక మగుట చే పుత్వే మపా ప్రమగుచుండ తిరుగ (భా జ్‌ గ్రహణ మావశళ్యక 
మగును. (పోఢవాన్‌ యనుచోట వృద్యఫావము పరిభావక ఫలము. ఊఢ 
వాన్‌ అనునది 'వహధాతువునకు కృవతు(ప్రత్యేయా నము, శాన ఊథన త్రను 
సముదాయమే యరవతుగాని దానిలో *నేకచేళమగు నూఢ అనునది యర్థవత్తు 
గాఠు,. వా మున అరవ తగు కాన మైన నూఢళబ్బమున కే (గవోణము 
గాని ఆర్భకూన్యముగు నూఢీకబమునవ (గ గ్రహణము లేదు. పౌఢిః ((ప+ఈఊడఢిగ, 
ెందః (పావు చెమ్యః (పాఏప్యుల తుడాదిగణమున నచ్యారకముగు 
కషప” ధాతువునకు-గాని దివాదిగణమున గ త్యర్త కమగు “బిపి” భఛాతువునకు 
శాన్వి ్యాదిగణమున సొన పు న్యార్థకమగు “షప? ధాతువునప గాని ఫఘఖ్‌ 
(అ) (పత్యయ మైసన్కు ణ్యత్‌ (య (ప్రత్యయ మెనను, చేసినయెడల (కను 


నూ, 75, 76 ] స్వరసస్థి'ప్రకరణమ 51 


ముగ * ఏహ్క, ఏహ్యః ') అను రూపము లేర్చడును, ఈ ధాతువులు అభూ 
సధములగుటచే పుగ న లఅఘూపభథ స్య చి (7.8.86) నూ. చే గుణము 
(పవ గ్రించుటవలన నిట్టి పము అగునని (గహీించునది. (ప శబ్దమునకు ఏప,!, 
ఏీమ్యః ఆనునవి పర మెనపుడు “పఏజిపరయాపమ్‌ి” నూ. చే పరయాపము (ప్రాప్త ప 
మగుచుండ నీ వృది “"విధింపబడొను, ఈ ఇూర్లకమగు ఈప. ధాతువు గతి హింసా 
బం కగు ఈష. ధాతువును, దిక్‌ ప పథము లగుటచే సూర్యో క కమగు గుణము 
(ప్రవ ర్తించనందున వీనికి ఘజ్‌ , ణ్యళ్‌ , (పత్యయములు చేసీనపుడు ఈహ్య; 
ఈప్యః అని యగును, (పళేబ్బమున కివి పరమగునపుడు “ఆర్లుణ$ి నూ, చే 
గుణమువలన (పేషః, ((పేష్యః, అను రూపము లగును. జ అవర్గమునక 
బుతే శోబ్బము పరముగ నున్న పుడు తృతీయా'సమొసమందు షన యేళా బేళ “మగును, 
సుఖా గః, సుఖేన __ బుత,;, (నుఖ-బుత 9 వృద్ది త పీయా సమాసమందు 
విధింపబడుటవలన సరమ ర్త రః **(పఫపరమ+-బుతీ;, మ్య మొద 
అగు 'సమొసములందు వృద్ధి వారితమగును. చా! (ప వత్సతర, కమ్మల, వసన, 
బుణ, దళ, వీనియొక గ అళారమునకు బుణశబ్దముయొక్క్క_ యచ్చు పర 
మగున పుడు స్స యేకాదేశ మగును, (పారక్షమ్‌, నక్సక రార్లమ్‌. కమృలార్గమ్‌, 
వసనార్లమ్‌, బుణార్లవ్‌, ఒక బుణమును తీర్చుట క సయబడు. చేరాక 
బుణము, బుణార్ల నునబడును. దశార్లః, ఇదొక జవిశేషమునకు సంజ్ఞ, 
పది దుర్లభూనులు గలదని యరము, దశార్యా నదీ విశేషము. బుణళబము 
దుర్షభూమిని, జలమును బోధించును, మ స్ట 

ఈ 75, ఉపసగ్షాదృతి ధాతా, 6.161. ఉపసగ్షాత్‌ , బుత్తీ 

ధాతె, (అక్‌, వృద్ధిః) 
అవక్షాన్నాదుప సర్షాద్భశారాణా ధాతొ పనే కృష లాల 
స్యాత్‌, హర ఏతి. ఉపరతి, 

75. అవర్లాన్లనుగు నుపసర్దమునవ (వాస్వబుశారమౌాదియందుగల భాతువు 
పరమగునపుడు వ వృద్ధ య్‌శాచేళ మగును, (పార్ళతి, (పబుచ్చత్సి, ఉపార్భతి 
(& ప+బుచ్చతి),” టం ళం లకూ PE pms) ఆర్‌ 
అనునది యగును, 

* 76, అన్తాదివచ్చ. 6.1.85. ఆన్తాదివత్‌ , చ. (ఏకః 

వూర్యపరయోః) 
యా౭.యమేశా దేశ సృవూర్యస్యా న్రవత్సా ్యాత్స్పరస్యాది 
వశ్స్యాల్‌ . ఇతి శేఫస్య పదాన్తత్వే. 
76, అనాదివత్‌ =ఆన్తాదిళబ్బములవ ద్వ నము జేసి ఆన్లాదిభ్యామ్‌ తుల్య 
మనున మున నల్‌ పర్యయముశే నిది  నిద్ధమగును, వూర్వప మ అకా (బ్రవృత్త్‌ త్‌ 


ర్తి శాముదీశరచాగ మము [ నూ 77 


మగు చేకాదేశము (ఏక వూర్యపరయో ఆను నధిశారమున నిహితమగు 
ఉణాదికము న్‌ . గాడిన పూర్వ సము దాయమున క న్రమువంటీదియుు, 
పరస్థానితో గూడిన 'పరసముదాయమునక ఆదివంటిడియు నగును, అనగా ఏకా 
జళము (ప్రవ _ర్మింపక పూర్వము పూర్వ పర సముడాయముఅందు గల (పొతీపది 
కత్వేము, పదత్వము "ముదలగునవి ఏశా చేశముతో గాజినదానియందు నీ యతి 
చేశమువలన లభించునని భావము, (పౌర్పతి అనుచోట [ప ఆను నుప సగ్గయందు 
గల పదత్యము (పార్‌ అనుదానియం దతీచేశలభ్య మగును. కాన (పారనుచోట 
శేసము పడాన్త్న మగును, 


వివరణము ఏ ఏక; పూర్వ పరయో 9 సూూతములోని పూగ్వశ్వు మేళా చే? 
వూర్వస్థానితో గూడిన పూర్వసముదడాయమున్వు పగళ్బ మేకా దేశ “సరస్థానితో 
గూడీనీ పరసముదాయమును బోధించును, ఈ సూ్యత్రములోని ఆ శశేబ్బమే వీళా 
జేళపూర్వసానిని, ఆవెశ్చూ లన కంపం నిన్‌ బోధించును, ఇట్లు మూలో 
ఇశారము నీదమగును. 
mE థి 


ఈ 77, ఖరవసానయోర్వి సరనీయ,ః, 8_3_15. ఖనవసానమయో్య, 
విసర్థసీయ; కు పదస్య, ఆశే 
ఖరి అవసాసేచ పరే శేసస్య విసర్హనీయ సా నీర 
దానే, ఇతి విస్తై పాపే. అ స్పవద్భాచే న పదాన్త 
శభ స్య న విసేర్షః. "ఉభయభర్‌తు, క ర్వరిచక్షి 
"బీవఠ యో, ఇత్యాది నిన్చేశాల్‌. ఉప సస్హేతైవ ధో 
రావేపే సిద్ద ఛాశావిపీ యోగవిభాశేన పునర్య ్రద్ధి 
వలనా వా, "లేన బుత్వక ఇతీ పాతీకోసి ప్రకృతీ 
భావో త్రే న భవతీ. 

77. ఖర్‌ వర్గము పరమగునపుడు నవసానమందును పా roy రేసకు 
బిసర్హము వచ్చును. ఈ నూత్రకరఎచే (ప్రార్భతీ అనుచోప శేఫవ విసర్హము 
(ప్రా ప్రమగుచున్నది. “ఉభయథర్‌ కరి (8.8.6) “కరరిచ ని చేవతయోః?? 
(8-2-186) మొదలగు పాణిని పయోగములవలన న న్రవదా నము'ే పదా న్ల 
మగు రేఫకు విసర్లము రాదని జూపనము చేయుటవలన (పకృతమున విస సర్షము 
నిన్ఫ త్తమగును, హరతి అనుచోట “శేఫము, పూర్వా నవదా వాతీచేశమువలననే 
పదాన్నమెైనది. ఉభయఖథర్‌ తు (ఉ భయథా బుతు అనుచోట్క కళ్ల ర్రకిచ 
రి న్‌ బేవత యా”? (క రరిచ?బుపి జేవత యో అనుచోట గుణ మేళా దేళమెసది. 
వూర్యో శాలి జేళమువలన నిచటి రేఫము పదాన్నమైనను పాణిని విస సర్తమును చేయ 
నందున నీ ని శేశములు పూరం కాగములు (ప్రమాణము అగును, (ప్రార్శతీ,అనుచోట 
“బుత్యక , 7 (995) నూ. చే (పాప్త సమగు వక ల్పికపకృతిభావమును చారించు 


శూ, 75 ] సరస నరక ర్‌తి 


టకై యుపాయము ,(పదర్శింపబడుచున్నది. తప సర్దాదృతి ధాతా (75) 
నూతమున ధాతుపదము లేవన్నను, (పాదుల వపసర్దసంజ్ఞ (క్రియతో 
'సమృస్థమున్న పుడే విహితమైనందున నుపసర్షపద మే |క్రియావాచకమనుగు ధాతువు 
నా త్మేపించును. ఏ శారణము లేనపు డేశాగ్యమున క సంభవమో యట్రిశార్య 
మాకారణమును గల్పించుట యా క్నేప మనబడును, ఎట్టన, 'జేవదత్తుడ ను వాడు 
బలసియున్నాడు ; పగలు భీ గో జనము చేయడు ; అనుచోట భోజనము కనిచో బల 
మసంభవము గాన, బలము, తనక గారణమగు శాతీ భోజనమును గల్పించును, 
(ఆకేవించును). ఇ ట్రీ న్నూత్రమున ధాతు చా క్నేపల as ధాతుుగవా 
ణము వాక్య'భేదముచే నవర్గాన్తోపసర్షమునవ బుకారాదిధాతువు పరమగున పుడు 
తిరుగ వృద్దిని విధించును. ష్ట్ర సా వృద్దికి విషయమగుచోట వృదియేగాని, 
(పకృతిభావాదు లేవియు రావని ఫలితమగును,. (పార్ళతీ అనుచోట వూర్యో క్ష 
(పకృతిభావ మోరీతీగ వారితమగును. 


* 7. చా సుప్యాసపిళ లే; 6.1.92. వా సుప్రీ ఆపిశలేః, 
(ఆత్‌ , వృద్దికి ఉ పసర్షాద్భతీధాత 
ఆవర్తానాదుపసర్తాదృశారాదో సుభాతౌె పే వృదిర్యా 

౯ ౨ ౧ థు ధు 
స్యాత్‌ . ఆపిశలి| గ వాణం పూజార్థమ్‌. (పర్ణ ఫీయతి, 
(పరి ఫీయతీ, సావర్ల్యాత్‌ వర్ష స్య గవాణక్‌, పాల్హారీ 
యతీ. (పల్యా_రీయతి, తపర త్వానీస న, ఉప ee 

దిఖు 


78. అవర్షాన్తమగు నుపసర్లముకం మె (వాస్వ బుకార మౌదియందు గల 
సుద్దాతువు పరమసన పుడు, వృద్ధి (ఏకాదేశము ) వికల్పముగ నగును, 
వాళబ్దము విక ల్పమును బోధించును గాన ఆపిళలిమహర్షి (పతిపాదకమగు 

నాపీఫ్‌లిపదము వూజాూగ మనగా బుపిచామోబ్బారేణమువల న గలుగు 
ప్రయోజనముకొరకే  యీని యర్గము. (ప్రార్షఖీయతి ((ప్రశబుషఖీయతి ) 
బుషభీయతి, అనునది బుషభమీను తన కిచ్చయించుచున్నా డను నరమున, . 
బువ భళ్వూము (సుబ న్ల నము (పకృతిగాగఅ క్యచ్‌ (పత్యేయా న నధాతువునత 
(బుషఖీయ) లట్‌ పథ మైకవచనము. వృద్ధ్య భావపతేమున గుణము, (ప్రర్ష 
ఫీయతీ. బు ఇ వగ్గములు సవర్షము లగుటవలన నూతములోని బు కారము 
గృశారమునకు (గ్రాహక్‌ మగును, న ౧్రకారాది నాళం పరమగునపుడును 
se యగును, |పాల్మా_రీయతీ ( ప4్భాశారీయతీ వృద్య భావపక్నమందు 
FO (పల్యా_ రీయతీ, “బుతీ” అనుచోట తపరకరణమువే దీర్గ నుగు 
బూశారమునకు (గ వాణము లేదు. కావున ఉప-బూశారీయతి అనోచోట 
వృ (ప్రవ ర్రింపక గుణమే (ప్రవ ర్హించును. _ ఉపర్మా_రీయతీ” అని యగును, . 


గ్ర్‌ర్వ శాముదీశరదాగ మము (సూ, 179 


వివరణము : సుప్పదమునకు సుబ న వో మనిన నిది ధాతువునక విశేషణ 
నునవలనుపడదు, శావున సుస్పదము సున (పక్ఫతీకమును బోగిం-చునని 
వెప్పనలయును, స కనన సుబ న్లము (ప్రకృతిగా గల ధాతువని తరము 
“సుప ఆత్మనః కుచ (8_1_8) ఇశ్యాది సూ త్రముల చే క్యజూది, పత్యేయములు 
పుతాది సుబ _నములకం కు విహితము లగుట చేత ను, క్యజాది (పత్యయా న్త ననములకు 
me Ses ఫుషత్రీయ (త, బుప ఫీ న (త్ర) "మొదలగు 
నవి సువాతువు లభను. ఈ స్ఫూత్రమునందును ధాతుపదమున కనువ్భ త్రి తిజేని 
“ఉప పస ర్హాదృతి ధా తౌ” సూ తమందువ లె వాక్య 'భేదముచే తిరుగ వృ=ని 
విధింపవలయును,. శావునశే యీ సూూతముయొక్క యుదావాగణములందును 
“బుత్యకకి” సూ, చే వెళల్పిక పకృతి భావము (పవ ర్రించదు, 


79. ఏజి పరరూపమ్‌. 61.04. ఏడి పరరూపమ్స్‌, 
(ఆక్‌, ఉపస్టూత్‌ , ఛాత్ఫా 
ఆదుప సర్హాజేశాడొ ధాతా పరే పరరూప మేళా దేళః 
స్యాత్‌. (పేజతే, ఉపోపషతి. ఇవా వా సుపీక్యనువ ర్వ 
య. వ్యా ఫ్యేయక్‌, "లేన ఏజాచా wd వా! 
సేద కీయలతీ, పె పెడకీయతి. (పోఘీయతి. (పొఘీయతి. 
వా! ఏవేచాని యా. నియోగో2_వ ధారణమ్‌. క్వేవ 
భోత్య్యు సే. అనియో"ే కిమ్‌, త వెవ, 


79. అవర్షాన్తనుగు నుప సగ్తముకం మె ఏశారముగాని, ఓ ళారముగాని 
యాదియందుగల ధాతువు పరమగున ఫుడు పరరూపము నే. 
రూపము) పూర్వ పరస్థానులం చేశాదేళ మగును. (పేీజతే. ( ప+ఏజలే ) 
ఆశాగెశారముల సానమం చేశారము వచ్చినది, ఉపోపతి ( ఉప+ఓషతీ ) 
ఇచట పరరూప పమ కారము. ఈ సూ,త్రములోనికి “వా నుప” అను పదముల 
ననువృ త్రిజేస, భిన్న వాక్యముచే నవర్షాన్తోప సర్దమునక ఏజొదియగు సుబన్త 
'పకృతిక ధాతువు పరమగునపుడు చీరరాపవవీ వికల్చ్బ్పముగ నగునని చెప్ప ప్ప 
వలయును, ఉఊపీడకీయతి (ఉప-ఏడకీయత్రీ పరరూపాభావపతువుందు వృగ్గి 
యగును. ఉపెడకీయతీ, (పోఘీయతి, (హాఓఘీయతి | పౌమీయతి. వా! 
* అనియమము అసంభవము] నవ, దోోత క నుగు చేవకార మవర్షాన్తముకం కె 
పరమగునపుడు పరరూపమేశాజేళమగును,  'క్వేవ (క్య+సీవ ఏ “భోష్య సే, 
సలము సంక్రీగమగుటవలన నీయొక్క భోజనమునకు సంభవము లేదని యగము, 
నీయతుము (1 (నిరారణము) ను ద్యోర నచేయుసట్టి ఏవళారము పరమగునపుడు 
వృదియే వచ్చును. తవెవ (తవ+ఏవ) ఇచటి ఏవశారమువలన నీకేగాని 
యిశరుఅఖఅవగాదను నిస్థారణమా దో్యోత్యమగుచున్న ది, 


నూ. 80] స్వరససన్ధిప్రకరణము దీర 


వివరణము : *్‌ో ఏవేణానియూ గే” లఅనువా రికమున నియోగశబమునవ్‌ 
నియో జనమనగా వ్యాపార ర కం సవ 
కార్థము పరమగునపుడు పరరూపమగుననియును గొందణు వస్థఖ్యానము చేసిరి, 
6 మమైవజనా నొ న్నర వె సాతశానామ్‌ ** అను ('పమయోగమునను, *“ లజః శాకటాయన 
మ్యైవ [2 (84.111) అనా సూ భారి పైగా గ మునను, పగరూపము (పిసక 
మగుట చే (పమోగవిరోథము సంభవించును గాన నీ వ్యాఖ ఇద్టిన మయు కృమని 
(గహించునది. 
* 50. అచోనా నాది టి 1.1.64. అచ అన్యాది టి, 
ఆచాం మధ్యే యాన్మ్యస్ఫృ అదిర్య'స్య తనరు 
స్యాత్‌ , చా! భర పరిరూపం వాచ్యమ్‌, 
తచ్చ కః, శకన్దుః, కర్క_గుః. కులటా, సీమ న్లః 
శేశజేశే, సీమానోన్య్క. మనీషా. వాలీషా. లాజ్ఞలీసా. 
పతజ్ఞవిః, సౌరజ పశుపతీణోః, సారాజో౭_న్యః+ 
ద ౧ 
అకృతిగణోయమ్‌,. మారక, వా! ఓ త్యోష్టయో 
స్సమాసే వా | పు | it] బిమ్మాస్ట | 
బివ్వాష;। సమౌ సే కిమ్‌! త చొషః॥ 
© © 
80. ఆచః అనునది నర పరః అన్వ్యాది= ఆ న్యః ఆది 
ర్య స్య తత్‌, అచ్చులలో నన్న మెనయచ్చు ఆద్యవయవముగ గల భాగము 
టిసంజ క మగును, మరుత్‌ శబ్టముస ఈ త్రేనుసది టి సంజ్ఞా కయు, దధి ఆనుచోట 
నిళశాగము కిసకట ౯ వా! కను శ్కాము "మొదలగు Wr ees 
శబ్దములు నీదించుటక యనుగుణ మన ఉరమున చెప్పవలరీమును, గణము 
లోని శ్యావనేలయొక్క_ టీసంజ  ౫లఅభాగమునవ పరరూపము వచ్చినఫు జే యిష్ట 
రూప యఘు సిదములగును గాన న్స పగభూపమునదడ హూనం గాని టిసంజ కమే యగు 
నని తెలియదగును, శోకనుః (ళక+-అనుః ) శక చేలేములయొక గ్రా కూపము, 
భ్‌ (కక్క అస్థల కద్కులను "ర "బొాలయొక ్క_ కూపము, కులటా (కుల 
అటా “వ్యభిచారిణి, సీమ నః (సీమకా+ఆ ష్‌ శీశజేశమ్‌ (ముడి) అను నర్గనం డే 
పరరూపము, పొలిమేర యను నునర్థమందు సీమా చః అనియే యగును. మనీషా 
(మనస్‌ -[ఈపా) జానముం Er (వాల$-ఈ పా) లాజ్ఞలదణ్జము (ఏటికజ్ల). 
లాబ్దలీసా (లాజ్ఞల--ఈహె లాజ్జలదణ్ణము, 1 పతమ్దిలిః CD 
నమస్కాారార్హు డేగు పఠజ్ఞులిముని, సారబః, (సార అబ్ద్‌ ) ఈ ళబ్బముచే వ్యవహా 
రింపబడు న్భుగము గాని, “పతీ గాని యరీము. సారాబ్ద (సారశఅబ్ద బలమైన 
యవయనమయులుగలడ్కి పకుపతులకం౦ స్‌ వేరైనది. “క్షన్థ్వాడిగణ “మాకృతిగణ 
ననగా శ రి సద్భళములగు మరికొన్ని టీ నిందు జేర్చుదగునని యాళశయమా 


ప్‌ శాముదీశరదాగవుము (చూ. 81 


2 మౌ ర్తణః, (మృత +-అణ౪9) మృ తౌర్గగనృోములక పిరూపము వచ్చినపిదప 
బీ G5 GB డె 

మృ తాణునివలన పుటినవాడను నర్గమున మృ తొణశబముక ౦ టె గ్‌ (ప్రత్యయము 
యె ౬ థి ఆదు 

చేసినయెడల మా గణ అని యగును, చా! అవర్గమునకు ఓతు, ఒప్ప, వీని 

ణు ; 

యొక్క. ఓీకారము పరమగునపుడు, 8 సమాసమందు పరరూపషము వికల్పముగ 

నగును, సూలోతుు, (నూల+ఓతుః, బిమ్మోస్ట ౩(బిన్బుఓప్ట 1), పరరూపా 

ఫావపతముందు వృది. నూలౌతు,, బిమ్బాప్పః, సమౌసమందనుట చే, త వెస్టః 

(తవశ+ఓీస్ట) ఇ త్యాదివాక్యములందు పరరూపము రాదు, 


వివరణము : 1. పతీజ్ఞ-లిముని, గోనర్దదేశమ ) వొక మహర్షి యొక్క 
దోసీలినుండి సం ధ్యావందన సమయమున పడినవా డను నెలీవ్యాము నను'నరిం చి 
అబ్బ లేః పతిత, అను విగవామును జెప్పి, పతేజ్ఞులి శబ్బమ్బు పతి తొజ్బ లి శోబ్లముల 
వలన చేర్పడినదనుట యుచితేము'గాన పతేజ్ఞ లీశెబ్బమును మయూరవ్శ౦ సళశాదిగణ 
మున నుంచి * మయూరవ్యంసళాదయక్స * (758) నూ, చే పతీ తాబ్జలి 
భబ్లములకో సమాసమును, ఆ గణమందు నిపాత నమువలన నిత శబ్లమునకు లోపమును 
వేసినందున పతే బ్ఞాలిశబ్బము న సనా 'చెప్పవలయును, కానన Ww 
మున పతజ్ఞలి శబ్లపాఠ నూచిత్యదూర మైనదని సాగేశాదుల యాశయము, 


2, మార్దణుడన సూర్యుడు. బుధుని కొపవశమున నదితియుక్క 
యుదరమున నున్న ప్రుడే గర్భ మచేతన మైనదనియు, నా గర్భము బయటికి వచ్చిన 
పిదప సచేతన మైనడనియును భారతమున జెప్పబడినది. లోకమున మృతాణ్ల 
భ వుడను నర్భమున పరరూపమే సాధుచనియును. పరామార్తాణ్గమాస్పత, ఫున 
ర్మార్హాణమాభరత్‌ మొదలగు  వెదిక(ప్రయోగములలోని డిన ము ఛాన్హనమని 
యును 1పామాణివల యాశయము, 

8. అవర్షముసక ఓ త్వ పృళబ్బములకు నొెకేసమాసమందు నీతి సంభ 
వించునపు జే పరరూపమని వ్యాఖ్యానము చేయవలయును. ఇందువలీన వృవ 
లసుత, ఓప్ప|వణస్తే ఇ త్యాదులందు న్న సమా సములలోని ఓతో్యోసపశబ్దములు 
పరమగునపు డనిస్ట్రమగు పరరూపము నివృ త్తమగునుం 


* 81. ఓమాజోళ్ళ. 61.95, (ఆత్‌, పరరూపక్రు 
ఓమి, ఆజి చాక్ప్సచే పరరూప మేకా బేళ 


స్యాత్‌. 1 శివాయోంనమ్మ! శివ ఏపీ! శిజేహ్తీ॥ 


81. అవర్గముకం కు ఓమ్‌, ఆజ్‌ (ఆ) ఇవి పగమగున పుడు పకరూన 
మేశాడేశమగును. శివాయోం నమ్మ (శివాయఓమ్‌) శిజీహి (శివ+ఏహి) 
ఏపీ అనునది ఆజ్‌ పూర్వకమగు ఇణ్‌ ధాతువునక లోణ్మధ్య మైకళవచ నము, 
శాన్రన పూర్వా నవద్భావముచే నాజ్‌ పరత్వము సంభవించును, గ 


* 82, తు ఇత. 61.98. 
తక కరణస్య, అతః, ఇతె, (పరరూపం 
ధ్వ సేరనుకరణస్య యో చ్చబ్ద స్తస్మాదితొ 
పరే పరరూపమేశా జెళశస్స్యాళ్‌ , పటత్‌ ఇరి, 
పటితి, వా! ఏకాచో న, (కదితి, 


82, అపరిస్ఫుటా౭_ కా రాదివర్ణములుగల శోబ్బము ధ్వని యనబడును. 
ధ్వనికనుకరణ_మెన, అనగా పరిస్ఫుటాకా రాదివక్షములుగల శ బముయొక్క అత్‌ 
శబ్బమున కితిళబ్బము పగమగున పడి? పరరూ- పమేళా బేశముగును. అవ ననున 
మగుటవలన, అనరక సముదాయము విషయమున * నానరశే౭_లో న్య్యవిధిరన 
భ్యాసవికాశే ? (ఆల * న్య్యపరిభాపష, యన కవారదు ప్రవర్తించదు. అభ్యాసన 
'కార్యములవిషయ మె య నందున డు పరిభాష (పవ రి రెంచును) అను 
పరిభాష చే అలో న్య పం భాష్‌ నిషేధింపబడుటకల నను ఆత్‌ అను సముదాయమే 
పరరూపమునకు హ్‌ రన యగును. పటితి (పటత్‌ ఇతి) చా! అను 
కరణ మేకా-చ్క_ మెనసుడు జానిలోని అత్‌ శోబ్బమున క పరరూపము రాదు, 
శండితీ. (శంత్‌ +ఇతీ) 

* 88, నామమే) డిత స్యా న్య తు నా, 61.009. 

ను ఆమేడిక స స్య, ఆ న్య స్యః త్కు వా (పరరూపం) 

ఆ మేడిత స స్య పాంగు కం న స్యాత్‌ , ఆన్యస్వ 
తు క ఇారమాత9 స్య నొ స్యాత్‌ 4 డాచి బహుళం 
జ్వే భవత ఇతి బహుళవచ నాద్ద్విత్వమ్‌, 


88. ఆమేడితమునక (ద్విరు క మెనదానియొక్క_ పరమగు ళబరూపము) 
అవయవమెన అత్‌ కబ్బమునక పరరూపము రాదు. తుదినున్న తశారమునకు 
మాత్రము పరరూపము వికల్పముగ నగును, “* డాచి బహుళం జే భకత”? 
(డాచ్‌ సృత్యయము వివక్షిత మెనపుడు ధ్వనియొక్క_ యనుకరణశళబ్లమునకో 
బహుళ ముగా దా) అను వా ర్రీకనుందలి బహుళ గంవాణమువలన 
పటత్‌ ఇతి, అనుచోట డాచ్‌ (ప్రత్యయము లేక పోయినను ద్విత్వము వచ్చును, 
పటత్‌ పటత్‌ -ఇలీ, బహుళపదమున కెసేశా-రములను గిపీంచునదని యర్థము. 
గాన బహుళ పదముగల వాక్యము విధింపటడు శార్యనము. జెప్పబడిన భి 
తాదులు లేనపుడును (పన ర్తి రీంచును, కొన్నిచోట్ల నిమిత్తాదులున్నను 
పన ర్రింపదు, కొనక గ సలల నిత్యేముగ ను, మరికొన్నిటీియందు 
వికల్పముగ'ను హవ ర్తి రించునని గం్పహిం చునది, 

* రతీ, తస స్య పరమౌ[_మేడితమ్‌, 8_1.2. తస్య, పరమ్‌, ఆమేడితమ్‌, 

ద్విరు కస్య పరం రూపమా(మేడీక సంజ్ఞ ం స్యాత్‌ | 
పటక్‌ పీతి, 


రర కశాముదీశరదాగ మము (నూ. 55, 86 


84. డ్విరు క మెనడానియొక్కా భంబుగు శబస్వరూప మామేడిత 
నునబడును, పటత్‌ అను అను3 రణ: జమున కితిళబ్బము పరమెనష్పుడు 
పూర్వో క కరీతిని బహుళవచనముచే స. పటత్‌ త్‌ ఇతి. ఇచట 
పరమగు పటత్‌ అనునది యా మేడిఠతముాగన న నిచటి అత్‌ శస్చామునకు పర 
రూపము రాక్క తశారమునకుచూ తము పరరూపము పవ ర్తి ర0-చీనపతమందు 
“ అద్దుణః ” (70 సూ, మే గుణమును పవ ర్రించును, పటక్ప శతి, 
పరరూాషపాభావపకమందు పటత్‌ పటత్‌ ఇలీ, అని యుండగా, 


* 85. యులాంజకో నే, 8.280, యులాం జగ అౌ్తే (పడస్య 
ఇట nn ) 
పడానే రులాం జః స్యుః పటత్పటదితి, 
ఆావీ 


రిక. పదముయొక్క్క_ తుగినున్న రుగ్‌ వర్షములవ జళ్‌ వర్ణము లాబేశము 
లగును, పటత్‌ పటత్‌ /1-ఇతి, అనుచోట చివరనుండు త శారమున కీస్టం[తముచే 
జక పము (దళారము వచ్చును. పటత్ప్చటదితి, 


* 86, అకస్సవరే డీర్ణః. 6_1.101. ఆక్క, సవశ్లే దీర 25 (ఆచి 
ఆక'ః సవన్షేజ-చి పే ష్ణ ఏకా చేశ: స్యాత్‌ । దైళ్యారిః! 
శీళః | “పిష్ణ్టూదయః | అచి కీమ్‌ । వమారి శే । 
లోన్‌. సావర్షస్టనిషేథస్తు న దీర శళకారయోః, 
గంవాణక కా స్త్ర గస స్య సావగ నస విధినిషే, మధా ఖ్యాం పాగ 
నిష్ప లేః 1 అక్క కిమ్‌! హారీ! అకోకీ వ ఇత్యేవ 
సువచమ్‌। వా। బుతి సవర బు చా॥ హూోత్భ కాగ | 
హోత్ళాకార్య | వా! ఇృతీ స్తే గృ వా! హోత్‌ కాగ 

గి 
పే బూశారస్సావర్ణ త్‌ | పోఠత్యాకారః | బుతి 
బు చా గతి Mi sad నిభేయం వర్ణద్వయం 
ది నూతన్‌! ఆద్య"? ట్ట మ్య ద్వా శేఫొ, తయో శేళా 
మాతాం | అభితోబజ్భ స్తే “జీన నరాల ద్వీతీయస్య తు మధ్యే 
జ్యా లశారా | జ్‌సం. పాశెగ్వుత్‌. 1 ఇపళోభయ తొ౦పి 
బుత్యక ఇతి పూకి క? హృక్ళతి భావో వత్య తే॥ 


86. అక్‌ పృ త్యాహారవర్షముల న సవర్గమగు సచ్చు పరమగునపుడు 
సీర వేళా టేశమగును. దైత్యారి, (దత ఆరి, శ్రీశ (శ్రి ఈళల 
ప్రాదయః (విష్ణు-4ఉ దయణ, అ ద్బులక నాల్గులవను, పరస్పరము సవర్ల 
ప ఇప్పబడినందున నక్క_లజ సర్గము లచ్చులే యగుచుండ నచ్వీ 
దానునృ శ్రీ కీమిఫల మను శజ్బు_ కది సమాధానము; నాజ లౌ నూతేరిమునకు 
విషయము ని ర్లీత మైనపిదప ననగా శా సూలేర్రిమున కర్ణబోథ గల్లినతేరువాత 
నానూ ఠీ మునవ విషయములగు నర్గనులను విడచి. మిగిలినవానికి తుల్యా స్య 


న అకతతతా ర్‌0 


నూ(తము సవర్గ్శసంజ్ఞను విధించును. పిమ్మట ననగా “తుల్యా స్య” నూత 
మున కరబోథ గల్లిసేపిదప Lk; “ఆణుడిత్సూతరము, ఆణులు తమ సవర్షములను 
గంహించునని బోధించును, గాన నాజ్ఞ్సి లౌనూత్రమునవ బోధగల్తు సమయమున 
నచ్చులు తను సవర్హములను గ ౦హించునని అణుదిత్భ్చూూ తము బోధింప వీలు 
లేనందున, నాజ లో నూత్రములోని యచ్చద మతరసమామ్నాయమందు పఠింప 
బడిన యచ్చుల నేగాని తత్సవర్తములను పి ాగిపదు, కావున (వా స్వేశార 
క్‌ నకం కరా సేధథ ముం: కంను-గాని, దీస్తైళార శవర్లములకు సవర 'స సం 

జోధము లేనందున. వమారీశేలే అనుచోట నచ్చునకు సవర్గమైన వాల్లు 


పరముగ నుండుటవలన నిచట దీర మును వారించుట కె యచృదానువృత్తి 
యావళ్యక మని, సూతంమున ఆక అనుపదము. లేనిచో సవగ్గమగు నచ్చు 
పరమగునపుడు దీరగ మగు నను నర్థము సంభవించును. వారయే (వాకే+ఫ) అను 


చోట నేశారమునక సవర్జాచ్చరర్వ్‌ముండుట చే దీగము పృిసకృమగును. దీనిని 
వారించుట కై అక; అనునది యావళ్యకమాు, “అకస్సవనే దీర్గ! ఆను 
నూత స్థానమున "కక క అ అనునూ| క్ర యే చెప్పదగును. యథాసంఖ్య 
మను జేళేస్సమా నామ్‌” (129) నూకరిము (ప్రవ ర్లించుటవలన దథ్యత్ర 
(దధి+-అ(త్ర) ఇ త్యాదులందు వయస కి క లేనందున సవర్లప ద నునావళ్యక 
మగును. వమౌరీ శేతే అనుచోటి నక్కు_ పరముగ లేనందున "క్ట ము (ప్రసక్తము 
గాదుగాన నచ్చడానువృత్తీ యావళ్యకము గాదు. శావున సన్యాసము లఘు 
నగును, 2. చా! సవర్షము (వాస్టము నగు బుకారము పరమగునపుడు బు 
ఆను ఏళా దేశము వికల్పముగ నగును. _సవర్షపదమువలన శార్న వానితును 
ఖుకారమే -గావలయునని ఫలిత మగును, సంగేతృృశార; (పశోతృ+టుకారః) 
సతృమందు సవర్ణ దిర్భనుగును, హోత్యాకార్మ, చా! సవర్ష్హము, (వాస్వము నగు 
ఇృకారము పరమగునపుడు  గశారము వికల్పముగ చీ కాదేళమగును, 
ప. (హోత్‌ +ర్భశారం బుళశార గృశారములకు సక విధింప 
9 
బడినందున నిచట బుశారమునక గశారము 'సవర్ణమగును, పక్షమండు 


గృశారమునక సవర్గమగాట చేత ను, (తీమా।తీకమగు శృశారేము 'బేకపోవుట చేతను 
“ఆకస్సవన్ణే” నూ. చే బూళారమే యాబదేశమగును, సహోోేత్యాకార్మః 
ఈ రెండువా _రికములవే విధింపబడీన వగ్గద్వయమను (బు, గ్ర పం త్యేకము 
రెండు మాత్రలు గలవి (ద్విమా(త్రికమ్సు, “ందటీడాని యొక్క పథక రెండు 
శఫ లన్నవి, వీని కొకమ్మాత, ఈరేపములను చుట్టువారుకొనియున్న నజ్భాగ 
మున కొకమౌొతం, శండవచదానియొక్క. మధ్యను రెండు లశారములున్న ని. 
వీని కొకమా త్ర, ఈ లశారములక జుట్టునున్న నజ్ఞాగ మున కొకు మాతం, 
ఈ చా రికద్యయముయొక యుదాహరణములందును బుళ్యక నూ చే 
వెకల్చీక పక్ళతీ భావము ముందు జెప్పబడును, 


60 జశూముదీశరదాగ మము [ సూ, 87, 88 


- (1) అక్షరసమామ్నాయమాన వర్ణముల ఉపదేశము, పిన్ముట 
వానికి (కళార చశారాదులవు ఇత్సేంజ్ల, తరువాతే “ఆడిరశ్యేని సూ వే 
(ప్రత్యాహారము, పిదప సవ సరద పిహాట “ఆణుదిత్సూ తేమను, వాక్యాపరి 
సమౌ ప్రిన్యాయమువలన అణుదిత్య్చూ(తిమవవే. నితర సూతములందలి ఆల్లు 
'స్వ'సవర్లగాహాక మగునుగాని messes యచ్చుగాని, అణు 
దితక్ఫూ(తమందలి అబ్బాగాని చవర స గాహ కములు గావు. అనగా పత్యా 


హారనిది ఆయినపీదప, పల లౌసూ, క్రమునక వాశ్యారబోథ కలుగగా 
షేధమునకు me: షయమగు క వగ్గములను విడచి “తులా స్య” 


నూత9ము సవర్గపద మునక లివియని నిక్నోయముగ బోధించును, 
ఆపు డణుదిత్సూ[త్రము చే నాసవర్థిములక (గ్రహమును బోధింపదగును, 
సవ ల నం టన మ "నాస్ట్టలా సూ(త్రమునవ బోధ కలుగును 
గాన నచట సణుదిత్చూ రము (పవ_ర్రింపదు, తుల్యాస స్రసూ1,త్రమునకు 
బాధకమగు నాజ్డలౌ సూూత్రమునవ ముందుగా వాళ ల కలుగని 
యొడల బాధకసంభావనచే తుల్యాస్యసూత్రమువలన గలుగు సవకాపదము 
యొక్క శ _ీజ్ఞానము (పమాణమ సనా కాదా యను నంళయముచే సవర్ణ 
పదముయొక యర మే నిశ్చిత ముగానందున సవర్ష పవముతీ నోసూడిన అణుది 
త్భూూరమునప బోధ కలుగ కపోనునని భవము, 

(2) “ఆకస్సవ్ణే దీర్ధఖో న్యూత్రెముే చేత శే హోతృాళారః, హోల్‌ శార; 

ం్ది 
ఆను రూపరులు ననన చెప్పీ యివా రిక ద్వయమును (ప త్యాఖ్యానము 
వేయం తుల్యాస్యనూ[త భాష్యము వా _క ద్వయవిహిత ములు ద్వి్‌మో (చికము 
లనుటయందు "మొదటిది శీఫద్యయముక లదని, రెండవది అశారద్యయము 
కలదనియు వెప్పుటయందను |పమౌొణము. రేఫ అశారములచుట్టు నజ్యాన 
మున్నదనుటలో ఏఓజ్‌ , హయవరట్‌ నూ[తముల భాష్యము (ప్రమాణము, 

* 7, ఏజ్యః పదానాదతి. 6_1_106. ఏజ్క పదానాత్‌ , అతి, 

(వూర్యరూపము) న్‌ 
పదానాదేబోతి పే వూర్వరూప పమేశా దేళస్సా ర్‌ | 
నాేషావ। విష్ణో2..వ॥ 

87. పదమునకు తుదినున్న వీ ఓ అప (వాస్వాశారము పరనుగు 
నఫుడు సూర్వస్టానియొక్క రూప మేశాజేళశనుగును. హారేజఒవ (వాశళే?+అవృ 
విప్లో2._వ (ఏప్లీ- ఆవు). 

* వరః సర్వత విభాషా గో. 61.122, సర్వ త్ర, విభాస్మా 

గ్‌ 1 (వఏజః? పదానాల్‌ , ఆతి, (ప్రకృత్యా 

లోకీ జేజే లో న్తస్య గోగతీ చా పకృతి 
భావస్సా గ్రరు దాచ్వే | గోఆ( గమ్‌, గో౬గమ్‌ | పజ 
_న్తస్య కిమ్‌ | చితగ్వషగమ్‌ | పదా"నే కివో | గో ॥ 


నూ, 89 ] Jos 61 


88. లౌకిక భాపహయందును చేదమందును, ఓళారాన్న మెన గో శబ్దము 
నవ పదాన్నమంచు కు పరమగున ఫుడు (ప్రకృతి భావము ( (టన 
శార్యములను బొందక స్వభెవమునే నుండుట) వికజ్పము” నగును, నోఆ(గకీ 
(గో+అ గమ్‌, ఇచట వూర్వయాపము (పవర ౦ ప లేదు, పత్నమందు 
వూర్వరూపము,. నోఒగమ్‌, గో శబ్ద మేజన మేగాన వేక్‌ పదానువ వృత్తికి 
“చిితగ్యు* అను బహు వ్రీహీసమాసముక, వ, నోళబ్టమునకు (హాస్యము (ప్రక ర్రించుట 
వలన గోళబ్ద ముకా రన మగుట చే నిట్రిగోళబ్దముగ కశళారము పరమగునపుడు 
చితగ్య(గహ్‌ (చతస! -అగక్సు ఇ త్యాదులభో (పకృతి బావము నివ రించుట 
ఫలమని తెలియనగును, గోః (నో+ అస్‌), ఇచట [పకృతిఖభావమును నారించుట కై 
పదాన మందు (ప్రకృతిఫావమును విధించవలయును. ఇచట గ్‌ శ్వాముస కజాది 
సుబ్విభ కి పరమగుట చే నోశబ్లము భనం కవుగును గాని పద నిరు కము గాదు, 

వివ:_ *పకృత్యాన్న 'హాదమన్యప'ే”? (6-1.115.) ir 
“(పకృత్యా ? అనా పద మనువ రించును, కక న్యు స్టా (పకృాతిః?' ఇత్యాదు 
లలో (పకృలీక్వూము సుభ" వార్థకముగ “గాన్చించుట చే నిచట (వక్ళతిశబ్దము 
స్వ భావబోధకము, పళ్ళత్యా శ్రావః = (ర వనవాస) ప్రకృతి భోవః, 
గ న్చ్రము లెన్వి యాను బొందకుండుట యని se కావున గో అ|గమ్‌ 
అనుచోట గన్నిహీతమగు వూర్వరూపము, వ్యవహీలేమగు నవాజేశముగాడ 
నినృత్న మగును. 


* 9, ఆవడ్‌ క స్యోటాయనస స్య, 6_1_128. 
అవకజ్‌, స్ఫోటా యనస్య। (అచి, గోస, వా, పడాస్సే 
ఆతీతీ నివ్భ త్రెమ్‌ | ఆచి పే పదాచే 
నోరవజ్‌ వా స్యాత్‌ | గవ్శాగమ్‌। పదాే లీమ్‌ | 
గవి! శరన్‌ కవి కా పుయా గాక 


89. అలీ2%్క అను పద మోొనూత్రములోని కనువ ర్రించదు. అచ్చి అను 
పద మనున గించును, కీళా రా నమగు గోశబ్లమున కచ్చు పరమగున పుడు పదా న్ల్నమం 
దవజొాచేళము (అవ) వికల్పముగ నగును. గవాాగమ్‌ (నో ఆగమ) 
ఆదేశము జి త్తగుటవలన జీచ్చ, అను పరిభాషచే నోశారసానమున వచ్చును, 
గవి (గో+జి) “ అనుచోట అవడొజేళమును వారించుట కై పడాన్ల మందు విధింప 
వలయును, ఇచట గోళబ్లము భసంజ కము గాని పదముదు.  ఆవడొొదేళ 
వికల్పము, వ్యవన్థిత శిమగుటచే Re, అనుచోట నవజొబేళశము నిత్యముగ "నే 
(ప్రవ క్రించును, ౫ వా'మళ్మీవ, అని విగనాము, కిటికీ యనునర్థమందు రూఢము, 

fa 1) విభాషాపదానువృ త్రివలన బికల్పము పీదనుగును గాన 
యా ee వూజార మనగా నా బుషి, నానుస్థురణమువల న గలుగు 
శేరయముక్‌ొటక ని యర్థము, 


డ్రి కాముదీశరదడాగమము (నూ. 90 


(2) అతి, అనునది నిన్న సనుగునుగ నుక చే “ఇ స్టే) చి? (61.124) 
నూత మారంభసామగ వియువలన. గిర్య్భవాని శా ప్యూదులందు జెప్పబడినది 
సమంజసమగును, అనువృ త్తనుగువనన ౫ స్ప ని (నాఇస్ట్రబ ఆనుచోట 
అవజ్‌ స్పోటాయనస్య నూూరమువవ (సస యుండదుగాన భాష్యోో కి 
కసాంగత్యము వాటీల్లును, 


(త్ర వ్యవ సితవిభెాషయన, నియర్‌ వాగునికల్పమని దుః అనగా నితర 
విభాపలవలె నొక ,పయోగ౫ మంచే శార్యుముయొక్క్ల (పవృ తే సి పవృగులను 
(భా చాభావములను) బోధింపక నొక సయోాగ మునండు కార్యముయొక 
(పవృ తీని మాతిముసే వేరు సనానాగ మః ౫ కార్యా ప్రవృత్తిని మాత్రమునే 
బోధించును. ఈ విభాషలనుగుటించి * ఇచ్చు? న్యతన స్యామ ?? (7.4.41) 
నూత భామ్యమున నిట్లు చెప్పబానా! మ సేన వాతో, గులో, (గావ 
ఇతీయోాగే చ సద్విధిః, మిగ స్తేన విలాః రో గ నాక్షుస్సంశిత(నతః ’' అని, 
ఊేవ తతః, (ఈపేరుగల జు ఇచట నుదవిదోస్ట కొ 1) (8.2.56) 
సూ, వే విహితేమగు నత్వము (సనర్షి:ం కోలేదు... గల (కగ్గామ్సు ఇచట 
66 ఆచివిభాసా” (89-281) సూ వచే "*ధింపబకిన అత్వము నిత్య్యముగ 
(పవరించినది, గావ (మొసన్సీ వచు సభాపా 1గవాః (8_1.1483) 
నూ, చే విధింపబడీన (ప్రత్యయము నిళ్యావ గి (సవ ర్రించినది. వాసీ తీ 
పలాయ తే (చంపునను కారణముచే పాటిపోవుదున్నాడు ఇచట *అతుణ 
టూత్ర్యోః |క్రియాయాః ? (8-2-126) బూ. చే కిహితమగు శత్భష ప్రత్యయము 
వాన ధథాతువునప (ప్రవర్తించ లేదు, గవాత్న!8, సంగితకమ్క్‌ ఇచట “* శాచో 
రన్యతర స్యామ్‌ 9 4440 నూ. వే విధింపబడిన నిత్వేము నిత్యే నగ 
(పవ ర్హించినది, ఈ ఆాబునూతే ములు సన ఎవి వలని క 

* 90. ఇ స్ట చ, 61.1214. (గో, అవజ్‌ ) 

గోరవజ్‌ స్యాది వ్ర! గ్‌ వేన్హఃః 

90, గేళబమునకు ఇనగబ్బము పరమగునవు డవజా'జేశము నిత్యముగ 
వచ్చును. గ చేన్ద్రః (గోశఇన్ట్రబ 

వివ. ఈనూ[తము నిక్యమనుటవ గారణము చుస్తూత్రేమందు (89) 


(నాయబడినది, కావున ఇచే చ నిత్యమ్మని, నిత్యపదముతోగలసీన పాఠ 
ముపీవీీంపదగును, 


అథ (ప్రకృతి భావః 
ఇటుపెని (పకృతికూవాన్‌ వ్యాఖ్యానము వేయబడును, 


విన: *ప్రకృత్యాన్యః పాదమవ్యపశే ” (61.115) న్యూత్రము 
న 'నాస్తః పొదమన్యపశరే అను పాఠము గలదు, (పకృత్యా అనుడాని$ 


నూ 911] స్వరసన్లిప్రకరణము 68 


స్వ భానము'చే నవస్థానబుని యర్లము, స ఆనుడానికి (ప్రా ప్తనుగు కార్యములవ 
నిషేభమని యరము. (పక్క జ్యా జను పొఠమం జే ఫ్లుత్యపగృవ్యా అచ్చి 
(91) ఆను తయ కూ కా సస ఎజి వమగనినసి సూచించుట కై ప్లుత(ప్రగృవ్యో 
అను సూూరీమున కవ్యవహ హతపూగ్వ న. అథ య ఆనుచాక ౧ము 
(వాయబడీనది, శాన్సున (సళ్ళుతి ఫ ఫెవము.? విధించెడి * సర్వత్ర విభాపా గోః * 
సూతే మింతే కోమున్ను వ్యాఖ్యా వ తుగుటపలన నిచట సీ వాక్యము (వాయుట 
యసజ్జత మను వాదము సరికాదు. (పకృతి ఫావసని యింతేటీనుండియే 
వ్యాఖ్యానము చేయబడుననియు, (ప్రళ్ళతిభావ 2 హీర్ఫూతెమగు నవజా బేళమును 
విధించు *అవజ్‌ సోటాయనస్య (39) ఈ ఇన్భచ” (90) సూతములలోనికి 
నోళప్రానువృ త్రీని చెల్బుట కె యించి కిబూపుము 66 సర్వత విభాషపా గోః 
నూలేము న్యాఖ్యానము చేయబ బె నసియును [గహింపదగును, 
* 91. ఫ్లుతప్రగ్భవ్యో ఎవి నిత్యమం 61.125, 
పత (ప్రగ్భృ వ్యోః; మది, నిత్యము న ((పకృళత్యా) 
ఫ్లుతాః (ప్రగృవ్యోళ్చ వక్య స్తే లేచి నిత్యం 
(ప్రకృత్యా స్యుః, ప్రీహీ* కప 3 అత గాళ్ళ్చరతి। 
హరీ ఏతా। నిత్యమితి కమ్‌ | హరీ ఏ తావి త్యాదా 
వయ మేన (పక కతి భావో యథా స్యాదికో2._వర్గ 
ఇతి (వాన్వ సముచ్చితో మాభూళ్‌ ॥ 


91. వ్లుఠ సంజ్ఞ కములు (పగ్భహ్యాసంజ కములు చెప్పబడును, అవి 
అచ్చుపరమగున పుడు (ప్రకృతీ భాబముసు నిక్యమన్లో బొందును. ఏహి AE 3 
అత గాళ్చురతి, కృృష్టృ్రళబ్ద శములోిని .శారము “దూరారూ తే చి (96) 
నూ, చే ప్రత మెనది. (పకృతి? గొవనువలన “అత్ర శబములోని అకార 
ముతో (ప్రస క్రమగు 'సవన్షదీగ్సి ము. నివృ తృమగును, వారీ” ఏతా, ఇచట 
సీశారము * షేదూ చేద్ద్యివచి నేం (పగ్భవ్యాషి ౨) (101) నూ చే (పగ్భవ్యూ 
వంట కుంద యకా దేశము నిం ర్రంచును, పికల్ప బోధ కవుగు వాళబ్బమునవ్‌ 
నివృత్తి వలన "నీ నిత్యమను నము లఖిం చును గాన నూ(తేములోని నిత్యపద 
మున *్రీమి పయో జన మను (ప్రీళ్నోమన కుత రముః_ నిత్య గ నాణసానర్థ్య్యమువలన 
సీనూ(తే మున మరియుకమౌారు న్లుకిము విధింపబడును, ఈనూ త్రమునక 
చాధకమగు నూ తముయొక్క_ నిషయమందు (ఈసూ[తమునకు (పా పియున్న 
చోటున) నీనూతేముచే విపి-తమగు (పకృతి భావమే (ప్రవ ర్తి రించును, బట్లన, 
పారి ఈశా అనుచోట ,(పకృతిభావవి ధానమువలన సీనూ[తము సావళాళ 
మెనది. చక్రి అత్ర, (చ్మక్రీ+ఆత్ర అనుచోట (వాస్య ప్రకృతి భావముల 
విధానను'చే, ఓ ఇకో... సవర? (92) న్యూతము సావశాళమెనది, “వారీ 
ఏతా” అనుచోట సీ, ప్రకృతీ భావమును బాధించి పరమగు “ఇకో. సవర్ణ” 


64 కళాముదీశరదాగమము [నూ ౪ 


సూ, చే (హుస్టసముచ్చితే (పక్ళళశీ భావము (పస క్షమగు చున్న ది, దీనిని 

బాధించి యాస్మూతీముే పేధింపబడు (పకృతిభావమే (పవ ర్రించును* 

ఈసూ[తీమునప (పాప్తియున్న చోటున నీసూత మేగాని "వేరొక నూ[తము 
'ప్రవర్శించ దను నరము ఫలీతమగును, 
ఎవ థి 


బినరణము:-_ ప్రక (పగ్భహ్యపదముల న. యింత వమునన్న స్పుతే 
(పగ వ్యాసంజ్ఞలను పిధించు. సూత్రములను వ్యాఖ్యానము చేయుట యుచిత 
మెనను ో గచ్చ చ ” సూత్ర నున (పొచీనులచే పకింపబడిన “నిత్య” పదము 
(పామౌాణికము దని సూచిం చుటకు “ఇ సంచ సూత్రేమున కవ్యవహితే 
పరముగ, నిత్యపదముతో గూడిన యీసూ[తిము _పథమమున చ్యాఖ్యానము 
చేయబడెను, ఈసూత్రములొ'ని నిత్యపద మావకళ్యక మని నిరగూపింపబ డెను. 
“ఇ స్ట్రేచి” సూతేములో నిత్య్మగహణ ఇడా వశంకముగాదని చెప్పబడినది, 
కష నచ” సూ(త్రమున  నిశ్యపదము (పామాణిక మైనచో సీసూతమందు 
తిరుగ నిత్యపద మును ఇప్పుట యను చితమగునుగ దా 

* 9% ఇశో౭_సవస్టే కాకల్యస్య వాస్వళ్చః 61.127, 

ఇక; అసవ్షైః శాకల్యస్య, (వాస్టః చ (ప్రకృత్యా 
పదాన్తా కక. పశే (పకృత్యా 
స్యుః, (వాస్వళ్‌ ఎ స్‌, అ;త (వాస్వవిధిసామస్థ్యా దేవ 
'పకృతిభా వే నిదె తదనుక ర్ష ళారశ చౌరో న కర్తవ్య 
వతి భాషే విత్రహ్‌ | చక్‌ ఆక! చక్ష్య్య(క! పదాన్తా 
ఇతీ కమ! గ" రెస్టి 1వా॥ న సమాసే। వాప్యళ్వః! వా! 
సితీ చు పార్వ్వమ్‌ . 

2, పదాన్నములైన యముపష్క అసవర్షమగు నచ్చు పరమగున పుడు, 
శాకల్యుని నుతీోమున (శృతి భావమును, (వాస్వమును జెందును. ఈనూతీ 
మున చశారము (పకృళ్యాః అను పదము నాకర్ది ంచుటవ చేయబడెను. 
'పళ్ళతి భావవి ధానము లేనపుడు యణాణేళొదులు దీర మునన (ప్రవ ర్రించినను, 
'వాస్వమునకు (పవ ర్మించినను, విశేషము శేదుగాన కేవలనాస్వవి ధానము 
ప్యరమగును; ఇందువలన నే (పకృతిఖావము వసన చ శారమువలన 
పకషతిభావపద మనువ ర్మించు ననినచో “చానుకృష్ణం నో త్తర్మత” (చశార 
నువే యనువృ త్తీమగుసది యు త్రరనూూ(త్రములోనికీ సవ్బుంధించదు) అను నిష 
ధథనుచే “ఖుతేర్థిక 8? (98) సూత్రములోనికి (పకృతి భావ పద'సమ్నన్నము 
శేక పోవును, (వాస్వవి ధానసామర్థ్యము చే (పకృతి భావము సిద్ధమగువనిసచో 
4ఖుత్యక రీ నూ[త్రీములోనికీని (పకి ఎలి భావ సమ్బస్థము టు 'వాస్వ 
విధానమునకు సామర్దర్థిక ల్పన మొవశస్ధక ము, ఇట్లు చళార మో నూత 
మున నావళ్యకముగాదని యయవానూ1త ముయొక్క భాష్యమందు జెప్పబేను, 


నూ, 98, 94, 95 7 సర సన్లి(ప్రకరణము 65 


© 
చక్రి ఆత, (చక! జాక) | కస్య! కక్ళతీ భావముల (ప్రవృ తీవలన యణా 
"దేశము నివ ol Herne చక తం ఇవమ్క_్లలకు పదాన్న ములను 
విశేషణముే చో గర్గ వ జక | సుచోట (ప్రకృతిభావము | (పసక్ర క్త 
మగును, ఇనట గావ ఉననద పపం ము శానంరున నీకారమ పదా 
_నముగాదు, ర. 1 we (క్ళితీభానము రాదూ వాప్యశ్వః, 
(వాప్యామక్యః; భా చ్చే ర్త అర. మాం ఇత్సంజ కసశారముగల (పత్యయము 


పరమగున ప్ర సును [ప గృతీభారయు స. పాగ్గ వ ( పారళ్ళూ+-అమ్‌ ) 
పర్మ్మూశబముకంమి ఇన్‌ (0) కానూ, ఇది. పరమెనపుడు పర్మూ 
అ! a. 
ళీ ఇత జో 


(FF yey టు 
ణప పర్‌ అకః పాత్‌ |! (బహ్మబుషి 

(బహ్ము 2 పచానా ఇ | ఆం సమా సే 

ప్యంయం వ. pe స్రబుపీ ణాక్‌॥ సప్త న్రీణామ్‌॥ 

98. పడా న్షయులెన యో: __లు (వాస్థబుంకారమా పరమణన పుడు 
వికల్పముగ (పక స సేళ్లావము నె దును (బవ్మాబుపి.! ((బైహ్మా-బుపి, ఇ) 
వతమందు గుణపం (బహ్మర్డి ౩. రిల ఆక్బృత్‌. (ఆ+బుచ్చత్‌ ౨ బుచ్చ 
న... భారుభ్రనకు ఎజ్‌. [స య వచనము. ఇచట  నాశారము 
ధాకువునకక్యప మున యాగముమగ టే సదాన్నముగాదు, ఇచట (పకృతి 
భావనిన్ఫత్రెకె తా అవ్య లం పదా సములు గావలయునని వపెప్పవలయును,; 


ల మ్యూను సారి వ్యాఖ్యా నమువలన నీసూ త్రము సమాసమందును (పవ రి రించును, 
సప బుషీ శామ్‌, (సప చ తే బునయ్య లేహిమ్‌ పక్షమందు, స ప్రక్టీణామ్‌! 


*9్ర4, చాగ ర్యబ్య యేం శ ప్రత వాత, 82.082. వాక్యస్య, 
శ్చ, ఫతే, ఉదా త్రః॥ ఇత్యధికృత్య ॥ 
94. ఇది యధిశారనూ(త్రము, అష్ప్టమా ధ్యాయ ద్వితీయ పాదా _నమావర 
కధికృతమగును, 
* 95, ప్రత్యభివాజేజ.కూ దే, 8.288. 
(పత్యభివాడ్కే అళ్యూబే! 
ఆకూ! దవిషయీ (పత్యభివాచే యద్వాక్యం తస్య శ్చ 
స్థత స్యాత్‌ స చోడా తః అభివాదరీ జేవ 
దతో౭.వామ్‌! భో ఆయుష్మానేధి జేవద త్త 3| జ్‌ న! 
అభ్‌వాదయే గార్జ్యవామ్‌ 1 భో ఆయుస్మేతీ భవ గార్భి | 


66 కాముదీశథరదాగమమను [నా 96 


నాను గో(తంచా రార వాశ్యాచే 
(పయుజ్య తే తత్రైవ ప్లుక ఇష్య లే! "నేహ! ఆయుహ్మా"ేధి! 
భోరాజన్య విశారజేతీచాచ మ్‌ | ఆయుస్మాశోధి భో 38 (| 
ఆయు ష్యా నేధీస్ట్రవర్మ కిక్‌ | ఆయు స్మా ీధీన్షర పాలిత 3 ॥ 


రన్‌, ఆశీర్వాదము న పేఖీంచి, శిష్యాదుల చే సమ'స్క_రింపబడిన గుర్వా 
దులచే చేయబడు (పతీసంభావషణము (పత్యఫివాద మనబడును, ఆశీర్వచనము 
మాతమే (పత్యభివాదమనినచో, శూ ద్రునినిషయ మె కళల పళ్న 
చేయుటయే గాని యాశీర్వచనము స్మృతులలో నిపేధింపబడినందున *ఆఅళూ దే” 
అను నిషేభము వ్యర్థము గావలనీవచ్చును. శూదునికంకు నిఠరమగు 
నానివిషయముగు (పత్యభివాద వాక ర్థిముయొక టి ము పుతము 
వచ్చును, అదియు నుదా త్తమగును, భో అఆయుష్మా నేధి జీవద శ్ర3॥ 
జేవదత్తుడనగు "నే నాశీర్వాదమున కై సమస్క_రించుచున్నా నని (అభివాదయే 
'జేవదతోవామ్‌) శిష్యుడు చెప్పి నపీదప గురువుయొక్క (పతిస సంభాషణ 
చాక్యమిది, ఇచట తశారముపె చెనున్న ఆశారము ఫ్లుతమగును, కశల్యగనీ 
తుషజకం ఇది భూ|దవిషయక వగు (పక్యభివాద వాక్‌ స్ట్రముః భూ జే”? 
అని చెప్పుటవలన నిచట ఫ్లులేము నివర్షించును. వా! (పళ్యభివాద 
వాక్య మాడుదానివివయ మెనపుడు ఫ్థతము రాదు, ఆడుదానికిగగూడ 
నామమువోే నభివాద(ప్రత్యభివాదములు భాష్య సమ్మతము అగుటవఅన (ప్రా ప్తమగు 
వ్రులేమున కిది నిే ఫీధము, భో ఆయుషు స్మృతీ భవ గార్‌, ఈ భర్యభివాద వాక్యము 
'స్క్రీవిమయకమగుట చే నిచట స్థ్రతమురాదు, “అభీవాదరయే శార్హ్యవా” మనున 
దఖివాద వాక్యము, ఏ(ప్రత్యభివాదవాక్యముయొక్క_ తుదిని శిహ్యాదుల పేరును 
గాని గో(తమును గాని బోధించు పదము (పయోగి ంపబడునో యట్రివాక్యమున శే 
వ్రత మిస్తముః ఆయుష్య "నీధి, ఈవాక్యముయొక్క_తుడిని యట్టిపడము (నాను 
గొతం వా లేనందున ఫ్థతము రాదు, వా! వాశ్యా స్తములగు  భోక్ళూము నాను 
“భేయములగు రాజ శ్రేష్య వళ్య బోధ కళ్వుములు, వీనియొక ్క_ టిసంజ కమునన్‌ 
సతమ వికల్పముగనసను. భోళబ్లమున కపౌ ప్రమగచుండ నితరములకు (పా ప్ప 
నుగుచుండ మూడింటికి వికల్పమనుటవలన నిది యుభయతవిభొపః (శమముగ 
నుదాహరణములు ఏ; ఆయు సా ్మ సేధిభో 38, ఆయు స్మా సేథిస్ట్రువర్శ్మ 3న్‌ 4 ఆయుష్మా 
శీధీన్టృు పాలిత 3, ER, వీనికి పకక (పవి రీంచదు. 

* 96. దూరాదూతే చ 6.2.8 1 దూరాత్‌, హూతే, చ. 

దూౌత్స మ్చోధ జే యడ్వాక్యం తస స్య చ్చ 
_వుతస్ఫ్యాత్‌ | నకూక్‌ పీబ జేవద త్త 3. 

06. దూరజబేశముననుండి మయొకవిషయమును బోధింప (బ్రయు కంబగు 
వాక్యమందలి తుదినుండు, పిలువబడు వానిని బోధిం చెడి పదముయొక్క కంట 
కమానణ స్ఫ్రత మగును, . సక్తూన్‌ పీబ దేవదత్త 3. 


వివరణము ; ఎంతదూరమున నుండీ స్వభావనీద్దమగు (పయత్నమువే నుచ్చ 

రింపబడు వాక్యమును పిలువబడువాడు వినలేడో, వినబడుట కై యధికయత్న 
-జ్పీశ్నీ ంపబడుసోో అంతదూర మిచటి దూరళబ్దమున కగ్గము, 

పూత మన నాహ్వానము, ఇది బోథనసామౌన్యమును బోధించును గాని? 
సంబోధన(పథమౌొవిభ కి వచ్చుట కావళ్యుకమగు కన కదురుగ లేనివాని చెదురుగ 
చేసికొని బోధించుట యను సంబోధనమాత్రముెనీ బోధింపదు, ఈవిషయమున, 
6 ఆక-డా రా బేళాసం జూ) సూతే ములోని భాష్యము మానము, కావుననే 
సంబోధనము లే లేనట్టి, “సకన్‌ పిబ చేవడ EE ” ఇత్యాదులందును ప్రుతము 
నిద్దనుగును; సంబోధనమా త్రమే యం మనిష  “ఆగచ్చ భో మొణవక చేవద త్ర 
ఇళ్యాదులందే స ఫుతము (ప్రక రించును, 

* 97, హొ హి ప్రక మూ పొహమయోః 8.*.85 

“ఫీ | పమయాె్వే హాసహమయోః (దూరాబ్లూశే) 

పీత మ్య (పయో దూరాద్దూతే * 
యద్య్వాక్యం తత్ర ్పె “"పహాహయో శవ“ ప్రత్‌ సాల్‌ | హూ 
రాము! రామహా3, 


చు 
ny 
Ch 
4 


శ 


07, దూరమునుండి యుబేని విషయమును బోధించుట కై (ప్రయుక్త కంబగు 
వాక్యమున హె, హీ అను శబ్దములు (పయోగింపబడీనచో చూ, మా 
శబ్దముల కే ప్టము వచ్చును, “శ్వ కేరామ, రావు హె3. 

వివరణము : యూ "హీ శబ్దములు సంబోధనమునక ద్య|్యోత కములుగ నుండుట 
చేతను, శీవలములగు వీని"ే సంబోధన మగపడుటవలన నీపదములు పిలువబడు 
వారిని బోధింపగలవగుట చే, వీనికి 4 వ. ” (08) అను నూ, వే 
ప్థుతము సీదమగు చుండ, సీసూ[ తము en హొ శబ్దముల కే7ాని యితరములకు 
పతకము లేదను నియనుముకొటి కగును, చాక్యమున న _న్య్యములెనవానికే ప్ల ప్రత 
మ్‌ష్టమెనచో (6 చూ హీ. స్టే స్త అనిన సరిపోవుచుండ (పయోగ్యగహణ 
మన్‌ న్యమాలగువానికిని స్థతమును బోధించును, ఈవిషయమును నూచించుట కే, 

శారాను అని యుదాసారిం'చేను, 

* 98, గరోరనృతో=..న న్యస్యాాహ్యీ కె కస్య శాచామ్‌, 8.266, 

గురోః, అనృ్ఫతేః, ఆన నస్యం ఆప్ప్కీ 

ఏ-కెకస్య, (పాచామ్స్‌, (దూరాద్తూ కే 
దూరాగ్యతే యద్వాక్యం తస్య బుద్భిన్న 

స్యాన _న్యస్యాపీ గురో ర్వా ప్రత స్యాత్‌ | డే3న 

దత్త! బేవద3_త్త। చేవదత్త 3। గురో్కకిమ్‌! వళ 

రాత్సరస్యాశారస స్య మాభూళ్‌ ! అన్ఫతః కీమ్‌ |. 

కృష్ణ 3 ఏకెక గ్రహణం పర్యాయార్థమ్‌। ఇనా. పాదా" 

మితీయానో “విభజ్య శే! కేన పర్వష్ణుతో* వశల్చ్య లే? 


48 కొముదీశరడాగణుము [సా 99 


98. దూరమునుండి యేజేని ఓ..యమును ప ర్ళంప (తయు కోమగు 
వాక్యమందు పిలువబడువానిని బోఫెంయపచవపవన, నే నక్టబుళార ముకి తె 
భిన్నము నన _న్యమునగు గురునర్హమా నగ ఫ పురములు... ఉరుసు “కౌక 
పోయినను, టిస సంజ కమునవను, వ్లులేము వక్‌ లము? 
జీవదఏ త, జేవదే త 3 క. జ వీనికటుంనము. ఏషా? ఆను 
పదమును జేర్చవలయును, చేవద నపదముంచేని వశము తె 
మునన వత నివృ త్తికై తీకె గురువున'ే స్టా సున రరు నః క వ బుకా 
రమునకు మం. బుశారఫీన్న శ మొన నసనుస్పన "కే ప్టుతేమును విధింప 
వలయును. ఏ కైక స్య, అనుటచే నొ: 'పదమున నెకవః మన కొకమాొర్కు 
నురియొకమౌరు మరొకవర్షమునవ నిట్లు పం్య్యయము?ా స సతమ వ చ్వాననియు, 
నొకమౌారు రెండువర్లముల వ శాదనియ: ను 'శలియద గను. సూత మున 
6 పావామ్‌”” అను 'పేదమును విభజించి | ప్రాదీనులముతమన  ఫ్థుతమగునని 

చప్పవలయును, వుతొ నరమందు ప్ప తాభావనయు సనమగును యోగ 
విభాగము చేసీ యిటు బు వ్యాఖ్యానము వేయు జాటకలన, సమ త్రములచే విధింప 
బడు పురమునకు; 1 “విశల్చ్బము ఫలిత మగును, 

"వివరణము: కావున “చె 'చ్వెపాయినో విరవాశాత: ఆజాహావ పు లేతి” 
అను భఫాగవత(పయోగము పశ ఆఅనుచోట స్థ్రలేము పవ ర్రింపసందున 
సాధువగును, ఫ్లుతమున్నను ప్పుత నిని మి గక ప్రకృతి భాః ము చా క్ర వర్మణమత 
మందు లేదని భాష్యకారులు చెప్పుట చే కు క కేనందువలననుు, సాధు 
నగును, (ప్రకృతీ భావమున్నచో “స్ప తేతి” Men) అనుచోట 
గుణము దుష్ట్రము -గావలయును, ఇట (సయోగ మునణ + నాధుశ్యము సదమగు 
చుండ భాగ్‌ వత వ్యాఖ్యాతయగు శధం? “చార్యుడు, బుష్‌, పో క్రమగుట చ్రళ "నే 
సాధువగుననుట (గ్రావ్యూము కా “జరదు, 

* 99, అస్థతవదుపస్టితే.. (1120, అఫ్హతపళ్‌, జ పసీ చే॥ 
తపసి" స ల Fel తన్నిన జే ఫ్లుతో౬ 
నీ ఆఫ్ఫ ఉశార్యం యణాదికం కరోఫీత్యక్థ! 


లభ లఘ్య'కార 


క, 


సుళ్లోక కిఇతీ। సుల్ల? త్వత్‌ కిక! అప్టుకఇక్యు స్త క్రీజ_.ప్ప్రుత 
ఏవ £ విధీయేత ; స్టళశ్న నిఫ్టి 'భ్యత। తథాచ ప్రగృహ్యాశ్రయె 
గ ఫ్ట్రతస్య గ్రోనణం న స్యాత్‌! అగ్నీ 3ఇతి॥ 

99, అఫ్లుత వత్‌ =(నష్టతో అస్లు) అనుక ఇన, 'ఉపస్టితమన వేదము 
లోనిదిగానట్టి. “ఇతికబ్దము “(శాకౌకీతీక్వుము, ఇది పరమగీనపుడు సుత 
నుష్తతమువరీటిదగున్ను స్ట్రతమునప్‌ ప్రకృతీభావము. రాక స్లుకఖిన్నమునట వచ్చెడి 
యతా చేశాదిశార్యములు . ద్రవ శ్రించునని యర్థ్‌ము, సుశ్లోళేత్కి. కశారముపప 
ఆశారము.: శత మైనను. గుణము. ప్రవృరినచినది, సృల్టోక 3. ఇతి, దీనివలన 
కళారముై- అరమ సతమని శె[యను.రఅస్థకవల్‌ గ అనుచోట వ తనునది 


నూ, 100, 101 7 స్వరస స్థిప్రక dm. 1 థి 


లేనిచో స్థత స్థానమందు పుళనిచేథ చే విధింపబడును, _సౌదృశ్యార్థకవత్‌ 
కరణమువలన “ స్థత శార్యమన పక్నతీభాబమునక. నిషేధము ఫలితమ్‌గును, 


(ప న b 


కాని ఫ్లుతని శే సధ్ధము ఏహీితము గాడు. శెప్పునెనే ఫ్థక ప్రగృవ్యాసంజ్ఞ లు 
రెండును" గల్తిన యుక వగ్థ సు న జనో ము సరన క నపుడు (పగృ న్యా గర ను 
నిమి త్రముగ జేసీ 'పకృతిభావ కో ష్‌ య్‌ ప. దానియందు ఫ్లుత్‌ శ్రవణము 
సంభవించును, స్టత మే ra వచో సట్టిచోట సత శ్రవణము 
శేకపోవును, అగ్నీ? ఇత, ఈహారము గ కూరాదూలేచ * “నూ[త్రమువే 
వ్రతము, “ఈదూ బేత్‌ ౫ య. "సూ దే! పకన స్యనపే నగును, (పగ్ళవ్యాము 
వలన (పక్చతీ భావము ప్రవర్తించిన... స్పతనిశే షేధము లేనందున వ్లుతీము 
(శ్రుత మగుచున్నదిః 

* 100. ఈ బ్యాకవ క 2 » 61130, ఈ, చా క వర్మణ'స్య 

న్‌ అ- న్స . 
ఈస్థుతో౭చి సు శ ఫ్లుతవదా స స్యాత్‌ | చినుహీ 3ఇతి, 
చినుహీతి; కొను హీ * కెజిదక్‌ః | చినుహీధమ్‌। ఉభయ 
' విభా పేయహ, 

100. ఈశారటాషమగు.. ప్రుతము (లీనా శ్రీకమన ఇశారము) 
అచ్చు పరమగునపుడు ఇా్యాకవర్మణుని మకీ మునే ఇ న్త్రశమువంటి దగును, వికల్బము 
ఫలిత మగును, చినుహీతి,  (చినుహి ఇత "కి యను " నవ్యయములోని 
ఇకారము “అస క్యస్యాపి | క్షా ఖా్యానయో కో? (8-2-105) సూ చే పత 
నగును, కస రం (ప్రక నృత భె భావని "షేధమువఅను: న. మగును , 
పతమందు. చినుహి3 ఇతి. చినుహీవమ్‌ (చను హి 3 ఇదమ్‌)... హ్‌. యనునది 
“విభాష. పృష్ట పతీవచ Em నీ భన 2-98, నూ ఖే న! మగును, 
అప్హుతవద్యా వమువలన పవర్షభీర్థమ. వ భకుమందు. చినుపీ కి ఇదమ్‌. ఉభగ్ధికయు 
పరమగునపుడు.  అ్థ్రతవదా? ఇహము. నిత్యముగా. CE సముగుచుండు ననుప 
స్థిరము. పరమగునపు డప్రాప్త ప్రమగుచుండ నీనూూ|త్రము నారంభించుట ణే. నిది 
మూళ్యయర్ర మ. యగును, 

3 - వివరణము : భళా రబ యమ్‌? ఇశ్యాగులందున 'చాగక్రవర్మణనుతమున 
నష్ణతవడ్యావ మిష్ట్రనుని.. ఇప్పి" “నన త్రముల్లా' 'న్లి. యాశారమును... శ మ్యశారుడ 
(ఫ్ర త్యాఖారనము వేసె. “నని: తెళియునదీ... 

క. 'ఈదూడజేడ్డ్వినచనం 'ప్రగృవ్యామ్‌ మతే 

ఈదూ టేక్‌? త్వివచనర్వ.. 'ప్రగృవ్యాక్‌ 

ఈ దూదేద న్త్‌ గ నం ]శ్రగ వ్‌ సం జై చి వ. / 

వ 


కే 


0 కాముదీ శోరదాగ మము [ నూ. 102 


101. ఈదూషేత్‌ , అనునది స్నివచనమునకు విశేషణ మగుటచే తద న్‌ 
బోధక మగును, ఈ ఊఊ, ఏ ఇవియ స్తమంపహగ అ ద్వినచ స సములు ప్రగృవ్యా 
నర లన, వారీ ఏవొ, నిస్తూ ష్‌ జచేలే ఇమా! ఇవి వరుస 
నుదావహారణములు, కష మ. నివృత్త ము 
లగును. హాడి, రు శబ్బములకు న ను ల శాక ప్రత్యయము చేసీ 
(6 (పథమయోః న. స్తో (165) సూ బే షార్వె సవ్య దీ ము చేయుటవలన 
విష్ణూ మువలగు దూపములనవి, ఇచట క. పదుపలక నీశారో 
శారములు ద్వివచనము లగును. టవ్య పదే చెశివ దేకస్తి కా క! (అసహాయమందు 


ముఖ్య వ్యన హారము గలచానియందువ లి. గభారాములనా చేయదగును అను 
స 
న్యాయము చే, (పక్సతమున పిళారానో బారా నములవి చెప ప శార్యము 
జంట కీ 
"శవ లేళశారోళశారములకను వచుఇను, పచేకే ఇళూ, జలే అనునది 
3 


పచధాతువునవ లట్‌ [థమ ద్విప శా సము, త కక ఆతే 
అనునడిరే ద్వివచ నము. మ. "ల “ఈదూదేత్‌ ” ఆనుచోట 
తద నవిది యజ్లీక రింపబ లె జె... ఈళారోకారె శకావరూపమగు ద్వినచన మని 
నచ నిచట సజ రాకపోవును, “భణీవోస్ట్రస్య లమే తే (పియా వత్సిత రౌ 
మను” అను భారత శ్లోకమున మణీ, అనుచోట నీశొరము ద్వివచనమగుట చే 
(పగ్ళన్యాము శావలయును. దీనికీ ఇవళబ్దము పరమగునపుడు (ప్రకృతిభావము 
(పా ప్రమగుదున్నది. కాన మణీవ అనుచోట సవర వ్‌ సాధువగునా* 
యను ' (పక్నకు నచ్చోట నివళప్టార్హముసు. (సాదృళ్యమున్సు బోధించు 
వ కబ్బముగాని, వా కబ్బముగాని పరము? నున్నది ఇవళబ్బము పరము” లేదుగాన 
సాధునే యని సమాధానము, 
వివరణము;. వృ వ్యాయా, తథా, సౌమ్యే, అమర కోళము, 
6వం ప్రచేతసీ జానీయా గ్‌ా. చ త దవ్యయవో,” మేదినీ కో కము, “శాదమ్మఖణ్లిత 
'చళొని వ పజ్క_ జాని, మవోకవి,పయోగము, వ్య వొ శబ్దము లిన కము 
అనుట కివి యా ధారము, 
* 102 ఆదఫో మౌత్‌, 1.112, అదస మాక్‌, 
(ఈదూతొాపగృవ్యామ్స్‌ 
- అస్మాక ఎరావీదూ తౌ (పగ హై స స్య! ఆమో ఈళ్యా। 
.రామకృష్ణావమూ ఆసా లే! మాత్కి్‌। see 
ఆసతి మౌద్దువాే ఏశారోప్యనువ శే శేక॥ 
102. అదశ్ళబ్లమునణ సమృంధించిన నుశారమున కవ్యవహిత పరము 
లగ్న సీశారోశారములు (తగృవ్యాసంజ్ఞ కము లగును. అమి ఈశ్యా, _ రాను 
కృ హ్లైవమూ అసాతే, అమా అనునది . ఊకారోజాహరణము, - .రౌనుక జ 
అనునది. వికేవషయు. “ఆప్రూక్ర్‌ ల ఆన పదము శేనపుడు అడళ్ళబ్దసంబక్థి 
వానరం రు. ఫరములగు _ సీళారాదులత. (పగ అనా్రసకై యనీ 'యర్థమీ 


నూ, 108, 104 7 స్టర్‌ లన (ప్ర కరనా 71 


లభించును. అముకేఒత, అముకే, అనునది అదళ్ళబ్దమునకు (ప్రథమా 
ద్వివననా నము, అదళ్ళబ్దము సవ్వనాను మగుట ఇే దీనిమధ్య నకచ్‌ (ప్రత్యయము 
వచ్చినది. “*తన్మథ్య పతిత _స్తన్రవాణేన గృవ్యాతే”  (వళబ్పముయొక్క_ 
మధ్య ేదేనికార్యము (ప్రవ ర్తించినపు డాశార్యముతో గలసినదాని శాళబ్దవ్యవ 
హారము కలుగును) పరిభాష బే నకచ్చుతో గూడిన నదళ్ళబ్దమే యగును, 
అదళ్ళబ్దసమృన్సి వర్షము కళశారము, దీనికి  పరముగ ఢేకశారముగాడ 
సంభవించును గాన వూర్వనూత్రమునుండి యుశారముగూడ ననువృ త్రమగను, 
అముకేఒ[త అఆనుచోటను (ప్రగృవ్యాసంజ (ప్రస క్షమగును. మొత్పద 
మున్న యెడల మకారమున కవ్య వహీత పరములగు సీకారాదుల వ pe యని 
య గను, ఇట్రిది యేకారము సంభవింపదు, గాన "నేకాగరమున కనువృత్రి షాని 
తెలీంయును, శావున అము శే౭ త్ర అనుచోట (పగ్భహ్యుము ని వారిత మగును, 
వివరణము; _ ఈసూ తవ వపున సూ కాఠానువృ త్ర తి జేయుటకు, ఫుంలిజ్ఞమం డే 
(పయోజనము, అమూ ఇనుడానికి Mean es సంజ్ఞ చేయున పుడు 
6బ్రద్రస్రో సే (422) నూ, చే స్‌ళమునన విహిత మెన మూత్వ ప. 
వముగుటవే ఆడా అని SES దీ వూర్వసూ|త్రమునక (పా ప్టిలే 
గాన నీనూ[త మావళ్యకము, సూ(తారమృ సామగ్గ ్య గ౧మువలన న 
సిదవముగునుగాన దీనిచే సంజ సీదమగును, ప్రుంలిజముండే ఫలమని సూచించు 
టీ రామక్ళ హై అను వేశేష లీకు. సీ నపుంసక బిజములందు మూత్వే 
మసిదమగుట చే చేశారానమే (ఆకే యుండుకః గాన పూర్వసూ ల్రముచేత "నే 
జభ నిదమగుననీ యూహ్‌*ం మనది, 
* 108, శే 114213. ((పగ్ళవ్యామ్‌ ) 
అయం (పగ్భవ్యాః స్యాత్‌ 1 అష) సలం 
108. శే ఆను (ప్రత్యయము (పగ్భసన్యూనుగును, 66 ట్ర న్సే శ ఇనా) 
బృహ'స్పతీ” అ స్న్మే అనునగి చస్ముచ్భృమునకు చతుర్థీ బా 2 నము. 
(అస్మభ్యమ్‌ భ్యస్‌ (ప్రత్యయమునప “సుపాొం స్టులుక్‌ ” Cle 39.) 
సూ, చే శే (ఏ) అను నాజేళము జేదమున విధింపబ జెనీ, కావున జేదమం'బే 
(ప్రకృత సూ(త్రమునకు (పరయా నము, 
* 104, నిపాత వశాజనాబ్‌ , 11-14. నిపాత్య, ఏశాచ్‌, 
అనాబజ్‌ , ('పగృవ్యాన్సు 
ఏకో2_జ్ని పాత ఆజ్‌ వర్జః (పగ్భవ్యాః స్యాత్‌ 
ఇ విస్థయే! ఇ ఇన: వు విలేశ్కే। ఉ ఉచేళః। అనాజి 
త్యు-కీరజిదాశాకః (ప్రగృహ్య ఏవ! అ ఏవం నుమన్య సే! 
న ఏవం కిల తత్‌ | వ్‌త్తు న (పగ్భవ్యాః। ఈపదుష్ట్రం 
ష్ణ! న్లో 61 ఈద శే నే క్రియాయోగ నుర్యాదాభి విధా 
చ షష సేతమాతం జత విద్యాద్వాక్య స్థరణయోరజిత్‌. 93. 


7 శాముదీశరదాగనుము [ నూ 105, 106 


104, బశార మిక్సంజ్ఞ గ గల యాశారముకం కి భిన్నమె. నిపాత 
సంజ్ఞగల అచ్చు (పగ్భహ్యంబసను, ఫి ఇస్తం; మొదటి యిశారము 
మ మానును నిపాకేము, (సక లీ భావః సవల సవర్ణ దీన ము (పవర చదు. 
య్‌ ఉ మే. "మొదటి యుకారము వి ర్యా. గక దున నిపొకము. దోతగు నాకా 
రమునెకీ (అనాజ్‌ ) పర్యు దాసు చేయట? అన చే భ్లుళానట్టి "యాళారము 
(పగ్ళవ్యా మే యగును, ఆ ఏకం ను వనం సేం ఆశారము “వాశ్యార్థమందలి 
యనభినుతత్భమును (అనిష్టమును) వ్యోశ్‌న చేయును, అనగా వూర్వ మిట్లు 
కలంచ లేదుగాని యిఫు ద తలచు cha ప గ్‌ కయ ఫలిత మగును, ఆ ఏవం 
కిల తత్‌, ఆకారము స్మరణద్యో కక; ము పై గ కంల ద్య|ోత న చేయు 
నాకారము బీత్తుకాదనుటచే (మళ్ళ ప స్టైనాగును. వ _త్రగునాశారము (పగ్ళ 
వ్యాముగాదు, ఓక్‌, (అకక ఈష కర్లికోనుగు వ నాకారము జీత్తనుట చే 
'సంజాని పే ధము ప్రవర్తి వ ig? పస మునగానరాదుగాన్క 
"జే యాశారము జిత్తగునో, ఏఏ కాదో యం ఇెలినీకొనుట సులభము గాదని 
తలంచి భామ్యమందు జెప్పబడిన లక్షణము చాాపబటిను, has sees 
రజిత ఏ అర్ధము :.. టు. ధు (ఆడ్‌ సృళాటీన్షల) (క్రియాయోగమందు, 
(శ్రీయావిశేషమును ద్యోత చే చేయునటి ఇకా కారణ (పాదులలో పఠితము 
(ఆ+ఇతః=ఏత$) నుర్యాదయంగు, (మర్యాదయన శార్యముతో స సంబద్థము లేనట్టి 
యవధి, (ఆ+ఉదశానాల్‌ =ఓీచకాన్నాత్‌ . Jee )రకుంచును,(ఆభివిధి యన కార్య 
ముతో 'సన్బునముగల యరధి, (అహా ౩ న్న తాన్‌ =అహీచ్చ; శాత్‌ ) ఆశారము 
బ్‌ త్రీ గును, వాక్య్ళళబ్లమునకు Sar స కు re 
మునందు, WL be నాళ గమ బోశ్తు 7 ద, వీని కదావారణములు 
చూపబడిను, షస స జీదజిద్న చేకమును (గ హీంపవశెనని 


యాళయము, 
* 105, ఫీల్‌, 1.1.15 (నిపాత 9, (వగ్ళవ్యాక్స్‌ 
ఓదన్షో నిపాతః | ప్రగ్ళవ్యాః స్యాత్‌ | ఆనో ఈళాా॥ 
105. wis _న్రమందుగఅ నీపాళము (పగృవ్యామగును, అహో 
ఈశా, అహో అనునది 'ప్రగృవ్యామగుట చే నవాబేళమను నివృ త్తమయినది, 
* 106, 'సంబుజొ శాకల్య స్వే తావణాగే, 1.1.16. సంబుజ్కా, 
శాక ల్యస్య, ఇతో, ఆనారే! (ల్‌ ఫి (పగ కార్ట్‌ 
frp శక కార హొ (గ్రగ్నహోో౭..వైడికే 
ఇతౌ పే! విష్ణో ఇతి! విష ఇతీ। విచ్ణనితి! 
౯ 
. అబార ర ఇతి కమ బహ్మబడ్ధ సవిత్యబ్రపీత్‌ |] 
106, అర నున wee: యర్థము, సంబుద్రిని నీమీ లగ 
శేనికాన శవ త్రమగు నగేశారమ్సు జీదసులోనిది శాశేటి ఇతిళబ్ణను 


నూ, 107, 108, 109] స్వ రసన్టి ప్రకరణము 7§ 
పఫరమగన పుడు శాకల్యునివుతేమున (పగ్భహ్యామగును, శాకల్య(గనాణను 
వలన వికల్పము ఫలితమగును, ఖిస్లో ఇతి! మతా న్రరమున నిస్లవితీ, విష్ణో 
అనునది విష్ణుళబ్బమునకు 'సంబుద్ద్య నృము, సంబోధసమందు 'ప్రథ్‌మైకవచనమొ 
(సు) సంబుది యనబడును, విష్థు-ను, అనునది విష్ణో ఆని యగును, 
ఇచట కీ "కారము 'సంబుద్ధినిమి త్రేకము, “ఏ జా గా బవ్మాబగ్ధవిశ్య బ్రవీత్‌ *? 


(శ్రవ్మాబన్లో ఇత్య(బవీత్‌ ) వేద వాక్య మిది. ఇచట (ప్రగృవ్యామును 
వారించుట ఇతిళబ్దమునకు “ఆనానే? అను విశేషణ మొవళ్యకము, 


వివరణము:__ ఈయాపము కొన్నిపు స సకములలోే నగబడుచున్నది, 
(పగృవ్య సంక లేనిపడ మం దవాబేశముచేసి 6 లాోప ళ్యాక ల్య స్య” (690 
సూ చే వలోపముచేసీన విస్టఇతి అనిసిదమగునని యభి|జాయనా గావలయును, 
శాని ఇాకల్య్యనిమళ మం దే " పగ్ళవ్యాసీం విహిత మెనందున నామతే మునండే 
(ప్రగృవ్యాసంజ్ఞ లేదనుట సరిగాదు -గాన నిట్టిరూపము (పామొౌణికమాు గాదు, 


# 107. ర్‌ ఇ క. 17. (ఇతో శాక ల్యస్య3 అనానే 


(ప్రగ్భవ్యామ్స్‌ 
ఊబ ఇతె చా (పాగు క కమ్‌! ఆ ఇతీ। వితి॥ 
107. ఆ (జ్‌) అనునిపాళము, వెదికము గానట్టి ఇతిశబ్దము పర 


మగున పుడు bee (ప్రగృవ్యామగును, ఉఇలీ, నీతా న్దరమున, విరి, 


* 108. 11.165. (4 భక శాకల్యస్య, అనారే, ఇత 
ఊ ఇత్యయమా జేశో వొ స్యాత్‌ | ఊ ఇదరి, 
108. ఉ(జ్‌) అనునిపాతమునపవ, వెదికముగానట్టి ఇతిళబ్బము 
నాజేశము Sh నగును, 


ల 
వివరణము... “టబ ఊఊ” అను సూత్రము విభాగనుచేసీ వ్యాఖ్యానము 


(UW | 
జేయబడెను, కాక ల్యమళమం బే ఉ ఇతి. ఊ ఇతి, అను రూపములు 'నీద్‌ 
మగును,  ఇతరమతమందు నవితి అని యగును, యోగవిభాగ ములేనిచో, 

UU 
కాక ల్యమత మున ఊ ఇత్తి అను నొకరూపమే సాధువగును, "కావున ఉ ఇతి, 
ఆనురూపసు యోగవిభాగమునథ ఫలము, 
*109, మయ ఉభుో వో పాః 5_5్‌=వీకి, మయ్య రూ, వః, వా,(ఆచి 
మయః పరస్య ఈలో వో వా స్యాడచి! కిము ఉ క్షన్‌ 
| కిమ్వు కన్‌! సక్‌ నధ త్వా న్నా నుస్వారః, 


4 కళొముదీశరచాగమము (నూ. 110, 111 


109. మయ్‌(ప్రత్యాహారవర్షముక౦ కు పరమగు ఉజ్‌ (ఊఉ యొక్క 
సానమం దచ్చు పరమగునపుడు వశారాబేశము వికల్పముగ నగును, కిమ్వు కృష్‌, 
(85 & ఉ కమ్‌ ఇచట మశారమునకు “ మను స్వారః” (123) నూ, వ్ర 
ననుస్వారము చేయునపు డీవకారా దేశమసిదమగును-గాన వాల్లు పరముగ శేదు 
అనుస్వారము రాదు, పవీమందు కిము ఆ కమ్‌, ఉ కారము “నిపపాత 
పీశాచ్‌”” (10ఉటు నూ, వే (పగ్భవ్యాముగాన సబవర్ల దిర్భము రాదు, 

* 110. ఈదూతొ చ సప్తమ్య్థ. 1_1.19. ఈదూలా, చ, 

స పమ్య శే, (పగ ఎవ్యామ్‌ 

సపవ్యునే పర్షవసన్న మోదూద నం (పగ్భవ్యాం 
స్యాత్‌ | న. ee ten 
నుపాంనులుగితిసపమ్యో లుక్‌ | అర్మగవాణం క్రీమ్స్‌! 
వృ త్తావర్ధా సరోపసం(కా నె మాళూత్‌ | వాప్యానుశోో 
వాప్యళ్వః। 

110, మం రైలుకు వరమౌన మైన ఈ కారా నముగాని, 
ఊళారా నముగాని, (పగృవ్యామగును, సోమా గారీ అధి|శితః, మొనుకీ 
తనూ ఇతి, ఇవి "వేద వాక్యములు, వీనిలో గారీ తనూ శబ్బములకం కు 
పరమగు స ప్పమోనిభ కి “నుపాం నులుక్‌ (7-1-89) సూ చే 
లుక్కు_ వచ్చుటచే గరీతనూళబ్టములు స పృమ్యర్థమందు పర్యవసన్నము లైనని, 
అర్ల|గవాణమునువిడచి “ ఈదూతా చ స సప్తమి” అనినను, యేన విధిసూ!త్ర 
(వీక్యయ।గ్రహణపరిభాషలచే నీదూద న్రమగు స ప్రమ్యున్న మని యరను 
లభించును. గొరీఠనూళబ్ణము లిట్టివే యగును, కావున నర గ్రహణఫలమే మనిన, 
“చాప్యళ్వఃఖి' అను సమాసములోోని వాపీశబ్బముగూడ నీద న్నమగు 'స్తమ్య న 
మేగాన నిచట పవ క్షమగు సంజ్ఞ ను వారించుట ఫలమని (గ హించదగును, 
ఆర్థ్యగ్రహాణసామర్థ్రమువలస స ప్రమ్యుర్ణమొత్రముే బోధింపవలయు నని 
అఫ్టీంచును. సమౌ 'సమందలి వాపీశబ్లము వ్య స్తప యోగమునందువలె వాపి 
యందనునర్థమా నేగాక వాపీయందున్నవానిని (( ఆశ్వాదులను ) గూడ 
బోధించును, ఆనగా స పమ్యరమునీ గాక అతిరిశారమును గూడ బోధించుట వే 


చాపీళబము స ప్రమ్యరమా'త్రమానీ న రమానముగాదోనీ యాశయము. 
టు ఎ థి ఇవో 


«111. అణోజ.పగ్భవ్యాస్యానునానీక 1: 5.457. అణ, 
ఆపగ ఎవ్యాస్య అనునాసిక 8, 
ఆపగ ఎవ్యాస్యాణో౬వసె నే ఆను నానీళో వాస్యాత్‌ | 
దధి దధి! ఆప్రగృవ్యాస్య కిమ్‌! అన్నీ |ఇక్య చృస్థిః! 
యేం ప్రగృవ్యాములుశానట్లి యనసానమందలి అణ్ఞుల క నునానీకము 


న 
వికల్బనుగవచ్చును. దధి, సతృమందు, దధి, అన్నీ, ఇచట సీశారము 


నూ 112 1] హల్లు స సప కరుతకు 75 


ఈ ఈదూ దేత్సూ” (తముశే, (పగ్ళవ్యాము, దీని కను'నానీక మును వారించుట కై 
“ఆ పగృవ్యాస్య” ఆను విశేషణ మావళ్యక ము, 1 అచ్చని సమౌ పినొం చెను, 

వివరణము: 1 “అల్బాచ్‌ తరమ్‌” (సూ్యూతము) “సిదమనచ్‌ త్వాత్‌ ””, 
(వార్తీ రకము)  “కథమనచ చ్చ మి, ( భావ్యము ) ఈ  పయోగములవలన 
సమాసము మొదలగు వృత్తులలోనుండు అచ్చదమందు పదా న్తశార్యము గాని 
(వత్వానులు) శ్చుత్వీముగాని (ప్రవర్తి రించదని తెలినీకొనదగును, శావున 
కట... అనుచోట జత్యాదు లేల (ప్రవర్తించ వను శజ్క_ నిరాకృతమగును, 
ఇట్టి శంక కే యవళాళశము గలుగదుగాన సః అనుట 'సమంజుసముగ 
నోండును, 


స్వరసని ప్రకరణము సమాక్టము. 
థి ల 


ర్త 


౧ాయికాాజూక్రిర్రిరైా దుష 


eee 


శ ట్‌ 


4. హ ల్ఫన్టిప్రక ర జివి 


* 112, సోః క్చునా ళ్ళు, ర_4_40. సో, క్చున్కా ళ్చుఃః 

సళారత వర్షయోళ్ళశార -చవర్హా భ్యాం యోో 
కశారచవర్తౌ స్తః। వారిశ్ళేతే! రామళ్ళ్చినోతి! స 
చ్చిళ్‌ | శా ర్టిక్ఞాయ॥ 

112. సశారకవర్తమల వ శవర్గ చవర్గములతో సంయోగ మున్న పుడ 
(క్‌నుముగ శవర్ణ చవర్ణము లాజేశేములగును, వారిశ్ళేతే (హారిస్‌ +శే కే) 
రామళ్చినోతి గ శామ్‌ +చినోతి ) సచ్చిత్‌ ( సక్‌ +చిత్‌ ఏ కార్డీ ఇయ 
(కారిన్‌ +జయ॥ 

వివరణము! నూ|తమున స్తుళ్చుళబ్బములు, ఈ త్తరనూతచున షుళ్ద 
మును 'సమాహారద్వస్వ్వ్రములు, ( స్‌ చు తుళ్ళు అనయోస్పమావోర స్తుః, 
ఈరీతీని  సమొాసమునెరుగునది, ) నపుంసక లికననకబదులు ఫుంలిద్దము 
న్యూతమందు సాధువగును, ఆ ధ్యాహారలబమగు యోగళబ్దమునవ సంయోగ 
నర్థము, ఇతరవర్ణముతో వ్యవ ధానమున్న పుడు సంయోగముండదుగాన, చిత, 
మిత్యాదులలో క్పుత్వము రాదు, సానులవ ఆ జేళములకను య థా సంఖ్యము 
గాని స్టానులకు నిమి శ్రములకను లేదు, ఇట్లు చెప్పుటలో. విశ్నః ఇత్యాదు 
లందు ? కృత్వని'ేధమున కై విరచితమగు “శాత్‌ (118) అనునూ(త్రమా 
క్రాపళము, శవర్శమునకు తవరముతో సంయోగమున్న పుడు కృురరవా ని పీయే 
శీనందున నివేధను వస్గర్థమరు కైపళమగును, 


76 శాముదీశరదాగమము [నూ 118, 114, 110 


* 118. శార్‌, 0.444. (తోక ళ్చుు న) 
భార్సరస్న తీవరస్న కృత్యం న స్వాత్‌ 
విశ్నః। తా. క 

118. శవర్షముకం కొ పరమగు తవర్షమానట శ్చుత్వము రాదు, 
ఉదా! విశ్నః, పక్ష కి 

* 114, పనా హః 8_4_41. హ్టున్యా స్టుః (స్తోఖ 

Ex మనా చమూ గే నుస్స్యాల్‌ | వ 
రామ్టీ కే; ్రేష్టా; కెట్టీశా। చ క్రిణ్ణా కన్నే! 

114. నశొరతవర్షముల వ వశారటవర్గములతో సంయోగ 
మున్న పుడు (క్రమముగ _ పుకారటవర్లము లా దేళములగను, రామష్టష్ట,, 
(రామస్‌శాషష్ట్ర) రానుప్టీక తే, ( రామన్‌ +టీక తే పేహ్టై._ (పేవ్‌+ తా 
ళం (చ కిన్‌ +థాక స్రు॥ 

వివరణము: ఈసూ[త్రమునగూడ gg bees య థాసంఖ్య 
ముగాని సానులక నిమి తములకను లేదు, తవగ్గమునక షశారము పరమె 
నపుడు వేత్వని చే ధమును విధించు “*తో్కోషి” 116) ఆను నూత మే 
యిందు (ప్రమౌణము, 

* 115, న పదా న్తాట్రోరనామ్‌, 8_4.4ఉ2, న, పచానాత్‌ ,టోో, 

ఆనామ్‌, "ధం షు) న్‌ 

అనామితి లు ప్రపక్టీకం పదమ్‌! పదాన్తాట్రవర్రాత్పేర 
స్వా నామన; మర్న స్యాత్‌ 1 వషట్‌ స న్తః! టా లే! 
పదాన్తాత్కిమ్‌। ఈశ; టో కిమ్‌! సర్చిష్టమమ్‌1 వా! 
ఆనామ్నవతి నగరీణామితి వాచ్యమ్‌। షుళ్లామ్‌! షు్జివతిః। 
పుజ్టాగర్యః॥ 

115. అనామ్య్‌ అనునది లుస్తపుస్టృష్టిన్త నము, (అనామక పదాన్త 
మయిన టవర్హముక ౦కు పరములై నామ్‌, ర్‌ం భిన్న ములు సశారశ వర్త 
ములకు స్టుత్వము (పవ ర్రించదు, “పట్‌ స చః షట్‌, అనునది పదమగుట జీ 
టశారము పదా న్హమెనందున సశారమునప్‌ ష్షుత్వేము రాదు షట్‌ శ్రే 
ఇచటను టశారము పదా నమే గాన మ్టుత్వము రాదు, a (ఈట్‌ +శే) 
ఈడథాతువునకు అట్‌ (పథమెకవచనము, టశారము పదా నముగాదు. 
ఇచట ష్టుత్వనిపే.థమును వారించుట కె టవర్షము పదా న్రముగావలయుననవల 
యును, " సర్పీష్టమమ్‌, (సర్పిన్‌+-కమమ్‌ ఇచట “స్పుత్వని-మేభమును వారించుట క, 
టవర్షము కంల పరమైన తవర్షమునెక్తే నిషేధమనవ లెను, 'సర్చిమ్‌, అనుచోట 
మశెరమునక్‌ జ శ్వమువలన దశారము వచ్చునుగాన నిచటను పుత్వ నిషేధ 
మగననుటట వీలుపడదు, వ్రాస్వాతాణదా” (8.8.10) నూ చే సర్చిష్‌ 
కవాలని 'సళారమునకు (పవృ ర్తమెన షత్వము, జ కానరాక శ్రద్‌ ద్ద 


నూ. 116, 117 ] Syd] tn 7 


నుగుటచ్వే జ శ్వము రాదు గాన వళారమే యుండును, చా! నామ్‌ (ప్రత్య 
యమునవతి నగరీ శబ్బములలోని నశారమునకు స్షుత్వనిపే.ధము లేదని చెప్పవ లెను, 
షక్ణామ్‌ ( షట్‌ +నామ్‌ ) షళ్షివతిః ( షటోసవతిః ) షళ్టిగర్య, ( షట్‌ + 
నగర్యః ). 

4116. తో షి. 8.4.48. తోం షి, (మ్రుః న) 

తవర్షస్య షశానే పరే ష్టుత్వం న। సక్‌ షష్టః, 

116. తవర్షమునకు వకారము పరమగునపుడు షుత్వము రాదు. ఉచా॥ 

సక్‌ షష్టః, 
రులాం జనో2 నే, 8_2_89. 
వాగీశః। చిదూపక్‌. 

ఈనూత్రేము స్యగసన్లి|ప్రకరణమున ( నూ, రిక్‌.) వ్యాఖ్యాత మెనను, 
సందర్భశుద్ధికై తీరున నిచట చూపబడెను.  వాగీళః, ( వాక్‌ +ఈళ్ళ్య ఎ) చిదూ 
పమ్‌ ( చిత్‌ +రూపమ్‌ ). 

* 117. యరోనుగానీకే౭._ నునానీకో చా, రి_4_కర్‌ యరః, 

అనునానీకే అనునానీకక, వా, ( పదసర్ష, అన్తే ) 

యరః పదా న్తస్యానునాన్‌ కే పనే. నుగానీ 
కోనా స్వాత్‌ । ఏక న్మురార్వి। ఏతద్భురారిః। 5 
('పయత్నాఖ్యామ న నరత మే స్ప్గ్శే "ee విధి 
రయం రేఫే న (ప్రవర్త ర శే, చతుర్శుఖః। వా। (ప 
త్యయే భాపాయాం నిళ్యక్‌ | క న్యాాతమ్‌। చిన్మ 
యమ్‌। కథంతర్శి కనుదోద-గాః కవద న్లఖి 
ఇచి, యవాదిగ కే దకారనిపాఠ నాల్‌ , 

117. పదాన్ద్ల మందలి యర్‌ వర్గములకనుగానీకము పరనుగునపు 
డనునానీకము వికల్పమాగ నగును, ఏత ను రారిః (వీఠద్‌+మురారికి పతీమందు, 
ఏత ద్మురారిః. అస్టాధ్యాయియందు సె ఈస్తా "నే నరతమ ఉరణ్‌ రపరణి అని 'సంహీ 
తాపారము గలదు, అచట “సాన రత యేస అని వేదము వేసీ యా'బీళములు 
సాన్మ(పయత్నముల చే నత్య న్లవవీ సద్భశములగు సానులంచే వచ్చునుగాని 
వీసద్భశస్థానులందు రావని వ్యాఖ్యానము చేయబడెను, వణ్యుఖ్ర 
(పడ్‌ +ముఖః) అనుచోట డశారము (సాని) సాన పయత్నములమే నాజేళ 
సదృళమగుటవలన నద్దానికి ఇశార మొబేళమగును, ఈనూలీమిట్టి (ప్రయోగ 
ములలోని స్పర్శవర్ల ములందు Dl Sg చా దేగమునక (ణశారాదులవ 

పత సానులందు (శేఫాదులు (పవర్తి ర0చరు. "కావున చతుర్భుఖః, 
అనుచోట మునక ను గానీక ము రాదు, "ఇళారశేఫమలవ సౌనసామ 
మున్నను (ప్రయతే షసొన్యుము లేనందున, లేఫము ణళారమునన సద్ఫ్‌ళతమను 
గాదు వా, ఆనునానికమొదియందుగల (ప్రత్యయము పరమగున ఫుడ్యు 


7 కాముదీశరచదాగమనుమా (నూ. 118, 119 


పదా న్తమందున్న యర్‌ వగ్గమునక, ఫాషయందు (లౌకిక భాషయందు) అనునాసి 
శాదేళము నిత్యముగనగును. తన్నాత్రమ్‌ (తద్‌ +మాతమ్‌ మాత (చ్‌) 
(ప్రత్యయము, చిన్మయమ్‌ (చీద్‌ 1మయమ్‌ మయ (టొ) (ప్రత్యయము, 
66 నుదోద గాః కథద్మ న నః * అనునది రఘువంశములోని [పయోగము, 
“కకద్భ్మ నః ) అనునది మతువ్‌ (పత్యయా న్లము. (కకద్‌ మత్‌) ఇచట 
సీవారి కముచే విధింపబడిన యనుచానీకమును చేయనందున నీ పయోగము 
సాధువగునా అను (ప్రశ్నకు సమౌధానము:_. యవాదిగణమున పాణిని 
“కవద్మాన్‌” అని దళారముతో గూడిన రూపమునుచ్చరించెను. శాన 
సీనిపాత నమను నానీక మును బాధించును. అను నాసిక మిష్ట్రమెనచో లాఘవము 
నెపేతీంచి *6క్ర కు న్యా” ననియే యు-చ్చరిం చును గాన “కపద్భ నలి” అను 
(పయోగము సొధుజే యని (గహించునది. 


వివరణము: “ఇకో యణచి” సూ, చే, విహిత ములగు యణ్లులు స్వసదృశము 
అగు (వాసే స్వేశారాదులండే (పవ ర్తించును గాని, విసద్భశములగు దీర ములందు 
(సుధీ+ఉ పాస్యఖ్ర పవ ర్షింపక పోవునని హస. నంత మే”అను'సస ప్తమ్య న పాఠము 
భామ్యమున దూషితమగుటవలన నీపాఠముననుసరించి “చతుర్ముఖి” అనుచోట 
ననునాసీక వారణ మను చిరమని నా గేకుడు పాయా న్లరమును జెప్పెను; _“ఆనుస్వా 
రస్య యయి పరసవర్శ § (126) అను సూ[రమునుండి సవర్షపదమున కీ నూత 
ములోనికపక ర్థముచేపీ యర్‌ వర్గమునకు సవగ్గమగు నను నొసీకమా జేళనుగునని 
వ్యాఖ్యానము చేయవల యును, శేఫమునక, ఊపహ్మలకను సవర్షములు లేవని 
(కేఫీ౭_ను నాసిక ప పర సవగ్శయో; (పతీషే నో వ కోక్య, న వ కవ్యః శేఫోహ్మ 
జామ్‌ సవర్థాన సన్ని స్‌ భాప్యమందు చెప్పబడుట చే శీధఫమున కనుగానీకము 
నివృ త్తమగును, అని] 

* 118. తోర్ది. 8.4.60. తోక, లి, (పరసవర్లణ తవర్షస్య 


WU 
లశాకే పరే పరసవర్గః స్యాత్‌ | తల్లయః। నిద్యాల్లిఖతీ। 
నశారస్యాను శాసీకో 'అశారః॥ 
118. తవర్షమునట అకారము పరమగున ల పరసవర్షము (లశార 


'సవర్గము) ఆదేశమగను, తల్టయః, (తద్‌ +లయ్క విద్వాల్తేఖతి (విద్వాన్‌ +లిఖత) 
అన నాసీశానను నాసీకభేదములవే లశారము రెండువిభములని యిదివరకు వెప్ప 
బడియెను, అనునాసికమగ నశారమునకు సదృ్భృళ మైన యను నానీకల కార మే 
యా జేళమగును, 
* 119, ఉదఃసాసమ్మోః వూరంస్న, 8.4.61. ఉదక సా 
ర్ట ఖ్స వ"న్రీ థి 
స్త మ్మో! పూర్వ'స్య, (నవర్ల) 
ఉదఃపరయాః స్టాస్త మ్ళోః పూర్వ సవర్లః స్యాత్‌ | 
ఆచేఃపరస్య। ఈ గక ళా త్తన్ఫునమ్‌; అ కాఘోవస్య 


ఇ 


నూ, 120, 121122] వాల్స స్థిప్రకరేణ మో fg 


మహా ప్రాణస్య సస్య తొద్భశ వవ థశార్య, తస స్య రుకో 
రురీతిపావీ, కోలోేపః। లోపాభావప బే తు థశారసె స్యెవ 
(గోవణమ్‌! నతు ఖురిచే తీచర్వ్వమ్‌ | చర్వ్యం (చతిథశార 
స్య్యాస్‌ ప కంత! 

119. ఉద్‌ 'అనునుపసర్షముకం'టె నవ్యవదాళ పర ములగ” స్మా స్తవ 
అనువానికి వూర్వసవర్షమౌ డేళమగును “ఆదేః పరస స్య (45) అను సంభాషన, 
శ _స్తమ్ములయాదివర్లమగు సకారమునకే దశార సవర్గమాడేశనుగును 
ఈ తానమ్‌ మ స, ఆ త్రమృనమ్‌ (ఊద్‌ -స్రమృనమ్‌ ఇచట నఘో 
పషుము మహా పాణమువగు సశారమునక ట్లి థశారమే యా జేళమగును, 
(ఉత్‌ ధ్‌ థానమ్‌) ఉత్‌ ధ్‌ తమ్భనమ్‌) దీనికి “యునో యురి” (72) నూ, మే, 
వెకల్పికమగు లోపమగును. అ ఈ త్రమ్మనమ్‌, లోపము (ప్రవర్షింపని పక్ను 
మందు థకారమే (కుకమగునుగాని “ఖరిచి సూ, చే చ _ర్వమురాదు, చర రము 
చేయునపుడు పూర్వ సవర్గము (ధ కారము “DR ఇందులకు గారణము, 


* 120. రుయో వళోన్యకరస్యామ్‌ 8_4_62. యుయః 
వ్య అన్యతర స్యామ్‌, (పూర్వ స్య; సవర్ష్మశ) 
రుయా పరస స్య హాస్య ఫూర్వసవర్షో వొ స్యాత్‌ | 
ఘాోపషువతో నాదవతో మహో(ప్రాణస్య సంవృతకద్దస్య 
వాస్య తాదృళ్‌ వగ్గిచతుర్థ ete వాగ సః! 
వాగ్‌ వహార్కి॥ 


120. రుయ్‌వర్షముకం కె పరమగు వహాకారమునథ వూర్వ'సన ర్ల దేశము 
వికల్పముగనగును. ఘోష, నాద, సువార, మహా(పాణ (పయత్నములుగల 
నాకారమునక ట్రి వర్గ చతుర్లవర్ల మే (ఘశారాధులు అదేశమగును, వాగ 68 
(వాగ్‌+నారిబీ పళేనుంటే వాగ్‌ హరిః, చాన్యా(ప్రయక్న మాలకిట్రి చోటు 
లంజే యుపయోగమని యీవరలో చెప్పబడెను. 

* 121. శశ్ఫో౭..టి, 8.4.68. ఈ భః అటీ, (రుయ్య, 

అన్యతర స్యామ్‌, పద'సర్ష, నై 
పదాగ్లాత్‌ రయ; రస్య శస్య ఛో వాస్యాదటి! 
దస్య స్చ్వేన జుకా రే సే 

121. పదా న్తమైన రుయ్యుకం టె పరమగు శవర్షమనక్‌ ఆట్‌ 
(ప త్యావారవర్ష రము పరమగున ఫుడు ఛకారాదేళము వికల్పముగనగును, రద్‌ --శివః 
ఆనుచోట శవర్గమునకు ఛశారము వచ్చును, తద్‌ [_ ఛి, దశారమానక 
CO జకారనుగును,. తద్‌ +భివః, ఇట్లుండ, 

* 122, ఖరి చ, 8.455, ఖర్కి చ (రులాహ్‌ చరబ ఖ8ి 
పళేర్యులాం చర్య స్యు1॥ ఇతి జళారస స్య చకార! 


80 కొముదీ శరచదాగనుము (నూ, 128, 124, 1253 


తచ్చివః। తచ్‌ శివ్య। వా॥ ఛత్యనుమోతి నాచ్యన్‌ తచ్చ 
జ gp న బాన నాలా . అ 
శేన। తచ్‌ శోకేన! ఆమి కమ్‌; వాక్‌ క్ర్యతేతి॥ 
య 
122, ముల్‌ వగ్గములన ఖర్యకములు. పరమగునపుడు చర్వర్షములా దేశ 
. ములగును, తద్‌ +ఇవః అనుచోట నీస్యూతముచే జకారమునకు చశార 
మొ డేశమగును, కచ్చిర్మ, ఛత్వాభెవపతుమందు, తచ్‌ శివ అని యగును, 
వా॥ ళశ్య్ళ్చోటిం సూూతిమున “అటి?” అనపడముయొక్క_ సానిమున “అమి” 
అని చెప్పవలయును. అన?౧ అమ్‌వరము పగమగునఫుడు ₹ సేర్ణ మునకు ఇ కార 
మాచదేశమగునని యగ్గమగును. తబోశేన, (తద్‌-| శోకేన) పతృమందు 
cr య 
శోకేన ని తతి, చ్చ శావగమునకు మప 
త్ర-చీ శోకేన, వాకశ్ళ్ళాతతి. ఇచట గ్రమునణ ఆమె త్యాహారమున 
చేరనటి చకారము పంముగనున్నగి; గాన నిట్లిచో (౫౬ ౦దు ఫత్వమును 
వి 
వారించుట కె అమ్‌ గళము నిమి తమనవలయును, 
ల... ac వి 


*128. మోనుస్వాగం.. ర5-5ి-2త, మఖ అనుస్వారః,. (పద 
స్య, హాల) 
మానస్య టం ఉస స లి! ౪ 
లో న్య్యస్య! సహారిం వసే పద స్యేతి కదా! గస్యూ తే 
128. నుకారమంతమందుగల పదమునకు హల్లు పర మెనపుడను 
స్వారమాబేశమగును, “అలో చన్యస్య” (48) పరిభాపచ్చే పదము తుదినున్న 
నుశారమున'కే యనుస్వారము వచ్చును. వారిం వే, (వారిమ్‌?-వ వ్ర) గమ్య తే. 
గమ్‌ అనునది ధాతువగుటచే పదము గాదు. ఇచట నను స్వారముతు 
వారించుట కె మౌ న్నమగు పదమున జే యను స్వారమును విధింపవలయును, 


* 124, నశ్చాపదా స్తస్య ములి. 8.324. నః, చ్క అపదా 
నస్యం ములి, (మః, అను స్వాగ్యఎ) 
నస్య మస్య వాపచా న్తస్య రుల్యను'స్వార 
స్యాత్‌ । యకాంసీ। ఆకంస్యలే। ములి కిమ్‌! నున్య లే॥ 

124. పదా నములు గానటువంటి, నకారమళారములన, రుల్లు పరనుగునపు 
డను స్వార మాడేశమగను, యశాంసి, (యశాన్‌ స్‌+ఇ) ఆశ్రంస్య తే (ఆ క్రమ? 
స్య కే) వీనిలో నశారమకారములు పదమధ్యస్రములుగాని పదా నములు గావు, 
మన్యతే, ఇచట నశారమునక నుస్వారనివృ లీకై రుల్లు నిమిత్త మననలయును, 

* 125, అనుస్వారస్య్థ యయి పరసవర్ష, రి-4_58, అను 
స్వారస్య; యయి, పరపవర్ష॥। 
స్ప్సష్టమ్‌। అప్కాతః। అక్షత, కణిత 1 శానః! 
గుమ్మిఠ $1 వర్వ న్లీత్యతణ ల్వే పాపే తస్యాసిద 
శ్వాదనుస్వాలే పరసవన్లే చ కృతే కస్యానిదీశ్వా 
న్నణత్వమ్‌। క 


నూ. 125, 126, 127] వాల్సన్థి ప్రకరణము 81 


125, అను స్వారమునకు యయ్‌ (పత్యాహారవర్ణము పర+మన పుడు పరస 
వర్ష వూ దేశమగును. ఆజ్కి_త 8|| (ఆంకిత 5) అను స్వారస్తానమున 'సద్భళములగు 
నాయావర్త పజ్బుమము లే యాచేశముల ను. ఆబ్వాతః। (అంచిత కబెత? 
(కంఠిత 9) శా నః (శాంత9 గుమ్భితః (గుంఫ్‌త 9 కుర్య ని అనునది (కురు + 
అగ్రి కృజ్‌ ధాతునునక లట్‌ (ప్రథమప్రురుష బహువచనా న్రము. ఇచట 
(పత్యయమున స్వాభావికమగు నశారమునకు “* అట్‌ కప్యాజ్‌ ”, నూ, చే, 
ణత్వము, 6 నశ్చాపదా న్తస్య *” నూ, మే ననుస్వారమును (పౌ ప్రములగుచున్న ని. 
ణత్వమనీదమగుటవలన మొదట ననుస్వారము పిదప పర సవర్ష్యము (పవరించును. 
(కర్వంతి। కుర్వ న్ఫ్ర) ఇపుడు తిరుగ (పా ప్రమగుచున్న ణత్వము పర సవర్షమ 
ప (నకారములేదుగాన్ర (ప్రవ _ర్థించుట కవకాళములేదు, 

* 1926. చా పడా న్లస్య, 8_4_59. వా, పదా న్తస్య (ఆను 

స్వారస్య యయి పరసవర్ణ ౭1) 
పడా న్హస్యాను సార స్య యయి పరే పరసవ 


UY 
గోవా wy త్వబ్క_రోషి. | bus | సయ్య నా! 


U UU 
సంయనా | సవ్వత్సరః | సంవత్సరః। యలోకమ్‌! యం 
pur -) cn 
లోక మ్‌। అ తానుస్వారస్య పతే ఒనునాసీశా యవలా;ః॥ 
126. పడా న్దమగు ననుస్వారమునకు యయ్‌ (ప్రత్యాహార వర్షము పరమగు 
నపుడు పరసవర్ణాదేళము వికల్పముగనగును |! త్వజ్క_రోపి. | పత్నమందు | త్వం 


ల (UU (WY 
కరోషి, |! సయ్యనా | సంయన్తా। సవ్వత్సరః | సంవత్సరః | యల్లోకమ్‌ 1 యం 


టో 
లోకమ్‌ | సయ్య నా మొదలగు నుదావారణములలో ననునాసీకములగ్తు యవలలు 
(క్రమముగ పర సవర్హాబేళములగును, 
* 127, మో రాజి 'సనుః కా. 8_4_25. మం, రాజి, సమః, 
కా! క్విబ స్తే రాజతౌ పే సమోవ'స్య మ ఏవ స్యాత్‌; 
స్నమాట్‌ | 
127. కిన్‌. (పత్యయా _న్హ్నమగు రాజధాతువు పరమగునపుడు 'నమ్‌ (ఉప 
సర్దము) యొక్క_ నుకారమునక మకారమే యాబేశమగును. సృమౌట్‌, 
రాట్టనునది రాజధాతువునక క్వ్‌బ నమ్మ మకారమునకు మకారవిధాన మను'స్వార 
* 128. హి మపనే వా, 886.26, హే మపన్వే వా! 
(చుస త్త మః) 
11 


వ. కాముదీ శరదాగమము [నూ 128, 129 


మపనే హశాశే పశే మస్య మఏవ స్యా 
ద్వా | హాల హల చలనే | కిమ్‌ హ్మలయతి | కిం 
హ్మలయతీ | వా! యవలప చే యవలా 'వేతివ కృవ్యమ్‌ || 


128. మశకారము పరమందుగల వాకారము పరమగున పుడు, మకారమునకు 
మకారాదేశము వికల్పముగనగును. కిమ్‌ హూ హ్మూులయతి. పతృమందు కీం హ్మల యతి, 
వ్మాలయతి అనునది -చల సొర్పికనుగు హ్మల ధాతువునకు ణిజ నసరూపము॥ వా॥ 
యకార, వకార్క, అశారములు పరమందుగల వాకారము పర మెన పుడు, మకార 
మునక యికార, వకార, లకారాదేశములు వికల్పముగనగును, 


* 129. యథా సంఖ్యమను దేశ స్ఫృమా నామ్‌, 18.12. యథా 
సంఖ్యమ్‌, అనుదేశః, సమానామ్‌ | 


U 
సనునమ్మ సి విధిర్యఫా'సంఖ్యం స్యాత్‌. | కియ్‌ 


\U ( 
వ్యాః | కింవ్యాః | కిన్‌ హ్యృలయతి। కింప్వూలయతి | కిల్‌ 
హాదయతి | కింహాదయతి | 


129. క నంఖ్యగల వానితో సవన మగల తన 
నతి కమింపక (ప్రవ ర్హించును. *యవలపరే 'యవలాజేతి వ క్తవ్య*” మను 
వార్టికముచే, యవల విధానమొా'బేశములతో సమానమగు సంఖ్యగల యవలలతో 
సమ్బన్నము గలదగుటవలన (క్రమము ననుసరించును, 2. అనగా యకారపరకమగు 
పహాళారము పరమగునపుడు యశకారాదేశమే యగును. ఇస్తే వకారలకారములు 


| 

పరనుందు గల్లునపుడు నూహింపునది. లీ. కియ్‌వ్యాః (కిమ్‌ 4 వ్యా పక్ష 
WU 

మందు కిం వ్యాః | కివ్‌ వ్యాలయతి. (కిక్‌  వ్యాలయతి పక్షమంద్యు కం 


లో 
న్వాంయతి | కిల్‌ హాదయతి | (కిమ్‌ + హాదయతి పతుమందు కిం హాదయతి ॥ 


న:__(1) ఇట్లు ఇష్టుట చే, ఉఊ ద్లేళ్యవిఛేయములు సమస సంఖ్యాక ము 
శెనప్పుచే శాల నుద్దేళ్యములు దీని విశేపుణములు సమస సంఖ్యాక ములయిన ఫుడు 
క నూతేము (ప్రవ రి రించును. సమూలాకృతే జీ వేము హాస్‌ కణ (గహః 7౫ 
(84-86) నూ(త్రముచే, వాకా, కృజ్‌, (గవా, ధాతువులవ సమూలా కృతే 
జీవ భబ్బములుపపదములు7ా నున్నపుడు ణముల్‌ (ప్రత్యయము విధింపబడొను. 
ఇచటాడ నుదేక్ళముల వ తద్వి శేషణములకును, (గమొన్వయము సిద్దనుగును, 


(2) ఈ నూూతములేవన్నను, “ళో తుం మితం విప శ్రీం చ జయ 

రణ్వాయ భయ”, (శత్రువును జయించుమ్కు మిత్రుని సంతోషము "పెట్టుము, 
ఇ 

ఆబేదను తోొలగిం పఫుము) అను లోక న్యాయమువలిన-నే “ యవలప లే యవలా వేతి 

వ కృవ్యమ్‌ ౩) "మొదలగు వొ ర్థికములలోను, కక పాఘాభ్మా ప (7-8-78) 


నూ, 129, 180౧] షన లలి 


ముదలగు న్నూత్రములలోను (గమౌన్వయము సీ వీదవముగును. కానీ ఈ పరా 
సపదానాం స టి (8.4.52) "మొదలగు నూ త్రములం 
దితరనూ(తమందున్న (క్రమమును స్వీకరించియు (క మౌన్వయమును 'చెల్బుటకై 
యీ నూ [తమౌవళ్యక ము. “ పరసె్మెప పదానామ్‌ *” అనునూ తేమున విషేయము 
లనేగాని యుద్దేశ్వములను విశేషముగ జెప్ప లేదు. పరమ్మైప పదళబ్దముచే 66 స్రీప్ట్‌ 
తస్‌ ము (6.475) స్మూత్రమందు జెప్పుబడిన తిబాదులదొమిి దింటిని (గహీంచి, 
వీనికి (కమముగ ణలాది(పఠ్యేయములను విధింపవలెను. చేనికి (కమాన్వయమిష్ట్ర మో 
యవి సమస సంఖ్యాక ములుగ నొకచోట నుచ్చారితేము లె నపుజే లోక న్యాయము 
(పవర్ధించునని (గహీంపనగును, 


(8) ఈ నూతోదాహరణములందు మకార స్థానమున నా న్నర 
తమ్యమువలన ననునాసీక ములగు యకారాదులే యాదేశములగును. * భావ్యమా 
“చ్చే సవర్షానాం గ్రహణం న స (విధీయమౌానమగు అణ్లుచే సవర్శములకు (గహాణము 
కలుగదు) ఆను పరిభాష యిచట (బవ ర్లి రింపదు, ఈ పరిభాష “* అణుదిత్‌ ” 
సూత్రములోసని యవిధీయమొనమనునర ముగ ల కక అ(పత్యయః ?” అనుదానివలన 
Sa యతిరి కము గాదు. శాన “అణుదిక్‌ ” న్మూత్రముచే 
(పొ _ప్పములగు సవర్ణ ములే నిశ షేధమును వెల్పును. (పకృతమున * గుణాల భేద 
కా) (ఉదా _త్తీత్వేము, అనునానీకత్శము, "మొదలగు గుణములు భేదకములు 
గావు. అనగా ఊదా త్తీమునకు జేయు కార్యముల నుదా త్తమునకును (పవదర్హిం 
చును అనుపరిభాష.నలన యవలపరే యవలా వా, అను వా ర్రీకముచే విధింప 
బడు యవలలు స స్వస సవర్షములగు ననునానీకములను (గ్రహింపగలవు ఈ పరిఖాపుచే 
(పాప్త పములగు సవర్షములఫు, భావ్యమాన పరిభావ నిపేధకము గానేరదని 
Le Es “అణుదిత్సూ|తేములోని అ పత్యేయపదమునవ అవిధీయమొన 
మనునర ese ఛభావ్యమానపరిభాప స్పూతే(పా ప్ప పములగు 'సవర్ష 
ములకు లె గుణాల భేదశా;, అను పరిభాషచే పొప్త పములగు సవర్ష ములక్షను 

చేధమును బోధించుననియు  యవలపరే”” అను వా ర్తికముచే విధీయమానము 
లగు యవలలు 'స స్వస సవర్షములగు ననునానీక ములను (గహింప నేరవనియు, గాన 
కియ్‌ వ్యాః, మొదలగు రూపములలో ముకర నుం నిరనునానీకయళా 
రాదులే యా దేళశములగునని యును వ “సము, 


* 180. వపశే నః 8_8_.27, నహ, నః. (హా, మస్య, వా 
నపనే వహాకారే పనే మస్య నః స్య్యాద్యా. 
కిన్‌ హు త్తే; కింహ్ను లే, 
180. నాకారపరకమగు వాకారము సరమగున పుడు మకారమునకు నశారా 
జీళము నికల్బముగనగును. కీన్‌హ్ను తే (కిమ్‌ + హ్ను లే పతమందనుస్వార 
మగును, కిం హ్ను తే, 


* 181. జ్లోః వక్‌ టుక్‌ ళం, అసత! Oy వక్‌ టుక్‌ 
శ్‌ (జా) 


ధ్ర కాముదీళరదాగమము (సూ, 181, 182, 188 


జకౌరణ 'కారయోః కోక్‌ టుకాొవాగమాచా 
_సక్ళరి |) కుక్‌ టుకోరనీ నవత జం న!।వా। 
చయో ద్యితీయాశ్ళరి పోష రసా జేరిత వాచ్యమ్‌, 
పాజ్‌ ఖ్‌ షష్టః | (పాజ్‌ తషః | (పాజ్‌ షషః। సుగ 
ణ్‌ శ్‌ షష్టుః | | సుగణ్‌ట్‌ పష్టః | సుగణ్‌ షష్పః {| 


181. ఉకార ణకారములకు, శర్‌ వర్గము పరమగున పుడు [కమముగ కక్‌, 
టుక్‌, అనునాగమములు వికల్పముగ వచ్చును. మ ప జక ములు, 
కట్‌, అను వర్ణము లాగమములు, కిత్తులగుట చే, ఉకార ఇశారముఅకన్నానయన 
ములుగ నగును, షవి జ శ్వ్వముచేయునఫు. జ్‌ యులను నూనం వీనికి జ రము 
రాదు. వా! పొపష్క్లర సొదిముత మందు, చయ్‌వర్లములకు (క్కచ్కట, కౌ ప్ర 
ఫర్‌ వర్ల ము పరమగునపుడు |కమముగ్క ఖు వక్ర థ, ఫ, వర్ణ ములా దేశము 
అగును. (పాజ్‌. ఖ్‌ షః; (పాజ్‌. ఎట్టు హక) క-గాగ మద్వితీయవ ర్లాబేళములు 
వచ్చినవి. ది ద్వితీయవర్ష ము రాన పుడు [పాజ్‌ కష్ణః, కళారషశారముల్సంయోగ 
మందు “షీ” అగును. కగాగమమురాన పుడు” (పాజ్‌ షష్వః, ఇమే నుగణ్‌క్‌ 


షష్టః, సుగణ్‌ ట్‌ షష్టః, సుగణ్‌ షష్ట అనురూపములందును, టుగాగ 
మోదు లూహ్యంబులు. 


* 182. డస్సీధుట్‌. 88.29. డః, నీ ధుట్‌, (వా) 
డాత్పర స్య సస్యధుడ్వా స్యాత్‌ | పట్‌ త్స నః | 

షట్‌ స నః 

టు 
182. డశారముకంకు పరమగు సకారమునక ధుడాగమము (థ్‌) 
వికల్చ్పముగనగును. షట్‌ త్స నః, (పడ్‌ + సన్లణి ధుడాగమము టి శగటచే 
సశారమున కాద్యవయవముగనగును, పడ్‌ భేస నః డశారధశాశేములకు 
“ఖరెచ” నూత్రముచే చర రము, ధుజానగమము రానపుడు షట్‌ న న్లః 


మొదలగు రూపములందు చ ర, ర్వ నున మునుల చే తశార టశారములక ద్వితీయ 
క్ట (ప్రవ రీ రింపదు. 


వివ :___* డడ అనునది పఇ్బున్యు న్ల నమగుటవలన త స్మాదితి, పరిభాష వీ 
సకారమునక ధుడాగమమనియు, స్కీ అనునది స సప్తమ్య న నమగుటవలన “తన్మీన్నితి” 
పరిభాషచే డశారమునవ ధుడాగమమనియు నరము లభించుచున్నది. ఇట్లు 
వీనికి విరోధము నంభవింప పరమగు తస్మాదితి, శ్వకభాపయే (ప్రవ ర్లీ రించును, 
ఇట్లు నిర్గ మెనదే 66 ఉఊభయనిన్తే శే పఖ్బమిని సేళో బలీయాన్‌ * అను పరిభాష, 
(ప పజవస్థే స్థ స_ప్పమ్య న్ల నములూ రెండును నూ(త్రమున నిరి రి వము లె నపుడు పరమగు 


టనే (ప్రబలనుగు త స్మాదితి, పరిభాష విధ్యుపకారకముసును.) ఈ పరిభాష చే 
నూతీమున స్త్‌ అనునది షష్ట్య న నముగా మొోరును. 


.* 188. నళ్చం 88.80, నక చ (స్కి ధుటొ, పదాళొ 
నశారాన్తాత్సస్య ధుడ్వా | సన్‌త్సః | సస్‌సః ॥ 


నూ. 188, 184 185] పాల్సన్గి ప్రకరణము కిర్‌ 


1383. నకారా _న్లమగు పదముకం కొ పరమగ సకారమునకు ధుడాగమము 
వికల్పముగనగును. సస్‌త్సః | (సన్‌ + సలి ధుడాగమచ ర ర్వ్వములు, ఆగమము 
రానపుడు సన్‌ సః | న్యూత్రమున నక్క అనునది పంచమ్య స్త నమగుట చే ననువ్భ శ్రే తమవుగు 
స్కి యనునది వూర్వసూతో కృ కరీతిని షష్ట్య స్తమగును, 


* 184. శితుక, 8.8.81. శి తుక్‌, (న, పదస్య్క వా 

నస్య పదా న్తస శ పరే తుగాం స్వాత్‌ | 

es ఛత్వవిక ల్పః | పకే రురోర్వురీతి -చలో 

పః! 'సజ్ల్‌ ఛమ్ముః। సల్లా చ్‌ ఛమ్ము!। సఖ్‌ చ్‌ ళమ్భుః 

సక్‌ శమ్ముః॥ శా నో ఇళ ఇచభఖా ఇచశా ఇఖశా 

వివి చతుష్టయమి | రూపాణామివా తుక్‌ ఛత్వ చ 
లోపానాం వికల్చ్పనాత్‌ . 


184. ఇచట శి అను స _ప్పమ్య న నము నిరవకాశమగుట చే షష్ట్య న నముగా 
మార్పు చెందదు. తేస్తి స్మిన్నితి, పరిఖాప య్‌ (పవి రించును. పదా _నమగు నకార 
మునకు శవర్గ్లము పరమగునపుడు, తుగాగమము Ey ) విక ల్పము? నగును. ఇది 
కి త్తగుటచే' *నకారమున క నావయవముగ నగును. సకాత్‌ శంభుః | ళథోటి 
(21 సూ చే, కవర్ల మునకు ఛత్వము ట్టు సన్‌ త్‌ ఛమ్బుః, 
నకారత కారములకు ళ్చుత్వమువలన సజ చ్‌ ఛమ్బుః | * రుతోర్యురి* (792) 
సూ. చే చశారము వికల్పముగ లోోేపించును. స్‌ ఛమ్నుః |! చలోపము 
రానపుడు, సజ్ల్‌ చృమ్భుః. ఛత్వము రానపుడు సఖ్‌ చ్‌ ళమ్నుః, తుగాగమూ 
భావపక్నమందు సఖ్‌ కమ్బుః, ఈ విషయమును సంగ్రవహముగ బోధించు శ్లోక 
మిది. వో; ఇనా. ఇచా ఇచకా,. ఇశావితిచతుస్తయమ్‌. రూపాణామినా 
తుక్‌ ఛత్వచలోపానాం వికల్బనాత్‌ ॥ సన్‌ £ శమ్ము£, ఇత్యాదులలో తుగా 
గమము, ఛత్వేము, వలోపము, వీనియొక్క_ వికల్పమువలన మెని చూపబడిన 
రీతిని 'నాల్లు రూపములు సౌధువులగునని శ్లోకార్థము, 


* 185. జమో [వాస్వాదచి బమణ్ణిత్యమ్‌. 58_8.82. జము, 
'వాస్వాత్‌ , అచ్చి జముటో, స నీత్యమ్‌. (పద స్య 
(వాస్వాత్పరో యోజమ్‌, తద నం యత్పే 
దమ్‌ తస్మాత్సరస్యాచో నిత్యం బము జాగమస్సాన్ధిత్‌- | 
(పత్యజ్జా తా | నుగణ్లీళః | సన్న చ్యుతః | 


185. జముట్టనుచోట టి త్త్వము (ప్రత్యాహారములోని జకారాదులతో 
(ప త్యేకముగ సంబంధించును. (వాస్యముక ౦ క పరమగు జమ్‌ (జ్యణ్కన) 
(పత్యాహారవర్ష్ల మ_న్హమందుగల పదముకం కు: పర మెనయచ్చునక జముడాగమము 
(జుట్‌, ణుట్‌ , నుట్‌ ) నిత్యముగ వచ్చును. జకారా న్ల్గపదముకం'కు పరనుగు 
నచ్చునవ జుట్‌ (జ్‌) ణశారా స్త్పపదముకం కు పరమెనయచ్చునక ణుట్‌ (ణ్‌ 
నా న్స పదముకం కు పరమగు నచ్చునక నుట్‌ (న ' వచ్చును. (క్ర్షనుముగ 
నుచదావారణములు | పత్యడ్డ్‌ త, ((పత్యజ్‌ he ఆశా సుగ ణీ, సన్న 


86 కాముదిశరజాగ మము [నూ. 186, 137, 158 


చ్యుకేః, ఈ సూూత్రమున యథా సంఖ్యసూ|త్రే (పవృ త్రీవలన జా నపదముకం లు 
పరమగు నచ్చునక జుణాగమమనురీతిని యర్థము చేయవలెను. 

వివ :__అచ్చునకు బముడాగ మమనినచో, పరమదణినా (పరమదణిక" 4- 
జ్ర ఇత్యాదులందెాకా రాదులక జమ్ముట్పస క్రి కియుండును గాన నిట్రిచోటులం 
దాగమమును వారించుటకజాదిపదమున కే ఆగ మమును విధింపవలయునని నాేశా 
దుల యాశయము. 


* 186. సమస్సుటి. రి_రె_5. సము, సుటి. (రు) 
"సమో రుస్స్య్యాత్సుటి | అలో న్య స్య, 

186. సమ్‌అనుదానికి సుడాగ మము పరమగునపుడు, రు అనునది (ర్‌ 
యాదేశమగను. ఈ రుత్వమలో న్యపరిభాష చే మశార స్థానమున (పవ ర్థిం'చును, 
సమ్‌వూర్వకమగు క్‌ ధాతువునక తృచ్‌ (ప్రత్యయము చేసినచో సమ్‌ కర్రా 
అని యగును. “సమ్పరిభ్యాం కరోతా భూషపణే” (61.187) నూ, శ్ర 
కశారమునకు సుడాగమము (స్స్‌ (పవ ర్టించును, సమ్‌ + స్కా, ఈ స సూత్ర 
ముచే మశారమునకు రుత్వమగును, ఉర్‌ స్క_రా. ఇట్టుండ, 

* 187. అ తానునాసీకః పూర్వ'స్య తు వా, 5-8-2. అత్ర, 

అనునాసిక క, పూర్వ స్య, త్కు వా, 
అత ర్ముపకర శో రో; పూర్వ స్యాను నానీకో 
వా స్యాత్‌ || 

187. మతువసోరుసంబుబౌ ఛద్దినీ. (6-8-1) సూత్రము నారమ్మించి, 
కొన్నినూ[తముల చే రుత్వము విధింపబడెను. అది రుపక రణమనబడును. రుపక 
రణమున రుత్వమునవ వూర్యమందున్న యచ్చు అనునాసిక ము వికోల్పముగనగును, 


U 
సర్‌ స్క. రా. ఇచట సకారముె అకారమనునానీక మగును. 


వివ :___ ఇడి విధినూక్రేమనియు, నధికారన్న్యూతమనియును రెండు పత 
ములను విమర్శించి యధికారనూ త మేయని నిష్ట సక రింపబేడినద్‌, కావున నీ సూత్ర 
ము శ్రరన్నూత్రములందే (పవ ర్హించునుగాని వీనికి వూర్వమగు 66 మతునసోరు *’ 
(88-1) నూత్రమునందుగాని యా నూూత్రములోని వా ర్రికములందుగాని 
(శ్రవ ర్థించదు, 
* 188. అనునాసీకాత ఏరో2ఒనుస్వార:, రి_లి_4. అనుశానీశాత్‌, 
పరః, అనుస్వారః, 
ఆనునానీకం విహాయ రోః వూర్యస్మాత్స 


రోఒనుస్వ్యారాగ మస్సా న్‌ | ఖరవసానయోర్వి సర నర 
నీయ; | 


నూ. 188, 189) వాల్బని ie కరణము 87 


188. అనునాసీకా త్రనుచోట పజ్యుమి, ల్యబ్లో పేపళ్ళుమో, అనువార్చి 
కముచే విధింపజడినది. శావున అనునాసీకా త్తనుపదమున కను నానీ కమునువిడిి, 
(అనునాసికం విహాయ) యని యర్గము. అను నాసీకము వికల్పముగాన తదభావ 
పతమందు రుత్వమునకు బూర్వమస వర్శ్యముకం టె పరమగుచు నను స్యారమౌ గమ 
మగును. సంర్‌ స్కరా * ఖరవసాన యోర్విసస్టినీయః 2 (77) సూ చే శేఫవ 
విసర్జనీయమగును, సంస్క రా, 

* 189, విసర్దనియస్య స సః, రి_ర8_ర4. విస సర్జనీయస్య, సః (ఖరి 

_ఖరి విస సర్హనీయస సస్ఫ్యోత్‌ | ఏతదప వాడే 
వాళరీతిపావీ. కే విస్త (పాస వా! సంపుంశా 


నాంసోవ కృవ్యః॥ సంస్‌ స్కు_ర్వా। టకా స సమూ 
వా లోప మేక ఇతిభాప్యమ్‌ | లోపస్యాపి రుపకరణ 
తద రు సా రన సా రాకని సక గకార భూప 
ద్వయమ్‌ ద్వి సకారంతూ క్షమేవ | త తానచిచేతి 
సకారస స్య ద్విత్వప కే త్రీసకారమపీ రూాపదగయమ్‌ | 
అను స్వార విసర్హజి హ్వామాలీయో ప ధ్మానీయయమా 
నామకారోపరి ళ ర చ పాఠ సో ప సంఖ్యాత త్వేనాను 
స్వారస్యాప ప్యష్వాత్‌ | అనునాసీకవతాం (త్రయాణాం 
“ శరః ఖయ ” ఇతి కద్విల్వే పట్‌ | అనుస్వారవతా 
మను'సస్యార'స్యాప్‌ ద్వి ల్వే ద్వాదళ | ఏహామప్రాద ళా 
నాం త కారస్య ద్వి తే, వచనా న్వరేణ పునరి ర్‌ ్వత్యే 
చ, ఏకతం ద్వితం (తత మితి చతుష్పఖ్చాళల్‌ | 
అణోను నానీక ల్వే2_ష్లో త్త రళత మ్‌, 


139. విసర్హమునకు ఖర్‌ వర్షము పరమగునపుడు సళకారమా'బేళశమగును, 
సం£ సు_రా. ఇచట నీ నూ్యూతముచే (పౌ _ప్తమగు సత్వమును బాధిం-చి దీనికప 
వాదమగు వాళరి (152) సూ, చే, పాతీ కమగు విసర్లము (పాప పమగుచుండ. 
వా! “ సంపుంకానాం సో వ కృవ్యః. ౨5 నమ్‌ పుమ్‌, శాన్‌, వీనియొక్క 
విసర్వమునకు సకారమాచేశమగునని యరముగల వా _ర్రికమువలన వాళరి ఆను 
సూత్రమిచట (పవ _ర్హింపద్కు కాన స్స్‌ స. ర్రికముచే సౌకార"మే యగును, సంస్‌ 


స్కరా, ల్లో స్క_రా. ఈ "రెండును సకారద్భయముగ' ల రూపములు, (మొడటి 
సకారమును లెక్కి_ంపవలదు. వా! సమ్‌ అనుదానియొక్కు_ మకారమునక 
సుడాగ మము పర-మెన పుడు లోపమును గొంచరు వైయాక రణులు చెప్పీరని 
భఛాష్యముననున్నది. ఈ లోసపముగూడ రు పకరణములోనిదగుట వలన లోపమం 
దును, రుత్వము (ప్రనర్హించున పుడు రాదగిన యనుస్యా రాను నానీకములం (పన రిం 
చును. కావున నొక సకారముగలవి రెండు రూపనులగును. సకారదగయము 
గలవి రెండు నిదివరలో జెప్పబ డెను, అను స్వారము, విసర్హము, జిహ్వామూలీయము 


88. శాముదీశరదాగ మము [సూ. 189, 140 


ఊప ధ్యానీయము యమలుు వీనికి * అఇఉణ్‌ ” సూ(తములోని అకాగము 
తరువాతను * శప సర్‌ ”! సూ కేమందును పాఠము చెప్పుబడుటచే నివి యచ్చులు, 
శర్‌ వర్ల ములుగూడనగును , సకారద్యయముగాల రెండురూపములందు, ననుస్వార 
మునకు, ననునాసీకమునవను, పరమగు సకారనునకు * అనచిచ ” (49) 
నూ. చే ద్విత్వము (ప్రవ ర్తి రిం-దినయెొడల మూడు సకారములు” లవి రెండురూపము 
లగును, ఇట్లనుస్వారముగలవి మూడును ననునానీకముగలని మూడును, మొ శ్రే 
మౌజుగును. వీనిలో ననునాసీకముగల రూస్మత్రేయమందు కకారమునకు *ళగ; 
మియిః ౫” (శర్‌ వర్ష ముకం పి పరమస ఖ్రయ్‌వగ్గ మునకు వికల్పముగ ష్యితషమగును). 
అనువా ర్రికముణే' ద్యితే్టము (పవ క్రి రించిన నారురాపములగును. అనుస్యారిము 
గలవైన మూడురూపములందు * శరఃఖయః * వార్దికను చే, కకారమునకు 
త్వము (పవ ర్తి రించుటవలన నారురూపములగును, (ద్విత్వేముగలవి మూడు, 
ద్విత్వము లేనివి మూడు ఈ యారురూపములందనుస్వారమునకు * అనచిచ ౫? 
నూ. చే, ద్విత్వెము (పవ ర రిం చినచో పం|డెండు రూపములగును. వీనితో ననునా 
వీకముగలవానిని గలపిన పదునెనిమిది రూపములగును. వీనిలో తకారమునకు, 
6 అచో రహాభ్యామ్‌ ” (60) నూ, చే ద్విత్వమగును,. తిమగ తకారమున కే 
66 యణో మయో ద్వేవాచ్యే ” వా _రికముచే ద్విత్వమగును, ఈ ,ద్విత్వములు 
వికల్పములుగాన, రెండును (పవ ర్త రించిన పుడు మూడుతలేకారములుగ లవి పదు 
ని మిది ఒ కేద్విత్వ ము (ప్రవర్హించినపుడు రెండుత కారములుగలవి పదునెనిమిది ; 
స్‌ ద్విత్వము రానపుడొొక తీశారముగలవి పదునెనిమిది. "మొ త్త మేబదినాలుగు 
రూపములగును. వీని తుదినున్న ఆళశారమునకు ** అణో౭౬ప్రగృవ్యాస్య ౫ (IID 
నూ. చే, అనునాసీక మెనచో ననునానీకముగలవి యేబదినాలుగు అనునాసీక 
రహిఠము లేబదినాలుగునగును. "మొ త్రేము నూటయొనిమీది భూపములగును. 


* 140. పుమః ఖుయ్యమ్చ శే, 8_83_6. పుమః, ఖయి, 
అవే | (ఈ) 
అన్ను చే ఖయి ఫుష్‌ళ బ్లన్య రుః స్యాత్‌ | వ్యు 
త్పల్తి తిప మే. 2... ప్రత్యయ స్యేతి పషత్వపర్యుదాసాత్‌. 
బకట్రఫ యోఃపాపా { అచ్యుత తిపకే తు పత్వే పా 


ఫ్లా; 'సంపుంశానామితిసః। సళ్ళ కిల పుంస్కోకిలః 1 


QU 
పుస్సుత 8| పుంస్సుుతే 8| అమే కిమ్‌ | సుంతీరం। శు 
యి కీమ్‌ | ఫుంచాసః। ఖ్యాఖూాదేశే న। ఫుంఖ్యానమ్‌ ॥ 
140. అమ్‌ (ప్రత్యాహారవర్గము పరమందుగల ఖయ్‌ (ప త్యాహారవర్ష ము 
పరమగునపుడు పుమ్‌ళోబ్బములోని ుకారమునన రుత్వము వచ్చును, పుమ్‌ + 
కోకిల; | మకారమునకు రుత్వవి'సర్రములు, అను నాసీకానుస్వారములు (బవ రంప, 


పుఃకోకిలః | పుంకోకిల | అనియగును, ఇతేర వ్యాక రణములందుణాది! ప్రత్య 


నూ, 141] హాల్సస్థి ప్రకరణము 89 


యా నములు నజ్రీకరింపబడిన (పాతిపదికములు (పకృతి, ప్రత్యయ విభాగ సహి 
తములనునది వ్యుత్వ తి తి పమమగును. ఈ పతుమందుణాద్య న్త నమగు ఫుమ్‌స్‌ ళబ్బము 
లోని మకారము (ప్రత్యయావయవమగుటవలన దీనియొక్క_ స్థానమందు వచ్చీన 
రుత్వవిసర్ల సరములును (పత్యయావయవములగును. ఉ బదుదుపథ'స స్య వా(పత్యయస్య 2 
(156) తను సత సరన అ(పఠత్టయ స్య, ఆను పర్యుదాసమువలన 
(పత్య యావయవమునకు 'షత్యము నిషేధింపబడినది. ఇచట విస సర్హము (పత్యయావ 
యవనుగుట చే షత్వము (పా ప్ప పముగాదుగాన వప్యోట్రకట్రహేచ » (148) 
సూ, చే విసింపబడిన జిహ్వామూలీయోప ధ్య్మానయములు, అనగా కోకిలళబ్దము 
పరమగున పుడు జిహ్వామాలీయము, పుత్రళబ్ద్వము పరమగునపుడు ప ధ్మాసీయ్‌ము 
(పాప పములగుచున్న వి. wa (పకృతి (పత్యయవిఫాగ 
రహీతోములనునది అవ్యుత్స ల తిపతృము, పతమందిచటి విస సర్హము (పత్యయాన 
యవము -గానందున ser రూపములం౦దు విసర్టమునకు పషత్వేము 
(పా ప్రమగుచున్నది. అనుస్వారముతోగూడిన రూప పమునందను స్వారము వ్యవ ధా 
యకమగుటచే విసర్దమిదుపథము-గానందున పుత్వము (ప్రాప్త పముగాదని [గహింప 
దగును. ఈ జివ్యోమూలీయోప ధ్యానీయములను, షత్వేమును వ ళ్‌ సంప్రం 


కానాం సః” అనువచనముచే విసర్హ మునకు సకారాచదేశమగును , Sees 


పుంసో_కిలః ప్ర శ్రక్పుతః. ఫుంస్సు(తః, ఫుంథీరమ్‌ః ఇచట రుత్వమును నారిం 
చుటకై అమ్బరకమగ ఖయ్యు పరమగునఫపు జే రుత్వమనవలెను. పుందాసః, 
ఇచట ౨ రుత్వమును వారించుట కై ఖయ్యు పరమగున పుడే రుత్వమనవలెను. వా | 
(1 el అను నాదేళము పరమగునపుడు ఫుమ్‌ళబ్బ్వములోని ముకారమునవ్‌ 
రుత్వని సే. పేధమును చెప్పవలయును, పుంఖ్యానమ్‌. చజీక్‌ ధాతువునక ల్యు 
(టృత్యేయము (అన) పరమగునపుడు ఈ చత్తీజంఖ్యాయ్‌. (2.4ఉరతట నూ, చే 
హై ప చేయగా, ఖ్యానమనుసది సిద్ధ విదమగును. 


న:__(1) ఇది యవూర్వమగు తక గాదు. * చక్నీబః 
భాట్‌ 00 నూ త్రముచే ఖా దేళ మే విధింపబడునని యు, వ కం ముర 
(తిపాదియందు పఠింపబడిన “ళస్య యో వా” అను వా రికవపీచే కవర్ల ము 
నవ యకారాదేళము వలన ఖ్యాాఅని యగుననియును, భాస్యమందు జెప్పబ'డె స్స, 
కావున ఫుంఖ్యానమనుచోట రుత్వము చేయున పుడు యక్షమనేద్ద నగుటే, 
ఖయ్యు, అన్బురకముగానందున రుత్ఫ(పస క్తి కి వారితమగును, ఇట్లు నర మ 
యర్గ మే ఖ్యాలా దే శేన, అనువాక్యముచే చెప్పబడెనని తెలియనగును. 


* 141. నళ్ళవ్యప్రశాన్‌, 6-8-7. నఖ ఛవ్సి అప్రశాన్‌, 
అమ్బ్పశే భవి నకారా _నస్య పదస్య రుస్సా్యా 
థ్‌, న తు (ప్రశాన్‌ ళబ్బస్య | విసర్లః | సత్వం | క్సుత్య 

12 | 


90 కాముదీగరదాగమము [నూ. 141, 142, 140 


UU 
మ్‌। శార్జ్‌శ్ళిని | శార్తిం్ళిని ! చ క్రస్తా యస్య | చ(కిం 
సారయ్య పద స్య బం వ కిమ్‌ |! స 
త్సరుః ఖడద్దముప్టిః | అపశాన్‌ కిమ్‌ | (ప్రశాన్త ననోతి ॥ 

141. నకారమ _న్రమందుగల పదమునకు అమ్పరకమగు -;వ్‌ (పత్యాహాగ 
వర్గము పరమగున పుడు పత్వము వచ్చును, (ప్రశాన్‌ శబ్బ్రమునప మాత్రము రాదు. 
ఆలో ససపరిభాష చే నకారమునకు రుత్వమగును, శారిన్‌ + డు నకారమునక 
రుత్వేవిస సర్తములు, “ విసర్హనీయస్యసః 8” (189 నూ. చే, సత్వము, శ్చుత్వము చే 
సకారమునన ళవర్ల ము. రుత్వోమునకు పూర్వముననున్న దాని కనునాసీకము. 


Uy 
అరక్‌, అనుస్వారపతమందు న. చిన్‌ + Es ఇచట 


నుక్చుత్య్ణుమును విడిచి వూర్వో కమగు (పక్రియ సమానము, చ్రస్త్రాయస్వ. 
శ క్రింప్త్రాయస్వ, హన్సి, (హక + త్రి ఇచట నాస్సము ధాతువగుట చే 
పదము గాదు, ఇచట రుత్వేమును వారించుట కె పదమునకు రుత్యమును విధింప 
వలెను. సన్‌ త్చేరుః, (త్సరుళబ్బమునకు ఖద్దముయొక్క_ పిడి యరము), ఇచట 
హల ab ఛ్‌ వర్ణము ఫేరమగున పుడు రుత్వమని చెప్పవ లెను, 
(పశాన్‌ తనోతి, (పళాన్‌ శబ్దమునకు రుశ్వనివృ త్తికె లీక (అ(పకళాన్‌) అను పర్యుదాస 
మోవళ్యకము, 


* 142. న్యూెన్సే, 88.10. న్యూన్‌, పే, (రః, చా) 

న్రానిక్య స్య రుస్సా్యాద్యా పకారే సే । 

142. “* నూన్‌ *” అనునది నృళబ్బముయొక్క_ ద్వితీయాబహువ- చనాన్త 
మన కనుకరణము. నూన్‌ ఆనుదానియొక్క_ నకారమునకు, పశారము పరమగు 
నపుడు, రుత్వేము వికల్చము గానగును, సూ త్రమున పశారము సె అకారముచ్చార 
ణారముగాన నాన్‌ + పునాత్కీ అనుచోటునంధును రుత్వమగును, న్యార్‌ + 
పాహీ, విసర్లము, ఇట్లుండ, 

* 148. కప్యోః ర్రకద్రపౌ చ। 8.8.87. పప్యోః, దీకరహ్వ్కౌ చ. 

కవే పవనే చ పశే విసర్హన్రీయస్య జివో 
మాలీయోప ధ్మానీయా శ్వ పః | వాద్విసర్దః | యేననా 
ప్త యేన విస సర్టవయస్యస ఇత్యస్యాపవాదో 
యమ్‌! న తు శర్వ శేవిస “ద్దసీయలరకస్య 1 లేన వాసః 


క కామళ్యాడా విసర్హ ఏవ | ఫూరపాహి | నాంది 


UU 
పాహి | నూఃపాహి | స్తూంపాహ్‌ |! స్థూన్నాపా ॥ 
145. విసర్మమునకు క్క ఖ్య లు పరమగునపుడు, జిహ్వామూలీయన్సు 
సఫల పదమగున వుడు పధ్మాసీయవకొచేశమగును, చళారమువలన పత్మేమందు 


నూ, 144) వలన (బక్‌ ర గయ 91 


విసర్తమునక విసర్తమౌ'దేశమగును. “యేన నా పాపే యో విధిరారభ్య లే స స 
తస్య బచాథకో ఫ్‌వతి ) క సూ] తమవశ్యము ప్రాప్త పమగుచుండ, నే సూత్ర 
మారంభింపబడునో యది దానికి చబాధకమగునుఎ అవళ్య పా ప్రిగలచానికి 
(సామాన్యశాసస్త్రృమునకు) _ఉత్సర్షమనియు, తరువాత నారంభింపబడినదానికి 


(విశేషశా_స్త్రృమునక) అపవాదమనియు వ్యవహారము, లోకమున * సర్వేభ్యో 
(చాహ్మ ణేభ్యోదధి దీయతాం తకం కౌణ్తిన్యాయ ((శావ్మణులందరక 
పెరుగు నీయవ లెను, కౌణెన్యునకు మాత్రము మజ్జిగ సనీయవ లెను అని చెప్పు 
నపుడు (చావ్మాణుడగుట చే కాణిన్యున కగూడ హరా (పా ప్ప పమగుచుండ, 
విశేషముగ త|కదానము విధింపబడినందున కా ణీన్యునకు త కముెనీ యిచ్చెదరు 
గాని దధినివ్వరు. అనగా త (క్రదానము దధిదానమునక బాధకమగును. ఈలోక 
న్యాయనీద మెనడే శాస్త్రమున, మయేననా,పా ప న్యాయము. కావున నీ న్యాయ 
ముచే బాధ చెప్పబడిన 'సలమందు త కదానము చేసినపిదప నవకాశమున్నను, 
దధిదానము లేనట్లు, అపవాదశ్శా స్త్ర్కము (ప్రవ రి రించినపిదప తిరుగ నుత్సర్ల 

శాస్త్రము (పవ ర్తి రెంచుటక వలనుపడరు, ఈ నా్య్యయముచే వప్యోఃప్రకప్రపహిచ, 
నూ[తము స్వవిషయముననవళ్యము ప్రాప్త పమగు “ విసర్హనీయస్య స నూత 
మునే చాధకమగునుగానిి, తన(ప్రవృ త్ర్తీకి విషయమగు న టీలోను 
(పవృ త్తి లేనట్టి, అనగా నవశ్య్యపా ప్రి లేనట్టి, శర్చశే విసర్జనీయః » (151) 
సూ(త్రముయొక్క_ లమ్యములందు (ప్రవ ర్థించదని భావము, కావున వాసః 
శుమమను చోట విసర్లమునక విసర్షమే వచ్చును. ఈ నూక్రమున కదావారణము, 
నాన్‌ + పాహి, పూర్వనూ ్రీముచే రుత్వము, అనునానీశాను స్వారములు, 


WY. 
విసర్లము, ఈ నూూతముచే నుప ధ్మానీయము, న్యాబ్రపాహీ, నూంప్రపాహి. విసర్ల 


పతుమందు, ప న్ధూం; పాహి, రుత్వాఖావపతమందు, న్యన్ఫాహ్‌ి, 
ఐదు భూపములగును, 

144. కాన్న్మామేడికే. 88.12. శాన అయేడిలే (రబ 

కాన్న కార స్య రుస్సా పకక పశ! 
సంస్రుంకానామితి సః | యడ్వా ! 

144. నూత్రమున కాన్‌, అనునది కిమ్‌ళబ్బముయొక్క_ ద్వితీయాబహువ చ 
నొ న్త్నమున కనుకరణము. శాన్‌ యొక్క సశారమునకా(మేడితము పరమగునపుడు 
పత్వము వచ్చును, కాన్‌ శాన్‌, ఇచట -మొదటీ నకారమునకు రుత్వవిసర్హములు, 
నకారమునకు పూర్వమందున్న దాని కనునాసీకానుస్వారములు (పవ రి రిం చనపిదప, 

విసర్హమునక (ప్రాప్త పమగు జిన్వోమూతీయమును బాఢథించి, సంఫుంకానామను 


UW. 
వచఛనముచే సశారాటేశమ్సు వచ్చును. నే. క హాకా 


99 కొముదీశరడాగనుము [నూ. 145, 146 


మనువచనమున కాన్‌ (గహణమనావళ్యకమని బోధించుట క ఇచట 'సశారము 
వచ్చుటకపాయా నరము “ యద్యా” అనుదాని చే చూపబడుచున్నది. 


* 145. కస్కాాదిము చ. రి_రి_4రి, (ఇణ5 పకి సం విసర్గనీ 
యస 3 కుప్యోః (| 


ఏస్విణ ఊ త్తరస్య విసర్దస్య సవా స్థదన్యకే 


WU 
తు సః।పక బ్రపయోరపవాద;। ఇతిసః। కాస్కా_స్‌। కాం 
స్కాన్‌ | కస్కు_॥। కాతస్కు_తః1 సర్పిష్కు_ణికా। ధను 
హప్కు_పాలమ్‌ | ఆకృతిగణోయమ్‌ ll 


145. కస్కాాదిగ ణపఠితములకు కస్క_ మొదలగునానిలో ఇణ్‌ (పత్యా 
హారవర్శముక ౦ టె పరమగు విస సర్రేమునకు పషత్వేము, ఇణుకం కె పరముగాసట్టి 
విసర్తమేనన సత్యమును వచ్చునో. కవర్లపవర్హములు పర మైన పుడు ౫ణమందు 
కృతే సత్వములను, కృత షత్వములను పఠంచుట్‌వలన నిటు ఏ వ్యాఖ్యానము చేయ 
బజెను, ఓ కప్యోః 2 అనున్నూత్రముచే విహితములగు ట్ల క క్ల పలక, విసగ్త్రమునకు 


నీ సత షత్వములప వాదములు, క కాంస్కాాన్‌ , అనుచోట విస సగ్టిమున 
కీ నూఠము చేతనే సత్వము సిద్దమగును. కస్క_ః. కాతస్కుఈః. కలేఃవతః 
ఆగతః, was కుతే ఃకుతిళ్ళమునకు _ గణపాఠసామర్గ క్రమువలన, అణ్‌ 
(పత్యయమగును. సర్పిష్కు_ణ్లికా, ౨ ధనుష్క్టుపాలమ్‌, ఇచీటి విసర్దమిష్టుకం కె 
పరమగుట చే పత్యమునొందును. కస్కా_దిగ ఇమాకృతిగ ణమన ణో మంచు 
పఠింపబడినవానికంచు నితరములను, గణపఠితేములతో సదృళమగువాని నిందు 
న. యర్థము, 


_కస్కాదినణమాక్ళతిగణమనుటవలన సంస్క_రా యను రూపము 
ప. ea సత్వము వ సం పుంకానామనువచనమున 'సమ్‌ 
(గ వాణముగూడ న నావళ్యకమగును. పుంస్కోకిల 3, ఇత్యాదులందు విసర్లమిణ్ఞు 
కంచ పరమగుటవలన నీనూూత్రముచే (ప్రా ప్పమగు షత్వమును బాధించుట కై 
వూరో్య కృతా ర్హికమున ఫుష్‌[గ్రవాణముమౌా (త్రమావళ్యకమని (గ్రహింపవలయును, 

* 146. సంహితాయామ్‌. 61.72, 

ఇత్యధికృత్య | 
146. ఇది అధికారన్నూత్రము. ' “అనుదా శక్రం పదమేకవర్ణమ్‌ ౫ 
(6-1-158) నూ త్రమవరకధికృశేనుగును. 

"వివ వ ఇకో యణచి” మొదలగు నూ తము లీయధిశారమున జేరిన 
వగుటచే * ఇకో యణచి” నూూతమునకు ముందీనూూతమును వ్యాఖ్యానము 
చేయుట యుచిత మే గాని, నూ[ఠ | కమమునను సరించి “వేచి “మొదలగున 
వ్యవహిత పరములగు సూత ములక పూర్వము వ్యాఖ్యానము చేయబి డెను, ఆవశ్యక 


సూ. 147, 148] వాల్ఫన్థి (ప్రకరణము 98 


మగు నర్భమా తాకాలవ్యవ ధానముతో వరముల యుచ్వారణము సంహితయన 
బడును. ఇంతకధికమగు మా తా'కాలాదివ్యవ ధానముతో వర్లములనుచ్చరించున పు 
డీ యధికారమున విధింపబడు కార్యముల వారింప సీ యధికారమావళ్యకమని 
(గహీంచునది. 


* 147. ఛే చ.6_1_78. ఛే చ, (వాస్వస్య, తుకొ 
(వాస్వస్య ఛే పరే తుగాగ మస్స్యాత్సంహి 
తాయామ్‌ | క్పుత్వ ఫ్యానిద్ధ త్వాజ్జ సే పన దః | తతశ్చ 
న కాకుం క్పుల్వేన జః | తస్య చ 
న చః | శ్చుత్వ స్యా నిది త్వ్యాచ్చోఃపరితి కుత్యం 
న । స్వచ్చాయా | శివచ్చాయా | 
147. (వాస్వమునకు ఛకారము పరమగునపుడు సంహితయందు తుగా 
గము (త్‌) వచ్చును. స్వ + ఛాయా, అనుచోట తుగాగమమువలన స్వత్‌ + 
ఛాయా అనియగును. శ్చుత్వమసిదమగుటవలన జ క్రో గముచే తశారమునకు దకార 
మగును స్వద్‌ + ఛాయా, చ ర్త వ్రమనిదమగుట వలన భ్చుత్వముచే దళారమునకు 
జకారమగును, స్వజ్‌ £ ఛాయా. జకారమునకు చ ర్త ప్రముచే చకారము, 
స్వచ్చాయా, * చోః కః” (880) నూ్యూతముచే చకారమునవ కుత్వము చేయు 
నపుడు క్‌ సలం దకారమే యుండునుగాన కుతంము రాదు. 
శివ + ఛాయా అనుచోటను సె కార్యములన్నియును (ప్రవ ర్రంచును గావున, 
శివచ్చాయా ని యగును, 
వివ :__నూతమున ఛకారము.యై అళారముచ్చార ణాస్థ్రమగుట చే అచ్చి 
న్నమ్‌ (అ + ఛిన్నమ్స్‌ అనుచోటను తుగాగమము న 


* 148. ఆజ్‌ మాబోళ్చ 6_1_74 ఆజ్‌ మాటో, చ, (శే, తుక్‌) 
ఏతయోశ్ళే పరీ తుక్‌ స్యాత్‌ ] పదాన్హా ' 
ద్వేతివికల్పాప వాదః | ఆచ్చాదయతి | మాచ్చిదత్‌ i 
148. ఆక్‌ (ఆ) మాక్‌ (మొ) వీనికి ఛకారము పరమగునపుడు తుగా 
నమమను. *ో పదాన్తాద్వా *, (151) నూ, చే విధింపబోవు తుగ్వికల్పమున 
కిది యపవాదము. ఆజ్‌ మొజులు పదములగుటచే ప్రా ప్తమగు వికల్పమును 
చాధించుటకీనాతనుని యాశయము. ఆచ్భాదయతి (ఆ - ఛాదయలత్రీ మాచ్చి 
దత్‌ (మౌ + ఛిదత్‌) స్వచ్చాయా అనురూపమందువలె జశ్వాదుల నూహింప 
దగును. 
* 149. దిర్తాత్‌. 6_1_75. (ఛే 'తుక్ఫ్‌ 
న కిరాశ్మేపశే తుక్‌ స్యాత్‌ | నీర్ధస్యాయం ' 
తుక్‌ నతు ఛస్య ॥ సేనాను రాచ్చాయేతి కే | 
చేచ్చిద్య లే. 


జ, 


94 కాముదీశరడాగమము [నూ. 149, 150 


149. ఛెప్పబోవు జ్ఞాపకమువలన, స్ఫూత్రెమున, “ దీర్హాత్‌ ” అనుచోట 
షష్టక్టర మందు పష్ళుమి. న్‌ ఇకారము పరమగున స్పీడు తుగాగమము 
వచ్చును. దీర మునే తుగాగముముగాని -గాకారమునకు గాదు, ఇట్లు చెప్పుటలో 
“ విభా ఫా సేనాసురాబ్బాయా ౫ (882) స్మూతెమున “ఛా లా ” అనెడి 
చకా రాన _న్లరమున ఇకారముగ ల నిర్రేకము రకము ఛభకారమున కే తుగాగమ 
మనినచో తశారము శ్చుత్వమువలన చకారవీసను. ఇది పరమగున ఫుడు ఛకారను 


గూడ “ఖరిచ” (122) సూ. చే చర్వ్వమువలన నకారమగును, * ఛాయా”? 
అనుచోట చకారద్యయము (శ్రుతముగానలయును. ప । సన్ని పొతలక్ను జో విధిర 
నిమి త్తం త ద్విఘాత స స్య, (తాను (ప్రవ రి రించుటకు నిమి త్రమగు గమ్మున ముర 


నివ గ్థంపచేయు "బీరొకళా,స్పృమునకు తాను (ప్రవృత్తే తమన్‌ శా స్రము నిమి 


శ్రమ గాదు ఈ పరిభాషచే ఛశార నిమి త్తీకమగు తుగాగమము న 
ఛేశారనివర్త ర్తకమగు చర్త్యశక్నాస్త స మునుగుతించె నిమి కము గానందున చర్ష్వము 


(పవ ర్షింపక శపోయినను, ఛ కారముతరు వాత ప (శుతేమయ్యె డని, కావున 
నీ నిస్తేశము దీర మునకే తుగాగమనునుటలో (పమాణమగును, సూత్ర మున 


జదావాశణము; చేచ్చిద్య తే. ఏకారమునవ తుగాగమము. మిగిలిన (ప్రక్రియ 
సచ్చాయా ఆనురూపమందువ లె నూవ్యాము. 
* 150. పదాశ్వాద్యా 6_1_76 పడానాత్‌, వా! (దీరాత్‌, 
జ ఎట ఖు 
ఛ్క తుక్స్‌ 
దిర్చాక్పదాన్తా చ్భేప శే తుగ్వా స్యాత్‌ | © 
కీచ్భాయా లత్మీ ఛాయా 1 ఇతి షస. Il 
150. పదా న్లమగు దర మునకు ఛకారము స తు7గాగమము 
నీక ల్పముగనగును, అఖ్మీచ్చాయా. తుగాగమము రానపుడు అమ్మీఛాయా, 


వాల్‌ సని|పకరణము ముగి సెను. 
థి 
ర్‌. విసర్లసని [ప్రకరణము 
౧ 6 *-. 
విసర్థనియస్య సః, 8.884. విష్ణస్తాాతా || 


ఈ నూత మిదివరలో వ్యాఖ్యానము చేయబడినను, లం కోతకు 
ను త్రరనూ(తమ్లులలోనికి విసర్జనీయపదమున కనువృత్తి తిని చూఫపుటవ నిచట తిరుగ 
స్మరింపబ్ల డెళ్లుు విష్ణస్త్ర కా! (విన్లుః ఆఫ (తాళ్ళ విస్థళబ్దముక ౦ కు, సుప్రత్య 
యము, రుత్వవిసర్హములు, ఈ నూూత్రముచే విసర్ణమనష్ష పశారమా'దేళమగును. 


నూ, 151, 152, 158] విసర్గ సన్నిప్రకరణము 95 
థి 
* 151. శర్చశే విసర్హనీయః, 8_8_85. శర్చశ్వే విసర్హనియః, 
(ఖరి, విసర్షసీయస్య) 
శర్వ శే ఖరి విస సర్జనీయస్య విస సర్హనీయో నత్వే 
న్యత్‌ | కఃత్సరుః | ఘనాఘనఃకోభణః'। ఇవా యథా 
యథం సత్వం జిహ్వామాలీయళ్నన | 


151. విసర్షమునకు శర్వర్హ ము పరమందుగల ఖర్వర్ల ము పరమగునపుడు 
విసర్ల మే యా 'చేళమగును. ఇతరములగు సత్యాదులు నివ కేంచుట. విస సర్తమునక 
విసరవిధానము నక ఫలము, కఃత్సరుః. ఘనాఘనఃమోభణః.. వీనిలో విసర్టీమునకు 

(క్రమముగ సత్వ, జి హ్వామాలీయములు నివృత్త తములగును. 


* 152. చా ళరి. ర_8.86. వా, ళం. (విసర్జనీయస్య, విన 
రనీయః 
శరి పరే విసరనీయస్వ విసరసీయ ఏవ వా 
స్యాత్‌ | హరిఃకేతే “హారిక్ఫేతే | పా॥ ఖర్చే శరి 
వా విసర్తలోపోవ కృవ్యః | రామసాతా | హరిస్స్ఫురతి | 
పడే విసన్హే సత్వేచ శెరూ్య్‌మ్‌ | వప్వోః ప్రక 
బ్రపౌ చ। కోట్టకరోతి। కంకరోతి, కబ్రఖనతి। కఃఖనతి | 
కట్రపచతి | కఃపచతి। కద్రఫలతి | క ఫలతి ॥ 


152. విసర్తమునవ కోర్భర్థ్ణ ము పరమగునపుడు విస సర్ద "మే వికల్పముగనగును, 
వారిః కేలే. పతమందు, సర్వళ్చుత్వములు (ప్రవ ర్థిం-చిన హరిశ్ళేతే అనియగును, 
వా॥ ఖర్చరకమగు ళర్‌ వర్గ ము పరమగున పుడు విసర్లము వికల్పుముగ లోపిం చును, 
రానుసాతా, (రామఃసాతా, వారిస్స్ఫురతి, (వారి; స్ఫురతి లోపాభావప EN 
మందు “వాశరి’” నూ, చే విస సర్లము, జాము ల: నారిఃస్ఫురతి. పత్నృీమందు 
“ల సర్హనీ యస్య సః ”? నూ చే సత్వము, రామస్హ్రాతా, వారిస్సుఫృరతి, తోప 

విసర్లములు వికల్బమగుట చే నిట్లు మూడురూపములు సాధువులగును. * కుప్యోః 
ద్రకటజా చ, (148) నూ త్రీమీదివీరలో (పనజ్ఞవళేమున వాల్‌ స స అ్రకరణఘున 
వ్యాఖ్యాతమమునను, విసర్లమునకు శ “ర్టమును “విధించునటిగుట చే నిచట తిరుగ 
నొ స. Casal యుదాపోరేణములు చోపబడినీవీ. కట్రికరోతి, 
కకరోతి.. షే +. క8ఫలతి. 


* 158, సోఒపదాచా. 8.8.85. స అపదాదొం (విసర్దసీ 
యిన, కవ్యోి) 
విసర్లనీయస్య సః స్యాదపదాదో 5. కపోం; 
పరభమా$, చా॥ పాళకల్పకళా వేద్ధిస్వీతి వాచ్యమ్‌ | 
పయస్నాళమ్‌ | యళ 'న్కల్బమ్‌ , యశ స్కమ్‌ | యళ 
స్కా_మ్యతి। అనవ్యయ స్యేతీవాచ మ్‌, (పాతఃకల్పమ్‌ , 
BE రో శిత చాచ్యమ్‌ , KE -గీ:శామ్యతి 


96 కాముదీకరదాగనుము (నూ, 158, 154 


158. పదమునక *ద్యవయవములు గానట్రి కవర్ల పవర్షములు పరమగునపుడు 
విసర్హమునక సత్వము వచ్చును. వచనము ॥ పాళ, కల్ప, న్‌ కామ్య, (ప్రత్యయ 
ములు పరమగునఫుడీనూూత్రమువే విధింపబడు సత్యము ప్రవ ర్రించునని చెప్పవల 
యును. ఈ వచనము కాళికావృ త్తి తిలోనిది, మిగిలినచోట్ల సంభవము లేదు గాన 
నీవచనము సంభవ ప (పదర్శనముమా త్ర మగును గాని పరిగణన మన వీలులేదు. పయ 
స్పాశమ్‌ (ప . + పాళమి పయశ్శృముకం కె “ యా య్యే పాగల్‌ 
(ర-8_47) నూ. చే పాళ్ళప్రత్యేయమయు, (నిన్దితమగు శ్నీరమనియర్షము) యశ 
స్క_ల్పమ్‌ ¢6 ఈపషదసమౌాపా కల్చవ్‌ కొ చేళ్య చేశీయర: ష్‌ 8_6గీ సూ, చే, 
యశోళ్ళబ్లమునకు కల్చ| ప్రకర్ణియము. (స్యల్పము చే నసంవూర్ణ మగు క _ర్రియని 
యర్థము) యళస్కమ్‌ “*క్రత్సిలే* (58.74 నూ. చే, యళ్ళష్యమకం మె 
క్శ్రత్యయము. (అపయళన్నని యర్థము) యళస్కామ్యుతి. * శమ్యచ్చ ae 
(8-19) నూ, చే యకోశళ్ళబమునక కామ్య ప్రత్యయము. (తనకు యశస్సును 
కోరుచున్నాడని యరము, వా! అవ్యయస సంబంధయగు విస సర్షమునక సత్వము 
రాదు. (ప్రాతేఃకల్పమ్‌, ఇచట విసర్తము పాఠర్‌, అనునవ్యయమునవ సమ్మన్దిం 
చినదగుట చే సత్రము రాదు, వా 'కామ్యచ్‌ (ప్రత్యయము పరమగునపుడిత్సరా 
కోకారముగల రేఫయుక్క (రు) ne న విసగ్గ్రమునకే సత్వము వచ్చును, 
గీ+కామ్యతి, ఇచట విసర్లము శేవల శేఫసానికవుగుటవలన సత్వము రాదు. యళ 
స్మామ్యతి, అనుచోట విస సర్తము రుస్టానికముగాన సత్వము (ప్రవ ర్థించును. 


* రికీ ఇణం షః రీ_8_89. ఇణక షః (విసర్హస్య 
ఇణ$ పరస స్య విస ర్య పకార'స్ఫా వితశోఎర్వ 
విషయే! సర్పిస్పాళ మ్‌; సర్పిష్కు._ల్పమ్‌ | సర్పిష్కు_మ్‌, 
సర్పిపా_మ్యతి |] 

154. (1) పూర్వసూత్రమనక విషయమగుచోటున. ఇణ్లుకం కె పరమగు 
విసర్హమునకు షకారమౌ దేశమగును. సర్పి ప్పాశమ్‌. సర్పిష్కల్పమ్‌। సర్పిహ్కు_మ్‌ | 
సర్పి ష్మా_మ్యతి |] 

వివ: (1) ఇట్లు చెప్పుటవలన, పూర్వనూూూత్రమున జెప్పబడిన పాశాది 
(ప్రత్యయములు పరమగునపుడు ' పళర్తమనియు, అమన విసర్ణమునక్‌ 
రాదనియు, కాన్యుచ్చ్రత్యయము పరమగునపుడు రుస్టానికవిసప్టమునే పుత్‌ 
మనియును, ఫలితమగును. వచన్నత్రయ సంబంధమునలే క్రమముగ దోఃపళ్య, 
ఈచ్చెఃకల్బమ్స్‌ గంళామ్యతి, వీనిలో పుత్వము వారింపబడును, 


* 155. _నమస్సురసోర్షతోోః. 8-8-40. ననుస్సురస్యో, గతో | 
See యోరనయోర్విసర్టస స్య సః కుప్యోః పర 

రెహ్యూ। నమస్క_రోతి , సాజాత yk లి క్యాత్‌ ర్రాకో 

యోగో విభాసా గతిసంజా , తదథావే నమ కరోతి, పు 

రో2_వ్యయమితి నిత్యంగతిస ంజా |, పురస్క_రోతీ | అగతి 

త్వాశ్నే వా | శాఖ పుర్కొ పురః (పచేప్తవ్యా, It 


నూ, 155, 156] ఎబి సర్షస నక కర భా ము 97 


155 గతిసంజ్ఞ కములగు నమస ఫురస్‌, వీనియొక్కా విసరమునకు 
కవర్దపవర్దములు పరమ*పనపుడు సత్వము వచ్చును. నమస్క_రోతి (నమః 4 
కరోతి నమస్‌ అనునది సాకూత్స భృతిగణమున నున్నందున దీనికి * సామా 
త్పంభృతీని చి (1.474 నూ. చే, క్‌. థాతువుతో. సంబంధమున్న పుడు 
వికల్చముగ గరిసంల్డ్య విధింపబడెను. గతిసంజ లేనపుడు నముఃకరోతి, ఆని 
యగును... పురస్కరోతి. (పురః + కరోత్సి ఫురస్‌ అను నవ్యయమునకు 
(1 క. ” (1.4.67) నూ. చే నిత్యముగ గతీసంజ్ఞ క రార 
(వూాః పుర పురః + (ప వేషవ్యాః | ఇచట పురః, అనునదీ కీఫాన్త న స్రీ! 
లిబ్బమగు వూర్‌ ళబ్వమునకు (ప్రథమా బహువచనా నము, ఇది యవ్యయము గానం 
దున Noses కము గాదు, అందువలన సత్వ మి చటశాదు ఇచట పురం, అనునది 
బహువచన _న్లమని నూచించుట శీకవచన ద్వివచనములు (ప్రదర్శింపబడినవి. 
* 156. ఇదుదుపథ స్య చా ప్రత్యయ స్య. 8.8.41. ఇదుదు 
పధస్య, చ, ఆపత్యయస్యు, (మఖ 
ఇశారోకాగోపధ స్యా! పత్యయస్య విసర్లస్య ప 
సా ్రత్కుప్యోః | నివ్పషిత్యూవామ్‌ i ఆవిష్క్ఫుతమ్‌ | 
దుష్కృతమ్‌ః అ ప్రత్యయస్య కిక్‌ అఆగ్నిఃక రోతి! చా 
యుఃకదోతి | సీకాదేశళా స్త్రనిమి త్తీకస్య న మత్వమ్‌ | 
కస్కా_దిమ (ఖాతున్పుకళబ్దస్య పాఠాత్‌ | తేశేవా 
న। మాతుఃక్ళషా | వా ! ముహుసః (పతిషేభః | ము 
హుఃకామా | 


156. (వా స్వేశారము గాని, (వాస్యోకారముగాని, ఉపధ గాగల 'సము 
జాయమున కవయవమగచు (పత్యయము-గానటువంటి విసర్హమునప్క, కవర్గపవర్ణ 
ములు పరమగున పుడు, పషుత్వీము వచ్చును, నిస్ప్రంత్య్యూూవామ్‌. (నిః + (పత్యూ 
వాము ఆవిప్క్ఫుతే మ్‌. దుప్క్మ్ఫత మ్‌, ఇవి యుదావారణములు. అగ్ని కరోతి, 
వాయుఃకరోతి, ఇత్యాదులందు cart సర్లము, స కన నక. సానివ 
ద్భానమునలన (పత్యయమగును. దీనికీ పృత్వేమును వారింప, (పత్యయమగు విసర్హ 
మునకు పుత్వేము రాదనవ లెను. (శ్రా తుము త్రేశబ్లము, షత్యచు. క ఆకు కస్మాది 
గణమున పఠింపబడెను. ఇందువలనెనీ కా టేళళ్ళాస్త్రము నిమి త్రముగగల విసర్ల 
మున కీనూ(తముచే షుత్వము రాదని తెలిసీకొనదగును, లేనిచో న్‌ నూ తముచే 
పత్వోము న గణమందు 1 భాశుష్పుత శబ్దపాఠము వ్యర్థమగును. 
మౌొతుఃకృపా, ఇచట విసర్హ మేళా దేళళ్ళాస్త నిమి '్రకనుసటచే. "సత్వము 
రాదు, మౌతృ శ్‌ జస్‌. వట “బుతఉత్‌ో (280) ] న్యూత్రమువలన ఉకార 
మేళా దేశమగును. ఉశారము రపరమె (పవ రి రించును. నూతుర్‌ స్‌, ఆని యగును, 


సక్లారమునకు లోపము శఫక క విసర్షము. ఏళా దేళళా స్త్రము శేఫక్క, కేస 
13 


Ce కానుదీశ కదా మచం [శళా. 157, 158 


విసర్షమునన, నిమి త్తేముగుచున్నదిగాన సేకాదేశకా స్త్రమ్కు వరమ్పరశా విసర్ల 
మునక నిమి తేమను, చా! ముహుః అనుదానియొక్క_ విసర్ణమునక పుత్వనిేధ 
మును చెప్పవలెను. ముహుః కామౌ, 
వివ :_... భా ష్యమందు * వీకాటేళళశా స్త్ర నిమిక్రాద్యిసర్లస్య న వత్యక్‌ 7) 
ఆని యున్నది, ఏశాదేశశా స్తృము నిమి శ్రముగాగల చానికంెటి పరమగు 
విసర్లమునక పషరేంయు రాదని యరము, మాతుఃకృషా, అనుచోట నుశార 
మేళాడేశళా. స నిమి తకమగుట వే * దీనికం కె పరము విసరమునవ పుత్యేము 
నిలో నో ౧ 
(పవ ర్హించదు, 
* 157. తిరసో2_న్యతర స్యామ్‌. 8_8_42. తిరసః, ఆన్యతర 
స్యామ్‌. (న 
విరసస్క్ఫోచా స్యాత్కు ప్యోః | తిరస్కరా | 
తిరఃకరా | 


107. తిరస్‌ శబ్వముయొక్క ని నిసర్ణమునకు, కవర్ల పవర్రములు పరమగు 
నేళ్టుడు నశారాబేళము నికల్చ్బముగనగును, 'తిరస్క_రా. తిరఃశరా. 


* 158, ద్వి న్లీ9ళ స్పతురితి కృతో Sg 8.3.48. ద్వి నళ ఎ 
ట్‌ ఇతి, కృత్యో నై. (విసర్షసన రసం వక వా 
కృత్య్వోశే వ రమౌనానా మేసాం విసర్షస 
పషశొారోచా స్యోక్కుప్యోః | ద్విష్కరోతి t ద్విఃక రో 
తీళ్యాది ] కృత్యోనే కిమ్‌ 1 చతుష్క పాఅ;ః. 


155. కృత్వనుచ్‌ | ప్రత్య యార్గమునందు న _ర్రమానములగు ననగ్యా (క్రియల 
యుర్సేత్తి విని లెక్కి_ంచుటయను నరవీను బోధిం "చెడ ద్నికి (తిం చతుళ అను 
నియుళ విసర్ణముసక్కు. కవక్షీపవర్హములు పరమగునపుడు, పశారాబేశము 
వీకల్చముగనగును ద్విష్కు_రోతీ (కెండుమారులు చేయుచున్నాడు. ఇ్టే 
(తీవష్క_రోతి, చతుష్కు_గోతి, అనునవియును. పఠ్నమందు, ద్విఃకరోత్తే, 
“మొదలగు రూపములగును, చతుష్కు పాలః, (తర కపాలేషు సంస్కృతః 
ఛృరో-డాళఃం నాలు పాత్రలందు సంస్మ్కరింపబడిన ఫురోడాళమునగా సోము 
(ద్రన్యమని యరము. ఇచట చతుళ్ళబ్దము కుర కల ము గాదు. ఇచట 
సీ వీశోల్పమత్యమును వారించుట క, న్యూతేమున * కృతోశే ” ఆనునది 
ఆయావళ్యక యు,  ఇదుదుపథస్య 3” (156) నూ. వే, నిచట “నిత్య మత్వయు 
(కేవీ క్రీ కంచాట రు యిష్టము, 

విన 1? క్రియాభ్యావృ శ్రీ తీగణ-నే కృత్వేసుచ్‌ 9 (రేగ నూ, శ్ర 
(శ్రీయల యొక్క యుర్చ త్తిని "లెక్కి.ంచుటయను న బోధించు సంఖో 
ఊడకయులక, స్వార మందు (ప్రకృత్యర్థ మండు! Pty (క్ళ త్ర స!) 
(వేర్యయిరు నిధింపబ డెను, ఉణా ;--పఖ్యుకృత్య:. ఈ (ప ట్టాయమున త 


నూ, 159, 160] క్‌ పశరణతణ ర్ట 


ముగ వూరోోకార్థమంచే 6 ls oy) 3 (ర.41ర) నూ చే 
“ద్వి, త్రి చతుర్‌, కబ్బములకం కె నుచ్‌ (స్‌) (ప్రత్యయము నిహీతమయ్యెను 
కావున ద్విః, (త్రి వతం, ఇవి కృత్య నజ (ప్రతిపాదకములగును, 


* 159. ఇసుసోస్సామన్థ్య 8_8_44 ఇసుసోః, సామన్య, (షః) 
ఏత యోర్వి సర్షస్య షస్సా శ్ర్‌ద్వొ వహ్యోః 1! సర్చి 
ష్కుురోతి। సర్చిఃకకరోతి। ధనుష్కురోతి। భనుఃకరోతి। 
సామర్థ్య శ్ర్‌మిహా వ్య సేకో | సామన్యే కిక | వీష్పత్తు స 
ర్చిః | పీజ త్యమువక మ్‌ | 


150. ఇస్‌, ఉస్‌, అనునవి య న పదమున కవయవనుగు విస సర్ష 
మునఫ, కవర్దపవర్షములు పననుగున పుడు, వ్య పే ేశూతలూప సామర ననుందు షక 
రాబేశము వికీ ల్పముగ నగును, సర్చిష్కు_రోతి (సర్పీః + కరోతి) పత్వము 
రానపుడ్కు సర్చిఃకరోతి. ధనుష్కు_గోతి. ధనుఃకరోతి, వ్వ పే: సే క యనియు, 
"సేశారీ భావమనియున్సు సామర్ధ్యము ద్వివిధము. ఈ నూత్రమున సౌమర్గ ర్య స్టయు 
వ్య పేమురూప మే. ఏక వాక్యమున నున్నటువంటి, స్వార్గమును మోతము 
'బోధించునట్టి సదములకా కాంకువలన గలుగు పరస్పర ను వ్య పే పీక్ష్న్ష 
యనబడును. సర్చిష్కరోత్కి అనుచోట కారకము (సర్పిన్సు) నక (కియా 
కాంతయు (అనగా సర్పి ఆనునప్రడు * చేయుచున్నాడు, మొదలగు నీదో 
(క్రియను * ెప్పవలయును) (క్రియకు కారకాకాంతయు, (అనగా చేయుచున్నా 
డనునపుడు 'బేనినో చెప్పవలయును నుండుటచే సర్పి; కరోతి, అనునవి 
పరస్పర సన్నునముగల పదములగును. సర్పిస్సునకు కరోతి పదమున కరమగు 
(కియలోనికే కర్మగనన్వ:;సమని భావము, తిప్టతు సర్పి పిబ త్వముదక మను 
చోట “నేయి యుండుగాక నీవు నీరును తౌగుమని 09 యర్థము. శాన నిని ' 
రెండును భిన్న వాక్యములు, సర్పిస్సునకు తిస్టతుపదమున క్‌ ప (కియలోనికి 
కక్తగా ప, ఇట్లు సర్పి; అనుచోట గలుగు |క్రియాకాండత శా న్హమగు, 
టే, సిబ, అనుదానికర్థమైన (శ్రీయలోనికి సమృన్థ ములేదు కావున, సర్పి! 
పిబ అను వీనికి వ్య పీణారాపసామర్థ వము లేదు. ఇచట షత్వేవారణనున శ్రే 
సామకీ ర్స్రనం దే షత్యమును విధించుట యావళ్యకము, 

* 160. నిత్యం సమా సే౭_ను _త్తీరపద దస్థస్య 8.845 నిత్యమ్‌, 

సమౌ సే అను శ్రరపదస సస్య (ఇనుసఫోణ 
ఇనుఫోర్యి సర్షస్యా ను శ్రరపదస్థస్య సమాశే ని 
త్యం పుస్సా ర్థ్రత్కు_ప్యోః పరయోః | కసర్బిమ్ముల్లిశా | 
అవు శ్రరఫ ఫడ స్థఫ్యేతి. కిమ్‌ | పరమాసర్శ్సిఃకుణ్తికా | కసూ 
దిష్తు సరి ము జ్లిశాళట్డి బో౭_ సమా సేవ్య "ఫేశావిర-హీ 
ah షు త్వార్థః | న్యపేశాయాం ని శ్యార్యక చి! 


100 కొముదీశరచాగ మము (నూ, 160, 161 


160. ఇస్‌, ఉస్‌, ఇవి య న్రమందుగల పదమున కవయవ మె ఠా త్త్‌ర 
పదములోనిది గానట్టి ap సర్లమునకు, కవర్ల పవర్ణములు పర మగున పుడు, సమా సమున 
షతము నితగముగ్‌ వచ్చను. సరిషు__ణికా (సరిషః కణికా) పరమసర్సిః 
పల్లా, క కక్‌ = సర్పి; ననన సర్పి? . కస్య కణిక వ స. 
మసీట చేతను, ప్రాప్త పమగు వత్యమును వారింప ను త్తరపదములోని స సర్షమునకు 
పుత్వము రాదనవలయును. డడ త్రరపదమన-గా సమాసముయొక్క_ తుడియవ 
యవము. పరమస సర్చిఃకుణ్ణికా "అనునది కర్మ ధారయగర్భిత స ప 
ఓ“ సరి * అన్నునది కర్మ ఛారయమున ను తీరపదమగుచున్నది. సమాసము 
నపుడు, (శాక్యమందు వ్య పేషారూప సామర్థ్య వ్ట్‌ము సు 6 ఆనయ seg 
కణికా తిష్టతి, ఇత్యాదులందు షత్వముకొ ఆకును, వ్య సే చృకాసాముగ ర స్రమున్నణు 
‘6 బేదం సగ్పిషమ్ము_లీకాయాః ” ఇశ్యాదులందు ssl ఆకును కస్కాాది 
న్‌ా సర్చిష్కు-ఖికాళబ్దపాఠము చేయబ జెనని (గహింపదగును. 

* 161. అత ౩క్భక మిక ౦'సకమ్మ పా త్రకశళాకర్లీ ప్వనవ్యయ 

స్య. 8_8_46. అతః కృకమి టం షు అనవ్యయ 
స్య। (సః సమౌాస్వే విసర్ణ స్య) 
అకారాదు _త్తరస్యానవ్యయ'స్య విసర'స ర్లస్య సమా 
సే నిత్యం సకారాజేళస్స్యాత్కరో త్యాదిషు పశేస్తు ' 
నతూ ర! అయస్కారః।: అయస్క్మా_మ్మ! అ 
యస్ము_౦'సః। అయస్కు_మ్భుః। అయస్నా(తమ్‌। ఆయ'స్స 
య. హితానవళా అయస్కు_శా | అయస్కర్టీ। ఆత కిమ్‌ | గీ 
 ఇారః। అనవ్యయస స్య శివ్‌ | స్వఃశామః సమాసే కిమ్‌ | 
యళ్య్మక రోతి! అను త్రరపదస్తన స్టస్య కిమ్‌! పరమయళఃశారః॥ 


161. (వాస్వాశారముకం కె పరమె, ఊ రృరపదములోనిదిగాని, యవ్యయ' 
చమన గాని ఇగానట్టి విసర్టమునకు కృల్‌, కమ్‌ ధాతువులవలన సిద్ధములగు 
శారు" శామ, చదలగు రూప ములు కంస కుమ్మ, పాత్ర వకా, కర్ణ 
కబ్బములును 'పరమగునపుడు సమొసమందు సశారాజేకము నిత్యము నగును. 
అయస్కారక అయస్కామః, అయస్కంసః, అయస్కు_ ౦భః. అయస్నాత్రమ్‌. 
అయస్కు_శా, అయస్సహీశావశా, అని మధ్యపదలోపి సమాసము (ఆయసః, 
భా, ఆయస్కు_శా, అనినచో * జూనప దవళ్లగోణ 3 (5159) నూ, వే జీషు 
(ప్రస క్రమగును అయస్కంర్తీ, గీశారః. ఇచట సత్వనివృ త్రీకౌ విసర్హనీయ 
మశారముకం కు పరముగావలయుననవ లెను, స్వః శాన, టే విస సర్దము 
స్వర్తార్గ కమ నవ్యయము (స్వర్‌ ) నక 'ససమృంధించినదగుట చే సత్వము న 
య€:8రోలీ,' అను ఇాక్యమునందు సత్వవ్యావృ టి లిక సమా సమందు సత్వమును 
వీధింపవ-లేమ్‌. " పరమయళశారః ఇచట సత్వవారణమునకై "రూ త్తరపదములోని 
విసర్గ మునకు నిషేధము ఇెప్పదగును, "(పరముం ఇ తద్యళః తస్యశారఖ). 


నూ. 162, 168] విసర సని(పకరణమా 101 
౧ ధి 


వివ :___ఈ నూ తములోనికి సమౌసపదమనువ ర్రించును.. దీనిచే ను త్త 
పదమౌక్తి ప్ప్రమగునా, దీనికి సూత ములోని కృ కమ్‌, అను ధాతువులు విశేషణ 
ములు, వి'శేషణమగుధాతువదియాదియందుగీల శబ్దమును (గహించును, ఈ 
విషయమున * స (421) నూత్రమందలి వ ప్రత్యయ గ వాణము 
తు స పన పకార మచట]నే చూపబడును,. ఇందువలన క కమ్‌, 
ధాతువులు [కమముగ కార్య కావు, మొదలగువాని కి బోధ కములగును. 
* 162. ఆధళ్ళిరసీ పటే. 8_8.47. అధః, శిరస్కీ పటే (సల 
ఏతయోర్విసర్ష స్య సాడదేశస్సా్యత్సదశళబీ పే । 
అథ స్పదమ్‌! శిరస్పదమ్‌। సమాస ఇ త్యేవ। అధఃపదమ్‌!' 
శిర5పదమ్‌ | అను త్రరపదస స్టే కేవ | పరమశిరపదమ్‌ | 
కస్కాదిషు చ | "భాస్కరః il 
162. సూత్రమందలి * అధళ్శిరసీ ౫ అనుచోట (ప్రథమావిభ క్తి, షష్ట్య 
రకము. ఉ తేరపదస సముగానటువంటి అధః, శిరః, . వీనియొక్క_ విసర్షేమునక పడ 
శేబ్లము పరమగున పుడు, సమాసమందు నకారమాచదేశమగును. అధన దన్‌ (పాద 
స్యాధః = అధస్పదమ్‌ = పాదముయొక్క_ అధోభాగము శిరస్పదమి, (శిరస 
పదమ్‌) అధ॥పదమను వాక్యమందు సత్వమును వారించుట కై సమాస ms 
సత్వమనవల యును, పరమశిర్క పద మనుచోట సత్వనివృ లై త్రిక. యు త్రరపద 
మగు విసర్హమునక సత్వని షే. సేధము చెప్పవ లెను, ఛాస్టూర్య భా య. 
ఇచట 'విసర్షము [వాస్వాకారముకం మి పరముగానందున * అతఃకృకమి” 
నూ. చే సత్వమురాదుగాన నిచట సత్వేముకొజకు కస్కాది గణమందీళబ్దము 
పఠథింపబడెను, 
విసర్లసని (ప్రకరణము సమౌ ప్తము, 


౧ థి 


8. స్వాది సన్ధి ప్రకరణము 
స్వాజసమాడితి ను|ప్రత్యయే శివస్‌ ఆర్బ్య ఇతి స్థితే Il 

* 168. 'ససజూషపషోరుః 6.266 ససజాపోః, రుః. (ప పద'స్వు, అస్ట్రే 

పదా న్తస్య సస్య సజువీశబ్దస్య చ రుః 
స్యాత్‌  జశ్త్వాపచాదః ॥ 

168.. కిబీళబ్బముకం]కు వః స్వాజసమాట్‌ ” (104 నూ, చే సుప 
త్యయమగును. అర్చ్య్యః అను పదమును కలవపీనపుడ్కు ళివస్‌ + అర్బ్యః అని 
యుండును... ఇట్లుండ. సకారమ _న్షమందుగల పదమునకు, సజాహీ శబ్బమ _న్రమందు 
గల పదమునకును రు (65) ఆచోమగును. ఈ రు త్త్వ్వమలోన్న్య్య “పరీభామశే 
న న్యములగు  సశారవశారములకగ్లును, .. శివస్‌ అనుచోట .- శ్రుశారమా పడా న్ల 


Up) కాముదీశరదాగ మము (నూ, 184, 165, 166 


మగుట మే, రుత్వము (పవ ర్థించిన శివర్‌ అనియగును, ఈ రుత్వము ws 
జళో”నీ ” (85) నూ. చే, విహితమగు జ క్లే గమున కపవాదము. 
pane.) 


* 164. అతో గోర ఫ్థుతాద స్ట తే. 6_1_11న. అతం రోజ 

అఫ్లు తాత్‌ అవుతే, (అతి, ఉత్‌) 

అఫ్పుతాదత। మల తోరుస్స్యాదళ్లు తే౭_తీ | 
భోభగో అఘో, ఇతి ప్రాప్త స్య ప 
ఉఊత్వం (పతి రుల స్యా ల లస భవతి | రుత్వమ 
నూద్య ఉత్వవి'ఛేస్సామర్థ్యాత్‌. |] 

164. పత భిన్న మగు (హస్యాకారముక ౦ కె పరనుగు రుత్వము (ర) నకు, 
స్లుతభిన్న మగు (వాస్వాకారము పరమగునపుడు ఉశారమౌా'ేశచుగును, ఇది, 
ఫోభనోఅఘాో (168) నూ, చే, (పాప్తమగు యత్వమున కపవాదము. (అనగా 
నీ యుక్వమును విధింపనిచో, యత(ము (పా ప్తించుచున్న దనియు  నుత్య్వము 
విధింపబడున పుడు, అర్య తగల 5 నుత్వమే (పవ ర్తి రించునుగాన యత్వము 
నక ప్రాసి పియే లేదనియును” భావనను రుత్వము నుద్దేశించియే ఉఊర్యమును 
విధించుటవలన్క, నుత్వేము చేయునపుడు ర్రుర్వే నున్‌ న నుకుననుటకు వలనుబడణు. 
శీవటా -- అర్న రః | 

* 16న, (పథమయోః వూర్వ'సవర్ల ః, 61.102. (పథమ 

యో! పూర్వ సవర్ణ 8. (అకక అచి, దీర ర్స 
అక । ప్రథ్థమౌద్వితీయయోరచి పరే ఛూ 
ర్వ సవర్ణ దీర్చ ద్‌ర , ఏశాబేళస్సా త్‌ | ఇతీ పాపే || 

165. అక్క_లవ ప్రథమాద్వితీయావిభ ప్ర కుల యచ్చు పరమగునవ్చుడు 
వూర్వసవర్మ ద ము (అక్కులన సవర్ష్మమగు క. ము) ఏళాబేశమగును, శివ +ఉ, 
అనుచోట వశారముపెనున్న అశారనుక్క_, దీనికి (పథ మెకవచనమగు ఈశా. 
రము పరమైనందున సీ దీర్ధము (పా_ప్తమగుచున్నది. 


విన: శిష్టులచే చేయబడు వ్యాఖ్యాసనమువలన్వ న్యూత్రములోని * ప్రథవు 
యో)” అనుదానిశే |ప్రథమాద్వితీయారూపములగ విభ కలకు (గవాణముకల్లును. 
కావున నిట్టి యర్భము సంభ వి9చినది, 
* 166. నాడిచి. 6.1.10. స్క అత్‌, ఇచి, (వూర్వ సవర్శ జీర్ణ &్రి 
ఆవరాడిచి వశే న వూర్వ'సవర్ధ దీర8! ఆ 
ళు ఇ ఖు 
ద్వుణః | వీదః పడాన్తాదతి | శినోజ..ర్బ ్యః | ఆత ఇతి త 
పరః కమ్‌ | 'జేజూ ఆత | ఆతీతి శపరః కిన్‌ | శ్వ ఆ 
గచ్చా 1 ఆశ్ఫ'శాత్కి_క్‌ | ఏహీ నుస్రోతక ఆత్ర స్నా 
జ ] స్లససిస్థర్యావరో వరోయమ్‌ | ఆఫు తాదితి 
CLEVE శామక్యాన్నా వనక కు! కపకశర 


శతా, 166] షభ స 103 


ణస్య తున సామర కనా | దీర నీవృ త్త్యా చరికార్ల 
తాల్‌ అఫ్ఫుతే ఇనీకిక్‌ | తిష్టతు పయ అకిక్నిద త్ర త్‌ 
గురోరన్ఫత ఇతి ప్రుతః, 


166. అవర్ష్మ ముకంకు ఇచ్‌ (పత్యాహారవర్శము పరమగున పుడు, వూర్య 
సవర్ణ దీర్భ ము శాదూి శివ 4 ఆ - అర్బ్చ్య్యః.' ఇచట నీ నిపేథముచే సూర్య సవర్ణ 
వర్ల ము (ప్రవ ర్థించదు. * ఆద్దుణః* (70) నూ. చే గుణము. శివో + ఆర 
46 'సీజ:పదాసాదతి ౫” (87) నూ, చే, వూర్వరూసము, శివో=_ర్భ రః. 66 ర 
రోీర ప్లు తాద సుతే ౫ అను నూ(త్రములోని పదములకు “ఆత ఇతి తపరః కిమీ”? 
త్యాది|గ న్గముచే (పయోజనము చూపబడుచున్నది. దేవాః + అక అనుచోట 
గరా “దేనా అత్ర, అనునది. దేవాస్‌ + ఆత, అనియుండ రుతే(మగును, 
జలగ? అను వక్యుమాణ నూత్రముశే రుత్వమునకు యత్యము (య్‌) 
“ లోపళ్ళాకల్యస్య” (63) నూ, చే యలోపము (ప్రవర్తించును. ఇచట 
(జేవార్‌ ఆక దీర ముకంకె పరమగు రుత్వమున కత్వము వారిం చుట కె 
కక అత్ర? కన తపగకరణ మొవళ్యకము. శ్వః + ఆగన్నా, అనుచోట 
జేవా ఆక, అను చోటునందువలె రుత్యాదికార్యములు ప్రవ క్రి రించిన, శ్వ 
ఆగచ్చా అను నిదరూపమగును. ఇచట దు పరమగున పుడుత్వ వారణమున శే 
4 ఆతి? అనుచోోట తపరకరణ మొవళ్యకము. ఫ్లుతముకం కు. పరమెనపుడు 
“ఆత్మ?” ఆనుచోటనున్న తపరకరణమువలననే . ఊత్వము వారింపబడును గాన 
ఆత$ అనుదానికి (అళశారమునవ) “ అచ్ఫుతాత్‌ ౫ (ఫ్థుతముకం కె భిన్న మెను 
ఆను విశేషణమునకు ఫల వేంమను (పశ్నకు సమాధానము, ఏపి సుసోత ఏ ఆత్ర 
స్నాహీ. ఇచట స్ణుతముకం మె పరమెన రుత్వమనక్క (సుస్రోతఏర్‌) ఊ క్త 
నివృతి తిః విశేషణ మౌవళ్యకము, సు|స్రో తాకఅనునది యుక నికి “పీరు. “దూరా 
ధా చి నూ. చే తకారముపపైనున్న అశారము ప్థుతమగును.  స్నుస్తోత 3స్‌, 
స పోత 3ర్‌. యత్వయలో పములు (పన ర రించును, ఉత్వము జేరరున పుడు 
వ్రత కుడి రుత్వేము, (వాస్వాశారముకం కె పర మేయగును గాన, 
ఆతు అనీ చోటనుండు తపరకరణ ముత్వని వారకము -గాచేరదు. ఆబ్బ తాల్‌”) 
ఆను విశేషణ మున్న పుడు విశేషణ సౌమర్థ ఫ్టముచే ఫ్లుత నువీద్ధను గానేరభు, 
సీర ముకంెట పరనుగు రుత్వమునకుత్పము వారించుటకె (జే నాలత్ర తపర 
కరణము. చరిశార్షమగటచే నిది ఫ్లుత మనిదము గావండజేయ సమర్త మెనడి 
గాదు ఆని. తిష్టతుపయల 3గ్నీ దత్త. ఇచట అశారము * గుతోళన్యతః ”? 
(95) నూ, చే, వ్లుతము., యాకారము పెశనున్న ఆకారముకం కు పరమగు: రుతేేనా 
నక యత్వయలోప పములు వచ్చినవి. ప ప్రుతప ఫరకనుగు రుత్వమునే కుత్వ నటన 
వాఠించుటక ౪ ఆప్లు తే ౫ అను అళారవిళేషణ మొవళ్యకము. అఫ్టు తోత్క మను 
పళ్నుయనక, జాన్‌ సమా ధానమునకవలె నిచటి (వళ్ళో క్త తరముఅఖీ సాళ్ల లు 
మ . 


104 శాముసీకరచదాగళ్‌మము (నూ. 167, 168 


* 167, వాళి చ. 6_1_114. వాళి చ, (అఫుకౌాతీ, అతః, 
రో CE 
అస్ప తాదఠః, పరస్య ప శివో 
వస్తన్థిః | గోరిత్యు శా రానుబన్థ (గవాణాశ్నేవా (హా 
తరత | ఆాతక్షచ్చ | దేవాస్‌ + ఇవా | ఇతి స్థితే 
రుత్వమ్‌ 1 
167. పత భిన్న నుగు (వాస్వాశారముకం కె పరమగు రుత్వమునక వాళ్‌ 
(పక్యాహారములోని వర్ణము పరమగునఫు డుకారమాబేశనుగును. శివర్‌ + నవ న్య 
ఉతంము, గుణము, శివోవన ని ఈత్వవి ధాయక మగు నీ నూ|త్రద్యయమందును 
ఉ శా లేత్సంజ్ఞ కమగు శఫమే రుపదముచే [గహీంచుటవలన శేవల లేఫమున 
కత్వమురాదు. ఊదా, (పాతర త్ర (పాతర్‌ .; ఈత (భాతర్షచ్భ (భాతర్‌ 4 
గచ్చ 'జీవాస్‌ ££ ఇహ, రుతే్భము. జేవార్‌ - ఇవా. ఇట్టుండ. 


+168. భో భనో అభూో అవూర్య స్య యో2_$. 88.17. 
త్త. స్య, య, ఆశ, (రోః) ' 
ఏఠత్చూర్వస్య క 
ఆఅసన్లి స్సాతః | లోపళ్ళాకల్య స స్య | జీవా ఇవా | చే 
వాయివా | అఆకి కిమ్‌ | 'దేవాఃస న్స | ' యద్యపీహా య 
క్వస్యా వీద్దత్వాద్వి స్లో లభ్యతే ! ఈశథాపి విసర్పస్య 
స్థానివదా జీన రుత్వాద్యత్వం స్యాత్‌ | నవ్యాయ 
మల్విధిః | రోరతి సముదాయ రూపా. శయణాత్‌ | 
భోస్‌, భనోస్‌, అఘోస్‌, ఇతి సశారానా నిపా 
శః! లేసాం రోర్య'ల్వే కలే, = 
168. భో, భగ అధో అశారము ఇవి వూర్యమందుగల రుత్యము 
నక్క అళ్‌ (ప్రత్యాహారవర్ల ము పరవుగునప్రడు యశారవొ దేశమగును, నూత 
మున భగో అభ్మోో అనుచోట ను ఆఫూో అవూర్వ స్య అనుచోటను ఓ:ారమున 
కళారముతో ర సమగు వూరష్ణతాపముయొక ఆఅభావనము న్యూత్రిక తము, 
న్మూత్రములు ఛన్షస్సువంటివగుట చే కార్యములు '|ఫవ ర్రింపకన్నను దోషముూశేదని 
భావము. ' జీచార్‌ ఇవా. ఇచట రుత్వమవర్ష. పూర్వక మగుట వే యత్వమగ్గును. 
అ లోపళ్ళాకల్యస్య ' (68) నూ, సే యశారలోపము. 'దేవాఇనా. యలోపము 
రానఫుడు చేవాయివా, జీవ్యాసన్ని ని ఇచట యత్వేమును వారించుటకె , అళ్‌ 
నరము యత్వమునకు నిమి త్త్రమనవల యును. ఆలోచింప నిచట ర మని ద్ద 
మగుటనలన. రుత్వమునకు విస సర మే: వచ్చును, గాన ఆళ్ళు నిమి శతృమనక పోయినను 
దోషములేదు. శాని స్థానినద్భానము విస రము రుళ్వనుగుటవలన యత్వేము 
పస _క్షమగును, ఇచట స్థనివడ్యా వముచే నతి జంప నిష్టమగు ధర్మము రుత్వము. 
ఇది చ శఫోకార సముదాయనందుండునదగుట చేనల్మాకమందుండునది గానందున 


నూ, 169] rcs 4105 


నిచట “* అనల్విథొ * అను ని-పేధమును ళజ్కింపగూడదు, భోన్‌ భగోస్‌, 


1 
అఘాోస్‌, ఇవి సకారఠా _నములగు నిపాతములు. వీని సకారమునక రుత్యంము, 
దీనికి [పకృత నూర్రముచే యకారాబేశము (ప్రవర్హింప, భోయ్‌, భనోయి, 
అఘోయ్‌. అని యగును, ఇట్లుండ, 


వ:__(1) ఈ మూడిటికి ఆకృతిగణమగు చాదిగణముందు. పాఠము 
నూహింపదగును, ఇవి నిపాతములనుటవలను ““విభాసా భవద్భగ వదఘవ తా మో 
చ్చావస్య స్‌ (సంబుది పరమగునపుడు, భవత్‌, భగవత్‌ , ఆఘవత్‌, శోబ్బముల 
యొక్క తశారమునకు రుత్వము, * అవ” క రీ కారము నాదేశయులగును. ఆను 
వొ _ర్లీకముే నివ్పృన్నములగ్కు భో, భగోో ఆభో శబ్దముల నావళ్య్ళోకములం, 
నిపాఠముల నజ్లీకరింపనిచో, వార్షిక నివ్పన్నమగు “భో అనునది ఫుంలిబ్ద 
మగు భవచ్చబ్దమునవ సమ్చోధ నెక ససచనమగుటచే, భోవాళ్తే అను చోటే 
భో | శబ్ద: పయోగమా సాూధువగును, భోవిద్యద్భ న sa ఇత్యాదులం 
దసాధథువు గావలసీవచ్చును. నిపొతములైనచో (స్తే స్త్రీ నపుంసక లిజ్వములందు, 
ద్వివచన బవువ-చనములందును, భోభనో అహో ళబ్బములక సాధుత్యము సిద్దమగు 
నని యాళయమను. వా రిక మనావళ్యకమను వృత్తి తిశారుడు, వారదత్తుడు, 
మొదలగు పరమ ప్రాచీనుల యభి పొయము ననుసరించి ఇట్లు poe డను, 

సంమతమున, హీభవన్‌, అనుదానియొక.. అర నుందు. హీభోక అను 
ae అ|తభవన్‌ అనుదాని యొక తరి on అత్ర భోః, ఆను (పయో 
గము నిష్టమగుట చే వార్టిక మావళ్యక మే. భోవారివారౌా మొదలగు (ప్రయోగ 
ముల సౌధుత్వమున భోక్ళబ్దము నిపొఠముగూడ నంగీకరింపబ డెను. మూలమున 
“ తేషాం రోర్యత్యే కృతే” అనుదానికి చార్టిక నిప్పున్నముల రుళ్వమునకును 
నిపాతముల రుత్వమునకును యత్వేము వేయబడ గాదని య్‌ ము 


* 169. వ్యోర్లయుపయత్న తరశ్శాక టాయన స్య. 8.8.18. 
వ్యోః, లభఘు(పయత్నతేర్య, శాక టాయన స్య 1 (ఈ) 
పదా న్తయో ర BP 2 ర భూచ్చా 
రణొ వయా వా సో౭_శి ప । యస్యో చ్చారశే జ్‌, 
హ్య్వా గోపా గ్ర మధ్య మాలాగా కెధిల్యం జాయ 
త్తేస స అభఘూచ్చారణక | 


169. పదా న్తములగు (భో, భగో, అఘోే అవర్ష ములకు పరములయిను) 
వకారయకారములకో, అజ్‌ (పత్యాహారవర్థము పరమగునపుడు |కమముగ అభు 
వకార లఘు యకారములు కాకటాయన మతమందాదేశములగును. లఘువులన 
అఘూచ్చారణములు, ఏ వర ర్ల ముయొక యుచ్చారణమందు జివ. (నాలుక 
యొక్క మూలము మధ్యము, అగము, ఊప్మాగమా,.. (చివరన సప 
భాగము వీనికి కంపముగల్లునో యది లఘూచ్చారణమగును, 


14 


106 కాముదీకరచాగమమను [నూ 170, 171 


వివ. సూత్రమున కుదాహరేణములు :__భోయత్రు _ (భోయ్‌ + అత్ర 
భసగోయ్యతే. అఘోయ॥[త, కయాన్వే.. (కయ్‌ + ఆస్పే అసావాదిక్యః.  ఆన్య 
మతమందు వీనిలోని యకారవకారములు, సల న్య్చారణములు, కార యుకంు 
పరమగు అలఘుయికారము * కీతో గాగ కన్య ౨ (17) నూ చే, నివ్య్వ్యముస 
లోపించును. భోఆ;త. అవర ముకం కి పరములగు అఆలభు వకారయకారములు 
= భం 
న్‌ లోపళ్ళాక ల్య స్య *' (65) నూ. చే వికల్పముగ లోపించును, కఆ సే 
కయా సే, అసాఆదర్యః. అసావాదిత్యః | 
నీలీ 
* 170. ఓతో శాక్యస్య. 8-8-20. ఓక శార్ట్యస్యం (య 
స్య లోప 
ఓకారాత్చ్పరస్య పదా స్యా లఘు, సయత్నే 
స్య యశార స్య నిత్యం లోప స్సా స్టర్‌ | గాగ సస్టిగ హా 
ణం వూజాగ మ్‌, । భోజ చ్యుతే | లఘు సయత్న పే, 
' నోయచ్యుతే పదా నస కమ్‌ | గోయక్‌ ॥ 


170. ఓకారముకంటు పరమగు తలు యశారము. నిత్యముగ లోపీం 
చును. ఇచట గార్డన్‌ వాణము కళ కం" నూ్యల్రేమున శాక ల్య 
(గవాణమువ లె వికోల్పబోధనాగ్గ ము గాక వూజార్థ మగును. ఇందు వ్యాఖ్యాన మే 
మౌనము. ఉదా: __భోఅచ్యుక, యశారమీ లఘువైనఫుడు, భ్‌ గేయచ్యుత, 
తోయహ్‌, పదనుధ్య స్లమగు ని దటి యశారమునక లోప పవారణమున. యశార 
మునకు * పదా న్తస్య”) అను విశేషణ మావ వళ్యక ము, 


న :___1 లఘు యశారమునకు నా. లోపము విధింపబడినచో 
ఖ్‌ పరమగు యకొారమునకు లభు యకాంవిభఛానము వ్యర్తమగుట 
చేతను ఓకారముకం శు పరమగు యకారమువంటి పదా న వశారముసకు 


సంభ 
వము లేకపోవుట చేత నిట్లు చెప్పబ డెను. 


*171. ఉల చ పదే. రి_క_21. ఉబభ్యి చ, పడే. (యవ 
యాజ లోప 
అవర్ష వూర య్య పదా చస్తే యోరషవయ్యో, 
లోప ఉఖీ పడే! స ఉ ఏకాన్నిః | "భే కిక! త న్త్ర 
యుతమ్‌ | వేఖస్సం(పసారణే రూపమ్‌ [| యది తు 
(పతిపదోకో నిపాత ఊళజ్లతి (గహీష్య తే తరు త్తే 
లాం పద (గ వాణమ్‌ ll 


1 డై 
171. అవర్ష ము పూర్వమందుగల్లి పదా _న్లములగు ఢూశారన కారములప, 
(వదసంజ్ఞ కమగ్కు ఉ (జ పరమగునపుడు లోపమగును. స ఊ ఏశాగ్నిః, 
(సయ్‌ + ఉ త చ్చియుతమ్‌ (త నయ్‌ + ఉతమ్‌ ఉతననుచోట, ఈ 


నూ, 172] సోది సన్ఫి (ప్ర కర ణము 107. 


అనునది వేజ్‌ (తన్తుసనా నే. ధాతువునవ సం్టపసారణమువలన సీదమగుటవే. 
పదముగానందున నివి పరమగునపుడు  యలోషమును వారించుట కె స ట్‌ 
అనునది పదము-గావలయు ననవలయును, నిపాతమగు, ఉ (జ అనునది (పతి 
పదో కృము, నిప్పు త్రీలో శాస్తా నరముల యపేత లేనిది వేజ్‌ 
ధాతువువలన నీద మెన ఉ (కక్‌ అ అనునది లాత ణికము (స్వరూప నిప్ప త్తి తిలో 
సం పసార ణాది శాస్త్రముల య సేక్షు గలదె.) ప॥ లక్షణ (పతిపదో కృ కయో; 
(పతిపదో కృ క్త మసెన్సవగ్గహణమ్‌, *” (పతిపదో కృ కలాతణికములు సంభవించున పుడు 
(ప్రతిపదో కృమునశే గవాణము గలుగును అను పరిభాషచే నీ నూత్రమున 
నిపాత్‌ మే (గహీంపబడుననిన “తి నృ్యయుతమ” నుచోట యలోపము (ప్రస కము 
గానందున నీ సూ తీములోని పద(గహాణ ము త్రరసూతమందు CE 
దచి అను వ తీకొటికే యగును. 


_1. భో భగోే ఆఘాే పూర్వక మగు యకారమునక వూర్వనూత్ర 
ముచే se వచ్చును గాన నిట్లు చెప్పబడెను. 


2౭. ఈ లోపవిధానముగూడ నిత్యమగుట చే లఘు యకారవళారములకు 
లోపమనుటకు వీలులేదు. కావున అలఘువుల కే లోపమని యూహింపదగును, 
వశారము లోపోదాహరణము. అసాఉాఏకాన్ని:, 


* 172, పాలి సర్వే హామ్‌, 8_8_22. వాలి, సశ్చ్వే సామ్‌ | 
(ea - స్య, యస్య, లోప 
_ భఛభోభగోఅఫఘాో అపూర్వ స్య అఘ్వలఘూచ్చా 
రణసరనర యకార'న లోపస్స్ఫా మ సళలేంషూం మతే 
న । భో చేవాః।; భో లకీ | ధో విద్వద్బ్భన్ల 1 ఛో 
నమ స్తే ఆభో యాహి! దేవా ' 'నమ్యాః'। జీవా 
యాని చ్చి | వాలి కిమ్‌ | డేవాయివా | 


172. భో భగో అఘ్మోో అకారమ్ము ఇని పూర్వమందుగల్లి పదా స్తము 


అగు లఘుయశారాలఘు యకారములు వాల్లు పరమగున పుడు ల 
నుతమున లోపించును. 2 భో దేవాః. భో లమ్మీ. భో నిద్వద్వ ఫన్‌ భగో 
నమ స్వే. అఘో యాహి, కి చేవా నమ్యాః, , దేవా యాన్తి. చేవా వా, 
(దేవాయ్‌ + ఇవా ఇచట యలోపమును వారించుటకై వాల్లు తోపనిమి త్త 
నునవలఅయును. 


వ:__1. ఇట్లు వెప్పుటచే శాకటాయనుని మతమందున్ను 'యశారమునజ 
జన. వచ్చునుగాన య'శకార సామాన్యమున క లోపము నిద మగల / 


2, ఉ భోభనో * అను న్యూత్రమున “భో” అనునది వూర పచర్శిత 
వార్షిక నిప్పున్ననునినచో నది ఫుంలిజ్హమున 'సంబుద్ది పరమగునపుడే ((“భోదేవ? 
అనునట్టి టే) సాధువగును గాని యద్దానీకి బహువచనము, _ స్త్రీ నపుంసక, లికేన 


14. కాముదీశరచదాగ మము [నూ. 178 


ములు వీనితో (పయోగ మసాధుశ్రగావలయును. భో చేవాక భు అడ; 
మొదలగు (పయోగను లిస్తములుగాన భో అనునది నిపాతమును గూడ నజేక 
రింపవలయునని సూచించుట కె భో పూర్వమగు యకారమునకు లో పోదావారేణ 
ములు మూడు చూపబడెనని "గహించునది, 


8. దేవా నమ్యాః, ఇచట “*లోపో వ్యోర్వలి * (8785) స్ఫూత్రముశే, 
లోపము చేయునపుడు యకారమసీదమగుట చేతను, దేవా యాన్తి అనుచోట, 
వల్లు పరముగానందువలనను, ఇట్టి స్థ సలీములందు కక లోపోవ్యోర్వలి ౫ ఏ సూ న్యూ త్రము చే 
యలోపము నీదముశానందును వీనిలో యలోపముకొఅ క యీ సూతముచే 
అకార పూర్వక 9 ఏుకారమునకు లోపవిధాన మావశ్యక మనుట కీ యుదాహరణ 
ద్వయము చూపబ జను, 

* 1/8, రో౬ఒసుపి, 8-2-69. రక, అసుపి (అహ్న: 

అహా శేఫాదేశస్సా్యాన్నతు సుపీ | గోరప 
వాద | అవారవాః | అవారణః | అసుపీ కిమ్‌; ఆహో 
భ్యామ్‌ | అ|తావాన్నితి రుత్వేమ్‌ | వాl రూపరా। తిర 
భంతే ేషు రుత్వం వాచ్యుమ్‌ | అహోోరూపమ్‌ | గతమ 
వోరా(్రిలేపా ! ఏకచేళ వికృతస్యా నన్యత్వాదహో 
ర్యాత్రః | అహోరథ న్త నరమ్‌ ! వా॥ అహరాదీినాం ప 
త్యాదిషు వా శీఫః 1 1 విసర్హాపవాదః | అవార్చతిః ; గ 
ర్పతిః | ధూర్చుతిః | పే 'విసర్లోప ధ్మానీయా || 


178. అవాన్‌ శబ్బమయొక్క_ నకారమునకు లేఫాటేశమగును.. నువ్‌ 
(ప్రత్యయము పరమగునపుడు రాదు. ఈ శేఫాజేళము “అవాన్‌ ” (446) 
నూ. చే, ఏహిఠమగు రుత్వమున కపవాదము. ఉఊదా॥ అవారహాః (పతి దివస 
మందు అహన్‌ శబ్దమునకు వహ్యారూవార మందు ద్విత్వము (ఆవాన్‌ ఆహాన్‌ 
రెండిటియుక్క_ సశారమునప్‌ రేఫా'దేశమే, అవార్షణః, (ఆవాస్‌ + గణ 
దివసముల 'సమూవాము, సుప్పు పరమగునపుడు శాదనుటచే  ఆసూోభ్యామ్‌ 
(ఆవాన్‌ + భ్యామ్స్‌ ఇత్యాదులందు శేసాదేళమురాక “అవాన్‌ ” నూ. చే, 
రుత్వేము (పవ ర్థించునుు వాళ రూప రాత్రి రథ్గ న్పర శబ్దములు పరమగునపు 
డహూక్‌ శబ్బమునన (నశారమునకు) రుత్వము (ర చెప్పవలయును, ఇది శ్రేఫూ 
జేఖాపభాదము, అహోరూపమ్‌, (అవాన్‌ + రూపమ్‌ పగటియుక్క స్వరూ 
భమ్ము రుత్వము (పవ రీ రించినపీదప నుత్వేగుణములు (పవ ర్షించును. గత మహో 
రాత్రిశేహి. (పగలు గతించెను ఇది రా (త్రి సమాసమున నవాన్‌ శోబ్బమునక 
ర్యా త్రీళబ్బము పరముగనుండుట యస స వాకళము నుదాహారీం వెను. 
అహోళ కః, (అవాశ్చరాతిళ్చో = రా! తింబవళ్లు అవాన్‌ శబ్ద రా త్రిళబ్దము 
అవే ధ్వన్ష్వము. డీనిశం"టె సమాసా _న్తమగు అకార ప్రత్యయము రాగా రాత్రి 
కబ్బములోని ఇకారము లోేపీంచును, ఇచట ర్వా త్రీళబ్దము సరయు లేనందున 
రోక్విమపా ప్ర ప్తమగుచున్నను (ప) * ఏకభేళవికృత మనన్యనత్‌ "7 ఫకిశ్ఞావచే 


నూ, 174, 175] స్వా ది సని నప శోరణము 1౧౫ 


(పవ ర్థించును. పరిభాసార్గము :__ఏబేని యొక వస్తువు స్యల్పభాగముచే వికా 
రముగలద ౫న్క నది యావ స్తువేయగును గాని యన్యముగాదు. శునకము తోక 
చెగినదినను శునకముగ నే లోకమున వ్యవవారింపబడును. ఈ లోక న్యాయము చే 
సిద్ధమెనటే 3 పే పరిభాష, దీనివలన రా! త్రిళబ్దమున నికారము లోపిం-చినను రాతి 
శ్రమే యగునుగాన రుత్వము (పవర్హి రించును. అపో రథ న్స నరమ్‌, (అవాళ్ళ 
రఫ్‌ నృరంచ్చ పగలు రథ నరమనుసామయును, అని యర ము. వా॥ 1. అహా 
శాడులక ప త్యాదులు పరమళన పుడు శఫావదేశము వికి పము నగును, వా రిక 
మున నవారాదులకనుట చే, కృత రఫములయిన వాని కనుసర్జ ము లభించును, 
విసర్హమున కపవాదముగ 'కేసమునప శేఫూదేశము విధింపబకడుటచే నేఫమునకు 
'చేఫవిధానము. వ్యర మనదగదు. ఉదా॥ అహర్చతిః. గీర్పతి.. ధూర్చతిః.. 
పక్షమందు “క్రపొట్టోః (148) నూ, చే, విసర్టోప ధ్యానీయములగును. ఆహఃపతిః 
స 


న:__(1) వా _రికమందలి యాదిళ్వొయులు "రండును సాదృ శ్యార్థక 
ములు, టూ సద్భళములకు పతిళ్ళా సద్భృళములు పరమగున ఫుడ ఫాటీ 
మని ఫలితమగును, కాన స్వర్చమో, స్వర్చనా, ఇట్టి చోటులందును నేఫాబేశము 
పప 

* 174. రోరి 5-8-14. రః, రి. (లోపం 
శేఫస్య శపఫే పరే లోపః స్యాత్‌ , 
174. లేఫమునప రేఫము పరమగునపుడు లోపమగును, 


su (శ్రలో పే పూర్వ స్య దీర్లి 2.21. 6_3_111. (డో 

భో పప్పే, వూర్వస్య, దీర క్స్‌ అణ: 
థ శేఫౌ త ఆ తథా। తస్తి న్వశ్లే 
ఒఒస్థాత్‌ ఢశార శేఫాళ్ళ'ే పశే సూర్య స్యాణకో దీర్గ క 
స్యాత్‌ | పునా రమతే ' | వారీ రమ్యః ళమ్మ a 
తే| అణః కీమ్‌ | తృఢః, వృఢః ] త్భహరా హింసా 
యామ్‌ | వృహూ ఉద్యమ నే | వూర్వ(గ వాణమను 
శ్రరప'దేజ.పి వూర్యమ్మాత్రే స స్య మ్మ్‌ | అర t 
లీఢః | మనస్‌రథ ఇత్యత్ర రుత్వే కృోశే, హాశి చేతు 

ల్వే గోరీతి లోపే చ ప్రాప్పే ॥ 

175. ఢకార శేఫముల 'లోపమునక నిమి త్సీములగు వర్ణ ములనగా ఢకార 
“శ్రీఫములం పరమగునపుడు వూర్యములగు అలుల దీర్గ నుగును. ప్రుచారమశే, 
(పునర్‌ 4 రమతే) వారీరమ్య 8 (వారిర్‌ + రమ్యోః) కమ్మారాజుతే (శమ్ముః (క 
రాజుకే ఆణ్జులన "శీఫము are పుడు (కమముగ నుచావారణములు చూప 
బడెను, వీనిలో ఈ త్ర "నూ, చే రేభకు లోపము వవ రిం వెను, తృహరా 


110 కాముదీశరదాగ మము (నూ. 176 


(పొంసాయామ్‌ ధాతువునక కృషపత్యయా నము తగ, అనియు వృహూ 
ఆహ ధాతువునక ల్‌ వము వృషణ ఆనియునగును. వీనిలో 
“డో ధే లోప” (రి_8_1కీ) సూ చే భలోపము వచ్చినది, ఇచట బుకాగ 
మునకు దీర్చి వారణమున కై ఆకుల "కే దధ మేని వలయును. a కః Sey 
(86) పరీభాహనలన నచ్చులక దీర మనే  నగ్గము ప అణ్‌ (గవహాణ 
చేలయని శంకింపభహాడను, _ సూత్ర ము శ్రంసణాధి ఢకారములోనిదగట చే 
ను కరక “ములగ శ కార రసములు సగమగున స్ట చ వూర్వపదఘైలోని ఆ అ నకు 
gs ,నునునర్గీ ము లఖిం-చునా,. పృనారమి తే ఇ త్యాదులంచే (సవ గిం: చుశుగాని 
అజర్థాః. లజ ఇత్యాదులందు (పవ ర్రింపక పోవును. అజర్టై అనునది గాధ 
ధాతువునవ యజ్‌ లుజు సమున లజ్‌ మధ్య మెకన ననము, లీ: అనునది లివా 
ధాతువునవ క్రప్రళ్యయా నము. వీనిలో Ez ము (ప్రవర్రింపవలయును... బట్టి 
చోట థశార శేఫములను లోపింప జేయు షర "ేఫ్టము లాదియందుగ ల యు శ్రర 
పదము పరముగ లేనందున దీర ము (పసన ర్రంపకపోవును. వీనిలోగూడ దీర క 
కోటకు సూత్రమున వూర్వోన హణ మౌవళ్యక ము. పూర్వ దాణమున్న చో 
థకార శేఫముల లోపమందు నిమి ల్తేములగు య కార రేభములకో పూర్వమంఎదున్న 
అభ్టునకు దీర్హ మను నరము సిదమగును. కతన న్రమున ను త్తరపదమున 
శాక్షేపము గలుగ దని న శోవున తన్మిన్నీతి 90 పకిభాప.వలన"జీ 
వ్య పూర్వస స్య అనునది అభించునుగాన నిది యేలయని (పశ్నింపగూడదు. 
స్‌ + రథః అనుచోట రుత్వము (పవ రించిన మనర్‌ + రశ్గః అని యగును, 
ఇట్టుండ “* వాశిచ 7” (167) సూ, చే, సత్వము, “దోర? (174 నూ చే 
లోపమును (పా ప్ర పములగు చున్నవి. 
* 176. వృిపతిపు పభ పరం కార్యమ్‌, 1.4.2. విపతిషే ఢా, 
పరమ్‌, 'కార్యమ్‌ | 
'తుల్యబలవిరో ౪ పరం శార్యం స్యాత్‌ 1 ఇతి 
లోశ్చే పాపే! నరకము కకక స్యా నిద్ర 
త్వాదుత్వ మేన | మనోరథ g1 
176. సమానబలముగల రెండుకార్యముల కొక అత్యుమందు (పవ ర్లీంచు 
టలో, 1 విరోధము గల్రిన పుడు పరా, స చ్ర్రనిహీతేమగు కార్యమే (పవ రి రించును, 
ఈ నూ(త్రముచే మనర్‌ స రథః తహ పరమగు “తోక” (174 నూత 
నిహితమగు లోపము (పాప్తమగుచుండ పూర్వ తాసిధమ్‌ నూ చే సాపా 
దికమగు నుత్వశ్శా్త్ర, స ,మును టించి (కా లోపళ్ళాస్త్ర మసీదమనగుట 
వలన సీ రెండును తుల్యబలకె ములుకొవు గాన (నీద్దళా స్త్రయు (ప్రబలము అనీద్ధ 


స్త నుల్చబలము నీ నూ(త్రేమునకు (పవృ త్రి తిలేనందున నిళ్శజ్ము_ ముగ నుత్వ'మే 
క ంచును. మనోరథః అనురూపము సిద్ధించును. 


నూ, 177) సాది సని నివ కరణము | 111 


Sil, విపతివే.ధళ్వు మునకు పరస్పరవిషోధమని ల! ఆ 
తజ. శాపము నలిపిన గ చేరు జేరు (పర్యోగ ములందు చరితార 
ములగు రెండు క సుములకా క (పయోగము ననేక కాలమందు సంభవముకానట్టి 
స్వకార్య సమర్పణము. తజచుగా నొక చానికి కార్యద్వయ స మము న నశెడి 
యసంభవమంటబే ఈ సూూతము (పవ_గించును, న 66 వగోతా భ్యా ౫ వును 
చోట చరితార్థమెన “సుపిచి” (2౧8 స్య్నూత విహితమగు న 
వృ మేపు, అనుచోట న “బహువచ "నే రు'క్వేత్‌ ” (206) సూ, చే, 
విధింపబడు “నేత్వమునకును, వ్భ శేభ్యః (వృత. + భ్యస్‌ అనుచోట అకార 
మందు సంభవము కోలుగదుగాన నిచట పరళా స్త్ర విహీతే వాగు నేత్వమే ' పవ ర్థిం, 
చును. ఇచట దస గై తము భాకమారు (పవ ర్రించినచో, తెిమతేము నిమి శ్రేము 


ల్ల నాన నర మససంభవమగపనని (గహించునది. సమాన బలకములగువానికి 

రస్పర విగోభ మే విపతిమే. వే ధమకుటచే, న్య్యూవాధిక క బలముగల నుత్ఫర్తాప వాద 
శాస్త ములంద్కు నితా న్ట్‌నిత్యే ష్స్‌ అ చన్లరజ్ఞ బహీ రజ శాస్త్రము 
లందు నీ నూ తము (పవ ర రింపదు, 


. * 177, వీత త్తదోస్సులోపో2. కోరనజ్ల్‌ సమా సేవాలి. 6_1_182, 
ఏత ర్తేదోం సు, లోస్య, అకోేః, అనబ్లో్‌ 'నమౌా సే , వాలి, 


ఆక కార మో నేత శ్రద్‌ ర్యన్నుః తస్య లోప స్స్యా 
ద్ధలి, నతు నఖ సమాసే | ఏన విష్ణుః | సళమ్మ్భు! | అ 
ఫ్‌, కిక్‌ | ఏప. ప.కోరు[దః | అనఖ్‌ త. కిక్‌ | అస? 
శివః | వాలి కిమ్‌ | ఏపో౭. తే ll 


177. సూతీమును సు అనునది లు ప్రషష్ట్య స్ట నము. అకచ్‌ (ప్రత్యయ 
రహితములగు ఏత చ్చబ్బత చృబ్ద ముల కవ్యవహీళే పరమగు sess 
(పథ మెక వచనము) హల్లు పరమగునపుడు లోపమగునుు నఖ సమౌసమ 
దీలోపము రాదు, ఏపవిష్షుః. (వఏషస్‌ + విష్ణు స శమ్బుః (సస్‌ + Se 
ఏత చృబ్బత చృబ్దములు జ్య సహితములై నచో ఆనగ్య్కా అకచ్‌ (వత్యయముతో 
గరాడిన నవి యన్యము లే యగునుగాన వానికం కు పరమగున పుడు లోపషప్రస కి 
లేనందున, ఆకోజ అను విశేసణమున కేమిఫలనును (ప్రశ్నకు 'సమాధానమిది 
అకోః అనునది తన్మధ్యపతిత _సద్రంహ కోన నృవ్యా తే, అను పరిభాషలో 
పకన? పరిఖాహార్థము : ఒక వస్తువుయుక్క_ నుధ్యభాగమున (ప్రవే 
శింపబడునది యావ స్తువుగ నే (గొహింపబడును, గజ్జానదిలో (వ్రవిష్టమగు 
యమునకు గజ్బయను వ్యవహార మే గల్లునను వన నర్ణ ము నీ 

శ్యాస్త్రమందు. (గహీంచుటలో, అకోఓ అనునబే (పమౌణమగును, ఈ పరిభాష చే 
నక చ్‌ (ప్రత్యయము (అక్‌) మధ్యనుగ ల, ఏపుకః అనునదియు. నేత చృబ్బమే 
యగుటచే నిచట (క? సక్షమగు లోపమును వారించుటకు,  అకోః అనునది 
యావళ్యకమని, ఆస శివః (నసః == అసు ఇది నజఖ్‌ తత్ఫురునము. ఇచట 


సే ఇామువీనశన ర జాగ మును [నళా. 178 


సుబోపవారణమున కె “అనజ్‌ సమాసేిి' అనునది యుండవలెను, ఏపోత 

(ఏషన్‌ + అత్ర ఇవట లోపనివృ ల్రీకె వాల్లు పరమగసచోట నే లోపమన 
err. 

వలయును, 


* 178. సోఒ-చి లోపే చేత్చాదవూరణమ్‌. 6_1.181. నస్‌, 

ఆచి భూ పీ వేర్‌, పాదవూరణక్‌ 
పస్‌ ఇ త్యేత స స్వ; సేర్దోప పస్సా్య్యాదచి పొద చ్చే 

లగే "సీ నత్యేవ ఫ్రా శ్యత | సేమావవిస్థి పభృతిం య 
కశ ఇవహాటయుశాడ ఏవ నృహ్యాతి ఇతి నామ 
నం | ఆవి శేపాచ్చోక పాదోపీ త్యపళలే | సెపు దాశరథీ 
రామః | లోపే చేదిచి కమ్‌.! స ఇత్‌ మేతీ | స ఏవము 
క సత్యే వేత్యవ ధారణ న నుక స్యళ్ళన్ల సీిబహుళ +) 
తిన శాద్భహుల గ్రహ ణానువ్భ క్యా “లభ్య శే | జే 
చేవా న | సోఒవామౌజన్మ ces | 


178. నూ త్రమున నస్‌ అనునది త మ న రగా 
న్తను (స) నకనుకరణము. లు ప్పవష్టీకము. సన్‌ అనుచోటనుండు సు 
యమున కచ్చు పరమెగున పుడు లోపమసును, లోపము చేత “నేపొదము a 
దము శ్లోకపాదము పూర్రిచెందునో యచ్చోటునే యీ లోపము వచ్చును. 
చీమొమవిడి (ఫభృతింయ ఈశిచే. (సన్‌ + ఇమాం) వేదవాక్యము, ఇది 
పం|డెండ కరములు పాదమందుగల జగ తీచ్చనస్సు. ఇచట సులోపము (ప్రవ ర్తి 
చుటవలనసే పాద పూ _న్రియగుట చే నిది యుదాహరణమగును. సుటలోపము (పవ 
రింపనిచో గణము (ప్రవ _రింపకండును.. ఇందువే నొక యత్న వుధికమగునని 
యూహి ంచునది. ఈ న్యూత్రేములోనికి ఈ ఛన్షని * ఆనుపద మనువ ర్రించుట వే 
నిచటి పాదశళబ్లముచే బుక్క (వేదము) లోని పాదను"నే (ఏక బేశము) గ హింస 
నలయునని వామనుడు (కాశిశావృ ప్రిరచయితు) చెప్పును. ఛెన్నో గ వా కాను 
వృత్తిలో సరియగు (ప్రమాణము జేనందున నోక పాదమున నకును (గ వాణము చేయ 
దగునని కొందజునిరి, కావున, ట్లో! సాహ ధాళరధీరామో సిపఫీమో మహాబలః, 
నైవకరో శ మహాత్యాగ శాస రాజా యాధిష్టిరః. ఇట్టి శ్లోక పాదములు నుదాహర 
అమల; సఇక్‌ చేతి, (వేదము సవీవముకో | విరర మరామః. (శోక 
పాదము వీనిలో లోపము (పవ ర్రించినయెడల పాద వూ ర్హీగాదుగాన నిచట 
లోపమును వారించుటశి లోపముచేత పొద వూ రియనచోటుసే లోపమనవల 
ఉును. మూలములోని లో సేస త్యేవ, (ణాేపము (ప్రవ ఈ రించినపు డే అనుచోట 
పెద్దలచే వ్యాఖ్యాతీనుగు నవధారణము (నియమము స న్యళ్ళన్ష నీ బహుళ 1! 
మన్‌ వూర్వనూ,త్రీమునుండి బహుళ పడానువృ శ్రీ తివలన లఅబమగును. ఇటి ఇష్యఖ్యా 
నమావలన లోఫము (పవ ర్రించినను శేవన్నన పాదవూ రియగ్సు “సోహా 
మాజస్ళ ges న ముదలగు చోటులం దీన్నూత్రము | ప్రవ రింపదు, 


$b 


నూ, 179] "ఆజ న 'పుంలిజ్ల (ప్రకరణము 118 


వ:__..(1) బహుళ పదము, బవ వలం = గృవోతి అను 
వ్యుత్పత్తి మ. dal nas సం|గాహకమనసనే. ఇట్రి బహుళ ([గవాణాను 
వృ త్తివలన లోపము (ప్రవ ర్థింపకపోయినను, పౌదవూ_ర్రియగ్కు “* సాస్మా 
అరమ్‌* (సః శ అసె ఇత్యాదులందు లోపము పపకి రించును. అనగా 
(పవ రి రింపవలనిన గలములక్రిదు (పవ రి రింపక పోనుటయు, (పవ ర్హింప వీలుపడని 
స్థలములందు (ప్రవ రించుటయు, మొదలగు లాభములు బహుళ (గవాణమువలన 
సీద్ధములగును. ఇందువలన చే 66 సోవామౌజన్మ శుదానామ్‌ ?? ఇ'త్యాదులలో 
లోపము (పవ ర్తి రింపదనియును జెప్పవచ్చును గాన నిందుల కె యవ ధారణపరముగ 
వ్యాఖాంనముచేయుట నివ్మియోజనము. ఈ విషయము, మూలమున “*అవ' 
ధథారణంతు ”? అనుచోటనుండు తు శబ్దము చే, నూ-చితమగునని ges లూహింప 
దగునుః 


స్వాదిసని (ప్రకరణము సమౌ పము, 
థి pr.) 
శ్రీః శః &ః 


ba అజ న్ల పుంలిజ్ఞ [ప్రకరణము 


* 179. అర్హవద ధాతుర (ప్రత్యయః (పాలిపదిక మ్‌. 1.245. 
ఆరవక్‌, అధాతు9, ఆర్య (పాతిపదిక మ్‌, 
(శోబస్టరూప మ్‌ 

ధథాతుం (పత్యయం (పత్యయా న్ల నం చ న 
ర్త తౌ ర్‌ం స్యషరూపం | పాతిపదిక 
యు నస 2_ర్హ వచ్చబ స్వరూపం (పాతిప నర 
ca 
ll 

179. నూ[తమందలి (పత్యేయపదమునావృ త్తి తిచేసీ యందొక దానికి 

రకత కార: ప (పత్యయా న్తమని యు ము నస్పవరంరర 


ధాతువు, ప్రత్యయము, ప్రత్యయాంతము వీనిని విడిచి en యొక ప్రళస్తార్థ 
మును బోధించు శబ్దము (పొతిపదికమనబడును. 


వివ :__(1) ఆవాన్‌ (వాన్‌ ధాతువునకు లజ్‌ (పథమ పురు'షెకవచ 

నము ఇచట (పాతిపడిక hs షేధముకిొటకు థాతుపర్యుదాస మొవళ్యకము, 

స్‌ నిచట (ప్రాతిపదిక సంజ్ఞ Es పస క్షమగును, అ క్షైన నలోపః |ప్రాతిపడికా 
నస్య (287) నూత్రముచే సలోపము పసక్త కమగున్‌ 


(2) లు. లేనిచో చారిషు, ఇత్యాదులలో " 
సువ్‌ (ప్రత్యయమునకుగగూడ (ప్రాతిపదిక సం (పసక్త స కమగును. మాపక DOE 
వచ్చినయెడల తత ్రముచే నౌత్సర్షికై క్రవచనము (ప్రస క్షమగును. అఫుడ్డు 


19 


114 శామదీశరదాగమము (నూ, 180 


సువ్‌ (పత్యయాది సకారము పదాదియగుట చే * సాత్ప్సదాద్యో:. (8-8-111) 
సూ త్రముచే షత్యనిషేధము (ప్ర పస క్తమగును, 


(8) (పత్యయా స్పపర్యుదా సము లేనియెడల వారిష్కు మొదలగు 
స్థలములందు సముదాయమున క Sr వచ్చును. అట్లయిన బ్‌ త్సర్ణి 
కెకవచనముకూడ వచ్చును. ఆపుడు “* నుపోధాతు (పాతిపదికయో! ఫి 
(2471) నూతేముచే సుప్పులక లుక్కు (పస క్త కమగును. 


(4) అర్హవత్‌ అను పదము లోకమున |ప్రళ స్రమయిన య్థ మును 
బోధించు శోబ్రమునకు (గావాకమగును. ఈ విశేషణము. లేనియెడల ధనవనాది 
శములలోని sa కములగు (పతివర్ణ మునకును (పాతిపదిక సు. 'శప్రసక్త కమగును, 
అపుడౌత్సరికై క వచనము వచ్చినచో నలోపాదులు (పవ ర్ట రిం గో అవ్యుత్పత్తి తి 
పత్నృమునందు, రొమళబ్రమున కీ సూ త్రమువేత నే ప్రాతిపదికసంజ్ఞ సిద్ధ సిదమగును. 


* 180, క ర్షద్ధితసమాసాక్చ 12406. కల్తీ ప మ న 
ఎఐధి 
చం (ఆర్థవక్‌, (పాతిపదికమ్‌ 


న్‌ సమౌసాళ్ళ ప సం 
ఎ స్యుః | ౪ వూర్వన్యూలేనైవ స్‌ సమౌస్థ్గహ 
ణం మిత | యత్ర సంఘాకే వూర్యో భౌ 
గః పదం తస్యచేద్భవతి తర్ధి సమౌసస్యెవు తేన 
వాక్య స్య న 
180. కృ న్‌ దెం పరయులు (పత్యయ।| గహాణ పరిభాషచే తేద చ బోధక 
నూలు, కృఠ్పగిక్య యాంతేము, తద్దిత పత్యేయాంళేముు సమౌ సము, ప (పాతి 
పదిక wr sal “ రాజపురుపషు[)) ఇత్యాదులు సమౌసములు. శా స్తీ య 
కార్యములు (ప్రవర్జించుట కై కా స్త్రకారులచే గల్పింపబడు వాక్య మౌళిక 
నా వాక్యము. రాజప్రురుష; అనుదాని క లొకికవి గవావాక్యము “రాజస్‌ 4 
బిసీ, పురుష ౬ సు” అనునది, ఇట్టి వాక్యమునే అసం "మొదలగు 
శార్యములు (పవ ర్హించును. b= సమౌసము థాతుభిన్న ము (ప్రత్యయభఖీన్న ము, 
'ప్రత్యయాంతభ్గిన్నము నగుట చే వూర్వనూ[త్రేము చేత నే _పాతిపదికస ఆ నద రచ 
చున్నది. స్నుప్రత్యయము చివరనుండుట చే (పత్యయా న్లమని |భ్రమపడ రాదు, 
“ పత్యయ|గవాణ పరిభాషచే పురుషః” అనునదే (ప్రత్యయా_న్త్వమగును గాని 
ఈ రాజపురుష$ః” అను సముదాయము (ప్రత్యయా న్ల నము-గాదు. కాన 'సమాసమునన 
పూర్వనూ త్రము చేళ నే en నీదముగుచుండ సీ నూతమున సమాస 
(గవాణము నమా మగును. శప్త్రయున నెక్కడ నెన నొక నూత్రముచే 
సీదేనియొక శార్యమూ సిద్ధి ంచుచుండ తిరుగ మరియొక సూ త్రముచే నరా 
విధింపబడినయెడల నా రెండవనూ[ తము నియనుముకొజుకగును, దీనిచే కా స "స్త 
వు ఓ స్పిజ్రేస్ర సత్యారభ్యమాణో విధిరియమాయ భవతి” అను వాక్యవవటే 
స్యవహరింతుడ, నియమస్యరూపము ; __ప ళబ్లసంఘాతమున పూర్వభాగము 


పదమగునో యట్టి సంఘాతమునవ |పొతిపదికసంజ వచ్చినచో సమాసమునకే 
వచ్చును. సమౌసమున "నెల ల్లవుడు పూర్వభాగము" పదమగుట చే సాజాత్యమా 
ననుసరించి ఈరీతి నియమము చెప్పబడెను, నియమము నడ్షీకరించుటవేే రాజ్ఞ; 
ఫురుష$ మొదలగు కా 'పాప్త పమ ప్రాతీపిళ సర్వో 
నివ త్త తీముగును. ఇదియే నియమఫలము 


ఈ సూ తములోని క వద్ద్రంవాణానువృ త్తి తి చేయుటవలన 

స్తీయ్య (పతిపాదకములగు కేవల కృత్పంత్యయములక గాని కేవల తత 

పము జాన లోకమున (పయో గార్హ్హమగు వర్గము లేనందున | తదంతములను 

(గ్రహింపవలయును, పాొ-చక?, (కృద్ల నము) దాశరథిః. (కా నము కీచాం 
బర$8, (సమాసము) అనునవి వరుసగ నుదావారణములు, 


జే 181. (పత్యయః 8_1._l. 
ఆపఖ్బుమపరి సమా పే రధికారోయమ్‌, 
181. ఐదవ యధ్యాయము -చివరవజకీసూ త్ర మధికృతమగును, 
వివ : __అధికారనముగుటచే ను లేరసూ తములందు (పవ రించి తత్వ్నూత 
విహితములవ క అ్రక్యయసం్లా ను బోధించును. స్వకీయమగు నర మును బోధించునది 
(ప్రత్యయమను వుహాసంజ వలన నాగమౌాచేశాదులన స్వకీయమేగు యు లేమిని 
వానికి (ప్రత్యయ సంప, (పవి ర్లించదు. 
* 182. పరళ్ళ్చ కలై కరం? 
అఆయమపి తథా ॥ 
182. ఈనూత్రముగాడ వెదవ యధ్యాయము చివరవజు కథికృతమగును, 
వివ :____పత్యయ విధాయకనూ[త్రములందు షష్ట్యంళరహితమగు “తస్మా 
దిత్యు త్తర స్య? (42) అను పరిభాసా(ప్రనృ త్తిచేత నే _పత్యయమునకు (పకృతి 
కంచు పరముగావచ్చుట నీగించుచుండ నీ నూత మెందుకనిన *ఎపుడును 
(ప్రత్యయము (ప్రకృతిని, (ప్రకృతి (ప్రత్యయమును, విడిచియుండదను నియనుము 
కొరకగును.” ఇట్లు ఇప్పుటచే. న "కేవలా | ప్రకృతిః (ప్రయో కుచ్యా, నాపి 
"కేవల: (ప్రత్యయ అనునర్హ ము సిద్దమగును. 
థ ధి 
* 189. జాన్‌ (పాతిపదికాత్‌ ం 41.1], 
జ్య నాదా బన్తాత్సాంతిపదికాచ్నే ఏల పళ్ల వను 
రిసమౌచ్చే రధిశారః | (పాతిపదిక గ నాశ లిజ్బవిశిష్ట 
'స్యాపి పీశ్యేవ సిద్దే జాబ్‌ (గదాణం జ్యాబచా శ్రి 
తోత్స త్తిర్యథాస్యాత్‌ జ్యాబ్‌ ఖ్యాం ప్రాళ్యాళూ 
.. భ్యేవనుర్ధమ్‌ | వ me Ce న 


116 కశాముదీశరదాగమము (నూ. 188, 184 


188. డ్యాన్‌ (పాతిపదికాత్‌ , అనునది సమాహారద్వ న సము. (జీచ, 
ఆవ్‌ొచ, (ప్రాతీపదికంచ జీ అనునది జీవ జీవ, జీన్‌ అను మూడు (ప్రత్యయ 
ములకు, ఆర్‌ అనునది టావ్‌, డాద్‌, చాన్‌ అను మూడు (ప్రత్యయములకు 
సామౌన్య(గవాణము, ఇవి (ప్రత్యయము లగుటవలన “ (సత్యయ[॥ వాణ పరిఫా 
షే తద నవిధి కలుగును, జ్యన్నాక్‌ , ఆబన్లాత్‌ , పౌతిడినకాక్‌, అనునవి 
యెడవ యధ్యాయము -చివజవరక నధిక తములగును. (పాతిఫదికమును (గహీంచి 
నపుడు లిబ్బబోధకములగు జీవ్‌, జీప్‌ మొదలగు (ప్రత్యయము లంతమందుగల 
వానికిని (గవహణము కట న క్‌ (పాతీపదిక (గహ కే లిజ్బవి?ష్ట స్యా పి 
(గవాణనును ఏ పరిభాషచే * (పాతిప పదిశాత్‌ ” అనుదాని చేత సే "బు నముల 
కును [గ హణము న్‌ ంచున నాన వమ్యుమౌణ ఫత్యయములకు జ్యనాబ న్స (పాతి 
పదికములు (ప్రకృతులిగుట న్‌ మన కాన నీ సూ(త్రములోని జ్యావ్‌ (గవాణ 
మనావళ్యక మగుచున్నది. కాని జాబ్‌ గవాణ సామగ స్టిమువలన న పస్టరజ్ఞ 
ములు సరములునగు తది వ రయం నా. సెతేము జాబ స్ప నములకెం"కు ఇగిముగాపీ 
రావల యును గాని జ్యో(ప్పులక వూర్యము రాగూడదను నర్గ మును బోధించుట ౫ E 


బ్యాచ్‌ చాణమౌొవళ సక మగును, 


వ :___1. ఇట్లు చెప్పుటవలన లోహినికా, క మొదలగు రూప 
ములం ల్‌ ంచును. లేనిచో లోహి తశబ్బముకం టే లోహీతాన్మణా (5.480) 
సూ త్రవిహతమగు కన్‌ | ప్రత్యయము చ్లరేజ్ల మగుటవలన వర్గాదనుదాత్రాతోప పథా 
తోోనః (41-89) న్యూతవిహితమగు జీ | పత్యయమునక వూర్యము వవ క్రీ రం చె 
డీని, కన్సషియా _న్షముకం కు టాబాదులు వచ్చినచో *లోేహీతికా ” అనునొక 
రూపమే. నీదించును. జ్యాబన్హముకంశ. తద్గితోత్స త్తియని ెప్పినయెడల 
లోహితళబ్దవీకం ము తద్చితోత్స శ్రీకి వూర్వము” * వర్షాదనుదాత్తాదను నూఢ్ర 
ముచే జీన్‌ నకా రాదేశమేలు ప్రవర్తి రించినతరువాత "నే కోక ప్రత్యయమువచ్చును. 
లోహినిశా” అనియగును. క్లీన్‌ నకారడేశములు రానిపషీమున లోహీ తిళా, అని 
యగును, ఇను టాబ_న్తముక౦ కే తద్ధితోత్చల్తియని చెప్పినచో, ఆర్య శా, 
ఆక్యిళా, ఆనునిష్టములగు "ఆండురూపములు ప ంచునని యూహి*ంచునది. 


ఈ 184. స్యెజసమౌట్సృస్‌ బాభ్యాంభిన్‌ జే్యాంభ్యన్‌ జనీభ్యాం 
భ్యన్‌జసోసాంబ్యోస్సుజ్‌+ 4.1.2, 
బ్య స్తాదాబన్తాళ్చాాతిప పదిశాచ్చ పే స్వాద 
దయః (పత్యయాన్సు స్ట్‌! సుజస్యోరుళా రేశారౌ ఇళ 
టజపా శ్చేకః | 


184. నూ[త్రమున స్వాదులకు 'సనమౌహారద్వంద ము. (న్కు జొ జసీ |; 
ఆమ్‌ జౌట్‌ ళన్‌ | టా భ్యామ్క్‌ ఖిస్‌ | జే ఫ్యాన్‌ భ్యస్‌ ! జనీ, 
ఛ్యామ్‌ భ్యన్‌ | బస్‌, కీన్‌ అమ్‌! ప్రా ఓస్‌ నువ్‌) బ్య న్గమ్క ఆబ స్తము 
(ప్రొతిపదికము, పీనికం టి పరములె (పక్యయసం, కఅవగు స్వాదులు వచ్చును, 


నూ, 185, 186, 187, 188] అజన్స ఫుంలిజ్బ (ప్రకరణము 117 


సు ప్రత్యయమున నుకారము జసీలో నికారము స్వాది|ప్రత్యేయముల లోని జు శో ట్ర 
దె “og 
* 185. విభ క్తిళ్చ 1_4.104 విభ క్రిః చ, (సుప తిజం 
సుష్తికౌ విభక్తి సంజ్ఞ” సః | తత స్సు జు, 
జస్‌, ఇత్యాదీనాం సప్తానాం (తీకాణాం (పథమౌద 
యస్స ప్తమ్యన్తాః (పాచాం ప రతః వ్యవ 
వారక | 
185. సువ్‌ (పత్యయములు, తిజ్‌ (పత్యయముల్కు _ విభ కోలనబడును, 
సువ్‌ (ప్రత్యయములందు, స్కు క, జస్‌ = (ప్రథమా అమ్‌ జుట్‌, శస్‌ జూ 
ద్వితీయా, ట్రా ఛ్యామ్‌ భిస్‌ = తృతీయా, జే, భ్యామ్‌ భ్యస్‌ = చళురీ , 
జన్కీ భ్యామ్‌, భ్యస్‌ = పబ్బుమిః. బజస్క్‌ ఓన్‌ ఆమ్‌ = షష్టీ, జీ ఓస్‌, 
సువ్‌ = సప్తమి, అనురీతిని (పాచీన వార్షకరణములందు వీనికి సంజలు చేయ 
బడినవి. ఆ సంజ లనేతచే ఈ పాణినీయ వ్యాక రణమునందును వన్గివహారనుని 
తెలియనగును. 
వివ "= సుపిజ్లులక విభ _క్తిసంజ వలన, “న విభకా తుస్మాః (191) 
నూత్రముచే వానిలోని తళా రాదివర్ష ముల కీత్పం రానివి భమ నిధమగును, 
* 186. సుప. 1.4108 (తీణి తీణ్సి తాన్యేకవచన ద్వివచన 
బహువ-చ నా న్యేకళ9) 
సుప స్త్రీణి త్రీణి వచనా "న్యేకవచన ద్వివచన 
బహువచన సంజాని స్యుః 
ఖా 
186. సుపః అనునది సువ్‌ (ప్రత్యాహారమునత పుష్య నము, సుష్పులలో 
_ OO Cf 
మూదేనీ మూడేనీ వచనములనగా స్కు కె, జస్‌ ఇత్యాదులు (త్రికములన 
బడును. (పతి |త్రీకమందు మొదటిది ఏకవచనము రెండవది ద్వివచనము మూడ 
వది బహున-చనమని యనదగును, య 


* 187. జ్వేకయోర్ష్వ్యివచవై కవచనే 1.4.22 'జ్వ్యేకయో 
ద్వివచంనె కవచ సే. స్ట 
ద్వితే పకత్వయోశేశా స్ప | 
187. ద్విత్వ సంఖ్య వినకీ ంపబడున పుడు ద్వివ చనమ్ము వీకత్య సంఖ్య 
వివతీంపబడున పు జేకవచనము వచ్చును. | 
* 1868. పహుషు బహునచనక్‌ 1.4.21 బహుమ్కు బహు ' 
వచనమ్‌, 
బహాల్వే శ ఏతళ్ళూ న్‌్‌: | రుళ్వవనిసక్సా “రామః గన 


118 జఉాముదీశరదాగ మము (సూ. 188, 189 


188. బహుత్వే సంఖ్య వివక్రీంచునప్రుడు బహువచనము వచ్చును, 
నూ త్రమున “బహువు ” అనునది బహుత్వ సంఖ్యను బోగించును. రామళామునక 
“రమ నే యోగినోజ_న్మీన్‌, అనురీతిని వ్యుత్ప గ్రిపక్షమునందు కృ త్తదిత సమా 
సాళ్ళు (182) సార ర్‌ (రానుశబ్బసు, గము (క్రీడా 
యాం) ధాతువుకంటు ఘజహ్‌ (పత్యయముచే సీదమగునుగాన కృద_స్టమగును 

ఇ తార అంక, అని 
రామశబ్లముక ౦ టె (పథ మెకవచన సంకల సువ్‌ (ప్రత్యయము వచ్చును. 
రుత్వము ( ససజుపోరు; (168) విసర్హమ _(ఖగవసానయోర్విసగనీయః. (77) 
పన రించినచో “రామః” అను రూపము సీదమగును, 
le అడి థు 
వివ: --పహుత్వమున మూడు మొదలు ప. మువజుకు గల సంఖ్యలందున్న 


ధర్మ విశేషము, సంఖ్యా[(శ్రయములందలి నానాతర్టోమును థగ్మమందారోపముచే 
సూషత్రములోని బహు శప్టముకం క బహువచనవుమయ్యొను. 


* 159. సరూపాణా మేక శేష ఏక విభ కె, 1.2.64. సరూ 
పాళామ్స్‌ ఏకు శేష”, ఏకవిభకా. (ఏవ) 
ఏకవిభకౌ యాని సరూ పా కేవ దృషాని 
pan.) ల 
'తేషా-చేకఏవ శిష్య తే | (ప్రథమయోః పూర్వసవర, 
'నాది-చి, వృద్ది శేచ్చి రానూ ॥ 
థి 


189. ఏ (పొతిపదిక ములు విభ ప్రలన్నిటిలోను సమౌనానుపూర్విగ లవయే 
లౌకిక (పయోగములందు చూడబడునో వానిలోనొక (పౌొతిపదిక మే మిగులును. 
తక్కినవి లోపించునని ఫలితార్లము. ఇద్దరు రాములను బోధించుటకు తెండు 
రామశబ్దములను (పయోగింపవలయును. ది యన్ని విభ క్షులలోను నమొనాను 
పూర్వి గలదగుటచే వీనిలో నొకటి శేషి చును, మిగలేసది లోపీించినవాని 
యొక్క యగ్ధమును. బోధించును. రామళబ్దముకం క ద్విత్వేబోథ యగున పుడు 
ద్వివదనము వచ్చును. రామశ4 ల", (ప్రథమయో: పూర్వ 'సవర్థ్మ్యః (165) నూత్ర 
మువే విహితనుగు పూర్వ సవర్ణ డీరము * నాదిచి (166) సూత్రముచే త 
మగణునుగాన, కరా (78) సూూరమువే షస యేశాదేశమగును, రామా 

అని యగును, 


—-సరూపాణాం అనుజానికి (సమొౌనం రూపం = ఆనువూరీ 
యేహాం) 'సమొనమగు నానువూర్వి గలవానిక్‌ నయా ము: ఈ పదము తంట. 
ఘటపభా ఇత్యాదులందు శీకశేషము (ప్రస కృమయ్యొడిని. న్యూత్రమున ఏక 
అనునది లు _ప్పమష్ట న్తము ఒకచానిక్రేయని యర్థము, "శీసపదమున కిఠర నిన ల్సి 
వూర్వకస్వావస్థానము (ఇతరములన లోపము తనక స్థితి అరము, ఏకవిభకా 
ఆనుదానికి ఒక విభ కి కిలోను విరూపములు కాగూడదని తా ్పర్యము. శావున 
ధాన్యాదుల గొల చువానిని బోధించు మొతృళబ్దమునకు జననీవాచకమగు 
మౌొరృళబ్దనునత శక దము వాళితనముగును, వీనిలో సందటిీ నానికి (పథమా 


నూ, 190, 191, 192] అజన్త పుంలిబి (పకదణను 119 


ద్వివచనమున మాతాళాఅనియు, రెండవదాని కచటనే వొతక్యౌ అనియు 
నగుట జే నానుపూర్వి సమానముగాదు, 


* 190. చుటూ 1.8.7 (ఇత్‌ , అదిక (పత్యయస్య 
(పత్యయాద్యా చుటూ ఇతె సః ll 
190. (పత్య యమున కాద్యవయవములగు చవర్షటవర్షము లకర గల 
వగును. ఈ నూ త్రముచే జస్‌ |పత్యేయమున జకారమున కిత్సంజి యగును, 
ణు 
* 191. న విభక్ష తుస్మాః 1_8_4 ను విభకా, తుస్మాః, 
విభ కిసొసవర సకారమకారా ఇతో న స్యుః | 
ఆబిలి = ౧ 
ఇతి సకారస్య నే శ్ర స్ట్‌ |] 
191. శుస్మాః అనునది యిక శేతరయోగ ద్వన్ద కము. (తుళ్చ సళ్ళ మళ్ళ) 
విభ కియందలి తవర్లసకారమశారము తీర్చండి టు. ఈ నిసేధముచే 
అటో 
జస్సులోని స్తకారమునకు హల న్స నో (8) న్యూతేమా'చే (పౌ ఫమగు నిత్సంజ్ర 
వారీింపబడును. ఇ 
వివ :___ ఈ నూత్రేము వాల న్యనూత్రమునకు నిషేధము. తవరమున 


౧ 
కదావారణము, రామొళ్‌ . 'సకారమునఫ, రామౌొస్‌, (రామా మకారమునకు 
రామమ్‌. 


* 192. ఆతో గుతే 61.07 అతః, గుణ్కే (ఆఅపదాంతౌత్‌, 
పరరూపమ్‌ 
అపడాన్తాదశా రాద్దు కే పరతః పరరూపమే 
శా దేళస్సా న్‌్‌ 1 ఇతి (ప్రాపై | పర త్యాత్సూర్య సవర్ష 
డర | అతోగుణీ ఇరీహి పురస్వాదపవాదా అర్హ 
రాన్విధీన్నాథ స్తే నో త్తరానితి న్యాయేన అక'ఃసవరే 
a ఇత్యె న్థ్రినాపవాదః నతు (పథమయోధరిత్య 
స్యాపీ 1 రామౌాః ॥ 


192. పచాంతముగాసట్టి అశారముకం కొ, గుణము (ఆ, ఎ ఓ పర 
మగునపుడు పరరూపమనగా పరసానియొక్క్ల రూప వేకాబేళమగును, రామ 
ఆప్‌ అనుచోట నీ నూ[ర్రముచే బేరరూపము (పా ప్రమగుచుండ, పరమగుట వే 
దీనిని బాధించి |పథమయోాః వూర్వ'సవర్శ 8 (165) నూూత్రేముచే పూర్వ సవర్ణ 
దీర్గ యు (ప్రవ ర్థించును. “ అతోగుణే” అను సూత్రము ఫురస్తాదపచాదన్యాయ 
వీకే నవ్యవపితనుగు ౪ ఆకస్సవళ్లే” (రిర) నూత్రమనకే యపచాదనుగును గాని 
వ్యవహితమగు (పథమమయోః*” నూూత్రమన కపవాదముగాదు. రుత్యము, 
విసర్షము, (పన రించిన రామౌ అని నీదమగును, 

౧ ఆశి థి 


120 కాముదీశరదాగమము (నూ, 198, 194 


* 198. ఏకవచనం, సరల? 2_8_49 ఏకవచనమ్‌, సంబుడి 9, 
(సంబోధ నే, (పథీమా) న్‌ 
సంబోధథ సే (పథమాయా ఏకవచనం సంబు 
a సంజ 6 స్యాత్‌ |] 
a 


198. పంత న. విహితమగు (ప్రథమావిభ క్రియొక్క_ ఏకవచనము 
'నంబుది సంజ గలదగును. 
థి ఇ 


వివ :__సంబోధనమనగా ననభిముఖుడుగనున్న వాని నకిముఖునిగ జేయుట. 
ఇది (పక్చత్వ్యర్ల మునకు విశేష్యుము, (క్రియను గురించి విశేపణమునగున్ము "హా 
రామ నూంపాహొ, ఇ'త్యాదులందు రామసంబంధి సంబోధన విషయము మత్క 
ర్మకరతుణమని బోధ కలుగును. 


* 194. ఏజ్‌ (ప్రస్వ్యాత్సంబుడేః. 6-1-69. ఏజ్‌వాస్యాల్‌, 
సంబుద్దేః (వాల్‌ లోప 
 పజ్తాద్ధ్రుప్వార్తాచ్చాక్షద్ధన్టాష్య లే; సరిబుర్లే 
ENE సంమిడ్యా క్‌ _ప్రస్యాజ్బసె స్కెచ్‌ న (వా స్వాభ్యాం 
విశేష ణాన్నీవా। క కకరతుై శతి పీరామ। "హీ 
శామా |! హీరామ్మా, ఏక్‌ గవాణం కిమ్‌? “హీహారే, 
హీవిప్లో | అ(త్రహి పరత్వాన్నిక్యశ్వాచ్చ సంజూ 
గుశోకృ తేవాస్వాత్సరత్వం నా స్తి॥ 

194. ఏజ న్రముగాని [వాస్వా_న్తృముగాని యగు నజ్జముకంకు పరమగు 
వాల్లు గలు పహయవమయినచో లోేపించును, సు (పత్యయమగుట చే 
(ప్రకృతిని విడిచియుండదుగాన (ప్రకృతిని (ఆబ్బమును) ఆశేపించును. ఆ శీ ప్ప 
మగు నజ్జమునక ఏజ్‌ (వాస్యములను విశేషణముగ జేయుట్లవలన హీకతరల్‌, 
కుల, తనుచోట దోషము వారితమగును. ఏజ్‌ (వాస్వముల కజ్జమా విశేష ష్యుమగుట 
వలన తద న్హవిధి కలుగును. అనువృ త్తమగు వాల్తున కజ్బము విశేషణము, సంబుచేః 
అనునదియును వాల్లున కే విశేషణము. పహాపమున చెప్పబడినయర మీటు లభం 
చెను, “ శ్వంకతరళ్‌, అనునది రం (నపుంసక లింగము) సంబోధన 
(పథ మెక వనము, కతర + స, అనియుండ ఈ అద్‌ డత రాదిభ్యః పఖ్బుభ్యః 
a1 సూత్రము చే సుప్రత్యయమునకు అద్‌ డాచేళమో ఇది డీ త్తృగుటవలన 
శ్వ (817) నూ. చే టిలోపము. కతర్‌ + అత్‌ = కతరత్‌ అని యగును. 
ఇచట నబ్బనము (కతర్‌ (వాస్వాంతము కాదు. (వాస్వా న్ల నమయినది (శతర్స 
అజ్జముశాదు. శాన వాల్లు (త్‌) (వాస్వాన్తాజ్చముకం కె పరమయినదిగానందున 
లోపమా (పవ ర్థించదు. ఈః నూ[త్రమున పంబుది చే నుప లేనుగు నబ్దిమునకు 
సంబుద్ధి లోనికే యన్వయము న్యాయ్యము. ఆ పుఢీయర్భ ము నూ త్రమునక లభిం 
చును. * ఆజ్ఞ్జముకంశు పరమగు , సంలు కనయవమె, ఏజ్‌ వాస్వములకం టె 


నూ. 194, 195] ఆజ న్ల ప్రంలిజ్ఞు (ప్రకరణము 121 


పరమగు వాల్లునక లోపమగునని.”” అట్లయిన *హేకతరళత్‌ ? అనుచోట 'సంబుద్ద $ 
వయనమగు త కారము (వాస్వముకం కు పరమగుట చే లోపము (పస కమగును,. 
ఇచటను దోషమును వారించుట కె ఏ జ నము గాని, వాస్వాన్త నముగాని యగు 
నద్దముకం కొ పరమగు సంబుది యొక్క పాల్లునక లోపమగునని ననా ఇెప్పీ 
నవో “హీకల * అనుచోట ముకారమునక లోపము రాకపోవును, కల + 
అమ్క్‌ ఆనియుండగా సంర లోపమునకో వూర్యము, పరశుగు వూర్వరూపము 
(పవ ర్షించుట చే (వాస్యానాభముక ౦ కొ పరము, స (అమ్‌ లేకపోవుట 
వలన మకారమునక లోపము నిద్ది ంచకపోవునని యాళయము. కాన “పెన చూపిన 
అవ్యా ప్త ప్త్యతివ్యాస్తు లను లతీణదోషములను వారించుట కె పూర్వము | పైన, రస 


బడిన న్యాయ్యమగు నన్వయమును విడిచి మూలో క్షమగు కరము స్వీకరింప 
బడెను. 


ఈ విషయమును నూచించుటకే మూలమున “కుల” అనునదియు నుదానా 
రింపబడజెను. కావున “కతరత్‌ * అనుచోట అద్‌ డాబేళమువలననే నపుంసక లిజ్ఞ 
మని తెలియుచుండ దానికి నఫుంసకత్వమును బోధించుటశకె కల, అను విశేషు 
ణము వ్యర్గమగునను వాదము సరిగాదు, “స సంబుద్యా మీ, ప్పహ్యాబ్దె సెజ్‌. (వాస్వా 

భాం విశేషణాన్నేవా” అను మూలమున శాళయమిట్లు వర్షి ంపబడినదని 
(గహీంచునది, 


ఫీారామ్క ఇచట (వాస్వాన్రాబ్దముక ంళు పరనుగు సంబుద శ్రవయవమగు 
వాలున కీ న్యూత్రముచే లోపము సీదమగును. హేరావమా, రామా, ఇవి 
య 
సంబోధన (పథమౌాద్వివచన బహువీపనములు, 


హేవాశేే ఇ త్యాదులలో మూానారి 2 సు అనుచోట (వాస్వ స్యగుణః 
(248) నూ. చే, విధింపబడు bens వూర మే సంబుద్ధి లోప పము 
(పవ రి రిం-చినచో (పత్యయలకుణము చే గుణము (ప్రవ రి రిం చునుగాన "శానా రే, 
ఆను “నళ్ళీష్టరూపము సీదించును. "కావున నూూత్రమున ర 
చాలును, “ఏజ్‌ గహణీ మనావళ్యకమని మాత్రము తలంపరాదు. హిొవారే 
ఇ'త్యాదులలో నరు గత 'పరమ్కు లోేపముచేనీనను చేయకపోయినను 
(పవి రించునదగుట చే నిత్యమునగును, గావున 'సంబుదిలోపముకం కు పూర్వము 
(పవ రి రించును, కాన గం (వా స్వముకం శు పరమయినదిగానందున లోపము 
నీది ంపకపోవును, కావున నిట్టిచోటులందు లేపన దై నీజ్‌ (గవాణ మొవళ్యక 
మగును. 


* 195. అమి వూర్వః 6_1_107. అమి, వూర్వః (అకః, ఆచి) 
అకోమ్యచీ పరతః పూర్వరూప మేకా బేళథస్యాత్‌ | 


195. అక్కు_లకు అమ్‌ పత్యయముయొక్క_ అచ్చు పరమగునపుడు పూర్వ 
యాపమేకాదేశనుగును. ఆచి యనుపదము ననువృ శ్రీచేసి ఇం శాష్టుట ఛే 


16 


122 కాముదీశథరదాగ వను (సూ, 196, 197, 198 


మళార సహితమునకు పూరరూపము వారితమగును. రామమ్‌, (రామ -- అమ్‌ 
రామా. (పథమౌాద్వివచ నమునపవ లె నే (సక్రియ నూహించునది. 
* 196. లకక్వతద్ధి తే, 18.88. లళవ, ఆకరి తే (ఆది; (స 
త్యయస్థ్ర, ఇత్‌) 
కం రు ఆకార లశకవరా ఇతే, స్యుః 
ఇతి భస్మ ళసే స్యేత్సండా i 
196. లశక అనుచోట లకారళవర్గ కపదములక సదూహోర ద్యంద్యము, 
కరి క అ్రర్యల క్ష మాలకు (పత్యయముల కాద్యవయవనులయిన లశ క వగ్తచు 
లిత్సంజ కములగును. రామ + శేస్‌ అనుచోట నీ సూ్యలేముచే శస్‌ (పత్య యము 
లోని శవర మునకిత్సంజ యగును, 
ణ షా 
శం, త స్మాచ్చనో న్య ఖుంసి, 61.103. తస్మాత్‌, శస 
నః, ఫుంసీ t 
పూర్వ సవర మ మ యః శస సశార 


ba 


స్య నః స్వాత్‌ ప్రుంసీ ss 


107. త చమ (తస్మాత్‌ ) సమిపముననున్న నూర్వ సవర్ల దీర్గ ము 
(గహీంపబడును. శోసః అను నదవయవపష. పుస్ట్య చ్లము, పూర్వ సవర్ణ దీర్గ మొకం మె 
పరమగు ళస్‌ క కం. ప్రంలిజ్ఞమున నశిీరాబేళమగను. 
రామౌన్‌ (రామ + ళస్‌) 

* 198. ఆట్‌ వప్వాజ్‌ నువ్‌వ్యవాయేపి. 8.1.2. అట్‌ వ 
ప్యాజ్‌ నుమ్‌వ్య వాయే, అప (రహెభ్యాం, నోణస్స 
మొౌనప టే 

ఆట్‌, కవస్తం, పవగ్త, అదీ, నుమ, ఏ'తెర్య 
సెర్య థా సంభకల మిళి తేళ్ళ వ్యవ ధా"నేపి రా 
భాగం సరస స. నస్య ణః స్యాత్సమొనప దే | పదవ్య 
వాయేపీతీ నిపేధం బాధతుమాజ్‌ (గహణమ్‌ | నుమ్‌ 
caus స మ్‌, తేచ్చాక గుం ళ 
కమ్‌ , అయోగ వావో క మట్సూప టేళస్యో క క 
తాల్‌ ॥ ఇతి ఇల్వే (పాపే, 

108. ఆట్‌ వప్వాజ్‌ నుమ్‌, ఇది [కె దీనిళ్లీ వ్య చాయ శబ్దముతో 
తృతీయా తత్పురుషము, అట్‌, కవగ్గము పవర్గమ్కు ఆజ్‌, నుమ్స్‌ వీనిలో 
నొకొ_కవర్గ ముతో గాని సంభవించినన్ని వర్ల ములతోగాని వ్యవ ధానమున్నను 
ఏకపదమందు రేఫ షకారములకం పి పరమసే నకారమునక ణకార మొటేళ 
మగును. ఆజ్‌ అను నుపసర్షమందలి యాశార మట్‌ (పత్యాహారమున చేరిన 


నూ. 199, 200] అజ న్ల పుంలిజ్ల (ప్రకరణము 128 
అటి ౧ 


దయినను Bs es పదవ్య వాయేపి ర_4_85 సూ, చే (పా ప్త 
మగు ణత్వని పేధ మును బాధించుట కీ న్నూత్రమున నాజ్‌్గగవహాణ మౌవళ్యకము, 
నుమ్‌[గహణము నుమౌాగ మస్‌ కమా తద్భిన్న నకారసానికము (స్వాఖావికము 
నగు ననుస్వారమౌత్రమునక బోధకము. కావున నుచూగమములోని నకారముతో 
వ్యవ ధానమున్న పుడు ఇత్వము రాదు (పేన్వనమ్‌ అయోగవాహములకు (అను 
స్వారవిసర్ష జివ్వోమూలీయోప ధ్మానీయయమలు) అట్‌ (ప్రత్యాహారవర్శ ములలో 
అళశారము తరువాత నుపబేశము చెప్పబడినందున నను స్వార్మగహణమున కై 
సూూత్రమున (ప త్యేకముగా నుమ గ హణ మౌవళ్యక ము గాదని వఎప్పవచ్చును, 
రామౌన్‌ , ఆనుచోట శేఫ నకారముల కట్‌ పవర్షములతో వ్యవధానమున్న 
నీ సూత్రము చే నకారమునక ణత్వము (పొ ప్త పమగుచున్నది. 


నీవ :___సూ[తమున కదాహరణములు. అట్‌ , వారణమ్‌, గిరిణా, క వర్తము, 
గ న్రేణ, అశ్కేణ, పవర్షము, ద న్పేణ, చర్శణా, ఆజ్‌, ము సుక్కొ 
తృంవాణమ్‌, ఇత్యాదులు, 


* 199. పదా న్సస్య రి-4-8త? (నఖ ఇబ 
పదా న్లస్య నస్య ఇత్వం నస్యాత్‌ , 
199. పదముయొక్క్ల శుదినుండు నకారమునవ ణత్వము రాదు, రామాన్‌ 
తం. సీ నిషేధమువలన పూర్వనూ[త్రముచే (పస క్తమగు ఇత్యము వారింప 
బడును. 


* 200. య సాత్స్రత్యయవిధి స్పదాడి (ప్రత్య యేజ్ఞమ్‌, 14-18 
యస్మాత్‌ , (పత్యయవిధిః, తేదాొడి, (పత్యయే, అ 
జమ్‌ (శబ్దస్వరూపమ్స్‌ 


యః (ప్రత్యయో యస్మా తియ తే, తహ 
శబ్లస్యరూాప పం తన్ఫీక ప్రత్యయ ప రేఒజ్దసంజ్ఞం 
స్యాత్‌ 1 భవామి భవిస్యామిత్యాదా వికరణవిశిస్ట్ర 
స్యాజ్చి సంజ్తార్ధం తదాద్శిగవాణామ్‌ |  విధిరితి కిన, 
ప్ర్రీఇలీ | (పత్యయే కిమ్‌ | (ప్రత్యయ విశిష్ట స్యతతో | 
ప్యధిక స్య వామాభూత్‌ ॥ 


200. ఏ (ప్రత్యయ మే (పక్ళతిక ౦ కొ విధింపబడునో యా (పకృతి యాడి 
గాల శబ్రస్వరూప మాప్రత్యయమే పరమగున పు డజ్జమనబడును, రామాయ, 
ఇచట రామళబ్దముక ౦కు య పత్యేయము నిధింపబడినది కాన య ప్రత్యయము 
పరవుగున పుడు రాన అనునది కం కః తేజూది అనునది బహు వీపీ, 
(తత్‌ = (పకృతిరాప మాడిర్య స్య భవామి = భూ ధాతువునక అడు త్తమ 
ఫురుప్తె. సెకవచనము. ఇచట (పకృతి భూ అనునది. మి, (ప్రత్యయము. శః చెండి 
టికి మధ్యను శస్పు (అ) వికరణ[పత్యయము వచ్చినది. మిప్రత్యయము, శబ నము 


124 కౌముదీశరదాగ మము [సూ 200, 201, 02, 208 


(భవృ కంటు విధంపబడనందున (పత్యయవి ధానావధి యస్తమని స నో భవ, 
అనునది అజ్ఞము శాక పోవును. తం లేనిచో “అతో దిగ్లో యఖి ౫ 
(7_8_ 101) నూ. చె దీర ము శాక్‌ పోపేను. తడాడి కొస్టరూోపమ్యామనిన 
భన అనునదట్రిద గును గాన సద్దసంా న... ఇ ష్‌. ఛవిస్యామి (భూ ధాతు 
వునక ల్బడు త్తమ పురుసెక వచనవసే) అనుచోటను భవిష్య అను వికగణ వికి: స్టే 
మునకు గ తదాదిగ వాణమునకు (పయోజనమని యూసీంచునది, వి 
Sr (కుత యము ee వూరంమున కడి పసం కనున వవ 
లఫించును. ఇయతీ. ఇచట మ శబముక ౦ శు ఇయలతీ| ప పత్యయేము పరమగు 
టే డీ ళు కబృసంజ (ప్రస  కమనసు. అటయిన, 'యఫ్యేతిన (312 
i - = ం ర్‌ ఫ్ర 

సూ, వచే నికారలోపము (ప్రస కృమగును. విధిగ వాణమున్న పుడు ష్‌ శ్ర గాము 
కంకి ఇయలీ! ప్రత్యయము విధింపబడనందున దోషము శకారించ'న్యు " య. 
ఆనునది ఇదంళబ (పకృతిక మగు వతుబంతము. (పక తీయగ నిదంశ్చాష లోసిం 
చుట చే ఇయతీయను నది (పత్యయమౌయొను. (పత్యయే (ఎనునది య భుడు బేని 
కంక (ప్రత్యయము విధింపబడునో యది యాదిగాగల శస రప మః" వాను 
నరము లఫంచును, ఆప్పుడు (పత్యయాన్హ నమునకు నంతక ధికీవగు కోసమునకును 
సం (పస క్తమగును, 

* 2001, ఆజ్ఞస్య, 6_4_1. 
ఇత్యధికృత్య |] 
201, ఏడవ యి ధ్యాయము -చివరవజకీనూ, త్ర మధిక్భతమగును. 


వివ :___అధికారమగుటచే ను తీరసూతములందు (ప్రవర్హి రించి అజ్బస్య 
శ్యేంభనతి, (అజ్బమునకు కార్యమగున్సు, తీరాన మను బోధించును. 


* 202, టాజసీబసామినాత్సా ఫో స్ట స టాజసిజసామ్స్‌ 
ఇనా ళ్చా్యాః, (అత? 
అశారాన్హాదజ్లొట్లాదీనాం క మౌదినాదయ 
ఆ'దేశా; స్యుః 1 


202. టాజనీజసామ్స్‌  ఇనాత్సా స్థ ఈ రెండు నిత రేతరయోగద్యంద్య 
ములు, అజ్ఞస్య అనునది పజ్బుమ్య న నముగ మారును, ఆజ్ఞస్య ఆనుదానికి అతః 
అనునది వీశేషణమగటచే తేద చ్లవిధి కలుగును. (వాస్వాశార మ_న్హమందుగల 
నజ్హిముక 9 టె పరములగు టా జన్‌? జస్‌ (పర్యయములకు వరుసగ ఇన, అత్‌, స్య 
అనునవి యాబేళములగును. రాను టా! ఈ నూత్రముచే. నినాదేశము 
క. ప "నూ, చే గుణము. అట్‌ వప్వాజ్‌ (108) నూ. చే. ణత్వము, 
"రా 4 


* 208. సుపీచ,. 7_8_102. సుప్రీ చ, (అతోదీరోయణఖి) 
యఖాదా సుపి పే అతో౭ఒబ్బస్యే దీర 8 
స్యాత్‌ | రామాభ్యామ్‌ | 


సూ, 208, 204, 205] అజ స్ట పుంలిజ్ఞ ప్రకరణము 125 


208. యఖ అనునది అల్నోధక 'న ప్రమ్యు న నమగుటచే * యన్నీన్‌ విధిః * 
పరిభాషవలన తదాదివిధి కలుగును, తపక ప్రత్యాహారవర: మాదినిగల సుష్పు 
పరమగునపుడు [వాస్వాకారమ నమందుగల యబ్బమునక దీర మా'దేశమగును, 
రామ + భ్యామ్‌. ఈ నూతేముచే నిచట దీర్ణము (పవ రి ర్రీంచును. రామొ 


* 204. అతో భిస ఐస్‌, 71.90. అతః భిస్కు ఐస్‌, 
అశారాన్హాదజ్జొాద్భిన ఐస్‌ స్యాత్‌ , అనేశాల్‌ 
అతి 0౧ 
త్వాత్స ర్యా దేశః | రామెః 


204. అద చన్లమగు నద్దిముక ంకు పరమగు ఖిస్‌ (పత్యయమునకు ఐస్‌, 
ఆడేళశమగును. రామ + భిస్‌. ఈ నూూత్రముచే నిచట ఐసాచేశము (పవ ర్టించును, 
ఐసనునద నేకాల్లగుటచే * అ నేకాల్మిత్సర్వస స్య ” పరిభాష చే సర్యాలేశమున 
(ప్రవ ర్హించును, (వన కది. సూ, చే మ రామెః, 


న విధించినను 'వృది చే రామెః అను రూపము సిద్ధ 
మగును. క సామర్హ్యమువలన పరరాప్మప్రస క్రియ కేయును. వారింపబడునో 
అయినను ఏకారె కారములలో మొ. శౌ భేదము 'తేనందున నిట్లు చెప్పబడెను. 
ఇపుడు పరరూపళబ్క_కూడ జనింపదు. 


* 205. జేర్యః 71.18 జేకే యః, (అతు. 
అతోజ్ఞాత్సరస్య జే ఇళ్యస్య యాదేళః స్యాత్‌ , 
రామొయ | ఇవా స్టానివచ్భా వెన యాచేళ స్య సుష్వా 
శ్చుపిచేతి దీర 8। సన్ని పొతలత,ణో విధిరనిమి త్తే తం తద్ది 
ఘాత శ్యుతి "పరిభాపాతు "నీవా ప్రవర్తతే , “కషాయ 
(కమ ణేఇతి నిస్తెళా తస్యా అనిక్యశ్వజ్ఞాపనాత్‌ 1 రా 
మాభ్యామ్‌ | 


205. అద న్లాభముకం మె పరమగు జే (ప్రత్యయమునవ యా బేళమగును, 
రామాయ (రాను + జే యాదేళమునవ స్టానివద్భావముచే సు_ప్త్వ్యముండుటచే 
సుపిచ (205) నూ. చే దీర ము (పవ _్థించును, ప॥ సన్ని పాతలక్షణో విధిర 
నిమిత్తం తద్విఘాత స్య (పన్న తార కద్న వారంల ౪ లతేణమ్‌ నిమి త్తమ్‌, 
యస్య విభా స సన్ని పాతేలకుణవిధిః, తద్విఘాత స్య తం = సన్నిపాతం, 
వినాంతీతి = తద్విఘాత 2, తస్య _ అనిమి త్తం = నిమి ల్తం నభవత్సి రెండిటి 
యొక్క_ సంబంధమును నిమి త్తముగ చేకొని | (ప్రవరించు శార్యమాసంబంధమునన 
పహోనికలుగ జేయు కార్యమును గుటించి కారణము కాదని పరిభాష నం 
“రకీంచినవానిని భథీంచుట యను-చిత మను లోక న్యాయమునలన సీ ఫరిశాప. 
కమ దీనిచే రాను + య అనుచోట నదస్తాజ్ఞ జే ప్రత్యయముల సంబం 
భమ్‌ శారణముగగల యా'ేశము అబ్ద్బమునథగల నద _నత్వమునకు హాని జగ 


126 శాముదీశరదాగ మము (సూ, 2౧6 


జేయు గనుపీచన్నూత్రముచే విహితమగు న ,మునకు నిమి తొముగానందున 
రామాయ అనురూపము నీది ఎంపకున్నన్స్‌ కాని " కస్తాయ కమ (8-114 
సూూత్రేమున కస్టాయ అను సరయు క కమగు పాణిని నిచేశేముో సన్ని పాత పరిభాష 
యనిత్యమని బీ*ధితమయినంటున “సుపిచ సూ, వై విహిత మగు దగ్గ ము విషయ 
మున నీ పరిభాష (పవి రించదు. అందుచే రావహవాయ ఆను నిస్తరూపబు నీ ౦ 
చును, రామాభ్యామ్‌, రాను + భ్యామ్‌, సుపిచ, సూ, చే, నీర ముం న 
* 206. బహువచే యుల్యేత్‌ 7_8_108 ఎతు 
ములి ఏజ్‌ , (సుప్రీ అత? 
ములాదౌా బహువచనే సుపి పఠే అతో 
౭ జెసి నరః స్వాత్‌ | రామేభ్య: , బహువచ నే 
కిమీ , రామ: ; రామస్య 1 సులి కను; గామాతాను | 
సుపి కీ ము | పచధ్వమ్‌। జక్ష్వ్వము ॥ 

౨౧6. ఆద న్తాద్దమునకు, రుల్వర్థ మాదియందుగల బహువచనమగు సుష 
పరమగునపు జేశార మౌచేశమగును. రామేభ్యః. ౦°మ 4. భ్యస్‌. రామః ఆను 
చోట రుత్వవిసగ్తము తగి మగును గారని సత్వము (ప్ర పస కృమగుచున్నది. తద్యారణా 
ర్ధు బహువచ నే గ యావళ్యక ము, ఇ రామస్య (రామ + జస్‌ 
అనుచోట స్యా దేశము (పవ రి రించినపిదప ేశ్వవార ణార్భ ము బహువచ నే, ఆను 
నది యావళ్యకము., సన్నిపాత పరిభాషచే నిచట -సేత్తమును వారింపవచ్చును 
గాని * ఆదస్సన్వేపామ్‌ (7-8.100) సూత్రమున సర్వే షామను ని వశమువలన 
"నేత్వము విషయమున నీ పరిభాహప (ప్రవ గ్లింపదని శాహుట చే నిదియు (పత్యుడా 
సారణమగును, రలి కిమ్‌? ఉఊతోవృద్ధిర్లుకినాలి (78-89) నూూత్రమునుండి 
వాల్లవాణనును వృ త్తేమగును,. రామాకామనుచోట్క సన్నిపాత పరిభాష చే 
చేత్వమురాదని (పళ్నాశయము,. రామాణామ్‌, స్వే హేమను ని చ్రేకమువలన 
ఇన్లేత్య విషయమున సన్నిపాక పరిభాష (ప్రవ ర్రింపదనుట చే రామాణానునుచోట 
దోషము సంభపించునుగాన రులు వాణ మావళ్య కమని యు శ్ర రాళీయము. నుపి 
క్రమ, పచధ్వమ్‌ (పచ + ధ్య్వమ్స్‌ సుపి ఆనునది లేనిచో తిజ్బా పరమగునపుడు 
“నేత్వము (పస కృమగును. పచధ్య్వమనునది పచ ధాతువునకు లోణ్మధ్యమపురుష. 
బహువచనము. రామౌొత్‌ (రామ 4 జసి టాజసీజసామ్‌ (402) నూ. చే, 
ఆదాదేశము, లం అకస్సవన్లే” సూ, చే దీర ము, ఇచ్చోట తకారమునకు రులాం 
జళో స్తే నూ, మే జ కము (పా 'ప్పమగసచున్నది. పదాంతజ క్ల (మునకు వాన 
సా ( (209) నూ, చే విహితమగు చ ర్హ్వము బాధకముగాన జళశ్త్వ్వము (ప్రవ 

ర్రీంచదు. కనుక మూలమున జ శ్వ్వమనుచోట వాకా? న అను 
పదము. నభ్యాహారము చేయనలయును, 


నూ. 207, 208, 209] అజ స్ట పుంలిజ్ఞ _కకరణము | 127 


* 207. చావసానే 5_4_56 వ్యా అవసానే, (రులాం, చరణ 


అవసాసే కులాం చరో నా న్ను! ఈా 
మౌత్‌, రామాద్‌ । ద్విల్వే రూప చతుష్టయమ్‌ | 
రామాభ్యామ్‌ | రామేభ్యః | రామస సస్య ద్విత్వ 
పే ఖరిచేతి చ -ర్టేజ.ప్యా వాన. సవ 
వృ నతు తకారః 1 అర కాకా (పయత్న భే 
దాళశ్‌ | ఆతఏవ నస్సీతి తాదేళ ఆరభ్య తే i 


20౧7. అవసానమందలి రుల్వర్హ ములకు చర్వర్ణ ములు వికల్పముగ చూచే 
శములగును. రామౌొత్‌, పతమందు జ శమ రామాడ్‌. “అనచిచ, సూత్ర 
మున అన-చి అనునది (పసజ్య| పతి చేధమని ఫూర్వము చెప్పబడినదిగావున నిటి 
చోటులందు ద్విత్వ (ప్రవ ర్థించునుగాన నిచట నాల్హురూపములగును, రామొ 
భ్యామ్‌ (రామ + భ్యామ్‌్‌ సుపిచ సూ. చే దీర్భము, రామేభ్యః (రాను + 
భ్యస్‌) -చతుర్గీ బహువచనమునకునలె (ప్రక్రియను గమనింపవలయును, రామస్య 
(రామ + జస్‌) టాజనీజసామ్క్‌ సూ. చే జస్సునకు స్వ్యాదేళము, ఇచట 
సకారమునకు “ఆనచిచి” సూ, చే ద్విత్వము, ద్యిక్వపక్ష నుందు *ఖరిచి నూ, చే 
చ _ర్వనగును. ఇది (పయత్నే సామ్యమువలన సకారమునకు సకార మే వచ్చును 
గాని మహో పాణ (పయత్నముగల సకారమున కల్ప పాణ (పయత్న ముగ లదగు 
టచే విస సద్భశళమగు తశారము రాదు. శావుననే వత్స తి (వసథాతువునకు ల్ఫట్‌ 
(పథ మెకవచనము అనుచోట సస్యార ధాతుశే 4.49) నూ. చే సశార 
మునకు తకారవిధానము నాం కగు. సకారమునక చర్త ముచే తశార 

మాచేశమగుననినచో వత్స తి అనుచోట చర రము చేత నే త కారము నిద్దనుగు 
చుండ వేరుగ తశారవిధానము వక ము కావలయును. 


* 208. ఓని చ. 7-8-104. ఓసి చ, (అతః, ఏతొ 
కీసి పరే అతో౭_జ్ఞసె రః స్యాత్‌ | రానుయోః;। 

208. ఓస్‌ (మష్టిస ప్రముల ద్వివచనము) (ప్రత్యయము పరమగునపుడు 
అద న్తాఖమున కశారఠాదేశమగును. రానయోః (రామ + ఓస్‌) ఏత్వము, 
ఆయా'దేశము., 

నుట్‌ (ఆమి : 
(చాస్వానాన్నద్య నాదాబనాచ్చా జాత్పరస్యా 
“మో నుడాగమః స్యాత్‌ | 
209. అనువృ శ్రే తమయిన ఆమి అనునది పుస్ట్యన్ష నముగ విపరిణతనుగును. 


(వాస్యా నము నద్య స్ప నము ఆబ నమునగు నజముకర కు పరవమగు ఆమ్‌ (ప్రత్యయ 
rt 
మునకు నుణాగమమగును, (స్స్‌ 


128 కాముదిశరచాగవమను [నూ 210, 211, 212, 218 


* 910. చామి. 6.4.8 (దీర క్రి 
ఖు 


అజనాజనం దిగ ౩ సౌంత్‌ |, రామాణాను। సు 
౨౧ యు న 
పివేతి దిరో యద్యపి పర _స్టధాపీవా న(ప్రవ ర్హ రతే। స 
pan +) 
న్ని పాత "పరిభాషా విగోధాత్‌ | నామాత్య-నేనత్వాన 
వను స ర్‌ లా బాధ్య లే | రామే. రామ 
క 
యోః, సుపి ఏతే కృతే ॥| 
బి1౧. అజనా?;ముశన్‌ నామ్‌ (నుయమూగ వుముగల ఆమ్‌ (_సత్యృయము) 
ఆలి (౧ ir 
సర మగువ ఫుడు ద ము వచ్చును, రామాధాిసుి (గావు £ సము) జ... ర 
నూ,తముచే నుడొగమః మ్కు ఈ సూతిముచే Heel ఆట్‌ కవ, సూ. మే 
ణలతే్టేమునగును, శః సూూ(త్రముకం శ కు పరనుగునదె డె నను ోసుపిచ సూత్రము 
సన్ని పొతే పరిభాహావిగోధమువలన నిచట (ప్రవ రి రించదు. ఆరంభ సామి స్టా 
వలన సీ నూత్రముచే నొ పరిభాష బాధంప బడును. (రామే గామ క జ్‌ 
“ఆదుణః సూ, నే గుణము, రామయోః. షవ్వీద్వివచనమందువ లె (ప పక్రియ 
౧ 
నూపొంచునది, రామ - సు. ఇచట క బభదీవద శే యముల్యేత్‌. సూ. చే, 
సేత్వము (పవ ర్రించును. రామే -- ను. ఇటుండ, 
0 ౧m 
* 211. అపదా్యస్య మూర్తన్యః. రెొ-లీ_గ్‌్‌ అపదాప్రన్య, 
జి అజాత 
మూగ స! ll 


ఆపాద సరి సమాగో రధికారోయమ్‌ ॥ 
211. ఎనిమిదవ యధ్యాయమందలి మాడవపాదము చివరవజకు నీ సూత్ర 
_.ఈ యధికారముననున్న “ ఆదేళప్రత్యయయోః ” ముదలగు నూత్రే 
ములు పుక్వవిధాయకను లే యగుట చే సీ స్మూతమున లఘు భూతమగు ష (గవాణ 
మును విడిచి మయూర కాము వేయుటక్కు * ఇణః షీధ్వం (3.8.78) 
నూ. చే, ఢశారవీధానము ఫలము. (చక్ళ ఢ్వ్రే 
* 212. ఇణ్‌ కో: 88.57. 
ఇత్యధికృత్య i 
212. ఇది యధికారసూ[ త్రము, 
* 218. ఆదేశ! పతక్యయయో. 8.8_59. 
సహాః సాడస్ప ఇతినూ(తాత్‌ స ఇతి షష్ట్య 
చం పదమనువ ర్త తే | ఇణ్‌ కవర్తాభ్యాం పరస్య 
అపదా న్లస్యా'దేళ కి (పఠత్యయావయవళ సై యః సకా 
రః తస్య మూర ర న్యా టేకః స్యాత్‌ 1 వివృ తాఘోప, 
స్య సస్య ాద్యశనీవ పః | రామేము। ఇణ్‌ కో, కిమ్‌ 


సూ, 218, 214] అజ న్త పుంలిజ (పకరణము 129 


రామస్య | ఆదేశ పత్యయమో; కిక్‌ | సుపీ$ | నుపీ 
పూ, నుపీసః ! అపదా నృస్య కిమ్‌ | పరి సత | ఏవం 
per +) న 
క్భష్ష ముకు నాదయః ॥ 
లా యలు 
218. సహేః సాడః సః (శ్రికిర) నూత్రమునుండి షష్ట్య న్తమగు సః 
అనునది యనువర్రించును. ఇల్‌ కోక ఆపదా నస మూర న్యః, ఆను నూ తము 
లధిక్సత ములగును. ఇ్షణ్‌ (పత్యాహారవర్ణ ము కవర్షము, ఏనికం ప పరమయి, 
పదా _న్తముకానట్టి ఆ'చేళశరూపముగాని, (పత్యయావయనము గాని, అగు 'సకార 
మునక మూర న్యా దేశమగును, వివృతమ నెడి యాభ్య న్లర (పయత్నము, ఆఘోేష 
మనెడి చావ్యా( పయతళ్నేమునుగ ల సకారమునకు సద్భశళమగు మూర న్యము, హో 
ర మేయగును, రామేస్కు ఈ సూత్రము చే నిచట పత్యము ? పవ ర్రించును. 
రామేము. ఇణ్‌ కో; అనునదనువృ త్తీముగానిచో రామస్య అనుచోటను 'సకార 
మునకు షత్వము [పన క్షమగును, నుపీక్క సనసుపిసౌ సుపిసం, ఇ'త్యాదులలో 
ధాతు సకారమునవ షత్యవారణమునకె “ ఆదేశ పత్యయయోః ? ఆను సకార 
విశేషణ మౌవళ్యకము. *హరి స్తత్ర” ఇత్యాదులందు పదా న్హమగు సకారమునకు 
షతంము రాకుండుటకే “ ఆపదా న్లస్య? ఆను విశేషణ మౌవళ్యక ము, కష 
టీ యా అ ¢ స్త 
ముకున :, ముదలగు నద న పుంలిజశబముల (ప్రక్రియ నికే యూహింపదగును. 
రు వాటి (రు mn 
వివ :___* ఆదేళ|పత్యయయోః ? అనుచోట నొకేషప్టి. విషయ భేదము చే 
శెండు విధములగును, (సొనపషి, అవయవపస్ట్రి, ఈ రెండును సకార విశేషణ 
ములు. (పత్యయపదము | ప్రత్యే యావయవ బోధకము. ఆదేశరాపము (ప్రత్యయావ 
యవము అని తము లభించును. 
* 214. సర్వాదీని సర్వనామౌని 1-1-27 సర్యాదీని, సర్వ 
నామూని. (శబ్బస్వరూపమ్స్‌ . 
సర్వాదీని శబ స్యయాపాణి సర్వనామ సంజాని 
© 
స్యుః | తి నస్యాపీయం సంజా | ద్యం'ద్వే చేతి జాప 
చి ద Ce 
కాత్‌ లేన పరమసర్వ, కేత్య త్ర (తల్‌ పరమ భ 
వకానిత్య ఈక చ్చ సిధ్యతి || 


క్షే 

914. సర్వశబ్దము ముదలగు ముష్పదియైదు భబ్బములు సర్వ నామము లన 
బడును. ద్వంద్వ సమౌ సమున కు సర్వనామ సంజన పధ రమగు ద్యం'ద్యే చ (225) 
నూ త్రము సర్వాద్య న్హములును సర్వనామములనుటలో కనన వు శబస్వరూ 
పాణి అనుదాని కధ్యాహారముచేనీ తదన్హవిధి చెప్పవలయును, కానిచో “వర్గా 
(ఈ మేత రాణామ్‌, ఇ'త్యాదులందు, ఇత రానాది సముణాయమునకో సర్వనామ 
సంజ్ఞైను నిషేధించు ద్వంద్వేచ అను నూ1త్రము వ్యగై మగావలయును; సర్వా 
ద్య నములకును సర్వ'నామసంజ యుండుటవలననే. 2 * పరముసర్వత ? అను 

యాని ఆ 
17 


180 ఇకాొముదీశరచాగవుము నూ. 215] 


చోట తల్‌ (ప్రత్యయము, “ పరమభవశాన్‌ ? అనుచోట అవ్యయ సర్య నామ్నా 
మకచ్‌ (పాక్‌ కః, న్నూత్రముచే నకచ్‌ |ప్రత్యేయమును నీధములగును, 
& థి 


1 సర్బాదీని అనునది తెగుణసంవిక్షాన బహు(వీహీ. (తస 
అఆన్యపదార్శ స్య, గుణా! = వర్టిప య విశేష ఇాని, “కషం, కారా 
న్వయిత యా సంవి- సనం యత్ర స తద్గుణసంవిశానః) ఏ బహ విహియొక్క_ 
విశేషణముల న్యపచార్థముతో చాటు కార్య సంబంధముండునో యది తేభుణ 
గంప నున న తేటఅచుగ నవస ము సంయోగ సను వారళాన్యతర 
సంబకిధముచే ష్‌ బహు వీహీయందు సంబంధియగునో యది తెగ షణ పంటి" గానము, 
దీనికంకు ఖీన్నములగునవి యతేగ్గుణ సందిశానయుబు,. * స ఇ వానయి 9 
ఇత్యాదులలోని లమృకర్తానులు తేశ్గుణ బహు|వీహులు. jn నన్య 
పచాగమగు వురుషునువలె విశే ముతత కర మకూత నా నయన్న కియణోే కర్మ 
సన్వయిం చు'చ ఫున్నది. (పళ్ళతవ సున సర్యాదీనీ జునువది తేస్తుణ గంప గా గావున 
సర్వశబ్బమునకును సంశ సీదమగును. 

ఇ అ 


9, తద న య పరమ సర్వ సెం క్షత అందు స్మాయాశ్యా దేశములు 
ఫలమనక (తేలాదులు కం కాశోయమిది : "సర్వ నామ సంహ్వాస్నూత్రే మున 
తద చ్లవిధి లేకున్నను *" సర్వ నామ్న $3 సె, ఇత్యాది సూత్రము లజ "ధికారస్టము 
అగుటచే నచట తద చ్చ విధగల్టును గాన, * సరమసర్వ మె, ఇత్యాదులు సిద్దము 
లగును. (తలాది విధాయక సూతే; ములు (ప్రత్యయ విధాయకములగుటవీలన 
“ సమాస (పత్యయవిఢా (పతిషేభః, అనా ని చీభమునే లేద నవిధి ని చషేధింప 
బడినందున నీ సూతేముచే తద గములక లం విహితముకానిచో (తీలాదులు 
సర్వాద్య_న్ల్వములక సీరంత అధరునని: 

* 215. జసః శ్రీ, 7_1_17. జసం శ్రీ (అతః, సర్వనామ్ముః) 

అనశాత్సర్యనామ్నః పరస్య జసః శ్రీ స్యాత్‌ | 
అసేకాలా లా ఇత ర్యా దళ: | నచార్యణ సృ ఇత్యాచావి 
వ వ లమ నేకాల్‌ త్వమితి వా-చన్షమ్‌ | సర్వా 
చేగత్వాతో స్పేరిగిత్సంజ్ఞూయా ఏవాభావాత్‌ | స్వే | 

215. అద చన్చమగు సర్వ నామముక ౦ పె పరమగు జన్‌ (ప్రత్యయమునకు శ 
ఆదేశనుగును. కీ "ఆనునది య"సేశాల్ల గుటవలన అ"సేకాల్‌ొ శిక్సర్వస్య, ఆను 
పరిభాష చే సర్యమున కా దేశమగను. ఆర్యణ స్త్ర స్త సావనఇ.. (866) న్యూత్రముచే 
విహితమగు “తె, అనునాబేక మ "సేక వగ్గ ములు కలదై నను బుశార మిళ్ళంజ క 
మగుటవలన్య ప॥ గాల. కితేమిచే'కా ల్‌ సనో నిళ్సంటై కము. 
ఇది తనను విడిచి య "నేళాబ్లు గానట్టి యూర యమునకు. తనతో నెనే నకాల్లను వ్యవ 
హోరమును. సంపొదింపదు అనగాపే యాబేళ మిత్సేంజ్లి కవర్ల ముతో గలనియే 
యౌనేశాల్లగునో యది సర్వమున కా'ేళము గాదు అను ని నిషధముచే అర్వన్‌ 


నూ. 216, 217, 218] అజ స్ప పుంలిజ్ఞ (ప్రకరణము 181 


శ బ్రమంతేకును రాక, నకారయునక మాత్ర మే వచ్చినది. (అర్వనౌ అనీ యగును.) 
ఇ స్‌ కీ భావమున _ళవర్శ్శ మిత్సంజ్ఞ కమగుటవలన ననేకాల్లు గానందున నిదియు 
సర్వా దేశము -గాచేమోయని శంకించ రాదు. (తౌ దేశమున నుపచేశ-కాలమం'చే 
వరం వచ్చుటచే నానుబంథ పరిభాష (పవ రి రించును. కీ అనునది సానియందు 
(పవ రి రొంచినపిదస స్థానివదా? వముచే (ప్రక్వయమలపన్ర గాని లళక్వతది తే (196) 
సూ|త్రముచే న. 'మిక్సళ్ఞకము గాదు. శావున నాదేశమునక పూర్వము శవర్ష 
చనల వుగా నందున Gis పరిభాష (పవ రి రించదు, కాన శీ అనునది 
సర్వా దేళ మే యగును. స శే పర్వ య జస 


* 216. సర్వశామ్ను. సః 7_1_14. సర్వనామ్న $, చ 
(ఆతేక్క జః) 
అత స్పర్వనామ్నో జేఇత్య'స్య సె స్యాత్‌ | 
sr 
216. అద స్పమగు సర్వనామముకం శె సరమగు “జే అనుదానికి స్మి 
ఆ'దేళమగును. సర్వస్మె. (సర్వ + శే 
* 217. జసిజోోః స్మాత్స్మినా. నస ఇ. జసనీజో్యే$, స్మా 
త్చినా, (ఆత;, సర్వనామ్న:) 
. అత స్సర్వనామ్మ్నో జనిజో రేతా సః స 
ర్వస్మాత్‌ | 
217. ఆద న్లమగు సర్వ నామముక ౦ టె సరమగు జస, జ, వీనికి (కమముగ 
స్మాత్‌ , స్మిన్‌ ఆదేశములగును. సర్వస్మాత్‌ , (సర్వ + జన్‌ 


* 918. ఆమి సర్వనామ్నస్సుట్‌ 7-152 ఆమి, సర్వనా 
మ్న$, సుట్‌ , (అత$ 
అవర్హాన్తాతే రస న్య సర్వనామ్నోో విహిత 
'సారమః సడాగనుః స్యాత్‌ | ఏత్వవక్వే | స్వే 
పామ్‌ | సర్వస్మీన్‌ | శేషం రామవళత్‌ ! ఏవం విశ్వా 
దయోప్యద నాః | సర్వాదయళ్ళ పజ్బు(తింళత్‌ | 
సర్వ; విశ్వ, ఉఊభ, ఉభయ డతర్శ డతమ్మ అన్య, 
అన్యతర, ఇతర, త్వత్‌ ; త్వ చేమ్మ సమ్మ సీమ 
పూర్వపరావర దకీణో తృరాపరాధరాణి కవ 
యాను సరా తూమ్‌ | స భ నాఖ్యాయామ్‌ | 
అ _న్తరం బహోరో్యగోప సంవ్యానయోః | తద్‌, తద్‌, 
యద్‌, ఏతదొా ఇదమ్‌, అదస్‌, ఏక, ) ద్వి, యుష్మద్‌, 
అస్మద్‌ +, భవత్కు కిమ్‌ 1. ఇతి! ఉభళబ్లోద్విత్వ విశిష్ట్రస్య 
. వాచకః | అత ఏవ నిత్యం ద్వివచనా స్ప! వ్‌. తస్యేనా 


182 కాముదీశరదడాగమము (నూ, 218 


దూల మకా 1 నచ కత తగయేనేషసిపెః | 
యి 

న్‌ $ వేస ఉఫ్‌ యుల ఉభయ తెత్వా 
దావివాయచీ పనజ్ఞాత | తదు క్ర రియో. 
న్య శేతి | అన్య శేతి, దన జ భాజే | 
ఆ భయశ్‌” ప్‌ డ్వివచినం నా స్త్‌తి "యః 
లె హాడద తే రేక | త స్మాజస్య యపహాచే రోన్య 

న వభ పణమ న గ్పుటి 
బేర తియప్ప్రత్యయా నృరయా ర! వనమేని 
వికల్ప ప్రా విభ క్రి నిరట్న తు నా ననపత్యా 
న్నిత్య్యెవ సంజా ఫవతి | ఉభయే।! దతన దతమా" 
అరన్‌ dy ar / అధ రన్‌ వంగ 94 pes 
(పత్యియా | యద్యప గక నలో (ప్రత్యయ (గహ 


Su లౌ ౮ | శూ 
తద నగ హాణం నాని; సు సజ సమితి జూపశాతి | 


తథాపీహ తద న్నగ్గహణమ్‌ | కలయ సం ణా 

గ ఇ 
యాః (పయోజగాభావాతీ | ఆన్యత 5 వ తా 
వవ్యుత్సన్నా గలా ధా సజ 


వన్తేతే। త తాన్యత మశ స్య x Se 
సంజ్ఞా! త్వత్వతి కు క ఏక 
ఉఊదాతో2_.పరోనుచా త్త ఇత్యేకే | ఏకస్తాన ఇత్య 
పే! ను క్ట | "సమస్సర్యపరాయః 1 | "తుల్యప 
ర్యాయ స్తు సుః "నేహ ర యథాసంఖ్యమను దే? 
సృమానా మితిజ్ఞాపకాత్‌. అ చరం బహీర్యో కు 
గణన లేఒ ఫురీతి వ కృవ్యమ్‌ 1 ఆ _సేరాయాం పురి ॥ 


218. అనర్తా మగు సర్వనామముకం కె విహితమగు ఆమ్‌ (శ్రత్యయము 
నక్క నుడాగమమనుగును. సర్వ + అమ్‌, ఇచట నామ్‌ (ప్రత్యయమునక నుడా 
నుము. ఆజ్ఞమున కేత్యము. సకారమునకు షత్వుము, సన్వేహెమ్‌. సర్వన్మిన్‌ 
(సర్వ + జి సక్వే "మొదలగు చూపబడిన వచనములకం మె మిగలిన వచనము 
లందు రామళబ్దమువ లె సర్వశబ్వముండును. 'సర్వనామమాలం దద _నృములగు విశ్వ, 
మొదలగు శబ్లములక సర్వశళబ్దమునకువ లె (హృకియ నూహీంచునడి సర్వశళబ్దము 
“మొదలు కిం శబా న్స నమువణన మూలమున పరిగ ణింపబడిన ee ముప్పది 
యెదు. ఊభళబ్దము, ద్విత్వసంఖ్యతో నహితమగు వ స్తువునకు బోథకముగాన నిది 
నితే ది శతక నము, సర్వనాను ప కములగు విభ కార్యములు 
(శ భావాదులు ఏకవచన బహునచనముల కే ెప్పబడినవి, ఊభళబ్దమున కేక 
వచన బహునచనములు లేవు గనుక ఉభశబ్దమునక సర నామసంజ్లా (ప్రయోజన 
మేమనిన, అవ్యయ సర్వగామ్నామకచ్‌ (పాక్‌ కః (5-8-71) నూ. శే 

నకచ్‌ (ప్రత్యయము వచ్చుట యే (ప్రయోజనము, . భక, క ప్రత్యయమునలన 
ఫీ రూ పను నీద్ధముశాదు, క ప్రత్యంము జేసినచో నుభ శ్వ మునకు డ్వివచనము 


నూ. 2183 అజ స్ప ఫుంలిజ్బ (పకరణము 188 


పరముగ లేనందున ఉభయత ఉభయ[త్ర, "మొదలగు రూపములందువ లె నయచ్‌ 
(ప్రత్యయము (పస కృమగును. అయజ్వి ధాయక వచన మిట్లు చెప్పబడినది. ఊభ 
యోన్య(త్ర అ అన్యత్ర ఆనుదానికి ద్వివచనపరత్వము లేనపుడని యరము, ద్వివచ 
నము పరముగ లేనపుడు “ఉళయః” అనుస్యార్తి కాయజ న్త నము (పయోగింపబడు 
నని వా _రికార్హము. అకె చ్‌ (పత్యాయము _పకృతిమధ్య పతితమగుట చే (పకృతి 
(పత్యయముల ఫీ వ్యవ ధాయకము గానందున ద్యివచనపరత్వ మే యుండును. శాన 
నయచ్‌ _(పత్యయముయొక్క్కా_ (పస క్రి వారింపబడును, అందుచే నుభకౌ, ఆను 
రూపసిది కొజకె సర్వాదిగణమున నుభళబ్దపాక మావళ్యక ము, వై యటుడుభయ 
శబమున కు ద్వివచనము “లేద నెను. హరదత్హుడు (కాశికావృ ల తి వివరణమగు పద 
మంజరికి వ్యాఖ్యాత) ఆభ యళ బమునక ద్యివచనము కలద"నెను, ఉభశబ్దము 
కంకు తయఫు, సీనికయబజా'చేళముచేసిన నుభయళబ్బము స్‌ మూసు ఇది సొనివ 
ద్భావముచే తేయబ నమగును. దీనికంెట జస్‌ (ప్రత్యయము పరమగున పుడు 
“ పథమజరము (227) నూ. చే. విహితమగు వికల్ప బనానా లక ప్రాప్త 
మగుచున్నది. కాని విభ క్లియొక్కు_ యపేతు గలదగుటవలన (విలంబోప్థితిక 
మగుటవలన) _బహిరజ్బమగు వికల్ప సర్వ నామసంజ్ఞ విభ క్రి నిరెపీ క్షమనీటవే 
న _న్గరజ్ఞమగు సర్యాది | నూ త్రవిహిత నిక్త్వ సరా. నుగుటిం-ది య న్లరబ్ల పరిభాష చే 
నసీదమగుటవలన నిచట నిత్య సంజ్ఞ యే వచ్చును. ఉభయ డతర, డతమ్క ఇవి 
(ప్రత్యయములు, (పృ సంజ్ఞావిడ్‌' (పత్యయగవాకో తద న్హగవాణం చా స్రీ 
(స సంజన విధించు శాస్త్రమున (ప్రత్యేయము తేడ నబోధకము గాదు ఆను 
పరిభాష, (ప్రత్యయ (గవాణపరిభాసా(ప్రా ప్ప పమగు తద _న్లవిధిని నిషేధించును, 
సు పిజి _నంపదం (30 నూ. లోని అ నగవాణ మో పరిఫభౌషలో జనక కమగును, 
గ ప్ర్రనుందును (పత్యయగవాణ పరిభావ. చే (ప్రత్యయము తద _నబోధథక 
మగుచో సు ప్లీజ్‌ పదమనినంత నే తద న్ల గ వాణము సిదవుగునుగాన న 5 న్రగ్రవా 
ణము వ్యర్థమగును, ఆయినను కేవల (పత్యయములకో సర్వనామస సంజ్ఞవలన 
(ప్రయోజనము లేనందున నీ నిషేధమిచట (ప్రవ ర్థించదు. శాన (పత్యయ గవాణ 
పరిభాష చే డతర, డతము (పత్యయా న్లములకు (కతర, కతవు సర్వనామ'సంజ్ఞ 
నీది ంచును. అన్యతీ రాన్యతమ శబ్దములు (పకృతి (పత్యయవిభాగ శూన్య ములు. 
క్రిస్‌ యద్‌, తద్‌, శబ్బములక ౦ శే డతర, డతను (ప్రత్యయములు విధింపబడినవి. 
శాని యనక నం క్‌ విధింపబడ'లేదు గావున నన్యతే రళ బ్బపాఠము వమ 
గాదని యాశయము. శోబ్లళ _్లీస్వభావముచే నన్యతరళబ్లము రెండు వస్తువులలో 
నొకదానిని అన్యతమళబ్లము మూడు "మొదలగు వస్తువులలో నాకచానిన్‌ బోధిం 
చును. కావున నివి డతర డతమ (పత్యయా నములు కాకన్నను దోపములేదని 
యాళయము, వీనిలో నన్యతేమ శబ్దమునకు సర్వాదిగణమున పాఠము లేనందున 
సర్వనామ'స సంజ్ఞ లేదు, త్వ త్వ ఈ రెండు నదంతములు, అఆన్యశోబ్ల. 'సమానార క 

ములు, వీనిలో నొకటి- యుదా తే స్వరకము, రెండవది యనుదా త్త స్వరకముని 


షల ఇ. 


184 కాముదీశరదాగమము (నూ, 219 


కొందబు (శకాళికాకారాదులు అనిరి, మొదటిది తకారఠా నము రెండవది 
యద స్సమని మటికి ందటనిరి. “నేమళస్టైము సగమను నరగేమును బి పోదం చును. సమ 
శబ్దము. సర్వశ్వ్ద సహానా కము ష్‌ రేక సమక్యమున కీ ౫ మును (గ హణము 
శే, యథాసంఖ్య మన్వేచేళస మా నాన్‌! (129) స్యూతేఘున మానును 
ని“కేళమిందు (ప్రమాణము, తుల్వార ౫ మగు సము) స్రైమునికు సి గమన న. 


మున్నచో సు డాగవుమువలన, ప ముహాముని త 


1. ఖు. పరావరద క్నీణో త్తి రాపరాధ రాణి వ్యవస్థాయామ సంజ్ఞా 
యామ్‌. 2 2. స్వమజ్తాతి ధనాఖ్యాయామ్‌. క. అ సరం బహిరో్యో,నోస సంవ్యా 
నయోః. ఈ మూడును గణన్మూత్రములు. వూర్యాదిశాములు తొమ్మిదియును 
సరగనామసంజ కలవని యరము. వపా శ బాం ములు ముందు (ఏీకత్సద్భశము 
లగు నహ్రై ధ్యాయాసూ త వ్యాఖ్యాన సందర్భమోన) చూసబడును. వహాడన 
సూ|త్రమున “అస్ఫరి* అని ఇెస్పవలయును. TUES విజే; షస్టిమగున ప్పుడు 
సంజ్ఞ లేదని యర మ అ _న్తరాయాం భరి (1పాశారమునకు వెలుసలనున్న ది గాని 
లోప పేలనున్న దిగోని యర్థము). 


వివ :___ సకృతీ సూషత్రమున నవ ర్లానాబముకం క సరమయి ౧రంనామము 
కం పె విహితమగు నామ్మునకని యర మును చేస్పవలయును. కావున నే యేసామ్‌, 
*శేీసాం, ఇత్యానులందు సుడాగమము షం చును. అట్లుకానిచో యద్‌, కిమ్‌ 
ఇత్యాదులద న నగ గానందున సుడాగోమము శాకపోవును, విహిత విశేషణ 
మును విడిచి స సర్వనానుము కంశు పరమగు నామ్మునప సుడాగమమని' వ్యాఖ్యా 
నము చేనీనయెడల SL Te ఆనుచోట .నాగమము (పస క్తమగును, 
ద్వం'బ్వేన (225) సూ. చే సముదాయమునకు నిచ్నేధముగాని యవయవమునకు 
లేనందున నామ్‌ (పత్యయము న నితిరళబముకం శ పరమగచున్నది. 


* 219. పూర్వపరా వరదక్షిణో త ర్త రాపరాధరాణి న్యవస్థా 
యామసంజ్ఞాయామ్‌ 1. 1 త్ర వూర్వస రావరద క్షి 
ఖో త శ్రరాపరాధరాణి, వ్యనసాయామ్‌, అసంజూ 
యామ్‌. (విభాహా జని షి 

ఏతేషాం వ్యవస్థాయామ'సంజ్ఞాయాం సర్వ 

నాను'న సంజ్ఞా గణాశాద్చర్వ్ర లకూ ప్రాప్తా సా 
జనీ వా స్యాత్‌ | వూరే | వూర్వాః | స్వాభిధేయా 
పేశూవధినియ"మో. వ్యవ! న్యవస్థాయాం శీబు | 


దకీణా గాభ్రశాః | వళలా ఇత్యర్థః 1 స స 
కిమ్‌! ర్‌ శ్తేరాః కరవ? | ల్‌ 


219. వ్యనస్థాబిషయములయి సంజ్ఞా వాచక ములు కానటువంటి వూర్వ; 
పక్క 'అనర్క కకం ఉత్తర, అపర, ఆధర్య - ఈ . యేడుళబ్దముఖి క్ల 


నూ. 220] అజ న్ట ఫుంలిబ్ల (ప్రకరణము 185 


సరావర...యామ్స్‌, wa గణసూ[తముచే నన్నివచనములలో నిత్వ్యముగ 
(పా ప్రీం చెడి నయ. జస్‌ | శీ భావవిషయమున వికల్పముగనగును. 
పూశ్యే. పక్షమందు పూర్వాః, కు. వ్యవ (సున స్య = వపూర్యాది 
శబ్బముయొక్క_; ఆభికేయేన. = అర్ధముబే, అపేకస్య = అెపేకీంపబడు, 
ఆవభేః == అవధియొక్క_, నియనుః = * నియమము) నియతీముగ నవధ్య పేకుగల 
యర్ల మును బోధించు పూ ర్వాదులకని యరము. దవీణా గాథకాః, కుళలులగు 
గాయకులని యర్లము. ఇచట ద క్షీణశోబ్దము న్యవస్థావిషయము గానందున దీనికి 
జర నామసంజ్ఞా ను వారించుటక వ్యవస్థాయామనుసేది యావళ్యక ము, ఈ గాయ 
కలు కొందటికి' ౦ కె "నేర్చరులను నవణ్వ్యాన్టయము సంభవించిన నది నియతీము 
గానందున నిది యుదాహారణముగాదని యాళయము, ఆసంజాయా మనుచానికి 
G త్రరాః కురవక అనుచోట ను _క్రరళబ్దమునకు సర్వశానుసంానివృ త్తి తి ఫలము. 
సంజ్ఞైయననాధునిక సంకేతము. “సుమేరుపర్వతమున క్ర త్తరదీళశనున్న దేశముల 
క్‌ శకేరపరువులని యాధునికలు సంశేతమును చేసీరి. కాన నిచట నరా 
దన్‌ స్పష్ట్రమగును. ఇచట నాధునిక సంశేత మే సంజ్ఞయనుటచే చిరంతన సంే 
తికములగు దిగా చక ములకు విశ్వేషాం జేవాచామి'క్యోదులందు వదక న ములగ 
విశాందులకును, సర్వనామసంజ్ఞ నిశ్ళంక ముగ (పవ రి రొంచును. కరుభూములం 
దు ర్రరసంజ యాధునిక మని, దిగ్వా బకములకు వూర్వాదిసంజ్ఞ చీర ంతనమని 
చెప్పుటలో వ్యాఖ్యాతల వచనములే |పమౌాణము, 


* 290. స్వమజ్ఞాతిధ నాఖ్యా యామ్‌ 1-1-835 న్వమ్‌, అజ్ఞాతి 
ధనాఖ్యాయామ్‌. (విభాపా, జస 
జ్ఞాతిధ నాన్య వాచిన; స్వళబ్దస్య యా (పా 
పా, సంజ్ఞా సా జుసీ వా స్యాత్‌ | స్వే స్య్యాః | అత్మీ 
కో. ఇత్యర్థః | ఆత్మాన ఇతిచా | జ్ఞాతిఫనవాచిన స్తు సు 
స్వాః | జ్ఞారయో౭ఒర్థా వా |! 


220. జ్ఞాతి ధనము వీనికం కు నితరమగు నర్భమును (ఆత్మీయము, ఆత్మే) 
బోధిం చెడి "స స్వశబ్వమునకు స్వమజ్ఞాతి ధనాఖ్యాయామను గణసూ త్రము వే నంత 
టను నిత్య్యముగ 1 (పా _ప్రమగు 'సర్వనామ'సంజ్ఞ జసా ధారమగు శ్లీభాౌవము విషయ_మె 
వికల్పముగనగును. స్య. పమమందు స్వాః, తనవారులేక తామని యర్థము, 
జ్ఞాతీ థధనవాచకమగు స్వళబ్దమునకు మొత్రము * స్వాః? అని యే యగును. జ్ఞాతులు 
లే భనములఅని యర్థము. 

ఏవ : త క -స్యో జ్ఞాత వాళ్ళని స్వం (తిహ్మత్మీయేస్వో స్త్రీ 
యాం ధే. జ్ఞాతి, ఆళ్ళ; ఈ యర్భములందు స్వళోబ్దము పుంలిజ్ఞము, స 
బోధించు స స్వళబ్దము (త్రీలిజ్ఞము. భనవాచకముగు yea పున్న పుంసకము, 
క స్వః స్యాత్‌ పుంస్యాత్మని జ్ఞా జాతో, అని మేదినీకోశము. పె యమరమున శీరీతి 
నా ఇపుటలో నీ మేదిసీకోశళము "వందలఅగు నిఘంటువులా ధారములు, ఇట్లు. 


186 కాముదీశరదాగమము (నూ, 221, 222 


స్వళప్ద మౌత్మరూపార్థమున ఫుంలిజ్ద మగుట చే స్వం స్యా ,  అనుచానికి దీశ్నీశ 
కృతమగు “ ఆత్మానః 9 అను వివరీణవ ఘు సమక్షాస యుగ ెనీ యున్నది. ఇట్టుండ 
స్వకబ్బ ర వ మునరను న “ప్రుంసకమనీ చెప్పి ఇందుష పి పే యమరముే 
(పమాణముగ జూపి ఆరీదున్న స్వమనుడానికి ఆత్మని అనుచానిలోని క భయమును 
చెప్పి దీకీతో కమగు వివరణ నుసంగ తమని కొందజునిరి. కోళా నరముల జూడక 
చేయబడిన యమరసమ మన్వయ మ్మప్రమౌణమగుటవలన వారివాద "మెంతమ్మాశ్రము 
(గాహ్యూముకాదు. 


* 221. © చ్చరం బహిగో్యో శస సం ee « 1.1.36 అస 
ర్‌, బహీరో్య గోప సం భ్యాన యో ౪ (నిభొమహ్మా స్రీ) 
చా En పరి ధానీయేచాస్టే 2. నర శబస బస్యయా 
పాపా సంజ్ఞా ఫా జని వా స్యోత్‌ అన్షశే అక్ష 

& శ్రి 
రానా గృహాః బాహ్యా ఇత్వ 11 © జ త చక 

టి Xo oe, pa.) 
వా శాటళాః | పరిధానియా ఇత్వగ్ద: | 
ఫె 


221. బహిళ్ళబ్దమున శావరణకూన్య మగు (పేశ ల్యూ ఆ ae 
నున్న వస్తువు (అనగా చాహ్యము ఈ గిండర ములు భౌ ప్యమంన చెప్పబడి 
నవి. వీనితో సంబంధముగల వస్తువును, ఊ శ్రరీయమును (భుజముల పె ధరించు 
వస్త్రమును బోధించు న నరశబమునకు “అ న్లరం...యోః? అను గణసూ[త్ర 

౮ ౨ ద ఎది 

మునే నిత్య ముగ ప్రాప్త పమగు తా. జసాభారమగు శీ భావము విష 
యమె వికల్పముగనగును, ఆ నే, పతమందు అ నరాః బావ్యాములని యర్థము. 
అనావృత (ప్రజేశములతో సేంబంధియను మొదట్‌ యర మును ge యీ 
యుదానారణము చెప్పుబడెను, రెండవ యర్తమందు “అ స్టశే అన్లరాః) అను 
దానికి ఆభ్యంతరములని యర ము. ఆభ్యంతేరము భాహస్థిముతో సంబంధము 
౫అదగునుు. ఉ తరీయనును నరమం దుదావారణము :..అ నక్కే అనరా 
ఎవి థి అద అని 
వాశెటకొా;, 


* 222, సూ ర్వాదిభ్యో నవభ్యో చొ 7.1.16 పూ ర్యాదిభస్థిః, 
నవభ్యః, వొ, (జనీటో §*ః స్మాత్సి నొ) 
ఏభ్యో జనీచో్యోః స్మాత్సినా వాస్త! వూ 
ర్వస్మాత్‌ 1 పూర్వాత్‌. | వూర్వన్మీన్‌ | వూశ్వే ! వీనం 
పరాదీనామపి |! శేషం సర్వవళ్‌ | ఏీకళస్దః సంఖ్యా 
యాం న్మిల్యెకవచనా న్ల నః ॥ 


222, “వార చర? చందలగు నూ, త్రత్రయమందు గహింపబడిన తోమిది 
ళబ్దములకం కే. పరమగు జని, బీ వీనికి కనుముగ స్మాక్‌, స్కీన్‌ ఆచేళనపే 
వికీల్చముగ నగును, పూర్వస్యాల్‌ పతుమందు పూర్వాత్‌ , పూర్వన్మిన్‌ "పక్ష: 
నుందు వూశ్యే. ఇళ్లే, పరాధులనను! మీగిలినఛోేట నివి సర్వళబ్ద- 'సద్భళములం, 


సూ, 228] స్త పుంలిజ (ప్రకరణము 187 


సంఖ్యా వాచకమగు “నేశళబ్దము నిత్యెకవచనా న్త నము (ద్వివచన బహువచనాం 
|, 


న్లో! ఏకో న్యా నే (పథధానేచ | పథ మే శేవలే తథా. సాధా 
రన్నో చ. సంఖ్యాయాం చ (పయుజ్య తే, ఏకళబ్రమునక్‌ అన్యము, 
(ప ధానము, (పథ థవముము, “కేవలము, సాధారణము, సమానము అల్పము, సంఖ్య, 
ఈ ఎనిమిది యరములు గలవు, 'సంఖ్యాయాపార మందే ఏకవ-చనా _నృమనుట చే 


మిగిలిన యర్థములందు ద్యివచన బహువచనాంతమునగును. ఏజక్తే ఏెకేపాహ్‌ 
ఇత్యాదులు, * 


* 228. న బహువీహొ 11.20. న, బహు వీహౌ, (స 
ర్వగామాని) 
బహు[విహౌ చికీర్షి తే సర్వనామసంజ్ఞా న 
స్యాత్‌ | తకం పితా యస్య సత్వత్క_పిత్చక 8| ఆహాకం 
పితా యస్య సమక్క_పితృక 8 | ఇవా సమౌసాత్చాా) గవ 
(ప[కియావా క్యే సర్వ నామ'సంజ్ఞా నిపి.ధ్యలే | అన్య 
థా లాకిే విగ పహావాక్య ఇవ త తాప్యకచ్‌ (పవ 
కు. సచ సమౌసేపి కూయేత | అతి. శ్రానో భవ 
క_న్సృమతిభవకానితివత్‌ | భాష్యుకారస్తు త్వకత్స్చి 
తృో మకత్పితృక ఇతి రూ పే షహ్తైప త్తం కృతెతే 
త్సూతం (పత్యాచఖ్యా | యధోశ్‌ త్త తరం మునీనాం 
(పామాణ్య మ్‌ | సంజ్ఞోప సర్దనీభూ శా స్త సు నసర్వాద 
యః | నుహాసంజ్ఞాకరీ కేన “ళు దనుగుళకనా మేన గణే 
సన్ని వేశాత్‌ | తత స్సంజ్ఞా కార్యమ _న్తర్హణ శార్యంచ 
తేషాం న భవతి । సర్వో నామకళ్చి త్త స్మె సర్వాయ 
దేహి | అతి శాంత స్సర్వమతి సర్వ చప శ్ర అతిసర్యా 
య'దేహి | అతికతరం వలమ్‌ | అతితత్‌ | 
228. బవావీహి సమాసము చేయుట కిప్టమయినపుడు సమాస ప్రవృ త్తి 
కొజకు శాల గల్పితమగు వాక్యమందుండు వల సర్వనామ 
సంజ్ఞ రాదు. తకం, పితా యస్య స, త్వత్క_పీతృకః, అవాకం పీతా యస్య స్క 
మల్కో_పితృక?. ఇచట నమా'ససమునథు పూర్వమే అలౌకిక విిగవా వాక్యము 
నందు (యుష్మద్‌ శ+శస్తు పితా+శ సు చర్య నామసండ్డ నిషేధింపజడును, 
(స సనా మున వివరించు వాక్యము వి|గవామనబడును, లౌకీక మనియు నలౌకిక 
మనియు నది రెండు విధములు, లోకమున (పయోగార్హయు లౌకికము (రాజ్ఞః 
పురుషః శా స్త్ర(హ క్రియా ని ర్వాహోర్హము క్యా స్త్రశాపులచే కల్సి ంపబడినదిగొన 
లోకమున (బయాగార్హముగానిది యలౌకికము (రాజన్‌ + జస్‌, పురుష $+సు 
శావున యుష్ముద స్థ చ్భబ్దములకు 'సర్వ'నామ పరదా ప్రభు వ నకచ్‌ (ప్రత్య 
18 


1388 కశలాముదిశరజటాగ మము (నూ. 224 


యమురాక ర గను, అలళెకకవిగహా వాకసమం దే ని షేనము 
చేయబడదనిచో ఈ కికవి౫ హా వాక్యమందు (త్వక ంపితౌ యస్య వలె నిచటను 
అక్‌ (ప్రత్యయము (పసక్ష కమగును. తద (అకచ) బహ్మువీహి సమాసమునం 
దును వినబడవలనీ వచ్చును. *ఆతిక్రాన్నో ఫవకన్త  మతిఫ్‌వళాన్‌ ఇచట 
లాకిక విగవా Ce (పవర రించిన యక చ్చు సమా “సమందు చెట్టు వినఎడు 
చున్నదో, యలు పు"గ్వమువెప్పిన యల "కకవ్నిగ నామం దకచ్చు (పవ ద్ర "రంచినళో 
సమాన మందును వినబడీవల నీవ చ్చునని యాశయము, పాణిని శుతమునకో విరుద 
ముగ భాస ్వస్టకారు డక్ళ్చ్‌ సహిత ములగు త్వక త్పిశ్ళేక = , మకత్పిళ కక స్త 
రూపము. లిష్ట్రమని యీ సూత్రమును peg చేసను... బుషిద్యయ 
సమ్మతములగ వీనిలో "వేది Or “యో త్తరం మునీనాం (పామాణ్య” 
మనువ చనముచే భా; మ్య 'సమ్మతమగునదే 'గ్రాహ్యామని యొజబుంగునది, పాణిని కా 
'త్య్యాయన పతంజలుల క త్రేరము సత్తికె మింపక యే (పామాణ్యమని మోదిన నన 
మున bas పాణినివచనములు కాజ నాయన సత ంజిలుల న-చనములతో విరుద్ధ 
ములుగాన పుడు (పమాణములగును. ఇ ర్‌ కాత్యాయన వచనములును పతేంజలి 
వ-గనములతో విరుదములుగాన పుడు (ప్రమాణములు. భాష్యుకార వననసులతో 
విడోధమున్న పుడు“ పాణిని౪ా త్యాయనుల వాక్యములట (పామౌణ్యము లేదని 
ఫలితము. కాన 1 పకృతమున భాష్యకాగోే క్షి చేశ నే వ్యవస్థచేయుట యుచితము 
గావున త్వత్క_పితృక 8 టను రూపము సాధువుశాదనియే చెప్పవలయును. కాని 
స్మృృతిద్వయ (పామౌణ్యమున వికి ల్పమనద * దు. (ఇ సంజ్ఞలు అ పా ధాన్య 
ముగ నర్ధబోధక ములునగు, ఖా సర్వ నామసంజ్ఞ సంజ్ఞకలవి కావు, * సర్వనామ 
(స సశ్వేషాంనాము అను చువా సర చేయుటవలన "ప ధానముగ సర్యాదంన 

సప పకములగు సర్వాదుల శే ప గా మొవళ్యకమనుట చే నితర ములకు 
సంజ్ఞ "లేదని యాశయము. మహాసంజ వలన సీదవుగు నరముెనే యి వా _ర్లీకము 
బోధీంచును. ఇందువలన సర్యనామి సండ్రా డ్ఞాపయు క్ట కీములగు స్మాయాదులు, 
అ _న్తర్దణ కార్యములు (త్యదాదీనామః 266 “మొదలగు "నూత్రములచే విహీతము 
అగు 'అత్వము 'మొదలగుననీ) సంస్లోపసక్టనములగు సర్వాదులకు (పవ ర్ల రీింపవు, 

సంజ్ఞావాచక మగు మ చతుశ్థ్యేక వచనము సర్వాయ అని యగును ఇాని 
సర్వస్మె ఆనిశాదు, అతికా స నే స్సర్వ నుతి సర్వః (సర్వము నతిక మించినవాడు) 
ఇచట సర్వళ బార నుప ధానమగుటవలన సర్వశబ్ద ముప సర్టనమయినది. శాన 
నతి సర్వశబ్లమునకును “ అతిసర్యాయ ” "మొదలగు రూపవపీలగును. ఆచతెకతరం 
కలమ్‌. (అతిశా నంకతరమ్‌్స్‌ ఇచట అఆదుడ్డత రాదిభ్య; పష్బుభ్యః (316) 
సూ. చే నడ్‌ డాదేకము రాదు. ఆతితత్‌ (తనుతికా న నఖ ఇచట తడోస్సఃసా. 
వనంత్యయోః (888) నూ. చే, సత్వము, అత్వమును (పవ ర్హింపవు, 
ఈ 224, తృతీయాగమా సే 11.30 (సర్వనామొన్ని. 
ఆత్ర సర్యనానుతా న స్యాత్‌ |! మొసపూ 
రాయ | తృతీయా నమానాక సాగాన్‌ స। మోసేన 
పూ ర్వాయ (1 


న్యూ 225, 226] ఆజ న పుంలిజ (పక రణము 189 
a. (అ) ” 


924, తృతీయా సమా సమునక సర్వ నామసంజ్ఞ చేదు. మాసవూర్యాయ 
(బూసే సనపూర్వః త్ర స) విభా పా దిక్సమౌా గే న బహు వీహౌొ (11.28) నూ త్రము 
నుండి 'సమాసే అనునది యనువృ తేమగుచుండ తిరుగ నీ న్యూత్రేమున సమాస 
గవాణము చేయుటవలన తృతీయా సమౌసముకొజకగు వాక్యమందును సర్వ 
నామ సంజ్ల్ఞాని సే భమగునను నర్థము లభించును. మౌాసేన పూర్వాయ. 

* 9295. ద్యం జ్యే చ 1_1.81 ద్వంబ్వే, చ (న, సర్వనామౌన్ని, 

ద్వంచ్వే ఆకా సంజ్తా న। వర్గాశ మేత రా 
కామ్‌ | సముదాయస్యాయం  నిషే పో నల్వేవయ 
వానామ్‌ | న_దెవం తద న్లవిధినా సుట్‌ (పసజ్ఞః | 
సర్వ నామ్నో విహిత స్యామః నుడితి వ్యాఖ్యా 
తత్యాత్‌ |] 

ణేను న సర్వనామస సర లేదు, వర్హా(శ మేత రాణామ్‌, 
ఇచట సర్వనామసంజ్ఞ "లేనందున ఆమి సర్యనామ్నః (218) సూ, చే, విహిత 
మగు సుడాగమము (ప్రవ ర్థించదు. ఈ నిషేధము సముదాయమున కేగాని యవ 
యవమునక "గాదు * ఆమి సర్వ నామ్న స్సుట్‌ , అను సూత మునకు సర్వనామను 
కం కు విహితమగు ఆమ్‌ పర మన సు డాగమమని వ్యాఖ్యానము చేయుట 
వలన, నవయవమునకు నిషేధము లేనందున తదంతపిధిచే “ వర్తాళ మేత రాణామ్‌ ” 
అనుచోట సుడాగమమునాశంకింపరాదు. ఇచట నామ్‌ (ప్రత్యయము. 'సము 
దాయముక ౦కు విహితమయినది, అవయవము సర్వనామమెనను సముదాయము 
సర్వ నామము గాదు, 


వివ __త్వక త్చితృక ః ఇత్యాదులందు నమాసాదులకం పె పూర్వ ము _న్లరజ్ల 
ములగు నకచ్‌ 'స్యరములు (పవ ర్‌ రించునని భాప్య కారుడు ఇప్పుటచే బవ 
వ నూూత్రమందలి స ప్తమో ని'రేకము (ప్రథమార్థకనుని చెప్పి బహువ్రీహి కే 


"చీ ధమనవలయును, “ద్వంచ్వేచ?. అను సూత మో పకరణమున నుండుటచే 
స కట్ట సప్తమిని స్పైళము (పథమొర్త్షక మేయనుట యుచితము. కావున ద్వంద్వ 
సమాస సమునశే సంజ్ఞానిే పేభముగాని ద్భంద్యావయవములకగాదని లభించును. 


శ 226. విభా హా జానీ 1_1 D2. విభా సా, జి (ద్వంచ్వే, 
సర్వనామౌన్సి. 
జసా ఫారం య'త్కాార్యం శీ భా వాఖ్యం తత 
కర్తే ద్వ శ్వా పకా సంజ్ఞా వా స్యాత్‌ 1 వర్గా శ 
మేత రే, వర్గా శ మేతే రాః | శ్రీభావం దక్యేవ విభా 
చేత్యు క కనతో నాకచ్‌ |! కీంతు క ఏవ | 
వరా ళ మేతరకాః i 


140 శాముదీశరదచాగమము (నూ, 2217 


226. జీన్‌ (ప్రత్యయ మాధారముగాగల శీఫావమసెడి కార్యము జేయు 
నపుడు ద్వన్ల సమా సమునప సర్వనామసంజ్ఞ వికల్పముగ నగును, వర్గాశ్ర మేత శే 
(సంజ జ యున్న పుడు వీభావము వచ్చును పఫక్షమందు వర్తాశ మేత రా; (సంజ్ఞ 
లేనపుడు శ్రీభావమురాదు శీఫావమును చేయునపుడు మతము స ంజ్ఞావికల్స 


మగునని చప్పుటవలన మదల కుత్సను (నిందను బోధించునఫు 
డకచ్‌ (పత్యయమురాదు గాన క ప్రత్యయ మే వచ్చును, 66 వర్తాశ మేతరకాః,” 


1 అ 

వివ :___జసీ అనునది యాధార 'స ప్రమ్య న్లము, శీభావముచే జస్సపవ్భాతే 
మయిన నాపణారికమగు నాధారమును (గహీంపవలయును, లేక్క జసు ఇ = 
జనీః తన్మీన్‌ , జనీ, ఇచట సప్తమికి లుక్కు వచ్చెను. జనక నుగ ఫ-కారము 
చేయునపుడని యర్థము, ఇకారముచే నీకారము బోధింపబడును. ఇట్లు మూలో క్త 


2 
మగు జసా ధారమనునరము అఖించెను. * వత్సిత ఇతగః = ఇతగకః”* అని యక చ్‌ 


ప్రత్యయము వేని నపిదజే ద్వన్న్వ సమాసమనినచో సంజ్ఞావికల్పమున వన్తాశ్ర మేతిర శే 
వర్షా,ళ మేత రకా; అను రూపద్వయము సాధువగును. ఇతర శషముతో ద్వన్ద్వము 
చేసీ * కుత్సితా వర్షా్యళ మేక రాః” అను సముదాయగతమగు నిందను వీవక్షీంచు 
నపుడు మాత్రము 'సముదాయమునకు సంజ్ఞ నర వుండ అక చ్చు (పవ రి రిం 
చదు గాన క ప్రత్యయము చే “వర్గా శ్ర మేతరకో? అను నొకరూపమే సాధు 
వగునని భావము, 


ఈ 227. (పథమచరమత యాల్చార కతిపయెనేమొళ చ 1.1.88. 
(పథమ... నేమౌం, చ, (విభాషా జనీ, సర్వ నామాని 
ఏలే జస శార్యం (పత్యు క కస సంజ్ఞా వొ స్యుః | 
(పథమే, (పథమోః | శేషం రానువత్‌ | స 
(పత్యయః ! తత్ర _సదన్తా రావ్యూః | దత యే |! 

యాః | శేషం శామవక్‌ । “జచు | "నమా; | టి 
సర్వవల్‌ | చాం। విభాహాపకరశే తీయస్య జిత్ఫూ 
పసంఖ్యానమ్‌ | గ్వితీయ౫ె సెం ద్వితీయాయ । సీనం 


తృతీయః | అధ్థివర్ధ్రవాణా న్ననా | వటుజూతీయాయ | 
నిర్ణరః ॥ 


227, ప్రథమ చరన్ము రయ ప్రత్యయము ఆలు అర్క కతిపయ, 
"నేము ఇవి జసాధారమగు శీభావమును చేయుచున్న పుడు వికల్చనుగ సరనామ 
సంజ్ఞ కలవగును, (పథమే (సంజ్ఞ యున్నఫుడు (పథమాః (సంజ జ లేనపుడు) 
మిగలినచోటులం దడి రానుళబ్ద చేద్భళామే. తయ అనునది ప్రత్యయము గావున 
తథ చ్లములం (గ్రహింపదగిననీ, గ్వితయే, దిితయా;.. ది కబ్బముకం కు “ సంఖ్యా 
తూ “అనయ'జే కరసన్‌ (రకల) కూ; చే ఈయపు విహీళనుయినది, శీసము 


నూ. 228] అజ న పుంలిజ (ప్రకరణము 141 
చి (౧ 


రామళబ్ల సద్భళము, నమ్మే నేమాః, శేషము సర్వళబ్దమువ లె నే, -నేమళబ్దమునక 
సర్వనామస సంజ్ఞ నిత్యముగా (ప్రాప్త పమగుచుండ నితరముల క(పొ ప్ప పమగుచుండ 
నీ సూత్రము వారింట నిది యుభయ।[త విభాషయగును. (వా “విభా 
పూ - సంఖ్యానమ్‌ = తీయ పత్యయా న నమునకు జశా శేక్సంజ్ఞ క(పత్యేయములు 
పరమగునపుడు నిక ల్పుముగ సర్వ నామ'సంజ్ఞను చెపవలయును. ద్వితీయ. సై 
పక్షమందు ద్వితీయాయ. ఎకు మిగిలిన దీళ్తులందును, తృతీయళబ్దమునకు నే 
యూహింపదగును. య. తయ తీయ ప్రత్యయము నృ నమందు గలదానికని వ్యాఖ్యా 
నము చేయుటవలన క అనుచోట * సంజ్ఞ వారింపబడును. పటు 
జాతీయ అనునది పటుశబ్లముకం కు జాతీయర్‌ 'ప్రత్యయా న నము గావున (ప్రత్య 
యెక దేశమగు తీయ అనునది య నర కము, 


నిర్ణరః. (న విద్య లే జరా వ. ని, క. 1_2_48 
సూ, శో (వాసము (సవ ర్తి రించిన నిర్ణర తు సుఫ్రత్యయము, రుత్వ 
సరఘులు 
౧ 
* 998. జరాయా జర సన్యత ర స్యామ్‌. 72101. జకాయాళి 
జరస్‌, అన్యతర స్యామ్‌ (అచ్చి, విభకా) 


జరాళబ్బస్య జరస్‌ వా స్యాదజూదా విభ కౌా। పదా 
క్లాధికాశే తస్నచ తద నన్యచ। అశేశాల్‌ త్యాక్సర్యా 
జ్రశ పాడే! నిర్షిళశ్యమానస్యాజేశాభవ న్తి | ఏకచేళ 
వికృత స్యానన్య త్వాత్‌ జరళబ'స బస్య జరస్‌ | నిర్గరసౌ। నిర్హ 
రసః । ఇనాదీన్‌ బాధిత్వా చేర త్వాజ్ఞరస్‌ | నీర్గరస్కా, నీ 
ర్దరసే నిర్ణరస స్క పటే వాలాడాచ es జ 
పళ్ళాలు వూర్యవమి ప్రతిషే ధన ఇనాతోః కృత 
యోః సన్నిపాత పరిభాపాయా అనిత్యత మౌ శిత్య 
జరనీ కృతే నిర్ణరనిన, నిర్ణరసాల్‌ ఇతియా పే పే నతు ని 
రసా నిర్జర సకీతి శేచిదిత్యు క కమ్‌ | తథా భనీ నిర్జర 
సరతిరూహే నరము క్షం | రసన నార ఏ మే సష్టకవ 
చే నిర్ణర స్యేత్యేవ ఈ రూపం స్వీక్సృతమ్‌ | ఏీతచ్చ ఛా 
మ్యవిరుద్ధిమ్‌ |] 


228. జరళోబ్బమున కజాదివిభ క్రి పరమగునపుడు జరసా జేళము వికల్బ 
ముగనగును, పదస్య అజ్బస్య, అను నధికారములలోని నూ[త్రములందు పదము 
అజ్ఞము విేష్యమగును, నూ త్రగ్భహీతమగునది విశేషణమగుటవలన “ యేీనవిధి 
స్స స్య నూ, చే తద న్తవిధి కలుగునని తః కాన ఈ పరిభాప్క 
యేనవిధి? అను నూ(త్రమునకు "పపషభూతముగోని యవూర్వముగాదు. ఈ 
సూతే మళాధికారములోనిదగుట చే జరాళబ్ద్బ మృన్హమందుగల అజ్జమునక అజాది 
విభ క్రి పరమగునపుడు జర సాటేశమగునను నర్థము నూ త్రమున క లభించును, 


142 కావముదీశరధాగమము (నూ. 228 


జరసాబేశ మనేశాల్త గుటవలన (ఆనేశాల్‌ రసన. అను పరిభాష చే నిగ్గర 

అను సముచాయమునక (అజమునకు ఆదేశము (పస నృమగసచున్నది ఇని, 
(పర్సి నిర్చి శ్యమానస్యాబేశా భవన్తి (నిరి శ్యమౌనమన నాదేకవిధాయక సూత్ర 
మున ేపదము (శుతేమయి యుస్రేళ్యవోధ? మగునో యాపదముయొ3 )_ స. 
రణచే నియళే ముగ నుసస్థితను నది. ణి న్‌ సలట్టైచో న మున శే యాద యులు 
వచ్చును. (పతీయమౌనమునకు రాన్స) అను పరభాష చే నిరి శ్యమౌనమున కే 
యా దేశము వచ్చును. (పక్ఫెతేమున జర నాదేశని ధాయక' సనాత్రేః ములో శరము, 
ఉఊచద్దేశ్యబోధక మునగునదిి, జరాయాః అను పదముణటచే దానిచే లక్ష్య ముస 
నియత ముగ నుపస్థితమగుసది జరాళబ్ద మే కనుక నిర్దరళస్టములోని జరాళబ్బమునే 
యాదిశమగును, గాని తద నృమునక్‌ రాదని యాశయము, నిరరశసములోని జర 
శబ్దము (వాస్వాన్స నము, సూత్రమును నిగ్గ శమానము టాబ జ్లస్‌రార్‌. సము; కాన 
నిచట యాచజేళశయ (పవ క్షి రింపపన్నది. ల (పర్‌) వ్వ్‌ జావా ఎకో శునన్యశ త్రి సిన 
పరిభాష చే జరాక నుర చాకారమునకు (హా నము (పన usd 
జ రెళబ్బముక ౦ అ జరశబ పై మన్యముకాదు. కావున జరశబమునప నాచేశము (ప్రవ 
ర్థించును. నిర్హర + జ్‌ నిగ్గరసౌ, నిర్జర + జస్‌ = నిర్ణరస ర నిగ్గర రై టా జః 
నిరరసా, నిర్జర శే (నిర్భర + సే నిర్ధరనః (నిగ్హర + జసీ) నిరస (నిర్భర + 
బస్‌) “ నిర్ణరసా) ఇత్యాదులందు కోమముగ, షు, ఆన్‌, సి అను విభక్యా 
"దేళములు “వచ్చుచున్నవి గాని వానిని వాధించి పరమును జగసాదేశమే 
(ప్రవ ర్థించును. అజూది విభ కోలు పరమగునపుడు జరసాబేశము రానిపక్షమం 
దును వాలాడి నిభ కులు పరమగున సుడును, రామళబ్దమువకువ లె నిర్ణరళబ్దమునకు 
(పకియ నూహించునది, | 


వ్మిపతివే.భే పరం కార్యమ్‌ (176). అను సూూత్రమున “ అపరమ్‌” అని 
భేదము చేయుటవలన సమానమగు బలముగల చెండు కాస్వ,ము “గాక లత 
మందు పసక క ములగున పుడు వూర్వశా స్త్రమే (పవ ర్తి రించునని ర లభిం 
చును. దీని”నే వూర్యని(పతిషేభ నుందురు. ((పమొణమున్నయెడల దీని నంగీక 
రింతురు) (పక్చతీమున వూర్యవిప్రతిీషే సేధముచే, నిర్హర + టూ ఇత్యాదులందు 
జరసాజేళమును బాధించి (కవమముగ ఇన మొదలగు చాబేళములు (పథమమున 
(ప్రవర్థించును. పిదప సన్నిపాతి పరిభాహచే (అద న్తాఖటాది సన్నిపాతముచే 
వచ్చిన ఇనాదు లుపజీవ్యమయిన యద _నృత్వమునహ విథూతుకములగువానికి నిమి 
త్తము కావు) జర సా'ేళ మృప్రా ప్ప పమగుచుండ చా పరిభాషక నిత్యత్వము 
నాశ్రయించి జరసాదేశము వేసిన, "నిర్జరసిన; నిర్జర సాదిత్యాదులగును. శాని 
న నిర్ణరసా నిర్ణరసః, అని గావని కొందరు ప్పి రని కాశిశావనృ త్రి తిశారుడు చెప్పెను, 


ఇనాచ్యా దేళముల విషయ మె పూర్వవిపతిేధమును, సన్నిపాతక పరి 
బాపుక నిత్యత ము నాశయించుటలో ఇనాజేళ మున నిళాగోచ్చారణము, ఆడా 
జేళయున దీర బ్బారణమును (పమాణము, రామేణ రామార్‌, అను రూపములు 
ఇనాదేళదున నికారము ఆదాజేళమున దీర చ్చారణము లేకపోయినను సిద్దమా 


నూ, 2209] అజ న పుంలిజ్ద (పక కరణము 148 


అగును. ఎట్లన, ఆజిచాపః (290) నూతమున “ఆజిచ? అని విభాగముచేని, 
ఆజ్‌ (టా “అనుదానికి ఆజని ప న. పరమగున పు డద న్రాబ్బమున "కేత్వమని 

స; చప్పినచో, రామ + ను అనుచోట స్టానివద్భావముచే. చేతము (పవ 
రించిన రామేణ, అని సీదమగును. “రామ - అత్‌? ఇచట సవర్లదీర ము 
చేనీన * రామౌొత్‌ ” అని యేభను. అకారోచ్చారణ సామర్ల కిమువ లన తలకూ 
పము (పవ ర్తించదు. కావున నికార డీసి చ్చారణములం వ్యర్గములయి పూర్వ 
విపతిపేధమందును, సన్నిపాత పరిభాషా నిత్యత్వమందును చ్రాసకములగు 
ననియు “నిర్ణరసిన ) నిర్భర సౌత్‌ , అనుచోట శ్రవణార్హ మే ఇకార దీర చ్చార 
ణములనియును శేచిత్క్ళారుల యాళయయము. నిర్గర + ఫీస్‌ ఇచటను వూర్యో క క్ష 
రీతి ననుసరించి “*నిర్హరసెః ” అని యగునని చేప్పే, “అతో భీస ఐన్‌” అనే 
సూత్రముచే ఏసాడేకేమును విధించినను * రామెః? ఇత్యాదుళందు “వృద్ది రే చి? 
నూ, చే, షు (పవ ్తించిన నీష్టయాపనిద్ధి . యగుచుండ న శారోచ్యారణము 
కూడ వ పూర్వవిప్రతి'పే.ధమందు సన్నిపాత పరిభాహో నిత్యత్వ్యమందును 
(పమౌణమగునని యును "కేచిత్కారుల యాళయము, 


“టాజనసీ” తను సర్మాత్రమున ఇనాటేళ౯':దుల విషయమున పూర్వ విపతి 
చేధము న్మాళయించిన శేచిత్కా_రుల ననుసరించి మరికొంద రా న్మూత్రమున 
స్యా దేశమందును వూర్యవి పతీసే, పేధము నాశ్రయించి “నిర్జర + అస్‌” అనుచోట 
బూర్వము స్యాబేళము (పవ ర్తించుననియు, పిదప నజాదివిభ E పరము? లేనందున 
జరసాబేశము రానందున “నిర్ణరస్య* అను నొ కేయాపమగుననియును చెప్పిరి, 

పె చూపిన శేచిత్కారమకము తదనుసారుల మతముగూడ్య  భాహష్యవిరుదము. 
“ఆజీచాపః” నూతమున కేచిత్కాారులు చెప్పినశే యోగవిభాగము మొదలగు 
వానిని జెప్పి ఇకారము దిరోబ్బారణము భాహ్యమున (పత్యాఖ్యాతము అగుట 
వేతను “నిర్ణరై అనియే కావలయునను భాష్య క్తి క చేతను పూర్వవి_పతిమేధ 
మును సన్నిపాత పరిభా పానిత్యత్వము నా(శ్రయించుట సవమ మనవి 
దీవీ తొళయము. 


* 229. పద్దన్నోమాన్‌ వాన్నిశసన్యూ షన్షో పున్యకజ్‌ ఛకన్ను 
దన్నా సజ ఛస్‌ (పభ తిష: 6_1._68 ( అన్యతర స్యా మ 

పాద, ద న్స నాసీకా మాస, హృదయ 

నిశా అన్ఫజ్‌ , యూష, దోష, యకృత్‌, శకృత్‌, 

ఉదక, ఆస్య, ఏహాం పదాదయ ఆబేళా స్యుః 

శసాగాౌ వా! యత్తు ఆసనళబ్దస్య ఆసన్నా చేళ ఇతి 
శాశిశాయాము క్షం, తత్పాంమౌదికమ్‌ | పాదం, 

పాదా పాదా9 పాదం, పాదా! పదః, పాదాన్‌ | 

ఫదా | పాబేన, ఇత్యాది | 


144 శకాముది క రచాగస మము (సూ, 2ర్రి౦ 


1 
2290, పాదళశబము మొదలు సదమూను శ్ర్నాయులకో కప సదృశ 
ద ల 
2 
ములు పరమగునపుడు పదాద్యా దేశములు వికల్పముగ నగును. మ 
1 3 4 క్‌ 
న 9 నస్‌ ప బ్‌ వ : 
దన (దత) నానీకా (నస్‌) మాన (మాన వాద య (హృద) త 
7 ౪ ర 
(నిక్‌ అస్ఫజ్‌. (అనన్‌ ) యూప, (యూషన్‌) దోష (దోసున్‌ గ్‌ యాక్ళత్‌ 
( - భి 
11 జ 13 13 
(యకన్స్‌ శక్సనక్‌ (కక్‌) ఉదక (ఉదని ఆళ్ల (హూక్‌). ఆనన యున 
కానన్నా దేశమని కాశికావృ తియందు శౌప్పుబ విన, అది పొరపాటు, పాద? 
స న 
(పాద + ను పాడా. పాది... పాదమ్‌. పాసి. పద౦ (పాద + శస 
పడాదేశము. పక్షీమంద్కు పాదాన్‌. పదా (పాద + టా) ఆచేశాభావ పశ్న 
మందు, పాబేన, ఇమే తక్కన విభ కలందును కార్యముల నూహించుసది. 


1. పదాడ్యా దేశములకు నిమి త్రోములుగ బీ కరి ౦ంసబజిన శనీ 
క jee పచాచా -జీశ్రములక శా శములను (స్యానబో న నసకుగనులు 


స్వన సద్భశవర్ల ములుగలని) పాదద నాది సానులు (పకి wa ny EN వము అశునని 
అ= fa టె 
అయ. 


2. ఈ నూూతములోనికి ఆనుదా శతృస్య చ రుపధస స్య చాన్యతీర స్యాం 
(6_1_59 నూ[త్రమునుండి ఆన్యతర స్యామనునది యనువ ించును.. కనుకనే 
(వికల్పముగ నాదేకములగుటచ్చే * ఆశే తుల్య పా బేనోపహాతహ్‌, ఇత్యాది 
భాష్య ప్రయోగములు సాధువులగును. “ వృాదయస్య (ప్రియః ” ఆను సా 
(పయోగముగాడ నుపపన్న మగును. | 

లె. “వావ్యా జుహ్యాన ఆనని * “ ఆసన్యం (పాణమాచుః, ఇళ్వాది 
ఎలముళ రం. “ఆసన్‌ * అనుదానిక ముఖమను నరము చెప్పకతప్పదు. వేదా 
ప్యుమునందు నే వ్యాఖ్యానము చేయబడెను. కావుననే కాళి కావ్యా ఖ్యాతీ 
యగు వారదతుడు సె కారణములజూపి వ్ప ఫ్ర గంథమునకు (పామౌదికత్వమును 

అనో (= ~~ 
స్పవపర చెను, 

లట 


* 280. సుడనపుం సక స్య 1.148 సుట్‌, అస పుంసక స్య. 
సర్యంనామసానమ్‌ 
న మ. 
సుట్‌ (పత్యాహారః | స్వాదిపబ్బువచ నాని 
సర్వనామస్థాన సంజ్ఞాని స్యురక్షీ బస్య || 
280. *నుట్‌ ? అనునది సుపత్యయమునన బెటొలోని టశారముతో 


(ప్రత్యాహారము. ఢ్ర్రీశిజ్ల పుంలిజ్ఞములలో న్వు బొ, జన్‌ అమ్‌ జట్‌, 
ఈ యొదువ చనములు సర్వ నామస్టాన సంజ్ఞ గలవగును, 
ఇం థా ల్లు 


* అ అఆ ప జొ అజో 
281. గ్నారబ భా 1_4_17 స్వాదిషు, అస 
మాం. (పదమ్‌ 
కప్పుతరయావధిషు సాొందివం సరంనామసా 
టం సస బ్‌. 
చేషు పరత; పూర్వం పదసంజం స్యాత్‌ |] 
క్‌ 
991, రః (వభృతిళ్యః కవ్‌ (5_4.151) సూ తవిహిత మగు కట్‌ 
(ప్రత్యయ మంతమందును స్వాజసమాట్‌ సూ తవిహితమగు సుుపత్యయ మౌది 
యంద నుగ ల్లీ సరన నన్న యులగు (పత్యే యములు పరమగున పుడు వూర్యము 
పదసంజ్ఞ గలదగును, “ స్వాదిషు ” అనుచోట నాదిపదముచే శిషుల వ్యాఖ్యా 
న 
నమువలన కప్ప్రంత్య్యయము వరకుండు (పత్యేయములు (గహీంపబడును, ఇటు 
లప్టనుకున దే : కప్ప్రత్యయావధిషు ? అనునది. 
_ * ల్పవిై2 యచి భమ్‌ 1.418 యచి, భమ్‌, (స్వాదిషు, 
అసరంనానుసానే 
న 
యళారాదిప్వుజాదిహు-ద క ప్పత్యయావధి షు 
స్వాదిష్వ సర్వ నామ స్థా "నేషు పరక; పూర్వం భ్‌ 
సంజ 0 స్వాత్‌ |] 
a 
2కి. ఈ యచి” అనునది సమౌ హారద్యంద్యము (యళ ఆఅచ్‌, ఉచ = 
యచ్‌, తస్ట్రీన్‌) ఇది వర్హబోభక స ప్పమ్య న్త్రమగుట చేతను స్వాదిషు అనుదానికి 
విశేషణ మగుట చేతను * యన్మిన్‌ విధి, అను పరిభాప,చే తచాదిని బోధించును, 
యశారముగాని అచ్చుగాని ఆదియందుగలిగి కప్ప్రయావధికములును 'సర్వనామ 
స్థాన భిన్నములునగు స్వాదులు పరమగునపుడు పూర్వము భసంజ్ఞకమగును, 


* 288. ఆకడారాదేశా సంజ్రా 1.4.1 ఆకడారాత్‌, ఏశా, 
సందా. స 

తౌ i 

ఇత జారి (ర కారాక కర్ణ ధారయ ఇత్యతః 

(పాగేోక సె ర్థికెవ సంజ్ఞా జ్లేయా | యా పరాఒనవ 

కాశా చ। లేన ళసాదావచి ఫలం కరు! న పద 


త్వమ్‌ | అతో జ శ్ల గం న। దత దతా! జశ్ల మ్‌ | 
దద్భారమిళ్వాది | మాస | మాసా | భ్య్యామి రుత్వే 
య త్వేచ యలోపః | మాభ్యాం, మౌభిరిత్యాది ॥ 


288. ఈ న్మూతేము మొదలుకొని, కారా? కర్మ ధార యే (2.2_88y 
నూ తీేమునకు పూర్వముననుండు నూ తముల చే నిధింపబడిన సంజ్ఞలలో నొకచాని 
కా "క్రీ 'సంజ్ఞయగును, అట్టివి రెండుసంజ్ఞ లాకచోట (ప్రవ ర్థించవని యభిపా 
యము. సానకాళములగు రెండు సంజ్ఞ అకొకచోట (ప్రస క్రియున్నఫుడు పర 
నుయినదే (ప్రవ _ర్రించును. సంజ్ఞ లలో నొకటి యనవశాళ మెనదగున ప్ర డే 

19 ఖా | 


146 కాముదీశథరదాగ మము (సూ. 2లెశ్కే 285 


(పవ ర్హించుసని యూపొాంపదగును, (పకృతమున పరము ననవకాళశమునగుట నే 
భ సంజ, ఇద నరక బాధించి (పవ రీ రించును. కనుక శస్‌ మొదలగు నజాది 
(పత్యయములు పరమగునపుడు భన 'ంబ్ఞ ప సదసంజ్ఞా రాదు. దన్తశస్పమునక 
తొదేశము (పవ ర్రించినపిదప, సెక్‌ శస్‌ దత్‌ [ టా అని యా 
పదం లేనందున జశో శ్వము రాదు, దత. దతా. హలాది.పత్యయములు 
పరమగవ పుడు పదస సంజ్ఞ యున్నందున జ ౮ సము (పవి రించును. య 
"ముదలగునవియగును. మౌ సళబ్దమునకు మాస్‌ ఆచేశమగును. మాసా (మాస్‌ 
శస) మాసా (మౌస్‌ + ప మాస్‌ + బ్యాం, అనియుండ, లం 
(ససజాపోరుః యత్వము; (భ్‌ నో నో యలోపము, (వాలిస ర్వేపామ్స్‌ ను (సవ 
_ర్రించును. *మౌభ్యామ్‌* అని యగును. మౌఖిరిత్యాదు లిశ్సేయగును, 

పనే ధను పావిధ్యతి ” ఇత్యాదులందు ప పరమగు కరణ సంజ్ఞ, పూర్వ 
మయిన యపాదాన సంజ్ఞను బాధించును. “శేవల పరసంజ దై; పూర్వ సంజ్ఞ క బాధక 
మనుట కిది యుదావారణము, 

* 284. భస్య 6_4_120. 

అధికారోయమ్‌ ॥ 


284. ఇది యధికారనూత్రము,. కావున ను త్తీరనూూత్రీములం దనువృత్తే 
నుయి, భ స్య భవతి (ఈ సూూత్రముచే విధంపబడినది భసంజ కలదానికి (ప్రవ రిం 
మో ఇచి 

చును) అని బోధించును. ఆరవ యధ్యాయము తుదివజికు నిడి యధిక్సతమగును. 


శ 2ర్రిర్‌, అల్లోపో౭._నః 6_4_134 అత్‌, లోపః, అనః, 
(భ్‌ స్య; ఆజ్జ్ఞమ్‌ 
అజ్షావయవో చరం నావ న యజాదిస్వాడి 
పరో యో౭.న్‌తస్యాశారశ స్య లోపః స్యాత్‌ | 


285. స్రర్ట భావు నాన భిన్నములగు యకారాదులు నజాదులునగు సార్ధదులు 
పరమందుగ లిగి యజ్డమున కవయవమగు అన్‌ యొక్క ఆకారము ఆోపించును, 


వివ “__స్మూకే మున “అత్‌ * అనునది లు _ప్రషస్ట్యు న నమని (గోహీంచునది. 

భస్య, అంగస్య, అనునవి తస. ములు. వినిచే “నుపస్థిత మెనది సరగ నాను 

సానభిన్న యజాగిస్వాది (ప్రత్యయము. ఆశ్రము ప్రక్యయవిశేషీ ము, ఈ గెండును 

“ఆన్‌” అనుదానికి విశేషణములు, అస్‌ అనునది అశారమునకు విశేషణము, 

ఇట్లు సీద మెనడే మాూలములోని యర్థము. పై పె రీతిని వ్యాఖ్యానము చేయుటవలన 

కక్షై (కీమా + టా) అనుచోట తశారముపె అశారమునకు లోపము బారితే 
మగును 


* 286. రషాభ్యాం స్తో ణస్సమౌనపటే 8.4.1 రసాభ్యామ్‌, 
,నక ఇఒ సమౌానపబే, 


నూ 286, 287] | అజ న్స ఫుంలిజ్బ (ప్రకరణము t47 


ఏకపదస్థాభ్యాం శేఫ షకారాభ్యాం పరస్య 

నస్య ణః స్యా | యూాస్లః | యూహ్షై | వూర్యస్మా 

వ్‌ విభా స్థానివదా వఇతిపటతే తు అడ్‌ వ్య్యవాయ 

ఇ త్యే వాత్రణత్వమ్‌ | పా నస్థానివదితికు 

ఇవా నాస్తి] తస్య దోష స్పంయోగాది 'లోపలత్వణ 
త్వేష్వితి "నష ధాక్‌ |] 


286. ఆఖణ్ణపదమందుండు శేస షకారములకంటె నవ్యవహిత పరమగు 
నశారమునకు ణశారే మాజేశమనును, యూసష్లః (యూషన్‌ + కస్‌, అల్లో 
పోని “అచః పరన్మీన్‌ (61) నూత్రమున గ్య్య్యెవికా అనుదానికావృ త్తి లిచేక్‌ 
వూర్వస్మాద్విధిః పూర్వవిధిః అని సమాసము చెప్పినయెడల నం రా 
యచ్చునకు ఫూర్వమరయండు వర్ష ముకం పె పరమగుదానికి కార్యము చేయున ఫుడ 
నజాబేశము స్థానివదా వము నొందునను నరము లభించును. .దీనిసే పజ్బుమో 
సమాస పత్నమోందురు. ఈ పకృమందు తమా! ఇత్యాదుల౦ దలోపము ఇత్వము 
చేయుచున్న పుడు స్టానివచ్యా వము నొందుటీటే నకారమకారముతో. వ్యవహిత 
మగుటవలన “ రపాఖ్యామ్‌” అను సూత్రము (పవ ర్రించదు. ఆపుడు అట్‌ వవ్‌, 


2 
(198) నూత్రముచేతనే యిచట ఇత్వము వచ్చును, * మ శ నస్టాని 
వత్‌ ” (తిపాదిలోని కార్యము చేయునపుడు అచఃపరస్మిన్‌. టై 


oy (పవ ర్తి రించదు అను hal ss వచనము. “ లేస్యదోష 
సృంయోగాది లోపలత్వణ క్వేషు ? అను వచనమువే నిేధింపబడినందున నిచట 
ప విషయమే దానికి (పవృ త్తి తిలేదని భావము, 


వ :__1. సమానపడ్కే అనుచోట సమౌనగహాణమువలన నే కపదమను 
నర్ణము య. ఏకపదనున నఖండపదము. రేఫ షకారములతో రహితమయి 
నశౌరముగల పదముతో గహూడీయుండని పదము సమానపదము. ఇట్లు ఇెప్పుటచే 
"రామనాను, మొదలగు 'సమ స్తపద ములందు ణత్వము. వారింపబడును, 


9 వూర్వ(శానిస్టై నస్థానివత్‌ (వూర్వ(శ్రానీద్ధమన తెంపాదిక శాస్త్రము) 
అచః పరన్మిన్న నునతి'జేశ మును గురించి (త్రీపొది యనీదనుగటచే (తిపాదియం దీ 
యలిదేళము' (పవ ర్తించదని చెప్పుటవలన ప యీ వచనము, 

8. తస్యదోష.. తేమ తస్య = వూర్వశాకిటే నపానివత్‌ అను 

ని చే = థ @ 
పేధమునక్కు  సంయో....., అ షై = సంయో-గాది లోపలతే ఇాత్వములు 
వ. దోషః = నిషేధమ,. అనగా తె) పాదికములగు.  సరయోగాది 
లోపలత్వణత్వముల విషయ'మె. మ (పవ ర్తి రించునని యాళయము, 
* 987. నలోపః (పొతిపదిశా న్తస్య 827 ను లోపః, 
. పాతిషదిక్క అనన్య, (పదస్య) 


148 కాముదీశథరచాగమము [సూ 27, 288 


చేతి _పాలిపదికేతిచ లు ప్తషప్వే కే సే. 
(ప్రాతిపదిక సంజ్ఞక ౦ యత్సేదం తెద న్షస్య నకా 
స్య లోపః స్యాత్‌. నలోప'స్యా న్య 
దీఘల౯ాత్యమేత్య మె స్ట గంచ న, యూన భ్యాష్‌, 
యూష భి; యూషభ్యః ఇత్యాది. 


287. న్యూతమంగు న (పాతిపదిక, అనునవి ల స్త పుష్ట్య సములు, 
(పాతిపదిక సంజ్ఞగల సదముయొక్క_ తుదినున్న నకారమునక లోసమగును, 
యూస. థ్యామ్స్‌ (యూషన్‌ + భ్యామ్‌ ఇత్యాదులు. ఈ నలోపమసిద్ధమగు 
టచే నజ్వమద_నముగానందున యూషభ్యామ్‌ అనుచోట (నుపిచ) దీఘజ ము_ 
యూషభ్య, అనుచోట (బహువచచే యుళ్యేత్‌) ఏత్వము యూసఖిః ఆతు 
చోట (అతోభిస ఐస్‌ ఐసాదేళము (ప్రవ ర్రించవు, 


వివ :__ పదమునకు (పాతిపదికమను విశేషణమువలన వాన్‌ ధాతువునకు 
లజ్‌ (పథమ పురుషెకవచనమగు 6 అవాన్‌” అనుచోట నలోసవు వారితి 
మగును, ఇది తిజ న్గనుగుటవలన సదమయినను ధాతువగుట చే (ప్రాతిపదిక సంజ్ఞ 
కము గాదు. 


* 288. విభాపా వళ్ళో. 64.186 విభాహా జిళ్యోం, 
(అలోపోఒన9 


అజ్షనయపో2...సర్వనానుస్టాన యజాదిసోంది 
సరో యో౭2.న్‌ తస్యాశారస్య లోపో వాసా త్‌ 
జీవో? పరయో:.। యూష్టి, యూషణి! పజషే రా 
మవత్‌ | పదన్నిలినూ;। తే | పళభాతి గవాణం (పకా 
శారమ్‌ | నో a దోష న్నా టేళో 
భాష్య కవద్దోప ణీత్యుదావాతేః | "లేన పదస్హ్రశ్చా 
రణో౭.. స్త్రీయాం, స్వా న్దం వాన్మానసం మన్కు 
ఇతిచ సంగచ్నశే। ఆసన్యం | ప్రాణమాచురితిచ | 
ఆసే భవఆసన్యః | దోమ్‌ళబ్బస్య న పుంసకత్వమప్యత 
ఏవ భాష్యాత్‌ |! తేన దత్సీణం దోర్నిశాచరఇతి 
సంగచ్చతే | భుజుబాహారా (పచేష్టో దోరితి సొహచ 
ర్యాత్చుం _స్ప్వమపి 1 దోషం తస్య త థావిధ'స్య భజత 
ఇతి | ద్వయారహా్నోర్శవః ద్వ న. |] 


288. జీ (స ప్తమ్యేక వచనము శీ (నపుంసకాచ్చ (811) నూత 
విహితమగు నాడేళము) వీనిలో సేదైన పరమగునపుడు సర్వనామస్థాన భిన్న 
ములగు యగశారాదులు నజారాదులునగు స్వాదులు పరమందుగలిగి యజ్ఞమున 
కవయనమగు అన్‌ యొక్క. అశారమునకు లోపను వికల్పముగనగును. యూపీ 
(యూషన్‌ + జీ అల్లోపాకావపతమగదు యూపస,ణి,. యూసన్నా చేళము 


నూ. 288, 289] అజ న్స ఫుంలీజ్బ (ప్రకరణము . 149 


రానిపక్నమందు యూప. శబ్బము రామశొబ్బ సద్భశము. * పద్దన్నోమౌస్‌  నూత్రే 
మందలి | పభృతి (గవాణము' సాద్భశ్యార్లేకము. న్‌్‌ (పభృతీషు, అనుదానికీ కస్‌ 
(వత్యయసదృళములగు స సుప్పులు పరమగునపుడని యరము. సుష్పులందు శోస్సా 
దృళ్యము శస్ఫుయందున్న సు నను ధర్మముచే (గపొంపవలయును. శ్లోశాది 
శబ్రములు పరమగున పుడు సార ద అము విధించు “వా కోక ప్యల్‌ రోగేము 
(6. 8-51) నస్మూతమునకు ere సంభవించును గాన శక్‌ సాదృళ్యము 
శబత్వమను ధర్మముచే (గ్రహింప వలనుపడదు, 


ప. (గవాణము సాద్భ శ్యార్థక మనుఓ లో “కకుద్దోషణీ యాచ తే 
మహాదేవః? అను thr as 'పమాణము, కకద్దశీపణీ ఆనుచోట 
కకుత్‌, దోషణీ అని వేదము. దోషజణీ అనునది నపుంసక ద్యీతీయాడ్వివ చనము. 
(దోష్‌ + జ) (పభ్ళతి గ్రహణము సాద్భశ్యార్తకముగానిచో సీ (ప్రయోగ 
మసజ్ఞకిము కావలయును, ఇట్లు వ్యాఖ్యానము చేయుటచే “సబజి ర లో 
వ్ర్రీయామ్‌” స్యా సం హృన్మానసం మన, “ ఆసన్య 3 పాణీమాచుః శ్‌ 
ఇత్యాది (పయోగము లుపపన్నములగును, ఆసన్యః (అవ స్య = ముఖమందు, 
భవః = జనించునది లేక యుండునది. కకద్దోపణీ అను భాష్యపయోగము 
వలననే దోహ్‌ శబ్దమునకు నఫుంసకత్వముగూడ సేద హుగున కావున *తముపా 
(డవదుద్యమ్య దశ్షీణం దోర్నిశాచరః” అను రఘువంళ శ్లోకమున దోష్‌ శబ్దము 
నకు నపుంసక తిబ్బము సాధువగును. * భుజచాహూ (ప్ర వేస్తోదోః అను కోశమున 
ఫుంలిబ్బ బాహో 'దికబ్బముల సావా చర్యమువలన దోష్‌ భబ్దము ప్రంలిజ్ఞమ నగును. 
శావునచే, దోపంి తస్య త థావిధస్య భ జతళ్చాపస్య క్లాక్‌ సణక్‌ ఆను 
శ్రీవార్డ (పయోగమున పుంలిబ్దమును సాధువగును. 


వ ద్వ నని” (ద్వయోరషక్నోర్భవః) ఆనునది లా సమాసము 
శరెండు దివసములలో జరుగునదని పు 


* 289. సంఖ్యావిసాయపూర్వ స్యాహవ్నా స్యా వానన్యతర స్యాం 
జౌ। 68.110 సంఖ్యావి సాయపూర్వ స్య, అవ్నా స్య, 
అవాన్‌ , అన్యతర స్యామ్‌, జా 
సంఖ్యాదిపూర్వ స్యావ్నా స్య అవానాదేఖో 
వా స్యాత్‌ జౌ; ధ్యస్టహ్ని | ద్వ్యవాని | ద్వ బ్నూ! 
విగతమవహాఃవ్యవ్నః | వ్యహ్నీ | వ్యవాని | వ్య హ్నా! 
ఆవారా కాన సాయాహ్నీ ! సొయా 
వాని! సాయా హీ హ్నా! ఇత్యదన్నాః | విశ్వపాః | 
989. సంఖ్యావాచకము, వీ సాయ ఇవి పూర్వమందు ల ఆవ్నా శబ్ద 
మునకు జీ (ప్రత్యయము పరమగునపుడు, * ఆవాన్‌ ? ఆదేశము వికల్పముగనగును. 
సంఖ్యా వాచక ము వూర్వమందుగల అవ్నాకోబ్దమున కుదావారణము. ద్వ శప 
(ద్య స్థివ్నా + జీ ఇచట నీ నూత్రముచే అవాన్నా దేళము, విభాసాదీశ్యోః 


150 . కాముదీశగదాగ మను (నూ. 240, 241 


(240) నూ. చే అకారలోపము. లోపఫాభావసక్షమంగ్కు ద్య్య్యవాని. అహ 
న్నా దేశము రానిపకమందు ద్వ శే SHAD కేషము రామళప్టస ae విపూర్వ 
. కజావారణము, ప. వ. వహ, సప 
పూ దంహ్వ శబమున ప హాంప న వూరగంము 
_ sins. was se దివసావసానను, టి స 
సాడమావాని, సాయాహేా భ్నా. 
ఆద _న్హశోబ్బములు ముగినీనవి. 

విశ్వపాః, (విశ్వ పాళ ఎముక ౦ రు సు పత Is యము రుత వి సర్తముల్చు ఇని 
ఆబ న్తము వ్‌! హల్‌ ్జ్యాబ్‌భ్యః (253) సూ, చే సులోసము 
ఈదు, విశ్వపా ౧ టె. ఇచట వూర్వ సవర నిగ్గ ము (('సథమ౫ మలా? భార్య “వగ క 
(165) (పౌ ప్ప పమగుచుండ. 

* లర్మ(, దీర్తాసైన్‌ శ 6_1_1౧౫. దీగ్గంతి జని న। (పణమ 

మయో; పూర్వ'ససవర్ణ కి ఇచి, నం 

ష్‌ ఇచి వ పరే (పథమయో; పూర్వ 
సవర్ణ జీరో ' స్యాత్‌ | వి 81 విశ్వపౌ | సవగ్శ దీర్చ 51 వి 
శ్వపాః | యద్యపీవా కు "జ వ నాడి ఛీక్యేవ నీ సిదం, “నీతు 
సత్యపి పూర్వ'ససవర్ల ర్ల దిచ్చే కతిర్నా స్తీ సీ తథాపి గొ 
ర్యా, గార్య, ఇళ్యాద్యేర్థం నూత్రమహాపి న్యాయ్య 
త్వా దుప పన్య స్త సమ్‌ ॥ 

240. ద్‌ మునకు జస్‌ (పత్యయముగాని ఇచ్‌ (ప్రత్యాహారవర్శ ముగాని 
పరమగునపుడు పర్య సవర రర రాదు. విళశ్ళపా + అనుచోట నీ సూత్ర 
ముచే పూర్వసవర్శ డీర్ల ము నిషేధింపబడినందున వ్ఫది శీచి సూత్రము వృ 
(పవరి రించును. హ్వోహే. విశ్వపా -( జస్‌. ఇచట సవర దీర్చయు. విశ్వషా. 
విమర్శింప విశ్వ పాళబృమునకు (పథమౌద్వి తీయా ద్వివచ నములు సరనుగున పుడు, 

నాదిచి (166) నూ. చే దీర SUE నీదమగును. ఒజస్సు పరమగునపుడు, 
వూర్వ సవర్ణ డర్ట్‌ ము (పవ _ర్థించీనను దోషములేదు. కాని గాళ్యా గార్యః మొద 
లగు రూప  ములకొలు క సూతే మావళ్యకము. దీని కిచటను పవృ త్తి తి యున్నం 
దున నుప పన్యనీంచుట న్యాయ్యమగును. 


* 241. ఆతోధాతో ౩1 6.4140. ఆత, భాతో గ (భస్య, అ 
జమ్‌, లోపః) 
ఆశారానో యోధాతుః తేడ న్హస్య భస్యా 


స లోపః స్వాత్‌ | అలో2_ న్యస్య | విశ్వపః। విళ్వ 
Ca విశ్వపాఖ్యామిత్యాది | ఏవం కన థా 


నూ. 241, 242] అజ న్హ ఫుంలిబ్బ (ప్రకరణము 151 


తోకకికు | హాహాన్‌ | టా, సవర్ణ దీర్గ హాహా। జే వృ 
ద్ధి హాహౌో | జసీజసోస్టిర్హః వాహాః। ఓసీ వ్య: 


హాహోౌొః | కా. ఆధ్దుణక, ప్ర పా, శేషం విశ్వపావేళ్‌ 
ఆత ఇతి యాగవిభొగాద ధాతోరప్యాశారలోపః క్వ 
చిత్‌ | కః! ళ్నః। ఇత్యాదన్నాః । హరిః | (ప్రభను 
యాః పూర్వ సవర్ణ ః | వారీ ॥ 


241. ఆకారా న స్ప్వమగు ధాతున _న్షమందు?ల్లి భస సరల కలగ నజ్జమునకు 
లోపమగును. ఈ లోపమలో2_ పరిభాషచే నబ్బ్దమః యొకి ్క_ తుదివర్ల మున 
నగును, విళ్వపః (విళ్వపా + శస్‌ ) విళ్వపా (విశ్వవా + ట్రా విశ్వ పా భ్యామ్స్‌ 
ఈ మొదలగునవి విశ్వ పా శబముయుక్క" రూపములు. విశంపా అను నబ్బమాకా 
రాంతమగు పా (రక్షణే ధాతు వంతనుందుగలది. ఇశే శబధ్మాః. (శోజ్ఞమును 
వూరించువాడు) సోమపాః (సోమరసమును పానముచేయువాడు మొదలగు 
నాకారా న్స శబ్దముల (పక్రియ నూహింపదగును. హాహో శబ్బమునక (గ ౦ధర్వ 
విశేష పెచకేము, అవ్వుత్పన్న (పాతిపదికము శసాదులు పరమగునపుడు 
లోపమును వారించుటక. * ధాతోః”* అనున దావళ్యకము. * ధాతో*? అనునది 
యున్నయెడల హాహా అనునది ధాత్వన్హ నమగు నజ్జముశాదు గావున లోపము 
వారితేమగును. పోహా శబ్దమునకు ద్వితీయా. బహువచనము హాహోన్‌. తృతీయైక 
ప. సవర ర దీర్దము. హాహా. హాహై (హాహా + జే) వృద్ది. పజఖ్బుమో 

వ, పేక వచనములందు సవర్ణ దీర్చ ము. హాహోః. షష్టీ సప్తమి య. 
వృద్ధీ. హాహొః. స స ఫ్ర చక వచనమున (హాహా + జ) గుణము. హాహే 
"శేషము విళ్ళపా శబ్బసద్భశము. సూత్రములోని *ఆతః* అనుదానిని విభజించి 
దీనిచే ఆకారా _నము భసంజ్ఞకమునగు నబ్గ్బమునకు లోపమును విధించుటచే ధాతు 
క్‌న్నమగు నబ్జమునకును కొన్నీ శబ్బములందు లోపము స శ్వా (ప్రత్యయ 
మున కిడాగముమగునను నర్భముగ ల క క్వఖఇట్‌ ” అను (పయోగము, జ్యా (ప్రత్య 
యిములోని శవర్హమున కీత్సంజ్ల యగునను గ EAT శస్యే రత్త్‌ 7, 
ఇత్యాది (పయోగ్‌ములందుండు షా శః ఇత్యాదు లుబావారణములు, 


ఆద నళబ (పకరణము ముగి సెను. 
తది - 


హరిః (వారి [సు వారి 4 కు “1పథమమయోః వూర్వసవర్ణః? న్నూత్ర 
జే దీర ము. వారీ. 
యె 
* 242. జనీచ 7_8_109 జస్కీ చ (ఆజ్ఞస్య, (వాస్యస్య, గుణం) 
(వాస్వా నస్యాజ్ఞస్య గుణః స్యాజ్జని పే! 
వారయెః | 


24%. (వాస్యమంతమందుగ ల యబ్ద మునకు జస్సు పరమగున పుడు పో 
మగును. వారి + అస్‌, వాశే + అస్‌, ఆ 5 యాదేశము. వహారయః, 


152 కాముదిశరచాగమము (సూ, 248, 244 


* 248. (హాస్య స్వగుణ. 7_8_108 (హాస్వస్య, గుణ. 


( స) 

(వాస్యస్య గుణ, ష్‌ న వన్‌ ఏజ్‌ 
(వాస్యాదితీ న౧బుది బోవ? | “కూవాే పహారిమ్‌ | 
వారీ | హారీస్‌ li 


248. [సా సృమగు నజ్జమున న న. పరమగునపుడు గుళణాబేశ 
మగును. “హీవారే (హేంహారి (+ ను) గుణ మేకాగయు ei న ఏక్‌ 
స (194) సూ మే గ లోపము. హారీష్‌. (రి + ఆమ్‌) 
పార్వమాపము.' హరీ (వారి [ కు) వూరే కసవర దీర్గ", a (హరి + 
శస్‌) వూర్వ సవర్ల దీగ ద నత్వములు 

* 244. ba ఘ్య స సఖి 1_4_7 శేష, అసఖి, (యూ, హస్యః) 

అకద (వాసా యావిగులే” తద చనం నళ్ళు 
నరం వ. స్యాల్‌ | శేష కిక్‌! మే Ag ప్రకసంబ్ఞాకి 


కారాల్సిడే శేష హః: 10 కప మె | (వాసా అజ్‌ 
వాత(ప్రమ్యే | యూకిమ్‌ | మా(శే | 


244. యూ స్త్యాంఖ్యానదీ, నూ చే, నదీసండా ను విధించి తరువాత సీ 
నూత్రమును చెప్పెను. ఊ క్షముకంకు నన్యనుయినడి శేషపదమున ము, 
ఇచటి శేష సపది కు అ అనున గి. నదీస సంజ్ఞా రహితములు 'చాస్వ 
ములగు నివర్జో “వర్ష ము లంతమందుగల దై సఖి కబభిన్న మయిన శ్లస్పము ఘేసంజ్ఞ 
గలదగును. జార కంభ్కు ఇత్యాదు అహార మతే గతి + జ్‌ 
ఇచట మతి శస్పైమున క్‌ ఘ'సంజ్ఞను వారించుటకు శేష గవాణము. మిటెళ్టమున 
కీత్సంజ్ఞక భా (ప్రత్యయములు పరమగున పుడు బతిహస్వశ్చ (297) 
నూ, శ, నిక ల్పుముగ నదీ% జ్ఞ విధిం చబడెను. నదీసంజాపతుమందు ఘిసంజ 
(పన కృమయినచో ఆల్‌ నణ్యా. (269) నూ. చే, నాడాగ ముమ్కు ఘీర్టి తీ 
(246) సూ, చే గుణము అయాదేకము (పవ ర్హించును. “మతయె” అను 
ననిష్టరూపమగును. మత్య్యె ఆను నిష్టయాపము సీదముగాకపోవను. ఘీనదీ సంజ్ఞ 
లేక సంజ్ఞాధికారస్థ సముఅగుట చ్చే * మెర? అనుచోట ననవకాళమగు నదీసంజ్ఞయే 
(పవ రి రించును గావున "శేష మగ్రహణము లేకపోయినను దోషములేదు. ఆప్పుడు 
యేవ హణము అనున్న త్తమగు నివగ్శవర్గ ములక నశేష్యమయి స్పస్టముగ తేద గ 
విధి లాభమును గలుగ చేయుట కప వమనం చును. స. (వాత (ప్రమి కర 
జే ఇచట దీరా స్ప నమునకు ఘీసంజ్ఞను వారించుటకై, “(వాస్యా అను విశేషణము 
(మౌతృ + జే "మాకే, ఇచట మొతృళబ్దమునక ఘీసంజ్ఞను వారించుట కై , 
యూ (ఇదుతొ అనున దానళ్యకము. ఈ క్త స్టలములందు ఘీసంజ్ఞ యున్న చో 


సరిత, నూ. చే గుణము (ప్రస క్షనుగునని స చునది, 


నూ, 24 246, 247] అజ న ఫుంలిబ్ది (ప్రకరణము 158 


* 245. ఆడోనాజ స్త్రియా్‌, 78.120 ఆజ; నా అ, నీ 


wy 
యాక్‌ (ఘే 

శః పరస్య్యాజో నా స్యాద్యన్మియామ్‌ | ఆత్త 

తెిటాసంజ్ఞా (పాచామ్‌ | హరిణా ! అ, స్త్రీయాంకిమ్‌ | 


మత్వా U 


కముకం కు పరమణ “ఆక్‌ ’ నక * నా” అనునది ఆదేశ 
రాదు. [పా-చీన వె యాకరణులు, తృతీయైక వచనమును 
ఆజనుదానిచే వ్యవవారించిరి, ఈ శాస్తృ్యమందు నావ్యవహారము స్వీక౩రింప 
బడును. హారికా (హరి + టా) నాజేశము, ణత్వము. మత్వా. ఇచట మతి 
శ బమునకు శేవోఘ్య సఖి నూ చే ఘసంజ్ఞ యుండును. ఈ స్యూత్రేమునన స్రీ 
యా మనునది లేనిచో నిచటను నా భోవము (పస క్తమయ్యెడిని. 


245. ఘి'సం 
మగును. సీ ల్రిజ్ఞుము' 


\ 


జ 
ఇ 
న 


* 246. ఘేర్చితి 78-111 ఘే జతి. (నుప్కి గుణలి 


ఘసంజ్ఞక స్య జితి సుపి ణః స్యాత్‌ | వార 
మే! ఘేకిమ్‌। సఖ్యే। జితికిమ్‌; వారిఖ్యామ్‌। సుపికిమ్‌। 
పట్వీ ఘేర్ణి స్రీత్రి గుణేక్ళ తే || 
246. ఘేసఆజ్ఞక మునకు | ఇత్సంజ్ఞక జకారముగల సుష్ఫు పరమగునపుడు 
గుణమాదేశమగును, వారయే (వారి 4 జే గుణాయాదేళములు. సఖ్యే (నఖి + 
జే. ఇచట గుణమును వారించుటకై ఘేః అనునది యావళ్యకము, పహారిధ్యా 
మనుచోట గుణమును వారించుటకు జీతి అనునది యావళ్యకము. పట్వీ (పటు + 
జీవ్‌) ఇచట గుణనివృ ర్రీకొజిక సుపి అనునది యుండవలయును, జీపు సుష్పు 
గాక పోవుటచే గుణము నివ ర్థించును, హారి 4. జసీ, ఘేర్టి త్రీ నూ. చే. గుణము 
చేయగా వారే + అస్‌, అని యగును. ఇట్లుండ |] 


* 247, బసీజసోళ్చ 6_1.110 జనీజసోక చ. (ఏకః వూర్వ 
పరయోక, ఏజం, అతి, పూర్వరూపమ్‌) 
ఏబోజనిజసోరతిప శే పూర్వరూప “మేకా బీళః 

స్వాత్‌ | వారే | పహూర్యోః | వారీణామ్‌ || 


247. ప్క ఓ, వీనికి జనిజస్సుల ఆకారము పరమగునవుడు పూర్వరూప 
మేశాదేశనుగును. హరే (వానే 4 ఆస్‌) పూర్వరూపమ్యు రుత్వ విసర్టములు. 
మ. ప్ప్యేకవచనము నిశే యూహించునది. (వాశేణ వార్యోః (వారి + ఓస్‌) 
యణాదేశము. వారీణామ్‌ (వారి + ఆహ్‌ నుడాగమ దీర ఇత్వములు, 

నీవ %_సీజ్ఞంలు జసీజిస్సులు సమసంఖ్య్యాక ము'లె నను యధా సంఖ్య నూత్రే 
ఘునక స్వరితర్వమజ్లీ క రింపనందున సీ న్నూత్రమున (కమొన్వయము లేదు, 

20 


154 శాముదీశరదాగమము (నూ. 248, 249, 250, 251 


* 948. అచ్చ ఘే? 7_3_119 అజ్‌ , దం, ఘీ; (ఇదుద్భాామ్‌, 

జేసే చెత 

ఇదుద్భాస్యము త్తీరస్య జేశాశ్స్యాళ్‌, ఘేర 
నాటేళశ్చాకార: | హరఠతా। హరో: | వారిషు ! ఏవం 
అలీ 
(శ్రీపత్యగ్ని రవిక చ్యాదయః |] 

248. (హాస్వములగు నికారోకారములకం కు పరమగు స_ప్తమ్యేకవచన 
మున కుకార మాచదేశమగును, ఘీసంజ్ఞ కనున కళారమ గా దేశమునగును, 
వారి -[ జ. వార + చె, వృద్ది. వాకా, వారగ్యో:. (సారి + కీస్‌) పహారిషు 
(వారి + స్రు షత్వము, శ్రీపతి ఆగ్ని, రవి, కవి, మొదలగు శబములు హరి 
నవ సదృశములు, 

యు 
* 249. అనజ్‌ సౌ 71.903. అనజ్‌ _ సౌ, (అద్రస్య్ర్య సఖ్య్యుః, 
ఆను) 
సఖ్యుర్వస్యానజా దేశః లలల ల 
కం. జి చ్చేత్య న్లాదేళ: || 

249. సఖిళబ్బ ము న్తమందుగల యబ్దమునకో (పథ మెకవచనము పరమగు 
నపుడన జా బేశమగును, తనజున నశారముపపె స సం అనజు, 
జీ కగటచే జీచ్చ, పరిభాష చే, న నాచేళమగును. సఖి 4 | సఖన్‌ స్‌ 

* 250. ఆలో2_న్యాత్సూర్యఉ పథా 1_1_65. అలః, అన్యాళ్‌, 

వూర్వః ఉపథా! 
అ న్యాదఅః పూర్వోవర్హ క ఆప ధాసంజ జ్ఞఃస్యాతీ 1 
250. ఒక ళబ్బముయొక్క_ తుదినున్న వర ర్లమునకు వూర్వ్ణనుగువర్ల ము పథా 


కలదగును, సఫన్‌. ఇచట సకారమునకు “ఫూర్వమందుండు అశారముపధ 
యనబడును, 


వివ :__ఇచట అల్ప త్యా హోరమువర ర్ల పర్యాయము. అవద్యవధినుత్వలు 
నజాతీయములయే యుండును, (ప్రకృత ముస నవధివర్ణ ముగావున వవధినుత్తును 
వర్ష నేం యగును. ఇట్లు సస భార, పూర్యోవర్ష * అనచోట వర ర మనునది. 
* 251, సర్వనామస్థా శే దంట 6_4_8. _సర్వనామస్థా 
స్క చ, ఆ సరణుదై' (నోపఛాయాః) 
నా క్షప్యోప ధాయాకీర $స్వ్యాద్ల సజు: సర్వ 
ఇామస్థానే పే ॥ 


251. నశారా ల్ల నజ్జమున కవయనమగు నుసథవ సంబుద్ది భిన్న మగు 
సర్వనానుసా నను పరమగునపుడు దిర రృయు వచ్చును, సఖాన్‌ + స్‌, 


నూ, 252, 258] అజ న్ల శ్రంలీజ్జ | ప్రకరణము 155 


* 252, అప్ఫ క్త ఏ కాల్‌ (పత్యయః 1.2.41. అప్ప కః ఏ 
కాల్‌, (పత్యయః | 


ఏకాల్‌ |పతషయయా యఃపోడషప కసంజ ౩సాషల్‌ ॥ 
(తలి క పంల ఛీ 
252. ఒశేవరనుగల (పత్యయ మప్ప కొసంజ కలదగును. 
వ ఆచి pat 


నివ :___న్యూతర్రమున అప్ప కః అనుచోట ఫుంలిబ్ద మవివవీతము, కావున 
అప్ప కం హల్‌ ఇత్యాదులు సజ్జతములగును, 


* 25వి, వాల్‌ జ్యాబ్‌ భ్యో దీర్టాత్సుతిస్యప్ప కృ కం వాల్‌ 6_1_68 
వాల్‌ జ్యాబ్‌ భ్యః, దీర్గత్‌ ౩ సుతిని, ; అప్ప క్త కర, వాల్‌ 
(లోప 


వాల నాత్పరం, “౯ కార్యక తద నాచ్చ 
పరం సుతిసీ సీల్యేతదప్ప క హస హల్‌, లుహ్య తే! వాల్‌ జ్యా 
బ్‌ భ్యః క్రిష్‌! Sage దీర్హాత్కి_మ్‌ | ని పా_శామిః | 
అతిఖట్వః। సుతిసీతికిమ్‌! అేభెత్సీళ్‌ తెపొసదా చరిత స 
నిపోగవాణాత్సిచోగవాణంచా స్రీ స్ప; అప్ప క్ష మితికిమ్‌ | 
బిభ ర్ట! వాల్‌ కిమ్‌! బి భేద। (పథమవాల్‌ కిమ్‌! రాజా! న 
క శృల*పస్యానిద్ధశ్వాత్‌ సఖా! 

చూసే | 


258. వాల నమకం కు పరమగునట్టి గాని దీర ములగు జీపు జీము, జీను, 
టాపు, జాపు వాపు, (ప్రత్యయను ల_న్తమందుగలదానికం కె పరమగునట్టి గాని 
సు త్రి స్కీ అనువానియొక్క_ యప కృమగు వాల్లు లోపించును. సు అనునది 
సుష్ప్ర (పథ మెకవచనము. మతి స్కీ అనునప్కి తిజులు. “వాల్‌ జ్యాబ్‌ భ్యః ” 
అను పదము లేనియెడల, దీర్హా ' నృముకం కు పరమమగు స్వాదులవ లోపమని 
యర్భేనుగును, ఏ రామః * ఇత్యాదులలో, aa నము గాక పోవుటనలన దోషము 
లేదు. కాని (గామణీ9 అనుచోట సులోపము (పస క్షమగును. కావున తదా 
రణమునకై అది ఆవళ్యకనుగును. “ ద్‌ర్దాత్కెమ్‌. జ్యాప్పులు దీర్హనుళే గాన నీ 
విశేవణ మెందుకని (పక్నాళయము. నిస్మా_శళామ్నిః, (కాశాంబ్యానిర్రతః) అతి 
ఖట్వః (ఖట్వా మతికాన్త నఖ కాళామ్బ్‌ో అనునది జీబ _స్తము, ఖుట్య్యూ = = ఆబ 
దనము. సమాసము శసీనపదప నో న్స _న్ర్రీయారుపసర్హనస్య (1-2-48) సూ, జే 
(హస్వము (పవ ర్తి రిం చును, మల (ప్రత్య య్యగవాణ పరిభాష. ే త దాది 
నియనుమువలన జబ న నములు గాకన్న ను త్తరపదములు స్టానివడ్భావమువలన 
జాబ న నము లగుట చే వీనికం పి సు ప్రత్యయము. కరశుగుటవలన లోపము (ప పస క్త 
మగును. శావున దీర్హా త్రనునది యావళ్యకమని యు ల్తేరాశయము. సుతిసీతికిమ్‌. ? 
అప్ప క్త కమగు వాల్లునకు లోపము వధింపజడుట చే, ఖేళ్చా (ఇద్‌ + తౌ. త్ఫచ్‌ 
(పత్యయా ను)" ఇళత్యాదులలో తా అనునది యప్ళ క్ష కముకాదు గనుకే 


156 ఛాముదిశరచాగ మము (నూ 254 255 


తోభము వారించుచుండ సుతిస ౫ హణ -మెందుక ని (పశ్నా ఫ్మేపాయము, అభె 
త్సీత్‌ (ఖెద్‌ ధాతువునవ లుజ్‌ [(పథవపురుషెక వచనము ఆఖెద్‌ + స్‌ ఇ 
ఈల్‌ . ఇచట నీచ్చుయొక్క సకారమునవ (స్స్‌ లోపము (సస కృమగును గాన 
తద్వార ణార్జము, స్తుతి స్కీ (౧ హణ మావళ్యకమని యము గో రక యను, తి 
(వ్‌ (పల్యేయ సాహచర్యమువలన సీ ఆనుపదముచే ర సి వ్‌) 
_పత్య్యయమున [(గహణముశే గాని సీచ్చు (వికరణము నవ లెదు. కనుక 
పూరో్యో క క్ట స్థలమున (ఆశాక్సీత్‌ )  సకారలోపము వారించును,. అప్ఫ క్రి మనునది 
శేనియిడల భిభ రి (భృకొ ధాతువునవ అట్‌ (ప్రభ మెక వచనము య. 
వ్ర అనుచాని లోనే తకారమునకు లోసము ససకృ కవుగును. విషద (బిఛ అ, 
ఫిద్‌ ధాతువునక లిట్‌ (పథ మెక వచనము ఇచట నళ' మ. వారిం 
చుట ద్వితీయ హల్పదమునప [పయోజనము. రాజ్యా ఇత్యారులలో రాజన్‌ “స్‌ 
అనియుండ, సంయోగా న న లోపనలోపములు (సవ రీ రించిన నాజూ ఇత్నాది 
రూపములు సిదమగుచుండ మొదటి హల్‌ (గ హణ పెనావశ్యక మన సీలు లేదు, 
'సంయో "గా నలోప ముచే సువ్‌ (ప్రత్యయము నివ _ర్లీంచుననిన నలోపషు చేయు 
నపుడు సంయాశా as మసీదమగను ౫ నుక సలోపము ర5కపోవును. కావున 
నక్కు_డ దీనిచే సుభా సము వమ్చేటప “మొదటి హాల్‌ (గ్రహణ మౌవశ్యకము 
దీనిచే నులోసమగుచో నిది నలోపమును గణించి యసీదము గానందున నలోపము 
సవ రుగును, ఉదా = సఖా (సఖాన్‌ + స్స్‌ ఇచట నీ సూత్రముచే సులోపము, , 
“ నలోపః (ప్రాతీపదికా స్పస్య నూ, చే నలోపము. హేసఖే, (హాసఖి+స్‌) 
గుణము. శ లోపము 


-_ దిర్భాత్కి. మనునది "మొదలు సక. త్రేను నద న్హమందుగల 
(గ్రన్ధము వ. నగపడుటచే నిచట నిదియప పాఠ మని (గ హించునది. 


* 254. సఖ్యుర సక "71.02 సఖ్యుః అసంబుదె, (సర్వ 
నామా ణక ) స 


 సఖ్యురజ్డ జొత్సరం 'సంబుది వర్గం సర్వ భామగా నర 
ణిత్కార్యక కో స్యాత్‌ ll 
24. సఖి శబ్దమ _నమందుగల యజబ్లముక ౦ కొ పరమై సంబుగి భిన్నమగు 
సర నాన సదా “ఇక్సండ్ఞ క్‌ ణశారవపగ ల ప్రత్యయము చేయేశార్యమును 
వేయునదగును. ణితు కకం క ణకారముగలది  పరమగునఫు డజ్జమునభ 
“ అచోళ్డితి ? (2570 "మొదలగు నూ్యూత్రీములచే విధింపబడు న మొదలగునవి 
తిత్కార్యేములని తెలియనగును. 
* 25న. అచోజేతి 72115 అచ కోతి (వృద్దిఖ 
= భీతి జీతి చ పరే అజస్తాబ్దస్య ఎర స్యాత్‌ | 
సఖాయా | సఖాయః | సఖాయమ్‌ | సహొయా 1 మీ 
సంక ను. ఠత్కాార్యమ్‌ | సఖ్య్యా | సఖే || 


నూ, 255, 256, 257] అజన్స వుంలిజ్ఞ ప్రకరణము 157 


255. అజ న్హమగు నజ్జమునకో ఇకా రేత్సంజ కముగాని ఇ ఖా రతం కము 
గాని యగు (ప్రత్యయము పరేమగున పుడు ప్‌, సఖాయా (సఖి + జా ) 
వృద్ది |! ఆయాదేళము. సఖాయః (సఖి 4 జస్‌) సఖాయమ్‌. (సఖి + అమ్‌ 
సఖాయా (సఖి + కుట్‌) ఈ సలములందు హి వముండుటవలన స 
('పవర్హించును. సఖ్యా (నఖి + టా సఖే (సఖి 4వ సస వత్‌ తముసే 

అ'సఖి ఆను పర్యుదాసముచే సఖి శబ్దమునకు మ స గావున be నా 
భావము “మొదలగు ఘసంజ్ఞాశార్యములు ('పవర్షింపపు కాన యణా'దేళమగును, 


* 206. ఖ్య త్యాత్సరస్య 61112. ఖ్య త్యాల్‌ , పరస్య. (జనీ 
జసోక, ఉత్‌) 


ఖితిళ భాభ్యాం భఖీతీళ బా భ్యాం కృత యకణా 
దేశాభ్యాం పరస్య జనిజసో గత ఉత్‌ స్వాత్‌ 
సఖ్యు;ః ॥ 


256. ఖ్యత్యాత్‌ గనునది సమౌహారద్వంద్వమునక పబ్బు మేక వచనము. 
(ఖ్యళ్చత్యళ్చ అనయోస్సమౌాహారః = ఖ్యత్యం, తస్మాత్‌ ) ఖ్రి, ఖళబ్దములకు, లి, 
తీళబ్దములకు సువ కార మగ నకారముచే కృత యణాదేశములగు “ఖు, త్య & 
అనునవి (పయోగస్థములగు (సఖ్యస్‌ , పత్యస్‌) వాని కనుకరణము లగుటవలన 
(కమముగ నివి ఖి, ఛీ, తి తీ, శబ్బములను సామాన్యముగ (గహించును.. కృత 
యణాబేశములగు భి, తి, శబ్బములకం కును, ఖీ తీ, శబ్బములక ౦ కును పరమగు 
జసీ జస్సులయొక్క_ అళారమునక ఈ కారమగునని నూ, తౌర్లము. 'సఖ్యుః 
(సఖి + జస్రీ యణాదేశము (సఖ్యస్‌) ఈ నూూత్రముచే నుత్వము రుత్వ 
విసర్లమ. లు. 

* 9257. జుల్‌. 7_8_118 (ఇదుద్భ్యామ్‌, జ్ర 


ఇదుద్భా్య్యాం, పరస్య జే కాశ్సా్యాత్‌ ! రకా 
రానువృ త్రిక న | సభ్య! శేషం హరివత్‌ | 
నోళనంసఖా, సునఖా ! సుసఖాయోా | సుసఖాయః | 
ఆనజ్‌ ణిద్వద్భావయో కాజతోో.. 6 త్తద స్తే పి (పవృ 
త్తిః! సముదాయస్య సఖిరూప త్వాభాచా దసఖీతి 
నిషేధాప్రవృ శే ల | నుసఖినా ! సుసఖయే | 
జసీజసో ర్తుణేకృ తే కృత యణాదేళత్వాఖావాత్‌ 
ఖ్య త్యాదిత్యుత్వంన | నుసఖేః | నుసఖా | sa | 
ఏవమతిళ యితే స్సఖా అతిసఖా | పరమఃసఖా యస్తే స్యేతి 
విగ చం పరమసఖా |! పరమస సఖాయావిత్యాది | గ 
Mo (పవనే శేతే! సఖీ మతి క్రానో౭_ 
తిసఖిః। లిజ్ఞావిశిప్ట పరిభా పాయా అనిత్య త్వా న్నటచ్‌ | 


వారివత్‌ 1" ఇవా నజ్‌ ణి ల్వేనభవతః నో న్ర్రీయోరితి 


158 ళోముదీశరదాగ మము [నళా, 257 


(హ స్వేన సఖికబ్దన్య లల కా | లక్షణా (పతి 
పదో కృయోః (పతిపదో క జై స్యెవ en || 


257. (వా స్వేకారముగాని (వాస్యోకారముగాని య _న్రమందుగల యజ్ఞము 
కంశు పరనుగు స స్తమ్యేక వచనమునవ (జ్ర కు "కాగ మొచేగమగును. స్యా 
(సఖి + జీ) ఇదుద _న్హములు శ 1 లగున వుడు, ఇద (298) 
అను నూ త్రము 'ప్రళ ర రించును, ఘసంజ్ఞ కము లయినయొడల అచ్చే ఘం (248) 
సూత్రము (పవర రంచును. ఘినదీసం జ్ఞారే హిత ములగున పుడీ సూత్రము (పవ రి రించు 
నని యర్లము చెప్పవలయును. ఇట్లిది" (ఘీనదీ'సంజ్ఞారహిత మెనది) ఇకారా న సఖి 
శబ్దము సంభవించును గాని ఉశొరా నము సంభ్‌వింపదు. కావున సీ సూత్రము 
లోని ఫ$కారానువృల్త తిక (ప్రయోజన మేనున ను త్రరమగు కం నిచ్చ 3 ఫ్రే సూత్రము 
లోని కనువృ త్త లీ కొజకని యొజుగవలయును. సుగిలిన సఖికే నగు సారిక? సముణతో 
సమానము. సఖీ? స్టమునకు సిధింపబడిన, ౧ఎనజ్‌ ణిద్య:న్భావము లజాధికాగస్తకు 
లగుటచే తేద _న్లమంచును (ప్రవ ర్థించును గాన సుఫఖి శ్వామునకును (ప్రవ ర్థీంచును, 
కావున సుసఖిశేస్దము వరా నందు సలి శ్వామువలె నుండును, సుసఖా। 
నుసఖాయా | మ స సునఖూయమ్‌ | నసుసఖాయొా. ఘసంజ్ఞా సూ తమందు 
“ అసఖి” అనుదానికి సఖి శబ్దఖైన్నమని వ్యాఖ్యానము చేయుటచే సునఖి అను 
సముదాయము 'నక్షొ శోబ్బభిన్న మయినందున అసఖి అను నిషేధము (సవి రింపదు. 
శావున నిది ఘిసం౧) కలదగును, గాన ఘీ'సం బ్లా కార్యములు వచ్చును. సుసఖినా 
(సునళఖి + టా న భావము. సుసఖయే్‌ “ (సుసఖి + జే ఘేర్జీ తి సూ. వే, 
గుణము. సుసఖేః: (సుళఖి + జన్కి జస్‌ ఘేర్టితి ”' నూ. మే en ప్రవృ త్త 
మయినసీదప వూర్చయూపనుసును. యణాబేశము రానందున ఖ్య క్యార్పర స్య 
(256) నూ. చే ఉత్యము (ప్రవ ర్రింపదు. నసునఖె (సుసఖి + జే అచ్చఘేః 
నూ. చే అ త్వ్వౌత్వములు వృది యగును. ఇస్తే ఆఅతిసఖి (అతిశయిత స్సఖ్యా 
శబ్దమునకును (పక్రియ నూహీంచునగి. పరమసఖి (పరమఃసఖాయస్య) ఆను 
బహం(వీపొలో సవ్యపదార్భము (పధానమగుటవలన సఖిళబ్లము అ] పధాొన మెనను 
గాణమున అనజొదులు |ప్రవ ర్హింపకుండుటన శారణములు లేనందున నవి యచట 
(పవ ర్థించును. పరమసఖా, పరమసఖాయా "మొదలగునవి యగును. సఖీ మతి 
శ్రాసోఒ౬తి సఖిః (వెలిక కె నత్మిక్రమించినవాడు జీపన్త సభీళ బఇమున క 
Ga పస ర్దనస్య 2.48) సూ. చే (మాస్వము (ప్రవ ర్హించినందున 

చిసఖి శబ్దము నిష్పన్నే మెనది. ఇచట లిబ్బవిశిష్ట ప పరిభాషచే టచ్‌ (ప్రత్యయము 
ర స్తు (పా_ప్రమగుచున్నదిగాని యా పరిభాప యనిత్యనుగుటనలన నది 
రాదు. శన సీ శబ్దము వారిశబ్ద సదృశము. (శ కి క్రిలాబ్దలతీేనురయప్టి ఘటఘటీ 
ధనుష్షా పసంఖ్యాళమ్‌ | అనుచు ర్రికోయన భుట శబ్దముకం"చె జేరుగి ఘటీ శబ్ద 
(గవాి చూ పరిభాన యనిత్యమనుటలో (ప్రమాణము గో న్రీయోః, అను 
నూత్ర ఫిహితమగు వాస్వముచే నిస్పున్న మైనది గావున ఆతిసఖి శబ్దము. లాశణి 
కము శౌభేన లత.ణ (పతీధడో కళ్యా? "పతిపటో క్ష కస్ట (గహణమ్‌, అను 


నూ. 255, 259] ఆజ న్స పుంలిద్ద (ప్రకరణము 159 


పరిభాపచే అనజ్‌ ణిద్వద్బావవిధాయక  న్మూత్రములలోని "సఖి శబ్దము దీనిని 
(గహీంపనందున నా కార్యము లిచట రింపవు. (పతిపదో క్ష కమన స స్వస రూప 
నిప్ప త్తి తినిగుటిం-చి యితీరశాస్తృముల నపపేజ్నీంపనివె. తత (పతిపదో క్త కము 
కం, నన్యము, ఈ రెంటిలో (పతిపదో కృ కమున కే (గవాణము గల్లునని పరిభా 
సారము, లాక్షణికము విలమ్బుముగ నుపసీతేమగును. (పతిపదో క్త ”మితరాశో EN 
చేనిదగుటవలన శ్రీ ఘముగ నుప సస్టితమగును. (పతిపదో క్షమును ( (గహీంచుటలో 
ఫీ ఫ పస్టిలయ మూలమని (గహీంచునది. 


* 258. పతిస్నమాసపీవ 1_4.8. పతిః, సమాళే, ఏవ. (ఘు) 
పతిళబః సమాసఏవ ఘీసంజ $ స్వాత్‌ | పతా, 
ది ఇ నీ ఫీ 
పత్యే, పత్యుః, పత్యా । శేషంవారివత్‌ | సమా కేతు 
భూ పతినా। భూ పతయే! కతిళబ్లోనిత్యం బహువచ నానః॥ 
అవనే 


లెస్‌ రి. పతిళబ్బము సమౌ సమునం బే ఘసరల. కమగును. పత్యా (పతి+టా) 
ఘీసంజ లేనందున నా భొవమురాదు, పత్యే (పతి + జే) గుణము రాదు. పత్యుః 
(పతి 4 జనీీ బస్‌) ఇచట గుణము రాకపోవుటచే యణాదేశము (పవ రి రిం చినది. 
కావున ఖ్యత్యాత్‌ (256) నూ, చే నుత్వము (ప్రవ ర్థించును, పత్యో (పతి4జి) 
అత్వొత్వములు రావు. మిగిలినది హరిళబ్ద సద్భళము, సమా 'సమందు శర 
యుండుట చే ఘి'సంజ్ఞాశార్యములగు నా భవాదులు (పవ ర్లించును. భూపతినా, 
భూపతయే, బహుత్వసంఖ్యావిశిష్టమగు సంఖ్యేయము విషయముగాగల (ప్రశ్న 
మందే డతి, ప్రత్యయము విహితమగుట చే డతిప్రత్యయా న్లమగు క థిళబ్బ మెప్పుడును 
బహునచనా నృముగ నే యుండును. 


వివ :___1. సమాసమందు పతిళబ్ద మే ఘిసంజ్ఞ కమగునను విపరీత నియమ 
మును వారించి యిష్టమగు మూలో క్త నియనుఘమును సంపాదించుట కై యిచట 
-నేవకారమని యూహించునది. విపర్రీకని యనుము కలిగినచో సమొౌసమున వారి 
శబ్లాదులకు (పరమవారికా ఘీసంజ్ఞ ననూ గాకండును, 


2. ఈనూత్ర మిట్లు నియామక మగునపుడు, * సీతాయాః పతయేననుః, 
పతి తేపళా *” మొదలగు (పరాగ ము శెట్టుపసన్నములగునను శజ్క_ కిది సమౌ 
ఛానము. పతి శబ్బయుకం శే ఆభఖ్యా తార్గమున (పతిరి త్యాఖ్యాతః పతి ణిచ్చు 
శీసీ దానికం ప నాణాదికమగు నికార్యప్రత్యయము వేనినందున య. పతి 
శబ్దము లాత.ణికమగుటనలన నీ న్యూతమున (గహీంపబడరు. చ్చి పె ప్రయోగముల 
లోని పతిళబ్దమిట్టిదే గాన దీనికీ ఈ శీషరఘ్య సఖి నూ పే, ఘిసంజ్ఞ నిళ్ళజ్కు_ 
ముగ నగుననీ, 


* 259. బహు ణవళ్లుడతి సంఖ్యా 1-128. బహుగణవతు 
ఢతి, సంఖ్యా, 
కే చ 
5 సంఖ్యా సంజ్ఞాఃగ్యుః | 


160 కాముదీక -దాగ మము (సూ. 260, 261, 262, 268 


959. బహుగణవతుడతి అనునది సమాహార ద్యంద్యము, బసహుగ బ్ర 
శఛబములు, వతు (పత్యయా నము, డతి (పత్యయా నమ్కు ఇవి సంఖ్యా సంజు కోల 
నగును, 


వివ : __ సంఖ్యాయ లే అనయేతి సంఖ్యా, అను నన్వగ్ధ్‌ సంజ వలన బహు 
గణశోబ్లము లిచట సంఖ్యా వాచకములే (గహీంపబడును ప్‌ "వె వె పుల్యవాచక 
ములు (గహీంపబడవు. వతుడతి (పక్య్టయములకు 'సంజ్ఞవలన (సమోజనము లేదు, 
గావున (పతగ్యయ్మగనాణ సరి భానవే తద నిధి కలంగను, సంజ్ఞావిధ్‌ * 7? ఆను 
సేధథ మినట ప్రవ క్రంపదని గహింపదనును, 


* 260. డతిద 11.25. డతి, చ. (సంఖ్యా షట్‌ 
యో అ Ferme గ్‌ 
డత్యనా సంఖ్యా షట్‌ సంజ్ఞాస్వాత్‌ | 
260. డతి పత్యయా న్త్రమగు సంఖ్యావాచికము (కతి) షట్‌ సంజ్ఞ 
ఖో 
కలదగును, 


* 261. (పత్యయస్య లుక్‌ శులుపః 1161. (పత్యయస్య, 
న క్చెతేం (పత్యయాదర్శనం 
త 
కమా త త క్ర త్పంజ్ఞం స్యాత్‌ | 
261. లుక్‌ క్కు లువ్‌, శబ్దముల చే విధింపబడు (పత్యయముయొక్క 


యదర్శనము (లోపము) (కమముగ నాయా సంజలు (లుక్‌, శ్కు లువ్‌) 
కలదగును. ఇ; 


వివ: క కబ్బముచే నగు | ప్రత్యయాదర్శన మే లుక్సోంజ్ఞ గిలదగును, ళ్లు 
శబ్దము చేనగు ప్రత్యయాన్‌రృవ యే శ్లుసంజ్ఞ కలఅదగునుు లుట్‌ శబ్దము చేనగు (పత్య 
యాదర్శనమే లువ్‌ సంజ్ఞ గలదగుననియు (గహీంచునది. "ఇట్లు చెప్పుట చే 
అంగాది సంజ్ఞలకు పరస్పరసాబ్క_ర్యము వారితముగును, ఏక సంజ్ఞాధిశార బహ 
ర్య్ఫూతములగుట చే లు గాది సంజ్ల్ఞలకు లోప సంజ్ఞతో సమౌ జే ము కలుగును. 


* 262. పడి డో లాక్‌, [1 షడ్భ్య్యః। లుక్‌, (జక్ళసోక,) 
షడ్భ్యపరయో: జక్ళసోర్టుకొ స్యాత్‌ ॥ 
262. పుట్పంజ కములకం టె పరములగు ఇస్‌, ళస్‌, (ప్రత్యయ 
ములకు లుక్కు అగునో కతి. (కతి: జన్‌) 
* 268. |పర్యయలో పే (ప్రత్యయలతణమ్‌. 11062. (ప 
త్యయలో స్పే (పర్యయలక్నణమ్‌, 


(పఠత్యయే లుసె్తేపీ తదాశ్రితం శార్యం స్యాత్‌ ] 
ఇతి జసీ చేరి సతో ప్రే |] 


263. (పత్యేయము లోపీంచినను (పతయ నిమి త్రకమగు కార్యము 
వచ్చును. కతి అనుచోట నీ సూ త్రముచే. జస్‌ (సత్యయము లోపించినను జన్‌ 
(ప్రత్యయ నిమి త్తీకవుగు శార్యము (గుణము జసీచ (242) అను నూ. చే, 
(పస క్తమగుచున్నది. 


* 264. నలుమతాజ్లస స్య 11.68. న, లువుతా, అజ్ఞస్య | 
త క సు లువ ఏలే, లుమ నః! లుమతాళ 


చైవ లుేకన్నిమి త్త మజ్జకార్యం కా. కతి | 
వై; “తక! కతిభ్యః కతిభ్యః। కతీనామ్‌। కతిషు! ఆ 
సద్‌ | యముష్టుద్‌ | వ కా! త్‌ సరూాపాః | 
త్రికబ్దో నిత్యం స నః! (త్రయః, త్రీన్‌, 
ఫ్‌ (త్రీళ్య! il 


261. లుక్‌, శ లువ్‌, ఈ మూడును “లు” కశకబముకలవి, ఈ శబ్దము 
లచే (పక్యే యము లోపించిన పుకు ;పతం్శయనిమి తకమగు నంగ కార్యము (పన 
a న్‌ నీ అటి 
_ర్రింపము. _పక్యయలడుణ న్యూ ము సవ _రింపదని యాళశయము. కతి. ఇచ్చట 
లుక్‌ శబ్ద ఘుచచే (పక్య యము ఎల, పంచినందున జస్‌ (పశ్వ్యేయ నిమి _క్రేకమగు గుణమా 
(పవ రి రింపసు. అబ్బ కార్య ము చేయునపుడు నిపేధమనుట చే (ప్రత్యయా న నమునకు 
వీధింపబడు పదసంజ్ఞ, (పత్యయ లకుణచు చే వచ్చునని యూపహింపనగును, 
యుష్మద స్ట చృబ్దములు షటఇంజ క ములును లి తయముందును సమౌనాకృతి 
ద ర జూ ౧ 
గలవగును. లిజ్ఞ భేదమువలన రూప భేదము కలుగదని యాకోయము. 


ఎటయుహ్మెన్‌ అనుచోట తస్మాచ్చసోనః ప్రుంనీ (197) నూ. శే, 
PR విధించు భాహ్యముచేతేను, నపుంసక లిజ్దమున విభక్వాదేళము' 
అగ శిశీనుమ్ములకును యుసష్మదస్మదాటేళములనను, (యూయ, వయ విప్రతి 
చేధమును బోధించు చా _ర్టికము విధిభ్యో యుష్ముదస్మగాదేశా వి పతి 
hi చేతను పట్సంజ 3 కములకం"కు | స్త్రీ లబభోధళ (ప్రత్యయ (జీవ, టావ్‌ 
చేధకమగు (నషట్‌ స్ట సాదిభ్యక నత్రముచేతను యుప స్మదాదుల కు లి భేద 
aa గాని తత్సరియు క్షమగు రూపభేదము మాత్రము లేదని తెలియదసను. 
ఇందువలన వీ1కి లిబ్దము లేవని చెప్పుట యుచితము గాదని |గపీంచునది, (తిళప్పము 
మూడు మొదలు పరార్భమునరకగు బహుక్య ముెనే బోధించున దగుట వో నీత్య 

బహువచ నా నమ, [త్రయః (తి + ఇస్స్‌ గా 

* 265, శేస్త స్తయః 7.1.58 తేల (త్రయః, (ఆమి 
జే తిళబ్దస్య (తయాబేళః స్యాదామి | (తయా 


కామ్‌ |! పవమతయాణామ్‌ | గాణ క్వేతు సతి 
చిత్‌ | .(పియ్మతీణామ్‌ | వస్తుతేస్తు (ప్రయ క్ర తయా 
తావ! తిష | ద్విళబ్లో నిత్యం ద్వివచనా నతి |! 


21, 


162 శాముదీశరదాగవముము (నూ, 265, 266 


26”. (తిక బ్బమున కాను (సత్య ౫ హాసు పరమగున పుకు ల! ఆనువది 
యా దేశమగును, (శ్ర ఇ కు గ్రీయాణామ్‌, సరమ తే యాణాన్‌, (సరమ్మత్రి .. 
ఆమ్‌ * పరమో స్త యః లేషుమ్‌” అని దిగహము, [తయా కన న. గ "ధికారస్థ 
మగుట చే త్రిళవ్లా న వమునకును (తయా వ (సంతా స్త్రృయః హి 
((పియతి : తమో ఇచట (తీశేబ్దమ | ప్ర ధానమగుటవలన తేయాడేశము ౨దనియు, 
(పియ(తీణామని యగననియును కొందటి మతము, (త్ర వాస్తగత వాగు సంఖ్యను 
బోధించు ఆమ్‌ ర పరమసనపుడు (త్రయా వ గుస్‌ని న. గొన 
నిచట (గాణములో) ఆజేశము (ప్రవ రీ 80చదనీ వారి యాశళయము. గారీ సంచ, 
6 షడో లుక్‌ * నూతమువలె నిచట మ స (పాధావ్యముస్న స్పడే 
ఆ'బేకమగుననుటలా పమాణములగు బహువచ నాడులు వేనందువ ని యాబేశము 
గౌణమందును (ప్రవ ర్హించును గావున (పిీయ తయా ణామ్‌ అనియు యగువని 
దికీ తాశయము, ద్విశబ్ద మెప్పుడును నో సంఖ్య గ లజు నిన బోధిం దునదఇజట చే 
నిత్య ద్భివచనా సి నమిగసు. ద్వి -! జా 


* 266. త్యచాదీ నామః 78.102. త్యచాదీ నామ్‌, క, 
(విభకా) 
ఏపానుకాగో2. నాదేళః స్యా డ్విభా। ద్విప 
ర్య నానా మేవేస్టైః | జా 2 ద్యాభ్య మ్‌ ఫ్ర ద్వ మయో; 
(2) ద్విపర్య న్లానాంక్‌మ్‌ | భవాన్‌ 1 భన వస్తా | 'భోవ న్లః। 
pore ముపసర్దన క్వే దనా త్త్వ్వీమ్‌ | సర్వావ్య నర 
ఇశార్య త్వాత్‌ | ద్విర్నామః శిత 1 ద్విః। ద్వి | 
ద్వావతి కాన్తొజ తిద్విః ! పారివత్‌ | (పా ధా స్యేళు, 
పరిమద్వా ఇత్యాది! జౌొడులోమిః! బచులోమో । 
ఉడులోమొః | లోమ్నాప క్యేషం బహుస్య కరో వ 
కృవ్యః । బాపాో దీళోపవాదః | బొడులోమిమ్‌ | బె 
డులోమో | మ ఇతీద న్వాః i 


266. త్యదాదులకు (సర్యాద్య స్త న్గగ్గణము) విభ క్ర పరనుగునస్స డళారను 
'నా-దేళమ%ను. msl సాదీపదముచే ది" శబ్దము న్న నమంచుగల వాని కే 
మ భామ్యేష్టి. (త్యద్‌, తద్‌, యద్‌, ఏకద్‌, ఇదమహమ్క అదస్‌, ఏక 

డ్విష్టద్నా (ద్వి + జు అత్యము వృది యునగును, ద్వాభ్యామ్‌్‌ (3) ద్వమోః 
(2) ఆత్వము చేనిన పిదప అకారా _న్తమగుటచే రామళబ్ద సద్భృళమ'ళను. ద్విపగ నా 
నాం కిమ్‌ ళీ ద్విశబ్దము తరువాకేనున్న శబ్దములలో యును సవన శై గ సెములక్ష 
విశేష విహితములగు అత యక్వలోపముల చే వేర్‌ను, కింళ్ళూమునడ విక ౨ నహిత 
మగు శా దేళముచేతను, అత్యము బాధికమగును గాన డి పర్య నా నామను సది 
లేకన్న దోష. మేమని (వ్రశ్నాశయము. ఉత్తరము, , భవాన్‌, భవన్వో, భవ నః 
భవత్‌ . ము అనియుండ తకారమున కత్వము (ప్రవర్షి రించినచో్‌ అతోనేణే 


సరా, 266) అజ న్స పుంలిజ్ఞ ప్రకరణము 163 


(192) నూ. చే పరరూపము ఊగిదచామ్‌ (8685) నూ. చే నుమౌగనుము, 
సర్వనామసా నే (251) సూ. చే డీగ ము సులోపసలోపములు (పవ ర్థించును. 
భవా అకు ననిపరూపమగును. భవనా నా భవర్ష, ఆను చోటులందును ఆత్యము 
(పవ ర్తించి చినచో ఛవానౌ, భచానజ అని యనిష్టయాపములగును, అట్టివి శాకుం 
డుటకై క్విపగ్య నానామనుసది యావళ్యక మని, ఈ అతు సర్వాద్య న్తర నరణ 
కార్యమని చే Wr నుపసరన నముగునపుడును (ప్రవ ర్తి రించదు. 
ద్వి (అను “పేరు ష్‌ 5. సంఖ్యా హచకము గానందున దీనికి ఏకవచన 
దివ చన బసహుువ ఇ లు మూసను ను ,ణును, ద్వీ, న్వయః, ఇత్యాదులు, అతిద్వి; 
(ద్యావతి కా న న రెండింటి నతీ కమించినవాడు., ఇచట ద్వి" బ్ర ముపసరాన 
మగుటవలన నత్వము ఇందు, ఈ రెండును హూరినబ బ సద్భశ ములు. ద్విళబ్దము పథోన 
మగున పుడు పరమా అనుచోతట అత్యము ప్రవ ్రెంచుకు. పరమద్యోో ర ద్విోబ్బస 
దృళము. 7) సలాోేమౌా (4 డూనివభోమానియన స్ట) నక్నశ్రములనంటీ రోనుములు 
గలవాడు, మకుడు కు డులోమి: బాహ్వాదిభ్యశ్చ a 1-96, నూ, చే, 
నపత్యార్థమ ది ఖ్‌ ప్రత్యయము. కడులోమి (చెడులోమి = బ్బా ఉడు 
లోమౌః (టె 'డులోమి 4- జన్‌) (వారి) లోమ్మ్నోప ల్యేషు బహుష్య కారో 
వ కృవ్యః, (లోమ? నై న (పాతిపదికము3 0౦ టె నపత్యగత బహుత్వము వివతీంచు 
సపు డకాన (పత్యయమగఖ,) దీని చే అ పత్యయము, ఇది చాహ్వాడిభ్యళ్చ, 
నూతవిహితమగు నిజ (పత్మయముర కిపవాకము, షీస్టు బహువచనములం 
దకారా_న్హమగుట చే నిది దామళ బ్రసదృశమకను,. జెడులోమిమ్‌  చెడులోమి, 
ఉడులోమాౌాన్‌ . 
ఇద న్న ప్రకరణము ముగి "సను, 
మూ = వాఠ|ఫ్లమోరిత్యుణాది నూతేణ మాజ ఈ (ప్రత్య 

యః] సద కీత్‌ | వాతం (పమిమో తే వాతేపమోః | 

దీర్గాజ్లనీ చ। వాత్యపమ్యా | వాక ప్రక్యుః | చందా 

త పమోః | ఆమి పూర్వః | వాత(ప్రమామ్‌ | నాత్‌ 

గ్రమ్యా | వాత (పమిన్‌ | వాత పమ్యా | వారే ప 

మీభ్యామ్‌ | (క్రి వాత ప్రజ్యే | వాత పమ్యః (2) 

వాత|పమూః 21 వాతపమ్నొమ్‌! దీర తాన 

నుట్‌ | గా సవర్ణ లర న్‌] మ. చడ 

మీషు ! ఏవం యయాపేప్యాదయః | యా న్య ేనేతి 

యయీర్యార్షః | పాతి లోళమితి పపీన్సూర్యః | యా 

పోః కద్ద్వే చేతి చ్‌ (పత్యయః | క్విబన్త వాతే[ఫమిళ 

బస్యతు అమి శసీ జౌ, చ, విశేషః! వాత(పమ్యమ్‌ | 

వాత ప్రమ్యః | వాతప్రమ్యి | ఏర-నేశాచ ఇతి వక్యు 

మాణో యణ్‌ | | బవ్యా న (గ్రేయస్యో 


164 కాముదీశళరదాగమము [నూ, 266, 267 


యస్య స బహు శేయసీ | డర కారల్‌ జ్యా 
బితి నులోపః | 

అరము == “వాత పమిః* అను ఉణాది సూ తము చే వాశేళబ్బ ముపపద 
మగు+చచ్రుం (పవూర్వక మాడ్‌ ధాతువుకంటె ఈ (సజ్యెయుము వచ్చును. అది 
కళా కేక్సంజా క మగుఓ.చే ఆతోలోేప ఇటిచ (6_4_61: సూ, చే నాశార 
లోపము, వాత ప్రమిః (వాతం (సమిమీ శే). కృబ్దరహిత మె లేడివ లెనుండు 
జంతు విశేషము, వాతపమి + బౌ దీర్త్యజని చ (240 సూ. సో పూర్వ 
సవర్ష దీర ము నిషేధింపబడినందున యణా జేళమగును, నాతి ప్రమ్యా. వాత పమ్యః 
(వాత్మఫమా 4 జస) హేచాత్మపమాః, వాత్మపమి 1. అమ్‌, అమి సూర్వః 
(195) నూ, చే వూరరూపము, వాత ప్రమామ్‌, వాత్యప్రమ్యా, “వాత (ప్రమి + 
జాట్‌ యణాదేళము, వాత(ప్రమిన్‌ | పూర్వ సవర్ణ దీర నత్యకు:లు. వాత 
(పమ్యా (వాతపమి + టా యణాడేళము. వాతమిభ్యామ్‌. (ఈ) వాత 
(ప్రమ్యే (వాత్మపమి ౯ జే యణాచేళము. పఇఖ్బుమా షష్టీ విభ పల యేక 
వచనము వాతప్రమ్యః (వాత్మపమిా 4 జన్కీ బస్‌) యణాజేశము. షష్టీ 
సప్తమి విభక్తల ద్వివ దనము, వాత పమ్మోః, వాత ప్రమ్యామ్‌, (వాత పమో 4 
ఆమ్‌) మ నమగుటచే, (హస్వనద్యాపో నుట్‌ (20%) నూ. చే నుడాగమము 
రాదు, (వాక ప్రమీ + జి సవర్ణ డీర్ణ ము, వాత్మప్రమి. ఇశే యయీపపీ 
మొదలగు శబ్దముల పక్రియ నూహంపదగును. యా ననే చేతి యయిః, 
మౌొర్షము, పాతిలోకమితి పపీః, సూర్యుడు. లోకమును రక్షించువాడు, యాపోః 
కిద్ర్యేచ, అను నుణాది న్యూత్రముచే య్యా ప, ధాతువులకం"టె ఈ , ఫళ్యయము 
కిద్వద్భావము ద్విత్వేము నగును, వాలే ప్రమా "శబ్దము మిట్‌ (మానే ధాతువు 
కంటె క్విప్ప్బత్యయమువలనను నిస్పున్న మగును, క్ళబ_న్వమగుటవలన దీనికి ధాతుత్వ 
ముండును, అందుచే అమ్మ్‌ శస్క్‌ జీ వీనియందు ఈ (పత్యయా _న్త వాతే సమో 
కోబ్బముకం ళు రూప భేదము కలుగును, వాత ప్రమ్యమ్‌. వాక పమ్యః, వాత పమ్యి. 
ఇచట ఏర-నేశాచః, (278) అను చెప్పబోవు నూ తము చే యణా'ేళము (ప్రవ 
_ర్లించును. కావున నిది (పథ్‌ శేబ్దపద్భశోము, (బవ్యా రః (శ్రేయస్యః యస్య) 
బహు శేయసీ, అనేక (శేయములు కలవాడు. బహు శేయసీ శిస్తు దీర జ్య న్ల 
మగుటచే నిచట వాల్‌జ్యావ్‌ (208) సూ. చే సులోపమగును. షై 


వా 


* 267, యూస్తా్యఖ్యా నదీ 1_.4_81 యూ, స్తా జను నది, 

ఈదూదనౌ నిత్య స్త్రీలిక్షా నదిసండా స్క; 

(బ్రా (పథమలిబ్ద గవహాణం చ| పూర్వం స్తా్యాఖ్య 
స్యోపసర్టన ల్వేపి నదీక్వం వక్తవ్య ముక్య. | 


ళ్‌ 


267, నిత్య స్త్రీ లిజ్ఞమలగు ఈశకారా నములు, ఊ కారా వృములు, నడీ 
సంజ గలవగును. గారీ, నధూ;ః, (వకృతమున బహు కేయసీ శబము నిత్య స్తీ 
షా దె శ్రీ 


టీ 


లిజ్ఞము శొానందున నం య్మపా_ప్రమగుచున్నది. కావున నిట్టి శబ్దముల ప 


నూ. 265, 269, 270] అజ న ప్రంలిజ (పకరణము 165 
2 ౧ 


నంది చెప్పబడుచున్నది. (వా _పథమలిబ్బ (గహణం చ. వృత్తికి (కృదన్ల 
కక న కర) పూర్వమందు | "ఆశా _న్లరముతో సం|క్రమింపక ముందు 
త్ర = నం|క క్‌ చ 
గల నిత్య శ్‌ స్త్రీత్వముచే న 01 ముముంచేను (వృ చ్త్వ్యన _రమున a 
సంజ జై. (వన యగను [శేయసీ శబ్దము క త్రిక పూర్వము నిత్య ర్‌ 
లిజ్వమగటవ వలన వ గే (“మాం ములో దై నరా ఇ యక “మైనను నదిసంజి 
కలదగును. య ళా మగుట వలన బహు శేయసీ ళబ్లమును నదీ సంజ క కమగును, 
లి ల్లా 


వివ:.1 ఈళ్చ, ఊళ్ళ, యూ, వేయమాచవారే సాం్యఖ్యా 
(ప్రీ బోధకములే అయిన) ఆఖ్య్యా కమ స బోధథకములు మ్మాతము 
గావలయునని చెప్పుటవలన “నిత్య స్త స్పృలింక్షొ ’ అను నరము లభించును, 
వర్ష ముల కే సిన సంజ్ఞ లను పకా _న్దరముో లదని తెలియనగును. 


* 268, య. నదో్యోర్హ్య సః. 78.107 ఆఅమ్మ్బాగ్థ నద్యోః 
వాస్వళ (సంఎట 
అమారాహాం నద్య నానాం చ (వాస్వః స్యా 
తృంబుదొ।; హీబహుశేయనీ |! ళ్లసీ బహు ే 
ధి గ్‌ ౧ జ | 
యనసీన్‌ ॥ 


263. మౌొత్చ చాచకములకు, నద్య స్త ములకు నం పరమగున పుడు 
(వాస్వ మాచదేశమగును. ఇచట వర్ణ కర సము (ఈ కాటోశారములకు నదీ 
సంజ) నాశయించి నద్య ర్ల నములకని యరము చెప్పబడెను. అన్న్మోర ముల 
పాతు పీ అమ్బ, సద్య న్హముల కుదాహరణము, ప బహు శేయనీ, 
ఇట (వా స్వవి థొన సామర్ల ర స్రమనలన (వాస్టస్య గుణ (245) నూ, జే 
సంబుద్ది నిమి త్తకమగు గుణము (పవ ర్హించదు, గుణమే యిష్టమయినయెడల 
ప క్రయాలాఘవము కొలతకు “ఈ త (వాస్వః ౨ వా స్వనద్యోర్షుణః, 
అనియీ స పాణిని రచించెను, ద్వితియా బహువచనమున దీర. ళం 
ములచే బహు, "శేయసీకా, ఆని యగును, 


* 269. ఆశ్నద్యాః 7-8-112. ఆట్‌, నద్యాజ (జిత్తి 
నద్య'న్వాత్స రే సాం జి తామౌ-డాగమః స్యాత్‌ | 


269. నద్యాః అనునది, పఖ్బువ్యూ న నమగుటచే ననువ _త్తమగు వ జ్రీత్రి 

అనునది పుష్ట ప సముళ మౌర్పు చెందును. నద్య "ము కంచు పరమగు జకా రేత్సం 

జ్ఞ కములగు |ప్రక్యయములకు అజాగమమగును, బహు శేయసీ + జే ఆడాగమ 
ముచే, బహుశేయపీ + ఆ + ఏ అని యుండ? 


* 27/0, ఆటళ్ళ,. 6.1.90. ఆట చ (అచ్చి అద!) 


ఆటో౭_ చి పరే వది శేకాదేశః స్యాత్‌ | బ 
హు “శీయ సే న్య | జహ్ను శేయీస్యాః | నద్య న్వార్పర 
శ్వాన్నట్‌ | బహ్ముకేయసీనామ్‌, 


166 కాముదీశరచాగమము (నూ, 270, 271 


270. ఆణాగమమున కచ్చు పరమగునపుడు యేకాదేశమగును. 
బహు కేయసీ + ఆ + ఏ అనుచోట నీ న్నూతముచే వృద్ధి యగును. యణా 
'జ్రీళము, త స్వీ. ఇటు బహు_కేయస్యాః (బపపేేయసీ 4+ జసి, 
ఐస్‌” అనునది. బహు హు కేయసీ - + ఆమ్‌. ఇచట ఆమ్‌ (సత్యయము నద్య నము 
క. పశ మగుటవలన వ స్వన ద్యాప పః (09) నూ, చే నుడాగమమగను, బహు 


* 71]. కరామ్‌ నద్యామ్నో భ్య ః. (7-8-116) దే$ ఆమ్మ్‌ 
నద్యామ్‌ నీభ్యః ॥ 
నద్య నాదాబన్తాన్నీళశ వెచ్చ జేరామ్‌ సె ఇల్‌ | 
ఇవా పరణ డాటా నుట్‌ బాధ్యతే; బహు శే 
యస్వామ్‌ ! శేషమో! ప్రత్యయా న్ల న న నలో శబ 
వత్‌ | eu న్గత్వాన్న సులోపః 1 న. శం 
బహు(కేయసీవత్‌ | కుమారీ మిచ్చస్‌ కమారీ వాచ 
రన్‌ పొ (బాహ్మణః కోదూరీ | కనిజనాచాచార క్వ్‌బ 
సాద్వా క్త ర్తరి క్వ్‌వ్‌ | హల్‌ జ్యాబితి సులోపః | 


271. నదీ, అవ్‌, స్కీ అను ఛబ్దములకు ద్వన ( (ము. నద్య నము, ఆబ న్సము, 
సీ ళబ్దము, వీనిక౦ పె పరమగు స ప్ప మ్యేన వచసమునకు “అమ్మ్‌ ఆజేశమగును. 
బహు(కేయసీ + తీ ఇచట దినిచే నామా జేళము. Cio + ఆమ్‌, ఆక్‌ 
(పత్యే యమునకు (చా స్వనద్యాపోనుట్‌ (209) నూ. చౌ నుడాగమము, ఆగాద్యాః 
(263) నూ, చే నాడాగమము (ప్త ree “విపతిషేఛే పరం 
కారనం (1760) నూ. చే పరమగు సాడాగమముచే నుడాగమము బాధింప 
బడును. సకస తౌ విపతిషేే యర్భాధితం తచ్చాధిత మేవ (పరశ్నాస్త్రముచే 
జాధితముగు కార్యము, (పావ్‌ పియున్నను తిరుగ (పవ ర్తి రించదు) ఆను న్యాయ 
ముచే నాడాగమము (ప్రవృ తేమయినపిదప గూడ నుడాగమము (పవ క్రించదు, 
బహు(కేయస్యామ్‌. శేషమో ప్రక్యియా న న వాత ప్రమా She తతిలక్ష్మీః 
(లకీ మతి కా న నః) లకీ నతిక మించినవాడు, లక్ష్మీ శబ్దము చెణాదికమగు 
సీ (పక్యయా న్లముగాని జ్యన్త కు గాదు గాన హల్‌ జ్యావ్‌ (2౧8 నూ, మే 
సులోపము రాదు, దీనికిని (ప్రథమలిబ్ద ర. అను వా ర్రికముచే సద్‌సంజ 
వలను గావున శేషము బహు గకేమేనీ శ్వా శబ సద్భళమగును, ™ 


కుమారీ శోబ్బముక ౦“ట కమొరీమిచ్చన్‌ ౩ కమారీవాచరన్‌ వా (వాహ్మణ 
(కన్య నిచ్చయించువాడ్కు లేక కన్యవలె వ్యకహరించువాడు) అను నర్భమందు 
(క్రమముగ “సుప కక్ళనః క్యచ్‌, (8.1.8) నూ. చే, కచ్‌. (ప్రక్యయము గాని, 
సర్గ (పాతీపది కేభ్యః క్విన్‌ చావ రకృవ్యక (8.1.1) వా _్లీకముచే నామా 
ష్‌ కేవ్‌ (పత్యేయము గాని, వచ్చును. కుమారీ + య "వమారీ + కిట్‌, 
“బని ధాతువులగసును. వీనికంట క్విన్‌. చ (&ఓ2.760) నూ. వే క _ర్త్రుర్ధమందు 


నరా, 2/72, 278] అజ న్ల ఫుంలిజ (ప్రకరణము 167 


క్లిట్‌ (పత్యయమగును. ఈ కంట్‌ (పకి రియము ధాతుత్వ 'సంపాదకములగు 
క్యచ్‌ క్విచ్‌ (పక్యయములును లోపించును. ఇట్లు శౌప్పుటచే ప్తీ లిబ్వమగు 
క్షమారీ శబ్దము పురుస ఏ బోధక మగుట చే ఫుంలిజ్హమగును. కమౌరీ 4. ను. వాల్‌ 


జ్యావ్‌ నూ. వే సులోపము. కుమారీ. 


* 272. ఆచి క్నుధాతుభువాం య్యారియజువజొ 6_4_77 
అచఛి, శ్ను ధాతుభువామ్‌, యః, ఇయజువజోొ | 
కురా నే వగ్గోవ గాన ధాతోః (భూ 
ఎత స్య వాజ ద స్యే యజు పజా స్తో జా (పతి సే 
చె! జి చృత్య న్నా చేళ, 1 ఆ  నరతమ్యా చేరియజ్‌, ఓస్‌ 

వ్‌ వతీయజి పో! 


లైల * మయ్యూః అనునది ద్వన ( 'సవాససము (ఇళ్ళ, ఊళ్ళ, యూ, తయోః) 
ఇడి భవతో విశేంణము, శ్ను (1 “ పక్యయా చ (భూళబ్దము లెపూడును వర్తాన్త 
ములే యగుటంబేనీ ఈ విశేషణ మదట నిరర్తకమేగును. అబ్దస్య, అను నధికారేము 
వలన (పశ్య౭మే జీనునది యుపసితమగును. య న్మీనిిధైః అను పరిభాష చే తచాది 
ఇిధివలన నజాసదా |పత్యయే, తేనా నగము లభించుళు. శ్ను (పత్యయా న నము 
(అపు ఇవర్జో వర్షాన ధాతువు (భూశళ్తా స నమునగు యబజ్ఞమున క'జాది (ప్రత్య 
యము పరమ ఫనపుడు, ఇయజ్‌ , ఉఊవజ్‌ , అతనన. 6 బొచ్చు (4 
పరిభాష చే నివి యన్దాదేశములగ్గును. గన Sos నికారమున కి యజు, 
ఊకారమునకు వజు వచ్చును, కమూరీ * + చె ఇచట క్విబనృమయిన, కుమొశ్తీ 
అనునది ధాతువగుటవలన నీ న్యూతేముచే నియజాదేళము (పస కృమగుచున్నది. 


శ 9278. ఏ రనేశాచోఒసంయోగ పూర్వస్య, (6.4.52) ఏః, 
అనేకాచః, అసంయోగ వూర్యస్య. (అచ్చి యణ్‌) 


ధాతృ్వవయవసంయోగ పూర్వో న భవతి య 
ఇవర్ష స్రదనో యో ధాతు; తడ నస్యా నేకాచోఒ 
బస్స wt స్యాదజాడా (పక్యియే పడే! ఇతి 
మణ్‌ | కబూరక్యా | కమాగ్యః | హీ కుమారి! అమి 
శసీచ | కునార్యమ్‌ | కమౌర్య్యః | కుమారై! క్షమా 
ర్యాః। 2! కమారీణామ్‌ | కుమార్యామ్‌ ! (పధి? 
(పధ్యా | (పభ్యః | (పధ్యమ్‌ । (పభ్యః । ఉన్నయతీ 
తన్నః | ధథాతునా సంయోగ స్య విశేప,ణాది వా 
స్యా'దేవ యణ్‌ 1 ఆన్నొ్య! కాన్న"! చ ఊన్నీః | 
ఉన్న స్టన్‌! జేరామ్‌ | 6 న్న్యామ్‌ | ఏవం (ామణీః | 
అనేశాచః కిమ్‌ | నీః। నియా! నియః।! ఆమి శనీచ 
పరత్వాదియజ్‌ 1 నియమ్‌! నియః! జేరామ్‌। ని 
యామ్‌ | అసంయోగ పూర్వ'న్య కిమ్‌ | సుశియొా | 


163 కొముదీశరచడాగ మము [నూ, 2738 


కువ |కియోొ | గతికారశేతర పూ్యపద స్య య్‌ 
శేష్య తే |. శుదధియా | పరమధియా। కథంత గి దు 
9 
రి యూ ప? యేత్యాణ ఉచ్యతే | న "ఫశ్య 
సామితి మిగ "ప చా దురిత్యస్వ ధీకబ్బం (ప్రతి గతిక్య 
చేవ నా న్స్‌! యమ్మ రియాయుశ్యాః (కాదయ సం 
పే నరసంజాః | వశాక శబుస దీ క 
(ప త్యవ ౫ షెత్యుపసర్షసంస్ఞైః | కె సస్య స ల్స్‌ 
తవుపాదానత్యం "నేహ వివశ్‌,.తమ్‌ | వృశ్చిక సంబం 
ధిని ఖః తు ల్‌రప దలోలగో వా | 


27. పూర్వ నూత మునునడీ యనువ్శ త్తసుగు ధాశుపదము నాళ్ళ త్రి తెచేని 
సంయోగమునవ నజ్బమునకును విశేషణము చేయవలయును. ధాత్యవయన నం 
గము పూర్వమందు లేనట్టి 9 యికారమ న్హృమందుగల ధాతువు ఆ న్లమందుగల్లి యనే 
శాచ్చగు నబ్బమున క జాన, -స్మపక్యయము. పరమగువ సకు అతా కక వచ్చును 
కమారీ + బు *_ ఇచట సార్యసూూతే (పా ముగు నియజా దేశమును బాచి 
పరమగు నీ యణాదేశము (పవ ర్హించును. "దమళ్యా భమార్యః, (వమౌరీ + 
జస్‌) హేవమాౌరి. ఇచట సదిపంస్హ్యా వయా క్ష క్ష కన _హగ్యము, కళూర్య మ్‌, 


(కుమారీ + అము కమార్యః (మారీ శ శిస్స్‌ కమర నూన్‌ * శ్రే 
వమా ర్యాః. ఇచట నదీ సంజా (ప్రయుక్త కమగు కార్యము లూహించునచి. 
(కమౌారీ + జస, జన్‌) కమారీణామ్‌. (కమారీ + ఆమ్‌ (వాస్యనద్యాప$”' 
(209) నూ, చే నదీ యా. కమగు నుశాగ వమ్ము ణఇత్వేము, క్షమా ర్యామ్‌, 
(కమారీ + జొ నదీసంజా ప్రయు కృ కమగు ఆగూదేళము ముదలగు కార్యము 
లగును. (వధః, ('పక్ళష్టం ధ్యాయత్సి లెస్సగా భ్యానించువాడు, (పథ్యా, 
ధ్రభ్యః (పధ్యమ్‌, (పధ్య, (పధ్యః, ఇత్యాదులు, ఇట్టి విగ హమున నిత్య 
స్రీ/లిబ్దిము గానందున నిచట నదిన ఆకాకర ములగు ఆడాగమౌదులు రావు, 
(పధీః (పకృస్తా ధిర స్య) మంచి బుదికలవాడు, ఇచట (పశ్గమలిజ్ఞు (గహణంచ, 
అనువా ర్రికముచే ha హాం గాన ఆడాగమౌదులు (ప్రవ ర్థించును, 
పత్యా | (పధ్యాః, ఇత్యాదులు. శన్నీ$ (ఈన్నయతి పెక లేవతీయువాడు. 
ఉన్నా్యా (కన్నీ + బు) ఇచట నీశారము సంయోగ వూగ్వకమయిన నీ 
సంయోగము ధాతూప సర్టములక జెందినదగుటవలన గరు గాన 
(సంయోగమును ధాతువునక విశేషణము చేయుటవలన) యణాదేళము (పీన రిం 
చును, ఉన్న ్యః, హీ ఉన్ని ఇచట సదిసురిడ్ల. చేమిం జేసీ (వాసము రాదు. 
ఉన్నా్యాన్‌ (ఉన్నీ + బీ ఇచట, జేరామ్‌ డ్రై సూ. వే అమౌాచేశము. 
(గామణీః, (గామంనయతి) గ్రామాధికారి ఇది ఉన్నీ కబ్బసదృళము.. నీ 
నియా నియః (నీ + జస్‌ి, ఇచట యణాదేశమును వారించుట క్ట సూ తీమున 
“ అనేశాచః' అను నబ్దవిశేషుణ మావళ్యకము. నియమ్‌ (నీ + అమ్‌ నియః 
(నీ + శన్‌) ఇచట (క్రమముగ పూర్వరూప పూర్వ సవర్ణ ల ములకంేకు పర 


సూ 278, 274] అజ క్ల ఫుంలిజ్ఞ (సకరణమయు 169 


వుగు hls పవ ర్లించుకు. నిణామ్‌ (నీ జి జేరామ్‌ నూ, జే? 
నాదో జేశము, సు'శియా సుక = జౌ) యశ కియా (యశకీ + కె) ఇచట 
యణాదేకమును భారించుటక్కు * ఆసంయోగ హాక్యన్య అను ఇవ విశేషణ 
మాకశ్ళకము “వా గతిశారేత,.... “నేప తే ” గతిసంజ్వ కము కారకము? 
వీగికంచు ఫిన్నవమగు పూర్యపభమయుళల నికధాన్లమునప యణాచేళ మి స్వృము కాదు. 
ఊదా॥ కున్గధియా (కు్ధాధీర్వ యో. ల పరశధియా (పరనూాధీర్య యో!) ఇచ్చోటు 
లందు కున్‌ పరకుశాము ౫తికారకపిన్నము లసటవలన యణాబేశము రాదు, 
శునం గవ భ్యాయతి, పరముం గ బహ్మ) ధ్యాయకి అని ెస్పినచో కారక 
వూ నక వ మసటీవలన ౧షకాణేశము వచ్చును, ష్‌. సరమభ్యా. కథం, 
త్ర గ -- ఇత్యాది. దు యః, (దు దువాన్లయ న్ని నృశ్వికఖియా, (వృశ్చిశాత్‌ a 
ఫీ తయా ఈ పలములలో ముతత కాకక దుర్‌ ఆనువది గతిసంజ్ఞ కమసట 
వలనను, బెండ కవ దానియందు వృక్సికశ్నుయు కాగక మసటవలనను యణాదేశ 
మేలశాశోవని (పశ్నాశయము, శాగ్యతె = సమాధానము చెప్పబడుచున్నది. 
దుఃసి తా ధీ శే సాం, ఆతను సీ ౫ హమున దున్‌ అనుదానికి ధీశబ్పుమును గుతిం-చి 
నతిస్‌ంజ్ఞ యీ బేదు (పానులేకి య నక్షయి? ఎచునో యా (క్రియను బోధించు 
ధాతు చ మ ఎనణించియే యవి గతుర్ణప సర సంజ కములగును. “౪ ఊప సరాః (కియా 
యోగి” ౧28) సూ] తీమున (క్రియతో ఆని తృతీయ చే (శ్రియాయోళే అను 
మ వ యోళగహాణముకలన నీ వనము న (పక్ళత 
మేన సె జెప్పినరీతిని దుక్‌ అనుశది సా ధాశువ్రను సవీంచిదో గతియగును గాన 
ధీశము గతి వార్వకము -గానందున యణాదేక[ సస క్స్‌ లేదని ఢనాశయము. 
వృక్చిక శబ్దమునకు బుద్ది కృక ముగు నపావానత్వ మిచట్‌ వివతీంపబడనందున 
సంబన మా క్ర వివక్కుయందు పుస్యియే వచ్చును, (వృశ్చిక స్వ, ఫీ వృశ్చికఖీ) 
షష్టీ శివా చము. షష్టి కాగకమీ గానందున వృశ్చిక శ్వూము కారకభిన్న మగుట చే 
యీణాచేశము నిషిదమగును. భయము రక్షణము నగముగల ధాతువులయోగమందు 
భయాహాతువునక ws et నా(శో బూంది “ఫీ శాగ్గాశాం 
భయ హేతు (59 సూత్రమును భాష్య కారుకు (వ త్యాఖ్యానము చయుట కే 
నిట్లు సమౌ భానము చెప్పబ' జను, వృశ్చిక సంబంధిని ఫీ? ఆను విగహమున 
తంట స్‌ శబ్దమునకు (వా) శాక పార్టి వానీనాం అను వా _ర్థికముచే లోపము 
చప్పుటవలన వృశ్చికమునక భయమయోగము లేనందున నూ|త్రేకారుని మతమునను 
(6 ఫీ తార్థానాం, నూ[తముచే నపాదానత్వమును వినకీంచునపుడు) యణాదేశ 
పస క్తి శేదని రెండవ సమాభానమున కాళయము, 
* 274 న భూనుధియాః. (65.485) న, భూసుధియోాః 
(యణ్‌, అచ్చి సుపి 
ఏత యార్యణ్‌ నస్యాదచి సుపి! సుధియొ | 

సుధియఇత్యాది! 'సఖాయమిచ్భతి నభఖీయతి | తత్తః 

22 


110 శాముదీశరదాగ మము రూం 274 


లివ్‌. లట సానివ తాన్య 

చా మన్‌ ష్‌ జాలి ర 

ణి స త క లు స్తం సనం | ఏ౩ చేశ వికృ 
నన్యత్యాద- జ్‌ ణక జం! ఖా! నఖ్లాంా! సఖా 


యః । "హీ నభీః] అమి pe చూపాత్‌ పర త్వాద్య 
వాలే (et) 
ణీ పాస తతొపి పరత త్సోఖ్యుర సంబుద్ధావితి ప 
వర్తతే! సఖాయక్‌। సఖాయా। శసీయణ్‌ | సఖ్యః। 
సహా ఫేన వర్తక.తి సఖః | తమిశ్చృతీతి నళ్గాక! సుఖ 
మిచ్చతీతీ నుభీ; | సుతీము నృతీతీ సుతీః | సఖా! సు 
ఖ్‌! సుతో! ఖు త్యాడితి దీర్గ నాషపి (గ్‌ హా ణాదు 
శారః |! సఖ్యుః। సుఖ్యుః | సుత్వ్యుః | లూన మిచ్చతీతి 
లూనీః | Me యోెమోః | ప్తి ీ మమిచ్చతీ 
తి (ప స్టీమీః | ఏషాం బనీజనోర్యణ్‌ | సత్విముత్వయో 
రనిద్ధత్వాత్‌ ఖ్య క్యాడిక్యుక్వక్‌ | లూన్యుః! మా 
మ్యు. ll (ప స్రీమ్యు' | భుష్నీ పీ_య తేః క్షివ్‌ | కుషీ_* | 
ఇయజ్‌ | శుపి_యా | శుషి_య. ! జసిజనోక్ళు 
గ Th ఫ్రీ మవ 
స్క యత నీది! ఇతిద న్నా*॥ 


274 భూ సుధిళబ్బముల కజాది గుపష్పూలు పరమగునవ్రుకు యణశాటదేకము 
(ఓస్సుపి 282, ఏర-ేకాచః 2) నూ తములచే (పా ప్ప పమగునదెి రాదు. 
సుధియా. (సుధీ + బె సుధియః (సుధీ -- - జస), ఇచట యణాటేశము 
సట ఐన “*అఆచిళక్ను (271) నూ, శ నియజొా దేశము వచ్చును. 
ఆజాది (ప్రత్యయములు పరమగున పు డిస (పకియ నూహి:ంపచగును, సఖు నిచ 
యించువాడను నర్భమున సఖి ఛబ్బముకం క, కచ్‌ (సత్య యము అ వచ్చును. 
(సఖీయృ క్యజన్త నము ధాతువగుట చే దీనికంయె క రృను బోధించు క్వివ్‌ (ప్రత్యయ 
మగును. ఆ (పత్యియము లోపించును. పిదప క్యచ్‌ (ప్రత్యయములోని ఆకారము 
అతో లోపః, నూ. చేతను యకారము, లోవోత్యో ్య్యర్వలి (875) నూ. చేతను 
లోేపిం చును. ఆల్లోపమ నకు గ్‌ా వము (అచః పరస్మేక), సూ తేమువలన 
(ప్రస క్త కమగు యక దేశము, శి ఏరసీకాచణ కా లు స్తం లే (క్విన్‌ 
(పత్యేయము పర మగున పుడు (ప్రవ ర్తి రించిన లోపము స్టానివజు' వము నొందదుు 
అను వచనముచే సానివద్శావము నిషిచమగను గాన వత మగును. కావున సఖీ 
ళోబ్బము ఫుంలిబ్దమున నం సఖి శబ్దమునకు విహితములప అనజ్‌ ణిద్వదా? 
వములేక జేళ వికృత స్యాయముచే, (228) సఖీ శస్బమునకును (ప్రవర్షించును. 
సఖా సఖాయ్యా సఖాయః, “హీ సఖీః దీర” నమగట శే ' (వాస్వన న్‌ గుణ8 
(248) నూ చే ణము (ప్రవ రి రించదు. నట + ఆమ్‌, ఇచట సపూర్వరూప 
మును చాధించి పరమగు యా దేశము (పా ప్తమగుచుండ దీనికంకు పరమగు 
సఖ్యు లలల (254) నూ, చే ణిద్వద్భావయు యణాబేశమును బాధించి 


నూ, 274, 275) అజ స్ప ఫుంలిజ్వ ప్రకరణము 171 
కూని ౧ డు 


(పవ ర్థించును, సఖాయమ్స్‌ అని యగును, సఖ్యం (సఖీ + శస్‌) ఏరనేకాచ్క 
అను సూ, చే యణాడేశము, సహఖేనవ రృతే (ఆ న్లరిక్షముతో గూడినవాడు) 
అను విగహమున, సవాఖ శోబ్పములకు, క్వ వసహీతి తుల్య యా? (851) 
నూ, చే బహు వీపీ సమాసము. వోప సర్గనస స్య (8512) సూ, చే, సహళబ్దము 
నకు blo సఖః అని యననే, సఖమచ్చతి అను నర్భమున సఖ 
శబముకం కు క రో న్‌ (ప్రత్యయము చేసిన సఖీయ్మ అనీ యసను. దానిక కంటె క్షివ్‌ 
(ప్రత్యయము, తల్రోపరు, ఆతల్లోప యల నోపములు చేసిన నఖీ శబ్దము పుంలిజ్ఞిమున 
సీద మగును, జ లాకు ణికనుగో మచే. -నఖి శ్నాముగక విధింపబశు ననజొదిశార్య 
ఫే దీనికి 1పవ రిం వవు. బ్య న్తము కానందున సులోపము రాదు, సఖీ. 
సఖీ + బె, ఏఏ నేకా "క అని యణాదేళము, సభ్యా, సఖ్యం సఖ్యుః 
క్త స్ట (246 సూ త్రమున దీర్ల మగు ఖీ శ్వామును సూడ 

ని త్త్‌ మగును. సుఖము ని చ్భోయించువాడ్చ, సుఖీః, 
నుకు నిచ్చయిం చువాదుు, సుతీ ', క్యజ న పకాలీక కంబ న్తములగు నీ రెండును, 
సలు దర కర్ర నక పకృృతిక కస న్త నశుగు సఖీ కపబ్పముతో సద్భృశములు., 
లూన, మెము, (పశ ర్వ ఒవి (క మముగ ఖ్‌ , చయ్‌ ప 1- సె ధెతు 
గ, నిహైన్త నములు, ఏనికం మే లూనావల నిచ్వ Fass అారనున్ల నూన, 
CD క్విబ స్త నములు, లూనీి9 మామోా:, (కస్త సీమా; అగును, వీనికి 
జస్కీ బస్సులు, పరమగునపుడు యతణా'దేశమగును, కృపత్యయమునన (నిషవు 
విధింపబ న నత్యమత్వము టా అన స మసుబవలన తకార మే 
యుండును, (లూత్యస్‌ 3 ముక్య వు సేన్‌) కానున ఖ్య త్యాత్‌ , సూ, చ్చే 
నుత్వము వచ్చును. లూూన్యు' ణ్‌ మైమ్యు$, (య స్త్రీమ్యకి, శావున నీ మూడును సుతీ 
కాసద్భృశములు. చ శబముకం టు క్యచ్‌ కన్‌ (పత్య్యయములు, కుమ్కీ?. 
(శుష్కు. మిచ్చతి) కుహు" +, బె, ఇచట నిశారము సంయోగ పూర్వక మగుట 
వలన, యణాజేశము రానందున, ఇయజాొ దేశము వచ్చును, శుష్కియా, జని 
జస్సులయందు సంయోగ ము పూర్వవుందుండుట చే యకాదేళము రాదు. కావున 
నిచట నిష్లాదేళమగు కణ్వ మసీనమగుటచే తి శబ్బమున్నను, ఖ్య త్యాత్‌ , నూ, శే 
ను త్త్వమురాదు. శుష్పి_యః అని యగును. 


29 
టొ 
జ్ర ర్య 


ఇది ఈదన న ప్రకరణము. 


మూ॥ శమ్బు ర్ల రివత్‌ . ఏవః విస్థు వాయు, భాన్వాదయః, ళమ్ము 
శబ్దము ఘిసంజ కమగుట చే హారిళబ్దసద్భశే ము. విష్ణ వాయు, భాను గురు 
"మొదలగు నుదీ స్త శబ్దములు శమ్మ్భు శబ్దసద్భృశములగును, 
శ 27న. కృజ్యత్కో మః (7.1.95) తృజ్వత్‌ , (కోమః 
(సర్వ నామా న 


1172 కాముదీళరదాగమము (నూ, 275, 276, 277 


(కోహళబ స్ప్జజసస్టే నతుల్యంవ ర్తలే, ఆసనం 

అట దల ౨ 

ae సర్వ నామస్థానేపశే | (కోప బన స్య సా 
జో 2 దివ గే డని { 

(కోప్ర్‌ ర ప్రయోక్త ఇకక |] 


( 2775, (కోటు కాము నంబుడి భిన 

య 
నపుడు తేజ నమతో తుల్యమగును , ఇచట | 
మగుట చే రూపారి చేశ మజ్లీః రింపబటెను, ఉపస్థిత మగుటవ* న, న 
వలనను, (కోష్టు శబ్బమునప్‌ కళ (పోద సే ధాతు 
'జీశింప బడ-మ, లాన్‌ (కోష్టు శిస్టస్టానమందు తోష శబము (పయోగింపదగునను 
నము ఫలిత మగును. 


వివ :__..నిమి ర్త వ్యస దేశ, తాదాత్మ, శా హా కార్య, రూప వీపు 
యకమగుటచే నతి జే మాటు భేవములు గలది, 


(1) చికీర తి చికీర్ష తే. ఇచట్క * పూర్వవత్సనః (1-3-54) నూ, చే 
నాత్మ నేపదనిమి త్తి న జోక్‌ [ము నన్న రక్ష నమంద శింపబడును. (2) జౌప 
గవ. ఇచట ఆణ్‌ (ప్రత్యయమునప, ఆద్య కవటేస్మిన్‌ (349) నూ, చే 
నాద్యుదా త్త త్త్‌స్వర ఫలకమగు నా దిత్శ మతిబేశంపబబెను. (8) 6 దవశ్నాణీ 
కుభస్పతీ”, ఇచట కుభ కామునహ్క సుబామనిరికే. (21.2) నూ, చే, 
రి దేశమువ వలన శవర్థ్యము-పె నుక -రమునస్క, ఆమ చన్లి)త న్య 
(6_ t= 193) సూ, చే, నుచా Ek స్వరము “సిదమళను, (4) మౌానీక మను చోట, 
శా లేభ్యోభవవత్‌ (4.294) స సూ. చే కాలవాచకములక త త్రభవః అను 
నధి కారమున విహిత మగు కా సుముః 3 సాస్యడేవతా ఆను ననుందు నతిచేశింప 
బడును. కావున మౌానసీకమకునది చూసోబేవతా అన్ను అను న్య మందు నగును. 
(5) గొ, ఇచట, గోతోణిక్‌ (255) నూ. చే ణిత్కార్యమేగు వృది యతి 
'దేశింపబడును, (6) (కోస్తా అనునది రూపాతిదేళోదాహరణము. స్ట 


చ 


* 276. బుతోజి సర్వనామస్థానమయోః 78_110 బుతః, జీ 
సర్వ శామస్థాన యాః, (గణం 


డొ, సర్వనామస్థా నే చ పరే బుదన నాజుస్య 
గు? స్యాత్‌ | ఇతి ప్రా పే పె | 
2176. (వాస్ట బుకారమ _నమందుగల యజ్ఞమునక ఏ జెసర్వనామస్థానములు 
పరమగున పుడు గుణ మా:బేళమగును.. కోప స సు ఇచట నీ నూ క్రము"ే 
గుణము (ప్రాప్త పమగుచుండ, 
ఈ 2/77. బుదుళన స్పురుదంసో2_-నేవాసాంద 71.04 బుదు 
శన స్పురదంసో -నేవాసాం చ, (అనజ్‌, సర్వనా 
నుసానే-చ అసంబుదొ 
ళు ను 


నూ, 277, 278, 27౪] అజన్త పుంలిబ్బ ప్రకరణము 178 


బుదనానా ముకనసాదీనాఖ్చూ2-నజ్‌. స్యా 
పము న సర్వనామస్థా నే వశే ॥ 


27 (వాస్వ మూక న్ల శబ్పముల కును, ఊకళొనస్‌, పురుదంస్‌ , అనే 
వాస్‌. వీనిని చంబుది భిన్న మగు సర్వ నామస్థానము పరమగునపు డనజాదేశ 
మగును. దీనిచే పస స ననజా'ేశము ఫపూర్వసూ తే ( (పొ _ప్పమగు గులామును 
బోధించును. (కోప పన్‌ + స్‌, అని యగును. 

* 978. ED] త్సచ స్వః సన ED చేష్టక్వస కు తృహోతృ 

హో పొ సల్రాణామ్‌, 6_4_1i 6ఊఉప ధాయా, 
దీర ౩ సరం వామనా నే బూనమ్సుణౌ 
దు వొ బర్ట్‌) 


ఆఈవాదీనా మువధాయా దో నా దం 
బ్‌ సర్వనామన్లా నే పరే! నహాది గ హణం వ్యుత్ప 
త్తి కుతే న తేన పత కృ (వభృతీ 
నాం న। ఉ ద్లాత్చేశబ్వస్య తు భవ కేవ | సమర్త సూ 
(తే ఉ గాతాగ ఇతి భాష్య (పయోగాత్‌ | (కోస్టా | 
క్రోన్‌. (కోస్తారః। క్‌ కో స్టారమ్‌ | 'కోహైలో | 
(కోష్ట క్రోభరాన్‌ ॥ 


253, అవ్‌ శబ్బము, త నజ నములు. స్యస్స్క న ప్త "నష్ట, త్వష్ట 
క్షతృ, పో జః పోత్ళే, స ప్రకా సృ విసకి సంబది ఫీన్నమగు సర్వ'నామస్థానము 
పరమగనఫు ౫. వీనియొక్క_ యుపి వ దసర ఉ కణాది (పత్యయా న్ల నములు 
వ్యుత్పస్న ములను పతుమునందు నష్తాాదులు తృకా తృజ_న్హములగుటచే వీనికి 
ధు ప సూత మునందలి నప్తాంద్మిగవాణము నీలు రను 
ఈ కాది వ్యుత్పన్న మ లగు (కస్‌ తజ నములు రాల కప ధాదీర్హ్య 
మయినచో నపాదుల శే కె యని నియమము. కావున త్ఫజ_న్షములగు పిళ్ళ (భాళ్ళి 
'మొదలగువానికి నీ దీర ము చారింపబడును. * సమర పదవిధిః * ఆను నూత 
మున నుద్దాతారక్క ఆను జరగ మరల నుద్దాత్భ్‌ శబ్దమునకు మాత్రము 
రన “వచ్చును, (కోష్టక్‌ + సీ, ఇచట నర నామస్థా"ే Ph ప్‌ 
se ss పరమగుటవలన నీ సూూ[తముచే గుపధాడీర్ణ మే. (కోస్తున్‌ + స్‌, 

సులోపనలోపములు, (కోష్టా. (కోషైరా. (కో ప్రారః. (కోపారమ్‌. (కోప్లోరా, 
వీనియందు బుతోటీ, నూ, చే గణము ఈ నూ తమ దీర్చ ము నగును, 
(కోష్టూన్‌ . (కోష్టు + కస్‌, వూర్యసవర్శ దీర వనములు! 


* 279. వభాహె తృతీయాది ప్వుచి. 7-197 విభాషా, క్‌ 
తీయాడిష్మ అచి, (తృిజ్వత్‌, [కోను 


ఆజాదిపు తృతీయాదిషు ' కనక త 
జ్వత్‌ ! (కోష్తాం | కో i: 


1174 కాముదడీశరదాగమము (నూ, 279, 280, 281 


279. ఆజూదులగు తృతీయాది నిభ క్త కులు పరమగునపుడు (కోపు క్రోబయు 
తృజ_నమూపమును వికల్పముగ నొందును. కో (కోపు [టా కోత 
(కోమ + జే ఇచట యణాబేళమగును. 

* 25౧. బుతఉళత్‌. 6_1_111 బుక ఉత్‌. "ఎత్తి జనీజసోఐ 
బుదన్నాత్‌ జనీజసో రతిపశే ఊశార పీక్రా 
దేశః స్యాత్‌ | రపరత్వమ్‌, 

280. (హస్వబుకార మంకముందు గల నజ్బముక ౦ టె జసీజన్సుల యవ 
యవమగ ఆకారము “పరమళన ఫ పుడు (వహాన్వోకార షా “జేళవుగును, తోష్ట్రు ష్‌ 
బిసీ, జస్‌, ఇచట బుకారా కారముల స్థానమున నుకారము రేఫ పరక మె 
యగును. కోష్టుర్‌ స్క, ఆని యుందును. 

* 251. రాత్సేన్వ. “2.24 రాత్‌ _సస్య (సంయో-గొ నస్యలోప$) 


శఫాత్సంయోగా న్తస్య సస్యెవ లోపోనా 
న్యస్య । శేఫస్య విసర్హః | (కోటు షు,। ఆమి పరత్యా ED 
జ చా వే 'పాస్వే ప వాను మ విరత్భ జ్వచ్భా వేభ్యో 
నుట్‌ పూర్వవి ః పతిషే"ఢేన | (కోష్ట సరానా-మ్‌ | (కోష్ట్ర 
రి॥ కోమ్‌; | "పే పాలాగొ చ “మ్మువత్‌ | ఇత్యు 
దనాః ॥1 


281. సంయో గా న్తష్యలో పః (వక) న్యూత్రమున కిది నియామకము, 
రీసముక ౦ కు పరమగునపుడు సంయో గా _న్త్వమగు సకారబమునకే లోపమగును గాని 
యితీరవర్గ మునక రాదు. (కోర్‌ షన్‌ స్‌ అనువోట సశారలోపము (పవ రిం 
చును. కక విసర్హము. (కోవకి, (కోష్టు + ఆమ్‌. ఇచట ఆమ్‌ ప్రత్యయ 
మునక 'వాస్వనద్యాప. నూత, పాప్త్రమగ నుడాగమమును ఇెధించి పరమగు 
తృజ్వద్భావము (పొ ప్రి పించుచుండ (వాను మచిరతృజ్వ ద్భా వేళో నుట్‌ 
వూర్వ వి, (ప్రతిపే భన” తను పూర్వ వ్‌; వతిశే షేధచా రి రికముచే రెజు ద్భావమును 
బాధించి న వచ్చును. పివప నామి (210) నూ, చే, దీర ము, 
(కోమా నామ్‌ శకి (సతిషేే పరం శార్యమ్‌ 176 నూ త్రేమున సమర క పరళబ్ద 
ముండుటవలన శార్యద్వయమునకు విగోధమున్నపు డిస్ట్రమగు కార్యము (పవర రం 
చునని యర మగును. కొన్ని చోటులయందు పూర్వే కార్యము (కన రి రించుట 
యిష్టము. ఇట్టి వ్యాఖ్యాన మువలన పూర్వ విపతిషెధవార్టి రకము లన్నియు 
సీదములగును. “వా వ పరములగు నుమూగమము, అచిరాజే?ము, త్వ 
చ్యోనము 'వినిని బాధించి పూర్వమగు నుజాగ మము (ప్రవ ర్తి రించును. ఉదా॥ 
నుమ్స్‌ వారీణాహ్‌ (వారి , ఆమ్‌ ఇచట పరమగు నుమాగమమును నుట్టు బాధిం 
చును, అచిరః (ఆచిర బుతిః (800) నూత్రవిహిత శేఫాదేళము తిస్పణాకు, 
(తిస్ఫ + ఆమ్‌ ఇచట నుడాగమము పరమగు శపఫాదేశమును బాధించును 


నూ. 281, 282] అజ న్స పుంలిబ్ల (పకరణము 1175 


తృజ్వద్భావము. (న చానా, (కోపుర్కి (కోష్టు ప్రే బుతోజీ (276) 
నూ, వే గణము (కోవకు (కోష్టు ౧ ఓసీ) యణాదేళము. వహాలాదీ 

లు ప యత్తు f శ | అక్ష వన ం 
విభ క్తులు పగమగున పఫ్రుడును, తదా రాని పతుమందును (కోష్టు శబ్దము 


కమ్ము ళబ్బములో సమౌనము, 
ఇది ఉద న్ల (పకరణము. 


మూ] పహాాాసహూః | హూహౌ్వా | హూపహ్వః | సూూహూామ్‌ | 
హూహొొ | హూహూన్‌ | ఇత్యాది! అతిచమా శ్లబే 
లే నదీకార్యం సఢోనః | అతిచ మె | అతీచమ్యాః ల్లీ 
అఆతిచమూనామ్‌! ఆతి చమ్వ్యూమ్‌ | 


న మ శ్రబము గన గ విశేష వా చకము, అవ్వుత్పన్నము. 
పహూాూహూ;. హూహూ - చె, హూహూ = జస్క్‌ ఇచట ధన్‌ చ 
(240౧) నూ, చే పూర్వ సవర దీర్హము ని షేధింపబడినందున ఇకోయణచి (48) 
నూ. చే యణాడేకము (ప్రవ ర్హించును. పహ, హూహ్యా'. అతిచమూః, 
(చమూ మతిశ్రాన్న) నేన నత్మికమించువాడు. ఇచట * పథమలిజ్జ: గహణంచ, 
-ఎనుదాని చే స యుండుటవలన మం (హాస్యము అడాగ మము, 
మొదలగు నదీకార్యమూలు (పవ ర్హించును. నదీ ౩ *ర్యములే హూాహూా శబ్దము 
కంకు దీనియందుండు విశేషము, హె అతిచము, సం (వహాస్వము. అతి 
చమ్వె, అతిచవమ్వా? ఇచట నాడాగ మము అతి చమూాచనాము. ఇచట (వాస 
నద్యాపః (2(9) నుడాగమమ్ము ఆతిచమ్వామ్‌ ఇచట జే రాక్‌, (271) 
నూ, చే, నామాదేశము. ఖలవూః (ఖలంపునాళ్రి కళ్ళము నూడ్సు వాడు, 
ఖలవూ + డౌ, అని యుండ. 

* 252. ఓన్సుపి. 6-4-98. ఓక సుపి (యణ్‌, అచ్చి ఇవర్శవ 

ర్దం ఏరనేకాచ ఇతినూ తమ్‌ 

ధాక్భవయవసంయోగ వూ ర్యో నభవతి య 
ఉవ్శ స్తదనో యోధాతు స్పద నస్యా నేళాచోబ్దస్య 
యణ్‌ స్యాదజాదౌ సుపీ | గతికారశేకర వూర్వపద 
స్యయణ్‌ “చీష్యలే | ఖలప్వ్యూ! ఖలస్వః! ఇత్యాది, ఏవం 
సుళల్వావయః | అనేకాచః కిమ్‌! లూక లువ లువ; । 
ధాళ్వవయ వేతి కిమ్‌। ఉల్లూః. ఊల్లో | కూల్ల్వః | అసం 
యోగపూర్వస్య కమ్‌! కట్కప్రువౌ। కట్టప్రవః। గతీ 
తాంది కమ్‌! పరమలువా!। సుపి కిమ్‌! లులువతుః, స్య 
భూ | నభూసుధియోః. న్వభువా। స్వభువః ॥ 

282. అనువృ త్తేమగు ధాతువు అ వీర నే శా చః”? నూూతమందువలె 

ఆలీ 
సంయోగముతోను అబ్బముతోను సంబంధిం చును. ధాత్యవయవమగు సంయోగమ్లు 


178 - కానుదీకరదాగ మము" (నూ, 282, 283 


ss లేవట్టి ఉశార మ నమందుళల థా వంతమందు గలిగి అనేశా 
చు ద్దెమున రాద ట్‌. పరమగున ప్రసా యణాజచేశమగును ఈ సూతే 
“మేరే జ నూతముతో కాన మయో* కేమములు గలదగుటవలన “గతి 
శార లేతర... తే అను హ్‌ మిచటను (ప్రవగ్రించుకు, ఖలప్వౌ. ఖలప్వః 
ఇచట కారక ప దించే యముణాదేశము, (ఖలవూ + అమ్‌) 
ఖలవూ * కస్‌, పూగ్వమూప వూ నవక ee (కమముగ బాధించి 
పరమగు యకాాదేకము న. ఖలస్వమ్‌. ఖలష్వః, ఖలపూళ్వూము ని నిత్య 


స్త్రీలిజ్ఞుయు కానందున నదీసంజ్ఞ కేక పోవుట నాడాగ మొదులు శాన నులూ8, 


(నుషులునాతి) శాసన క్రో, a ఇ కో ను గతిపూర(పద క మగుటవలన 
ఖలవూ స లునాతీత్మి లూ: ప. (లూ | జ ఇఇ తజ్యాదులలో 
యణాొజేశమును వారించుట క నేకాచః అను వజ్దవిశేసణ మొవళ్యక ము, ఉల్లూః 
(ఊద్‌ + లునాత్రి ఈ జాల్లొ (జాభూ క జ్ర ఇత్వాదులందు యణా'దేకము 
కొకు సంయోగమునక * ధాతో, అను విశేషణము. ఇచట సంయోగము 
థాతూప 'సర్హ ములవలన నర్పడినద ఉట చే శేవల ధాత్య్వవయవ ముగాదు, కట (పూ, 
(కటం పవ తే బాప నస వాడు. కట[ బువా చె, (కట; (నా యు 1 ట(పువ* స్ట 
(కట[వూ ష్ష్‌ జస్‌ ఏ ఇళ స్పాదులందు 1 సన గణమున క జ శారమునకను “ఉం 
యో పూర్వ'సస్య, అను విశేషణము. పరనుళ్చాసా లూక్చ, * పరమలూ'. పోను 
లువౌ (పరమభఖూ + బు జ్ర ఇ త్యాదులందు య £ణా'బేశమును వారించుటకె గతి 
కార కేత్యాది వచనము. పరమ అనునది గతికాంకభిన్నమగుట చే యణా కా కోశము 
నివృత్తి తేమగును, లులువతు:, లులూ + ఆతుస్‌, లూజ్‌ చేదే అను ధాతువునకు 
లిట్‌ (పథమ ద్వివచనము. కావున అతుస్‌, తిన (ప్రత్యయము, ఇచట యణా 
లతల వారించుటక సుపీ అనునది (పుతేకేయ విశేషణ ఘు, ee (న్వస్మాత్‌ 
భవతి (క్యభూ + bg కారక పూగ్యపదక మగుట చే నిచట (పా ప్రమగు 
యణాదేశము “నభూసుధియో:, (271) నూ, చే, నిషేధింపబడినందున నువజొ 
'చేళమగును. స్వభువా, స (నృభూ + స్‌ వన్దాభూ:, (వ సుభవతీ) 
మణ్జూూకము. వరాభూ ఇ బె. ఇచట ఓఃసుపి, నూ, స (పౌ ప్తమగు యణా 
కేళీమునక నభూఘుధియో., జాను నూ, చే, నిషేధము (వాస్త పసమసుచుండ. 


* 288. వర్షాభ్వళశ్చ. 6_4.81 వర్షాభ్యః, చ. (4౬ సుప్కి 
యణ్‌ అచి 

అస్యోవర్ష స్య యణ్‌ స్యాదచి సుపీ | వర్షా 

భా! వర్షాభ్వః | దృమ్మశీతి | దృమ్మూః | అన్షూద్భ 

మ్ఫూజమ్మూక ఫేలూక ర్క_న్పూదిధిషూ రిత్యుణాది 

నూ, లేణ (987 వ్యు త్పాడితః। ద్భమాా ద్భ 

న్భుః | దృమ్మూూమ్‌ | దృమ్బా! దృమ్మాన్‌ । x 

వం హూహూవత్‌ | దృన్నితి నా స్ట హ్‌ంనా 


సూ, 288] అజ న్స ఫుంలిబ్హి (ప్రకరణము 177 


వ్యయే భువః క్లిప్‌ | Ew (వా దృన్‌ కర పునః 
వూర్య స స్య భువోయణ్‌ వ కృవ్యః। దృన్‌ భో! దృన్భ్యః। 
దృన్‌ భ్యం | దృన్‌ భ్యః | వత్యాది ఖలపూవత్‌ | కర 
భూః | న కరభః | కరభ్యమ్‌ | కరభ్యః | దీర్ల 
పాశేతు కరఏవ కారః। స్వార్థికః ప్రకాద్న శా 
రభ ల! కారభ్యః | పునర్భూర్యాగికః కంకి 1 పున 
ర్భ్వావిత్యా న్దది | దృగ్యూ కారాభూళ బ్లౌ స్వయం 
భూవత్‌ | ఇత్యూదన్యా। ధాతా; క్స్‌ ధాత; ఛా 
తాళా। థాతారః | బువర్జాన్న'స స్య త్వం వా 
చ్యమ్‌ | ధాక్యాణామిశ్యాది |“ ఏనం నప్తాదయః | 
ఉఆదాతారా | పితా | వ్యుత్ప ల్ర తిప జే నప్తాద్మిగ వా 
ణ'స్య నకుతా కన్న చ్‌. పితళా। పితరః | 
పితరమ్‌ |! పీతరా | శేప.ం ధాతృవత్‌ | ఏవం జామౌొ 
తృ (భా(తొదయ్య | నా! నరౌ। నరః! హేనః ॥ 


2883. వరాభూ ముర ఊశారమునక జాూది సుప పరమగునపుడు 
యణాదేశనునను.' వర్చాభూ Ff ణు ం ఇ త్యాదులం దీ నూ[త్రముచే యణాబేళము 
వచ్చును. వర్షాభ్యా. వర్షాభ్వః. దృమృతీతి దృమ్మూూః. (గనక ర్త అన్లూ 
దృమ్మూ నాం. మాక అను నుణొది నసూత్రముచే నూ (పత్యయా న్ల నముగ నీ 
శబ్దము నిపతింపబడెను. కావున నీ యూశారము ధాత్వవయనము-గానందున ను 
వజాబేశముగాని, ఓస్సుపీ నూ. శే యణాబేళము-గాని (ప్రవ ర్తించదు. దృమ్మూ + 
కు, ఇత్యాదులలో “*ఇకోయణ చి” (కర్రి నూ. చే యణాదేళమగును, 
దృమా్యా. దృమృ్వ:. దృమ్మూూ + అమ్‌, దృమ్మ్ఫూ + శస్‌, ఇచట నీయణా 
"దేశమును పరములగు పూర్వరూప పూర్వ 'సవర్ష్మ దీర్గ ములు (క్రమముగ బాధించును, 
కావున దృమ్మూమ్‌, దృమ్మూూన్‌ ; అని యగును. శేషము హూహూ క్‌బ్లస 
దృశము, 

“దృన్‌ ” అనునా _న్తమగు వాాంసొార కావ్యయము పూర్వమందుగల భూ 
ధాతువుక ౦ కె క్వివ్‌. ప్రత్యయమువలన దృన్‌ భూళబ్దము షు వృత 
విశేష. వ దృన్నూ 8. దృన్ఫూ వో ఇ త్యాచులందు, నభూ సుధియోః 
అను నిషేధము (పా ప్రమగుచుండ (వా) దృన్‌ కరపునః పూర్వస్య భువే 
యణ్‌ చృనాదిపూర్వక భూళబ్దమునక జాది సుష్వు పరమగునపుడు 
యకకాదేళము చెప్పదగునని యరము. దీనిచే నిచట యకాదేళము. దృన్మా్వ. 
దృన్ఫ్వ:ః౩ ఇత్యాదులు. ద్భన్‌ ఛూ 4 అమ్‌, దృక వాళ్లూ + కస్‌. ఇచట పరమగు 
సీ యణాేళము (కమముగ పూర్వరూప సవర్ణ దీర ములను బాధించును గాన్క 
దృన్‌ భ న్‌్‌ దృకభ్యః. ఇత్యాదులగును. కావున నిది ఖలవూ శబసదృృశము, 
కరభూూః (క శేభవతి) వా సముననున్న వసులు: కరణ కరభ్యః. కము, 

{3 


178 జశాముదీశరదాగ మము (నూ. 288 


కరభ్యః, ఈ ళబ్లము ద్భన్ఫూ శు వ్రసద్భకము, దృన్‌ కర, అనువా _ర్లీకమున కార 
యనూ దీర పాఠము ఖా మలం దగపడుచున్నది. కార అనునది కర శోబ్లము 
కంకు టీ పజ డిభ్యశ్చ ” (5_4_385) సూ| తెవికీ ాతేముగు స్వారి కాణ్‌ వ్‌త్య 
యా నము గున కరమనియే యర్గము. కారభూః. కారభూ 4 జ, ఇత్యా 
నా చె వా రీకముచే యణతాడేశము వచ్చును. కావున నిది ద్భన్‌ భూ శోబస 
దృశ ము. “కూడైమన అన్నాం. ఈ న స ఆ అను కోళము 
వలన నిత్య స్తీ లొబ్ఞమయినను యాని కమనగు, (భునభవతి) పను పుం 
నిబ్బమున లే. పునర్భ్వమ్‌; పునర భవి? ఇత్యాగ ను బగు. నృగ్భూ (దృతో 
భవతి) కారాభూ (శకారాయాం, భవతి, ) Ws స్వయంభూ కబ'సదృశ 
ములు, * నభూసుధియోో * అను సూ, చే యణాహేశము నిషేధింపబశనందున 
నువజాబేశముచే, దృగ్భు నొ, దృశ్ళళః, కారాభునా కారాభువః, ఇత్యాదు 
అగును. 
ఇవి యూద నములు. 
యం 


ధాతా. ధాత్ళ ఓ ర్య. ముదుళనన్‌ హు సాంచ (277) సూ, చే, 
అనజ్‌. అప పన్‌ పట కామ్‌ (278) సూ. చే వీరము. సులోపనలోపములు. 
హీ ధాతః, అనజ్‌ విధాయకమగు బుదుళనసీ త్యాది సూత్రమున * అసంబుదె ” 
అని యనుటవలన నిచట అనజ్ఞు, రాదు. బుతో జిన SI (2176) 
సూ. చే గుణము. హల్‌ జ్యాది నూతముచే సుభోపము. - శేఫకు విస సర్పము. 
ధాతాళా, ధాతారః, బుతో జి, సూ. చే గుణము. అ ప ప్ఫృన్‌ సూ. చే దీర ము. 
ఇన ధథాతారహమ్క్‌ ధాతాళర్కా  అనునవియునగుము. 'ఛాకృ్ఫ + శస్‌, దట 
పూర్వసవర్ష్మ సర సత్వ కతల ధాత్యూన్‌ . మ ధాతృ + కే ఈ 
చోటులందు యేణా దేశము. ధాతా. ధా తే. ధాత్స + జసీ. బస్‌, ఉత్వ, 
(బుత, ఉత్‌) సలోప (రాక్సన్య) వి సర్షములు. ధాతుః, 2, ధ్యాతోః, 9 యక 
దేశము. ధాతృ _ ఆమ్స్‌ నుడాగమ దీర్ణ ములు, ధాత్యానాహ్‌ (వా బువర్షా 
న్నస్వ ణత్వం వాచ్యమ్‌, (బు వర్ణ ముకం పె పరమగ నకారమునకు ణత్వము 
జఇప్పవలయునుు దీనిచే నిచట ఇత్వెము ధాత్యూాణామ్‌. ధాతృ ఫి క్కి బుతోజి, 
నూ. చే గుణము ధాతరి. నప్పు “నేత్ళ, (ప్రశా సృ; ఇత్యాది బుద నములు 
ధాతృ శబ సదృళముళు. ఆ ద్బాతృళబ్బము నప్తాాదులలో న_న్ఫర్భూతము గాకన్నను, 
సమర ౭పదవపిధిః అను సూత భాప్యమున నుద్దాతారః అను [(పయోగమువలన నా 
శబ్బమునకును దీర మగును. కావున నదియు 'ధాక్ళక్ను నదబూనమే. పితా. పితృ + 
స్కూ అనజ్‌ దిర్హ నులోపన లోపములు. పాతి, (రక్నీంచు వాడు) అను నరమున 
పొ ధాతువుక రు త్ఫచ్‌ (పత్యేయమ్బు దీనికి ఇజాగవుము ధాతువులోని స 
రమునకు లోపము. ఇట్లు పీత్ఫశళబ్లము J ఇట్టి వ్యుత్స త్తి తి పతవుందు 
అవ్‌ కన్‌ ఇత్యాది సూత్రము" ప్రాప్త పముగు దరు నూ|త్రమున నపాండి గవా 
ణమునక నియమౌర్గత్వము చెప్పబడుటవలన వారిత మగును. అవ్యుత్స తి పత, 


సూ 4 న wr tia 3 
* 284] అబా కర (వక రణము 179 


మందు దా నవాాదులందు చెరనందున డె లోక్‌ యే కేదు. కావున, 
పితృ - బు రు పిత్ఫే + జస్‌, ఇత్యాదులలో పితశా, "పతర ఇశ్యాదులగను. 
శసాదుల ౦దు పితృీళబ్బము ధాళ్ళ Fabs జామా మ ముదలగునవి 
పితృళబ్దసద్భృళ ములు. నొ (వశ స్‌ ౧) ఆ అనక దీర నుభోోేపన లోపములు. నక్క, 
నర హేను నరమ్క్‌ నక్కా ఈ చోటులందు రో సూ, చే గుణము. 
కావున పితృ శి బ్ఞసద్భళము. న్స శ ఆమ్‌, ఇచట మొతము, నామి (210) 
నూ. చే, నిత్యముగ వు (పై స్తనుగుచుండ. 
* 284. న, 6_4_6. నృ! చి (నామ దిర్భేః, వా 
సృృఇ త్యేతి స్య నామి వా దీర నృస్యాత్‌ ! నృ నః ణామ్‌! 
నాకాామ్‌। ఇతి బుద నా! కూత త లు 
[ వదనుక రణమతీ వెకల్చికాలిదేశాది ల్వే రప 


రత్వమ। క్షీ! కరా! కరః | తీ; తిరౌ। తిరః । ఇత్యాది గ్‌ 
ర్వత్‌ | ఇత్తాఫావ ప కేతు బుదుశొన ఇతి బుతోజీతి 
చ తపరకరణాదనజ్‌ గుకకొ న। కా: । (కౌ! ఈః! 
కామ్‌! (కౌ! క్యూస్‌। (కా! (కే. ఇత్యాది! ఇతిబూద 
న్తాః! గమ్‌ | ₹క | అనయోరనుకి రణేజ_నజ్‌ | గమా। 
Gg 9 
శళా | గుణవిష యేషుతు ర గమ లౌ, గమ 
అః | ౫మలమ్‌। గమలౌ। గమూస్‌ | ౫మ్లా। గమే। 
జసీబసో స్తు | బుత్‌ ఊదిత్యు శే లపర శే న! 
చస లోపః ఒ1 గముల్‌ |! శకుల్‌ ఇత్యాది! ఇతిశ్చిద నాః। 
సే! సయా। సయః । స్క తే! స్మృతయా | స్టస్ట్ప్రళ 
యః | ఇత్యేదనాః | 
284. న్ఫ అనునది లు ప్తషస్టీకము, నృశళ బమునక నామ పరమగునపుడు 
దీర్ణము వికల్పముగ నగును. నృణామ్‌. న్యూణామ్‌, 
ఇవి బుద నములు. 


క్యా (వితేప్రే త్రూ, (ప్ప వనతరణయో౧ ఈ రెండు ధాతువుల నను 
కరణము చేయునపుడు కా శబ్దము, క్యా ధాతువును, త్రూ శబ్దము, తూ ధాతు 
వును బోధించును. కా + సు, (పకృతి వదనుకరణమ్‌ (అనుకరణము అనుకా 
ర్యమువంటిది, అనుకార్యమునకు విధింపబడు "కార్యము అనుకరణమునకు నగును. 
వె కల్పికమగు నీ యతిదేశమువలన బూశారా న ధాతువులకు విధింపబడిన బూత 
ఇదాతోః (71.1000 సూ. చే నిత్వ మనుకరణములగు స్కీ కా తూ, 
శోబ్బములకును వచ్చును, ఇత్వము రపర మె యగును. ** రో్యరుప ధాయా డర ఇక్‌, 
(486) నూ. చే, దీర మ్క సులోపమ్యు శేఫక విసర్దము, కీ ఒక కా ధాతు 


180 శాముదీశరదాగమము (నూ, 284, 285 


వని యర్థము. కిలా కిరణ కిరమ్‌ కిరాా కరు కిరా, కీరా ఫం కీర్చిం. క్రీశ 
కీర్ళ్యారు కీర్భ రః, కరం కీేర్ళా్యాం, కీర్ణ ్యః, కరక... శిరో a కిరి క్రిషోోక 
కీళ్లు, es యున్న చోటున దర మగును. తా శబ్ద్బమున క్త (ప్ర కయ 
నూహించునది' ఈ రెండును గీర్‌ శోబ్లిసమానములు. (పక్చతీవ కదనుక రణ మను 
నతిదేశము విక ల్పమగుటవలన నది ప్రవ కి రింపని పతమందు కనా అనునది ధాతు 
కానందున నిత్యము రాదు, కరా -[ సు బుదుళనస్‌, బుతోజీ, అను సూత్రము 
లలో తపరకరణముండుటచే బూశారా _న్లములగు పనికి అనవ్‌ గుణములు శావు. 
రుత్వ విసర్టములు. కాం, (కె. కః కాన్‌, (క కాన్‌. (కొ క్యా 

భ్య్యామ్‌, శూభిః, (శే, క్రాఖ్య్యామ్‌, క్రాభ్యః, బుల్‌ ఉత్‌ సూూత్రమున తపర 
కరణమువలన నీ శ్చైమునవ జనిజస్సులందుత్వము రానందున యణాచేళమగును. 
శః, (శో, క్యూ + ఆక్‌, ss ను డాగవముము రాదు, (కామ్‌, (కః 
కామ. ఇట్టి తా శ బమునకును (పక్రియ నిశ్లు యూహించునది, 


ఇవి తాట సములు, 


గమ్‌ (గత శక్‌ క, (శక ఈ ధాతువుల కనుకరణములగు, గన్స్‌ శక్‌ 

శబ్దములకం మె సు ప్రత్యయము చేనీన గమ్‌ + సు, శ్‌ శసు అని యగును 

6 బ్వుదుళనన్‌ ” సూ[తీమందలి సహార. స్వ సవర్ష మగు గకారమును (గహీం 

చుటవలన నీ ఇృకారా న్లములకు ననజా దేశమగును. గమా. శశా, గమ్‌ ( క, 

ఇ త్యాదులలో బుతోః్‌ సూ, చ్కే గుణము లపరక మై యగును. గమలో, + గమల్య, 
క్‌ 

ఇత్యాదులు, ట్‌ + శస్‌, పూర్వ'నవర్ణ దః ్బాకారమునక ము 'లేనం 


దున స్వ సవర్ణ మగు బూకారమే యగును. గమూన్‌, గమ్‌ + టా ఈ మొదలగు 


౧ 
నజాది (ప్రత్య్యయములు పరమగునపుడు యణా బేళము లకారమగును. _గమౌా, 
జనీజస్సులం దుత్వ సంయోగా న్స లోపములచే గముల్‌ అని యగును. శక్‌ 
లగి 
శబమున కశ (పకియ నూహొంచునది, 
ద య 
గాద నములు ముగి సెను 


చ్చే (ఇనాసహీతఖ కామునితో కలసీనవాడు. సే. జా, స జస్‌, 
అయా'బేళము, సయ్యా సయ, ఇత్యాదులు. స్కృ (స్మృతః, ష్య యేన 
శాముని స్థరించినవాడు. స్మృతయా (స్మ లే + బె") ఇత్యాదులు. 
ఇవి ఏద నములు. 
* 285. గోతో జిత్‌. 7190. గోతః, ణిల్‌ (సర్వ నావు 
ల 1 


గోళ్ల చత సరం తానం నం ణీద్వత్సా నే | 
గాః | గావో! గావః | 


సూ, 285, 2861] అజ న ఫుంలిబ్బ (ప్రకరణము 181 


965. గోశబముకంచు పరమగు సర్వ నామస్తానము ణకా నేత్సంజ్ల క్‌ (పత్య 

ది . థి షా లి 

సద్భశమగును. అనగా ణిత్స ఏత్యయము పరమగున పుడు వూర్యమునక విధింప 

బడు వృది మొదలగు కార్యములు వచ్చును. నోటి స్సు ఇ త్యాదులందు సాదు 

లక జీద్దోద్భావముచే సద్దమువక అచోఖితి (255) నూ, చే వృది యగును. 

గ. గాస్కా (RE) గావ నో ఉ:జిస్‌ 0, ఆజాది (డత యములు పర 
మగునపు ణా వాబేళమగుు, 


* 996, కు తో౭_మశసో, 61.93. ఆ, ఓతః, అమ్‌ శసోః | 


ఆ ఓత ఇతి చేదః। ఓకారాదమ్‌ శసోరచి ప 
శే ఆకార ఏకాడేక్క స్యాత్‌ | ళసా సాహచర్యా త్సు 
చేవామ్‌ గృవ్యా తే | చేవా అచినవమ్‌ | అసునవవమ్‌ | 
గామ్‌। గానౌ। -గ్వా। నగవా। ౫ జే! గోః। ఇత్యాది | ర్డీ 
తో ణిడిని వాచ్యమ్‌ | విహిత విశేషణంచ। తేన! సు 
జగ్టిః! సుచ్యా వె |. ఓ శారా న్టాద్విహీతం సర్వ నామె 
న వ్యాఖ్యానా న్నేహ | హీభానో | (హీభాన 
వ।ః। ఊ్మొ = శమ్ముః స్మృతః యన స్క స్టృతెః। స్మ 
తావే । సృ తావః | సృ తామ్‌ | స్ట్టృతావా; స్క 
తః! ఇత్యాది ఇతో్య్ళోదన్నాః || 

వో 


286. ఓతః, అనుచోట ఆ, ఓతః, అని పదవిభాగము. ఓకారా న్తము 
కం పె అమ్‌ళ స్సుల కవయవమగు నచ్చు పరమగునపుడు ఆకార మేశాబేళమగును. 
“అచ్చి అనుపదము ననువృ త్రి చేయుటవలన శస్పదముచే సుబ్విభ క్రికే గవాణము 
గాని బహ్వల్చార్థాచ్భస్‌ కారకాదన్యతరస్యామ్‌ (5.4.42) నూత్ర విహితతద్దిత 
(పత్యయమునకు (గవాణము కలుగదు. ఇట్టి శ స్సుయొక్క_ సాహ చర్యమువలన 
అకు పదముచే సుబ్విభ క్రికే గ్రహణము గాని, తిజ్ణునవ గ(గహణములేదు. కావున 
అచినవమ్‌ (చిజ్‌ ధాతువునకు లజు తేమ ఫురుషెకనచనము, ఆచి +నో_ 
అమ్‌ ఇత్యాదులలో మిబా'చేళమగు నమ్ము, పరమగునపు డీ యాత్వము రాదు. 
న్మూత్రేమున కోదాహారణాము (నో + అమ్‌ గో శస్‌) గామ గాః. -గామను 
చోట నాత్వమప వాదమగుట చే పరమెనను వృది (ప్రవ ర్హింపదు. గో+టా। 
ఇత్యాదులందావా దేశము. గవా ఇత్యాదులగును, _ జనీజసోశ్చ, సూూతముచే 
జసీజస్సుల ౦దు వూర్వరూపము. గో! 2 (వా ఓతోణిదితివాచ్యమ్‌, విషిత్ర 
చేశేషణంచ. గోత్రోణి త్తనునూతమున గోళబ్రము నే (గహించినచో తపరకరణము 
వ మను గావున గకారము' వివథీతము గాదనుటచే ప్‌ ననద్‌ యో వచ 
నము. ఓకారా న్స శజ్బముకం కు ఏహితమగు ననా కతు కన 
(త్య యసద్భశమగునని (న ఇట్లు చెప్పుటవలన సుదో్యోళ బ్బము (శోభనా 
ద్యాః యన్మీన్‌ == (ప్రకాళమౌానమగు న _న్లరిత్నముగ ల దివసము) నకు వృదియగును. 


సుద్యాః, నుడాన్టీవ, సుద్యావః. కేవలద్యోళ బైము ప్ర్రీలిబ్లనుగుటచే బేహు వీపి 


162 కాముదీశళదాగ మము [సూ 287 


యుదాహారింపబ డెను! ఓ కారా న్గముక ంశు విహితమగు సర్వ న ణి తగు 
నని వ్యాఖ్యానము చేయుటవలన హాభాన్యో, సూభానవః, 1 అనచోట ణీద్యదా 
నము వారితముగును. శ్వేుభాను + న్కు హేౌభాను 4 జహ్‌్‌ ఇచట (క మముగ 

“(వాస్టస్య శీణక, సూ. చే గుణము * జనీచ, సూ, చే గుణము, (పవ రి రించిన 
పిమ్మట సర్వ టా వూకారా వ్రముక ౦ పి పరమయినదగుట చే న వము 
ప్రసకృ కమగుచున్నది. విహితవిశేషణమున్న ఫు డిచట సర్వ నామస్థానము ఓకా 
రా "నృముకం కి విహితము గానందున దోషము వారింపబడును. సతో శబ శోబము 
నుద్యో శబ్ద సదృళము, (స్మృతః ఉ;, యేనస్క, శివుని స్మరించు వాడు) స్మృతః, 
స్మృతావా, స్మ్యృలౌవు, ఇ త్యాదులలో యటం సృ తామ్‌, సృ తాః 
అనుచోట నాత్వము (పవ రి రించును. 


కద నృత బములు సమౌ ప్రి నొంచెను. 


* 287. రాయో హాలి. 7.2.55 (రాయః. వాలి. 
(ఆ, విభక్తా) 


రెళబ స్వ్యాకారో౭_ నాదేశస్సా కదలి విభ కొ । 

oo DD ఆని వని 
ఆచి ఆయాబేళః।; రాః। రాయా! రాయ్మ। రాయమ్‌। 
రాయా। రాయః! రాయా । రాభ్యామి'త్యాది | ఇతే 
దాన్నాః! గ్గ గక గావ! గూవః। గ్రావం। గావ"! గావః | 
ఇత్యాది | జాతో2_ కాక ఫోరితీషా నప్రవ క్ర రణే! ఐజౌా 
జతి సూ తేణ ఓడాతోస్సావర్థ్యాభావజ్ఞాపనాత్‌. | 


ఇత్యజన్తాః పుంలిజ్హ్‌ *; 


287. ,రెశ బ్రమునకు వాలాదివిభ కి కి పరమగునపు డాశారమ న్లాదేళమగును, 
అజాదివిభ క్రి పరమగునపుడు, ఏచో౭_యవాయావః అను నూ. వ ఆయా చేశ 
మగును. గః (రె + స్‌) రాయా (రె + బి ణు రాయః, రాభ్యామ్‌. 
ఇత్యాదులు. 

వద _నృములు సమౌ ప్రి పీ నొంచెను. 


గః (గ -[ స్ఫు చన్దుండు. గానె (గ్గ + జొ (గ్రావమ్‌, గ్గ భాన్‌ 
ఇత్యాదులు. “నజ చ్‌, సూ తారమ్మ సామర్ట బ్రమువలన సోకాశాశారములకు 
సవర 'సంజాభావము జూషితమని సంజ ర న చెప్పుబడియె. అందువలన 
సీ ళస్పమునీ కమ్‌ శస్సులో పరమగున పుడు, * కౌతోజమళసోః (286) నూ. శే, 
నాల్వేము (ప్రవ ర్రించదు, 


అజ స్ప పుంలిజ్ఞ goss ముగి సెను. 


వాసు 


8. అజన్త స్త్రీలిజ్ల ప్రకరణము 
నగ 
రమా (రమయతి) రము ధాతు పకృతిక ణిజ నముకం కు నచ్చషిత్య యము 
చేసిన, రమ్క అను కృద స్ప (పొతిపడిక మగును. దీనికి 6 09 ళు IS వివమయందు 
టా ప్ప్ర్రత్యయము చేసిన), రమా అని యగును. లిబ్రవిశిస్ట ప పరిభాష చే స్వాదు 
లుత్పేన్నములగును. రమొ + స్‌, ఇచట సులోపము. 


* 288. జౌజ ఆపః 7.1-1156. జౌజం ఆపః (అద్రస్య, శ్రీ 
నాయన దాత ర సెంజ =వీన కాడ 
ఆ బన్నానజై ఎవ స్ట్‌ ఫ్రీస్య్యాత్‌ | గై త్య 


కాంబిభ En | రమే! రమా । 


95. ఆబ _నమయిన (టూావ్‌ ఫాల్‌ ౪ తాన్‌ వ్‌ ఏ అబ్బముక ంకు పరమగు 
రుజ్‌, నకు ఫీ భ్రావమగును. (పథమౌద్వితీయా విభ ప్రల ద్వివ చనమగు శో కు "కారము 
నకు కు జ్‌ అని (పాచీన వ్యాక రణములందు వ్యవహారము. రమా + బె, ఇచట 
నీ సూ త్రముచే శ్రీభావము,.  ఆధ్దుణః (70) సూ. చే గుణము. రమే. రమా 2 
జస్‌ , సవర్షి దిష్భ మః రవమొ:. 


* 289. బంబుదౌ చ, 7.8_10౧6. సంబుస్తొ ఐ (ఆప వత్‌) 
యి 


ఓ 


© 


ఆప ఏకారః స్వాత్‌ సంబుడౌా | ఏజ్‌ వాస్యా 
ల థి 
దితి సంబుది లోపః | హేరమే। హేరమాః। రమాషమ్‌ | 
రమే। రవ?? స్తీ న, త్వాన్న త్వాఒభవః ॥ 

289. అబ్నన్హమగు నజ్దమునకు సంబుద్ధి పరమగునఫు జేశార మాజేళ 
మగును. కమా + స్కు పరమగునీ యోక్వము, హల్‌ జ్యూది లోపమును 
బాధించును. ఏత్వము వచ్చినతరువాత ఏజ్‌ (హస్వాత్‌ (794) నూ. చే, 
సంబుది లోపము, హౌరమే. హేరమా 4+ కు, జు జ ఆపః (288) నూ. చే, 
సత్వము, గుణము "హేరమే.  హేరమా + జస్‌, న హీరమాః. 
రమా + అమ్‌, అమి వూర్వ: (195) సూ, చే, పూర్వరూపము, రమాకో. 
న. శీ ఛ్రావగుణములుు రమే. రమా + శస్‌, పూర్వ 'సవర్ష దీర్ధము. 
రమా స లిజ్ఞమగుటచే  తస్మాచ్చసోనఃపుంనీ (197) నూ, చే, సత్వము 
రక కు. 


* 290. ఆడజిచాపః. 78 118. ఆజ చ ఆపః (ఓసీ | ఏత్‌ ) 


ఆజి, ఓని చ, పశే అబ న్దస్యాజ్ఞస్యఏకారఃస్యాల్‌ | 
రమయా | రమాభ్యామ్‌ | రమౌాఫఖిః ॥ 


9290. ఆబ _న్వమగు నజ్జమునకు, “ఆజ్‌ ? (టా కీన్‌ ఇవి పరమగున ప్ర 
డేకార మౌా'దేళమగును, రమ్‌ + టా, ఈ సూూతముచే "సత్వము. ఆయా'దేశము, 
రమయా, 


184 కాముదీశరడాగమము (సూ. 291, 292 


* 291. యాడాపః. 7_8_11క యాట్‌ , ఆపః (జీత్‌ 


ఆపః పరస్య జీద్య చనస్య యాడాగమ- స్యాత్‌ | 
| 
వృద్ది శేచి | రమాూాయొ | సవరదిర [; రమాయా. |! గమ 
థు Be భె ఖం | 
చమూ | రనూణామ్‌ు ! రదూయామ్‌ ! వరవమమయో;। రమొ 
సు! ఏవం దునాదయిు | 
౧ 


291. ఆబ నముకంశు పరమగు Was (జే జస్కీ బస్‌ జ 
=] 
యాట్‌ ఆగవుమగును. గదూ . తే. జూనూూ మరయు LS కు వలన, విభ క్షికా 
ద్యవయవమగును. రమా . యావ, వృద్ధి కేచి (7) సూ. చే, వృద్ధి. 


రమూయి. "రమా ఇ ఆన్ని వా? కూ ఆస్‌. సవర దీర ము, క 
బస్సుయందు నికే (పక్రియ నూహించునది. ఇమా +! ఓస్‌. ఇచట ఆజిచాపః 
(290) నూ. చే, “నేత్వము అయా'ేళము, రవముయో. 2. రమా , ఆమ్‌, (వాస్వ 
(209) సూ, చే నుడాగమము. ణత్యము. రమాణామ్‌, రమా + జి. 

దేరామ్‌ (271) సూ, చే కరగక మా యా డాగమ సవర్ణ 
దీర ములు. రమాయాక్‌. ఆకారాన , సీ లిగములగు దున్తాదిశస్టముల (పక్రియ 


ఖు EO UCIONS 
నిశే యూపొంపదగును. 
గలిగి 


* 292, సనా నాగ్‌ 7_3_114 సర్వనామ్న$, 
స్వాట్‌, వాస్వణ చ. (ఆప జత) 


ఆబ న్హాత్సర్య'నామ్న 2, పరస్న జీత, స్వాట్‌ 
స్వ్యాదాపశ్చ వాస 81 యాటో2_పవాద: | సర్వ క | 
సర్వస్యాః 2 | ఏకాదేశన్య పూర్వా న్ద్వేన (గవాణా 
చామి సర్వనామ్న ఇతి సుట్‌ | సర్వాసామ్‌ | సర్వ 
, స్యామ్‌ | సర్భయోః | సర్వాసు | ఏవం విశ్వాదయ 
మ |] 


292. ఆఒ_న్హమగు 'సర్వనామముకం మొ పరమగు జిత్తునక (జే జనీ, జస్‌, 
జి స్యాడాగమమగును, ఆబ_న్ఫమునక (హస్వమునగును. ఈ యాగమము, యే 
ననాషప్రా ప్ప న్యాయము చే (145) యాడాపః, సూ తవిహిత యాజడణాగమమున 
కపబాదము. సర్వా + కే ఇచట స్వా డాగమ (వాస్వములు. సర్వ + స్యా + ఏ, 
వది. సరషసెష సరం + జనస్కీ జస్‌,. సాగ్గణాగమ |వాస్నములు సవర దీర ము. 
ద్ధి. సర్వస్య. సర్వ + జని, ఫ్ర్‌శాగమ (ప్రాస్వములు, సవర్శదీర్ణ 
సర్వస్యాః, 2. ఆబ _నమునకు సర్వాదిగణమున పాఠము లేనందున, సర్వా శబ్దము 
నకు, సర్వనామసంజ్ఞ పాప పీంపకున్నది. కాని సర్వశబ్దమునకుగల స సర్వళబ్ల 
మునకు టావ్‌ 'ప్రత్యయముతో వచ్చిన సవర్ణ దీర్ణ ము (ఏశాబేళము నకు సూర్యా 
నృవద్భావము (అఆనాదివచ్చ 76) వలన, షొ నమందునగును. కావున), ఆమి 
లాం ar జారి | 
సర్వనామ్నస్సుట్‌ (21 ర్స్‌ సూ, చే సర్వా శీ ఆమ్‌, అనుచోట సుజాగను 
మగును, సర్వాసామ్‌. సర్వా + జే. జప్రత్యయమునకా మాచేళము. స్యాణా 


సూ. 298] అజ న్హ ప్రీలిజ్ల (పకరణము 185 
గమ (వాస్యములు, సర్వ్యస్యామ్‌. “శేషము రమాళబతుల్య ము, ఆజ నములగు 
విశ్వాది సర్వనామ శబ్దములు సర్వాళ స సదృశ ములు, 


* 2983. విభాసాదిక్ళృమా సే బహువీహొ, 1.1.28 విభాపా, 
దిక్సమూ సే, బహువీహొ, (సర్వనామౌని) 


ఆత సర్భగామతా వాస్యాత్‌ | డ్‌ త్త్‌ర వూ 
ర్వ సై! & క్రవూర్యాయె | దిజ్నామౌన్య న్స నరాలే, 
ఇతీ పతిపదో క్ష కస్య దిక్సమౌా సస్య గవాణాచ్నే 
జా । యో క్రర్కా, సావూర్యా, యస్యాః ఉన్ము-గా 
యా_స్తస్యె డ్‌ త్తరవూర్యాయె |! బహు వీపీ (గ 
వారాం, సు అ నర ర్య, శాలామె | చా 
హాయి ఇత్యర 1 అవురీత్యు శే శకేశ్నేహా। ఆ నరాయై 
నగి లెఫ్ట్‌ |] 


298, దిగ్వా-చ కముల నుచ్చరించి విధింపబడిన, బహు వీహి సమాస 
మందు పూ ర్యాదులకు, సర్భనామసంజ వికల్పముగ నగును. బహు, వీహీ సనూస 
మందు పూ ర్యాదులు గౌణము లగుటవలన నషా _ప్ర పమగు సర్వనావమ సంజ ఈ 
ప వికల్చ్బముగ వీధింపబ డెను. సర్యనామస ంజ్ఞాపడుమం దుడాహారణము, 

ఉత్తర పూర్వ-నె సై (& త్తరస్యాళ్ళ పూర్వస్యాళ ఏ దిహోర్యద న నరాళమ్‌, ఊ త్త్‌ర 
పూర్వా, తె §) పూర్యో త్తీర దిక్కుల నడుమశున్న దిక్కన-గా, ఈశాన్యము. 
ఇచట డిజామాన్య న్లరాలే (849) సూ, చే, బహువీప్‌ a స్యాట్‌ (హస్వ 
ములు. సరరనాశు లర "లేనపుడు ఉ త్తరపూర్య్వాయె అని యగును. ఇచట 
యాడాగమము, సూూతమున దిక్భమాసపదముచే, దికృబ్దము నుచ్చరించి, సమాస 
మును విధించు, దిజ్వ్నామొన్య నర్తాలే (849) సూూతేవిపీతమగు, సమాసము నే 
(గ హీంచుటవలన అనేక మన్య పదాగ్జే (884) నూ. చే విధింపబడు ది్య్వాచక 
ముల 'సమాసమం దీ సూత్రము (పవర్షించదు. ఉదా! ఊ త్త పూర్యాయె, 
(ఆ త్తరా, పూర్వా, యస్యా.:తస్క్య్య్రైె ఇచట నుత్తర పూ ర్య్వాళ బ్ర నుజ్తూనకువలన 
తూర్చుదిక్క ను త్తరదిక్కుగ తలంచిన క్రీ! ని బోధించును. స్యూత్రమున 
దిక్ళమా సపదము 6 % దిజ్నామాన్య న నరాలే (కశ సూత్రేవిపీత సమాసముసే 
(గహీంచినపు జా స్తూతము బహు వీవ్యాధి కారములోని దగుటచే; నీ సూత్రము 
లోని బహు వీహిపద మౌవళ్యకము గానందున నది స్నహారముగును, అ న్దరాశ'బ్ద 
మునకు జఉద్వచనములలో, స్యాట్‌ (హస్వములగును,. అ నరక (శాలాయె 
చావ్యామగు కాల కొజకని యరము, అ నరళబ్బమునకు, ల నాకం కు, 
విధించు “అ న్దరం బహొర్యోనోప సంవ్యానయోః, అను సర్వాడిగణ సూతే మున్య 
ఆఫురి అను, (పతిపేధ ముండుటవలన మ దము నిశేష్యమగునపు డ నర 
శ బ్రమునకు; స నానుంక. యుండదు. త రాలా (నరె్య) 

| 24 : 


186. కౌెముదీళరడాగనుము [నూ, 294 


* 204. విధాపా డింతీయా కృతీయాభ్యాక్‌. 7_8_115 వి 
భాహ్య ద్వితీయా తృషియా భ్యా హ్‌, (జీతే: స్వాట్‌, 


ఆభ్యాంవేతః, స్వాట్‌ స్వ్యాదాపశ్చ(వాస్టుః। ఇ 
దం సూతం త్య కం శకము! తీయస్య జీత్సూప 
చక శస రి 
సంఖ్యానాత్‌ | ద్యొితీయసె ల | డ్వితీయాయె | ద్వితీయ 
స్యాః ! ద్వితీయాయా: | ద్వితీయ స్మాష్‌ | ద్యతీయా 
యామ్‌! "శేషంరమావత్‌ |! ఏవం తృతీయా! అమ్బా 
ర నద్యో రషస్యః | హీఆమ్బు | హేజక్క! హేఅల్ల | 
అసంయుశా యే డలకా సదంతాం ;హసో న। 
జి 0 ఏ అ వీ 

హీఅమ్బాడే। హేఅమ్మాళే। హేఆమిశే। జరా । 
జరసా। శీఖావాల్చ్సేర త్వాజ్బరస్‌ | ఆమి నుట పర 
త్వాజరస్‌ |  జరసామిత్యాది | పకే వాలాదౌ చ 

జ 
రవౌొవత్‌ | ఇవా పూర్వ విపతిే. ధేన శీ భావం 
కృత్వా సన్నిపాత పిభా పాయా అనిత్య తాం చా 
(శిత్య జరసీ ఇతి ేచిదాహుః। తన్నిర్మూలమ్‌ | 
యద్యపి జరసాచదేశస్య స్టానివ ల్త్వేనాబ నతా మా 

ల ణి ఎవి అవి 
(శిత్య కౌజఆప, ఆజిచాపకు యాడాపః (హస్వ 
నద్యాపః, జేరామ్‌ ఇతి పఖ్బాపీ విధయః (పా 
ప్తాః | ఏవం, నస్‌ నిక్‌ పృత్సు . త థాప్యనల్వి ధా 
విత్యు కేర్న భవ ని; ఆ అవబితి (పళశ్శిమ్య ఆశారరూ 

టి వా" య 
పసె్యనాపః సర్వత్ర గహణాత్‌ | ఏవం వాల్‌ జ్యా 
దినూ, లేపి, ఆ ఆర్క్‌ కీ- ఈ. ఇతి (పశ్రేపాదతి 
ఖట్వః, ని స్కా. శామ్బిరిత్యోది స్‌ ర (గహణం 
(పత్యాఖ్యయష్‌ | నవై వమప్యతిఖట్యా యేత్య|త్ర, ' 
స్వా(శయ మాశారత్వం, స్టానివద్భా వేనా పం ణా 
(శిత్య యాట్‌ స్యాదితి వాచ్యమ్‌ | ఆబ నం యద 
జం తతః పరస్య యాడ్విధానాత్‌ | ఉపసర్జన హ్రీక 
త్య యే తదాది నియమౌత్‌ | పద్దన్న ఇతి నానీకా 
యానక్‌ |! నసః। నసా। నోభ్యామిత్యాది | పే 
సుటి చ రమౌవత్‌ | నిశాయా నిక్‌ | నిళః। నిశా॥ 


294. ద్వితీయా తృతీయా శబ్బములకం కె పరమగు జీద్వచనమునకు, 

' స్యాడాగమము ఆబ _న్రములగు వీనికి (వాస్యమున్కు వికల్పముగ నగును. ద్వితీయా 
తృతీయా శబ్దములు తీయ పత్యయా నస్తములగుటవలన 66 ఏభాపా (ప్రకర శే శ్ర స్య 

బీత్సూప సంఖ్యానమ్‌ ? ఆను వా _ర్థికముచే తీయ పత్యయా _న్గములక హోత్సులు 


నూ, 294] అజన సీ లిబ్బ (ప్రకరణము 187 
పరమగునపుడు విధింపబడిన నికల్స్న సర్వనామ'సంజ్ఞై వలన గ్వితీయస్కె, ద్వితీ 
యాయొ ఇత్యాది రూపములు టా గాన నీ సూత్ర మౌవళ్య కము గాదు. 
ద్వితీయ. స్వాట్‌ (వాస్వములు, ప ద్వితీయాయె ౫ యాడాగవుము దః 

డ్వితీయా తృతీయా శ బములు, జిత్తులు పరమగున ఫుడు స్యా డజాగమ పక్షమంటు 
సర్వాశ బ్లసదృశములు, స్యా జాగవ మాఖభ్రావ పతీమందు డీ.త్తులకం కె నితర 


విభ క్ల కోలందును రమా శబ్లసద్భశోములు, 


మాతృవా చకములగు, అమ్మా న. అల్లా శబ్బములకు, es పర 
మగునపుడు అమ్మాగ్ధ నద్యోః (265) సూ. వ (వాస్యమగున. పిమ్మట ప 
తోపము. హేెఅమృ. ఆక్క. "హీజఆల్ల, శేషము రమౌళబ్రసదృళమే. 
సంయు కృములుగానటి, డకారఖ లకార్కం కకారములు గల తర ములకు 
సంబుది పరమగున పుడు, (హాస్వము రాదనవల యును. (క్రమముగ నుదావహారణ 
టు. కూఅమ్బ్చా డే. హీఆమ్మా లే, హేఅమ్చిశే. కావున నీ శబ్దములు 
సం పరమగున ఫుడును మ hae జరా. జరా + సు. హాల్‌ జొంంవ్‌ 
(258 నూ. వే సులోషము. జరా 4 కు. ఇచట నొకారమునకు జొజ 
ఆపః. (288) నూ. చే శీభావము, జ రాళబ్బమునకు జర సా దేశమును, (పస క్తృము 
లగుచున్నవి. తుల్య బలముగల నీ రెండు హ్‌ నృృములవ, విరోధమున్నందున, 
కకక (పతిశే పడే పరం కార్యము '? (176 మ చే. పరమగు జరసాొడజేశము 
ie eh చాధించి (పవ ర్లించును. జరసౌ. జరా + ఆమ్‌, ఇచట నామ్‌ 
(పత్యయమునకు (ప్రస క్రమగు నుడాగమమును బాధించి పరమగు జరసా జేశము 
జరాళబ్దమున కగును. జరసామ్‌. జరసా చేశా౭_భావపక్షమందు, వాలాదివిభ కులు 
పరమగున పుడును, జరాళ బృము రమొళ్బసద్భృళము. జరా | జౌ, ఇచట పూర్వ 
విపతిేధముచే ఫీఖావమను చేసీ సనగ పరిభాష క నిత్యత్వము నాశయించి, 
జరసా'బేశమును చేయుటవలన, జరసీ అని యగునని కొందజనిరి. పూర్వ వి పతి 
చే థా శయణమందును సన్ని పాత పరిభాషక నిత్వత్వమును శప్పుటయందును 
ప్రమాణము లేనందున వారిమతము నిష్ప్రమోణము. జరఫౌౌ జరసా, జరసే, 
జరసామ్‌, జరసి ఈ రూపములందు జరాళబ్దమునకు (ఆబ _నమునకు జరసా 
జేశము వచ్చున పుడు ప జరసాదేశమునం చాబ _న్తత్వేము నాళ 

యించి (క్రమముగ, జౌజఆప:, ఆజిచాప యాడాపః, (హస్వనద్యాషోనుట్‌ , 

జేరామ్‌ నద్యామ్నిభ్యః, ఈ యెదు సూత్రముల చే శీభా వాదులు (పొ ప్తములగు 
చున్నవి. ఇక్షు నాసీకె, నిశా, పృతేనా శబ్బములక్కు నస్‌, నిళ్‌, పృత్‌, 
ఆతేశములు (పవ ర్రి రించున పుడున్కు శీభావాదు లయిదును (పౌపప్త పము అలగుచున్న వి. 
కాన నివి కృ తాకృత (ప పసజ్ఞము గలవగుటవలన నిత్యములగును, ఇవి పరమగు 
జరసా'దేశమును బాధించి (పవ ర్థించును. వీనిలో ను డ్యాడాగమములు వచ్చును 
దజాది విభ కు కులు పరముగానందునను మిగిలినవి వచ్చునపుడు సన్నిపాత పరిభాష. 
చేతను జరసా-బేళము (పవి రింపకుండుటశే నీ ఎంసాంలకలు “జురచా? “వెందలగు 


188 కాముదీశరచాగమము (నూ, 294 


తూపములు నీది ంపకన్నవి (ఇది యద్యపి, అను శజ్మా_(గన్గమున "కాశ యము) 
కాని *జౌజఆపః* మొదలగు నయిదు సూత్రము అందును “ఆ ఆవ్‌ ’ అని 
(పశేపముచేసీ యాకారదూపమగు నాష్తూనే నం నాకార రూపము 
వర రృ భర్మమగుటవలనను “ అనల్విధ” ” అను నిషేథముచే స్టానివద్భావము (పవ ర్షిం 
ఇదు. కావున జరసా బేశము (పవ ర్ల 36ఏనపిదప నాకారరూపమగు 'నాబ _న్తత్వీము 
లేనందున శీఫావాదులవ (ప్రస కి లేనందున నివి నిత్యములగునను శజ్క_ నివృత్తి 
మగును. కావున నీ సలములందును జరసాబేళముగల రూపములు సీదములగును. 
(ఇది సమా ధానాళశయము) ఈ రీతిని వాల్ల్యావ్‌ (258) నూ|త్రమునరేదును క్ర 
ఆవ్‌” జీ ఈ అని (పశ్తేషమును చేసిన ఈ అతిఖట్వ: ’ నిప్కైశామ్బిః, ఇత్యాదు 
లందు సులోపష్మ్పపస క్రి కిలీచు గాన నచట సులోప నివ్ఫ ల్ల తికొటుకు చేయబడిన వర 
(గ్రహణము (ప త్యాఖ్యానము చేయదగును. యాడాపః (291) సూ. చే నాబ "స 
మగు నబ్దముక ౦ లు పరమగు జీద్వచనమునకు యా'డాగ మమును విధించుటవలన 
“ ఖట్య్యా మతి కానాయ ” అను ల మగల “అతి ఖటాాయ ” (అతిఖట్వ జ) 
ఆనుచోట యఖాది సుబ్నిమి త్తేకమగు దీర్టము (ప్రవ ర్థించుటచే సహజమగు 
నాకారమును, స్థానివద్య్భావము లే నాబన _న్తత్వేము నాశ్రయించి (ఆళకారరూపమగు 
నాబ నము సీదమగున్ఫు విభ క్షికి యాడాగమమును శజ్కే_౦పవలదు. ఇచట 
-నాబ "న్తమగు ఖట్వూశ పై మబ్దముకాదు. ఆజ్ఞ గ గల అతిఖట్వళ బై మాబ నము 
స్త. ఆబ నమన నావ్‌ ప్రత్యయము జీని ం విధింపబడునో యది యాది 
యందును ఆవ్‌ న్‌ ప్రత్యయ మంతమందును గల కోబరూూపము, 66 (పత్యయ్మగహ ణే 
య స్యాత్సవిహిత ః తదాబే సద _నస్య (గవాణమ్‌ న అను ne స్‌ యర్థము 
గర (పత్యయమును (గహించునపఫు డా (ప్రత్యయము 'జీనికం పి విదేంప 
బడునో యది యాదియందును (పత్యయమ నృమందునుగల శబరూపమునకు (గవాణ 
మని పరిఖా హెర్ధము, ఖట్వ అనునది టావ్‌. ప్రత్యయమునక (పకృతియగుట చే 
ఖట్య్యా అప. ఆబస్తము గాని అతి ఖట్వా అనునది గానేరదు ఇచట అతి 
ఖట్య శబ్ర శబముక ౦కు శ (ప్రత్యయము విధింపబడుటచే నతి ఖటా్యా ఆను 'సముదా 
అఆయమే ఆజ్జమగును, కావున కాం కి వారితమగును, (పృ స్తీ పత్యయే 
చానుప సర్జ-నేన, అర్థము :___ స్తీ ప్ర పక్యేయము (టాబాదులు గపీరపపడునపు 
డనుపసర్హనము (ధక ఇ విషయము తదాద నియమము లేదు. Bn 
(ప్రత్యయ గవాణ పరిభాష చే (పౌ ప్తకుగు తదాది నియమమునకు నిే పేధము. (స్త్రీ 
(ప్రత్యయ పరిభాష. (పవ రి seared “అత్రి ఖట్యా అను సముదాయ చే 
మయ్యెడిని. శాని ఉపసర్జన సీ (ప్రత్యయము (అ|ప్రధానము విషయ మె ంా 
పరిభామ (ప్రవర్షించనందున (ప్రకృతమున నతి ఖట్యా అనునది యుప సర్షన శీ 
(పత్యయమగుటవలనను (పత్యేయ(గవాణ పరిభాషచే తచాది ass. 
శావున నిచట యాణాగమము రాదని 'సమొధానాశయము. పద్దన్నోమౌస్‌ 
(229) నూతమువే నానీకా శబ్దమునకు శసాది విభ కలు పరుగున ప్పుడు నసా 


నూ. 295, 296] అజ న క్ల ఢ్రేలిజ (ప్రకరణము 180 


జేశము వికల్పముగనగును. నసః, (నానీకా £ శస్‌్‌ నస్కా స్వాం, ఇత్యా 
దులు. నసా బేశాఫావ పఠుమందు సర్వ నామస్థానమందును నాసికా శబ్దము 
ళమౌొ శోబసద్భశము. పద్దన్నొమౌన్‌ సూ, వే, నిశా శబ్దమునకు నిశాబేశమగును. 
నిళః, (నిశా + ళన్‌), 
* 205. [వశ్చృ భిస్‌జ సృజమృజయజరాజ (ఫాజచ్చశాంప:, 
8_2-86. (వశ్చ అక చృళా'మ్‌, హః (మలి, 
పదస్య, అడే 


(వళ్చాదీనాం సపావాం ఛశా 
పుకారో2_ నా దేశ; స్యా జాలి పదానేచ | షుస్య 

తాలి 

| 


పే త్య! చ ర్వమ్‌ | తస్యాసీదత్వా చ్చృయోా 
ద్వితీయా ఇతి టతయో ప్ల థె”న। పేపదాన్నా టోరితి 


షత్వంన | నిట్లు | నిట్సు || 


295. సూ తేమున (వశ్చాది ఫాజ న ధాతువులథ ఛకార శవర ర ములకును, 
ద్వన్ల ము, వళ్చు (ఖస్‌ జ్ర స్ప, మ్సజ యజ రాజ్య (భజ ల్‌ యేడు 
ధాతువులకును ఛవర్శ శవ ర్దాన్తములకును ర్యుల్‌ (పత్యాహారవర్ష్శము పరమగున ఫు 
డును పదా స్తమందును పార మన్తాదేశమగును. (నిక్‌ 4 భ్యాక్సు నిక్‌ శబ్దము 
శవర్తాన్తమెన పదమగుట చే నిశట సత్యము నిష్‌ 4 భ్యామ్‌, జ క్వ్వముభే 
పశారమునక డకారమగును. నిడ్భా గమ్‌ నిడ్శిః (నిశా + ఖిస్‌్‌ Wes 
(వ్ర నిక్‌ సునిడ్‌ + సు ఇచట, డఃసిధుట్‌ (182) నూ, చే సకార 
మునక ధుడాగమము. నిడ్‌ ధ్‌ + సు, చర్హ్యముచే డఢకార ధకారములన 
(కమముగ టకార తకారములు వచ్చును, లన టశార 
తకారములక్క చయో ద్వితీయాళ్ళరి పౌష్క్టరసాటే రితి వాచ్యమ్‌ (181) అను 
వార్టికముచే విపాతములగు ఈశార థశారములు రాను. “ నపదానాత్‌. ౧ అను 
ని షేథవఎబవలన ష్టుత్వనూును రాదు. కావున నిట్లు, నిట్సు అని యగును. 

విశ :___రాజ ధాతువు సాహ చర్యమువలన (భాజ్‌ అనుదానిచే ఫణా' 
దులలోని (భాజ భాతువున కే (గవాణము గల్లును. కావున ఫాణాదిక (ఫాజి' 
ధాతువునప షత్వముచ్చే విభాట్‌ అనియు," ఫకాది బహి ర్యూతమగు దానికీ 
కత్వమువలన, విభాక్‌ అనియునగును. 


* 296. పషథోః కన్ఫి 8_2_41. పఢోబ కం నీ, 
షన్య ఢస్య చ, కఃస్యాత్సళా రే పరే! ఇతి 
తు నభవతి। జక్ల్షం (పత్యనిద్ద శ్వాత్‌ | శేచిక్తు (వ 
శ్చాది నూ! తే చాచేర్థాతోరీలి సూ శ్రాచాతోకి 
త్యనువర్త్హయన్ని | తన్మ్మలే జ శ్వ్వేన జకా శే నిజ్ళాస్టన్‌ | 


190 కాముదీశరదాగమము (నూ, 296, 297 


నిజ్బిః | జశ్తగం శ్చుత్వమ్‌ | చ రమ్‌! నిచ్చు । చో; 
కరిలి, కుత్వం తు నభవతి! జ శ్లషస్యా లే 
(వా) మౌంసపృతనాసానూనాం, మాంస్‌ పృత్‌ న్న 
నో వాచ్యాళ్ళసాణా వా! సృతః | పృతా। పృ 
ద్చా్యామ్‌ ? పకకే సుజీ చ రమౌవర్‌ | నోపా, విక్ళ లా 
వత్‌ | నుతిః (పాయీణ హరివత్‌ | స్త్రీ శ్వాన్న త్వా 
భావః |! మతీః | నాత్వంన। మత్యా॥ 

206. పకార ఢకారములక 'సకారము పరనుగునపుడు కకార మాచబేళ 
మగును. నిష్‌ + సు, అనుచోట రులాంజకో చ్వే, ఆను సరాతేమును గటీం చి 
యీ నూత మసిదమగుటచే జక్షషమే (పవ ర్లించున్కు గాని కాదేశము (పవ 
ర్తీంచదు, క్రొందటణు ప (వశ్వాడి నూ తములోనికి, ష్‌ 
వ్రోర 4 (826) ) స్మూతేమునుండే భాతోకః & ఇను పదము ననువృ శ్రిేయుచున్నారు. 
('వశ్చాదులు థాతువుశే "వున ఛాతో., ఆనునదె ఛకారళనర్ల ముల శే విశేప్యము. 
ఛవర్షాన్నములు శోవర్గాన్గములు నగు ధాతువులకు పషత్వమని త మగును. ఈ 
మతము ఏ (పశారము థ్‌ ఇ భ్యామ్‌, ఆనుచోట నిక్‌ శబ్దము ఛాతువు గానం 
దున పుత్వము రాదు. జశ్త్వముచే జకారమే వచ్చును. సీజ్‌ భ్యామ్‌. నిజ్‌ ఇిః, 
నిక్‌ + సు. జశ్స్వ్వము, నిజ్‌ + సు. క్చుత్వము, నిజ్‌ + శు. చ ర్హ్వము, 
నిచ్‌ + కు అని యగును. చోః కః (880) న్యూత్రమును గుణించి జ శ్వ నున 
మగుటవలన చకారము లేనందున నిచట సత్వము రాదు. శశ్ళోటి (121 
నూ. చే, ఛత్యపకుమందు నిచ్చు, అని యగును. (వా మాంస్క పృతీనా, 
సాను శబ్రములకు, శ సాదులందు, (క్రమముగ, మౌంస్‌, మ. న్ను ఆను నా 
చేళములు వికల్పముగనగును. పృతేః ( పత నా + + శస పతా (పృతనా + 
టా) ఆదేకాభావపకునుందు న. సానమందును, పతే నాశ బ్దము రమా 
శబ్బ'సద్భళము, గ్‌ా శళబ్లము ws శనద్భశము. మతిళ బై మెనీక విభ కు ర్‌ 
లందు, వారి శబ్ద సద్భశము. లికి నుగుటవలన ( ఫుంలిజ్హము కాకండుటవలనో 
ద్వితీయా బహువచనమునందు తేస్మాచ్చసోనః పుంనీ (197) నూ. చే, నత్వము 
శాదు. మతీః, | స్త్రీలిజ్ఞ మగుటవలన నే ఆజోన్నాస్ర్రియామ్‌ (245) నూ. చ్చే 
నా భావము రాదు, మత్యా, (మతి 4 టా), 

* 297. జతి వాస్యక్చ 1.46 జతి, (వాస్వః చ. (యూ, 

స్తా న్‌్‌ ఫ్‌ నది వా అస్త్ర; ఇయజువజ్‌ నా 
ఇయజంవజ్‌ స్టానా ప్రీో్ష్టశిన్నా, నిత్య స్త్రీలి 

జ్లావీదూతౌవాస్వాచ, ఇవర్గోవర్లా న్ర్రీయాంవా 

నడిచి he జితిపే | ఆణ్‌ నద్యాః | మతె్యె | వు 


కయ్‌ | మత్యాః। మేః । నదిత్వప కే జౌదితి జేరా 
శ్వే పాపే లు |] 


నూ, 207, 298] ఆజ న్స, స్త్రీలిజ్ఞి ప్రకరణము 191 

297. (వా SA నదీనంజ య్మపా ప్త పమగుదుండ్క, దిస్టము 
లక్కు “నేయజువక్‌- స్థానావ స్త్రీ (804 నూ. చ్కే ని మేధమువలన నడి యపాప్త 
మగుచుండ నీ నూతము నారంభించుటచే నిది య(పా ప్ప విభాష యగును, ఈ 
నూత మును చెండు వాక్యములు చేసి వ్యాఖ్యానము జేయుచున్నాడు. ముద 
టిడి, తిర విషయకము sss (వాస్వ మయకము. (ప్రథమ వాక్యమున, 
యూ, ఇయజువ = eye త స్వా ప్రఖ్యా ౧, వా అనునవి సంబంధించును. 
ద్వితీయ నాక్య్యనుంధు షా (స్తీ ల్ల. బోధకమగు స్వాం కక్ష ఖో, వా, 
అనునవి సంబ *ధ్‌ం దును. * ఇయజువప్తా న్‌ ౦౮ స్‌తి నమ న్‌ బహు వీపీ 
వలన ఇయిజుపజ్‌ స్మర కోఇాయునకో షయాజువజ్‌ హ్‌ చాలి స్రైతీగ లవని యరము, 
ఇయబువజ్‌ (పొ ప్రీ యోగ్యములు, రీ చ క నిత్వ స్రీ లిబములో నగు 
నీకానోకారా నృములకు, ద్వ చనమ్‌ (జే జని, జస్‌, జా “పన్‌షణెపుడు నదీ 
కల వికల్పముగనగునని (పథ థమ RET ప్ర్రీలీజ్ఞయులగు (వా స్వేవర్ణో 
వర్తాస్తములకు జీద్వచనము పరమగున పుడు చేదిస ౦జ వికల్పముగ నగునని ద్వీతీయ 
వాశ్యార్తము. ద్విలిబ్బక ములగు, ఇషు ఆళని, మొదలన శబ్రములకు నదిసంజ 

ఉంచుట ద్వీతీయ వాఫ్యమి ౧చము ఇవనో వనానములు నీక్య స్రీ లిబ్బముర 

Ee నరము విడువబడినడి. మతి హోము కే వికల్ప నదీసంజ జిదంచన 
ములలో (పవ ర్తి రిరోచును. మతి + చే, ఇచట నదీసంజ్ఞా పక్షమందు అణ్‌ నద్యాః 
(269) సూ. వే నాడాగమము వచ్చును. మే. మతి * జని, జస్‌. నదీ 
స్‌ పక్షమందు, మత్వాః ౬. pa సారిక రాత న పక్షమంబు హరిశోబ్బముతో 
సమానము. మతి , జి ఇచట నదీసంజ్ఞ యున్న పుడు చి | ప్రత్యయమునకు, జే 
రామ్‌ (271) నూ. చే (పొ స్త్రమగు నామౌ దేశమును బాధంచి పరమగు జౌత్‌ 
(257) సూ, చే, నౌత్వము (పా పమగుచుండ. 

* 208, ఇదుద్భా్యాన్‌. 78-117. దే్యే ఆమ్‌, నదీ! . 

నద్‌స 0జి షా మిదుద్భా్యాంపరస్య 'జేరాష్‌ 
స్యాత్‌ | ప పత అచ్చఘేః! మతౌ | ఏవం (కుతి, స్క 
త్యాదయః | 
295. నదిసంజ్ల గల (వా స్వేకారోకారా న్త నములకం చె పరముగు జీ పత 


యమునకు ఆమా'దేశమసును. మతి + జీ అనుచోట నీ సూ[తముచే నామాబేశము. 
నదీసంజ లేనపుడు బం. యుండునుగాన తక్పర్యయు క్ర కార్యములు వచ్చును. 


ఖా 
రం అ - ద్ద 
కావున నిది వారిళబ్దసద్భశళ ము. (శ్రుతి, స్మృతి, మొదలగు ఇకారా న ఒస్తిలిజ్ల 
శబ్బములు మతి శబ్లసద్భళ ములు. 
వివ :___నదీసంజూ రహితములగు నివర్ణో వర్గాన్గములక ౦ కు పరమగు బప 


త్యయమునకు నీ ఆమొ దేశము పరములగు తు చె చుం కాక్‌, న్యూతములచే ఇధి 
తము లగుటవలన నిది నదీసంజ్ఞ గల శోబ్బముల౦'దే (ప్రవర్ధించును. ఇట్లు మాలమున్ల 
నరా కాభ్యా మనునది ఫలితమగును. 


192 కాముదీశరశతాగనుము (నూ. 299, 800, 801 


* 299. (తచతురో త్రీ యాం తిస్ఫ చత సృ 7_2_99. (తిచ 
తురోః (స్రీయాం తిస్ఫచత స స్ప (విభకా 


(ప్రీ లిజ్ఞయో శేతణయోా రీతావా జేశెసో 
విభ కా పరత ః | 


299. (ప్రీ లిజ్ఞయులగు (త్రి చతుర్‌ శ్రోబ్బములకో విభ కి పరమగున పడు, 


(తిసృచతస్ఫ అనునవి, |కమమయుగ wre 
* 8౧౧. అఆచితబుతః, 72.100, అచి, రః, బుతః (తిస్పవత స్ప 
తిస్ఫ చత సృ ఏతయోః బుకారస్య శఫాడే 
త్త స్యాదచి | గుణదీర్టోత్వానా మాప వాదః | త్రీ సః! 
ఆమి నుమచికే తినుట్‌ | 
800. తిస్ఫచతస్ఫ శ బముఆ యొక్క బుకాథమున కచ్చు పరమగున పుడు 
చేఫాడేశమగును. గుణము, న్‌్‌ ము, ఉత్వము, ఏనికి నీ శేఫాడేశ మపవాదము, 
కావున ట్య్మసః 2, ఆని యగును. (తిస్ప + జన్‌, శస్‌ ) తిన్చ + జస్‌ 
అనుచోట, * బుతోజి ” (276) నూ. చే (ప్రా ప్రమగు గుణమునకు తిస్ఫ + 
శస్‌. అనుచోట (పథమయోః స (కతన) సూ. చే (పా ప్త పమగు 
పూర్వ సవర్ణ స మునకు (పియతిస్వ + జసీ, ఇచట్క “బుత ఉత్‌ (280 
సూత్ర పా్త పదును నుత్వమునక, నపవాదమని (గహీంచునది. సీస - ఆమ్‌, 
ఇచట నీ సఫాబేశమును బాధించి. నుమచిర (280) అను వార్డికముచే 
నుణాగమమగును. తిస్ఫ + నామ్‌. నామి (210) నూ. చే, దు 
(ప్రాప్త ప 


* 801. నతిస్ఫ జత స hy 6_4_4. న తిస్ఫ చతస సృ. (నామి షస క్రి 


ఏత యా ర్నామి దీర్చ” న స్యాత్‌ | తిస్ఫ 
కామ్‌ | తిస్ఫషు | స్ర్రీయా మితి (తిచతురో క్షి శేష 
కా న్నేవా। (పియా ఎవ్ర్రుయకి, (తీణివ్యా యస్యా 
స్పా (పియ్మతిః | మలతివత్‌ | ఆమితు, (పియ।త్ర 
యాణామితి పిశేహః | (పియా ససోయస్యస ఇతి 
వగ హాత్కు (పియతిసా | (వియతి సా | (వపియతి సః | 
(పియతి స మిత్యాది | (పియా స్తీ సోయస్య తత్కు 
లం (పియత్రి। స్వమోర్గుకాలు ప్త త్వేన (ప్రత్యయ 
లక్షశణాభావాన్న తిసౌాదేళః ! నలుమశేతి నిషేధ 
స్యా నిత్య త్వాత్స కే (పియతిస్ఫ | రాబేశాత్చూర్వ 
విప్రతిే.భేన నుమ్‌ | (పీయతిస్ఫ జే | (పియపతిస్థాణి | 


నరా. వీ01)] ఆజ న్ల 'ప్రీలీజి (వీకఠణము 08 


తృతీయాదిషు వ న్ట్‌వొణ, పుంవద్భావవికల్పా త్పే 
ర్యాయేణ న్నువ్రభానా। ,ప్రియతిసా | (వీయతిసృ 
గ్రా | ఇత్యాది! జ్వేర ల్వేసత్యావ్‌ | జ 2 | దాభా 
మ్‌ | 8। ద్వయోః 2| గారీ! గార్యా। శార్యః। నదీకా 
ర్యమ్‌ | ఫేంగారి | గెర్యె! ఇత్యాది |, ఏవం బాణీన 
ద్యాదయః।  (పాతిపదికగవాణే లిజ్జవిశిప్రస్యాపి (గ 
నాకా దనజి, ణిద్వద్భా వేచ ప్రాస విభకా లిబ 
విశిప్తా గ వాణమ్‌ | సఖీ | సఖ్యా | సఖ్యః | ఇత్యాది గా 
రీవత్‌ | అబ్య నత్వా న్న సులోపః | లక్ష్మీః శేషం 
గారీవత్‌ | ఏవం తరీత నా) సదయః | శ్రీ! హన్తి! 


801. తిస్ఫచత సృశోబ్టములకు నామ్‌ పరమిషన పుడు దీర ము రాదు, నామి 
ఆను నూ. చే విహితమగు దీర మున కిది నిషేధము, తిస్సణామ్‌. (తిస్పము, 
(తిచతురోః అను నూ(త్రమున నయా మనునది నూత్రేమందు (శ్రుతములగు 
(తీచతుర్‌ శబ్లముల శే “విశేషణము గాని యనువృ త్రమగు నజ్జమునక గాదు, 
అనగా (తిచతుర్‌ శబ్దములు స్ర్రీలిబ్దముశై అజ్బమన్య లద్దక మొనను సీ ఈాదేశము 
అగును. (త్రిచతుర్‌ శబ్ద చ లన్యలిజ్ఞక ము లై యజ్ఞము ్రీలిజ్ఞమయిన నా దేళముల్లు 
(పవ _ర్డించవు. ఇట్లు ద్వాస్రట వలనే, ప్రియా స్ర్రయః (ప్రయాణి తీణి వా యస్యా 
స్పా అను వి గవాముగల (పీయత్రి శబ్దమునకు తి.సా'దేళము నిర _ల్తమగును, 
ఇచట నబ్దము (స్రీ/లిద మైనను; (త్రిళ్చము పుంనపుంసకమగుట చే తిసా'చేళము 
రాదు. కావున (పీయత్రీక అని యగునని యాళయము,  (ముఖ్యురు పురుషులు 
గాని, మూడు కులములు గాని (పియము -గాగల నన యరము ఇది న్లుతి 
శబ్దసదృళము. (ప్రియ్మత్రి + ఆమ్‌, (క్రేస్త్రయః (265) న్యూత మజ్జొాధిశౌరము 
లోని దగుటవలన తద _నృమందును (తయా బేళమగును, పీయ|త్రయాణోహ్‌, ఇదియే 
మతి శబ్బముకం కె దీనికిగల భేదము. పీయ్మాస్ట్రీ, (సోయస్యస స్క ఆను వ్మిగహము 
గల (ప్రియ్యత్రి శబ్దము (అబ్బము ఫుంబోధకమయినను నందలి (త్రిశబ్బము (నీలీ 
మగుటవలన తిహ్ర-జేళమగును. (న్ర్రీయా మనునది యబ్లవి శేష ణమనిన, నీచట 
చాదేళము రాకుండునని యాళయము, (పియతిస సృ సు, బుడళశస్‌ (277) 
నూ. చే. ననజాబేశము. ఉపభధాదీర సులోపన లోపములు, (పియత్తిషా. 
(పియతిస్ఫ + శౌ. బుతోజి (276) నూ. చే, (ప్రస క్తమగు గుణమును బాధించి 
ఆశచిర (800) నూ. చే రత్వము. (పీయతి (సౌ. (పీయతిసృ + జస్‌* వూర్వ 
సవర్ణ డర మును బాధించి రత్వము. (పియతి( సః. (పీయతిస్ఫ + ఆమ్‌. శ్రార్యే 
తూపమున్చు' గుణమును (బుతోష బాధించి శేఫాచేళనుగును. (పయత సన్‌, 
(వీయతి[ శా. ఇత్యాదుల నిట్టూహింపడగును. ప్రయాస స్స సో యస్య తత్కు.అక్‌, 
అను బిగ వాముగల, ప్రీయ త్రి + న్కు అనుచోట 'శ్రకటను ప్రీ లిజ్ణ మైనతు 
(స్వ వెకాళ్న పుం సకాక్‌ (820) నూ జే స్నుప్రరక్టతత తు భారత బాక్సదకుఖ్ల 


శ 


194 “కాముదీశరదాగమము [నరా, 801 


లోపించినందున, ళల. (264) అను నూ. చే, (ప్రత్యయ లతీణము 
నవ దముగుదరలన విభ కి పరత్వమురాదు గాన తి సాదేశము (పవ ర్థించదు, 
పీజీ త్రి, నలుమతాజ్బస్య అ అను నిషేధ మనిత్య మను పతమందు, (సత్యయ లక్ష 
ఇముచే, విభ కిపరక్యయ సంభవించును, గాన తీస్రాదేశము (ప్రవ _ర్థించును. 
కావున (ప్రీయతిష స్ప, అని యగును. నలుమతాౌబ్దస్య అను నిషేధ మనిత్యమనుటలో, 
“ఇకోచి విభకా, (821) నూూత్రమున నీజ్‌ (గవాణము జక వాలాది 
విభ కులు పరమగునపుడు నుమాగమవారణమునశె అచ్‌ (గవహాణ మనవలెను. 
We వాలాది - విభ క్ర కలం పరమగున పుడు, నుమూాగ మము వచ్చినను, 

2 ' పాతిపదిశా నస్య 87) నూ. చే. నకారము లోపించును గాన 
ప. సంబుది లుక్పదముచే లు ప మైెనందున (పత్యయ లతేణముచే 
విభ క్తి పరత్వము రానందున నుమాగమునకో (పా పి పియేలేదు గాన నచట * నజి 
సంబుర్భో్యోః ?» అను సూ. చే నలోపము నప వరా పాప్త పమగు ననిష్టరూప 
వ్యావ తి వికొఆత అజ్‌ (గవాణ మావళ్యక మేనియు ననవలనుపడదు, “కావున 
నజ్‌' (గవాణము వ్యర్భ మై నలుమతాజ్జ్ఞస్య ఆను నిషేధ మనిక్యమని బోధించును. 
అఆనిత్యమన నిష్ట స్థలమున (పవృ త్తి గలదియు, ననివ్వ ప్రలనున న్మపవృ త్రిగ అదియు 
నని యర్భ ము. ఇట్లు నిషేధ మనిత్యము గాన (ప్రత్యయ లక్షణముచ్చే విభ _కి 
పరత్వముండును గావున సంబుది లో (పాప్తమగు నుమౌశమవారణమున కె అజ్‌ 
(గవాణ మౌవళ్యక మగును. న పరమగునపుడు నుమౌగనముము పవ రి రించి 
నచో 'నణీస స (858) అను లేప నిషీధముచే ననిష్టరూపము (ప్రస క్త 
'నముయ్యెడిని. (వీయతి'స స్ఫ కు, నప్రుంసకాచ్చ (811) నూ. చే నా ప్రత్యయ 
మునకు శీభావము. - స్రీయలెన్ళ + ఈ. పీయతిస్ఫ +9, ఇచట ఇకో౭చి,. 
'విభకా (821) నూ, చే, (పా ప్ప పనుగు నుమాగమమును బాధించి పరమగ శా 
జయ. (పా _ప్పమగుచుండ, వూర్వ వి పతిషేధము నాశయించుటవలన రాదేళ 
మును బాధించి నుమాగమము వచ్చును, (పీయతిస్ఫణీ, పీయతిస్యూణి.. అని 
యగును. వీనిని భామ్యకారుడు (సయోగించుటయే ఇచట వూర్యవి( పతిషే భము 
'వాక్రోయించుటలో (ప్రమాణము (పీయతిస్ఫ +టా. ఈ మొదలగు నజూది 
విభ కలు. పరమగునపుడు “* తృతీయాదిషు భాషిత పుంస్క_౦ ఫుంవద్దాలవస్య; 
(822) ఆను నూ. చే విధింపబడు ఫుంవద్భావ నీకల్పమువలన, పుంవద్చావపతు 
నుందు రాబేశముచే (పీయతి (సా. 'ప్రియతి సే ఇత్యాదులు. , ఫుంవద్భావము లేని 
పతుమంధు. రాడేశమును బాధించి, పూర్వ విప్రతిషేధమువలన నుమాగనుముచ్చే 
(సియతిసృణా, (పీయతి స్ప ఇత్యాదులు నగును, ద్విళబ్బమునకు త్యదాద్య 
,త్త్వము. ప్రవ ర్తి రిం-బినపిీదప నద చన త్రీ లిబ్బముగుటవలన అజాద్యత పావ్‌ (457) 
నూ మే టాన్‌: ప్రత్యయము వచ్చను ద్వా శ టి, జాదిఆపః (288) 
నూ... మే కు కార విభ ' క్లికి నీభావము, గుణము. జే. బది రమౌళబ్ద సద శమము, 
సారీ ఓ సు జ్య ళ్ళ చమగుట వలన వాల్‌ జ్యాబొభ్యః (258) నూ, చే సులోపము, 


నూ. : 802, 808] అజ న్ల త్రీ (ప్రకరణము | ఫేర్‌ 


గారీ. గారీ 4 బౌ. గారీ + జన్‌, ఇచట దీరాజనీచ, (240) నూ. చే పూర్వ 
సవర ర జీర్ణము నిషేధింపబడినండాన యణా'దేశవుగును. గర్యా, గార్యః. నదీ 
కం యుండుట చే, త త్కార్యములగును. గారీ, గౌర. గార్యః. 
గార్యాక్‌. ఇత్యాదులు. వాణీ నదీ, మొదలగునవి గారీళబ్ద సమౌనములు. 
సఖీ శబ్దము జ్య స్స నమగుటవలన సులోపము (పవ రి రించును. సఖీ” ఇది మ. 
సదృళము. 'నఖి శబ్బమునప విధింపబడిన, తనక్‌ ణిద్యద్యా వములు లిబ్బవిశిష్ష. 
పరిభాష చే నీ సఖీ శ్చామునకను (పా ప్పములగుచున్న వి. కాని * విభకా లిబ్బవిశి 
ప్రా౭_(గవాణమ్‌ ఆను పరిభాష చే, విభ "కి “కి శార్యములగు' ననజొదుల వషయ్‌ మై 
క్‌జ్దవికిష్ష పరిఖౌప. (ప్రవ క్రి రించదు గాన నిచట ననజాదులు రావు, విభ క్రి క్త నిమి 
శీళశార్యము విపయ మె ee (గ హీంచునపుడ్తు, లిజబోధక | (పత్య 
యా _న్హమునకు (గవాణము లేదని సె పరభాష, కరము. లక్షీ కట్ట కలము. కణాది 
శేశార (పత్యేయా నము గాని బ్య తత న సులోపమురాదు. అత్మ. 
“శేషము ారిశబ్దసద్భకము. ఆవి, త స్‌: త్రీ, శ్రీ న్‌ (హీ, శబ్దము లాతును 
జ్య న నములు శానందున లత Fuss శ్రీ శబ శోబము జీబ “సము “గావున 


సులోపమగును. స్తీ హే హ్మ్‌్స్ప్‌ [న్‌ ఆమ్మార్టనద్యో ర్ల స్వః (268) 


అయ్‌ 


నూ, చే, (వాస్వము. తలల లోపము, వస్తే, 


వివ: బె వా. (పత్యయా న్లమగు లశీ శబ్దము, కృద నమగును 
గాన కృదికారాద క్తి కినః (506) వా గ్రీకోముచ్చే కస్పగిక్యయయంనీ వచ్చును, 
ఇట్లు లకీ శబ్దము జ్య _నమగుటవలన, సు ప్రక్యయమునవ లోపమగును. లక్షీ శ 
అను రూపముగూాడ సాధువగును. 
* 802. (న్మ్రీయాః 6.479. (ఆచి ఇయజ్‌) 
ది యజ్‌ స్యాదజాదౌ (పత్యయేపశే | 
యః ॥ 


ర్స 

న్‌ 

న్ర్రీయా! ఎ 

802. , సీ, శబమున కజాది (ప్రత్యయము పరమగునపు డీయజా బేళ 
ల | "బీళ మగు ని + ళా నీ 'య 

మగును. ఇయజుజి గ్రే త గుటవలన నన్తా కమగును. (స్త్రీ జ; ళ్‌ చ్ర్రియాః 


Cy జస్‌ ళీ ఆః. + 

* 808. వామ్‌ళసోః 6.480. వా, అమ్‌ ళసోః, (క్రిత 
'ఇయజ్‌ ) 

అమి శనీచ సో ఇయజ్‌. వాస్యాత్‌ | 

శ్రీల: కిన్‌! శ్రియా! క్రిత! శ! 

వయా! కరా ప్రయా! తకః! కా 

న్నుట్‌ | (న్త్రీ మ్‌! _స్క్రీయామ్‌ | టో చ్ర్రీషమ ! 

త్రో మతి[శానో న. ఒత్నిస్త్రీః | ఆత్మి స్త్రియా | భో 


196 కాముదీశరదాగ మము (నూ. 808 


గుణనా ఫా పొత్వనుడి ర పర త్వాత్చుంనీ చాధ్య తే | ప 


చే నుమాచ మీ? శబ్దశ్యే ల ॥ 


జ్యో త్‌ ఆస్‌ 
జనీచ। అతి స్తృ్యయః। పాఅతి సై “క్వూంద్రత్రి యొ! 


హేఆత్మిస్త్ర మః చామళసో? | త. అతి 


యున్‌! అం అల్మిన్తియు! అలికిన ౪ ఆతి 
య్‌! ఘేర్థితి; అ ప్‌. న. 1 అ య. 


తతె స్త్రియో! అత్ని స్త్రిణామ్‌ | అచ్చ'ఘేః | అతిస్తైం। 


అత్ని స్త్రీయోః। శ్లీ వ ఓస్యాకాశేచ నిత్యం'స్యా దమ 
శసో స్తు విభాషయా | ఇయాదేశోచి నాన్యత్ర (స్త్రీ 
య్యా . పుంస్యుపసర్దనే కీ బేతునుమ్‌ అతీ స్త్రీ! క 


త్రీ ణీ అత్ని స్త్రీణి। అత్ని న్మ్రిణా। అత్ని స్త్రీ ణే జే పభ్ళ 


el వత్యుమౌణ వ్యాన (వాగ్వ 
సర ఆతి, స త్రమే! ఆతి స్త్రీణః। 2, ఆతి స్టేః 2 


అత్ని స్త్రీణోః ల ఆతి న్ర్రీయో రి'తా్టది | ఒస్ర్రీయాంతు 
(పొయేణ ఫుంవత్‌ | శసీ, అతి న్త్రీః। ఆత్మి స్త్రియా 
బీతి వాస్వ క్చేతి (వాస్యా స్త్వ (పయుకోే వికల్పః, 
అఆ త్రీ తీత్కు ఇయజువజ్‌ ges న్ట్రన పర్యుదా 
Om రెల్భేంపద్‌ సక్టివా౭.నువ్భ శే రీ స్యా యం ని 
చసీధ్యో నతుహస్వస్య అత్ని స్త్రియ । అత్తి స్త క. 
ఆత్మి స్త్రీయాః ల, అతి స్టేః 2 అతి స్త్రీణామ్‌। wr 
యామ్‌, అతిస్తాం; శీ: (శ్రియొా। శియః ॥ 


ws 


808. _చత్ర్రీశబ్దమునప, అమ్‌ ళస్‌ (పత్యేయములు పరమగునపు డియజా 
చేళము sous చ్రీర + అమ్‌. ఇయజ్‌, (స్త్రీయమ్‌, పతమందు 
ర్డీ 
పూర్వరూపము, సమ్‌ by + కె. ఇయక్‌, తొ (వూ + ళస్‌, 


ఇయజ్‌' వికల్పముచే రూపద్వయనుగును. న్లి]యః త్రీ ఇయజ భావపతు 
నుందు కస్సు పరమగునపుడు పూర్వ సవర్ణ దీర్చ ము, త్రీ + జే. నదిసంజూ 

షా 
కార్యము, ఇయజు, చస్ర్రృయె. డీ + దని స్రీ + దస్‌, ఆడాగమము, 
ఇయభు, నయా. శీ ౨ ఆమ ఇచట నియజొాబేళము కంక పరమగు 
నుణాగమము వచ్చును, నేక్టిడాక్‌, ప్రీ + బీ. ఆమాజేళశము. ఇయజ్‌ , 
చ్లీరయామ్‌, నియ మతిశా నః (స్రీ నత్నాకమించిన పురుషుడు అను విగ 
కారును 1 న. (660) నూ, చే వాస్వము (ప్రవ ర్పించును. 
దీర్ల జ్య Seale సులోపము రాద, రుత్వ విసర్లములచే ఆతి స్త్ర; అని 


నూ, 808) అజ న్ల శ్రీగిబై (ప్రకరణము 107 


నో, గుణం... త్యవధార్యతామ్‌. అర్ధము = ఊపసర్షనము ఫుంలిబ్బము 
నగు స్తీ శబ శబ్బమునక (అతి నీ), పురుష) * స్త్రియా? (802) నూ. చే విధింప 
బడు సయుజొచేశము, పరములగు గుణము, నాఖఫావము, hs నుట్‌, 
ఏీనిచే బాధింపబడును. ఉప సర్ణనము నపుంసక మునగు (స్త్రీ శోబ్దయున కియజు, 
పరమగు నుడాగమముచే (ఇకోచి విభకాా బాధింపబడును. ఉదా॥ అతి స్త + 
జస్‌, “జనీచ్క, నూ, చే గుణము,. ఇయజాా'దేళమును శాధిం చును, ఆత్మి స్తృయః, 
హేలతీ శే శ్వ నన గుణము. సులోపము. ఆతి స్త్రి + అమ్‌, * వామ్‌ళసో; 
(8౧8) నూ. చే, సీయజ్‌ వచ్చునపుడు అతి స్టీీయమ్‌ ఇయజభావ పక్షమందు 
పూర్వరూపముచే అతి చ్రీరక్‌ మ్‌ అనియు నగును. అతి సన్తి + కస్‌, ఇయజు వచ్చు 
నఫుడ్యూ ఆతి _స్ర్రయః, ఇయజ భావ పత్నీమందు, పూర్వ 'సవర్ధ్మ లు, 
ఆతి శ్రీ న్‌, అతి చ + ట్క్యా ఇచట “ఆద్రోనా చన్లీ)యామ్‌ (245) నూ, చే, 
నాఖ్ష మియజును బాధించును. అతి న్తిణా. ఆతి న) + జే ఈ జ ఘేర్టీతి 
(246) నూ. చే, విహీతమగు గుణమియజా దేశమును బాధించును. ఆతిస్త్రయే. 
ఆత్నిస్త్రీ + ఆమ్‌, * నద జ (209) నూ. చే నుడాగమ మియజును 
బాధించును. ఆతి శ్రీగామ్‌. అతి స్ట) + బీ ఈ అచ్చ ఫే ఘః (249) నూ శే 
విపహీతేమగు నొత్వ మియజును బాధించును, అతిస్తౌ. 


వూర్యశ్లోకముచే చెప్పబడిన రీతిని గుణాదుల చే నియజు అాధితముకాగా 
షయజొా'బేళము (పవ రి రించు ee నినేశించుచున్నాడు, న్లో ఓప్యాళా 
ష్‌ సర్గ, ఆర్హము. = ఒస్త్రీశోబ్దమున కజాదివిభ కలు "పరమగునపుడు 
విధింపబడు నియదాజేళమీ, ఊపసర్షనమె పుంలిజ్జమగు స్ట్రేశబ్రమనవ, కీట్స్‌ 
(షష్టి స స్త్పమి ద్వివచనము పరమగునపుడు, జోశారమో (ప్రథమా వ్వకీయా 
ద్వివచనము) పరమగున పుడును నిత్య మగ న్కు అమ్‌ళస స్ఫులు పరమగునపుడు వికల్బ , 
ముగ నగును. ఈ నాలుగుచోటులందు దక్కు. మిగిలిన చోటులందు గుణాదులచే 
బాధింపబడుటవలన నియజు (పవ రీ రించదని భావము, ఉఊపసర్జనము న పుంసకము 
నగు _స్ట్రీళబ్బముసకు ( స్త్రియ మతి శాంతం వలమతి సన్తి పరమగు నుమౌగమము 
(ఇకోచ్చి “షయజా'దేశమును బాధించి _్రించును, అతి న్స + స్కు అమ్‌. 
4 స్వమోర్నఫుంనశాళ్‌ (280) నూ. చే 5 స్వమ్ములవ లుక్క_గును, ఆతి ని, 
అతి స్త) 4 బౌ, విభ _ీకి శీభావము, అబ్దమునకు నుమౌగమము, అతి స్త్రణే, 
(2) అతి సీ AE జస్స్‌ శస్‌, జళ్ళ సోళ్ళిః గ్‌ నూ, చే, విభ వలన్‌ ' 
శీభావమ్ము అజ్ఞమునకు నుమాగ మ దర యల ఆతి స్ట్రణి 2. అతి by 4 టూ 
నుమొగమము. అతి న్ట్రీణా. ఆతి ప్తి) + జే అతి స్త్రి ణే, చతుస్థ్యక వచనము 
"మొదలగు నజాది (పత్యయములు పరమగునపుడు చెప్పబోవు, * తృతీయారిషు.. 
..గాలవస్య (822) నూత్రవిహితనుగు వికల్ప ఫుంవద్భావమువలన పతృమందు 
ఫుంలిబ్బమండువలే రభూపములగును, అత్ని స్త్రయే, అతి స్ట) ఇ జస్కీ బస్‌, నుమా 


ఆ 


మమ, అతి చణ పుంవద్భావప పతేమంద్యు అతి స్ట్రేష = = ఆతి న + ఓన్‌, 


198 శాముదీశరదాగ మము (నూ. 808, 804 


నుమౌగనుము. అతి స్టిఫణోః, (2) రవ న లన నియజు, అతి న్ల్రీయోః, 
భక రల, ఉపసర్ణనమె స్త్రీలిబ్లమగు _స్త్రీళబ్దమునకు (స్రి9య మతీ కానా 
ప్తి) అతి సిం అనేక విభ' క్షలందు పుంలిజ్జమందువ లె రూపములగును, పుం 
లిబ్బము గానందున ద్వితీయా ల “తస్మాచ్చసోనః (197) నూ, చే 
విహీతమగు నత్వము రాదు. అతి స్టీ)ః. _స్టీ)లిబమగుట శే, ఆజోనా న్లి]యామ్‌ 
(24క్స్‌ నూ. చే, తృతీయైకవ చనమున నాభావము రాదు. ఆతి చన్రీ]యా, అతి 
న్ని + జే ఇచట “* జితి (వాస్వళ్చ (297) అను నూతమందలి (వాస్వ 
ఘటిత వాక్యముచే పావీక నదీసంజ వచ్చును. మ. కమం చాడా 
నము. ఆతి స్తే)యె, నదీసంజాభవ పతుమున పం రణ గాన 
పుంలిజ్ఞ్వమందువలె రూపమగును, అత్నిస్త, యే. “నేయజువజ్‌ స్థౌనావ స్ట, (804 
న్యూత్రములోనికి యూస్తాా ని నీడ్‌రూ త్ర మనువర్హిం చను. యూ పదము 
చ కారో కారుల వ బోధించును. ఇయజువజ్‌ ప్రాకి ఫియోగ్యములు స్త్రీశ్వూ 
ఖిన్న్‌ములు నగు దీకే కారోకారా _నములకు పదిలం. రాదని మ ఇచట 
న స్ట అనునది లక్‌ (పా పీేమోగ్యమగు దిరేహౌరా నృమనవీ (పాప్ర పమగు 
నిేధమునకు పర్యుదాసము. కావున * ఇయజంవజ్‌ స్థాన అనునదియు దీనితో 
నన్వయించు, అస్త్ర) అనునదియు ననువృ ల్తేములై కేతవాస్వళ్చ సూ త్రమున 
వీర్ల విషయక వాక్యమున నే సంబంధించును. కావున (హా స్వేవర్ణోవర్డ ములకు 
నదీస సంజు ను విధించు వాక్యమున న స్తీ ఆనుదానికి సంబంధము లేనందున 
(ప్రకృతమున అతి స్త్‌) శబ్ద శబమునకు జతి వాస్వశ్చ అను సూ (లీమునందలి (వాస స్వ 
ఫఘటీత వాక్యముే సదిసంజ్ఞ నిళ్ళజ్కు_ముగ (ప్రవరి రించును. ఆతి స్త్రి + జని, 
జస్‌. నదీసంజాపతు,మం దాడాగమము. ఆతి స్త్రియాః, (2) నదీసంజాభావ 
పత్నమందు ప్రంలిజ్ఞమందువలె రూపము. ఆతి స్ట్రేః (2) అత్తి స్తీ) (+ ఆమ్‌, 
నుడ్‌ దీర్తములు, అతి స్త్రీణామ్‌. ఆతి చ్రీర 4 శి. సదిసంజ్ఞా పతృమందు, 
జేరాక్‌, నూ, వ్‌ ఆమాచేళము. అతి న నదీస సంజ్ఞాభోవ పతుమందు, 
ఫుంలిబ్బమందువ లె రయూపము, అతిస్తా, 


శః (శ్రయ్వ్యేనామ్స్‌ లోవ లీమె నాశ్రయింతురు.. (అమ్మీ |శ్రిజ్‌ 
ధాతు (ప్రకృతికక్విబ్బన్ల న్దము, జ్య న్నము గానందున నిచట సులోపమురాదు, 
శి జ బె. క్వీబన్ల్తము బ్యున్లము ధాతువగును గాన “ అచిళ్ను are) 
న్లూ, చే నియజాదేశము. (శ్రియా, ' 
* 904.  “నేయజువజ్‌ స్థానావ స్తీ 144 న్య ఇయవజ్‌ స్థానా 
అ స్రీ, (యూస్తాం విజ్యొనదీ) 
యా న ద నదీసంజ్నౌ 
నస్తో నతు ED పీ శ్రీః | (శ్రియె.। (శ్రియే | శ్రియాః। 
Car 


si 


నూ. 804, 805] అజ న్ల సీ లి (పకరణము 199 


=! 
804. స్థానకోబ్బమధికరణ ల్యుడ నము (తిప్టతో యయారితిస్టానా) 
ఇయజువదో సోనా, ష్షయజంవజ్‌ సానా అని పప్పీ సమా సము, ఇయజువబోః 


[తిర్యయోనా, ఆను మూలము ఫలితార్థ (పదర్శశమసను, ఇయజువజుల కాధార' 
ములు క్తి శబ్దఖిన్నములగు నీ కారో *ళశారా నములు నదిస సం కనులు గావు, 
హూ శ్రీః | ' ఇచట నీ నూత్రముచే నదిసంట్ల “నిశ షెధింపబడినందున, నం 
నిమి త్త (వాస్వము రాదు, శీ + జే, ఇచట జీత్రి (వాస్వళ్ళ్చ (297) నూ త్ర 
మందలి దీర క యుటర వాక్యమా చే పాకీక నదిసంజ్ట (పవ రి రిం చును, 
పక్షమం తన (శ్రియై. నదీస సంజ్ఞ లేనపుడు శియే, శీ + జన్కీ జస్‌, 
నది సంజ మ స ఆడాగమము, (బ్రైయాః, మ .. 'లేనఫుడు. (శ్రియః, 


pon —_నూూతేమున, “ ఇయబజువబ్‌ో్క, అని క ఇయజువజుఅలకు 
నిమి తే భూతములగు సీకాగోకారములను నరము సంభవించుచుండ సానగవా 
ఉహువలన, నీయోకారోకారములం  దియుజువజులు బాధక శాస్త ముచే 
నబాధిత ములగుచు (పవ ర్ల రిం చునో యట్టి వాని కే సంజా నిషేధమనియు = 
కారోకారములం దియజువజు తపం యణాబేళమువే బాధింపబడీ (పవ 
ర్రింపవో, అట్టివానికి నిశే షేధము లేదనియు శెలినీకొనదగును ఇట్లు చెప్పుట చే, 
(ప్రీ శబ్దమునకు (ప్రకృష్టైధీఎ ఇయజును బాధించి యణా'దేశము' | (ప్రవ రి రించుట 
వలన నీ నూత్రముచే నడిపి అకట నిషేధము (పవ ర్థింపకుండుట ఫలము. శావున, 
హీ ప్రధి అనుచోట నదీసంజ్ఞాప్రయు క్ష కృమగు (వూస్యము (ప్రవ ర్థించును, 


* 80౦5. . వామి. 1_4_6. వ్యా ఆమి, (యూస్తా్యాఖ్యానది, 
-నేయజువజ్‌...వ స్తీ) 


ఇయజువజ్‌ సానా ) థ్‌ 0 యూ ఆమి 
వా నదీసంజ్ఞాస్తోనతు స్తీ) । శ్రీకామ్‌! (శ్రియామ్‌। 
(శ్రియి | (శ్రియామ్‌ | (పధీళబ్దస్య తు వృ తిశారాదీ 
నాం మేతే ల వదూ పను! పదా _న్దరం వినాపి 
శ్రీయూం. వర్తమానత్యం నిత్య స్లీంత్వమితి. స్వీకా 
రాత్‌ 1 లిబ్హా నరా నభిధాయకత్వం తదితి కై యట 
మతే తు "పుంవద్రూపమ్‌ | (పళ్ళప్రా. ధరతి-. విగ 
ఫత్రు లవ్మీవఠ్‌ | ఆమి శనీ చ (పభ్యమ్‌ £. (పధ్యః, 
ఇతివిశేవ.? | పా ధ్‌ ర్య స్య్వాః సుష్టు ధ్యాయతి వేతి. 
విగహే బాతు వృత్తి రమతే సుధీ, Er మతా 
వన్దే ఫుంవళ్‌ | సుష్టుధీ రితి విగ హీతు [శ్రీవదేవ। 
(గామణీక ప్రుంవత్‌ |. (గామ నయన స్యోత్సర్షతః ఫ్రం 
ధర్భత యా పదా చరం వినా స్స్‌ యా మప వృ 
శేః। ఏవం ఖలపవనాజే రసి ఫుంధక్మక్య మరం 
నం బోధ్యమ్‌। ధేను, ర్యత్తివత్స్‌ ॥ 


200 కాముదీశరడాగనుము (నూ. తీ05్‌ 


805. ఇయజువజ్‌ స్థానములు నిత్య సీం లిబములు నగు సీకారోశార 
ముల్కు ఆమ్‌ పరకుగున పుడు! వికల్ప నదీస అ కలవగును. స్తం శబ శోబమునకు 
మాత్రము నదీసంజ్ఞ యుండదు. శ్రీణామ్‌ (క్రీ శ అకు నదిసంజా' పశ్షీమందు 
స 'సదిసంజ జ్ఞ లేనపు డీయజుచే (శియామ్‌ అని యగును. (శ్రీ + జి 
నది'స సంజ్ఞ యున్న పు డారూ దేళము. (శ్రియామ్‌. పకా న్లరమం దియజు చే గరు 
అని యగును. శకాళికావృ త్రి తికారాదుల (చామన — మతే మున 
(పకృష్టం ధ్యాయతి ల వ్మిగవామునల (పధీ శబ్దము నిత్య స్త్రీ స్త లిజ మగుటవలన 
లత్ము కబ్బపద్భశము. స్తీ ని య నితర పద్శపయోగము వ్య్వోన్న “నేళబ్బము 

స బోధక మగునో యది నిత్య, స్ట లిబ్బమని వ త్తీశారాదుల మతీము. పురుషుల 
వలె స్రీ లు సీశ్వర ధ్యానము చట కరు లగుటవలన స్రీబోధక శబ్ద ప్రయో 
ము ee (ప్రధీశబ్బము లెస్సగ ధ్యానించు స్త్రీని en. గాన 
నట్టి (పధీళబ్రమునకు నదీసంజ్ఞ (పవ ర్థించును. (్రామ పరిపాలనము, కళ్ళ 
మూడ్నుట, మొదలగు కార్యములు పురుషులు మాత్రమే చేయదగిన వగుట చే, 
pe యః ఖులవూః శ్రీః అనిన గాని కేవల (గామణీ క శోబములుు, 
స బోథకములు -గానందున Pitas దిట్రివి నిక్య స్త్రీ లిజ్జాములు 
జ్య ఏళ్ళు మికేర లిబ్దమును బోధంపక ప్ర్రీలిజ్ఞమును మొతిము బ్‌ “చోధం 
చునో యదియే నిత్య స్త్రీ లిస్గమని నైయటుని (భాష్య వ్యాఖ్యాత) మఠము. 
'ప్రధీళోబ్దము (పక్ళష్టం ధ్యాయతి అను క ప్రుంలిజ్ఞమును గూడ బోధిం 
చును గాన -కౌయటుని మతేమున నిత్య స్రీ లిజము గావండుటచే సీ శబమునకు 
నదీ'సంజ యుండదు. శావున దీనికి పు పుంభ్లోపందువళె రూపముల గును. 'పళృష్టాధీః 
అను పనములుగల వి గవామందు అనగా కర్మ ధార యనుందుు, బ్రహ బ్రీహియం 
దును, (ప్రధీశబ్దము మతద్వయమందు లిబ్బతయమందును, నిత్య స్త్రీ, లిజ్ఞమగుటశే 
లన్నీ, sss OE ధీర్యస్య అను బహు[వ్రీహియందును ధిశబ్బము 
నధినరక కమగుట చ్చే, 'ప్రథమలిష్ష (గ్రవాణంచ, అనునా ర్లికముచే, (పధీశప్దము 
గూడ నదిసంజ్ఞక వె క మె లకే ళబ్లసద్భశమగునని యాశృమము, అమ్‌ళస్సులు పరమగు 
నపుడు యకా'దేళమువలన, ప్రభ్యమ్‌ (పధ్యః, అని యగును, ' లక్ష్మీ ళబ్బమున 
కచట లక్మీక్‌, లమ, ఆని యగును, లక్ష్మీ కోబముకం "కు. నిదియే. దీనియందు 
గల భేదము. సుతుధీర్య స్యాః, సుష్టు ధ్యాయతి, స సీ ) అను రెండు విగవాము 
లందును, వృత్తి త్రీశాధమతమున సుధీశబ్దము శ్రీ శోప్ణసదృళము. 66 నభూసుధి 
యోః” అను నిచశీధమువలన, సుధీ శబ్బమునక యకఠాదేశమురాదు గాన నుధీళబ్ల 
మీయజ్ల్‌ స్టానమగును. కావున, నేయజ్‌ (804) నూ. చే నదిసంజా నిషేధవప 
(శీ శబ్బమునవవ లె, దీనికీని (పవ ర్థించును. జీత వాస్వళ్చ (297, కరు, “అను 
నూగ్రీద్వయము "వే (గమముగ జీక్వులు ఆమ్స్‌ ఇవి పరమగునపుడు నదిస సంజ్ఞావిక 
ల్బముగూఢ (క్రీ శబ్బమునథవ లె దీనికి నగునని యాశయము. సుష్టధ్యాయతి (స్తీ సీ న 
అను విిగళజణమునంచ్యు సుధీశబ్టము కై కెరపట మతమున నిత స్ట లిజ్ఞము గానందున 
నదీస ర శేకపోవృటశే నిది ఫుంభిజ్ట స్‌ సురీ శబ్జసభ్భశనుణను, ో సుష్టుధీ॥ అను పద్గ 


నూ. 3/8 807] అజ న్ల ప్రీలీషి (పకరణము 201 
ముతో విగవనాముగల శ్రీలిజి బహువ్రీహియందు. (సుష్టుధీర్యస్యాః కర్మధా 
ర హరు (సు సుష్టుధీ3) సుధీశబ్ద మ మద్య యమందును. శీ శబుసదృళమసను, 

స్తృలిబ బహు వ్రీహియం దవయవముగు ధీళబ్బమునకు * -నేయజ్‌ , తను నిషేధము, 
జ్‌్తుల్‌ పరమగునపుడు సముదాయమునకు 'నదిసం జా వికల్పమును శీ శబమునకు 
వ దీనికి నగునని క (గామనయనము సహీజముగ శ్ర పురుష ధర్మమగుట శే 
(గామణీ శబ్దము ప్రీ బోధకమగు పదా నరము (పయు క్ష కము గానపుడు సీ 
బోధకము గానందున వృ త్రికార మతమందును నిత్య స్త్రీ లెజ్ఞము గానందున దీనికి 
నదిస క యుండదు, కావున స్రీలిషి (గ్రామణీ కోబ్బమునకును పుంలిబ్బమందువలె 
రూపము. లగును. ఇ ఖలపవనము యాం... చెందలగునవి సవా జము“ 
త "ెలినికొనదగును. కావున స్రీ లీజ్ఞములగు ఖలపూ మొదలగు 
శబ్రములు నిత్య స్త్రీ స్ప లిజ్ఞుమలు కానందున నదిసంజ న. గాన నవి ఫుంలిద్ద 
సప్ఫీకములగును. 


"ధేను శబ్దము ఘీసంజ్ఞ కమగుట చేతను జతి వాస్వళ్చ (297) నూ. చ్చే 
జీత్తులలో వికల్ప నద సంజై కలదగుటనలనను మతి ళబృసదృళమగును. 


* 806. స్ప్రియాంచ. 7.1.96. న్లి9యాం, చు (శృజ్వళ్టాంమ్షు; 
స్తీ నాచీతోన్టళబ! తృజన్త సవ (దూపం లభ తే॥ 


806. తృజ్వతో్క మ్షుః నూ[త్రమువలె సీ సూత్రమును తృజన్త నరూపముే 
యతి'బేశించును. మ. (క్‌ శబ్దము త్ఫచ్‌ (పత్యయా న్ల నముతో సద్భళ 
మగు రూపము నొందును. స్త్రీ ల్‌జ్ఞనుగు (కోష్టు త్త ద్రముయొక్క_ వనరు 
(శో ప్రో బ్రమును బత న ఫలితెమగును, = 


* 807. బుూెన్నీ భ్యోజీవ్‌ 4_1_5. బున్నేభ్యః, జీన్‌, (న్స 
యామ్‌) 
బుద స్తేభ్యో నానేభ్య శ్చ _న్రీరయాం జీవ్‌ 
స్వాత్‌ | ోప్తీ9! (కోపి! (కోవ? | వధూ న్ల్‌రీ 
వత్‌ | (భూ8  శీవట్‌ | ను సుభూః! కథం కర్హిహో 
వితంశ్యానిమోను భు ఇతి భటిః | (పమౌద ఏవాయ 
మితి బవావః | ఖలవూః పుంవతో। పునర్నూః |! దన్‌ క 
శేతి యణాటావజ్‌ బాధనాన్నేయజితి నిపేధోన। హే 
పునర్భు | పునర్భ్వమ్‌ | పునర్మ్యా | పునర్శ ్వః |] 

807. బున్నేభ్యః, అనునది (పాతిపదికమునక విశేషణమగుటచేే తద చ 
విధి గల్పును. (వాన్య బుకారముగాని నకారము గాని అ న్నమందుగల్లి గ్ర్రీలిజ్ఞమ 
అగు 'ప్రాతిపదికముఠికం కొ, జీన్‌ (ఈ) (ప్రత్యయము వచ్చును. బుళాలా చన 
మగు (కోష్ట శబ్బముకంశు పరముగ దీనిచే జ్లీవ్‌ (ప్రత్యయమగును. యణొ 
జేళమ్ము కొప్పీ, జ్య న నమణటచే సులోపమ్లు, ఇది గారీ ళజ్దసద్భళము, వధూ 


20 


202 శాముదీశర.చాగమము (నూ. 807, 3౩౮8 


శబ్దము. నిత్య స్రీ లిద్బమగు నూకారా న్స బుసటవఖన సరగ సగర కావ్రన 
అటో 
నిది, శారీ - శబుసద్భకమగును, (భూ ళబ్దము శ శవజ్‌ స్టావ మళటవలన, “* నేయిజ్‌ , 
ఆను నూ, చే, విహితమగు నిషేధము పు. (ప్రవ రి రించును గాన (శ్రీళబ్బస 
చృళమృగును. గడగడ లేనందున సంబుది (హాస్యము రాదు. శూను భూః, 
'ఇట్లుండ, 66 వహాోపిత్ర క్యానీ హే సుభు, ఆను భట్ట శావ్యములోని (వొ స్య పయో? 
మెటు 'సాధువగునని (పళ్న గలును. రావణుడు సీత నపహరించినపీదప రాముని 
చరి. ౧ 
విలొప "సందర్భమున నీ శ్లోకము, చెప్పబడెను. హాసికః = త్యాజితే$. దైవము 


"వలన వీతచే విడువబడిన రాముడు, “ఓ సీతా! నీ వెచట నున్నానని విలపి: చు 
చున్నాడని పె శా _వాక్య్టమయన కరము. కవి యిచట పొగపాటుచే ని యపశోసమును 
ప్రరకాగీంచెననియే యెనీకల్‌ యాశయము. ఖలపూ శోబము OF లిబ్ర Dogs 


'శబసద్భళము. పునరూ 8 4 దృన్‌ కర. ఆనువా రిక షో విధింపబడు యు చే 
నువజ్‌ బాధింపబడుటవలన నిది యువనజ్‌. స్టానమి గావండుట చే నిచట, 
“నయజ్‌ ” అను నిషేథము (ప్రవ క్రించదు. నేడీసంజ్లు రన సరు 
ద పున ఇ నాం 

(వాస్వము వచ్చును, పునర్భు యతణాబేశముచే పునర్భ్వమ్‌, ఇత్యాదు 
అగును. .' . 

వివ :___మూలమున (ప్రమౌదక అను శబ్దమునకు విరహపీడతుడగు రాముని 
'యొక్క_ చి త్తమునకు ss యని అ నః ఇట్రి (పమౌదము 


రాముని విరవామును పోషి, పించునదగుట శే, హూ సు క్ర ఆను ల 
కక సంర గుణనంపాదక మే యగునని (పామాణికర యాశయము 


* 808. ఏకాజు క్రరపదే ns 8_4_12 ఏకాజు త్తరప'దే, ౯5, 


((పాతిపడికా _న్షనుమ్విభ కి కిషు చ, రా భా మ్‌ 
నం, పూర్వపదాత్‌ ) . 


ఏ'కాబా ల్తరపదం యస్యత సిక సమా సే వూ 
ర్వపదస్టాన్నిమిత్తాత్సరస స్య (పొ తిఫదికా న నుమ్వి 
భి స్టన్‌ స్య నస్య నిత్యం ఇత్వంస్యాత్‌ | ఆరంభ సా 
మర్థ్యా న్నిత్య క్యేసిచై వునర్ణ గ్రవాణం స్పష్టైర్ధమ్‌। 
యణం చాధత్వా పకీత్వాన్నుట్‌ | పునర్భూకా మ్‌ | 
వర్దాభూః | "భీకజూతా నిత్య స్ట్రీత్యాఖాలాత్‌ |. హావ 
రాభూఖ ౨ క యటమతే ! మతా న్లశేతు హే వర్షాభు। 
పునర్న వాయాంతు "హెవర్షాభు!. “ భెళ్యాం ఛ్రేన నర్న 
వాయాం స్ట్రీవన్దాభూ ర్ల ర్రప్టకే పుమాన్‌” ఇతియా 
దవః। ఇకక “కర్దాభ్యః1 స్వయంభూ; ఫుంవత్‌ || 


808, - ఏశాజు త్తీరపదన్‌ అనునది (ఏకః అచ్‌ యన్మిన్‌. తత్‌. ఏశాచ్‌, 
భర్‌ జ. కరపదం, యస్య బహు వీపి గర్భ బహ్మువీపీ సమాసము. ఊఉ తేగపడ 
చల్ల అశ 


నూ, 808] అజ న సే లిజ (ప్రకరణము 208 ' 


వసీలీజ 
మన సమాసమునక తుది యవయవము. కాన నిది సమాసము చనాడేపీంచును, 
ఇల? ఏ అ మగు సమాస మేశాజు శ్రర అను దానికి విశేస్యమగును. ఏ సమాస 
మందు త్తీరపద మొకే యచ్చుశ ోలదగునో యటి సమాసమున వూర్వపదమున 
నున్న శస; “కాకములకంశు  పరమగో సనదయ (పాతిపదికముయొక్క తుది 
నున్నటువంటివి గాగ నుమ్‌ సంబని యైనటువంటిది గాని నిభ _క్రియందున్నది 
గాని యః నళ య. నిళ్యము + ఉకార మాజేళవుగును. పౌతీపాదిశా న్ల 
నుమ్విభ క్రి కి షుచ (వతం నూ, చే, వికల్ప ణతేగయు యుండ నీ సూత్రము 
నాగంధించుటవలనెనసేీ యీ ణత్వము ౯తగమమట పష గాన “ఈర షాఖ్యామ్‌ి 
గాణ నునుళ్చ క్ల కనుసచుండ నీ నూూతేమున ణ(గవా 
ణమ నిత మును బోధించుటకె త గావళ్ళ్షక ము గాదు. శాన నీ నూ త్రమున 
ఇ గవాణకు స్ప స్టాష్థమగ ను, _సునర్భూణామ్‌ (పునర్భూ + ఆమ్‌. ఇచట 
అ నృన్‌కర తున "స్టపి వా రక ముచే (పొ ప్తముగు యకాదేశమును బాధించి 
పరుగు ను డాగసు మగును. జ, పునర్న్నూ” అను సమొసమున ను త్తరపదమగ్గు 
ఛూ అనునది ఒక స్‌ యచ్చుగలది. సమం పునర్‌ అను దానియందు చేప 
మున్నది. దీనికి ౦కు పరనుగు నకారము విభ క్రి మగుటవలన నిచట్ల pe 
ముచే ణఇత్వమగును. 


(236) సూ|త్రమునుండి ల 


వర్థాభూః $e భక్యాం పునర్న వాయాం' స్త్రీ వర్షాభూర్జర్దుశేపుమాన్‌్‌ 1 
అను యాదవ నిఘుంటువ్లనలన వర్గాభూ శబ్దము ఛేకజాతి బోధక మగును. 
ద్విలిబ్దకమగు నిడి ఫుంలిజ్హము నగుట చే 3 కెయట ుకమందు నిత్య స్త్రీలీజ్ఞము కాదు. 
కావున నదిసంజ శేకపోవుటచే హకున “'వాస్వ మిచట (ప్రవ ర్హించదు, యూ 
వర్దాభూః. వృత్తి తికారాది మకమునః దిది నిత్య స్తీ స్తృలిబ్ద మగుటవలన పలసం 
కలదగుట చే ee (హ'స్వము వచ్చును. ఊవర్ణాభు. వర్షాభ్యోః నర్షూభ్వః. 
నభూసుధియోః. అను నిషేధమును బాధించి * వర్షుభ్వశ్చ ౫ (282) నూ, చే 
నిచట యణాదేళము. స్వయంభూళో'బ్ల మవయవళ చే చతుర్ముఖుని బోధిం చును, 
కావున నీ ళబ్బము పదా నర సంబంధము లేనిదై: స్ర్రీబోధకము గానందున వృత్తి 
శార మతనుందును నిత్య స్త్రీ సీ లిజ్ఞము గాదు. కావున ప? దీనికిని 
రూపములగును, ' 

వివ :___' శిలీగండూపది భేకీ వర్జాఫీక మరీథులిః ? ఆను నమరము వలన 
వర్షాఖ్వీ శబ్ద శబము చు నిత్యవీమ స్వ సము." (ప్రదర్శితమగు యాదవ నిఘంబువుగూడ “సుతః 
ప్రుత్ర 'సియాంక్యమో ఆహుర్హుహిత రోమను నిఘంటువువంటి దగుటవలన విరోధిం 
చదు. శాన _్ర్రీలిజ్ఞయున వర్హాభూ అనునది యుండదు. అమరమున శిలీగ ణప 
ది భేకీ వర్షాభూ:శమకీఢులిః ల్‌ు పాఠ మున్నటుళ సుబోధిసీళొరుని వ్యాఖ్యా 
“సమవలన తెలియుచున్నది. ఈ పాఠము ననుసరీంచి' "“యమూలము" '్రాయిబిడినహన 
'(గహీించునది, 


404 కాముదీశరదాగమము [నూ. 809 810 
* 809. న షట్‌ స్వ(సాదిభ్యః. 4_1-1౮. న షట్‌ స్వ స్రాది 
భ్యః, (జీవ్‌ , టావ్‌ ) 
పట్సంజ్ఞ శేభ్యః స్వ! స్రాదిభ్యళ్చ జీవ్‌టాపౌన స్తః॥ 
నో 


పహృఠౌః | అ ప్పృన్నితిదీర 81 స్వసా। స్వసాలా | స్వ 
సారః | మౌ తాపితృవత్‌ | శసీమాత్యూః | ద్యారా వ 
౧ 
త్‌ | రాః ఫుంవత్‌ | నార్లౌవత్‌ i 
809. షట్సంజ కల ళోబ్బములక ం టు, స్వస్య మొదలగు నేడు శబ్దముల 
కం కును (స్వసృ, తిస్ఫ్క చతస సృ ననానృ3 దుహితృ, యాతృ, మౌతృ) 
జీవ్‌ టార్‌ (పత్యయములు శావు. 'స్వ(స్రాదులక ౦కు జీన్‌ (ప్రత్యయము, షట్‌ 
సంజ్ఞ కములకంశు టాన్‌ జీపులు (పౌ ప్రములగుచుండ నీ నూత్రముచే నిషేధము 
చెప్పబడెను. స్యస్ఫ శ సు *బుదుళనస్‌ (277) నూ, వే. అనజ్‌ 
(ర పన్‌ 3 (278 నూ, చే, దర ము నులోపనలోపములు. సృసొ. గుణ 
దీర ములు, స్వసారౌ, స్వసారః, మాతృ ళబ్బ శఛబమునకు ఆ ప పన్‌ అను నూత్రమున 
చెప్పబడిన నియనుమువలన నుపధాదీర ము లెదు గావున నిది పితృ కబ్బసదృళ 
ప సిజి మగుట చే ద్వితీయ బహువచనమునందు మొతము నఠత్వము 
దు. హాత్యాః. ద్యో శబము గో శబ సద్భృళము. రె ళబము పుంలిజమందువ శె 
౧ ది = ద ౧ 
Mien నౌ శబ్దము గ్గ శబ్బసద్భక మా. 


అజ న్ల స్త్ర్రీలిబ్ద (ప్రకరణము ముగిసెను, 
Tn] 
9. అజన్ల నపుంసకలిజ (పకరణము 
రి ౧ 
* 810. అతో2_మ్‌ 7_1.24 అతః అవ్‌. (ఆజ'స ద్రస్యః స్వమో 
ర్నపుంసళా త్‌ 


అతోజ్షాత్‌. క్‌ చాత్స ఏ మోరమ్‌స్యాత్‌ | ఆమి 


వూర్వః | జ్ఞాన్‌ | ఏజ్‌ (వాస్వాడితివాల్‌ మా(తలో 
పః! ఊూజ్ఞాన || 


810. ఈల. _నమందు గ లి నపుంసక లిబ్దవుగు నద్దిము కంటు 
పరమాఅగు స్వమ్ములక అమాదేశమగును. జాన + సు, అమా చేళము, అమి 


చేళము వూర్వరూపమా, 'హేజ్ఞానమ్‌, ఏజ్‌ (వాస్వాళ్‌ (19% నూ. చే సంబు 
వ స్రవయననుగు మకారమునకమౌ(త మిచట లోపము. హేజ్ఞాన, 

విన :___స్వమోర్న పుంసకాత్‌ (820 నూ, చే, పంత స్వమ్ముల 
యొక్క లుక్కు న కిది యపవాదము, ద్వితీయైకవచ నమగు అమ్ము నక మ్వి ధానము 
లశ్మ్నాథ నారి మని తెలియునది. 

* 811. నపుంసకాచ్చ 7119 నవుంసకాత్‌, చ, (శీ, కుజ 

కీ బాత్సర స్యా జీ స్యాత్‌ | భసంజ్ఞాయామ్‌ 
811. బజ్‌. అనునది బె శకారవిభ క్లికి సంజయని వూర్వము చెప్ప 


బడెను. నపుంసక శబ్దముక కె పరమగు నొశారవిభ క్తికి శీ ఆచేళమగును, 
జ్ఞాన + జ, ఈ నూ(క్రముచే శ్యాదేళము జాన + ఈ. “సర్వ నామస్టాన 
సంజ్ఞావిధాయక ముగు “నుడ నఫుం సకస స్య అను నూత్రమున అనపుంసక స్య, 
అను పర్యుదాసముచే నిచట యచిభమ్‌ (282) నూ, మే నద్దము స 
మగును, : 


* 812. యనే os 6_4_148 యస్య, ఈతి, చ. (కద్ది లే భస్య్ర 


భ స్యేవర్షావర్శయో ర్ల రోపః స్యా వాళర్ధిలే 
వప శే! ఇత్యశారలో కే పాడ | బ్‌ 'జఃళశ్యాం ప్రలేషే 
ధోవాచ్యః। జ్ఞా జూసే! 

812, “య యస్య ” అనునది 'ఇవళ్ఞావర్దములవ సమాహార ద్వన్ద ప్టము (ఇళ్చ, 
ఆళ్ల చై యమ్‌, తస్య భకంజ్ట కమగు నద్దమున కవయనములగు నికారాశారము 
లక్క ఈశారముగాని తదిత (ప్రత్యయముగాని పరమగున పుడు లోపమగును, 
ఇన (ఈ. ఇచట నీనూత్రముచే లోపము (పా ప్రమగుచుండ, శు ళార 
నిభ క్రి శాడదేళమగు కీభావము పరమగునపుడు లోపమునకు నిషేధమును బోధించు 
జాబఃశ్యామను వచనముచే నిచట లోపము నిషేధింపబడును. ఆద్దుణః (70) 
నలా, చే, గుణము, జా: 


* 818, జక్ళసోళ్ళిః, 7౭220. జళ్ళసోః, 43. (నపుంసశాత్‌) 
a చాదనయోః శః స్యాత్‌ || 


818. నపుంసకమగు నజ్బముక౦ శు పరమగు జళ్ళసన్సుఅకు + అదేళమగును" 
జాన + జన్‌) జూన +. 
(జ్ఞాన + జన్‌) జ్ఞాన 4 


వివ :__జస్సు సావహ-చర్యము వలన నిచట శస్‌ పదముచే ద్వితీయా 
బహువ చనమున కే (గవాణముగాని [క శస్సునప (గహాణము గాదని (గహీం 
చుళది, 


206 కాముదీ శరదాగ మము [నూ. 814, 815, 816, 817 


* 814. శిసర్వనామస్థానమ్‌ 142 8. సర్వనామస్తాన : 
న ఇల్యేతదు క్ష న. స్యాత్‌ || 
814. శి అనునది సర్వనామస్థాన సంజ్ఞ కలదగును, 
& 81s. నప్రుంసకస్య రుల చః 7_1 భఖ సక స్య, ముల చః 
(నుమ, సర్యనామసా స) 
రుల న్తస్వా జ న్తస్యచ క్రీ బస్యనుమాగ మఃస్యా 
త్సర్వ నామస్థా నేప ₹। ఊప ధౌడీగ [| నాన్‌! ప్రున_స్ట 
ద్యత్‌ శీపంఠానువళ్‌ ! ఏవం 'భనవనఫలాదయః |] 
815. ములచ;ః (యల్‌, అచ్‌, శ్వాముఅవు నమా హాం ద ee దీనిక 
చ్య్వషకవ చనము అనునది నస్ప్రం'సక మాస “నబ్దమునక నిశేషణము "గాన తెడ న్స 
సా %లుగును, రుల నము గాన్ని ఆజ న్రముగాని ఆయి నప్రుంసకమగు నజ్జమునకు 
స సాము ౧ పళమయిన పుడు నుమౌగ మమగును, వ + ఇ ఆజ్ఞ oe చన్ల 
మగుటచే నిచట నుమాగమము, జానన్‌ 4+ ఇ క నామస్టోానీ (251) 
నూ. చే నుపధాదీర ము. జ్ఞానాని. ద్వితీయా విభ క్తి కియూ ర విభ క్రి 
సదృశమగును, "శేషము రామళబ్బ సద్భశము. ధన, “వన, ఫల్క "మొదలగు 
నశారా న్స నఫుంసకలిజ్ఞ శోబ్బములకు నే (పక్రియ నూహించునది. 


* 816. ఆదొడ్లత రాదిభ్యః పబ్బుభ్యః 7_1_25 ఆద్‌డ్‌, డత 
రాదిభ్యః, పబ్బుభ్యః, (స్వమోర్నపుంసకాత్‌ ) 
ఏభ్యః కీ చేభ్యస్స $మోరద్‌ డా చేళ;ః స్యాత్‌ 
816. సర్వాదిగణమున 'పకికములగు డతర, డతమ్క, అన్య, అన్యతర 
ఇతేర, ' ఈ మైదును డళరాదులు. నపుంసకములగు వీనికం కు పరములగు స్వమ్ము 


అకు. ఆద్‌ డాటేళమగును. * డశార మిత్సంజ కమగుటవలన ఆదేశము డి తగును, 
(పఠ్టయములగు డఠరడతమ లచే తేద న్ల్షములక (గవాణము, 
* 817. మే! 6.4148 (డిత్కీ లోపం భస్య) 

'డెరిపశే భస్య "టర్లోపణస్యాత్‌ | వావసా నే | 
కతరత్‌ | కతరద్‌"। కతశే! కత రాణి | భ స్యేతికిమ్‌ | 
పబ్బుమః | ' టరు ర ప్పత్వాత్‌ (పథమయోరితి పూర్వ 
సవర దీర $, ఏజ్‌ హసాొ(దితిసంబుది లోపళ 1న భవతి। 
ూకలేరక్‌। ఫ పున స pa ow J nae 
ఆన్యత్‌ | అన్యతరత్‌ | ఇతరత్‌ | ఆన నత మ ,ళబ్లస్యత్య 
న్యతే మమి ల్యేవ 1 (చా) ఏకత రాత్పంతి'షేధోవ క 


నూ. 817) అజ్నన్హ నపుంసకలిజ్ఞ (ప్రకరణము 207 


వ్యః। ఏకతరమ్‌ | సోరమాచేశేక్ళ తే సన్నిపాత పరిభా 
షయానజరస్‌ | ఆఅజరకొ | అజరసీ, అజశే, పర త్వాజ 
రసీకృ తే రుల న త్య్వాన్నుమ్‌ |] 


817. ney Fo యజ్ఞమున కవయవమగు టిసథ కమాను, డిత్తు 
Cys డకారముల (పత్యయము) పరమగునపుడు లోపమగును, కతర + 
అద్‌ (డ్‌) ఇచట నీ సూ త్రముచే కతర శబ్చముల్లోని యకారము లోపించునుః 
కతరద్‌. వావసానే (౮ సూ, చే, స ర ర్వ పతుమందు కతరత్‌ అనియు 
చర్వ్వాఫావ పక్షమున కతరద్‌ అనియు నగుకు.. (కతర -- కు) కతశ్తే ఇచట 
శీ భావగుణములు.  కతరాణి. పళఖ్ళున్‌ శజముక ౦ కు తెస్యపూర ణజేడట్‌ 
(5.248 సూ. చే డట్‌ (ప్రత్యయము, జట్‌ (పత్యయమునకు కక నాన్తాద 
సంఖ్యా దేర్మట్‌ ” (5.249) నూ. చే. మడాగమము విధింపబ డెను, అందుచే 
నజూది (ప్రత్యయము పరముగ లేనందున పఖ్బన్‌ ఆనుదానికి ఓ నంద ముందు 
అదన యుండుట చే నలోపమువలన, పష్చామః అని యగును, ఇచట టిలోప 
మును వారించుటకో నూూ[తేకున భస్య అను నధిశార మౌవళ్నుకము. అద్‌ డా 
డేళమున డత్వమునక ఫలము హౌప్పబడుచున్న 3. “శేరు ప్పక్వాత్‌ ee i నభవతి”? 
హీకతర + అద్‌ ఇచట టి లోపము (పవ రి రించుటవలన “(పథమయోః 
(165) నూ. చే, (పూ ప్ప పమగు పూర్వ సవర్ణ దీర్ణము వారింపబడెను. పూర్వ 
సవర రదర నివృత్తి తి చాబేశమువలనను సంభవించును గాన నిది డిత్వఫలము గాదని 
యెంచి “ఏక్‌ హాస్వాత్‌ ” (190 నూ. చే (ప్రా ప్పనముగు సంబుధ్యవయవ 
మునకు లోపనివృ ర్తి తె డిత్వఫలమవి నిరాపీంచబడెొను. టిలోపమువలన నద్దము 
(వాస్వా నము గానందున సంబుద్ది లోపము (ప్రస క్షముగాదని యాళశయము. ఇశే 
ద్వితీయా విభక్రియు నగును, శేషము పుంలిజ్ఞ కతర ళబ్బసదృళము. కతమౌన్యా 
న్యత శేతర శోబ్ల ల కతర శబ్ద సదృళములు, " అన్యతేమ శేబ్ద శఛబమునక డత రాదులందు 
పాఠము లేనరదున నద్‌డాబేశము రాదు. 'అన్యతమమని యే యగును. * ఏకాచ్చ 
(పాచామ్‌” (క_8_94) నూ. చే శేకళబ్ణమకంచె డతర। ప్రత్యయము విధింప 
బడెను, కావున ేకతరళబ్దముకం శె పరమగు స్వమ్ములక ప్రస క్ర కవగు నద్‌ డా 
దేశమును నిషేధించుచున్నాడు (వా వీకతగాక్పంతి... ..ఏవక్తవ్యః: ఏకతర 
శబ్బముకం "కు పరములగు స్వమ్ముల కద్‌ డాదేకము రాదని! ఇప్పవలయును.. కనుక 
( ' [కళరమో అని యగును. ఇది సర్వళబ్దసదృళము. ఆజరమ్‌ (అవిద్యమౌనా. జరా 

యస్య తత్కు_లమ్‌ బహు|వీహీ సమాసము, విద్యమొనళబ్బమునక్‌ ' 'తోసము. 
జరాళబ్దమునకు “ వా చ్లీరయా రుపసర్జనస్య (660) నూ, చే . (వాస్యమా 
అజర 4 సు .స్ముపత్యయమున కమొదేళము చేనినపీదప .సన్ని పాత పంభోపచే 
(అదన్తాభి నిమి త్తీశమగు. నమాజేశము అబ్బమున కద న్దక్వమును పోగొట్టు జరసొ 
జేళమన్‌ గుణించి నిమి తృము గాదు) జరసా బచేళమురాదు... శూరో రూపము. 
అజరమ్‌, అజర 4- జౌ. శీభావము, అజర4 శ, జరసాచేళ పక్షమందు ఆజరన్లీ, 


208 కాముదీళరదాగమము (నూ, 818 


పత న్లరమందు అజకే, అజర - జస్‌, ఇచట శీభావముకం కు పరమగు జరసా 
దేకము వూర్వము (పవ ర్షించును, పిదప శ్వా'దేశమగును., అజరస్‌ + ఇ. ఆజ్దము 
రుల న్ల నమగుటవలన “నపుంసక స్య రులచఃి” (815) నూ. చే, నుమాగమము, 
అజరనన్‌ + ఇ. ఇట్టుండ, 


* 158. సొ _న్లమవాతే స్పంయోగ స్య 6_.4_10 సా న్వు నువా 
ఈ స సంయోగస్య, (నోప ధాయాః, సర్వనామస్థా నే 
సు 


సొ న్రసంయోగ స స్య మవాతళ్ళ యో నశార 

పన్యో పభాయా దీర స్తు ay గుడ్‌ సర్వనావు 

న పళే। తతా. అజరాణీ | త 

మ్ళొవం జాధిత్వా పరత్వాజ్లరస్‌ | తత స్సన్ని పాత 

పరిఫామయానలుక్‌ | అజరసమ్‌ | ఆజరమ్‌ | అజరసీ | అ 

జలే; అజరాంనీ । అజరాణి। శేషం ఫుంవత్‌ | పద్దన్న 

ఇతి వృదయోదశాస్యా నాం వ్ఫాత్‌ ఉదన్‌ ఆసన్‌ | 

| జన! వాదా, వాజ్భా రమ్‌ | ఇత్యాది! రూదాని! ఊ 

ద్నా! ఉద భ్యామ్‌! ఇత్యాది! ఆసాని।; ఆస్నా! ఆసభ్యా 

మిత్యాది! మాంనీ | మాంసాొ। మౌన్భ్యా మిత్యాది | వ 

స్తుత స్తు పభళ్శతి గవాణం |పకారార మిత్ను కమ్‌! 

తత సళ క ఉఖోయా ట్‌ 

వాత మ్‌ | అయస్మృయాది ల్వేన నే త్వా త్స ంయో గా 

_నలోపోన | పద్దన్న ఇత్య[త్రహిఛన్ష సీత్యనువ రి రితేం వృ 

శా త థాప్యప్ళీత్య (త మొసళ్ళ స్ట సీతి వారికే ఛ 

న్లో గవాణ సానుర్ధ్యా ల్లో కేపి క్వేచిదితి క యటో 

“కరీళ్యా ప్రయాగ మనుసృత్యే పదాదయ;। "ప్రయా 

క క్షవ్యా ఇతి బోధ్యమ్‌ | 

818. నూత్రమున సాన్న అనునది భఖిన్నపదము లు _ప్పవషీక్రము, ఇది 
సంయోగ స్య ఆను దానికి విశేషణము. సకొర మ _న్రమందుగల సంయోగమునకు 
గాని మహ చ్భబమునక గాని సంబంధించిన నశారముయొక్క_ యుపధక న 
భిన్నమగు సర్వ శామగానతు పరమగునపుడు దీర మగును, ఇచట పారిభాపి శ 
మణ నుపధవ సంభవము లేనందున నుప ధాళబ్దము పూర్వమౌ | త్రమును బోధించును. 


అజరన్‌ న్‌ + ఇ. ఈ నూూత్రముచే నిచట దీర గమువలన అజరాంనీ అని యగును. 
జర సాడేళా భావన పతుమందు అజ రాణి, అజీర + అమ్‌, లుక్కు_న కపవాదమగు 


నమొ'ేళమును చాధించి పరమగ జరసాబేళశము వచ్చును, అజరస్‌ 4 అమ్‌? 
ఫిధప సన్ని పాళే పరిభాఘచ్చే (అజాది [పత్యేయ నిమి కృేకమగు జర సా జేళ మ్మ 


నూ, 818] అజ న నఫుంసకలిబ (పకరణము. 209 
వా2 ౧ 


అట్టి (పత్యయమును నశింప చేయు లంక్కు_ను గజీంచి నిమి తముగాదు లుక్కు 
చ జీవ ss ఆజరసమ్‌, పక్నమందు అజరమ్‌, ద్వితీయా | ద్వివచన బహువచన 
ములు (పథమౌ ద్వికచన బహువచన 'సదృళనులు. “శీషము ఫుంలిబ్బ్వమగు నజర. 
త్త దె సదృళము. హృాదయోదకాస్య శబ శోబములం సరంనావా షానమున ' ఎ సప సో 
స. వీనికి సన్గన్న (229) నూ, హక శోసాదులం పలేమగున పుడు (కమముగ 
వద్‌, ఉదన్‌, ఆసకా ఆచేళకములనను. వాడయ + శన్‌ ఇచట వ్ఫాదొ 
"జేళము (పవ ర్థించిన నజ్దము రంల న్వమగుటనలన నుమాగమమగును గాన వాని 
ఆని యగును, ఇ కూదకా వ వ్‌ స్ట్‌ శబ్బములవ గాడ కసాదులలో ఉదాని 
(ఉదడకొ + శస్‌ అసాని (1 సన్‌ 4 సనా మువలగు రూసముల నూహొంప 
వలయును. ఊద్నా ఆస్నా ఇ శార్థదులలో ఆజోేపో౭ నః (2853) నూ వే, 
ఆశారము లోేపించును. మొంన శ్వామునకు కసాదులం పరమసనఫుడు నూంసా 
"బేళమగనని వెప్పబడియెను. నూ. 2206 మూంని (మాంస + శస) మొదలగు 
భూపములగును. మౌాన్భా్యామ్‌ (మానొన్‌ + భ్యామ్స్‌ ఇత్యాదులందు సంయో 
“గ చ్చ లోపమువే నశారము లోపిం చును. సంయోగా న్లలోప ప మనీద్దమగుటవలన 
నలోపము (సవ ర్తించదు, 


౪ పద్దన్నోమౌస్‌ 23 న్యూ తమున (పభ్ళతి (గవాణము సాదృశ్యార్థకమని 
పుంలిజ్ఞ (పకరణమున చెప్పబడెను, మౌంస్ప-చ న్యా ఉభాయా అను .భాప్యో 
బావారణ మ్‌ నిషియమున (పమాణమగును. మౌంస్పచనీ (మాంస స్యపచసీ 
ఆనునడి వష్టీ. ఫీ సమౌసము.' ఇచట షష్టీ విభ క్తికి లువ్క_ వచ్చుటచే (ప్రత్యయ 
అతుణము లేనందున (పభృతి (గవాణము ప్రశారార్భమనినగాని మాం సళబ్దమునప్‌ 
మాంసాజేళము నీదముగాదు "గాన భామ్యపయోగము సాధువు గాక పోవును. 
(పశారార్హకమనినీకసాదులు కబ్దములగుట చే తక్సద్భశములను నాడ శబ్దముల సే 
(గహింపదగును. కొన పచనీ శబ్దము. పరమగునపుడును మొంసా'ేళము న్‌ 
నుగును. ఆకారం సన వాదోయాది శబ్దములకు సర నాను కనను పరనుగు 
నపుడునా వాదాద్యా దేశములు వచ్చుట ఫలమగును. మాంస్‌ శామున, యస్మ 
యాధిగణమున జేర్చుటవలన, ఆయస్ప స్మయాదీని ఛన్దనీ. (1-420) నూ. చే 
ఛ Ce Ss గావున మౌంస్పచనీ అను (పయోగమున మాంస్‌ అనుచోట 
పదస మ నీమి _ర్తకమగు పంయోగా _నలోపము .'త్రవరి రించదు, 


6 పద్దన్న * నూత్రములోనికి * ఛందసీ?' అను పదము ననువృ త్రిచేసీ 
పదాచ్యా చేళములు జేదముననే వచ్చునని కొందటి యాశయమని శాశికావృ త్రీలో 
ఇప్పబడీనది. అయినను  అపోఖీ”” (445) నూ్యూరములోని మౌసళ్ళన్దని అను 
వార్థికమున ఛన్సనీ అని ఇెప్పుటవలన పదాద్యాచేశములు లోకమున గూడ 
కొన్ని చోటులందు వచ్చునని కెయటో క్తిచే,. ప్రయోగముల ననుసరించి పచాదులు 
లోకళమునందును. (శావ్యాదులందు (క ఫయోగింపదగినవని తెలియదగును, "బేదమున 
మౌస్‌ శబ్బములోని సకొరమునకు Se (ప్రత్యయము స పరమగునపుడు తశార 
మౌ జేశనుగునని మౌసళ్ళన్ణవి అనువా _ర్రికనున య ము. మొద్భళ్ళరద్భిష్థరోదరహ్మ 


417 


210 కాముదీశరదాగమనమము [నూ, 819, 820 


అని యుదాహరణము. లోకమున వేశా కాజేశేముగు వారించుటకె ఛన్దసీ అని 
వెపష్పబకినది, ప వా ర్వ్యాచేరములు భోక మున (ప సనాగా న ముబే గాన పుడు ఛన్షసి 
అనునది నరక మళను. కొనన నిది జ స మను. 


Su | హాసోంన ప్ర 


©) 


శ పే (వాతి పడిక స న 1_2.47 (వాస్వ!; 
న పుం కే, (పాతీపదక న్య, 

బ్‌ త ~ జో నళ 

క్‌ పొతెపకికస్యా జనస్య (హాస స్యాత్‌ | 
జానవత్‌ 1 [శీసాయ! అత్రసన్నిపాత పరిభాష 
తో ఛాతోకత్యాకార లోవోన ॥ 


oy 
Gx 


819. (హా ర పద (కోవణముక..న ఆనః అను పరిభాష యీ నూకేమున 
నుప స్థిత మగును. ఆచ ఆనువవ ప్రాతి .గిక విశేషణ మగుటచే తద న్లబోధక 
మగును., నఫుంసకము ఆజ నమునశు |పాతపదికయునకు (హ'స్వమగును. (శ్రీపొ 
ళ్రోము నపుంసకము అజ న్లము ము నకటచే (హూస్వము వచ్చును. అందుచే నిది 
జ్ఞానరబ్దకుః జరుగును. శ్రీపా శబ్ద ఎ మౌ కారా స్త మైనను దానివలన కలుగు భీదము 
సోత్రము లేనని యాశ యము కావున స్టా నళబ్ద మునస (పథమౌ బహువచ నాదు 
లందు నాని! "మొనలగు మభూపములయినను వ్రీప శబ్బమునక ఏీకాజా త్తరపదే 
(803) సూ, చే. ణత్వము (వవ ర్హించుటవలన శ్రీపాణి మొదలగు రూపము 
లముసను వికోధములేదు. [శ్రీపాయి. ఇచట సుపిచ (208) నూ, చే దీర్ణము 
(పవ ర్థించుటవలన నీ రూపము సీవసుగును. పా ఆనునది ఆకారా స్త ఛామేవు. 
దీనికి యకారాది ' (ప్రత్యయము పరమనుట చే (శ్రీపా అనునది భసంబి కమగును. 
శాన నిచట ఆతోధాతోః (241) నూ. చే ఆశారలోపము. (ప్రస క్షమగు 
చున్నది. కాని సన్నిపాత పరిభాషచే (అవర్షము నాశ్రయించి చేయబడు 
యాదేశ మవర్ల లోపమున నిమి త్తేముగాదుు లోపము (ప్రవ ర్హించదు. 


al 820. సమో శ్నప్రుం సకాత్‌, 7_1.28. స్వ వెరాక నపుం 
సకాత్‌ , (లుక్‌) 
క్లీ బాదజ్లొత్స్వ మోర్లుక్‌ స్యాత్‌ || 
య ౧ గా యి 
820. నపుంసకమగు నద్దముకం కొ పరములగు స్వమ్ముల కు లుక్కు 
నచ్చును, వారి (వారి + సు. 
వివ ___ఈ లుక్కు వూగ్యని ప్రతిషే ధముచే త్యదాద్యత్వమునకు కినుః కః, 
సకత చృబ్దము యొక్క (పథ మెక వచనమందు పరములగు త్య దాద్యత్వ ము 
"మొదలగునవి (ప్రవ_ర్థింపనందున సమ్‌ ఆని రూపముగాక తత్‌ అని యగును. 
ఇట్లే కిమ్‌ శబ్బమునకును కమ్‌ అనిగాక కీమ్‌ అను నిష్టరూపము ననన 


నూ, 821, 822] అజన్ద నపుంసకలిజ్ద (ప్రకరణము 211 


* ల్రి21. ఇకో౭..చివిభకా Tl Sv, విభ కా (నుక, 


ఇగ నసార్గబన్య్న రీ బసను నూ మః సాాావచి 
అన ఎ య 
క ఇఒ 
విభకా; ఇా వారణీ! నారీణి్‌! ?లుములేత నిషే'నసా $ 


షన | వారినే! వారణ; | వారితో. | నుమచిశేతి 
నుట్‌ | నామాపిడిర | వా*రీణావా। వాకిణీ ! చారివోం | 
వాలాడౌ జాకివత్‌ ॥ 


921. ఇక్‌ (పత్యాహాకవర్గ్ణ వొ _నమం డున బిగి = నబ్దమున 
కజాది విభక్తి పరమగునపుడు నుమ నేను మగపను, భా జీ (వారి ఇ ఈ) వాకీణి 
(వారి - జస హీవాశే "హీవారి, renee నచ్‌ (గహణమువలన 
“ నఖుమతొ ’? ౨ను (పత్యయలతుణ న్‌ేన మనిన మని సా. చాొస్పబ డను. 
శాన హీవారి --ను అనువోట సు; సతషయవంనస లుసు నచ్చినను (పత్య-కు 
లతణముచే. 'సంబుది పరమ?ఃటవలన  పతువుందు సంబుది నిమి ేక గుణము 
(వాస్వస్యగుణ (పవ క్రి రించును. వాొరి -£ టా. కప. ఆడో నా (215) 
నూ. చే నా భావము (ప్రవ ర్లీంచును, వారిణా. వారి - జే, ఇచట నీ సూత 
ముచే విహికమస నుమాగమమును బాధించి బరమగు ఘ్యేతి (246) నూ, చే, 
గుణము (పా ప్త పమగుచుండ, పూర్వ వి పతిే న చేత 'నుమాగను (పవ్బ తికై తి 
వా ర్రికమును చప్పుచున్నాడు. వృష్ద్యాక్వ... న, అతి సఖీని అనుచోట 
సఖ్యురసంబుదొ (7-1-92) నూ, చ వ్వచ్యానమువలన వం వాకిణీ అను 
చోట, అచ్చు ౫ ఘే నూ. చే, నొత్వము, (ప్రిమ(కోష్టూని అనుచోట తృ్వత్‌ 
(7.1.95) నూ, చే, త్ఫజ జ్వద్భానము, వారికే, ఆనుచోట ఘ్వేతి. సూ, శే 
గుణము ఇవి పరములగుటచే నుమవూగమమును బాధించి (పౌ ప్రములగుచున్న వి, 
ఈ వా ర్రికముచే పూర్యో కృస్థలములందు వృద్యాదులను బాధించి నుమాగమమే 
వచ్చును. కావున వారి 4 'జే అనుచోట గుణమును బాధించి నుమాగమమగును, 
వారికో. వారి ఆమ్‌. ఇచట నద్దమునకు (పాప్తమగు నుమాగమమును బాధించి 
“నుమచిర”” అనువా ర్లికముచే 'ఫత్య యమునవ నుడాగమమగును, వారి ఎ 
నామ్‌. నామి (210) నూ షే దీర్ల మగును. చారీణామ్‌. హాలాది విభ కోలు 
పరమగునఫు డిది వారిశబ్లయుతో నదౌనమగును. 


* ర్రి22, Nits భాషిత పుంస్కం పుంవద్దాలవస్య 7174 
తృతీయాదిమ, భాషిత పుంసాం, ఫుంవత్‌ , గాలవస్య 
i ॥ 
(ఇక? నపుంసక స్య, ఆచి 


212 కౌముదీళరధాగనుము oo (he 322 


ప్రవృత్తి తినిమి _త్రక్యే భాషిత ఫం స్క_మిగ న్హ నక్ష 
బం పుంవద్వాస్యాట్ల టిసనావచి | అనాదయ్‌ | ఆనాదినీ చే! 
ఇత్యాది! -శీషంచాన్‌వడ్‌ 1 పీలుర ఎకు స్రశులం కీలు | 
తస్మెపీలుసే। అత నపుంనత్‌ | (పవ త్రి నివృత్తి ఛే 
చాత్‌ ॥ 

822. అనువృ క్లే కేములగు ఇకక నపుంసక స్య ఆనునవి పూర్వ సూూత్రమున 
షస్ట్య న నములయిన నీ నూతమున (పథమౌ న్ల నములుగ మారును, *్‌ (పవృ త్రీ తి 
నిమ -కెశ్యేభాషిత ఫుంస్కమ్‌ *” అనునది న 66 భాప్టిత ప్రంస్కు_మ్‌” 
ఆనుదానికి ఫలితారము. “* భాషిత: పుమాన్‌ యన్మిన్న రై ” అను విగవాముచే 
భాషిత పుంస్క్త శబ్దము _(పవృ త్రీ తి నిమి క్రేమను నర్భమును బోభం'చును. ఈ శబ్దము 
కం ళు “ భాషితప్రుంస్క. మసా స్త్‌” అను వ. ఆర్భ ఆది భీ" నా. 
(52.1270 నూ, చే, నచ్చరిత్య మనము వలన భాషిత ప్తంస్కమని యగును. 
ఈ ళబ్దమునకు ప్రవృత్తి నిమి క్రేముగ లదని యర్థము, శబ్దమే విశేషణముతో 
గూడీసటె యర్ధమును పోధించునో యా విశేషణమ్‌ు (పవృ త్రి శ్రీ నిమి క్రోమనబడాను 
జూతి, నుణ, క్రీయ్యా సంజాభేనములచే నిది న విధములు. శా వమన 
శబ్బములుగూడ నాలుగు విధములగును. ఘటపటాదులు జాతి శబ్దములు. ఇచట 
ఘటక్యము పటత్వమను జూతి (ప్రవృల్త తి నిమి _త్తము, శుక్ల నిజాలు గుణళ బ్దములు, 
ఇచట శుక్లనీలాది గుణములు ప్రవృత్తి నిమి శ్రేమలు. ఇమే (క్రియా శబ్దములగు 
పాచశాదులలోను, సంకా శబ్ద్బములగు చేవేద శ్రాలలోను, (పవృ ర్తి తి నిమి లము 
నూహింపదగును. ఏ శబ్దమునకు పున్నపుంసక “లిబ్బములందు, పవృ ల్త త్రి నిమి ర్త 
ముకటి యగనో యది యి-చటి భాషితపుంస్థై. శబ్బమున కరము, భాపిత 
ఫుంస్కము నిగ _న్త్రమునగు నష్ట పుం సక శబ్లమునకు టా మోదలగు సజాది (పత్యయ 
ములు పరమగున పుడు వికల్పము గ పుంనవచ్యావము బన నని నూ. 
నఫుంసక శబ్దమునకు ఫుంలిజ్ఞ కభ్రాలిదేళమని ఫలితార్హము. : నపుంసక లిజ్ఞమున 
ఏధింపబడు వాళ నుమాగమౌదని నివృ త్ర త్రి యతిటేశో ఫలమగును. అనాదరే 
ఆనాదిన్కే ఇత్యాదు లుదాహరణములు, అనాది (నవిద్య తే ఆదిర్యస్యతేత్‌ ) 
(నఖ శబ్దమునకు ఫుంనపుంసక లిజ్ఞములం దుత్చ త్తృన్మఫభావము (గుణము (పవృ త్తి త్రి 
నిమి ర్ర ముకటియే. ఫుంవచా వేపతనుం చిది హరిళబ్ద సదృళమగును. తేదభావ 
నుందు వారిశబ్దసదృళము. భాషిత పుంస్క శబ్దమునకు SME el విడిచి 
ఈ ఛాసితః పృమాన్‌ యేనళ చన ౫% ఆను విగవము నాశ్రయించీ ఖున్న పుంసక 
ములంగ-ల Sais మర్గమనినచో 6కి స్టే 3 ఇక్యాదులందును. పుంవచ్మా 

వము (ప్రస క్షమగును, కీ లు శబ్దము వృక్షమును బోధించున పుడు పుంలిజ్లము, 
తత్పోలమునో * బోధించున పుడు న పుంసకమునగును, * (పవృ త్తి తి నిమి న్య a అను 
నరము .చెప్పునపు డిచట దోషము వారింపబడును. పుంలిజ్ఞ కీలంళబమునకు 
ప్రవృత్తి తి నిమి క వృకుతళ్వ వ్యాప్యజాలీ, నపుంసక పీలుళబ్లమ. నకు (పవృ శ్రీ ఫ్రీ 
నిమి శ్రేము ఫలత్వ చ్యాప్య జాతి: (ప్రవృత్తి తస్య త్త మొకటి గానందున నిచట 
ప్రంవదాద్థనము ఇజారిఆపజడును, ॥ 


జ 


కూల, శ్రి2కి] అజ న నప్పుంసకలిబ్ద (ప్రకరణమా వస క్ర 


* ర2రి, అన్థిదధిసక్ట క్ట న్ట్‌ష-క్రమనజుదా క్త Ss TL75 Se ఫల 
శ్‌ మ్‌ ల 3 ఆదా తే (కృ్‌తీయాడిషు అచ్చి 


ఏ హెమనబ్‌ స్యాట్టాదావచి సచోథా త్త్‌ః | 
అల్లో పోనః, దధ్నా।! దన్న! వధ్నః।! ఖై. 
దధి | దభని! శీషంచారివట్‌ | ఏవమస్థి సక్ట్యతీ.ణి 
తద న్షన్యాష్య పవజ్‌ | ఆతిదధ్నా. సుధ! సీధిని! సుధిని। 
ae సుధియా ! సుధినా | (పధ్యా. 
(పధిగా। మధు! మధునీ! మధూని। పమద్దో | 
“మ్రామధు | ఏవమమ్బ్మా (దయ | సానుళబ్రస్యన్ను ర్యా | 
స్నూ్నూని ! సానూని 1 య. (వియ కోష్టున్‌ । 
తృజ్వద్భావాక్పూర్వ వి శతి వేచసైన నుమ్‌ | (సియ।క్రో 
సూాని! టాజచా భుంవత (కోపా పెదా 
ప మ. వై ర్ల a 
య. క మ స జ 
త్రకృజ్వ్యచ్భావాశ్సూక్వ" ol పేఢన. నుమేవ । (పీ 
యి।కోష్టునా | (పీయ కోష్టు నే | నుమ-దిరేతీ నుట్‌ | 
పీయ కోస్లూనామ్‌ | సులు! సులునీ | నులూని। పున 


హీసుెసే | 


_స్టద్యత్‌ | ! సుల్యా! సులునా | థాక్ళ | ధాతృ్ఫణీ | op 
త్యాణి | హీ ధాత+ః। "హీధాత్ళ। ధో ధాతృళణా | 
ఫీవంజ్ఞాళ్ళ క ర్వా్యదయః ॥ 


828, అనికధిన సక్ష్య్యతీ, కబములకు టా పత్యేయము వెందలగు నజాది 
(పత్యయములు పరమగునపు డుజా త్త స్వరముగల అనజాచేళమగును. దభా, 
దెధ్నే, దధ్నః, ఇత్యాదులం దీ నూ!తముచే' అనచొజేళము “* అల్లోపోనః క్‌? 
285. నూ, చే అశారలోపము నగును. దధి 1 జీ దథన్‌ + జి విభా 
జిక: 286 నరా. చే వికల్చ్బ్పముగ అళారలోపమగును. దధ్న, దధని. శేషము 
వాఠిళబ్ల సదృళము. క సక్టర్థ ఓ శబ్దముల (పక్రియ నే యూహింపదగును. 
ఈ నూత మట్జొధిశాలీములోనిదగుట చే అస్థ్యాదిళబ్దము ల_న్హమందుగలవానికి 
ననకాదేశమునను. Mis నుధి (నుధీ 4 ee నపుంసక "కాన్య నులోప 
ములు. “హీసుక్కే హేనుధి. “* నలునుతౌబ్దస్య ?” అనున దనిళ్యమనుటచే నీ 
రూప పదత. నీ శీదించెను. సుధి + టొ. నటి శబ్దమునకు పున్న పుంసక' లిద్దము 
లంచు శోభ నజ్డోనమను (ప్రవృత్తి నిమి త్త మొకటి యగుటచే ఫుంవద్భానము 
(వవ రి రించును. wee వ పచుమందు ఎతు రాదు గాన అచిళ్ను 
Ar) నూ. చే, నియజొజేశమగును. సుధియా! సనుధినా।! పుంవజ్భావయు 
లేనపుడు నుమాగమము. (పధి (ప్రధీ + సు (వాస్య సులోపములు [పధ్యా, 
(పధినా. 'ప్రధి శబ శచమునకను ప్రుంన పుం'సకములందు (కమ మన. (పవ త్రి 
నిమి త్తమకటియే . గావున పుంవణ్భావము వచ్చును, పుంవద్యావ; సత్నేశుంథు 


ర్డీ శాముదీశరదాగ మము [నూ శీ28 


6 పీరానీకాచః? (2/8) నూ, చే, యకకాడేశము. [పథ్యా, తదభావమందు 
నుమోగముము, 1 కధినా, శేషము. సుఫ్‌ శోబుసజ్భళోము. నుధు (మధు + సు 
వధు శబ్దమునకు ప్రుంలిజ్ఞమున (పకృ ర్తి నిమి త్రము వస న్దక్యయు, (మధుర్వస నే 
ఇత్యాది కోళమునలవను నప్రంసక మున (పవృ త్తి నిమి ర్రేము మాస్టిత్టము, (మధు 
మబ్యే అను కోళమువలన శాన (ఫశృ తి నిమి న శేద ముండుట చే నిది భెపిత 
స్రంస్కు_ము గానందున ప్రంవద్యావము (వవ ంపదు. మధునా జని యను. 
అమ్బు “మొడలగు శచ్చాములు మధు శజుసద్భశ్‌ ములు, సాను శబ్రమునను ఈ మహాంస 
పృత నాసా నూనాం మొంస్‌ పృక్సె ్ననోతాచ్యాః స్‌ అనువార్రికముచే శసాదులు 
పరమగున పుడు సన్ను ఆచేకము వి: ల్పముగ నగును, (సన్ను +- కస్‌ ్స నుమౌగమో 
పధా దీర్చములచే “స్నూని? అని యగును. అజేశాఫాన పతీమందు సానూని 
'ముదలసేనవి, మధు శబ్దమునకవలె 5నును... (పి కోస్టు (వయః కో స్టైయస్య 
తత్‌) పియకోట్టు జా 8 ఆకియుండ్క, కి | పత్వ్యేణపము సక్యలామస్థాన మగుట చే 
తృజ్వతో్క్క స్తు] 2/5) సూ, మ్‌! తృశ్వుడ్భావము పరమగ'..చే నుమాగమ 


py 


మును బాధించి (సొ స్తమగుచుండ కక వృగ్యొర్వ పత వి పతిపే.ధేన” అను 
వా ర్రికముచే తృజ్వద్భానమును బాధించి నుమాగమమే వచ్చును, (పీయ క్రో 
పూని | 'పియ।కోష్టు శబ్దమునకు పున్న పుంసకములందు (పీయకోష్టు మత్వేము 
(పవృ శ్తి నిమి త్ర'ముకటియే "నందున. నిది భాషిత పృంస్క_మగును గాన టా 
ముడలగు నాది (వత్యయములు పరమగునపుడు ప్రుంవద్భావము వచ్చును, కనుక 
పుంవద్భావమందు తృజ్వ ద్భానము వచ్చునపుడు ప్రియ కోపా ఆని యగును, 
తృజ్వదా వమురాని పతీమందు, ఫుంవద్శావమురాని పకుమందున్కు నా భవ 
నుమాగమములవలన పీయ[కోష్టునా అనునొక రూ౪మగును. (పీయ। క్రోప్టు + జే. 
ప్రుంవద్భావము వచ్చున పుడు తృజ్వద్భాన పక్షముంను ('ప్రియ[కో మం, ల్ఫజ్య 
చ్చావము రానపుడు (పీయకోప్ట వె. ఫుంవద్భావా2._ భవ పతమందు పూర్వ 
విపతిషేధవా రకముచే తృజ్వద్యా, చమును బాధించి నుమాగమము వచ్చును. 
(పయ కోష్టు ే. ఇశే జసీ మొదలగు నజాది (ప్రత్యయములు పరమగునపుడు పుం 
వర్త పపక్నమందు రూపద్వ యమును; తేదభానపక్షమం 'ేకరూపము నూపింప 
దగును, (పియ( క్రోష్టు + ఆమ్‌. ప్రుంవ త్రీ పతుమందు తృజ్యద్భావమును, పుం 
వత్త్వాఫావ పక్షృమందు నుమాగమమును, బాధించి * నుమచిర * అను పూర్వ 
విపతిషేధ నా ర్లీకముచే నుడాగమమగును, శాన (ప్రియ క్రోస్టూ నామ్‌ అని 
యగును. భాన్‌ మొదలగు హలాదివిభ కలం దిది మధు శబ్ద సదృశము, నులు 
(సులు 4 సు) సులునీ. సులూని. ద్వితీయా విభ రి, (పభమా విభ క్రి సదృళము, 
సులు శబ్దము ఫుంనపుంసములందు శోభనలవలన క _ర్హ్మత్వము ((బాగుగకోయుట్స 
అనెడి (పవృ త్రి నిమి త్త మొకటి యగుటవలన ఫాపిత పుంస్కునుగును, ఫుంవ 
చద్నావ. పవేమందు' సుల్వా (సులూ +. వీ, పతూ న్లరమంగు చులునా ఇతాషదు 
లగును. “కూ ధాతః కః నలుమతాబ్దిస్య '% అను నిషేధ మనిత్యమను పత్యృమందు 
నమ్చుద్ధి గుణమగును. సమో న్తరమందు. గుణమురాదు గాన “హీథాత్స అని 


నూ, 828, 824] ఆజ న్ల నపుంసకలిస్ద (పకరణము 215 


యగును. ధాత్య శబ్రసునన పుంనప్పుంసక లింగములలో ధారణ క రృృత్వనునెడి 
(శ్రవృ త్రి నిమి త్ర ముక టిరెమే 'మెనందుశ నిష భాషితచ్రుంస్పు మగును, ప్రుంవ త్త 
పక్షమందు ధాతా పమాన్త శచముంకు a ఇ త్యానులగును. ఇక క్షైర్చేః 
క్‌ స్పై మొనలగు శబ్దముల ' డయ నూ హాంచు+ది, 


* 324, § తగ్‌ es 11.435. ఏదః ఇక్‌, డాస్వాడేశే 


ల (వా స్వేషు మ్య ఏచ ఇగేవ 
స్యాత్‌ 1! (౩ పడ్యు | _పమ్యునీ | 'ప్రద్యూని | (పద్యుచే 
న నపు + వత 1 యది” నం పస్‌ ఇతి, 

తస్య భెషిక పుంస్క త్వా ఫావాళ్‌ . ఏవమ గోవ; (పరి, 
(పకి రజీ; (సరీణి. (ధరిణా | ఇత్కాది! ఏకదేశ వి వికృత స్యా 
సనన ల్‌ ౩ రాయాహాలీత్యా' షమ్‌ | (క రాఖ్యామ్‌ | 
(పరాఖిః | నుమచి కేతినుట్యా తే (పఠాణామితి మా 
ధథవః! వ స్తుక-స్తు సన్నిపాత పరిభాహయా నుట్యాత్వమ్‌ 
న! నామాతిదీర న వ త్పరిభాసా వా 
ధ్యత ఇక్యు క కాజీ! (పరీణామ్‌ | నును! సునునీ। సునూని। 
సునునా! సుమీ. ఇత్యాది! ఇత్యజన్రానపుం'సకి లిక్షాః 1 


824%. నూ, (త్రీమున నాబేశశబ్దము ఆక్‌ పూర్వక దిశ ధాతు (పక్కతిక కర్మ 
ఘణ న్లము, (ఆజ్యోక ఇత్ర) దీనికి " హాస్వకబ్దముతో కర్మధారయ సమొసము. 
(వాస్వశ్చాసావాదేకఖ) (వాస్యా దేశే అనునది ట్ట. న పమ్య నము 
జా త్యేకవచనము. ఇట్లు నీన్దమినే ఆదిళ్య్ళ మా చేషు (హే స్వేషు మయ్యే ఆను 
నర్థము. త్ర శ్రక్సూత్రమాలచే విధీయయానములగు (వాళ్యములలో ఏచ్చులకు 
ఇహ్కీ_శే వచ్చునని నూ తౌర్భము, సొద శ్యోమునలె న వీ ఐల కికారము 
రీ చె, ల ప్రకారము వచ్చును. ఏచ్చులు సంభధ్యక్నరములు అన గా రెండచ్చుల 
సంధివలన సీదములయినవి. ఏ, ఐ, లలో వూర్వ భాగమవర్హ్శ సద్భృశము, ఉత్తర 
భాగ మికారో స 'సద్భళము, ఓ ఇ లలో పూర్వ భాగ మవర్ష సమానము ఊ 'కేర 
భాగమువర్గ సమౌనమూ. పనన మున విధింపబడిన (ప్రాసము ఏచ్చులలోనున్న 

'రెండువర్షములన సదృళమయినదొకటి లేనందున పర్యాయముగ ఏ ఐల కశా 
శేకారములున్కు కీ శి ల క కాగోకారములును (పొ ప్రములగుచుండ, ఏఐల 
క్రికారమే ఓ బె ల కశార మే యగుననురీతి సీ నూ త్రము నియామకనుగును, 
(పద్యోశబ్దమునకు పుం నప్రుంసకములందు (పకృష్ట్ర సరవ లము (ప్రవృత్తి త్రి 
నిమి లేము సమౌనమయినందున భాషితే పుంస్కృవాగుటచే దీనికి పుంవచ్యావము 
ప్రాప్త పమగుచున్నది, కాని (పద్యోశబ్దము ప్రుంలిజ్ఞమున ఓళారా నము, నపుంసక 
లిజ్హమున (హాస్వమువలన నుకౌరా _నమగుచున్నది. నపుంసక సస (పద్యుశబ్దము 
భాషిత పుంస్క.ము గానందున పుంవద్భావమురాదు. ఇయ (పర్కి (సరె పుం 
క సును, (సునౌ పుం క వసాలు పుంవచ్భావము రాదు. . ప్రద్యోళ్ళు 


216. శాముడీశరదాగమము. (నూ, 8246 825 


మున కీ నూ త్రముచే నుళార సేం (వాస్వమగును. (పద్యు ((పద్యు + ను (పరి 
శబ్రమునక నపుంసక లిబ్బమం దిశొార మే (హాన్వమగును. (వరి (పకి 4 స్స్‌ (పరా 
భ్యోక్‌. ఇచట ఏక్ష"జీకవిక త న్యాయమువలన * రాయోవాలి” 267 నూ, జే 
నాత్వమగును. (ప్రరాభిః మొదలగు రూపము లిశే అని యనదగును. పరి + ఆమ్‌ 
ఇచట  నుమచిర? అనువా రికముచే నుమా): మమును వాధించి ను జాగమమగును. 
(పరి + నామ్‌ రాయోనాలి అకు నూ త్రము చే నాత్వేము. 1 (పరాణామ్‌? ఆని 
యగునని మాధవుని మతము. న్ని పాక పరిభాష చే (వాస్వ నిమి త్తకమగు 
నుడాగమము (హస్వ విభూతకమగు నాన్వేమును గుణించి నిమి తృముగాదు) 
నుడాగమము (ప్రవర్త 50-చినవీదస నార్వము (ప్రవ గ్లింపదు. సామి అను నూ, చే, 
విహితమగు దీర మొరంభ సామర్ల స్టమువలన సన్నిపాత పరిభావను చాధించునని 
యూనరలో చెప్పబడినది. శాన (పరీణామ్‌ అని యగునని |గంధభకొరుని యాళ 
యము, నును (శోభ నానార్య= స్టిల్‌ ) నపుంసక (వాస్వసులోపములు, *ఇకోచి 
విభకా? ($21) నూ. చే నుమాగమశు (పవ రించిన సునుసీ మొధలగు రూపము 
అగునని enh 


10. హలన పుంలిజ (ప్రకరణము 
అవాలి a 
* సర్ట్‌ వో ఢః 52.81. వః! భః (యురి! పదస్య! అస్త 


వాస్యఢః న్యా క జలి పఠాస్సే చ! హలొజ్యా 
లిపి సులోపః |! పదా నృత్వాద్ధస్య ఢః। జ కచ 3g! 
లిట్‌ | లిడ్‌।; లిహొ | లివూః 1 లివామ్‌ | లిహోొ!। లిహాః | 
వ్ర్‌హా | లిడ్భా్యామ్‌ | లెట్టు | లిట్సు ॥ 


825. రుల్వర్ణము పరమందుగల హశారమునక్క పదముమొక్క_ తుథి 
నున్న నవాకారమునఠకును, జకార మొ బేశమగును. వర ర సమామ్నాయములోని 
వాల్లుల (క్రమము ననుసరించి వాల _నకోబ్బముల (హృకియ జొ పబడినది. లిహ్‌ శ 
మాస్యాద నార్ల క లిప్‌ ధాతువు (పక్ళతిగాగల క్వివ్‌ (పత్యయా న్ల నము. ఆసా. 
దించువాడని యర్థము. లిహ్‌4సు. వాల్‌ జ్యావ్‌ (258) నూ. చే సులోపము. ' 
లిహ హళారము పదా న్రమగుట బే ఢత్యమగును. నీఢ్‌ . ఇళ సము (రులాం 
జఖో2._స్తే లిడ్‌. వావసాణే (207) 'నూ, చే. వికల్పముగేచ ర (మగును. 
లటొ లిడ్‌, లిపా (లవా+ జ) లిహ్‌ష- భ్యామ్‌ ఇచట రుల్బ్పరక 
మగుటనలన హశారమునక ఢత్వము. లిఢ్‌ -భ్యామ్‌, లిథ్‌ అనునది “స్యాదిన్య 
నామ న (281) నూ, చే పదస న. కవమగుటనవలన్క * ములాంబజళఖ * 


నూ. 826] వాల న్ల పుంలిజ (శకరణము 217 


(రిక్‌ నూ, చే జళశ్వము. లిడ్భ్యామ్‌, లిహ్‌ + సు, ఢత్వము. జశ్ల ము, 
లిక్‌ + ను “ఖరిచ, (122) నూ, చే, ఫి, చర్త్వ వన చు దినదిన 
“ డస్పిధుట్‌ * (182) నూ. చే ధుడాగమము. లిడ్‌ ధ్‌ సు, పిమ్మట  ఖరిచ ” 
122) నూ. చే డకారధకారములక చర్త్వము. లిట్టు, ధుడాగనుమునన 
వచ్చిన చర్త్వ పన్‌ వల. 6 చయోద్వితీయా ? అనువా ర్షికమువే ద్వితీయ 
నర్షాదేళము ? రాదు. *“నపదా న్తాట్లోః (115) అను నూ, శే "స్థుత్వము న్‌ 
మగును. ధుడాగమౌా భావ పక్షమందు, లిట్సు అని యగును, 


* 326. దాజేర్థాతోర్భ ః. 8_2_82. చాబేః! ధాతోః। ఘః! 
(హాః। ర్యులి। పదస్య | అను 
ఉప దేశే దాజేళ్చాతో ర్ల ర్షస్య ఘః స్యా జ్ఞలి 
పదాన్తే చ। ఉపడే శ్‌ కిక శ అధోగిత్యత re 
స్యాత్‌ దామలివామాత్మన ఇచ్చతి దామలిన్యూ 
తి; తత; క్షివ్‌ | డామలిట్‌ | అత్ర మా భూత్‌ ॥ 


826. నూతమున ధాతుపదము నావృత్తి తిచేసి యందొకదానికి లతణచే 
నుపజేశ కాలమందని యర ము చెప్పవలయును. “ ఉపజేశే” అనునది యిట్లు సిద 
మయినచే. పాణిని రచిరోచిన ధాతు పాఠమున దకారాది యగు ధాతువున కీ 

యవమె రుల్పరకముగాని పదా న్సముగాని యగు పహకారమునకు ఘశకార 
= పూర్వ నూ(త్రముజే విహితమగు ఢత్వమున కిది యపవాదము. 

ఘ్‌ (దువ ఉపబేశే కిమ్‌! ఆవృ త్రిఫలమేమని యీ (ప్రళ్న కాశయము 

అవ్యా పసి త లను అక్షణ దోషముల పరిహారము. ఫలమని యు త్తరాళ 
యము, "లక్షుములలో గొన్ని టియందు అక్షణముయొక్క. SE శ్రియవ్యా ప్రీ ప్రి 
యనంబడును. అలతశ్న్నములందు లకుణ పవృ త్రి తి యతివ్యా ప్రీ పీ యగును. ఈ దోష 
ములతో గూడిన లకణము దుష్టమె య్మపమౌణమగును. * ₹అధేక్‌ ?” అనుచోట 
నీ ఘత్య్వ(పవృ త్రి యిష్టము, ఆధోక్‌ అనునది డుహొ ((పళూర ణే) ధాతన్రునవ 
లజ్‌ (సథ మెక వచనము. ధాతువునక పూర్వ మడాగమ (ప్రవృ త్రిచే అదోవా 
అని యగును. ఇపుడు ఘత్వము రావలయును, దువాధాతు వుప ప'జేశనుందు భళా 
రాదిైనను, ఘత్వ ప్రవృత్తి తి సమయమున నడాగమము (ప్రవృత్తి తమగుట చే, యదా 
గమ న్యాయమువలన, _ (యదాగమౌా స్తధుణీ భూశా స్తద్ద్రంపా కోన గృవ్యా న్తే 
చేని నుద్దేశించి యాగమములు విధింపబడునో దానిధర్శము లాయాగ మవిశిష్టమం 
దతి జేశిరపబడును) ఆశార విశిష్ట మే ధాతువగుటవలన ధాతు వశారాదియనున్సు 
గాని దశారాది గానందున ఘత్యేము రాక పోవును. ధాతూపజేళనుందు దక్లా 
రాదియగు ధాతువు గావలయునని వెప్పినచో సఘుత్వము సిద్ధమగును, వమయ్యమొఃణ 
కార్యజాకము (భష్ఫావాదికము) చే ఆఅభధోక్‌, అను నిష్టర్లూపము నిద్ధనున్తట 
వలన నవ్యా ప్రి పరివారింఫజడును, 


౭ 


'218 శాముదీశరదాగమము [సూ 827 


చామలిట్‌ అనుచోట ఫత్వ మనిష్టము, దామలిహ్‌, (దామళలేథి = 
పుష్పమాల నాస్వాదించు వాడు) శబ్దముక ఇ కే నాం క్య చ్చరత్య యము 
చేసిన క్యజ నమ ధాతువగుటచే * దామలివ్యాతి” అని యగును, దామలిహ్య 
ఆను ధాతువుకం టె కిన్‌ (పత్యేయము చేసినయెడల “దామలిపొ? అను (పాలి 
పదిక మేర్చడును. ఇపుడిడి దశారాది ధాతువగుటవలన, ఘత్యము (పసక్ర కమగు 
చున్నది. సుభొతువగుట చే ధాతుపాఠమున దీనికి పాథము'లేదు. భాతూపటేశ 
శాలమున దకారాది గానందున నతివ్యా ప్రిరూప దోషము లక్షణమున నివృ త్తే 
మగును. 


*. 827. ఏకాచో బథో భహ్‌ రుష న్తస్య స్ట్వోఃః 8_2_87 ఏ 
కాచః। బళః। భమ్‌! రువ స్తస్య | శో (ధాతోః। ప 
దస్య | అస 

ధాతోరవయవో య వఏకాచ్‌ రుషన్తస్తద 
వయవస్య బళః స్ట భవ స్వాఠ్సశా శే ధ్యశచే ప 
దాచే చ| ఏశాచో థాతోరితి సామౌనాధికర ణ్యే 
నాన్వయేకు ఇహ న స్యాత్‌ గర్ప భమాచపే. గర్ల 
భయలతి। తతః క్వివ్‌ | ణిలోపః। గర్భవ్‌ | యలీతి నివృ 
త్తం! స్థ్యోర్లగవాణసామర్థ్యాత్‌ | శేచేవా న! దుగ్ధమ్‌ | 
దో! వ్యవ దేశివచ్భా చేశ ధాత్వవయవత్వా ద్భ 
హ్బావః। జళ్త్వ్వచ న్వ్వై। ధుక్‌ | ధుగ్‌ | దుహోౌ।దు 
వః | మత్వచ క్షా | ధుత్వు ॥ 

827. థాతువున కవయవ మె రువ్‌ (రుుభఘుథఢ, ధు (పత్యా 
హోర వర్ల వు _న్లమందు గలిగిన యేకా చృ_మున కవయవమయిన బ్‌ (బగ, 
డ్క ద వర్ణన ముయొక్క_ స్థానమున నా యేశాచ్చునక 'సకారముగాన్సి ధ్వళిబ్బ్వము 
(తిజ్జులలో నాత్మ సపద మధ్యమ బహువచనము "గాని పరమగునపుడును, 
wee భవి వర్ణ ములు (గమముగ నాబేశములగును. ఏళాచః అనునది 
బహువ్రీహి. (ఏకః, అచోయస స్య ఏశాచః ధాతోః, అను పదముల యర న 
లక భేదసంబంధముచే నన్వయము చేయుట చే' నిట్లి యర్థము లఫించినది ఈ 
యన్వయమున ధాతోః అనునది అవయవపష. పుష్ట్య నము, సంభవతి సామౌనాధికర 
త్యేనాన్వ్నయే వె వె యధికర త్యేనాన్వయో2_న్యాయ్యః పదార్థముల కభేద సంబం 
వము చే నన్వయము చేయుటవ వీలైనపుడు 'భేదస ంబంధేముచే నన్వయము 
చేయుట యుచితముగాదు, ప్రకృతమున, ఏశాచ్చయిన ధౌతునని యభేడ 
సంబంధము చే నన్వయము సంభ వించుచుండ, థాత్వవయనమగు “బేశాచ?ను 
ఉరోభూతమగు ' భేద సంబంధము (అవయచవానయ విఫావము) చే నన్వయము 
శైప్లుట యనుచ్చితమగును, ఈ న్యాయాను సార మేళాచ్మ_నుయిన ధాతువ్మన 


నూ, 827] జాల న ప్రుంలిబ్ల (ప్రకరణము 219 - 


కవయవమగు బళ్ళులకని యర్థము చేసినచో ర్‌ వ్‌’ ఆనుచోట భ'స్మావము. 
రాకపోవును. నర్షభమాచ (గాడిదనుగుటించి చెప్పుచున్నాడు) అనునర మున 
గర్పభ ఆను పొతీపదికముకం"టు ణీచ్చ్చత్యయము. గర్పభి” అనునది ధాతు' 
వగును. పిమ్మట క్విప్వు, ణిలోప క్విబ్లాోపములు, క్విబ న్వమగుటవలన “౫ర్పభ్‌? 
అనునది ప్రాతిపదికమగును,  క్విబ స్తమగుటచే ధాతువునగును, గగఖ్‌ న్‌ 

ఇచట సులోపము, భన్‌ ఖభావమాూ చ రమ్ము (ప్రవ ర్తి రించినయెడల 4౫వ! 
అనునట్టి యిష్టరూపము నీధమగును. ఒక యచ్చుగల ధాతువని యర్భవప చేని 
నపుడు నర్హభ్‌ ? ఆను ధాతువేకాచ్క_మా గానందున భప్‌ భావము నీది ౦పక 
పోనును. శోవున నిచట లత్యానుసారముగ వై యధికర ణ్యాన్వ యమునే సీశీ'రిం-చి 
ధాత్యవయవమెన యేకాచ్చని చెప్పినచో గర్హభ్‌ ధాతువుయొుక్కొ_ యవయవము 
“దభ్‌ ” అనునది యేకాచ్చు గాన నిష్టనీది సంభవించును. సరాతమున స్థ్వోఃఅని 


సకార ధ్వశబ్బములను నిమి క్రముగ (“హీంచుటవలన 6 రులి* ఆను పదమున 
కిచట ననువృ త్రి తిలేదు, తనువృత్తి తి యున్నదనిన 'సకార భకాగములు రుల్లుశే 
గాన సాకార ధ్వశబ్లములు పఠమగున పుడును భన్‌ భావము సిదమగు చుండ జ్యో 
అనునది నూత్రమున వ్యర్హము గావలయును. రుల్పడానువృ త్రి లేనందున 
“దుగ్ధమ్‌” (దుహ్‌ + త దుఘ్‌ + త) దోగ్ధా (దువ్‌ + తా (తృచ్‌) దోవ 4- 
శా, దోఫ్‌ + త) అను చోటులం దనిష్టమగు భవ్‌ భావము నివృ త్తమగును, 
ధుక్‌ (ధువ్‌ + సు ధుఘ్‌ పితుకవాడను నర్భమున దుసొ ధాతు వక ం పె 
కుందు క్విన్‌ (ప్రత్యయము, ఇచట భమ్‌ భావమిస్టము, “దుహ్‌” అను 
ఛీకచ్చు ధాతు వే (క్విబ న్ల నము ధాతువగుటవలన అయినదిగాని మ 
గానందున భప్‌ఖావము రాకున్నది. కాని “వ్యపదేశివదేక న్మిక౯ ” ఆను పరిఖా 
షచే ధాతువుయందు ధాత్యనయవత మతి 'దేశించుటవలన “దుఘ్‌”. అనునది 
ఛాత్వవయవమగును. శాన భప్‌ భావము నిద్దనుగును. పరిభా పార్గము__వ్యపేశి 
వత్‌ = వ్యపదేశినా తుల్యమ్‌ (వ్యపచేశితో సమానము వ్యపదేశియన నిమి 
త్రములుండుటవలన ముఖ్య వ్యవహారముగలది. దినితో సమానముగా శార 
ములు ఏకన్మిన్‌ = అసహాయమందును (ముఖ్య వ్యవహారమునకు గావలనీన 
నిమి_త్తములు లేనందున నతిచేశించుట కిష్టమెన ధర్మముతో కూన్య మెనదాని 
యందు) CE: రించును. లోకమున నొకరికి మువ్వురు కుమారు లున్న పుడు, 
మొదటి వానికి జ్యేస్టుడనియు, శెండవవానికి మధ్యముడనియు, మూడవవానికి 
కనిస్టుడని యును, ముఖ్య వ్యవహారముండును, కుమారు జొక జే యున్న పుడు 
(అసహాయమందు) వీనిెనీ జ్యేష్టుడని మధ్యముడని కనిస్థుడనియును వ్యవవారిం 
తురు. ఇను గర్షభ్‌ (సముదాయము) _ ధాతువయినచోటున “దళ్‌? అనునది 
ధాత్వనయవమగును. ఇచట ముఖ్య వ్యవహార మే యున్నది. (పకృతమున దుఫ్‌ 
అనుచోట ధాతువుకం' ము వేరయిన తదనయవము లేనందున ధాతు వేధాత్వవ 


రరర -.. కాముదీశరదాగమము (నూ. 828, 829 


యవము నగును, ధాతువుయంచద్వే తదవయవనిమి తక కార్యములు | ప్రవ ర్థించునని 
యాశయము, “దుఘ్‌’ అనుచోట జళ శ్ల్వషచర్త గాము ల గ సల మొదట 
భవ్‌ భావమ్ము “దుఫి, పిమ్మట జ శ్హ్వ్వము, ధుగ్‌ , అటుపిమ్మట వావసా"నే 
(207) నూ, చే, వికల్పముగ చ రము, ధుక్‌, ధుగ్‌, ధుగా స్ట? ధుగ్భిః 
భ్ర్యామౌాదులందు (పకృతి, సా భ స్ఫావజ మం (పవర ని 
చును. దుఘ్‌ + స్తు ధుఘ్‌ + సు, ఇచట చర్య we es పూర్వము 
పుత్వేము, పిమ్మట చర్హ ము, ధుక్‌ £₹ష్కు (కసలను కలిపి యుచ్చరించు 
నపుడు, & అని యగును) ధుకు, 
* 828. వా (ద్రువాముహస్టువాష్టి హామ్‌, 5_2_.838. వా! 
దువామువామ్హువాషి హామ్‌, (ఘః! ర్వులి। పదస్య | 
అస్త 
ఏషాం హస్య వా ఘః స్యా జ్ఞ లి పదాన్నే 
చ। పతేఢః। ధుక్‌ | ధ్రుగ్‌ | (ధ్రుట్‌ | (ధుడ్‌ | థు 
పొ! (ధువాః | (ధుగ్భా్యమ్‌ | (ధుణ్భ్యామ్‌ 1 థు 
యు! (ధుట్‌త్సు | (థుట్సు | ఏవం। మువాస్షువాష్టి 
హోమ్‌ । విశ్వవాట్‌ । విళ్వవాడ్‌ | నిక్ళవాహశా | విశ్వే 
నానా? | విశ్వచావాం । నిళ్వ'చాహశా || 


828. (దువా (జిఘాంసాయామ్‌ మువా (వైచిక్యే న హువా (ఊద్దిరణే) 
ష్యివా (ప్రీతా ఈ ధాతువులయొక్క_ (క్విబ న్ల నములు హా కారమునప ర్తుల్దు 
పరమగునపుడును, పదా న్హమందును, ఫఘుకారాబదేశము వికల్పముగనగును, దువా 
ధాతువు దశారాది యగుటవలన * దాబేః* (826) నూ, చే నిత్యముగ ఘత్యము 
(ప్రా ప్రమగుచుండ్క మిగిలినవాని కప్రా ప్రమగుచుండ నీ న్యూత్రము వికల్పముగ 
ఘత్వమును చెప్పుటవలన నిది యుభయ।త్రవిభాప యగును. ('ద్రువ్‌ + స్‌ ఇచట 
సులోప్క ఘత్య, భవ భావ. జ శ్వ, చర్హ్వములు, (ధుక్‌ , (ధుగ్‌ . ఘత్వా 
భావమంద్రు హోఢః (825) నూ, చే, ఢత్వము. (థుట్‌, (ధుడ్‌ . (దువొ + 
భ్యామ్‌, ఘుత్వ, భ మావ, జ క్రి చ రకములు, (ధ్రుశ్భ్యామ్‌. 'ఘత్వమురాని 
పమమందు ఢత్యము, (ధుశ్చా పన్‌ (భుతు. ధుతు, అను రూపమునకువలె 
నిచట- కార్యమాల నూహీం-చునది. ఢత్వ పతమందు లివాళబ్ద స సప్రమా బహు 
వచనమునకవలె (ప్రక్రియ నూహింఫదగును, ఇక మువొ, మహ్‌, పక్‌ భబ్బముల 
యొక్క (పక్రియ (భ హ్మావమును విడిచి నూహీంపవలయుసు. 


*- 329, ఇగ్యణః సం పసారణమ్‌, 1-1-45. బక్‌; యణః, 
సంపసారణమ్‌ J 


యణః స్థానే (ప్రయుజ్యమానో య ఇక్‌ స 
సర పసారణ'స సంజ్ఞ స్యాత్‌ ॥] 


సూ, తిక్తీర్తే 880, 881] వాల _న్హ పుంలిబ్ద (ప్రకరణము 591 


829. యణ్ఞుల (యవరల్రు సౌనమున (పయు కృములగు నిక్కు_.లు 
(ఇ ఊహ: బు,. గృ గర పనారణన్రంద. గ లవగును, 


వసో? సంపసారణమ్‌ (4కిర) వచి స్వవీ యజాదీచాం కీతి 
(6_ ్ట ఇత్యాదులు సం|పసారణ విధాయకములు, ఇవి సంపసారణ శబ్బము 
చేత నీ యత్లైల కిక్క_లను విధించును. యణ్ఞుల సానమందు విధింపబడు నిక్ళు_ల 
క్రీ స్మూత్రము'చే స విధింపబడును. ర. ప్రసారణ శబ్బముచే నిక్కు 
లను విధించునవి విధి సూత్రములు, ఇట్లు విధి నూత్రములం దన్యో న్యా (శ్రయ 
దోషము (ప్రస క్తమగుచున్నది. న్యూత్రశాటక (అస్య సూత్ర స్య శాటకం వయ 
న్యాయముచే నీ దోషమును వారింపవలయును. లోకమున నీ నూలుతో నేయు 
మని శీతగానితో చెప్పుదురు. శీత వ్రూర్థితయిన పిమ్మటగాని వస్త్రమును 
వ్యవహారము గలుగదు, వ్యస్తృమును శీయునుని చెప్పనవసరము లేదు, శావున 
నీ నూలుతో "వీసీనపిదప 'ేనికి వస్త్రమును వ్యవహారము వచ్చునో దానిని నేయు 
మని యము చెపాటవలన లోకమున ననో్యో న్యాశయ దోషము వారింపబడు 
చున్నది. ఇథే యఃఖైల os (పయు క్ర కములగు చయిక్కు_లక సంపసా 
ర్త వచ్చునో. యట్టి యిక్కు_లు వచ్చునని విధినూ|త్రే ముల కరము జెప్పి 
యన్యో న్యా (శయ దోషమును పరిహరింపవలయును. మరియు నీ సంజ్ఞాసూత్ర 
మందలి సంపసారణ పదమున శావృ ల్రీచేసి "సం ప్రసారణ శోబ్లముచే హతము 
లయిన యణ్‌ సొనికములగు నివ్క_ల"ే సం నాంళంం య్‌గునని యరము 
'చెప్పవలయును. కనుకనే ద్యుభ్యామ్‌ (దివ్‌ + భ్యామ్స్‌ అనుచోట దిన 
ఉత్‌ ’ (888) నూ. చే వకారసానమున విధింపబడు ఉశారమునన సంపసా 
రణసంజ వారింపబడును, ద్యుభ్యా మనుచోట Sess (పవ రించిన 
6 జూల” (6.4.2) నూ. కే నుకారమునక కరము (పన క్తమగును, 


* 880. చావా ఊర్‌ , ర_4_181. వాహః। ఊర్‌, (ఛస్వ, సం 
ప్రసారణమ్‌ 
భస్య వాహః సంప్రసారణతయాక్‌ స్యాత్‌ ॥ 
880. భసంజ గల “వాహ్‌” అనుదానికి సం(పసారణ సరద మగు 
ఊక్‌, ఆదేళమగును. 


వివ :_'సంప్రసారణమ్మనునది ఊర్‌ నకు విశేషణము, లేనిచో “విళ 
వాహ్‌ * ఇత్యాదులలో నూర్‌ “అలో. న్యస్య? ఆను పరిఖాప, చే వాశారమునకు 
(ప్రస క్తమగును. విశేషణ మయినపుడు వాకారస్తానమున (బవ రి రించినచో నూర్‌, 


సం ప్రసారణ సంజ్ఞ కము -గాేరదు మ నిష్టమగు వశారస్థానమంటే 2 
ర్థించునూ, 


* 981. సంవ్రపారణాచ్చ. 61408. “బ్యలఈకక, నా 
. (వూర్వరూప పమ్‌ । అచ్చి ఆ 


299 శాముదీశరడాగ మము (నూ, 881, 882, 888 


సంపసార ణాద చి పీ పూర్వరూప “చుశా జే 
CE: స్యాత్‌ | ఏ త్యేధత్య్యూళ్సు | నిశ ్వ్వహః | విశ్వా హా 
త్యాది. ఛన్షసే స్యెవ ణ్విరితి పే. ణింజన్తాద్వి చ్‌ ll 


8శి1. సం పసారణమున కచ్చు పరమగున పుడు పూర్యురూప మేశాదేళ 
మగును, విశ్వం వహత్కి అను సన విశ్వుళ బపూర్వక వవా ధాతుపుకం కొ ణ్వి 
(పత్యయముచేనిన * విశ్వవాహ్‌ ? ఆను (ప్రాతిపదిక మేర్చడును, ణ్వి(ప్రత్యయము 
వైదిక భాషయం'దే (బక _ర్థించుననుమతేమున. విళ్వశబ్బవూర్యక నవా ధాతువుకం టె 
ణిచ్చరిత్య యము, ణిజ న్త ధాతువుకంచు విచ్‌ ప్రత్యే యమును చేనిన విశ్వ వావ్‌, 
అను రూపము వ. విశ్వవాహ్‌ + స్‌, అనుచోట సులోప, థత్వ, జ శ్వ 
చర్త్వములు వేసీన విశ్వవాట్‌ , విశ్వవాడ్‌ , అని యగును, విశ్వవాహొ విశ్వ 
వాహ విశ్వవాహమ్‌, విశ్ళ్వవాహ్మా, విళ్వవాహ్‌ + ళస్‌ , ఊరు. విశ్వ, ఊ, 
ఆహ్‌ + అస్‌, వూర్వరూపము, విశ్వ, ఊహా + అస్‌ ఏ త్యేధత్యూళ్సు; (74) 
అను స్యూశ్రముచే వృది. _విశ్వౌవాక, అని యగును, బే భ సంజ్ఞ యున్న 
చోటులందు “విశే "క త్యాదులగును. పద సంజ యున్న చోటున థత్వ, 
జ శ్వ్వముల బే స వీశక్వచాడ్భా ననా? ఇ త్యాదులిగును, 


* 582. చతురనడుహోరా ముదాత్తః. 71.901, చతురన 
డుషోోఖ ఆమ్‌, ఈదా తః (సర్వనామస్తా-నే 
- ఖి 


అనయో కామ్‌ స్యాత్సర్వ నామస్థా నే. సచోదా త్త sl 


882. చతుర్‌, అనడువ్‌, వీనికి నరం నారు నము పరమగునపు డుదా త్త 
స్వరకమయిన ఆమౌాగమమగును. ఇది మి త్తగుటచే “మిద చో నాల్‌, అను 
పరిభాషవలన నస్వ్యాచ్చునకు పర మె వచ్చును. 
జీ ర 


* $383. సావనడువాః. 7_1_52. సౌః అనడువాః। (నుమ) 


ఆస్య నుమ్‌ స్యాత్సా పరే, greg 
దవర్లాత్సరో౭_యం నువ్‌ | అతో విశేష విహితేనా 
పి నుమా ఆమ్‌ న చాధ్యే అమా చ నుకమ్‌ నభా 
ధ్యశే। సోర్టోప పః నుమ? నావా న ద్వసుసంన్వితి ద 
త్వం న! సంయోగా స్పలోపప్యా నిద్ధశ్వాన్న లోపో 
న। అనడ్వాన్‌. 1) 


88. ఆనడుహ్‌ొ శబ్బమునకు' పథమెక వచనము (సు పరమగునపుడు 
నుమహాగమనుగును. ఈ నూ(ర్రమన *ఆత్‌ * అను పదము ననువృ త్తిచేని “ఆవర్షము 
కంటి ఫపరముగ నుమాగమము వచ్చునని యర ము చెప్పవలయును, శావున ఆన 
డువ్‌ శబ్బమునశామాగనుము (ప్రవర్టించినపిదప నే నుమౌగమము (ప్రవ _ర్టించును. 
ఇట్లు వ్యాఖ్యానము శేయాటవలన, సర్గ నామ పానము పరమగునపుడు విహిత 


నూ. 888, 884] హల న్స పుంలిజ్ఞ (ప్రకరణము 228 


మయిన చామాగమము (సామౌన్య విహితము) సర్వనామస్తాన విశేషమగు 
సు| ప్రత్యయము పరమగునపుడు ల విశేష విహితమయిన నుమౌ 
గమముచే శాధింపబడదు, ఇే 6 హీ అనడ్వన్‌ ” ఆనుచోట సామాన్య విహిత 
మయిన, నుమౌగమళయు సంబుద్ధిమా త్రము పరమగున పుడు విధింపబడినందున, 
నిశేష విహికమగు అమానమము చే చఛాధితము గాదు. అమౌగమమునకు పూవ్వము 
నుమాగమమునక (పొ ప్రి పి లేకపోవుటచే, నుమాగమ ముపజీవ్య మెనది. ఉఊపజీ 
వ్యోప జీవకములకు పరస్పర విగోధమను చితమగుటయే యిట్లు చెపుటన కార 
ణము. * కావున విశేష విహితవుగు యా సుడాగనుమ్బు "హట్‌ పరస్మై 
ban 8_4_108 సామాన్య విహితమైన (లి సీయుట్‌ 
8_4_1027) సీ యుడాగముమునన బాధకమయిన టీ ఆమౌగము నుమౌగమము 
అకు గాని అమొగమ నుమాగమములన గాని చాధ్య'చాధక భావము లేడని 
యాళయము, “అన (శకటమ్‌) వహతి అను న మున అనళ్ళబ్దపూర్వక వహ 
ధాతువుకం టె క్వి బాదులు చేసినచో ననడుప్‌ శోబ్లము నిప్పన్న మగును. బండిని 
మోయునదని యరము. అనడుహ్‌ 4 స్‌, అమాగిమ యణాబేశములు, jae 
జా + స్‌, నుమవూగమము, అనడ్వాన్‌ హ్‌ $+ స్క, సులోపము, అనడ్యాకాపహ్‌, 
సంయోగా న్దలోపము, అనడ్యాన్‌ ఆని యగును. ఈ న్యూతముచే విధింపబడు 
నుమౌగమము, విధాన సామర్గ రిమవలన నకారముగ నే యుండును గాని వికార 
మును చెందదని యర్థమగును, గావున *అనడ్యాాన్‌ * అనుచోట్క నశారమునకు 
ఈ వసు్యస్రంసు *” (385) నూ. చే దశారాదేశము (ప్రవ ర్షించదు. సంయో+గా న్ల 
లోప న నలోపమును రాదు. 
వివ:__కొన్ని పు _సకములందు “ఆమౌ చ నుమ్‌ న శాధ్యశే 5 అను 
దానిఫానమున “ఆమా చ నుమ్‌ న బాధ్య తే?” అను పౌఠమున్నది. దాని కర్ణ 
' మిది. బవ్యానడ్వాంహీ, కోలాని (బవావో2_నడ్వాహః యేషు బవ్యానుడుక్‌ + 
జస్‌, ఇచట నపుంసక స్య (815) అను నూ త విపీతమగు నునాగమముక.ం టె 
పరమగు * చతురనడువోః * న్యూతముచే టి! అఆమౌగమము పూర్వము 
(పవర్టించినను * పునః (ప్రసజ్ఞ ప వ 5 (పర శాస్త్ర 
_ర్హించినపిదప ఫూర్వశ్యాస్త్రమునక (ప్రా ఫీ పియయున్న చో నదియును (బవ ర్తించును 
శ న్యాయముచే నుమాగమముగాడ (పవ ర్థించును. ఆమాగమముచే 'నుమూ 
గవుము బాధింపబడదని,. 


కార్యము (పవ 


* 8894. అమ్‌ సంర 7_1.96. అమ్‌, సమా, (చతు 
రనడుహోస 
చకురనడువో రక్‌ స్యాత్సంబునై ! ఆమో 


౭._పవాదః హీఅనడ్యన్‌, మ కో అనాను 
అనడ్గుళ్లో ॥ 


224 కాముదీశరదాగ ము ము[(నూ, 884, 885, 886 


ర్రితి4. చతుర్‌, అనడుపొ, వీనికి సంబుది పరమగునపు డమౌగమము 
వచ్చును. ఆమౌగమమున కీది యపవాదము. అనజ్వాన్‌, అను రూపమందువలె 
"హీ అనడువ్‌ా __ స్‌, అనుచోట (ప్రక్రియ నూహింపదగును. షా అనడ్యన్‌, 
చా అనడ్వాహొ, హూ అనడ్వావాః, ఆనడ్వావామ్‌ అనడ్వాహొ, ఈ రూప 
ములం చామాగమము మాత్రము (పవ ర్లించును. ఆనడువాః (అనడువ్‌ + శస 
అనడుహా (ఆనడువొ + టా 


* 885. వసు సంసుధ్వంస్వనడుహాం దః, 8.272. వసు...... 
హామ్స్‌ దః। (సః! పదస్య | అచ్చే ౪ 


సా న్హవస్వ న్తస్య (సంసా బేళ్చ దః స్వాత్స 
దాచే! అనడుదా స్టీమ్‌ త్యాది | సాస్తేతి కిహ్‌ి వి 
ద్వాన్‌ | పదాస్టే ఇతి కిమ్‌ | స సమ్‌ | ధ్వ స్తమ్‌ ॥ 

885, * వసు అనునది | పత్యయమగుటవలన (ప్రత్యయగ్రహణ పరిభాష చే 
తద _నబోధక మగును, (సంస్‌, ధ్వంస్‌, అనునవి ధాతువులు. (సంసు, థ్యంసు 
లెప్పుడును సకారా _్లములే యగుటచే దోషము లేక పోవుటవలనన్కు ఆనడుహొ 
శబ్ద మెప్రుడును సకారా నము గానందున నసంభవమగుట చేతను అనువృ తేమగు 
“సి అనునది వస్వ _న్లమునశే విశేషణము. పదా _న్చమున విద్యమౌనమగు సకొ 
రా్ల వసు పత్యయా స్పమనకును, (సంసాదులకను దకార మాబేళమగును, అన 
డుద్భా్య్యామ్‌ (అనడుహొ + భ్యామ్స్‌ అనడుద్ని! ఇత్యాదు లీరీతి నూహ్యుంబులు, 
వసు పతేర్ణియా న మెపుడును నకారా న్లమే యగుటవలన “సాన్హి అను విశేప.ణ 
మెందులకని * సాస్తేతికిమ్‌* అను [ప్రశ్న కభ్మిపొయము. విద్వాన్‌ , (విద్వస్‌ 
+ సు అనియుండ అత్వసస్పస్య (4259) సూ. చే నుపధాదిర్హముు ఊగి 
దచామ (868) నూ. చే నుమాగమమ్ము సులోప సంయోగా న లోపములం 
(ప్రవ రించిన విద్వాన్‌ అని యగును. ఇది వసు ప్రత్యయా నమెనను సకారా నము 
గానందున నిచట దత్వవారణమున కె ఆ విశేషణ మావశళ్యకమని , సమాధానా 
శయము. (స_స్తహ్క ధ్వస్తమ్‌ ఇవి (సంసుధ్వంసు ధాతు (ప్రకృతిక క్షపత్య 
యా స్తనములు ; ఇచట దత్వవారణమున కై పదా న్హమున విద్యమౌ నములగు వాని 
కని యర్థము జెప్పవలయును. 


* 896. సహీస్పాడస్సః 8-8-56 సెహీః। సాడః। సజ (అప 
దా నస్న] మూర న 
గ్రస్య! యార్భన్యః) 
సాడ్‌రూపస్న సేహాస్నస్న మూర న్నాబేళ 
బుస్య సు ARES ధీ ర 
స్వాత్‌ | తురాషాట్‌ | తురాఫొడ్‌ ! తురాసాహోొ।! 
తురాసావాః ! తురాహె-డ్భ్శ్వామి'త్యాది. తురం 'సవాత 
ఇత్య ర్రే౭.. ఛన్టసీ నహః । ఇతి ణ్విః | లోశేతు సాహ. 
య తేః క్విన్‌ | కాకుం ఫూర్యపడస్య షన; il 


సూ, 886, 887] వాల న్హ ఫుంలిబ్ద (ప్రకరణము 225 


686. “సాడక అనునది ఢధశ్వడత్యయులుగల సవా ధౌతువున కనుక రణము. 
సాడ్‌ ఆను రూసయుగల సహ ధారతువుయొక్క_ సకారమునప నా క 
వర్ణ నగా పషకార మాబేశమగును. తురాసాహ్‌ ఓ సు, సులోపథ్‌త్వ జ ర 
Den తురాసొడ్‌, ఈ సూత్రము చే పషక్వము, వావసా నే, (20౧ నూ, చే, 
చర్త్వ్యము, తురాహెట్‌ , తుభాహెక్‌. తురాసాహ్‌ + భామ, ఢ త్య డ త్య 
పుత్వములు, తురాషాణ్భ్యా మి త్యాదులు, కురం సహతే అను నక మున తురళబ 
పూరక సవహాగాతువ్చుః కన చక ల చే ప 
పూర్వక సహ ఎప్పుకం క, ఛ్‌ సీసహః (8.268 నూ, చె, ణ్వి|పత్య 
యము చేసివచోో చేదయున, కో అను రూప మేర్పడును, తురళబ 
ది 
పూర్వక సవా ధాకువుకం మై. ణిచ్చరిక్యయము చేసినచో, “తురాసాహీ ” అని 
యగును. ఈ ణెబ ముకం క కైట్‌. న. చుమఘు చేసినయెనకలు తురాసాహ్‌ 
అని యగును, ఈ రెండు విభముల'స రూపముఖఅయందు * అనే నేహా మపీదృళ్య తే” 
(851) సూ, చే, re పీర్తమగును. (శత్రువుల జేగమును సహించు 
వాడు, ఇనుశ్చు 


* 887. దివ కుల్‌. 71.34. దివః! జొత్‌ | (సొ 
దివితి | పొతీపదికస్య జెత్స్యాత్సా పరే! ఆ 
ల్విధి ల్వే నస్తానివత్తా క న సులోపో న | 
సుద్య్యాః | సుదీవా | సుడివః 1 సదికక్‌ | నుదినా ॥ 


857. జిత్‌, అను నాబేశములోన తకార ముచ్చార ణార్ధము. నూత 
మున దివ అనునది దివ్‌ శబ్ద సుయొక్కం ప. ప్వ్యేకవచనము “నిరనుబనక [గవా 
కేన సానుబనక స్య, వలం మాత మయినవానిని (గహించునపు డిక్సంజ్ఞైక 
వర్ణ ముతో గూడినదానికి (గహణము లేదు) అను పరిఖాషుచ్వే నూత్రములోని 
“దివ్‌, శబ్లముచే నగలూ రర కమయిన |ప్రాతిపదికమున కే (గహణమ్ము గాని 
ఇకపై కోశారముగల దివ (1క్రీడాయామ్‌్‌ ధాతువునక (గవహాణము లేదు. 
మాల న్నా 6 పాతిపదికస్య; అనునది యీ పరిభాషవలన సీదమయినబే. (పాతి 

పదికనుగు “డివ్‌ , అనుదానికి సు ప్రత్యయము పరమగున పుడు జాకా రాబేళమగునని 
నూతార్థము. (శోభనాద్యార్యస్య) సుదివ్‌ 4 సు. ఈనూూత్ర మజ్జొధికారము 
లోనిదగుటవలన దిబ్‌ శబ్లాంత మునకు నీ సూత్రము చే క! మగును, 
బు త్వము యకా దేశము, “సుద్యాన్‌, సకారమునక రుత్యవిసర్ల ములు, సుద్యాః 
ఇచట వకారసానికమగు నౌకారమునకు స్టానివద్భావముచే హలము నాశ 
యించినచో, హల్ట్యావ్‌ (258) నూ. చే సులోపము (పా ప్రమగుచున్నది' 
గాని - సులోపమల్విధీ (అలఃపరస్యవిధి?) యగుట చే స్థానినడ్యావము (పవర ర్లించ 
నందున దోషము లేదు, సుదివ, ఇత్యాదులు, 

29 


226 శాముదీశరదాగ మము. [నూ 888), 889, 840 


* 888. దివ ఉత్‌, 6_1_181. దివః। ఉత్‌ | (పదాన్నాత్‌ ) 

దివో2._. నా దేళ ఊ-కారః స్యాత, ఎదొ నై సీ సుద్యు 
భామ! సుద్యుభిః చత్యారః | చతుర ః॥ చకుక్ళుః చ 
తుర్భ స్థిః ll 

888. అనువృ a “పదాన్లాత్‌, అనుడానిని స ప్రమ్య న్హముగ విపరి 
ఇశానముము చేయవలయును. పదా _న్లముననున్న దిన్‌ శబ్దమునకు ఈ కార మన్తాదేళ 
మగును. సుడి జ భ్యామ్‌, (సుదివ్‌ “1 భ్య్యామ్స్‌ యకా'దేశము. సుద్యుఖ్యామ్‌, 
సుద్యుఖి ఇత్యాదులు. చతుర్‌ శబ్ద "మెల్ల పుడు నాల్లువ స్తువులను బోధించున 
దగుట చే నిత్యబహువచనా న్ల నము, చేకుర్‌ 4 జస్‌. చతుర డుసకోరాముదా శత్రః 
(882) నూ, చే ఆమాగ మము, చ త్వారః, చతుర్‌ - శస్‌్‌ చతురః. 

* రి89. పట్‌ చతుర వ్‌? నరక AIS చతుర్భ్యః॥ చ 

(ఆమః (ఆమి నుట్‌ 
షట్‌ సంజ కేభళతురళ? పరసాషమో నుడా 
గమః స్యాత్‌ | న్యోకో we ss |] 
౯ 

889. * క శ్రింమా కృ చ్ర్ర)మయోః కృ శ్రమే కార్య సం ప్రత్యయః 
(శాస్త్రమున సంకేతము చేయబడినది కృ త్త్రిమము, తద్భిన్నమక _త్త్రంమము 
ఈ రెంటిలో కృ త్రి)మనుంచే శా స్ట్ర్వీయకార్యము (పవ ర్హించును) అను న్యాయ 
ముచ్చే న్యూత్రమున షట్‌ పదముచ్చే “హ్లైన్హాషట్‌, (871) నూ. చే సంకే 
తము చేయబడిన సట్‌ సంజ కములే (గహాణముగాని, పక్‌ శబ్బమునకుమౌ త్రము 
(గవాణముగాదు. షట్‌ సంజ్ఞ కములు చతుర్‌ శోబ్బమ్బు పీసీకం కు పరమగు 
“ఆమ్‌ (పత్యేయమునకు నుణాగనుమగునని RSE చతుర్‌ + ఆమ్‌ నుడా 
గముము, ద్విత్వ ప పూర్వము ణత్వము, పీదప అచోరవోభ్యామ్‌ 
(60) నూ, చ్చే ద్విత కము, చతుర్గామ్‌, 

* 840. రోః చుపి. 8.816. రోః। సపీ | (విసర్హనీయః। ఖర) 

'సప్తమి బహువచౌే పరే రోశేన విసర్జనీయో 
నాన్య నేఫస్య! షత్వమ్‌। షస్య ద్విల్వే పాపే . 

840. ఈ నూ[తమున ఖర్కి అను పదమున కనువృ తి తి చేయుటవలన సువ్‌ 
అనునది స సమో బహువచన మే గాని (పత్యాహారమనవలదు, కావున సుష్రూ 
పరమగునపుడు ఆ ఖరవసానయోః (77) నూ. చే, విసర్హము నీదమగుచున్నది 
గాన నీ నూ[ఠతేము నియమార్థమగును, కావున పయోభ్యామ్‌ (పయర్‌ + భ్యామ్‌ 
ఇత్యాదులలోన (పాప విసర్ల విధాయకముగాదు. సన సప్తమి బహువచనము 
పరమగునపు దుశా శేత్సంజ్ఞ కమగు ేఫమునశే విసర్గము వచ్చును గాని య్మకర్గ 


నూ. 841) హాల స్స ఫుంలిజ్ఞ (ప్రకరణము 227 


శేసమునకు రాదు. చతుర్‌ +ను ఇచట శేఫముకానేత్సంజ కము గానందున 
విసర్షము రాదు. ఆభేశ్యపత్యయయోః (218) నూ. చే, కోశము చతుర్తు. 
మళరమునకు అచోరహాభ్యామ్‌, (60) నూ. చే ప్రా ప్తమగు ద్వెత్వముసు 
నిసీధించుచున్నాడు, ౯1 


* 841]. శరో౭_చి. 8.449. ళరః। ఆచి! (న! జే 


అచి పశే శరో న జ్వే_స్టః1। చతుర్దు। (పీయ' 
చత్వాః | హీ పియచత్వః | (పియచత్యాశరొ | (ప్రియ 
చత్వారః। గాణల్వేతు నుట్‌ -నేష్యలే | (పీయచతు 
రామ్‌ 'పాధా-న్యే తు స్వా'దేవ | పరము చతుర్హామ్‌ | 
కవులమ్‌ కమలాం వా అఆచకూణః కమల్‌ 1 కమలౌ। 
కవులః 1 పుత్వమ్‌ | కమల్‌ షు ॥ 


841. అచ్చు పరమగునపుడు శర్‌ వర్ష ములకు డ్విత్వోము రాదు, చతుర్దు 
రుతోర్సురి (72) నూ. చే లోపము వైకల్పికమగుటవలన ద్విత్వని మేధము 
లేనిచో లోపాభావ పతమందు ద్విశ్వేశవణము -గావలసీవచ్చునని భావము, 
(పియాళ్చుతా రో యస్య | పియచత్వాః (నలుగురు [పియులు గలవాడు (ప్రియ 
చతుర్‌ 4 సు “ చతురనడుహోః, నూతే మజ్జాాధిశకారములోని దగుటవలన 
చతుర్‌ శ్రబ్దాన్హమునక నామౌగమమగును, యణాదేశ సులోపములు పీయచ తాః 
పా (పియచత్య్వః, ఇచట అమ్‌ సంబుదౌ, (684) నూ. జే అమాగమము. 
(పియచతుర్‌ + అమ్‌ షట్‌ చతుర్భ్యః (889) అను నుడ్వి ధాయక నూత 
మున ద్వివచనమును విడిచి బహువచన నిర్రేళమును చేయుటవలన నర్భమునకు 
(పా ధాన్యము వివమీ౦పబడును. (ప్రధానమయిన పషుడర్లముకం టి, చతుర్‌ ళటౌ. 
యక్‌ పరమగు 'ఆమ్మునక నుడాగనుమని యర్‌ మః ఆం మారు నామ్‌ 
(ప్రత్యయము సరవముగుట యసంభవము గాన తద్వాచక ఛబ్దముక౦ లు పరమని 
శఇప్పవలయును. కావున పుట్‌ సంజ కములయొక్క_ చతుర్‌ శోబ్బముయొక 
ఆర మునకు (ప్రాధాన్యమున్న 'స్థ్టలములందు పళ్ళామ్‌ పరమష.ళ్షాన్‌, చతుక్షామ్‌, 
పరమ చకుర్హామ్‌ ఇ త్యాదులలో నే నుణాగమము వచ్చునుగాని, ప. 'డాద్యర్థము 
నవ పా ధాన్యము లేనట్టి ('ప్రియపఖ్బానామ్‌, ఇత్యాదులందు రాదు. శావున 
(పియచతుర్‌ - ఆమ్‌ అనుచోట చతుర్‌ శచ్చార్భ మునక (పాధాన్యమున లేనం 
దున నుడాగమము రాదు. (పీయచతురామ్‌ అని యగును. 


కమలం, కమలాం వా అచకుణః (పద్మమును గుటించిగాని, లమ్మీని 
గుజీంచి-గాని చెప్పువాడు అను నర మున కమల కమలా శబ్బములకం శే “తత్తు. 
రోతికఠదాచప్పే అనువా ర్థీకముచే ణిచ్చంత్యయమా. ణిజ నమకం కు క్విష్పుః 
ఇట్లు కమల్‌ శబ్దము నిస్పన్నమగును. కనుల్‌ న్కు సులోపము, కమల్‌, 
కమలా, కమలః, కమల్‌ + ను, (వ్‌) అదేళ (పత్యయయాః నూ. చ్చే 
పత్వనణ, కృనుల్ల్‌ వు 


ర్తి ప్ర ఆాముదీశరదొగవముము (నూ 84 848 


* ర్రైడ్మ2. మోనో ధాతోః,. 68-264. మః। సః; ధాతోః 
(ప స్య | అస్త్ర) 
ధాతోర్మస్య నః సరదా. నత్వస్యా 
విదతాంను లోపో న పశామ్యపితి |పకాస్‌ స 
ధి నీ మ | (రకా స్ట్‌ (నళ l (అ 
శాసూ | (పశామః | (పళాన్నా్య్టామిత్యాది il 


ర్రీ42. మః, అనునది హస్ట్య నము. పడా న్త్రమందున్న ధాతు మమకారము 
నకు నకార మాడేశమగును. (పళామ్యత్కి అను నర్భమున (పవూర్ణక ళమ్‌ ధాతువు 
కంశు కిన్‌ (ప్రత్యయము, “ అనునాసిక స్వ క్వి యులోం (6.415) సూ, చే, 
దీర్లము. (పశామ్‌ _ న్‌, సులోపము, (ప్రకామ్‌, ఈ న్మూత్రముచే నత్వము, 
(పకాన్‌ . ఈ సూతముచే విధింపబడు నత్వ మసీదపి'గుటవలన న లోపః (పాతి 
పదికా నస్యం (£87) నూ, చే నలోపము (ప్రవ ర్థింపదు, (పశామహా ((పశామ్‌ 
+ క) (ప్రశామః (పశామ్‌ 4 జస్స్‌ ఇచట మకారము పదా నము గానందున 
నత్వము రాదు. (ప్రశామ్‌ + భాను.  మకారము పదా ననుగుటచే నిచట 
నత్వేము (పవ ర్టించును. (శాన్‌ భామ ఇత్వ్యాదులగును. 

* 848. కిమః కః, 7-2-105. కీమః। కః। (విభక్సా 


కిమః కః స్యాద్విభకా | అకచ్చహితస్యాహ్య 
యమాజేళశః । కః। కా; జే కమ్‌। కా! కాన్‌ | ఇత్యా 
ది సర్వవళ్‌ || 

818. కిమ్‌ ళబ్బమునప విభ క్ని పరమగునపుడు కాదేశమగును. అబేళ 
మ నేకవర్ష్ల ములు గలదగుటవలన కిమ్‌ శబ్బమంతేకనగును. కీమ్‌ + స్క కక 
అకచ్చహిత స్యాహ్యయ మాడేళః” అను (నస్తమున కాశయమిది. కీమః కః, 
నూ త్రసానమును ఇనుక, అను లఘున్యాసము చేయదగును. న ర్యాదిగణమున 
ద్వెళబ్దమునకు పూర్వము కిమ్‌ శబ్దమును పఠించి “ త్యదాదీనామః, సూత్రము నను 
వృత్తి చేసినచో త్యదాదఃల క్రవయవమగు “ఇమ్క్‌ నక అకార మౌాచేళమగునని 
యర్థమగును. “వాస శేజలో2 చన్వ్య విధి రనథధ్యాసవికా శే (అర్థకాన్య మైన 
దానియం దలో౬_. నవ పరిభావ (ప్రవ రి రించద్కు అనరకమగు నభ్యాసమనక. 
నాచేళముల విషయమున నలోే=.. న నష్ట పరిభాష (పవ ర్హించును అను 
షేధమువలనను, ఆరమ్మ సామర్థ్యమువలనను ఇచట నలోఒ న్య పరిభాష 
న _ర్రించదు గావున, కప్‌ శబ్బముననుండు * ఇమ్‌ * అనుదానిక తక నకారాబేళ 
మగును, ఇట్లు “కః” ఆను రూప ము నిద్ధమగుచుండ, “కిమః కః? అను గురు 
న్యాసమునకు (య క్‌ సష్టమున కజ్లా పే పేవ.గల నీ యకారాబేళ 
మును బాధించి అజ్జా క్ష లేనందున న _న్లరజ్ఞమయినందున, “అవ్యయ సర్య 
నామ్నా నుకచ్‌ ప్రాతః (5.8.71) నూ. “జ్ర విహితమగు నకచచ్చి%త్య యము 
వూర్వము (ప్రవ్వర్తి రెంచుటచే “కకిమ్‌’. ఆని యగును, ఇది “తన్మథ్యపతిత స 


నూ, లీ44, 845. 846] వాల చన ఫుంలీజ్ఞ (ప్రకరణము ల్రర్డి రి 


దవా కేన గృవ్యా లే? (గజ్జానదిని జేరిన యమునానది గజా సా 
'జెందినట్లు తన్మధ్యపతిత మెనది తద్వ్య్యవహారము నొందును స్ట్‌. పరిభాష 
కిమ్‌ కబ్బముయొక_ టిసం క్ట కమునన పూర్వము వచ్చిన ఆకచ్‌ ప్రక్యయముతో 
గాడిన శకిమ్‌ శోబ్బము కవు శబ్దమగును గాన దీని కవయవమగు కిమ్‌” నక 
అకార మౌ దేశ మెనయెడల, “కక్క? అని రూపమగును. అకచ్‌ సహితమగు 
కిమ్‌ శబ్బమునకేను క అనురూప మే యిస్ట ము, “కిము; కక్క, అను సూత్రేమున్న 
పుడు తన్మధ్యపతితే న్యా యము చే కేష్‌ శబ్బముస కంతకును కాడదేశము (పవ ర్హిం 
చును గాన “క్కు అను నిష్టమాపము సిద్దమగును ? అని, కిమ్‌ [4కు కా, 
స. కప్‌ శబ్దము సర్వళబ్దసదృళము” 
* 544. ఇదమో మః 7_2_108. ఇదమః । మః । సౌ॥ 


ఇదమో మః స్యాత్సా పచే। త్యదాద్య త్వా 
పవాద 89 ॥ 
844. ఇదమ్‌ శబ్దమునకు, సు ప్రత్యయము పరమగున పుడు మకారమనా 


దేశమగును. “త్యదాదీనామః, (204 నూ, చే, విహితమగు ఆక్యమును చాధిం 
చుటకై నుకారమునకు మకారాదేశము విధింపబ జెను, 


* రి4ర్‌. ఇదోఒయ్‌ పుంసీ, 7_2_111. ఇదః। అయ్‌ | ఫుంసీ! 
(ఇదమః | సౌ 


ఇదను ఇదో౭._య్‌స్యాత్సా పలే ఫుంనీ; సో 
రోపః | అయమ్‌ | త్య దాద్యత్వమ్‌ | పరరూపత్వంచ ॥ 
తశర్‌. పుంలిబ్దమగు ఇదమ్‌ ళబమునకు సు ప్రత్యయము పరమగున పుడు, 
ఇదమ్‌ శబ్దము న కవయవమగు ఇద్‌ అనుదానికి అయాబదేళమగును. ఇదమ్‌ £ స్‌,, 
మశారాడేశము అయాదేళము, సుబోపము, ' అఆయమ్‌. ఇదమ్‌ + చె, నుశార 
మునవ త్యదాద్యత్వముు అతో గుణీ (192) నూ, చే, పరటూపము నగును, 
ఇద - కు ఇట్లుండ, 
* 846. దళ్చ. 7-2-109. దః। చ। (ఇదమః। మః! విభకా 
ఇద మోద స్య మః స్యా ద్విభకా। ఇమా | 
ఇమే! త్యదాచే స్పంబోధనం నా స్తీత్యుక్సర్లః [1 
846. ఇదమ్‌ శబ్దమునకు విభ. క్తి పరమగునపుడు తదవయవ దశారమునకు 
మకార మా బేళశనుగును. ఇవా, ఇమే (ఇద + జస్‌) త్యదాదులకు సంబోధన 
మున 'ప్రచుర (ప్రయోగ ములు లేవు. (పచురముగా లేవనుటవలన “తదో స్స స్సాొ 
(885) నూ్యూత భాష్యమున * హేస్క అను (ప్రయోగము విరద్ధము -గా-నేరదని + 
యూహింపదగునుం 


250 ఉముదీశరదాగ మము [నూ 847, 845, $49 


* 847. అనాప్యక £. 72.112. అన్‌! ఆపి; అకః | (ఇదమః। 

ఇద: | విభ క్షా) 

అకళశార సే స్యేదమ ఇదో2._న్‌ స్యాదాపి విభకా | 
ఆవిలి టా ఇత్యారభ్య నుపః పశారేణ 'ప్రత్యాహా 
రః! అనేన ॥ 

847. “ఆపి” అనునది “విభకా అనుదానికి విశేషణ మగుటవలన టా 
(పత్యయములోని ఆకారము మొదలు సున్‌ Wo పశారము వరకు 
(ప్రత్యాహారము గాని టావ్‌ (ప్రత్యయము గాదు, (నవిద్య తే క్‌ యస్య, అక్‌, 
తస్య అక కశకార రహితమగు (అకచ్‌ రహితవుయిను ఇదహ్‌ శబ్బమున 
కవయవమయిన * ఇద్‌, అనుదానికి తృతీయాది విభ క్తి పరమగునపుడు అన్‌ ఆదేళ 
మగును. ఇదమ్‌ + టా. త్యదాద్యత్వ పరరూపములు, ఇద + టా, అనాబేళము, 
అన + టా, టా (పత్య్వయమున కినాదేశము గుణము, అనేన, 

* 846. వాలి లోపః, 72.118. వాలి! లోపః। (ఆపి; ఆకః। 

ఇదమః | ఇదః 1 విభకా) 
అకశార స్యేదను ఇదో లోపః స్యాడాపి నూ 
లాగా! నా శే౭_లో న న్తన్రివిధి రనథ్యాస వికారే॥ 

కిరి. ఆకచ్‌ రహి a ఇదమ్‌ ళోబ్బమన కవయనమగు బఇిద్‌ నక 
హాలాది తృతీయాది విభ _క్రి పరమగునపుడు తపము వచ్చును. “నా నర్భ శ్రే 
ఆను పరిభాోషచే నిచట నలో. న్య పరిభాష (ప్రవ ర్హించదు. కావున ఇద్‌ 
అంతేకను లోపమగును. ఈ లోప మనాదేశమున కపవాదము ఇదమ్‌ భ్యామ్‌, 
ఇద చ భ్యామ్‌, ఇద్‌నకు లోపముచే “అ. ఖ్యామ్‌్‌, అని యగును. ఇచట 
“నుపిచ్క నూ. చే దీరము (పవ ర్లించిన * ఆభ్యామ్‌, అను నిష్టయూపము నద 
మగును. కాని “ఆ, అనునజ్ఞ మకారరూప మెసది గాని యద _న్చము గానందున 
క. మృప్రా ప్ప పమగుచుండ, తత్స ఏవృత్తు క్థపాయమగు నా త్రమను వ్యాఖ్యానము 
చేయుచున్నాడు. 

* 349, ఆద్య నవ చేకన్మిన్‌ , 2, ఆద్య నవత్‌ | ఏకన్నిన్‌ | 

టీ వూట 
ఏకన్మిస్‌ (కియమాణం శార్యమాడదావివా చ 
ఇన స్యాత్‌ ! ఆభ్యామ్‌ ॥ 

శీ49. పరము కొంతయుండ ేనికంకు పూర్వమందు నురియొక వేర్ల ముం 
దజో యది యాది క? ఇస్తే పూర్వమున గొంత ఫాగముండి కనికోంటె 
పఠముందు మరియొకటి యుండదో యది య నక రు ఇట్లు ఆద్య న్స నృకబ్రముఅం 
పసముదాయజబోధశము లగుటవే తజాడి తద స్పమలటే విథింపబడిన ఇార్యమసమో 


నూ. 850] సాలన్స పుంలిజ్ఞ (ప్రకరణము 281i 


యమంద పా ప్రమగుచుండ సీ యతిచేళనూత మౌరంఖింపబ జను, ఏకళబ 

మసహాయార్హకము. ఆదిళ్నా నళ్చ, ఆద్యనా, తయోరివాద్య నవత్‌, తేదాది 
రు లలి విస్తు ఫీ 

ఠద న్హములందు విధింపబడు కార్యము, తచాది తేద _న్తములందువ లె న సహాయ 

మందును (ప్రవర్థించునని స్యూతారము. అ + భ్యామనుచోట “అి అనునద 

సహాయముగావున నద న్హమునక విధింపబడిన దర మకారమందును (పవ రిం 

చును. ఆభ్యామ్‌, 


* 850,  నేదమదసోరవో:ః. 7_1_11. న! ఇదమదసోః। ఆకోః | 
(భిసః | ఐస్‌) 


అక శార యోరిదమదసోర్భిస ఐస్‌ న స్వాత్‌ | 
ఏత్యమ్‌, ఏఖిః | ఆత్వమ్‌ | నిత్యత్వా ేః స్కై! నాద 
లి లోపః। అస! ఆభ్యామ్‌ | ఏభ్యః | అస్మాత్‌ | ఆ 
భ్యామ్‌! ఏభ్యః। అస్య! అనయోః। ఏసాన్‌। అన్మిన్‌ | ఆ 
నయోః। ఏమ. కశారయోగే తు; అయకమ్‌। ఇవు 
కా; ఇమేే। ఇవుకమ్‌। ఇమకా |! ఇనుకాన్‌ | ఇమశకేన। 
ఇమకాభ్యామ్‌ | ఇమ కై ౩|| 


కీర 0, ఆకచ్‌ రహితములగు * ఇదహమ్స్‌ ఆదస్‌,- శబములకం కు పరమయిన 
భిన్సునకు ఐసాజేశము రాదు. ఇదమ్‌  భిస్‌, త్యదాద్యత్వ పరరూపములు, 
ఇద్‌ నకు లోపము. బహువచ సే రుల్యేత్‌. (206) నూ. చే నజ్జమున "కేత్యము, 
ఏఖిః, ఇదమ్‌ + జే ఇద [ఏ ఇచట ననాదేశముకంటు నిత్యోమగు (కృతా 
కృత ప పస్డీ నిత్యమ్‌, అనా 'బేళము (ప్రవ రి రించుటకు బూర్యము, తరువాతను (పవ 
_రించునదీ స్ఫెఫభావము, (పక్ళతికి వచ్చెడి యనా దేశమును బాధించి వూర్వము 
ప్రవ ర్థించును, తరువాత లోపముచే ననాబేళము బాధింపబడును. ఆసెై, 
ఆభ్యామిళ్యాదులందును త్యదాద్యత్వ పరరూపము లూవ్యాములు. ఇదమ్‌ ఓస్‌, 
ఇద + ఓస్‌, అనాదేశము ఓనిచ (208) నూ. చే చేత్వమ్కు అయాజేళము, 
అనయోః 2, ఇదమ్‌ - ఆమ్‌ ఇద + ఆమ్క్‌ సుడాగమము, ఇద్‌ నవ లోసము 
ఆశారమున క్రేత్వము, ఏఫామ్స్‌, ఇత్యాదులగును.  కకారయోగే తు, అను వాక్య 
ముచే “ ఆనాప్యకః ఇత్యాది నూతములలోని *అకః, అనుదానికి ' ఫలమును 
చెప్పుచున్నాడు. ఇదమ్‌ శోబ్బమున కక్‌ (ప్రత్యయము వచ్చునపుడు, ఇదకమ్‌ 
+ సు అయకమ్‌, ఇమళి, ఇమకే, ఇమకమ్స్‌ ఇమక్కా ఇమకాకొ అను 
రూపములగును. ఇదమ్‌ + ట్రా కశారరహితవు నిదమ్‌ శబ్బమున కవయవమగు 
ఇద్‌ న కనాజేశము వెప్పబడినందున నిచట ననాదేశము రాదు. ఇమకేన, ఇదకష్‌ 
+ భ్యాకు, కళారరహితమగు నిదమ్‌ శబ్బమున కవయనమయిన నిడ్‌నవ లోప 
మును విధించుట చే నిచట లోపము రాదు. ఇమకాఖ్యామ్‌. ఇదకమ్‌ - భిస్‌, 
కశార రహితమగు. నిదమ్‌ శబ్బముకం కు పరమగు భిస్సునకె సాదేశము రాదని 
చెప్పినందున నిచట. నై సాజేకము. (ప్రవ రించును. . ఇమకకై కి ఇత్యాదులు, 


282 కాముదీశరదాగమము (నూ. కి51, 852 


* శ్రీ51. ఇదమో 2 న్యాదేశే 2_ళనుదా త్త సృృతీయాదా | 
లశీ83,  ఇదమః । అన్నాటేశే | ఆశ్‌ | అనుదా 
తః తృతీయాదా |] 


అనాంబేశళ విషయ స్యేద మో ౭_నుదాతో౭_క్‌ 
ఆచేళ' స్యా త్త్రృతీయాదా | అక్‌ వచనం సాక 
— 
చ్కార్థిమ్‌ 


వీరే. అన్వాచళ విషయమగు నిదమ్‌ శగామునకు కృతీయాకి నిభ క్ర కలు 
పరనుగున పు డనుదా ల్తీస్వరక మయిన 6 అఖ్‌ , ఆచేనముగును. అన్యా చేళ 1 సదమున 
కర్ణము ముందు వివరింపబడును. అహి వినీతః, అసె విధ్యాయుపడిశ. ఇచట 
అసె అనుచోట నీ నూూతముచే నశాటేళము వచ్చును, ఈ సూత్రేముచే నను 
దాత్తస స్వరమును మాత్రము విధించినను “వాలి లోప (848) సూత్ర విహీత్ర 
మగు గలేోపముచే “అసి, ఆభ్యామ్‌, "మొదలగు రూపములు, విశేషముగ 
6 ద్వితీయాళూ స్వేనః; సూతే విహితమగు నే నాదేళముచే * ఏచనేన, మున్నగు 
+ రరూపములును, “దిదవముగుచుంద నీ సూత తముచే న నక్వి ధానమునప, అకచ్‌ సహిత 
నుగు నిదమ్‌ శబ్దమునకు... “వలి లోప్క (848) సూత్ర పవిహితమగు లోపము 
(పవ ర్తి రించనందున నచట “అసె స మున్నగు స ఫలమని “తెలియ 
నగును, అక్కు, శి శత్రణగటచే సర్వా'దేశమగును, 


వివ :__లోకమున స్వరము (భష్టమగుటచే ననుదా త్త స్వరకమగు నశాజేో 
న వేదమునందు (ప్రయోగము నుదహరింపదగును. * ఆయురాకా స్టే అని 

యుప(క్రమించి *తదస్మై రాధన్తామ్‌, అని వేదమున చెప్పబడెను. ఆయుర్దా 
యము నీయజమొనునికి చేవతలు సాధింపవలయునని యర్హము. అమ్మై తోట 
నకార మో నూతముచే ననుదా త్రేము, “ము సుప్పితావనుచాళ్త్‌, సూ. చే, పై 
ఆనునదియు ననుదాత్తము, కావున “అస, అను పదమంఠతీయు ననుదా త్ర 
మగును, 


* 852. ద్వితీయాబా సే స్స్వేనః. 2.4.84. ద్యితీయాబటొ స్పు, 
" ఏనః। (ఇదమః | ఏతేదః। అన్వాబేశే | అనుదా త్త 


దితీయాయాం బొసోళ్ళు పరత ఇదమేతదో .. 
శేనాదేశ 8 స్యాదన్వా దేశే | కించిత్కార్యం విధాతు 
ముపా త్తస్య కార్యా నరం విధాతుం పునరుపాదా 
న మన్నాదేళ 81 యథానేన వ్యాక రణ మధీత మేనం 
ఛన్లో౭_ ధ్యాపయేతి | అనయోః పవిత్రం కలమ్‌ | ఏ 
నయోః (పభూతం స్వమితి। ఏసమ్‌ ! ఏనా । ఏనాన్‌ 1! ఏ 
. చేస! ను గణయ లేర్విచ్‌ | సుగణ్‌ |; సుగణొ | 
. నుగణః। సుగణ్‌ర్‌ సు సుగణ్‌ ట్‌ సు! సుగణ్‌ ను క్విద్‌. | 


నూ, తికి 2, 858) అన పుంలిజ్ఞ ప్రకరణము 288 


ల్‌ 


టు కి ముబభోరితి దీర్గ ః | బుగాణ్‌ | సుగా 


లౌ; సుగాణః। గుగాణ్‌్ర్క ను! సుగాణ్ట్‌్సు। సుగా 

్‌ సు! పరత్వా దుప ధాదీర ర్‌! వాల్‌ జ్యాదిలోపః | 
రం 

“రాజూ || 


శి5ి2. అన్యా జేళ విషయములను నిదమేకచ బ్ఞముఖకు ది తీయావిభ క్రి కి 
టూ ఓస్‌ యివి పరమగువపు డనుడా త్తీసన్వరక మెన ఏనా చేశముగును, ఏచెన 
నొక కార్యమును (విషయమును  విధంచుటక స్వీకరింపబడివదానిని చేరాక 
కాగస్టమును (విష ముకు) అవూర్య ముళ బోధించుటవ తికుగ సి పీక రించుట 
య న్వాటేళ మనబసగును, ఆ! అనేన _..- అ ధ్యాపయ, (ఇతనిచే వ్యాక రణము 
చదువబడను. ఇతనికి వేదమును చెప్పుము వ్యాకరణము చదువుకొ నెనని 
యెొవనివిగుజి3చి ఇప్పెనో వానికే వేదమును చెప్పామని కోరినందున రెండవ 
వాక్యములోని ఇ ఇద సేశోబ్ద మన్వా చేశ నిషయమగును. కావున ఏనాబేశము వచ్చును, 
ఇసు “అనయోః.. ఎ స్వమ్‌! అనుచోట నూహింపదగును. ఇశే ఏనమ్‌, 
ఏనా. ఏనాన్‌. ఏషీన. ఏన మోe. ఇత్యాదులు. గణ ధాత్ముపకృతిక ణిజస్పము 
కంట విచ్‌ (పత్వే యము, సుష్టు గణయతి (బాగుగ లెక్కి_౦ంచువాడు సుగణ్‌ 
ఖాస్‌, సులోపము,. సుగల్‌ | నుుగణొ, సుగలణ్‌ ఓ సు, ఇచట * భోః కక్‌ 
టుక్‌ శరి* (181) సూ, చే టుగాగమము. నుగణ్‌ట్‌ + ను. “ఈచయో 
ద్వితీయా అనుజార్ధికమువే, వెకల్పిక ద్వితీయ వర్షా దేశము. సుగణ్‌ ఠ్‌ సు, 
పతనుందు, సుగణ్ట్‌్సు. టు-గాగమూ భావ పకుమందు, సుగణ్‌ ను, ఇట్లు 
మూడు రూపములగును, గణ ధాతు, పకృతిక ణిజ న్హముక రు క్షివ్‌ (ప్రత్యయము. 
“అనునానీకస్ను, (6.415) నూ. చే, దీరము. సుగాణ్‌ 4+ స్‌, సులోపము, 
నుగాణొ. సుగాణ్‌ + సు, ఇచటను సుగణ్‌ శబ్బమునకువ లె రూప|త్రయమగును., 
రాజన్‌ + స్‌. ఇచట హాల్డ్యాది సూ తముచే, మ పమగు సులోపమును 
బాధించి పరవుగు “స సర్వ నామస్థాే, (251) నూ. శే నుప ధాదిర ము పూర్వము 
(పవ రి రించును, పిదప పునః (ప్రసజ్ఞ న్యాయము చే “ వాల్ద్యాది లోపము (పవ 
_ర్థించును. తరువాత “న రోజ్‌! (పాతీపదికా Ey (287) నూ, చే, 
నలోపము. రాజూ, 


* 858. న జి సంబుద్ద్యోః, 8_2.58. న! జిసంబుద్య్యోః 
® థి 

(న! లోప 

నస్య లోపో న స్యాత్‌ జౌ సర చ। హీ 
రాజన్‌ | జొతు ML సుపూం సులు 
Ra జేర్లుక్‌ చ్‌ధ భామకి న ప్రత్యయ Gus 
పరమే ae 1 (బా) డవు త రరపటబే (ప్రతిే.ధి 
వ క్షవ్యః 1 చర్మణి తిలా అస్య చర్మతిల? | హల 
నిషా అ'స్య టహ్మానిష్ప 1 రాజాన రాజానః! శా 

థి 9 


30 


284 కాముదీళరడాగనుము [నూ, 858 


జూనమ్స్‌ రాజాన | అల్లోపోనః | క్చుత్వమ్‌ | నవా 

లోప సైనివత్‌ | వూక్యః 3 శ్రర తన్ని షే ధాత్‌ | 

నో గి 

నాపి బిరకయయనూాూ2_సీవ$ | యఖోధేకపకే "సూ 

బాహూ (పతి సృేళ్వచ్యానిద్ధరియా ఆ న్‌ 
ఖు 

పాయా అ(ప్రవృ తే తేః। జభోర్షః | ఇ రా 


గ్గ | 
& 
dl, ఇ 
Ph 
ర 
౪ 


తనకి, జీ, , ఇవి పరమగునపుకు నకారమునక లోపము రాదు. 
హీ రాజన్‌, స ౩ వచనము పరమగునపుడు నలోప నిషేధమున నదాహర 
ణమ “జవేదములోని “పరమే వ్యోమన్‌ 3 అనునది యగును, వ్యోమన్‌ + జీ, 
“నుపాం సులక్‌ , (౪71.89) సూ, చే, జీ ప్రక్యయణునకు లుక్కు వచ్చును, 
న్యోమన్‌ (వ్యోమ్ని) ఆగుళు. ఇది సుబ న్తమయినందున పదమగుట చే నలోపము 
(పస క్షమగుచున్నది. ఈనిషేధ మారంభ సు ్రముణే *“నలుమతాద్దస్య, 
(46) ఆకు నిెషేధమున కనిన్యత్యమును బోధించి తద్వారా యచట (ప్రత్యయ 
లకమీణమున న్నట్టు వెప్పును. కావున “ వ్యోమకా , అనుదానికి జి మ. సంభ 
వించును. ఇచట (పత్యణయలకుణము లేదనిన జీ (ప్రత్యయము పరమగునపుడు 
విధింపబడు నలోప నిపేఫము కషగమగును. లోకమున “రాజని అనుచోట 
భన సంక యురి టు నలోప[చస క్రీ “టిశేనందున నది నలోపనిషేధమున కదావార 
ణము గానేరదని యాశయము. (వా “జా వుత్తరపచే.. వ కృవ్యః ర్‌ లేర 
పదము (సమౌసమున చివరపదము పరమందుగల జి (పత్యయము పరమగు 
నపుడు నలోప నిపేధమునకు నిషేభమును చెప్పవలయును. నలోపము వచ్చు 
నని భావము. ' నలోప నిపేథమును బాధించి “నలోప్క (287) నూ చే 
విధింపబడు నకారలోపముెనే తీరుగ విధించుటచే నిది (పతి (పసవవా ర్లిక మన 
బడును. ((పతి =- ఫునం, (పనూ త్తే = సంపాదయతి, (పౌ ప్ప పమగు కార్యము నే 
తిరుగ విధించునది [పకి (ప్రసవము) చర్మతిల్క, (చర్మణి తలస అస్య = చర్మ 
మందు తిలలు గలవాడు) sys ర్న (బ్రహ్మణి నిశ నిహా అస్య = (బవ్మాయందు 
ధ్యానము గలవాడు క చోటులందు జి ప్రక్యయమునవ సమాస స(ప్రయు క్తృమగు 
లుక్కు_ వచ్చినందున సుబ న్గమగుటచే “చర్శకా, అనునది పదమగుటవలన 
(పౌ ప్తమగు నలోపమునత న రం నూ. చే నిషేధము (పౌ _ప్పమగు 
చున్నది. నిషేధ సామర్ల ర సముణు (ప్రత్యయలవేణము (ప్రవర్ధి రించుటవలన ట్‌ పర 
త్వము సంభ వించునని ప రాజానా (రాజన్‌ + జా “సర్వ నాము 
వ (257) నూ. చే నుపథాదీర ము. ఇస్తే రాజానం, రాజానహ్‌్‌ రాజాన, 
అను రూపములందు నూహింపదగును, రాజన్‌ £ ళస్‌, “ అల్హోపో౭.నః (283) 
నూ. చే అకారలోపము. రాజ్‌ న్‌ . అస్క్‌ “సోః క్చు నాళ్ళు, (112) నూ, చే, 
ళ్ళ్చుత్వము. అచః.పరని,౯ా (5) అను నూ త్రమున పూర్వవిధ " అనుచోట, 
“ పూర్వ స్య విధిః, అనియే'గాక “ పూర్వ స్మాద్విధి, అను పఖ్మ్నమి సమా సమ్లున్లు 


నూ, లీరీత్ర)] జాల న పుంలిజ్ఞ (పకరణము 285 


అవీ 


గాడ స్వీకరింపవలయునని పూర్వము చెప్పబడెను, సానిభూళమగు నచ్చుకం యె 


8 
చేది పూర్వుమో దానికంచు పరమగుదాని3 కా. గ్జియు జోరయుకణడు. సరనిమి తేక 
అలలే 
మగు నజా టేళము స్టానివద్భాన ము నొంచదునని యు హరన “రాజ్‌ న్‌ 
గ్గ 
+ అస్‌, అపన శ్తోస్టీ న్నిమి త్ర తకమున ఆకారలోప"సు, కారమునక పూర్వ 


మయిన జకారముకంబు పరవగు నకావమువవ వ! వము స ర్క. సొనివ 
ణము నొందును, అట్లయిన నశారమున్న పను షు సము రాదు గాన సొనివ 
ద్భావము వచ్చునపుకును కుక ము రాషంసును. కాని ళక్చుక్వేము తే పొదిక 
కార్యము గాన ప పూర్వ, న సగ్ధానివత, అను నిషేథధమువలన నిచట న్‌ 
వద్యా వము రాదు, 


మణటీయు న _నర్భూశములగు జకార నకారములు నిమి ర్తేమగుటవలన 

న _నరజ్ఞమగు ళ్చుత్వము చేయునపుడు బహిర్భ్యూత శ్తస్‌ నిమి తే కమగుటవలన 
బహిరజ్జమగు అకారలోపము, ఆ _్దరజ్ఞ సరిభాషచే ఆసికనుగుచున్నది. అఆసీధ 
మయినీనో కుత మపా ప్త పమశను. ని యి నృరబ్వ య క్పుక్ణము, క్రపో 
దికమగుట చే యఫో దేశ పక్షము నాశ్రయించునప్పుడు పాద సపష్తా ధ్యాయిస్థ్రమగు 
(ఆరవ యధ్యాయములోనిది నీ పకిభాహను పరభాషా పవృ త్తిలో 
నిమి కృమగు న చన్హరజ్ఞమే “పూర్వ తాసిడహ్‌ (13 నూ. చే, _ననీదమగును గాన 
ని విషయమున "న న్లేరబ్ద పరిభాష (ప్రవ ర్షించదు. సంజ్ఞలు పరఖాషలు విధి 
స్త ,ముల యరబోధయం దుపకారముచేయుట శేర్ప్చడినని. ఉఊపకారముచేయు 
కల ఇ ప్ర్రతుకండు విధములుగనున్న గి. వీని కే we కార్య కాల 
పతములనెడి వ్యవహారము. కొన్ని పరిభాషలు (స షీ. స్థా నేయోగ్యా, (89) 
ఇత్యాదులు నూ త్రేములుగ చెప్పబడినవి. ఇవి యస్హై ఛ్యాయిలో చెచట 
పఠింపబడినవో వానికదియే 'దేశమగును. మరికొన్ని జ్ఞాపక నీద్దములు. ఏ సూతే 
ముచే నేవి అరం మతగునో యా పరిభాషల కదడియే దేళనుగును. ఉపకారము 
సేకీంచి యుప శారకమగు తనయొద్దక (సంజా పరిఖాషలు)  ఊపస్టీశమయిన 
a కకపకారము చేయున పుడు యథో«దేశపశ్నము., సంజా పరిభాషలు విధిజేశ 
మునకు వెళ్ళి విధుల కప కారము చేయునపుడు కార్య కాల పతమగును, ల క్యూను 
సాొరముగ వీనిలో నొక పడఠుము నా(శ్రోయింపదగును, యహోద్దేళ పత్నమున సంజూ 
పరిభాషలకు స్వే జేళము. (ప్రకృతిమున న న్హరజ్ఞ పరిభాసావిషయమె 
యథోద్రేళపక్ను ము స్వీకరింపబ'డోను. “వావా ఊర్‌, (830) సూతమున నీ పరి 
భాస 'జ్ఞాపిఠమయినందున ఫీ పరిభాష కదియే దేశము. కావున నీ పరిభాష 
యారవ య ధ్యాయములోనిదగును. పకిభాషలు (పవ రి రించుటకు కొన్నినిమి త్త తము 
లుండును. (ప్రకృత పరిభాషట నిమి త్‌ మన్పరజ్ది శాస్త్రము, పరిభాషనుగుతేంచి 


(పవృ తినిమి ల్తే తననిజదుననపుడు పరభాష (ప్రవ రి రించదు గావున నిచట సీ 
పరిభాష ప్రవ ర్తి రించదు “కావున అకారలోప వన నా న యాశయము, 


ట్‌" మ్‌ క్‌ 


లేక కొముదీశరచదాగమము (నూ, కీ54 


రాజ్‌ ఖ్‌ అన్‌, జకారబుకారముల యోగమందు జో అను లిషియు భ్వనియు 

నగును. కావున రాజ; అని వీదించును. ఇమే అజాదివిభ క్షలందు ప స 
య 

ఇత్యాదులగును, ర్‌ 


* ఏగక్సీ నలోపః సువ్‌ సంజ్ఞాతుగ్విధిషు కృతి ప_2_2. నలోపః! 
సువ్‌ .. .తంగ్విధిషు | కృతి | 


సుబ్విధ స్యరవిథా గనక క కతి తుగ్విధ్‌ "' 
చ నలప నన నాన్య(త | రాజూళ్వ దేతశ్యాదో ఇ 
త్యనిద్ద త్యాదాక్వ మేక మె * స్వం చ న। రాజ భ్యామ్‌ | 
కాజ] రాజే! రాజభ్యః। రాజ్ఞః! రాజో | రాజ్ఞ్వాన్‌! 
శా! రాజని! (పతిడివ్యతీతి (పతిడివా | పతిదివానా | 
(పతిదివానః |! అస్య భవిషయే2_ల్లో పే కృశే॥ 


ర్రైరశ్వ, నస్య లోేపః = నలోపః, hs య? సంజూద, తుక్‌ చ= 
వ్‌ స రనరల తు క చేసాం సతు తేషు, సుద్‌. + = విధిషు, “కృతి ఆను 
నది తుగాగమమునేకే విశేషణము, * పూర్వ తాసిదహ్‌, నూ. చే, నూర్వకా స్త్రము 
గుణించి నలోపమున కసీదత్వము సంభవించుచీండ నీ న్యూత్రము " నియమార్ల 
మగును, సుబాది విధులకం కె నితరకార్యములు చేయునపుడు నలోపమున క సిద్‌ 
త్వాభావమే యీ నియమమునకు ఫలము, సు ప త్యయని మి లే క్ర కార్యము) 
స్వరము, సరకు కత్సక్యయము పరమగునపుడు విధింపబడు తుగాగమము, 
ఇవి చేయునపు జే నకారలోప మనీద్ధమగును గాని తదితరములగు 'సవర్హ దీర్వాది 
కార్యములు * రాజూళ్వః, Get ఆశ్వ ఇ'త్యాదులందు చేయునపుడు లోప 
వష నియమశాస్త్రములు కారస్టవి ధాయకములగుచు సామాన్య కళా 
త్రశూయోక్క తాత్చర్యమును' 'సంకో-చముచేయునను పతవమందు సనుబౌాది 
విధులు చేయునపు ఢీ న్యూత్రమే నలోపమున కసీద్రత్వమును విధించును. ఈ యభి 
(సొయముతో నే “ ఇత్యసిద్దళ్యా.. *న్క అని (వబాయబడెను. రాజ భా మ్‌ 
రాజభ్యః, రాజఫీక ఆనుచొీటులందు గమముగ సుబ్మాశ్రితముల న “ఆత్వము, 
(సుపిచ) " ఏత్వము (బహువచ సే ఐసాజేశము. (అతోభిస్త్స చేయునపు డీ 
మా(త్రముచే నలోప న నిద చ ఎల నాత్యాదులు ప్రవ ర్రింపవు. రాజన్‌ జీ. 
ఇచట: “విభాషా జీశోక, నూ. చే అశారలోపము వె కల్పికనుగుట చే రాజ్జ్‌ 
'రాజన్నీ ఆను ను రూవన్వయమానను. 


పీదప తలోపపు (ప్రవ రి రిం చిన See (పఇ్బ్ర) అవర్గానమగును, 


వర్గం ద్వక్టచ్‌ (త్యచ్‌, (6.2.90) నూ. చే, వూర్వపదమున కా ద్యుదా త్రేము 
(పౌ ప్రమగుచున్నది. నలోప మసిదమగుటచే నా స్వరము రాదు. సరధ 


థి 
తదానారణము, పష. ఇచట నలోపో _శృరమున ' షట్‌ సంజ చేయనప్పు 


నూ. శీర్‌, 856) వాల న్హ పుంలిజ్ద (పకరణము PRY) 


డసీ దమగుటనలన సుర్‌ జ సంజ్ఞ నం. శావున- శనమల్‌ స్వసాదిభ్యం, 
(808) ౫) సూ. చే టాప్పు రాదు తుగ్విధి వదాహరణము, వృత్రవాభ్యా్యాక్‌, 
వృత్రహాన్‌ ae Ta న (తేవాన్‌, అనునది క్షిబ న నమగుటచే నలోపము 
(పవ ర్హించినపిదప + (హస్యస్య పితి (61/1) నూ. చే తుగాగనుము 
నలోపమనీదవు ఫటవలన నది రాదు, Rus ఆను 


oad 
Sw అయ్య “fo న erg షక నిన అవదా న 


సె! 


యగును. “సర్వనామస్థాన నము పరమగునపు డిడి త శబ బసదృళము. ఈ శబ 
మునకు ఆ రడ స. న నల్గోపము చేసీనపిదప. 


* రరర. వాలి చ. 72.77. వాలి! చ (6ో వ ఊప ధాయాః | 
దీర్చ ః ! ఇకః। ధాతోః) 


శేఫవా సస్య ధాతోరుపథధాయా ఇకో దీర్గ 3 
ల rg సానివ త్వమ్‌ | దనక 
తన్ని శ ఛార్‌! బహీర జు పరభాషా తూ కన్యాయేన 
న (ప్రవర్త రతే। పతిదీవ్నః | ప్రతిదిశ్నే శ్యోది | య 
జ్యా | యజ్యానొ | యజ్యానః || 


855... శేఫ వకారముల నృమందుగల ధాతువునవ హల్లు పరమగునపు 
డుప ధాభూతమగు నిక్కునకు దీర మగును, * (పతిదిన్‌ న్‌ + ఆస్‌, ఇచట నీ నూ, త్ర 
ముచే దస (ప్రవర రించిన “ తిదీవ్న*, అగును, ఇ (పతిదీవ్నా, ఇళత్యా 
దులు, 'ఇకారమునకు దీర్ధము చేయునపుడు శన్‌ నిమి శ్తకమగు నల్లోపము 
Sess పరన్మిన్‌, (51) న చే స్టానివద్యా వము నొందినచో ధాతువునవ 
హల్పరత్వము లేనందున దర ము రాకపోనును. శాని అర ము చేయునపుడు 
“నపదా నః (52) నూ. చే, es నము నిష్పిద్ధ మైనందున దీర ము (పవ _ర్థిం 
చును. త న్హరబ్దమన జీర్ణము శ్రుపాదికమగుటచే వోూర్యము చెప్పుబడినయు కోవే 
నిచట న ర్చరజ్ఞ పరిభాష యును (పవంర్తించదు. కావున నన్దరజ్బమగు దీర్హము 
చేయున పుడు బహీరబ్దమగు నల్లో పమసిదమగును గాన దీర ము (పవ ర్హించడనుటక 
వలనుపడదు. ఇప్పవాన్‌ (యాగ మును" చేసిన వాడు) ఆను నర్ధ్వమున యజ ధాతు 
(ప్రకృతిక జ్వనివ్‌ " పత్యయా న నము యజ్యన్‌ కోబ్ల కొబము. ఇది సర్వనామస్థానమందు 
రాజన్‌ శబ బసద్భశ ము, 


* శ్రీ56, న సంయోగాద్వమన్నాల్‌ . 6-8-187. న। సంయో 
-గాత్‌ | వమనాత్‌ | ఆల్లోేపః | అనః ॥ 
వకారమశారె న సంయో గాత్పరస్యా నో౭_ 
కార స్య లోేపో న స్యాత్‌ | యిజ్వనః | యజ్వనా। య 
జ్య భ్య్యామిత్యాది | (బవ్మాణః 1 (బవ్మాణా | (బహ్మా 
'భ్యామిత్య్యాది 


ర్తక్రిర జూముదీశ ర దాగ మము (నూ, 856, 88”, రీరరే 


బి56. వకారముగాని మకారముగాని యంతమందుగల సంయోగముకం కి 
పరమగు “ఆస్‌, లోని ఆకారమునకు లోపము రాదు. “ అల్లోపో2_న$, (285) 
నూ. మే (పొ ప్తమగు నకారలోసమునీ సూత్రము నిషధించును. యజ్యనః, 
(యజ్వన్‌ + శస్‌) ఇది వకారాాన్త సంయోగమున కదావారణము, ఇ 
యిజ్వన్నా ఇత్యాదులు. యజ్వ భ్యామ్‌ "మొదలగు వాలాది విభ కు కులలోనిది రాజన్‌ 
శబ'సద్భశ ము, మా _న్ల్షసంయోగ మున కదాహూరణము, బహ్మణకి ((బవ్మాకా af 
శస్‌) (బ్రవ్మాకా శబ్బ శోబము యజ్యన్‌ శబ్లసమౌానము. 


* రి57. ఇన్‌ వాన్‌ పూపార్యమ్లైాం శా; 6.412. ఇన్‌... 
ఘా కా। (ఉపధాయాః, క 
ఏషాం కావేవోపభాయా దీర్లో నాన్య(త | 
ఇతి నిషేధే (పాగ్చో॥ 
రీగ7. ఇన్‌, వాకా, వూషన్‌, ఆర్యమన్‌ , ఇవి య _న్నమందుగల యజ్ఞము 
నక శి (ప్రత్యయము పరమగున ఫు జే ఊప ధాదీర్ధ్య మగును. మిగిలినచోట రాదు. 
“ సర్వనామస్థా నే (251) నూ. చే పా ప్పమగు నుప ధాదీర్చమున కిది నియా 
మకము, * జళ్ళోసోణిః, సూూత్రవిహిత మగు శి, ప్రత్యయముకం శె భిన్నమయినవి 
పరమగున ఫు డుప ధాడీర్ణ నివృ త్తి ఫలితమగును. ఇట్లు సనం నన “ నాన్యత, 
ఆనునది. వక్రం వాతవాన్‌ (నృృతౌసురుని చంపినవాడు అను నర మున 
వత ళబ్బపూర్వక వాన్‌ ధాతువుకం టె క్విప్పు చేసిన వృత్రవాన్‌ శబ్బమగును. 
వృ్యతవాక + స్‌. ఇచట నీ నూతముచే న నక (పా ప్ప్తమగు 
చుండ :___ 
* రరర. సౌ చ. ర_4_1కి. సౌ। చం (ఇన్‌ *..మ్లామ్‌। తప 
ఛాయాః అ కుంభ) 
ఇన్నా దీనాముప ధాయా నరః స్యాదసంబు 
జ్‌ సా పే! వృత్రహా। హీవృ్భత్రవాన్‌ | ఏశాజు 
“కరపడే ౪ ఇతి ణత్వమ్‌ | వృతవాణొ | వృ(త్రవాణః | 
వృత్రవాణమ్‌ | వృ(ఠరవాణ"॥ 


లిరిర. ఇన్‌, హాన్‌ , పూపున్‌, అఆర్యమన్‌ , ఇవి య న్నమందుగల యద్దము 
నకు సంబుది భిన్నమగు సుప్రత్యయము పరనుగున పు తతా మగును. వృ్శర 
వాక్‌ - స్‌, ఇచట వూర్వనూ(త[ పా ప్త నిషేధమును బాధించి దీనిచే దీర్హ 
మగును. సులోపనలోపములు. నృృత్రహో, "హీవ్భత్రవాన్‌, రాజన్‌ శబ ప్ర సుంబుది 
'సద్భళోము, వృక్రవాన్‌ - జా, ౪ ఏశాజు త్తరప 'జేణః (808) నూ. శ ణత్వము, 
నృరహాణా. ఇ ఇక్షు వృరేవాణ:ః, వృత్రవాణమ్‌, వృరకాణః 


నూ, రి59, 860, 861] వాల చే పుంలిజ (పకరణము 289 


* రి59. వలో వానే ఇజిశ్నేమ. 7_కి_54, వాః। వాెనేః। 
జిన టి వి ఎంటి 
రి నా. 
శ్లోతి ణితి చ (పత్యయే నశాచేచ పే వా 
నేర కార్యస్య కత్వం స్యాత్‌ || 
859. “వా, ఆనునది షష్ట్యేక వచనా -న్తము. నన్నే న = జ్‌ చ 
లొ ద్క ఖా, తొఇతౌయమోసా. జోణత్కొ తాచనళ్చళ్లోన్నాః లేవు. అడజొాధికా 
౯ క వ DAE ల ౧ 
రమువలన “(పత్యయే, ఆనునది యావృపలబమగును, పాన ధాతువున కవయవ 
నుగు వాకారమునకు, ఇకార ఆకాశం ః * ప్రక్య యము గాని, న కారముగాని 
పరనుగున పుడు కుత్వము (భుకారము అగును. 


* 360. హెన్తేః 8_4_22. (రపాభ్యాకు! నః ణః ఉప సర్లాత్‌ ) 


ఊప సర్ల స్థాన్ని మిశ్తాత్సర స్య వాచ్టేర్న స్య ణత్వం 
స్వాత్‌ | (శవా కాల్‌ ॥ 


860. వృ(త్రఘ్నః, ఇత్యాదులందు : ఏకాజు త్రేరపచేణః, మొదలగు 
నరాతేములచే (పా పమ* ణక్యమిను వారిం గుటక “వా స్తేరక్చూర్వస్య; అను 
L టం _ వ్‌ లీ 
నాత్రమును విభాగముచేనీ వ్యాఖ్యానము చేయుచున్నాడు. అనువృల్తేమగు 
నుపసర్ల శబ్దము * తాత్‌ స్థ్యాత్వాచ్చబ్బ రక్‌, (చానియందున్నది దానిని బోధించు 
౧ ద ఖ అల_౨ ళద* 
శబ్లము చే బోధింపబడును) అను న్యాయముచే నుపసర్ల స్థ మెనదానిని బోధిం చును. 
ఉఊపసర్తమందున్న రేఫ షశారములకం మె పరమెన హాన్‌ ఛాత్యవయవ నకార 
మునకు ణత్వమగును, (పవాణ్యాత్‌ * పూర్వక వాన్‌ ధాతువునవ విధి లిక్‌ 
(పథ మెకవచనము. ఈ నూ(త్రముచే నిచట ణత్వము (ప్రవ _ర్థించును, 


* 861. అత్నూర్యస్య, 8.4_22. (వాచేః | నః। ఇబ 


వాస్తేరత్సూర్య సె రివ నస్య బత్వమ్‌ | _నాన్య 
స్య! (పఘ్నన్న్ని | న్‌ దన _న్దరస్య 
విధిర్వా భవతి (పతి పేధో వేతి న్యాయం ాధి 
"తా ఏకాజు త్తరపదే ఇతి ఇత్వనువీ నివర్శ్యలే। న 
కారే పరే కత్వవి ధానసామర్యాదల్లేపోన సాని 
వల్‌ | వృ(తఘ్నః | వత ఖ్ను త్యాది | యత్తు వృత 
ఘ్న ఇత్యాదె వెకల్సికం ణతే(ం మౌధథ వేనో కం 
తద్భావ్యవా రిక విరుద్దమ్‌ | ఏవం శారిన్‌ యళన్వీన్న 

వాటి 2 

ర్యమన్‌ ప్రాషన్‌ | యణ్‌న్విన్నితి విన్నంత్యయే ఇనో2_ 
నరక ల్వే౭_పీ ఇన్‌ వాన్నిత్యత్ర గవాణం భన క్యేవ | 
* అనినస్మున్‌ (గవాళకాన్యర్లవతా బానర్భ కేన చ తద 
చ విధిం (పయోజయ స్తీ వచనాత్‌ | అర్యమి | అర్య 
మణి! వ్లూస్మి | వూప.ణీ ॥ ' 


240 కాముదీశరదాగమము (నూ. 861 


861. (పకృతోపయు కృమగు నంళ మి నూత్రము,. ఈ నూత్రేములోేసని 
కుప'నర్తాత్తనునది యనువృ తము గానంగున “ ఏకాజు త్తరపదేణం, "ముదవఅగు 
టు చ 
ణత్వవి ధాయకములన్నిటికి నిది నియామకమే యగును. హాన్‌ ధాత్వవయవ 
నకారమునవ (హస్వాకారము పూర్వమందుగ లదాని కే ఇత్వమగును. ఇతరమునకు 
రాదు. ఇతరనివృ త్తి నియమఫలము. (పఘ్న న్ని (పవూర్యక వాకా ధాతువునకు 
అట్‌ (ప్రథమ బహువచనము. ఇచట “హోక నూ. మే (పా _స్తమగు త్వ 
మో నియమముచే వారితమగును. వృ(త్రఘ్న: (వృ;తవాన్‌ - శస్స్‌ ఇచట 
“ పాతిపదికా న నుమ్విభ క్లిషు చ, 1౧00) *“ఏకాణా తరసజే ఇ, (308) 
అవ అక per. 
“ కనుత్కి చ (1061) “వాస్తే, న్యూతములచే ణక్నము (పా ప్రమశచున్నది. 
అలన - ది = 
పణమో సమాసపక్షమందు * అచ: పరన్మీన్‌ సూ, చే, నణ్గోపమునకు గాని 
ద్భావమువలన “వృత్రఘ్నః, అనుచోట ను త్తరపద మేకాచ్క_మగును. “ఆన న 
ఆ నయ్‌ క్‌ ఆర. ఇద జ్‌ జ 
రస్య విధి ర్వా భవతి ws సుధ వా, (వ్‌ శా స్త్రముగాని నిషేధ శాస్త్రము 
గాని యితరముతో వ్యవధానము లేని దాని కే యగును) అను న్యాయము చే నీ నియ 
మము తేన కవ్యవహీతమగు “వచ్చే, నూ, చే విధింపబడు ణక్వమున శే గావల 
యును, ఇట్టయిన యోగ విభాగము సఫలము గాక భోవుశు. *“వ,.ఆఫఘ్ను ౨, ఇత్యా 
దులందు (పొ ప్తమగు ణత్వమా|తేయున క వ్యావృ త్తియే యాగవిభొగ ఫలమ్లు., 
కావున యోగవిభాగ న్‌ న్రమువలన బాధ్య సామాన్య చినా పక్షము (స్వవిష. 
యమున (ప్రా ప్రములగు కా్యస్త్మము లన్నిటికిని బాధకమగును) నాశ్రయించుటచే' 
శ్చ న్యాయమును బాధించి అన నరమణను “వానే నూ, చే, (సొ సమగ ణత్వే 
ల వాలి a.) టి 
మునువ లె వర్టవహితములగు, ఏ కాజు EZ? ఇత్యాది సూ త్రముల చే (సా పమగు 
‘ వాత 
ణత్వమును గూడ సీ నియమము వారింస జేయును.  హూగేవాసేక సూ, చే నకా 
రము పరమగునపుడు కత్వవిధానమునకు *వృక్రఘ్నః, ఇత్యాదులే యుదాహరణ 
ములు, ఇచట నల్లోపమునకు *ఆఅచః పరన్మిన్‌ సూ, చే సానివచ్శావము 
(పవ ర్రించినచో సాశారమునకు నకారపరత్యముండదు గాన కత(మ|పా పమగును. 
బతి వీ as le 
కత్వ విధానము వ్యర్థ మగును. కావున కత్వవిధాన సామర గ్టోమువలన నిచట సాని 
4 5 థి 
దాావము రాదు. కుళల్వేము నిర్బాధక ముగ (పవ _ర్హించును. “వృత్రఘ్నః వృత 
ఘ్నా, ఇత్యాదులగును, ఇచటనే ణత్వముగూడ (పవ ర్థించదని చెప్పి “వృత 
ఘ్నః ఆనియే భాప్యమం దుదావహారింపబడెను. కావున * నృ్ఫ(తఘ్నః, ఆను 
చోట ను క్తేరపద వే కాచ్మ_ము గానందున * ఏశాజు త్రరపద్క అను సూత్రము 
జ వాటే 
'ప్రవర్థింపకన్నను *(ప్రాతిపదికాగ్ద (1069) నూ, చే వైకల్పిక ణత్వము 
(పవ ర్దించును. 'వృత్రసుక వృత్రఘ్నః అని రూపద్వయమగును *” అను మాధ 
అ 5 
జాజర న ఖొన్యరిరుద మని (గబాంచునది. ఇన్నన్హములగు శాజైకాన్‌, 
యళన్వీన్‌ , ఛబ్బములు, అర్యమన్‌ , వాష్‌ శబ్బములం ఉపధాదీిర నియను 
విపషయమెనొ [త్రము వృషత్రవాన్‌ ళబ్బసదృళములు, శార్డీ ం శారిణొ మ క న 
రా | జ 
ఇత్యాదులు యళ 2-స్యా స్తీ (కీ _రిగలవాడ్యు సం యళళ్ళొబ్దముక ౦ క 


సూ: 861, 862, 868] వాల న పుంలిజ (పకరణము 241 


“ అస్మాయా మేధా ప్రజోవినిక (6-2 121) నూ. చే విని |ప్రత్యయము'చేనిన 
“ యళశసన్విన్‌ ఆని యగును. ఇచట విస్‌ (పత్యయములోని “ఇన్‌, సన తానం 
దున * అర్జవద్దృవాణ పరిభాషచే నీ ఇన్నుక * ఇన్‌ వాన్‌, నూ్యూతమున (గవాణము 
గలుగదు. కాన సీ సూత్రము యశస్విన్‌ శబ్దము .విషయమె (పవ రి రింపకున్నది. 
కాని అ హణ పరిభాష కప వాద మెన్‌ * అనిన స్టన్‌ పైప = ప్రయోజయ ని, 
అను పరీలోషచే యళ సిన్‌ శబ్బ్దమందును ” ఇన్‌ వాస్‌, న్నూత్రము (పవ రించును. 
* అనినస్మస్‌ , కన = అన్‌, ఇన్‌, అస్‌, మన్‌ ఇవియే సూ తమున 
(గహింపబడినను, అవి అ వ్ర క్రులయనను. ఆర హాన్యయములయినను తద _న్లవిధిని 
పొందును. (పకృతమున *కార్హిస్‌ అనునది క ఇన్న నమా, * యళ 
న్విన్‌ అనునది యన్‌ కమగు నిన్న చ్లము, అర్యమన్‌ + స్‌ *సపొచు నూ. చే, 
నుపధాదీర్ణ ము. సులోపనలోపములు, ఆర్యమా, అర్యమణౌ, ఆర్యమణః, 
ఆర్యమణమ్‌, అర్యమణొ వ అర్యమ్లః, అర్యమా, అర్యమభ్యామ్‌, అర్యమన్‌ యజ 
' విధాహాజిశ్యో నూ. చే, వెకల్పికమగు నల్లోపము. అఆర్యమ్లి. అర్యమణి 
ఇత్యాదులు. వూషన్‌ శబము ని యూహింపదగును. 


* 62. మఫఘవా బహులమ్‌, 6._4_125. మఘచవా। బహు 
లమ్‌. (త 
మస్గువన్‌ శబ్బస్యవా తృ ఇత్య-న్వా'దేళః స్యాత్‌ | 
బుఇత్‌ ॥ 


862. *“మఘువా, అనుచోట (పథమావిభ కి క్రి వష్ట్యుర్థ కము, ముఘవన్‌ 
శబ్దమునకు “తృ, అను నాబేకము బహులముగనగును. ఆజళములోని బుజార . 
మ్‌ళ 0 కమగుటవలన +అచేకాల్‌ శి రక్రనునూత్ర్‌ మిచట br రింపదు గాన 
+ అలన న్యు న్యూత్రముచ్చే నిది యన్తాదేశమగును. 


* 868. ఉఊగిదభాం సర్వనామస్థా నజ ఛాతో. 7170. ఉగి' 
ద'చామ్‌ 1 సర్వనామస్థా సీ | అధాతోః । (నుమ) 


ఆధాతోరుగితో నలోేపినో౭...ఇు లేళ్ళు నుమొ 

గమః స్యాత్‌ సర్వనామస్టా నే పశే। ఊప ధాడీర్హ్య ః| 
మఘవాన్‌ | ఇవా దే కర్తజ్యే సంయోగాన్ల లో 
పస్యాసీదత్వం న భవతి! బహుల| గవాణాత్‌ | | తధా 
చ శ్వన్నుతున్నితి నిపాత నాన్మఫఘ శ భాన్మతుపా చ 
ఇఛఇాపాయాముపి ౫ వదలని కాకా _ తత్వ్నూతం 
న. వావిరమీతి నిశ్ళబో_ మఖే 
ఫఘవానసహో! ఇతిభట్రిః | మఘననొ | మఘవ నః | 

కన వం స నుఘ ఘవ నమ్‌ | మఘవనోౌ | మసవతః | 
మఘవతా | _ మఘవద్భా ్రమిత్యాడి! తృళ్వాభా'వే | 
$1 


942 కాముదీళరదాగమము [నూ, 868 


మఘవా! ఛస్ట సీ వనిపౌ చేతి వనిబన్త్లం మధ్యోదా 
తం భన స్యేవ | అనోదాతం తు లోశే౭_పీతి విశే 
అంటి దె అవి అవ 

మః। మఘవానౌ | మఘవాన;ః ! సుటిరాజవత్‌ ॥ 


వీర, ఆక్‌ ఇత్‌ యస్య = ఉగిత్‌ = ఉక్‌ (పత్యా హారవర్గ పం 
గాగలది. అచ్చదము లు ప్తనకారముగల అష ధాతుబోధకము. అధాతోకి 
అనునది తఇబ్బ ధాతువున క'ససంభవము గాన నుగితునశే విశేషణము. ధాతు 
భిన్న మగు నుగిత్తునకు, లు ప్రమగు నకారముగల యేషు ధాతువునకును సర్వ 
నానుస్టానము చరమగునవుడు నుమాగమమగును. 'మవ్యాతే = పూజ్య కే ఇతి 
నుఘవాన్‌. (ఇందుడు) మఘవన్‌ + స్‌ (తాదేళము. మఘవత్‌ స్‌ 
“మఘవత్‌, అనునది Rass నుగి తెగుటచే నీన్నూత్రమువలన నుమౌ 
(మము, మఘవన్‌ త్‌ +స్‌, సులోప సంయోగా _నలోపములు, మఘువన్‌ , 
“ సర్వనామసా సే (251) నూ. చే, నుపర్గాకీర్ణయ: మఘవాన్‌. “వర్వన్‌, 
ఇ త్యాదులందువలె నిచట వ చేయునపుడు సంయో గా నలోప 
మసీదమగుట చే నుపధాదీర మృపా పమగుచున్నది. శాని యీ నూ[త్రములోని 
థి ఖు క 
బహుల।| గహాణమువలన నిచట న మాద, ఇందు బహుల[గవాణ మెట్లు 
(పమాణమగునగు విషయమునే *తథాచ.. -భట్టిః అను |గన్లముచే నుపపా 
దించుచున్నాడు. '“శ్వన్నుతున్‌ .. .మఘవన్‌. అను నుణాది సూ[తముచే మఘ 
ఛాతువునకు కని (ప్రత్యయము, వృుమాగమమ్ము వాకారమునక ఫఘుకారము, యి 
మూడింటిని నిపతించుటవలన * మఘువన్‌, అను నకౌరా న్న శబము సీదమగును, 
ధనవాచకమగు మఘ ళబ్బముకం కు * మఘుమస్యా నీ, ఆను 'సర్ణమున * మతువ్‌ 
నఖ. చేసినచో “మఘవత్‌, అను తేకారా న్స ళొబ్బము సిద్దమగును, 
ఘవత్‌ + స్‌ అనుచోట *అత్యస నృస్య వాధాతోం (245) 'నూ, చే, 
అన. ము వీమ్ముట “ ఉగిదఛామ్‌ నూ. చే నుమాౌగమము (పన _ర్థించుట 
వలన *మఘఫువాన్‌, అను రూపము నీదమగును, ఇట్లు మఘవా మఘవాన్‌, 
అను రూపద్వయము లోకవుందును నదరగుచుండ బహులముగ (తౌ దేశమును 
విధించు “మఘమవా బహులమ్క్‌ అను నూత మనావళ్యక మని bras 
(పత్యాఖ్యానము చేయబడినది. నూ తారంభ (ప త్యాఖ్యాన పతీములలో ఫల 
భేదమున్న (ప త్యాఖ్యానము దుష్టుమగును. (తాదేళ పశ్నమందు (నూ(తౌరమ్మ 
మందు ఉప లన ము చేయునపుడు సంయోగా న్లలోప మనీద్దమయ్యె "నేని 
మసఘనన్‌, అనియు, (పత్యాఖ్యానప పతృమందు “మఘవాన్‌, ' అనియు నగును. 
కావున నారంభ (పత్యాఖ్యానములకు ఫల భేదము (క పస క్తమగును, బహూనరాస్‌ 
లాం అను వ్యుత్స త్తిచే బహులపద మాసేకార్థమేలక సం|గావాక ము. 
బహులపడోర్షము నీ శ్లోకము వివరించుచున్నది. వో! క్వచిక్స్రవృ త్తిః క్వచిద 
(ప్రవృత్తి: క్ళోచీద్వి భా క్వ్యచిదన్యబేవ! శిష మ(ప్రయాశానీనుసృత్య లోశే వేయ 
మేతదృహుల[గవా కే తు. అరము = బహళ (గవాణముగల కా స్త్రములచే 
నిధింపబడు శార్యములు శిష్ట నుల గ్రవైయాకరణుబ ప్రయోగము ననుసరించి కొన్ని 


నూ, 8568, 864] హాలస్త ఫుంలిజ్ఞ (ప్రకరణము 248. 
లత్యుములందు నిత్యముగను, కొన్నిటియందు వికల్పముగను. |ప్రవ-_రించున్లు. 
కొన్ని చోటులందు ప్రవ | రింపవు, మరికొన్నిచోటులం దాయానూ త. విహితమగు: 
కార్యముక ౦్‌ నన్య కార్యమును గూడ సంపాదించును. - (ప్రకృతమున, నిట్టి. 
బహుళ గ హణముండుటే * మఘవాన్‌, అనుచోట నుపధాదీర్త ము. చేయునపుడు. 
సంయో-గా నలోప వల ముగాదను అఆన్యార్హ మును చెప్పవచ్చును, ఇట్లు తా. 
దేశ పక్షమందును “మఘీవాకా, మఘవా, అను రదూపద్వయము సిద్ధమగుటనే. 
నారంభ (ప త్యాఖ్యానములకు ఫలె లైక్యము నన, “హవిర్షమీతి.? .మఘవా 
నప అను భట్టి పయోగముగూడ  మఘవాకాా . అనునది లోకమున నుండు 
టలో సాభకమగుసు. "హీమఘవన్‌, మఘవనొ, మఘవ_న్లః మఘవ నృ నమ్‌. మఘ 
వన, సర్వ నామస్థానమందు (తాదేళ నుమౌగమముల చే నిటి రూపములగును.. 
మఘవతః (మఘువన్‌ 4 శస్‌) మఘవచ్భా స్టన్‌. మఘవత్సు ఇత్యాదులు (తొ 
చేళమువలన సీదములగును. (తొ దేశాభావపక్షమున మఘవన్‌ శబ్దము -సర్వచామ 
ర గుండు రోజన్‌ శబసద్భశము. మఘచవాా మఘవానౌ, ఇత్యాదులు. “ఛభన్షపీ, 
పని పాద, నూ. చే విహితమగు వనిప్పృత్యయా న నమగు మఘువన్‌ శబ్దము మధో 1 
చా తృస్యరకమగును, ఇది వేదవముందే యుండును, "ోశ్వన్నుకున్‌, తను నుకొది 
నూ[త్రముచే నిపతింపజడిన కని పత్యయా న నమగు " కరన్‌ ళబ్దమన్తోదా క్రయ. 
ఇది లోకమందును (అయూగిక పద గును, 


* 964. శయునమఘాోనామతది తే. ' 6-4-1108. శ్వయువ 
మేఘాోనాక్‌! అతదీ శే! (అనః భస్వ। సం ప్రసోరణక్‌) 


యా భ సంజ Rs లేపే 
సంపసారణం స్యాత్‌ | సర పసారణాచ్చ | ఆద్దుణః | 
మఘోనః | అన్న స్థానాం కమ్‌ | మఘవతః | సుఘవ 
తా!|స్త్రీయామ్‌। ముఘవతీ | అతద్డి తే క్రికు| మాఘ 
వనమ్‌ | నుఘోనా। మఘవభ్యామిత్వ్యాది! శునః 1 శు: 
నా! శ్వభ్యామిత్యాది। యువన్‌.ళ చే వస్యోల్వే కృతే! 

864. అన్న న నములు, భస క తోన్‌, యువన్‌, మఘవన్‌, 
శబ్రములక తేది తభిన్నమగు 'పత్యయము పరమగునపుడు * సం|ప్రసోరణమకును: 
మఘవన్‌ + శస్‌, సంపసారణము. మఘ ఈ అన్‌, సం ప్రసారణాచ్చ (881) 
నూ. చే, వూర్వరూపము, మఘణన్‌ , ఆద్గుణ౩; నూ. చే గుణము. ' మఘాోనక్య 
శ్వన్నాదులన్న న సములే గాన నీ విశేషణ మెందులకని “ అన్ననానాం క్‌మ్స్‌ అను. 
(పళ్న కాశయము. “నుభవతేః, _ ఇత్యాదులలో నకారమునరు. "గ్రాజేళము వచ్చీ 
నను ఏకదేళ వికృత న్యాయము చే మఘవ త్తనునది అన్న న్దమగును గాన నిచ్చట 
సం ప్రసారణనివృ త్రీ తికొజకా విశేషణ మౌవళ్యకమని సమౌధానాశయమ్ము 
న్లైశేష మున్న ఫుడును నీక టేశవికృత న్యాయమువే _ నన్న న్హములే యగుటక్లీలన్ల 
సల్టోషసం్యపసారణములు (ప్రా ప్తవాలగుచున్నవి. కాని ఆను. అసత్రోటు 


444 కాముదీళరేడాగమము (నూ, 864, 865 


నకార (పశేషముచేసీ (శూయమొణ నకారమ నమందుగల అన్న స్తములను నర్థము 
చేయుటవలన నివృ త్తేములగును. మఘవతః స్రీ అను నర్భమన * ఊగితేళ్చ ఆను 
నూ, చే జీన్‌ (పత్యియము (ప్రవ _ర్హించిన * మఘవత్సీ అని యగును. అన్న _న్లము 
అనుట కిచట సంపసారణాథావమును ఫలమగున్కు +మఘవా ేవతా అస్య, 
అను నరమున నుఘువన్‌ శబ్దముకం కె “సాస్య దేవతా (4224) నూ. చే 
నణ్‌ (పత్యయమగుటవలన +*మాఘవనమ్క్‌ అని యగును. * అకేది తే అనునది 
లేనిచో నిచట త తము పరమగునపుడు సం|పసారణము (పస క్షమగును. మఘ 
వన్‌ శబ్బమున కజాది (పత్యయములందు సం|పసార ణొదులవలన * మఘోన్యా 
మమూే నే, ఇ త్యాదులగును, వాలాది (పత్యేయములందు నలోపమువలన మఘ 
నభ్యా మిత్యాదులగును, శ్వన్‌ , యువన్‌, శబ్బములుగాడ సర్వ నామస్థానమందు 
రాజన్‌ శబసద్భశళములు. శ్వన్‌ శబ్దమునకు శసాద్యజాది (పత్యయములు పరమగు 
నఫుడు సం|పసారణాదుల చే *శునం, కున్సే ఇత్యాదులు హలాది విభ కలలో 
నలోపమువలన శ్వ భ్యామి త్యాదులు నగును. యువన్‌ శబ్బమున క జూది (ప్రత్యయ 
ములందు సంపసారణ పూర్వ 'సవర్ష దీర్హములం (పన ర్పించినయెడల “ యూన, 
ఇత్యాదులగును. ఇచట యకారమునకును సం పసారణము (పొ ప్రమగుచుండ 
నిషేధించుచున్నాడు. ' 


* ౨065. న సంపసార కే సం పసారణమ్‌, 6.1.57. న। సం 
(పసార శో | సం|పసారణమ్‌ ll 


సం పసారణే పరత; వూర్య'స్య యణః సంప 

పారణం న స్యాత్‌ | ఇతి యశకారస్య చేత్వమ్‌ | ఆతవఏ 

వ జ్ఞాపశాద న్య స్య యణ; పూర్వం సం పసారణమ్‌ | 

యూోనా। యువభ్యామిత్యాది అర్యా। హీ ఆర్యన్‌ || 
865. సంపసారణము పరమగునపుడు పూర్వమగు యకునకు సం పసా 
రణము రాదు, *యూనః, ఇత్యాదులలో యకారమున క్షీ నిషేధమువలన సంప 
సారణము (ఇకారము రాదు. ఇచట కన మ (పవ ర్హించినను “అచ 
పరన్మిన్‌ , నూ. చే స్టానివద్భావమువలన సంపసారణ పరత్వము సంభవించును, 
స్థానివద్భావమువలన యకారమునకు సం పసారణమునవను మధ్యనున్న ర కారము ' 
వ్యవధాయకమగుట చే సంపసారణ పరత్వము లేనందున నిచట నీ నిషేభము 
(పవ _రింపపన్నది గాని యీ నిషీధారమ్స సామర ్రమువలన వ్యవధానమున్నను 
నిేధథ్యప్రవృ త్రి యజ్లీకరింపబడుటచే దోషము లేదనీ 'తేలియనగును. యువన్‌ + 
అస్‌ అనుచోట యకారవకారముల కొ శేసమయమున సంపసారణము (పవ రిం 
చినచో సీ-నిషేధము వ్యర్థ మగును గాన నీషేధారమ్మ సామర్ల కిమవలన పర 
యబ్షున కే పూర్వము సంప్రసారణమని చెప్పవలయును. అపుడు సం|పసారణ 
పరత్యముగూడ సంభవించును గాన వూర్యయణుకు (పా _ప్రమగు సం|పసారణ 


గ 


మును నీసేధించుటవలన సీ నూ క్రయ సార్థక్‌మణ్‌ను. “ యువన్‌, ఇత్యాదులలో 


నా, 866, 8617] వాల న్హ ఫుంలిజ్బ (ప్రకరణము థిశర్రీ 


సం(పసారణాశ్రయములగు వర్శములు భిన్నమాలగుటవలన “ల మేల కణం 
సకృటేవ (ప్రవర్తతే నాసకృత్‌ , (ఒక లత్యమం దొకలకణ మవెొుకసాశే (పవ 
_ర్థించును గాని యేక సారులు (పవ ర్హించదు) అను నిషేధము (పవ ర్తించదని 
తెలియనగును. అర్యన్‌ భబ్బము సుుప్రత్యయము పరమగునపుడు రాజన్‌ శబ్లుసద్భ 
శమ. అర్వా, నో అర్వన్‌ , 


* 806. అర్వణ్న స్త్రసావనణ-ః, 6.412. అర్వణః | తృ! ఆసౌ 
అనళలు$, 
నఖారహిత స్యార్వన్న స్యాబ్దస్య తృ ఇత్య నా 
చేళః స్యాన్న తు సౌ! ఊగిత్యాన్నుమ్‌ | అర్వన్వా, 
అర్య నః | అర్య న్హమ్‌ | అర్వ న్నా, అర్యతేః | అర్వతా | 
ఆర్వద్భా్యామిత్యాది | అన కిమ్‌ | అనర్వా | య 
జ్వవత్‌. || 


866. * అనక, అనునది బహు వీహీ, (నవిద్య తే నజ యస్య్ర ఇట్లు 
శప్పుటలో * వాజమర్వత్సు, అను (ప్రయోగము సాధకమగును. “అనుక ఆను 
నది తత్పురుషమనిన నజ్ల్‌ ఖిన్నమగుదానికం౦ పే పరమగు నర్వన్‌ శబ్దమునకు 
(తొదేళమగునని యర్భమగును. పూర్వపదమున్నఫు జే యాబేళము వచ్చును గాని 
“ అర్వత్సు, ఇత్యాదులందు రాకపోవును. నద్దుతో కూన్యమగు నర్వస్‌ ళష్లానాజ్ది 
మునకు (తౌ దేళమగును, (పథ మెకవచనము పరమగున పుడు రాదని న్యూ తార్థము. 
ఆదేళమున బుకార సుళ్ళ యు ఆర్యన్‌ fp జ, (తా చేళము. అర్వత్‌ జౌ, 
ఉని తగుటచే “ఉఊగిదచామ్స్‌ (864) నూ, చే నుమౌగమము అర్వనా. 
శర్వ నాను నము (తొదేళ నుమాగమములవలన “అర్య నః ఆర్వ న్లమ్‌ 
అర్వనౌ అని యగును. మిగిలిన విభ క్రలందు (శౌ చేళశమువలన ఆరం తశ, 
(ఆర్యన్‌ + శస్‌) అర్వద్భా నిన్‌? ఇత్యాదులగును. అనఇుః కిమ్‌? దీనికి 
వర్త మేమని (ప శ్చాశళయము. యజ్వన్‌ ళబ్దసదృళమగు అనర్వన్‌. శబ్దము 
వర్త్యమని సమౌ ధానాశయము, అనర్వన్‌ శబ్దము నజ సహీతమయినందున 
(ఆాదేళము రాదు, 

* 367. పథిమధ్భ ్యభుణామాత్‌ . 7.1.85. పథి...మోమీ! 

ఆత్‌ | (సొ 

ఏసామాశారో2. నాదేళః స్యాత్‌ ఛౌ పశే! ఆ 
ఆదితి (పశేషేణ కుధ్భాయా ఏవ వ్య "కే ర్విధాన్నా 
నునాొనీక 8 | 

867. పథిమథ్చ గభుణామనునది ద్వన్ల పము. (ప నాళ ray 
బుభుతాళ్స, పథిమథ్ళ ్యభుయాణః కేషామ్‌ పిన్‌, మథిన్‌ , బుభుథీన్‌ శబ్ద 
ములకు (పథ మెకవచనము 'పరమగునపు 'డాకార మన్తాదేకమగును. అనునానీక 


246 కాముదీశరదాగమము (నూ, 868; 869, 870 


మగు నకారసానమందా _న్దర త మ్యమువలన ననునాసీకాకారము (ప్రాప్త పమగు 
చున్నది గాని “ఆ త్తనుచోట నాకార్యప్రశ్రేషమును జేనీ త త్సామర్థ్యమువలన 
ws నాకారమునా విధించుట చే ననునాసికాకారము నివృ త్తమగును. పథిన్‌ 
ష్‌ స్‌. పథి ఆశ్లస్‌ 


.* 868. ఇతోఒకృర్యవామస్టా శే. 7-1-86. ఇతః! అత్‌ | స 
ర్య నానునాగా! (పథిమథృ్య్య్య భుమొమ్స్‌ 
పథ్యాచే రికారస్వాకారః సా్టర్భర్న్వ నాను గా సా 
చ పశళే॥ 
868. పథిస్‌, మథిన్‌, బుభుఖీన్‌, శబ్బములయొక్క_  ఇశారమునక 
సర్వ శాన సము పరమగునపుడు అకార మాచదేళమగును. పథ ఆస్‌ 
* 869. థో న 1.87. థః! న (పథిమథోః | సర్వనా 
suk) 
పథిమథోస్థన్య el క్ర నాన నామన న 
పశే। పనాః। పనానౌ। పనానః | పనానమ్‌। పనానౌ ॥ 
థి థి థి థి థి 
869. బుభుపషీన్‌ శబ్లమున థశార మసంభవమగుటవలన నా శబ్ద మను 
వర్త 'తేముగాదు. పథిన్‌ , మథిన్‌ శబ్దముల యొక్క థకారమునకు సర్వ్యనామస్థానము 
పరమగున పుడు నాటేశమగును. _స్థాన్యా చేశములలోని అకార ము రకా రతా 
(వథ'ఆ + స్స్‌ హి ర; సవర్ణ దిర్ధ్యము. బుత్వవి'సర్లములు, క్‌ 
పథిన్‌ + బౌ, ఆఅత్వము, వాము సర్వాహెస్థానే (251) స చ్చ నుపేధా 
చిర ము, పనాసౌ, హహ పనానమ్స్‌ పనానౌ. రూపములు ని. 
ఖో థి థి థి థి 


* 2370. భస్య "టర్లోపః. 1_7_89. భ స్య! కః! లోపః। (పథి 
మధ్భ్యభు జాన 


భ సంజ కస్య ప థ్యాదేమ్మేర్తాపః స్యాత్‌ , ప 
థః! పథా। పథి భ్యామిత్యాది. సవం ష్‌ బుభు 
మై (స్రీయాంనా న్ల నలత కో జ్తీపి భ త్వాట్టిలోపోన | 

సుపథీ। సుమధీ నగరీ, ఈ ఆన భత సేనా | "అశ్వం నపు౦ 
సకేన భవతి । షా. (పత్వయలకుణ నిష 
థాత్‌ | సుపథివనమ్‌ | (వా సంబుదొౌ నపుంసకానాం 
.నలోపో వా వాచ్యః | హీనుపథిన్‌ | హేనుపశ్టి | “న 
లోపః సుష్ప్వ శేతి MSL గ్గు 
ఖో న! ద్వివచ నే భ త్వాట్టిలోపః | సుజ థో! శా సర్వ 
ామస్థాన త్వాత్‌ నప న్‌! పునరపి సుపథి | సుపణథ్సీ | 
జకుకన్ధని] గుష్టజా! సుప్త! సుపథిభ్యామిత్యాది॥ 


నూ, 870, 871] వాల న్ల పుంలిజ్ల (ప్రకరణము 247 


870. భసంజ్ల కములగు పథ్వాదులయొక్క_ టీసంజ్ల కమునక లోపమగును. 
పథిన్‌ + శస్‌. పథః హట్‌ వాలాది విభ క్త కులందు నలోపమగును. 
పథిభ్యామి త్యాదులు. ఇరు మథిస్‌, బుభుక్షీన్‌ ళ్‌ సమో నూహీంపదగును 
(పాసజ్రీకములగు విషయములను చెప్పుచున్నాడు. “సుపథిక (శోభనః, పంథా 
యస్యాం) శబ్దమునకు స్ప్రీలిజ్దమున “బున్నేభ్యో జీన్‌, (80) నూ.-చే 
నకారా న్హ నిమి! శ్తకమాస శ్రీ ప్పరిక్యయమగును.  జీవ్‌ ప్రత్యయము ' వచ్చినపుడు 
వూర్య్వమునవ భస! జ యుండుటవలన నీ నూ (తముచే టిలోపము (పవ రీ రించిన 
సుపథి (నగరీ; అనియిగును. ష్‌ సుమథిన్‌ శబ్దము నిమే. (నేవిద్య తే 
పం స + అన్ఫభుక్షీ య ఇదియును "సుపథిన్‌ ళబ్బసదృళ మే, 
న్లోభనః మా యస్య తత్‌ సుపథికా, నపుంసకమున ల 
లుక్కు చే నపవ్బాతే మగుట చేతను, త “ఈ ద్రస్యం అను నిషేధము చే (ప్రత్యయ 
లక్షణము (పవ ర్రింపకపోవుట చేతను, సుపథిన్‌ + (స్స్‌ అనుచోట “*పథిమ 
దృ్వ్వభుకూమ్‌, నూ. చే, నాత్విము (పవ రి రించదు. పదముగుటవలన నలోప 
మగును. సుపథి (వనమ్‌ (వా * సంబుడౌ.. . వాచ్యః 2” నపుంసక లిజ్ఞములక 
సంబుది పరమగునపుడు నలోపము కల జెప్పదగును. సంబుద్ది లుక్క_చే 
నపవ్యోత మెనందున 'సంబుది పరత్వము సంభవింపక పోవుట చే ' నబోసంబుద్ధ్యో?, 
(858) నిషేధము (ప్రవ ర్హించదు గావున నలోపము నిత్యముగ (ప్రా ప్ప పము 
చుండ వికల్పార మోచా రక మారబమయ్యెను,. హేసుపథిన్‌ , హోసుపథి, 
లోపపతుమందు “నలోపః సువ్‌ స్వర, (వెరు నూ. చే నలోప tas 
మగుటవలన సుబాశయమెన “(హస్వస్య గుణం (248) నూ, చే గుణము 
(పవ _ర్డింఛచదు. సుపధికా + శీ (జా ద్వివచనము పరమగున పుడు సరై 
యుండుటవలన టిలోపమగును. సుపథీ, సుపథిన్‌ + శి ఇచట సర్వనామ 
ము పరమగుట చే, అత్వ స్థా టేశోప ధాదీర్ధములు (పవ ర్థించును. ముప: 
షేశే ద్వితీయావిభ క్షి కియందును (హక్రీయ నూహింపదగును. " తృతీయాద్యజాది 
విభ క్త కులందు భసంజ యుండుటవలన టిలోపము. సుపథా, ఇత్యాదులు, 
వాలొది విభ క్షలందు నలోపము. సుపథిభ్యా క (సుపధిన్‌ + భామ 
ఇత్యాదులు. ల 
.* 871. ప్తాన్తా మట్‌, 11.24. సానా | వషట్‌ | (సంఖ్యా) 

షానా నాన్తా చ సంఖ్యా మట్‌ సంజ్ఞా స్యాత్‌ | 
మడ్ళ్యోలుక్‌ పఖ్బు గ సంఖ్యా కిన్‌. మ్మిప్రుషః। మ 
వమానః। శతాని సవా స్రాణీత్య|త్ర సన్నిపాత పరి్లో 
హయా నలుక్‌ | వరా న సన్ని పా తేన కృత స స్య 
నుమ స్పదవిఘాతక త్వాల్‌ |, చేఖ్బభిః పఖ్బభ్య:। షట్‌ 
చతుర్భ్య శ్చేలి నట్‌ Il 


248 కాముదీళశరదాగ మము (నూ, 871, 872 


871. “షానా, అనునది ద్వన్ష సెగ ర్భితమగు బహు, వీపీ. పుక్ళ, నళ్ళ, 
షా తా అనాయస్యాః. సంఖ్యా అనునది విశేష్యము, పషశారా న్నముగాని 
నశా రా నృముగాని ఆయిన సంఖ్యా వాచకము షట్‌ స pr పర్సన్‌ 
శబ్దము నిత్యబహువచ నా న్హము. పజ్బున్‌ + బస్‌, శస్‌, మడొో్ళ్యు లుక్‌, 
(262) నూ. చే. జళ్ళస్సులకు లుక్కు_గును. పలు 2. సంఖ్యాపద మనువర్టిం 
చనిచో మకారా న్లమైన వ్నిఫుప్‌ ళబమునక్కు నశారా_న్తమగు పామన్‌ ఛబ్బమున 
కను మట్‌ సంజ ప పస సక్షమగును. తప్రుడు “వి ప్రషః, "పామౌానః, అనుపోట 
జస్సునకు లుక్క_ (ప్రస కమగును. శ్రోత్ర సనా సు శబ్బములకు జళ్ళస్సులందు 
'సర్వనామస్థాన నిమి త్తకమగు “ నష్చుంసక స్య రులచః, (815) నూ, చే, నుమా 
గమము, కేపభాదిర మును (ప్రవ రి రించిన “శతాని, సవ్శాసాణి అను రూపము 
లగును, నుమాగనుమువలన నిని నా చన సంఖ్యావా దకములగుట చే మ సం 
(పా _ప్త్రమగుచున్నది. అట్లయిన జళ్ళస్సులకు లుక్కు (పసక్త కమగును. కొని 
సన్ని పాతపరి భాష చే లుక్కు (పవ ర్రించదు, సర వాను న సంబంభమువలన 
(పవృ త్తమయిన నుమాగమమూు షట రాడా రా స త విఘాత కము 
గాదు, పబ్బభిః పఖ్బుభ్యః, 2, ఇచట “న లోపః (పాతిపదిశా నస్య, (287) 
మా, చే నలోపమగును. పఖ్బున్‌ + ఆమ్‌ “వషట్‌ చతుర్భ్యళ్చ, (889) 
సూ. వే నుజాగముము, పజ్బున్‌ - నామ్‌, ఇట్టుండ, 


* 872. నోపధాయాః, 6.47. ఉపధాయాః! (నామి! 
దీర) 
ఖు 
నా నస్య్రోపధాయా మ! స్యాన్నామి పళలే। 
నలోపః। పఖ్బానామ్‌! పబ్బుసు! పరమపఖ్బ | పరమప 
జఖ్య్బానామ్‌ | గాణ ల్వే తున లుగ్నుటా! (వియపళఖూూ ॥ 
(పీయపజఖూనొ | [పీయపళ్ళూనః | (ప్రియపజ్ఞూమ్‌ | కే 
వం। సప్తన్‌ నవన్‌ | దళన్‌-. 


8792. న, అనునది లు _ప్రవస్థ్య న నమ్ము ఆజ్దమనకు విశేవణము. 'సశా 
రాన్హమగు నజ నజమునక * నామ్‌, పరమగునపుడు ఛా దీర మగును. పజఖ్బున్‌. + 
నామ్‌, పళ్నూూన్‌ + నామ్‌ నలోపము, పళఖ్భూనామ్‌. ఇచట నలోప మనన 
నుగుటవలన “*నామి, (210) నూ. చే దీర మృప్రా ప్రమగుచుండ నీ నూత 
మొరంభింపబ డెను. పజ్బను, ఇశే * పరమపళ్బున్‌ శబ్దము. పరమపజ్బున్‌ + 
ఆమ్‌. ఇచట షట్‌ స సంజ్ఞ కమగు పఖ్బున్‌ శబ్బముయొక్క_ “యర్థము (పధానమగు 

ws “వట్‌ చతుర్భ కశ్చ, నూ. చే నుడాగమము (పన రి న. కావున 
పరమ పఖ్యానామ్‌ అని యగును. 6 (పియాః పషాయస a (పియపళ్ళున్‌ , 
ఇచట పష్బున్‌ సట. మన్యపదార్థమును గుటించి యుప సర్గనమగుటచే జళ్ళస్సు 
లకు లుక్కు... గాని “ఆమ్‌ నకు నుడాగమయుగాని (పవి కరచదు. గౌణమున 
(పవ క్యించకపోవుటలో నరాత్రములోోని బహువచనములే (పమౌణము. శావ్లున 


అణాల 


నూ. 878, 874] హల న పుంలిబ్ద | ప్రకరణము 249 


నీ శబ్దము సర్వ నామస్థానమందు హలాది విభ క్షలందును రాజన్‌ శబ బ్రసదృశము. 
త్‌ ముందల నజాదివిభ ప్ర కులం దల్లోపము. చకారమునన పరముగనున్న నకార 
మునకో క్పుత్వము న నగును. " సీయపక్వాః, (పీయపబ్ల్బూక, ఇకారద్వయ మధ్యను 

3 ఇ యా జ uns 
shes సప్పన్‌, నవన్‌, దళన్‌, శబ్దములు పష్బున్‌ ళబ్ల'సద్భు 
ములు, 


* 878. అష్టన ఆ విభ కా, "72.84. అస్తనః | ఆ! విభకా | 
(వాల్చి 
అష్ట్రన ఆత్వం న లలా విభకా ॥ 


578. అఆఅషన్‌ శళబమునక వహాలాదివిభ కి పరమగునపు జాశారవు నా'బేళ 
కా బ ద _ ar 


* 874. అహైభ్య జాళక్‌. 71.21. అహ్హైభ్యః | జౌశ్‌। (జ 
శ్చ్ళసోణి 
కృ తాకారాదస్ట్రనః పరయోర్జశళ్ళసోరాజ్‌ స్యాత్‌ । 
అస్ట్రభ్య ఇతివక కొ కృ ళాత్వనినేకో జళ్ళసోర్వి మ. 
యే సన జాపయతి | వైకల్ప్చిక త్వం చేదమప్టన ఆ 
త్వమ్‌ | అష్టనో దిరాదితి నూ లే డీర గ్రవాణాల్‌ క 
ఖు షు 
పకాత్‌ | ఆసా 9 లి పరమా | అ హ్రైభిః | అహైభ్యోః 
2, అహైనామ్‌ అషహ్రైసు | ఆశ్వాభావే. ఆప్ట ఆస్ట, 
ఇత్యాది పజ్బువత్‌ | “గాణశ్వే శ్వాశ్వాభావే రాజ 
వత్‌ | సి; (వ్రీయాస్ట్య్ర్నుః | ఇవా పూర్ణస్మాద పి విధా 
వల్గోపస్య స్టానివశ్త్వాన్న ప్టుక్వమ్‌ | కార్య కాల ప 
శే బహిరబ్దస్యా ల్లోపస్యానీద్ధ త్వాద్వా | (పీయాస్న 
ఇత్యాది “జక్ళసోరనుమియమోనమాశ్యం ప్రాధా 
న్య ఏవ! సతు గాణతాయామ్‌! తేన ప్రియాష్ట్నో 
వహాలాదా వేవ చై కల్పికమాత్వహ్‌ | (పీ యా హా 
భ్యామ్‌ | (పీయాస్లాభిః | (ప్రయా హైభ్యః | 2. (పీయా 
పాను, న్లో (పియాప్ట్నో “రాజవత్సర్వం హోహోవ 
చ్చాపరంవాలి ! భస్మావః। జశ్వ్వచ చ్చే! భుత్‌ | 
భుద్‌ | బుధా ! బుధః! బుధా। అలన కక్కు 
874. ఆత్వమును పొందిన ఆప్షన్‌ శబ్బముకం మె పరములగు జఇళ్ళన్సులక్‌ 
జా (శ) ఆదేళనుగును. ఇదిళి త్తగుటచే సర్వమున శాబేకముగును. వాకాటి 
విభ క్త మలం బే అత్వభముభు వివరము లక జళ్ళస్పులు పరమగనపఫు 'డాత్వమున 
కఫాయమును జూాప్రుచుశన్నాడు, నూ[తీమున “ అ హైభ్య*; అనునది క కాళ 
32 


450 కాముదీకరదాగ మము (నూ. 874 


మున కనుకరణముగాని, * అష్టన ఆవిభ కా, నూ(త్రముచే విహితమగు నాత్యము 
వలన సిదమయినది గాదు. అట్లయిన వత్యుమాణ జ్ఞపకముచే నాత్వము వికల్పము 
గావున “ గురుభూమకగు. ఎహ్టాభ్యం అను దానిని విడిచి అభుభూతమగు 
' అష్టభ్యః: అన్నదాని నే చెప్పును, ఇళ్ట్ళకృ తాత్వని ర్రేశము జళ్ళస్సులు పరమగు 
నపు me జాపకము చేయును, ఆస్టన్‌ శబమునకు సూూతీముచే విహితోమల్లు 
నటియుు జాపక వేచే నీదమయినటియు నగు E రెండు విధములగు నాత్వము 
వికిల్పముగ్గనగును. ఇ ట్లు 'కప్పుటల * అష్టనో చాల అను నూ!త్రమందలి 
దీర రగ వాణము re సర్వచామస్థాన భిన్నవిభ క్తి. దీర్చ న్గముసు నష్టన్‌ 
శస్టీముకం యే పరమగునపు డుదా త్తీమగునని నాకారు ఊదా అపాభీః. 
“ అష్టఖిః, అనుచోట _భిస్సున కుదా త్రేమును వారించుటకై రాత, ఆను 
విశేషణము, ఆత్వము నిత్య మెనచో “ అప్టభిక ఇత్యాది రూపములే య'సం 
భ్రవములు గాన నీ విశేషణము వ్యర్హమయి సామౌాన్యముగ నాత్వ వికల్పమున 
మకవక. అప్‌ + జస్‌, శస, అష్టక శబ్బమున కాత్యము, (ప్‌ 
వేదము) జకృస్సులక్‌ జౌాళాేశము, వస. ఆషా 2 'జాళా బే? మజ్జాధి కారస్థ 
ముగు టవలన తద నముకం కొ పరములగు సిక్స్‌ స్సులక సా దేశమగును, పరమామై 
ఆకశ్వ పక్షమున అహ్హైభిః (అప్టన్‌ + భిస్‌) అహ్రైభ్యః. అష్టన్‌ + ఆమ్‌, ఇచట 
కపషట్‌ చతుర్భ్యళ్చ, నూూత్రముచే నుడాగమము చేసీనచో వాలాదివిభ క్రి 
పరమందుండును "గాన ఆత్వము (పవ ర్తి రించిన “ అప్టానామ్‌, అని యగును. 
అప్పాసు. 'ఆత్వాభావ పతమందు అప్షన్‌ శబ్దము పష్ళాన్‌ శబ్దస సదృళము, అష్ట 
ph ase ((పీయాః అసో యస్య (పీయాప్టన్‌ జ 5 అప్టన్‌ శబ్దార్థ 

ప'సర్జన్నమెైన పుడు అత్వాభావ పతీమున (పియాష్టన్‌' శబ్దము రోపెన్‌ కబ్దస 
దృశము, పీయాప్టా, (వీయా స్టానౌ, (పియాష్రానః ప్రీయాష్టైనమ్‌; (ప్రియా 
పెనా. 'వ్రీయాష్టకా + శస్‌ ఇచట నల్లోపముచే ప్రీయాష్ట్మః అని యగును. 
గీఅచః పరన్మిన్‌ అను నూ(త్రమున సొనిభూతమగు నచ్చుకం యె పూర్వమగు 
వర్ల ముకం కు పరమగుదానికి కార్యము చేయునస్త్ర డజాచేశము స్టానివదా? వము 
నోందునను పామి సమౌస పతేము నాళయించుటవలన నిచటీ నల్లోపము 
స్టానివంటిదగుట చే అకార వ్యవ ధానముండును గాన నకారమునకు ష్టుత్వము 
రాదు, లమ్యానుసారమున నిచట న _న్హరజ్ఞు పరిభాష విషయ మై శార్వేశాల 
పక్షము నా(శ్రయించుటవలన న _నరజ్దము" (పుత్వము “తె పాదిక మెనను 
పరిభాష (ప్రవర్హించును. కావున స న _స్తరజ్దనుగు షృుత్వము ఇవేయునఫు డజాది 
ప్రత్యయ నిమి త్తీకమగుటవలన బహీరేజ్ఞముగు నల్లోప పన ఎమగలవలనగూద్‌ 
నిచట పుక్వమును వారింపవచ్చును. పీయాప్ష్న్క, (పియా. ఇత్యాదు 
లగును. జెక్‌ విధాయక నూ(త్రమున “ అప్టాకు శ అని యనక "* అహైభ్యః, 
ఆను బహువచన నిశ్రేకమువలన లుక్‌ నుడాగమములవ లె, అప్షన్‌ శబ్దార్థము 
(పథానమగునపుడే దౌళా-టేళమగును. జళ్విధిలో కృ తా శ్వానుకరణమువీలన 
న్గూహింపబడిన నాక్యమున్ను అష్టన్‌ కన్లార్థ (ప్రా ధాన్యమండే (ప్రవ శల 


నూ, 874, 875] వాల న్హ ఫుంలిజ్ఞ (ప్రకరణము 251 


యుచితము గాన గెణమున (ప్రవ ర్హించదు. కావున (పియాష్టన్‌ ఛబమునక్‌ 
హలాదులంచే వైకల్పికమగు నాక్యమగనను, | ప్రియాహైభ్యామ్‌, | ప్రియాప్టాలి?* 
ఇత్యాదులు. : టె యర్థము'సే కారిక చే సంగ్రపీంచుచున్నాడు. వో (ప్రియా 
షో ...హలి, (పియాప్టన్‌. శ్చాము రాజన్‌ శబ్దసదృళము. వాలాది విభ క్పులందు 
మా(త్ర మౌాత్వపతుమున హాహా శబ్ద సదృశరూపములుగూడ నగునని య్య ముం 
బుధ (అవగమన్రే ధాతువుకంయె. క్విప్ప్రత్యయము చేసినచో. బుథ్‌ శబ్దము 
నిద్దమగను. (తెలినీకొనువాడు బుధ్‌ + స్‌ సులోప భస్ఫావముల్కు భుధ్‌, 
జశ్ల పచ ర్హ్వములు, భుత్‌, భుద్‌. బుధ బుధః, బుధొ భుద్భా్యమ్‌, 
భుత్సు. 
వివ :____తెంపాదికమగు స్ట్రత్వము చేయునపుడు పూర్వ(్రానిద్దే నసాని 
వత్‌, (త్రౌపాదిక శార్యము చేయునప్రు డాదేశము స్టానివద్భావము నొందదు 
అను నిషేథమువలన నల్లోపమునకు సానివద్చావ నిషేధము (ప్రా _ప్రమగుచున్నది. 
కాని తస్య దోషః సంయోగాది లోపలతంణ తేషు (సంయోగాది లోపము = 
సో సంయోగాద్యోః, (882) లక్యము = ఆచి విభాషా, (8.281) 
ణఇత్వము = రపాభఖ్యాం నోణః (286) ఇవి చేయునపుడు స్థానివద్యా వ నిషేధ 
మునకు నిషేధమును జెప్పవలయును) అనుదానివే నిచట స్తానివద్భావని పేధము 
(పవ _ర్రించదు. కావున సీ యభిపాయముతో మొదటి సేమాధానము చెప్ప 
బడెను. “తస్య దోషః, అను వచనములోని ణ(గవాణము దీత్నీత రచితళబ్ద 
కౌ స్తభమందు (పత్యాఖ్యాతేమయినందున ణఇత్వము చేయునపుడు పూర్వో కృ 
స్టానివద్భావ నిషేధము (ప్రవ ర్హించునను యాశయయతో రెండవ సమౌ థానము 
జెప్పబ డెను. 
* 875. బుశ్విగధృక్‌ (సస్పిగుస్టిగళర్చ యుజి(క్రుఖ్బాం చ 
8.2.59. బుత్విక్‌ ...ఇాం చ| (ధాతోళు క్విన్‌. 
ఏభ్యః క్విన్‌ స్యాత్‌ | అలాతుణికవపి కించి. 
త్కార్యం నిసాత నాల్హభ్య తే | నిరుప పదాద్యు జేః 
క్విన్‌ | కనావితా 11 | 
875. (బుతు యజ, ధృమ్‌ సృజ్‌, దిక్‌; (ఆడ్‌) న్నివ, 
ఆఖ్ముం యుజ్‌ , (పఖ్బు, ఈ ధాతువులకం క క్వి న్స తయ మగును. 
“బుల్విక్‌, దథ్యక్‌ ; ఇ త్యాదులం దపా స్తములగు కుత్వర్వి త్వాదుల కుషపాయ 
మును (పదర్శించుచున్నాడు. “అలాకుణికమపీ....., లభ్య తే, శాస్త్రము 
(నూ తాదుల్సు వలన న(పా ప్పములగు కొన్ని కార్యములు శా స్త్రకారుల నీద 
రూప ని'రేళమువలన లభ్య ములగునని యరము. యుజ్‌ ధాతువుకంశు క్వ్‌న్సం 
త్యయ విధానమునకు ముందు ఇప్పబోవు “క్విన్రత్యయస్య వ (879) 
. మా, చ్చే విహితమగు కత్వము ఫలము, ఈ కుత్వీము, యుజ్‌ కబ్దమునక 


నీలి శాముదీశరచాగమము (నూ, 876, 877, 878, 879 


“యుజేీరసమానే (878) నూ. చే విహితమగు నుమాగమమునకగును. ఆ 
నుమాగమమ సనమాసమంజే విధింపబడినది. “నుయుడ్‌ ” ఇత్యాది సమౌ సము 
అందు *చోః వః? (8380) నూ[త్రముబేత నే కత్వము నీద్దమగుటచే క్వివ్‌ క్విన్‌ 
(ప్రత్యయములలో "భేదము లేదు. కావున నుపపదరహితమగు అనగా "కేవలమగు 
యుజ ధాతువుకం సె నీ నూ తముచే క ఏన్సంత్య యమగునని ఫలితమగును. క్విన్సం 
త్యయమున కకాగనకారము పహ కములు, ఇకార స నః 


* 876. కృదతిజ్‌. 81.98 కృత్‌ , అతిజ్‌ (ధాతోః, (పత్యయః 
సన్నిహీ తే ధాత్వధికా శే తిజ్‌ భిన్నః (పత్య 
యః hE స్యాత్‌. 
876. సమిపముననున్న “* ధాతోః* (81.91) అను నధికారమున 
ఛథాతువుకం పె విహిత మె తిజ్‌. భిన్న మయిన (ప్రత్యయము కా. కలదగును. 


ఈ నూ[తేముచే విపొతీమగు క్విన్‌ (ప్రత్యయము కృ త్తీగును, యుజ్‌ + వ్‌ 
అని యుండ. 


* 877, వేరప్ఫ కస్య 6.1.67 మే అప్ఫ కృస్య, (లోప 


అప్ప క్షస్య వస్య లోపః స్యాత్‌ | కల 
"లేత (పాతిపదిక త్వాత్స్వాదయః ॥ 
877. ఇత్చంజారహీతములగు క్విన్‌ ౩ క్విట్‌, విచ్‌, మొదలగునవి “పి” 
అను ' పదముచే (గహీంపబడును. ఆప క శ్ర మిగు “వి” అనుదానికి (వొ 
లోపమగును, క్విన్‌ (ప్రత్యయము కృత్సెంజ్ఞ కమగుట చే తద నము, క్ర wu 
(1580) నూ. చే, (పాతిపదికమగును, గనుక యుజ్‌ శబ్దముకం యె సా్ట్‌దు 
లుతృ్సన్నములగును. 


* 875. యుజేరసమౌా సే 7_1_71 యుజేః, అ'సమా స్వే (సర్వ 
'నామస్థాచ్వే నుమ్‌ 


యు జే; సంతానంగా నుమ్‌ స్యాదస నమా సే | 
సులోేపః | సంయో"గా నలోపః॥ 


875. *యుజ్‌ ’” అనుచానికి నప నము పరమగునపుడు నుమా 
గమమగునుు సమౌసమున రాదు. యుజ్‌ 4 సీ* యున్‌జ్‌ స్‌, సులోప 
సంయో-గా న్దలోపములు, యున్‌, ఇట్లుండ, 


ఈ §79.' కనబ ఈయ కః 8.2_62 క్విన్సంక్యయ'స , కః, 
(కదస్య, అ్తే 
క్విన్సంత్య యో యస్మా త్త్‌స్య కవర్షిో2_ న్లాదేళః 
స్యాత్స్పదా స్తే! నస స్య కల్వేన జార? | యుజ్‌ 1 | నశ్చా 


సూ, 879, 880] వాల న్ష ఫుంలిజ్ఞ (ప్రకరణము హిజ్రీ 


టి 


పదా దా న్హస్యే గతి నుమో౭_నుస్యారః | పరసవర్ష 8 | తస్యా 
సిద్ద క్వాచ్చోః క5రితి కుత్వం న! యుహ్హై , యుష్టాః; 
యుషమ్‌, ౩ యుక్టో్‌, యుజ; | తహ యుగ్భా కమి 
త్యాది | అసమా సే కమ్‌ ॥ 
819: క్విన్సరిక్యయ స స్య _ (క్విన్‌ పత్యయో యస్మాత్‌ ) అనునది బహు 
(వహీ, కన్న న్లమని యమః క్వీన్సృిత్యయా నృమునక పదా స్దమందు కవర్త 
మసన్తాదేశమగును. “ క్వినఃకుక, అనినను, (ప్రత్యయ |గవాణ పరిభాషచే క్విన్న న్స 
మను నగము లబమగు చుండ నతిరి క్షమగు (ప్రత్యయ గ హణ సామర గ్టమువలన నిది 
6 అతధ్దుణ సంజన బహువీపి. యగును. దీనికి ఫలము ముందు “ఘుత 
స్ప, శోబ్లమందు చూపబడును, యున్‌ అనుచోట పదా చ నకారమునకు 
స్థానకృత సౌదృశ్యమువలన జకారమగును. యుజ్‌. యున్‌జ్‌ + జా, నుమా 
గవమమునకు * నశ్చాపధా గన రలి, సూత్రముచే ననుసా్యరము, “ అనుస్వా 
రస్య (125) నూ, చే పరసవర్శము, ఇయ్యది అనిద్దమగుటచే “చే కష: 
(880) నూ. శే, వత్వము రాదు. యుష్ఞొ, యుజ్ఞుసే యుజ్జుమ్‌ యుళ్ణొ, 
యుజ్క (యుజ్‌ + ళస్‌) న గా గుమ్వి ధాయక నూత్ర 
మున “అసమౌొసే. అనునది లేనిచో “నుయుక్‌ అను సమానమునగూడ 
నుమ్ము (ప పస కృమయ్యెడీని, 

* 80. చోః వః. 8.2.80 చోః, వః, (రులి, పద స్య, అ్తే 


చవర్హస్య కవర్షః స్యాజ్ఞ లి పదా్తే చ। ఇతి 
కతమ్‌ | క్షీన్సంత్యయ స్వేత పఠంస్యా సేదతాంత్‌ ; 
ట్‌ | 1 నన ట్ర 
ధాతుపాఠళపఠికేకార విశిష్టస్యానుకరణమ్‌ నత్వికా ని 
'శ్రేళః | 'లే-నేవూ న యుజ జ్య తే సమాథ త్తే ఇతి యాక్‌! 
యుజ సమొధొ దె వాదిక ఆక్మ"నేపదీ | సంయోగో 
వలోపః। ఖ్‌! ఖల్టొ। ఖసః! ఇత్యాది. (వ శ్చేతిన 
త్వమ్‌, జ క్వచశ్వే వక ॥ రాడ్‌! రాజే! రాజః। 
రాట్ట్సు ! శాబ్బు! ఏవం విభాట్‌ | దేజేట్‌ | జేజే 
జా | చేవేజః। విశ్వ స్పట్‌ | విశ్వస్ఫడ్‌ | విళశ్వస్ఫజో"! వి 
క్వసృృజః | ఇవా సృజియజ్యోః కుత్వం “సతి కీ చే వ 
క్యతే। పిమృట్‌ | షత్వవిధా రాజిసావాచ ర్యాళ్‌ 
టు(శ్రాబ్బ దీష్తావితి ఫణాదిలేవ గృవ్యాతే। యన్స్తు ఏ 
జృభేజృ[భాజ్బడీప్పావితి తస్య కత్వ మేవ | వి భక్‌, 
విభాగ్‌ , వి ఖా-గ్భా్యమి త్యాది | (వా పర వజే; 
షః పదాన్నే ! పరావుపపజదే (వజేః క్విట్‌. చ్యాస్టీక్త 


ర! శాముదీళరదాగ మము (నూ 880 


శ్చ పదా నవిషయే పత్యంచ | పరిత్యజ్య సర్వం (వ 
జతీకి పర్షివాట్‌ | పరి వాజ్‌” | పరి| వాజః |] 


880. రుల్పరకముగాని పదా న్హముగాని ఆయిన వ్‌ కవర్ల 
మాచదేశమగణను.  సుయుజ్‌ (క్వి బ నము సుయుజ్‌ + స్‌, సులోపము. 
పదా _నృమగుటవలన నీ సూ లముచే. నక్వేము, ఇది (పవ రి రించున పుడు “క్విన్స 
శ్యయస్య కః అను నూ తవిహితమగు కత్వ మనపై మగును సుయుగ్‌. 
“వావసానే” (207) నూ. క, వె కల్పిక చర్త్వము, సుయుక్‌, సుయుగ్‌ , 
నుయుజౌ సుయుజ సుయుజా. సుయుగ్భా్యమిశ్యాదులు., “ యుజేర 
సమాసే” అను న్యూత్రమున యుజి అనునది ధాతుపాఠమున నికారముతో పఠింప 
బడిన యుజిర్‌ (యోగ) అను ధాతువున కనుకరణముగాని ఇక (పత్యయా 
నమ గాదు, సూత ములందు ధాతువు ఇక్‌ ;ప్రత్యయా న నము గాను 5] 
(వళ్యయా న నృము-గాను నిన్చేశింపబడును. (ఇక్‌ _శ్లిపౌ ధాతునిన్తే శ్రే కమేరిజ్‌, 
(8-110) స భవతేరః (478) మక క్రమముగ నుదావారణములు, 
ఇచట యుజేః అనునది మౌ త్రము శిష్టుల వ్యాఖ్యానము ననునరించి యట్లు గాదని 
భావము. కనుక దివాదిగణమున నాక్ళ్‌'చేపదిగ బఠింపబడిన యుజ (సమాధథా 
ఆను ఆశారా న ఛాతువునకు (గ్రహణము లేదు, యుజ్య లే (సమాధ శ్రే, ఆను 
నర్భయున నువొగమము రాదు. కావున క్విబన్సమగు నీ యుజ్‌ శ శబ్దమునకు 
“రుక్‌” అనియే రూపమగును. యుజి అనునది ఇక్‌ (పత్యయా నము గాదనుట 
కీదిరేం ఫలము, యుజూ యుజ', యుజూ, యుశ్య్యాష్‌ ఇత్యాదులు, ఖుజి 
(గతివై కలే) అను ధాతువుకం టె ర అను నమన కిన్‌ (ప్రత్య 
యము, ఖబ్జ్‌ న్‌, సులోప సంయోగా న్న లోపములు, ఇచట ఇకారము 
నకార జన్యమగుటవలన జకొరము లోపించునప్పు పుడు నకారమగును. ఖన్‌, ఖులా 
ఖ్లిజ్ఞాక ఇత్యాదులగును. రాజ (దీప్త 'ధాతువుకం పె క్విన్‌. (ప్రత్యయము. 
రాజ్‌ + స్‌ సులోపము. (వళ్చభభళ్ణ (295) నూ. చే పత్వము. జక 
చ _ర్హ్యుములు, రాట్‌, రాడ్‌, రాజా, రాజః, రాజూ రాజ్భా నమ్‌, రాజ్‌ +స్ము, 
పత్వజ శ్లషమలు, రాడ్‌ 4 సు “డస్సి ధుట్‌ (182) నూ, చే ధుడా 
, గమము. చ ర్త పమ్కు రాట్సుు. ధుడళ్లావ పతృమందు రాట్సు, ఫణాదులలోని 
(థాజధాతువుకంశు క్వివ్‌ (ప్రత్యయము. విభాజ్‌ , (విశేషేణ (ఛాజతే, 
మిక్కిలి [పశాళించువాడు దేవాన్‌ యజతి (దేవులను పూజించువాడు అను 
నర మున 'బేవళబ్బపూర్వక యజ్‌ ధాతున్రకంటె క్లిట్‌ (ప్రత్యయము. దేజేక్‌ . 
విశ్వం సృజతి ( (ప్రపజ్బుమును సృృజించువాడ్సు అను సాన విశ్వళబ్ద్బపూర్వక 
స్ప ఛాతువుకం క క్విట్‌. (ప్రత్యయము, విశ్వసృజ్‌ . ఈ శబ్బములకు రాజ్‌ 
శబ్బమనకువలె ప.త్వాదిశార్యము లగును, విభాట్‌, విభాడ్‌. “వ్రాచ్చా న్‌్‌, 
జీవట్‌. జేచేడ్‌. బే వేడ్భ్యామ్‌ విశ్వస్పట్‌ , విశ్వ సృడ్‌ ॥ విశ్వ సృ జామ్‌ 
ఇత్యాదులగను. కన్‌ పక్యయస్య (879) ఆను మ్‌ తయన నతద్దుణ సరన్‌ గన్‌ 


నూ. 880, 881] వాల స్ప పుంలిజ్చి (ప్రకరణము 2క్‌ర్‌ 


బహు వీహి నాకోయించుటచే నిపుడు క్విబనములయిన నొక పుడు వష నము 
లగుటవలన వీనికి కత్వము (ప్రా ప్తమగుచున్నది, అయినను “ సృజిదృళోః 
(6-159) అను నూ తేమువ రజ్జు సృ జ్భా్యామ్‌ః అనియు, “ కామ్యచ్చ? 
(8-1-9) అను సూూతమున “ఉపమెట్‌ కామ్యతి, అనియును భాష్యుకార 
(పయోగములవలన క్విబ న్హములగు వీనికి వక్వము రాదని చెప్పవలయును. ఈ 
విషయము నపుంసకలిబ్ద |ప్రకరణమున చెప్పబడును... పరిమాష్టిక (శుభ్రపరచు 
చున్నాడు అను నర మున పరిపూర్వక"మృజ్‌ ధాతువుకంకు క్వివ్‌ (ప్రత్య 
యము, పరిమృజ్‌ + ఇదియును రాజ్‌. ళోబ్లసద్భశ మే, ' పరిమృట్‌ , ఇత్యాదు 
లగును. “(వళ్ళ భక, (295) నూతే మున రాజ్‌ సాహ చర్యము (సవా చరితా 
సహా చరిత మో స్పషా చరిత స్యైవ గహణమ్స్‌ వలన ఫణాదులలోని “టు ఖాజ్బ 
(దీపా అనునదియే [గహింపబడును. కావున “ఏజ్బు (భేజ్బ (థాజ్బ (డిహౌ) 
అనుచోట పకింపబ కిన (ఖాజృ ధా ధాతువునకు పుత్వము రాదు. “చోః కః, 
నూ, చే, కుత్వ మేయగును, వి భాక్‌, వి భాగ్భా మి త్యాదులగును, “పకా 
(వజేః షః పదానే, ఇది యుగాది సూత్రము, పూర్వనూ[తోమునుండి క్విన్‌. 
దీర్చ ము లనువ ర్రించును, స. (వజధాకువునక క్వివ్‌ (ప్రత్యయము 
ఉజోచధవ దీర్ణము నగును, పదా _న్తమున పుత్వముగూడ న నగునని యరము, ఈ 
వ్యయము “చోః నః అను సత్వమున కపవావము. పరివాజ్‌ (పరిత్యజ్య 
సం (వజతి సర్వమును విడిచి పోవువాడు సన్యాసీ ఆని యనము, పరి వాజ్‌ 


+ స్‌, పరి వాట్‌, పరివాడ్‌, పరివాజౌ పరిివాజః పరి వాడ్భా్యామ్‌, 
ఇ త్యాదులగును. 


* 881. విశ్వస్య వసురాటోః, 6_8_128. విశ్వస్య | వసురా 
టోః। (దీర ణ 
యై 
విళ్వళబ్దస్య డీర్ణః స్వాద్యసౌ రాట్‌ శచీ చ 
పే! విశ్వం నసు యస్య సః! విశ్వావసుః | రాడితి ప 
చాన్తో పలక ణార్భమ్‌ | చరమ ఏివక్షీతమ్‌ | విశ్వా 
రాట్‌ | విశ్వారాడ్‌ ] విశ్వ రాజె | విశ్వరాజః | నిశ్వా 
సం. ll 


881. విశ్వ శబ్దమునకు వసు సు కబ్దము గాని, రాట్‌ ను పరమగు 

నపుడు దీర మన్నాచే! మగును. (విశ్వం వసు యస్య = (ప్రపజ్బుము ధనముగ 
ఖు 

గలవాడు నిశ్వావసుః. నూ|త్రమున “రాట్‌ ’ అనునది పడా _న్హయున కపలత్న్‌ 
ణము, సదా నమందలి ఫలితార్థము. రాట్‌ అనుచోట చర ర్వ్వమవివక్షీతము. 
కావున జ శు (పవ రీ రించినీవోటను దీర ము వచ్చును. “ విశ్వన్నిస్‌ ప్‌ రాజే, 
(\క పపషజ్చామందు (పకాళించువాడు) ఆను oe ళు బపూర్వక రాజ్‌ 
భాకువ్చళం wl (ప్రత్యయము, విళ్యరాజ్‌ +స్‌, సులోప మక్‌ జ శ్‌ 


256 కాముదీశరజాగముము [నూ. 882, 888 


త్‌ ర్య దీర్చ ముల. విశ్వారాట్‌ , విశ్వారాడ్‌ . విశ్వరాజ , (విశ్వరాజ్‌ + 
కు జకారము పదా నము గానందున దీర్హాదులు రావు, ఇయు వీళం రాజ; 
అనునది. విశ్వారాడా మ్‌. రాట్టను చోట "జర రము వివతీతము గానందున 
నిచటను స మగును. 
* 852. సోః సంయో గాద్యోర చే చ. 682.29. సోః! 
సంయోగాద్యోః | | అన్నే! చ । (ర్ఫులి।; పదస స్య) 


పదాస్టే రులి చ పరే యః సంయోగ త 
దాద్యోః సకారకకారయోర్లోపః స్యాత్‌ | భృట్‌ | 
భ్చడ్‌ | సస్య శు తేన శ్లో | తస్య జ కేన జః | భృ 
కా; భృజ్ఞః | బుత్విగి క్యాదినా బుతావృుపపదే య 
జేః కిన్‌ | క్విన్న న్తళ్వాత్కుత్యమ్‌ | బుత్విక్‌ , బు 
త్విగ్‌ | బుత్విజౌ | బుత్విజః | రాత్స స్యేతి నియమొ 
న్న 'సంయో గా న్లలోపః | ఊర్‌్క | ఊర్స్‌ | ఊగా | 
ఊర్జః | త్వ చాద్యత్వం | పరరూపత్వం చ ॥ 

882, పదా _న్షమున నున్నటి యు లేక రుల్పరక మగునట్టి యు నగు 
సంయోగమున కాదియందున్న రార కికారములకు లోపమగును. ఛృజ్జతి 
(వండువాడు (భ్రస్ట (పాకే ధాతువుకం పె 'క్వివ్‌ |ప్రత్య-కుము. భృన్స్‌ ఉస్‌, 
నులోపము. సంయోగము పదా _నమందుండుట చే సంయో-గాడి పోశి సము, 
భృజ్‌, ॥ వళ్చ భక్తు ఆను నూత్రముచే పషత్వేము. జ శృ చర్ష్వ్యములు. 
భృట్‌, భృడ్‌ . ఛ్య న్డ్‌ + జౌ, ఇచట శ్చుక్వమువలన సకారమునక వర్గ 
మగును, “రులాం జక్‌, (58) నూ. చే, శవర్గ మునకు జ శ్ల రము (జకారము చ్చే 
భృజ్హై భృ్దః ఇత్యాదులగును. (పౌర కం కము బుతుళోబ్ల ముపపదముగ 
గల ఆఈరుబజధాతువుకం కు * బుత్విక్‌ , (87) నూ. చే క్విన్సంత్య జము, 
బుత్విజ్‌ . (దషీణకొఆన యాగము చేయువాడు క్విన్న_న్బమగుట చే “క్లిన్‌ 
'ప్రత్యయ'స్య క నూ, వే, కుత్వము, జశ్త్వ్వచ ర్వ్వములు, బుత్విక్‌ , బుతింగ్‌. 
బుత్వీజౌ, ఇత్యాదులు. ణ్‌జ _న్హమగు ఊర్జ (బల పాణనయోబ ధాతువుకండపి 
కిల్‌ (పక్యయము. ఊర్ట్‌ + స్స్‌ సులోప ము. రాత్సస్య (251) అను నియమ 
న్మూతముండుటచే నిచట్‌ సంయో గా _న్తలోపము రాదు. *చోః కః” నూ. చే, 
వ్రర్యము. జ్ర శ్త్యచ హాలు, ఊర్కో, ఉోర్గ్‌ (బలము). జర్ర, వనస్థలి 
ఇత్యాదులు, త్యద్‌ క్‌, త్య దా ద్య తే పరతూపములు, త్య +స్‌ 
ఇట్లుండ, 

* $88. కదోస్సస్సావన చన Na 7.2_106. తదోః।! సః| 

సౌ! ఆధ న్యయోః। (క్యణాదీనామ్‌ 


నూ; తిరిలి 884] వాల న పుంలిజ్లు (ప్రకరణము 257 
అటి ౧ 


త్యచాదీనాం తకారద కారయో రన న్యయోః 
సః సాత్నా పే స్యః। త్య! త్వ్యే!శ్యమ్‌। ERS తాన్‌ | 
సః। తా; తే| పరమసః। పరవతా। పరమే । ద్విపర్య 
నానామి క్యేవ। నేవా। త్వమ్‌ । నచ తశారోచ్చారణసా 
మరా న్నితి వాచ్యమ్‌ | ఆతిక్వమితి గాణ చారి 
ఆనా త్‌ |; సంజాయాం సౌణళేం చాతంనలేంన। 
క్య్‌ త్యడా త్యచః। ఆతిత్యద్‌ | క. అం 
దః; యః। యా। య్‌! ఏషః! ఏతా! ఏతే! అన్వాటేశే 
తు ఏనమ్‌। ఏనా। ఏనాన్‌ ! ఏచేన। ఏనయోః 2. 


888. త్యదాదులు సర్యాదిగణములోనివి, వీనికి సు| ప్రత్యయము పరమగు 
నపుడు అ న్ఫ్యములు గానట్టి తకార దకారములక సకార మౌాచదేళమగును. 
త్య +స్‌ తనుచోట సకారాదేళము. సు పసత్య్యయమునకు రుత్వవిసర్హ ములు, 
స్యః, తద్‌ + స్‌. ఇచట “స్య అను చోటవలె (పకియిను గమనించవల 
యును. స క్ర దాద్యత్య పరమాపములవలన నివి అకారా _న్షములగును గాన 
సర్వళబ్ద సదృళము లగును. త్య, శే, త్యాన్‌, తౌ, శే తాన్‌, ఇత్యాదులు, 
త్య దావ్యత్వ సత్వము అ లగుటచే నివి తద న్ఫమందును (ప్రవ ్పిం 
చును. పరమతద్‌ + స్‌. పరమసఒజ పరమకతౌ, సరమతే, ౪ ఇత్యాదులు, త్యద్‌ 
శబ్బము మొనలు ద్విశహౌ న నములే త్యచాదులనుటవలన ద్విళ హైౌనంతరమున 
పకింపబడిన యుష్ముచ్శబ్బమున క (పథ మెకవ-చనమగు “త్వమ్‌ అనుచోట నీ 

సత్వము (పవ ర్హించదు. “త్వాహా స్క, (శ56) నూ, ణే యుప్ముచ్చబ్ద బమునకు 
విధింపబడిన త్యాదేళములోని తకారోబ్బారణము గెణమందు  ఆతిక్వక్‌, 
అనుచోట చర ళార్తే మయినది గాన. “త్వమ్‌, అనుచోట తకారోచ్చారణ 
నాను వయనలన సత్వేము నివ _ర్రించుననుటకు వలనుపడదు. అత్య సత్యములు 
సర్వాద్య _నర్రణకార్యము లగుట చే షం గాణమందును (పవర్తి రించవు, 
సం కదాహాూరణ ములు: —క్యేద్‌, తదా, త్యదః, ౫ "ణమున కజాహరణము:_ 
(త్గమతిశా న నః అతిత్యద్‌ , అఆతిక్యచా, ఆతిక్యదః, ఇత్యాదులు, యద్‌ + స్‌ 
క్యచాద్య త ౦ పరరూపములు. రుత్వవిసర్ల సరములు, యః, సర్వ కబ్దసదృశము, 
ఏకిడ్‌ 4 స్‌, అత్య పరరూపములు,. తశెరమునకు సతేషము. “ ఆచేళ ప్రత్యయ 
యో (218) నూ. చే సర్వ ఏష, సర్వళబ్ద సద్భళము, ద్వితీయాదులు 
పరమగునపుడు 4 ద్వితీయాటో సే స్వెనః *? (8020) నూ, చే ఏనాదేళమగును, 
ఏనమ్‌... ఏనయో!. 

ఈ గ్రప్పడ్త, జే పథమయోరన్‌. 71-28. చే! (పథమయోః। 

అమ్‌ | (యుస్క్రద స్థద్భ్భి మ 
యుష్మదస స్మా స్టీం పరస్య "జీ ఇ ల్యేతన్య (ప 
థమౌద్వితీయయోళ్ళ ఏ అమౌాదేళస్సా' నే i 
33 


ఏవ కాముదీళశరదాగవముము [నూ+ 884, 885, 886, 887 


884. “జే, అనునది లు ప్ప షష్టీ కమగు ఖన్న పదము. (పథదూ శబ్దము 
లవమణచే (పభమాద్వితీయా విభ కు బోధించును. యుష్మద స్మ చృబ్దముల 
కంటు పరమగ కే అనుదానికీ, "ప్రథమాద్యితీయా విభ ప్పలకను, అమౌచేళ 
మగును, యుష్మద్‌ + అమ్‌ ఆస్మద్‌ + అమ్‌, 

* (రర మపర్య న్తస్య, 7.2.91. 

ఇత్యధికృత్య ॥ 

లిరర5, ఇది అధికార నూ తము, యుహ్మద స్మ చృబ్దముల మకార పర్య 
భాగమునక వత్యుదూణకార్యము లగునని యర్థము. యుష్ముద్‌ అనుదానిలో 
యున్మ్‌ అనునది మపర్య నము, 


* 886. త్వాహౌొసా. 7.2.94. త్వాహోొ! సా! (యుమ్మద 
స్మదోఖ) 
యుష్మద న్మదోర్మపర్య చన్లస్య త్వ, అవా, ఇ 
కేశా వాడేకె చస సౌ పే ॥ 


856, యుష స్యుదస్మ చృబ్దముల క సు పతక్టయము పరమగునపుడు తదియ 
మపర్య న్ల భాగమునకు (క్రమముగ, త్వ, అహ అను నాదేశములగును, త్వ 
ముదలగు నాదేశము లద _నములు, త్వఅద్‌ + అమ్‌, అవాఅడ్‌ + అమ్‌, 


* పర, శకేషే లోపం. 7.2.90. శేషే! లోపః! (యుష్ముద 
స్మదోః | విభకా 
ఆత్వయత్వనిమి శే లేతర విభకా పరతో యుష 
స్మదోర న్యస్య లోపః స్యాత్‌ | "అతో గుణీ! అమి 
సే త్వమ్‌ అహమ్‌! నను త్వం, స్‌ , అవహాం డీ 
ఇత్యత్ర త్వఅమ్‌ | అవాఅక్‌ొ | ఇతిస్టి స్ట అమి వూర్వ 
రూపం పరముపి చాధిత్యా౭... _న్దరజ్ఞ త్యాట్టావ్‌ (పా 
ప్నోతి । సత్యమ్‌ । అలిక్లే యుష్మదస్మదీ। లేన Ey 
త్యాభావాన్న టాప్‌ | pe శేష ఇతి స ప్రమా 
స్థానినో౭_ధికరణత్వ వివవయా! తేన మపర్య స్తాశ్ళే 
వేస్య అద్‌ ఇత్వ స్య లోపః। సచ పగోపి ఆ ్హరజే అ 
తోగుణే కృతే (ప్రవర్తతే! అద న్దత్యా ఛావాన్న 
టూర్‌ | పరమత్వమ్‌ | పరమొపహామ్‌ | అతిత్వమ్‌ | అత్య 
హమ్‌ | 


887. చెప్పబడినదానికం కు నన్యమెనది శేషమనబడును, "శేచే అనునది 
విధ వికేషణము. “6 యుష్కద స్మదో రనాదే శే*? (893) సూ, చే, నాక్వము, 
4“ య్మో2, చ్చి” (894) నూ చే, యక్యమ్బు ట్ర ప కులం పరమపన షక 


నా. 887] వాల న పుంలిజ్జ (పకరణమా 259 


వూర్వము విధింపబడినవి. కావున నిచట శేపే, అనుజానికి ఆత్వయత్యములక 
నిమి త్తీములగు విభ కలకం తు భిన్నమగు విభ క్తి యగ్గము, ఇట్టి విభ కి పరమగు 
నపుడు యుష్మదస్ముచ్చబ్దముల య స్యమునన లోప్‌మగును, = ఈ సూతముబే 
దశారమునక లోపము, త్వ 1 అ, అవా + అ, అనుచోట్క “*ఆతో గున” 
(192) నూ. చే. పరరూపము, అమి పూర్వః (195) నూ, చే పూర్వ 
రూపము. త్వమ్‌, అహమ్‌, యుష్యదశ్థ చృబ్బములు సీ బోధకములగున పుడు 
త్వ + అమ్‌, ఆవా + ఆమ్‌, అనియుండ, త్వ అవా, అనునవి అదన్త (పాతి 
పదికములగుటచే, ఈ అజాద్యత హ్రైవ్‌. 2 (తర?) నూ, చే టాన్‌ (ప్రత్యయము 
(ప్రాప్తమగుచున్నది. ఇది విభ కృష పేమ లేనిదగుట చే నన్దరజ్బము గావున పరమగు 
పరరూపమును బాధించి పాప్త పమగుచున్నదని, “నను... సళ్యమ్‌ ? అను 
వూర్వపక్ను గన్థమున కాశయము, ఈ ఆలిజ్తే.. .నటావ్‌ *్క అనునది సమాధానము, 
యుచ్మేదస్మ చృబ్దములు లిబ్బరహపీతములని, “సామ ఆకమ్‌” (409 నూత 
భాప్యమున చెప్పబడెను, ఇవి (స్తీలిజ్ఞములే -గానందున, (స్త్రీలిజ్దమున విధింప 
బడు టావ్‌ (పత్యయమున కిచట (ప్రస రకయే లేదని, సమా ధానమున కాశయము. 
“ శేతరాచ్చన్షనీ 2 (7126) నూ(త్రభాష్యమున * శిశీలంజ్‌ నుమ్విధిభ్యో 
యుష్మదస్మదోర్విభక్వ్యాచేశా  విప్రతిషేఛేని” అనువార్హికము వెప్పబజెను, 
న పుంసకమున విధింపబడు శీభావము మొదలగు శార్యములకను, యుష్మ్రదస్థ్మ 
చృబ్దముల విభ క్యా దేళములకను, వి ప్రతిషేధమునావా రి రకము ెప్పూచున్నదిః 
శావున యుష్మద స్మ చృష్టములకు లిబ్బములు లేవనుట య'సంగతము, లిబ్బమును 
బోధించెడి పదా న్తర సమభివ్యాహారము లేనపుడు శేవల యువ, దస చృష్టముల 
వలన లిజ్బవి శేషము తెలియబడదని “ అలిచే జ యుష్ట్రదస్మది” అను వచనమున 
కరము, కావున మొదటి సమాధాన మను-చతమనియెంచి, “యద్వా” ఇత్యాది 
గీనముే రెండవ సమాధానము చెప్పబడెను, 66 శవ లేప”! నూ(త్రమయు 
లోనీ "శేషపదము, విభ క్తి విశేషణమనినచో వ్యర్హమగును. విశేష విహితములగు 
a యత్వముల చ్చే లోపము బాధితేమేయగును. కావున శేషే అనుచోట 

సప్తమి పుస్ష్యుర్హకము. మపర్య న్ల నముకం'ు శేషించిన ఫాగమునవ అనగా 
Lr క స ను ల న (సామ ఆక్‌ 
(402) న్యూతమున సామ అను ససుట్క_ నిస మువలన శేషేలోప మన్య 
లోపమను పతుమును (పామాణికమగును), ఈ చక్షమందు, త్వ + అద్‌. అను 
చోట అద్‌ అనుదానికే లోపమగును. ఈ లోపము పరమెనను * అతో. గుణ?” 
(192) నూ, చే విధింపబడు పరరూప మ న్దరబ్దము గావున సపరరూపము 
మొదట (పవర రించును, త్వద్‌ + అమ్‌, ఇపుడు స ్టీభేోపముచే (ప్రాతీపడికము 
నాల న్లమగును, తొ + ఆమ్‌, శీ లిబమైన నద న్హముగానందున టావ్‌ పస క్త 
చారితమగును. శ్వాహాద్యాచేశము లజొధిశారములోని ' వగుటవలన యువ్యదా. 
ద్య న్నమునపను (ప్రవ ర్థించును, పరేమత్వమ్‌, పరమావామ్‌ - గాణమంటు. 


శద. శాముదీశరదాగమము [నూ, 888, 889 


(ద్రవ: ర్రించదనుటవ యు క్రిలేనందున నచటను (పవ _ర్థించును. (త్వాం మాం 
భా తిశా నఖ, అతిత్వమ్‌, అత్యవామ్‌ ॥ 

* వ్రీర్రర, యువాదౌ ద్వివచ నే. 7_2_92. యువనానౌ। ద్వివ 

. చెసే! (విభక్తా। యుష్మదన్మదోఖ) 
ద్వ యారు కా యుష్మదస్మదో “శో ే్య 
యువానె స్తో విభకా |] 

885, ద్వయోర్వచనమ్‌ "(జోభకక్స ద్వినచనమ్‌, కక్మిక్‌ ద్వివచౌనే జా 
ద్విత్వబోధనమందు. ఇది సూత గృహీతే ములగు యుష్మ్రదస్థృచ్చప్రములకే విశే 
పృణముగాని తద _నృమునక్‌ గాదు. నచన్మగహణ నా బ్రమువలన జౌ భామ 
మొదలగు కృత్రిమద్వివచనముల కిది బోధకము గాదు. ద్విశ్వవోధన సమరము 
లగు నున న న విభ క్తి పరమగునపుడు తదీయ పర్య న నమీనకు 
యువ, ఆవు అనునాజేళములు (గమముగ నగును. పరరూపము, యువద్‌ -£ 
అమ్‌. ఆవద్‌ + అమ్‌, ఇట్లుండ, 


* 859. [పథమౌాయాళ్చ ద్వివచచే భఛాహాయామ్‌,. 7_2_7ి. 
- శ్రథమాయాః । చ। ద్వివచనే। భాహాయామ్‌ | (యు 
పద స్మదోః | ఆ) 
బహ యుస్ముద స్మదోరాకారో2_ నాబేళ 8 స్యాత్‌ | 
జౌజీల్యేవ సువచమ్‌! భాషాయాం కిమ్‌! యువం 
వస్తాాణి। యువామ్‌। ఆవామ్‌ | మపర్య స్య కిమ్‌ | సా 
అననే po =] 
కచ్క_స్య మాభూత్‌ | యువకామ్‌। ఆవశామ్‌ | త్వ 
యా మయేత్య (త్ర త్వా వ్యతి మాభూతీ |! యువ 
శాభాంమావకాభ్యామితిచ ననీజ్వేత్‌ ॥ 
భామని భారం కిక 
889. యుష్మదస్మ చృబ్ద్బములవ, (ప్రథమౌాద్వివచనము (జా) పరనుగు 
నపుడు లౌకికభాపయందు ఆకార మన్తాదేశమగును. జౌజ్‌ అనునది (పథమా. 
ద్వితీయా విభ ప్రల ద్వివచనమునక సంజ్హ యని ెప్పబడియె. జజ పరమగునపు 
డాత్య మిస్ట్రము. శావున 6 పథమాయాళ్ళ ద్వివచ నే)” అను దానిసానమున 
జాజి అనిన లాఘవము సంభవించును, “*యువం వస్తాంణి వీవసా* ఆను 
"దె దిక 'ప్రయోగమునం దాత్వమును వారించుట కై 6 భాపాయాన్‌ * అనునది 


యావళ్యకము. దకారమునక  ఆత్యము సవర దీర ము. వూరయాపము 
ఖు వ ష్ష్‌ 
యువాన్‌. ఆవాస్‌, 


శ్రక్ష్న్వష. సమా ధాన్తతుబను., చెప్పుచున్నాడు. = 


నూ, 580] వాల చ ప్రంలిబ్ల (పకరణమా i 


(1) అధిశారనూత్రము లేనిచో యువా వాదేశములు అేకాల్లు అగుటచే 
సర్వా దేశములగును. అకచ్‌ (ప్రత్యయము (ప్రవ ర్హించిన పక్షనుందును సర్వా 
చజేశము లగుటవలన యువాన్‌ ఆవామ్‌ అని యగుచేగాని యిష్ట్రమగు యువ 
శామ్‌, ఆవకామ్క్‌ అనునవి సీదముగాక పోవును. అధికారనూత మున్న యెడల 
యుస్మకద్‌ ఆస్మృకద్‌ , అనుచోట మపర్య న్లమునశే యువా వాదేశములగుట చే 
చూపబడిన యిస్స రూపములు పట యుష్మద్‌ ఆను (పాలిపదికము 
యొక్క టిసంజ్ఞకమునకు వూర్వమకచ్‌ (ప్రత్యయము వచ్చునను నాశయముతో 
నీ ఫలము చెప్పబడెను. త్వయకా, అను రూపనిద్ధిక్రై ఈ ఓశార... కేః (పాక్‌ *” 
(అకచ్‌ (ప్రత్యయము, ఓకార సకార భకారము లాదియందుగల సుద్‌ (పఠక్య 
యము పరమగునపుడు సర్వ నామముయొక టిసంజ కమునక వూర్వముగ న్యు 
మిగలిన చోటులందు సుబ నముయొక్క_ టిసంజ కమునవ వూర్యముగ నగును) 
ఆను వ్యవస్థచే నిచట, యువాన్‌ ఆవామ్స్‌ అనువాని కకచ్‌ (ప్రత్యయము 
(ప్రవ ర్షించినయెడల నిష్టమగు క యువకామ్‌్‌ * ఆవకామ్‌, అను రూపములు 
న నిది ఫలమనుట యుచికముగాదని సమౌధానా న్లరమును కేప్పు 
చున్నాడు. 

(2) 6 త్వయా...మొభూత్‌. స ఇచట త్వ మ అనెడి యాదేకయలఆ 
సర్వాదేశము'లె నచో “యోజ.చి” (894 నూ. చే విహితమగు యత్వము 
అలో న్య పరిభాష చే త్వం మ్క వీని తనను నం గున. త్వయా మయా 
అనుచోట అనిష్ట్రమగు త్వా మ్య, అను రూపములు (ప్రస క్త ములగునష, 
అధికారమున్న యెడల నా యత్వము దకారమునకు వచ్చును; "గాన నిష్టరూప 
ములు నీదించును. త్వ, ము అనెడి యాదేశములు సర్వా చేళములయినను 
66 మో౭ ఫీ"? నూ(్ర స్థానమున, “అచ్చే (అజూాది (ప్రత్యయము పరమగున పుడు 
యుష్సుదస్తచ్వ బ్రములక, ఏకార మొబేళమగును) అనఃచ్యా'సము చేని సర్వా 
చేశములగు త్వమౌ దేశముల య స్ప మునకు, వీకారమును విధించినచో శయా 
'జేళమువలన త్వయా, మయా అను నూని. గలుగును గాన నిదియు 
నధికారఫలమన వీలులేదని మజియొక ఫలమును జూపుచున్నాడు. 


(8) * యువశాభ్యామ్‌. . . ననిస్య్యేత్‌ ౫ యుష్మద్‌ 4. భ్యామ్‌ అస్మద్‌ 4 
భ్య్యామను చోట భశారాది (ప్రత్యయము పరముగ నుండుట చే (పాతిపదికమున కే 
అక చ్‌ (ప్రత్యయము వచ్చును. యుష్మకద్‌ + ఛ్యామ్‌; అస్మకద్‌ + ఛ్యామ్‌, 
అని యగును. అధికారము లేనపుడు యువా వాదేశములు సర్వా'చేళములగుటవే 
యువశాభ్యామ్‌ అవకాభ్యామ్స్‌ అను నిష్టరూపములు సీదము గాక పోవును, 

ల @ 
మపర్య న్హ్వమునశే ఆ'దేళములనినచో యువశాభ్యామ్‌ ఆవశాభ్యానును రూహి 
ములు వేదములగును. శావున మపర్యన్తాధిశార చూవళ్యకమని సమోధోసా: 
శయము, 


2 కాముదీకశరచాగమము (నూ, 890 


శ 490. యూయవయా జసీ. 7-2-98. యూయనయా। 

జనీ | (యుష్మదస్మదోః) 

స్పష్టమ్‌ యూయమ్‌ |! వయమ్‌! పరమయూ 
యమ్‌ 1॥.పరమవయమ్‌ | అతియూయమ్‌ | ఆతివయమ్‌ | 
ఇవా శేపేలోపో2. న్యలోపఇతి పతే జళఃశీ (పొ 
ప్తః। అజ్ఞకాశ్యే కృశే పున ర్నాజ్ఞకార్యమితి నభవ 
తి; జే పథమయారిత్య(త్ర మశారా నరం (పశ్శిష్య 
అమ్‌ మా న్లఏీవావశిష్య తే నతు వి! కియతే ఇతి వ్యా 
ఖ్యా'నాద్యా ॥ 

89౧. యుష్మద స్మచ్శబ్దములకు జస్‌ (ప్రత్యయము పరమగునపుడు మప 
ర్య న్వమునకు య ధా సంఖ్యముగ, యూయ వయ అను నాదేశము లగును. 
యుష్మద్‌ Eu; అస్మద్‌ జస ఇచట [ప్రత్యయముల కమా బేశ ము, (పాతి 
పదికములన యూయవయాబేశములు,. పే లోపము, యూయమ్‌, వయమ్‌, 
ఈ యాదేశము అక్షాధి కారస్థములగుట చే తేద న్రమందును (పవ ర్హించును, పరమ 
యూయమ్‌, పరమవయమ్‌్‌ అతియూయమ్‌, అతివయమ్స్‌ * శేపషేలోప ” 
న్యూత్రమున శేష” అనునది విభ క్రి విశేషణ మగనపుడు "శేసేలోప మన్య 
లోపమగును. * శేషే” అను దానికి మపర్య న్తముక౦ శు "శేసించిన ఛాగమను 
నరము చెప్పునపుడు శేషలోపము టిలోపమనెడి పక్షము సంభవించును, పత్న 
ద్వయము భాష్య సమ్మతీ మెైనందున (పామౌణిక మే. అ_న్యలోప పత్నమందు, 
యూయ 4 అమ్‌ అనుచోట సర్వనామ మద_న్తమగుటచే * జసక్టీ ” (215) 
నూ, చే కీభావము (ప్రా ప్త్వమగుచున్నది. శీభావనారణమున కుపాయమును 
జూఫుచున్నాడు. అజ్బకా ర్య... కార్యవ్‌ ” (అజ్షాధికారమున వీధింపబడు 
నొక కార్యము (ప్రవర్షించినపిమ్మట నజ్జాధికారములోని మరియొక శార్యము 
ప్రవ ర్తింపదు) దీనికే ఈ అజ్బళృ శ్రే పునక్వృత్వావవిధిః” అను పాఠము గలదు, 
అకెధిశార "ములగ యూయవయా'బేశములు | ప్రవర్షించుటవలన తిరుగ న్డ్‌ ధి 
కారసనుగు శీభావము (ప్రవ ర్హించదని యరము, ఈ పరిభాష ఆజ్ఞుసంబంధికార్య 
విషయమునే (ప్రవ ర్థించునని భాప్యస్వరసము. శీభావ నుబ్ద్బ సంబన్సి గాదు, 
నతీయు నీ పరిభాష నిప్ఫుల మైనదని భాప్యాభి ప్రాయము. కావున నీ పరిభా 
షచే శీభావచారణము కుదరదని సమాధానా న్తరమును చెప్పుచున్నాడు “శే 
(ఫథమయోః ils వ్యాఖ్యా నాద్వా ౫) ఉే (ప థమయోర మ్‌ ళసోన* అను 
సంహితాపాఠమందు శవర్శమునక పూర్వము మటియొక మకారమును 'పశ్షేషించి 
మశారా స్త్వమగు నమౌ'దేళమును విధించినచో నమాభేళ మెప్పుడు నుమా న్లముగీ 
యుండును గాని దానికి మటీయొక యాచేశము రాదను వ్యాఖ్యానమువలన 
విచట నమా జేళస్థాన మున శీశావము వారితమగును, 


నూ, 891, 892, 898] వాల న్హ పుంలిబ్ద (ప్రకరణము 268 


* 891. త్వమౌవేకవవనే. 72.07. త్వమా! ఏకవచనే ' 
(యుష్మదస్మ్శవో౩, విభకా) 
ఏకస్యోకా యుష్టుదస్మదోర్మ పర్య న్దన్య 
తమా స్తో విభకా | క్ట 


891. ఇచట నేకవచన శబ్దము యాగికయు, (ఏకస్య వచనమ్‌ = బోధ 
నమ్‌ తస్మిన్‌) వచన (గవాణ సామర్ల ౧ కిమువలన కృ,తిమెకవచనమునకు (గవా 
ఇము లేదు. ఏకత్వ 'సంఖ్యాబి కట్టన సమర్ల ములగు యుష్ము దస శ చృబ్దముల కు 
విభ క్రి పరమగునపుడు మపర్య నమునక, (క్రమముగ, త్వ, మ, క. నొ బేశము 
లగును, త్వద్‌ + అమ్‌ మద్‌ - ఆమ్‌, 


ఈ 892, ద్వితీయాయాం చ. 7128174 ద్వితీయాయామ్‌ | చ। 
_ విభకా! ఆఅ) 


యుష్మద స్మదోరాకారః స్యాత్‌ | త్వామ్‌ | 
మామ్‌ | యువా | ఆవామ్‌ | 


892. యుష్మద సృచ్భబ్ద్బములక గ్వితీయావిభ క్తి పరమగునపుడు ఆకార 
మన్తాదేశమగును. ఆక్వము, సవర్థ్మదీర్థ్యము, త్వామ్‌. మామ్‌. యువామ్‌, 
ఆచామ్‌. 


ఈ 898. ళసో న, 7.1.29. కసః। న। (యుష్మ్రదస్మద్భా్యా నమో 


"నేత్యవిభ క్రి కిక్షమ్‌। యుస్మడ స్థ దాం పరస్య 
ఛసో నకారః స్యాత్‌ | అమో౬.ప వాద. ఆదే పరస స్య! 
సంయో-గా నస స్య లోపః | యుహ్మైన్‌. | అస్మాన్‌ 1 


898. న అనునది * నః” అను దానియొక్క విభ క్ట రహితమగు నిస్తే 
శము, అకారమువ్చారణార్హము. యుష్మవస స్మచృబ్దమాలకం కె పరమగు శనీ 
(పత్యయమునకు నకార మోచేళమగును. " అమా దేశమున కిది యపవాదము. 
“ఆడే! పరస్య” (శర నూ, చే నీ యాజేళ మస్‌ |ప్రత్యయమున కాదియగు 
అశారమునకగును, యుష్మద్‌ - అస్‌, ఆస్ఫద్‌ + అన్‌, ఈ ద్వితీయాయాం చి 
(892) నూ. చే నాఠ్వము, ఈ నూ[రీముచే నకారాడేశము, యుహ్మెన్‌ న్‌. 
కఫ సంయోశా స్త లోపము, యుష్మూన్‌ అస్మాన్‌, 


వ:___న అనునది has శప్పి ఈ నూ[తములోని 
కస్‌ పదము ననువృ ల తిజేని శస్‌ (పత్యా్యయమున కమౌాడేళము రాదని వ్యాఖ్యా 
నము ఇేనీనను, “ తస్మా చృసోనః 2 (197) నూ. చే విధింపబడు నత్వమువలన 
యుహ్మెన్‌ అస్యానను రూపములు స గాను న అనునది యవిభ _క్టిక 
నిస్రేశమనుట యనావళ్యక మనవచ్చును. కాని స్తీ లిజ్ద నపుంసక లిబములందు 
నత్య మ్మప్రా_స్టమగుటవలన యుష్మాన్‌ ((బ్రావ్మాణిఖ అస్మాన్‌ ('్రహ్మణీ 


264 శాముదిశరదాగ మము (నూ, 89%, 895, 896 


యుస్మాన్‌' (కులాని) అస్మాన్‌ (వలాన్సి అను రూపములు క గాకపో 
వును, కావున మాలములోని వ్యాఖ్యాన మౌవళ్యకమని (గహించునది. 


* 894. యో౭_చి, 7.2859. యః। అచి! (యుష్మదస్మదో 
రనాబేశే। విభక్సా 


అనయోర్యకారా దేశః స్యాద నా బే శే ఇఒ జూ 
చా పరతః | త్వయా | మయా ॥ 


994. అనాదేశే అనునది బహ్మువీహి (నవిద్య తే ఆజేకోయస్య తన్నిన) 
ఆ'ేళమును పొందనటువంటి అజాదివిథ క్షి పరమగున పుడు యుష్శృదస్థ్మ చృబ్దము 
లన యకార మ నాాదేళమగును, యుష్మదో + టా, అస్మద్‌ + టా. మపర్య న 
మునకు త్వ ము, అను నాబేళములు, పరరూపము. 'దకారమునకు యత్వము. 
ఛ్వయా, మయా, 

* పస్‌, యుమ్మద స్మదోర నాదేశే.  7_2.06. యుహ్మద స్థ 

దోః! అనాదేశే। (వాలి! ఆ। విభక్సా 
అనయోరాకారః సాషదనాబేశే హాలాణాొ 

' విభకా।; యువాభ్యాము! ఆవాభాామ్‌! యుస్ఫాఖిః 

ఆస్మాభిః i భా భా Ey 


805, ఆదేశమును పొందనటువంటి వాలాదివిభ క్రి పరమగునపుడు యుష 
దస్మ చ్భబ్దములికు ఆకార మన్నా బేళమగును. యుష్మద్‌ - + భ్యామ్‌. ఆస్పద్‌ 1 
ఛాలమ్‌. ఆహో పరరూపము, దకారమున కీ న్యూత్రమువే 
నాత్వము, సవర్త దీరము. యువాఖ్యామ్‌, ఆవాభ్యామ్‌. యుష్మద్‌ + ఫిస్‌. 
ణు 
అస్మద్‌ + భిస్‌. దశారమున. కీ నూత్రముచే నాళ్వేము, సవర్థదీర్హ ము, 
యుష్మెభి!. అస్యాఖిః. 


* 696. తుభ్యమహ్యా జయి. 7-2.95. తుభ్యమహ్య్యూ। జ 
యి॥ (యుష్మదన్మదో౪) 
అనయోర్మపర్య నస్య తుభ్యమహ్యూ సో 
జయి! అమాబేళః। శేషే లోపః; శుభ్యమ్‌ | మహ్యమ్‌; 
పరచుతుభ్యమ్‌ | పరమమహ్య్యమ్‌ | అతితుభ్యమ్‌ | అతి 
మహ్యమ్‌ | యువాభ్యామ్‌। అవాఖ్యామ్‌ ॥ 


896. యుష్మద స్మచృబ్దములి మపర్య న్ల సమునక చతు స్ట్యైకవచనము 
పరమగునపుడు [కమముగ, తుభ్య; మవ్యా, అను నాబేశములగును యువ్మద్‌ 
+ జే, అసద్‌ + చే, (పరల యమన కమౌదేళము. [పాతిపనకమునకు, తుభ్య, 
వుహాష్టి దేశములు. EEN ము పూర్వరూపము. తుభ్యమ్‌, మవ్యామ్‌, శశ 
నూత sai dente తద _న్నమంధును (ప్రవ ర్థించును. పరమశుభ్యమ్‌, 
ఫరతునున్య్యా స, ఖత్రితుభ్యమ్‌, ఆతిమవ్యామ్‌. యుష్మద్‌ + భ్యామ్‌, అస్మద్‌, + 


నూ. 897, 898, 899] వాలన్స పుంలిజ్చి (ప్రకరణము 2రీకీ- 


భ్యామ్‌. *యుప్మదస్మదోరనాటేశే (895) నూ, చే. నాత్వేము, 'సవర్ణ 
దీర్హయు, యువాభ్యామకు. ఆవాఫ్యామ్‌. 


* 897. భో భ్యమ్‌. 7_1._8౧.. భ్య'సః | భ్యమ్‌ (అభ్యమ 
(యుష్మదస్మద్‌ భ్యామ్స 
ట్యిసో భమ్‌, ఆభ్యమ్‌వా ఆడేశళః స్యాత్‌ | 
ఆద్యః "శేచేలోప స్యా న్యలోపత్వ ఏవ | తతాజ్బ వృ 
త్త పరిభాషయా ఏక్వ న। అభ్యమతు పకుద్వయే 
వీ సాధుః | యుష్మ్రభ్యమ్‌ | అస్మభ్యమ్‌ hn 


897. నూత్రమున భ్యమ్‌ అనియు ఆభ్యకొ అనియును చేదము చేయ 
వచ్చును. యుష్మద స్మచ్చ్వాయులకం కె పరమగు భ్యస్‌ (పత్య యమునకు భ్యమ్‌ 
ఆను ఛేదపవమీమున భ్యమా దేశము, “ అభ్యమ్‌, అను షేవమున, అఆభ్యమా దేశము 
నగును. శేషేలోప మవ గ్రలోపమను పకృవుంటే ఛ్యమౌ దేశము , సాధువగును. 
అజాొధికార సమస శేషేలోపమును చేసినతరువాత నడ్ష్తాధికారసమగు “బహు 
వచ-సే యు'క్వేత్‌ (2(6) నూ. ణే (పౌ ప్తమగు శక్షయ “అబన త పరిభా 

జా రి అ] ఆటీ , 
వచే వారింపబడును, శేషేలోప మ _న్ఫ స్రలోప మను పతమమందు, టిలోపమను 
పతృమందును, ఆభ్యమాదేశము సాధువగును, అ న్యలోపపకృమందు శ ఆతో' 
గుణే” (192) సూ, చే, పకరూపమగును. యుష్మ్రద్‌ + భ్యమ్‌, తయుమ్మభ్య మ్‌. 
అస్మద్‌ + భ్యమ్‌, అన్మభ్యమ్‌, 

శ 8959. ఏకవచనస్య చ. 7.1.82. ఏకవచనస్య ! చ| (యు 

ప్రద స్మద్భా ఫ్రమ్‌! పజ్బుమ్యాః | అత్‌) 
ఆభ్యాం పజ్బు మ్యేకవచన స్యా త్సా్యాత్‌ | త్వత్‌ | 
మళ్‌ 1! జసేశ్చేతి సువచమ్‌! యువాభ్యామ్‌! ఆవాభ్యామ్‌ ॥ 


893. యుష్మదన్మ చృబ్దములక ౦ మె పరమగు పలా మ్యేకవ చన మునక 
“ఆత్‌, అను 'నాడేళమగును, ఇది యచేకాల్ల గుటచే సర్వా'చేళమగును. యుష్ముద్‌ 
+ బనీ, అన్మద్‌ +? జనీ త్వమాదేళముల్కు పరరూసము. (పత్యేయములకచదాొ 
ఊేళముు శేపేలోపము. త్యిత్‌, మత్‌. ఈ నూ(గ్ర స్థానమున లఘుభూత మగు 
6 బ్రశ్సేళ్చు * అను న్యాసము చేయదగును, 

* 899. పఇ్బుమ్యా అత్‌ , 7181. పజ్బుమ్యాః | ఆశ్‌ (యు 

ష్ముద స్మద్‌ భాను భ్యస) 
ఆభ్యామ్‌ పఇఖ్బమ్యూ భ్యసో౭._త్‌ | యుష్ముత్‌ । 
అస్మత్‌. | 

899. యుష్మదస్మ చృబ్దములక ౦ కె పరముగు పఇ్బుమా బహువచనమునసత 
“అక్‌ ’ అను నాదే మగును. యుష్మద్‌ 4- భ్యస్‌, అసద్‌ + భ్యస్‌ భచ్తా 
డేళమ. శేమేల్లోసము. యుష్మత్‌ . అస్మత్‌ ( 

34 


266 కాముదీశరదాగమము (నూ, 400, 401, 409 


* 400. తవమమా జసీ, 7.2.96. తవమమా। జనీ। (యు 
పద స్మదోః) 
అనయోర్మపర్య న్య తవమమూా సః జన్‌ | 
400. యుమ్మద కచ్చ ముల మపర్య న్ల నమునకు మేక దనము పరమగు 
నపుడు |కమముగ తవమమొ దేశము లగును. ఇది * తృమొ వేకవచ నే” (891) 
నూూలేమున కప వాదము, 


* 401. యామ్మద'స స్మద్శా్యాం జసోఒళ్‌. 71-27. యు 
ప్రద స్మృద్భా రమ్‌ | జసః 1 ఆశ్‌ ॥ 
స్పస్ట్రమ్‌ | తవ! మమ। యువయోః | ఆవరోాః ॥ 
401. యుష్మద సు చృష్టమలకం మే పరమగు షస్వ్యేకవచనమునక ఆశ్‌ 
(ఆఅ) ఆదేశమగును. ఇది శి శేసటచే సర్యా'జేశ మగును, యుష్మద్‌ + జస్‌, 
అస్మద్‌ + బస్‌, తవ మమౌొ జేశములు, పరరూపము, జస్సున కశాజేశము శేచే 
లోపము అ న్యలోపపతమందు పరరూపము. తవ. మమ, యుష్మద్‌ + 
ఓస్‌, అస్మద్‌ + ఓస్‌, మపర్య న్గమునక యువాజఒవా దేశములు, పరరూపము 
“యో2౭_చి” (894 నూ, చే. దకారమునక యక్వేము, యువమయోః, 
ఆనయోః. 
* 402. సామ ఆకమ్‌. 71.898. సామః । ఆకమ్‌ (యుష్మద 
స్మద్భ్యామ్స్‌ 
ఆభ్యాం పరస్య సామ ఆకమ్‌స్యాత్‌ | భావిసః 
సుటో నివృల్తే నరం ససుట్క_నిశ్రేళః | యుస్మాక మ్‌ 
అస్మాక మ్‌ | త్వయి | మయి! యువమయోః! ఆవయోః। | 
యుష్మాసు ! ఆస్మాసు॥ 
శో (DD స మసన్యమా"ే '్వ్యేకత్వవాచినీ యుష్మదస్థదీ | 
సమాసార్గో౭_న్య సంఖ్య శ్చేత్‌ స్తా సోయువాపొ త్వమావపి ॥ 
(ఇ సుజస్‌ నొజేచ్‌స్సు పరత ఆచేకాస్స్య్య స్పై వ కే 
త్వాహా యూయవయా శుభ్యమహ్యూ తవమమౌావపీ ॥ 
(8) పీజే పరత్వాద్చాధ స్తే యువావొ విషయే సంశే। 
త్వమౌవప్‌ (పబాధచే పూర్వవిప్రతిషే, మేధత:ః ॥ 
{4) చే నక సంఖ్య స్పమాసార్థోో బవ్వా్థే యుష్ముదస్మదీ | 
తయోర ద్వే నికీ ' తార్థత్వాన్న యుిపషావా త్వమౌ-చన |] 
శ్యాం మాం వా అతికాన్త ఇతి విగహేః :__అతిక్వమ్‌ | అత్యవామ్‌ | 
అతిత్వామ్‌ | ఆగిమామ్‌ |! అతియూయమ్‌। ఆతివయమ్‌ | అతితౌాామ్‌ 2, ఆతి 
నూహ్‌, ' 2, 'అతిత్వాన్‌ | ఆతిమాన్‌ | అతీత్యయా | అతిమయా | అలితా 
ఛ్యామ్‌ | ఆతీమా భ్యామ్‌ | అతిక్యభ్యమ్‌ | అతినుభ్యమ్‌ | జనీభ్యసోః, ఆతి 
కల్‌ (2) అలిమత్‌ , 2, భ్యామి, (ప్రాగ్యత్‌ | ఆలికవ | అషిమమ। ఇల్లి 


నూ, 402] వాల న ఫుంలిజ (ప్రకరణము 267 
par. | ౧ 


త్వయోః 1 అతిమయోః | అతిత్వాకమ్‌ | అతిమాకష్‌ | ఆత్వత్వయి। అతినుయి |! 
ఆతిత్వయోః | అతిమయోాః | ఆతిళ్వాసు | ఆతిమాసు॥  యువామ్‌ ఆవాంచా 
ఆతిశకాన్ల ఇతి విగ హే, సుజస్‌ జేజస్సు (పాగ్యత్‌ | కు ఆమ్‌ జుెట్బు। 
ఆతియువాస్స్‌ 5, అత్యావామ్‌, క్రీ ఆతీయువాన్‌ | అత్యావాన్‌ | ఆతి 
యువయా । అత్యావయా । అతియువాభ్యామ్‌ | అత్యావాఖ్యామ్‌ | ఆతియు 
వాఫిః ! అత్యావాఖి; భ్యని, అతియువభ్యమ్‌ | ఆత్యావభ్యమ్‌ | జనీభ్యసోః | 
అతియువత్‌ (2) ఆత్యావత్‌ (2) ఓని। ఆతియువయోః (2) అత్యావయోః 
(2) అతీయువాకమ్‌ । అత్యావాకమ్‌। అతియువయి | అత్యావయి। ఆతియు 
వాసు! అత్యావాసు |! యుష్మానస్మా న్వేతి విగ్ర సుజస్‌ జేజస్సు (పా 
గ్వత్‌ | జ అమ్‌ జుట్సు। అతియుహ్మామ్స్‌ (త్రి అళ్యస్మామ్‌ (8) అతి 
యుస్మాన్‌ | అత్యస్యాన్‌ | అతియుష్మయా । అత్యస్మయా | అతియుస్మా 
భ్యామ్‌ | అత్య స్మా భ్యామ్‌ | అతియుహ్మెఖిః | అత్య స్మాభిః | భ్యనీ | అతి 
యుప్మభ్యమ్‌ | అత్య స్మభ్యమ్‌ | జనీ భ్యసోః | ఆతియుష్మృత్‌ | ఆత్య స్య సత్‌ | ఓని 
అతియుష్మయో; లై, అత్య స్మయోః Za అతియుస్మాక మ్‌ | అళ్యస్మాక మ్‌ | ఆతి 
యుష్మయి | అత్య'స్మృయి | ఆతియుహ్మెసు | అత్యస్కాసు ॥ 


402. యువ్మదస్మచ్చబ్దములకం యి పరమె సుడాగమముతో గూడిన 
ఆమ్‌ (పఠత్యయమున నక్కు ఆ కమా చేశమగును. “యుష్మద్‌ + ఆమ్‌ అనుచోట 
ఆ కమాదేళమునకు పూర్వము “యా౭_చి” (894 నూ, శే యత్వము 
పాప్త పమగుచున్నదిగాని "శే-షేలోపము (పాప్త పముగాదు, కావున నవర్హాస్తము, 
కంటు పరమగు నామ్‌ (పత్యయమున క వీధింపబడు సుడాగమమున కిచట 
(పస క్టియే లేనందున సుశాగమముతో గూడిన, సామం, అను ని'ర్జేళము వ్యర్థ 
మగుచున్నదను ళజ్క_ను నిరసించుచున్నాడు. * భావినః...ని'ర్చేళః 9 సామ్య 
అనునది “ఆమి సర్వనామ్నస్సుట్‌ 9 (2189) అను నూ. చే విహితమగు 
సుణాగమముతో గూడిన ఆమ్‌యొక్క_ నిర్దేశమనవలయును. యుష్మద్‌ 4 ఆమ్‌, 
అనుచోట చనాకమాడేశమునక పూర్వము 'సర్వనామమద_స్సము గానందున సుడా 
(మము (పా ప్రము “గాకండుటచే, సామ్‌ (ప్రత్యయము (సాని) దుర్గ భమగుట చే 
సీ నిర్దేశము వ్యర్హమగుచున్నది. కాని ఆమ్‌ (ప్రత్యయమున కా కమౌాబేశము (పన 

ర్రించినపిమ్మట' * శేషేలోపము (ప్రవరి రించుటచే యుష ష్మదస్థ్మ చ్భబ్దము లద _న్తమా 
లగును "గావున సుడాగమము (పాప్తమగును. ఇట్లు రాబోవు సుడాగమము 
యొక్క నివృత్తి తికొజకు సుణాగ మమతో గలసీన ఆమ్‌ (ప్రత్యయనును గ 
నిర్రేశించెను. ఈ నిర్దేశ సామర్థ న్రముచే సకారమును స్థానిగ చప్పుటవలన రాబోవు 
నుడాగమముగూడ నివ ర్టించునని యాళయము. ఆమ్‌ (పత్యేయముంబే సామ్యము 
నారోపించుట చే నా కమాడేశమగును. 'సకారమునునాడ సన నిర్రశంచుట, 
నుణాగమ్మ పస కిని వారించుటకేయని తాత్పర్యము. 'యుష్మద్‌ 4 ఆమ్‌, 
ఆ'స్మద్‌ 4 అమ్స్‌ ఆకమౌాడేళము, శేషేలోపము (ఆ _న్యలోప ము సవర్ల 
దర్ప ము, యుస్మాకమ్‌, అస్మాశమ్‌, యుష్మద్‌ + జ్‌ అస్మద్‌ + వ త్వమా దేశ 


ఫ్లైగ్గప కానముదీశరదాగమనము (నూ. 402 


మును, యోజచి, (694) సూ, చే యత్వము. త్వయి. మయి, యువయో;, అవ 
యో యుమ్మద్‌ + సు. అస్మద్‌ + సు *“యుష్మదస్మదోః” లికక సూ, చే 
నాత్వేము, సవర్ణ దర ము యుహ్మాస్సు అస్మాసు, 


ఓ“ యువాపా ద్వివచ నే” (688 * త్వమా వేకవ చ నే” (891) అను 
Mh ద్వివచ నై కవచన శబ్దములు sy 
ద రకు ఏకత్యబోధక మను నర్త ఓరములను వ్యాఖ్యానమున కవ్యా గ్‌ సథ 
త్రివ్యా స్రీ సి దోషపరిహారరూపమగు ఫలమును కారికాచతు తుష్టయము చే నిరాపీంచు 
చున్నాడు. స ఏస్యమౌా నే... .త్వమాచన 7”, అర్థము :_ సమస్యమౌనము 
లగు యుష్మద స్మచ్చబ్దములు ద్నిత్వెకత్వ 'సంఖ్యలను బోధించున వై నపుడు, 
అన పాతు (ముఖ్యవికేష్యము) యుష్మదస్మ దర్భమందుం "జెడి సంఖ్యకం యె 
నీతరమగు సంఖ్య _(బహుత్వాదికము) తో గూడినచె నను యువా వాదేళ 
ములు త్వమౌ దేశ ములును వచ్చును. (పత్యయపరము లనినయెడల నిచట నాడేశ 
ములప్రా ప్ప పమగుట చే న్యాక్‌ పిదోషము సంభవించును. ఈ చ్యాఖ్యానమునందు 
“స్సు జస్‌, బే బస్‌ ఇవి పరమగున పుడును యుష, (దస్మచ వ ద్విత్వ 
బోధకములై నపుడు యువా2_వా దేశములు, ఏక కత్వబోధకములి నపుడు త్వ 
మౌదేశములు, (ప్రస కీములగుచున్నవను ళబ్కను సమాధానమును జెప్పుచు 
న్నాడు, 66 సుజస్‌. .వూర్వవిపతిషేధతః ౫” సు జస్క్‌ జే, జస్‌ (ప్రత్యయ 
ములు పరములగన పుడు [క్రమముగ త్యాహాడేళమః లు యూయవయల్వు తుభ్య 
నువ్యూలు, తవనుమలు, ఇవి పరములగుటచే యువాఇఒ.వాబేళములను, పూర్వ 
వి పతిషే ధాశయణమువలన తమా ౭... దేశముల నుగూాడ బాధించి (పవ _ర్రీం 
చును, కావున ఇ పె నాల్లు (పఠ్యయములు పరవాగున పుడు యుష్మద స్మ -చృబ్దములు 
ద్విత్వెకళ్వబోధకములే నను గాకన్నను త్యాహాద్యాచేళములే యగునని యర్థము, 
ముఖ్యవి శేష్యము ద్విత్వెకత్వ సంఖ్యను బోధించునడె యుష. ద స్మ చృబ్దములు 
బహుత్వ 'సంఖ్యాబోధకములె నచో యుష్మదస్మచ్చబ ములు ద్విక్య్వబోధ క ములు 
“గాదందున, నిష ఏక త్వ'సంఖ్యను బోధింపనందున, త్వమలును (పవ రి చిం 
చవు, ద్వివచవైకవచన శబ్దములు (ప్రత్యియప పరములగుచో నిచటగూడ నాబేళ 
(పన క్తి క్తి గల్లుటవలన నతీవ్యా ప్పి పీదోషము "సంభవించును. యాౌాగికములనుట"ే 
థ్‌. శండుదోషములు నివృ ల్రేములగును, శ్లోక చతుష్టయముచే సంగ హీంపబడిన 
అము నుదాహరణ |పదర్శనము చే వి సరిం పుచున్నాడు. “* త్యాం మాం జా 
అతి శా నః... అత్యస్మాసు ” అని, 


(1) శ్యాం మాం చా ఆతీశా న్ల అను విగ్రహమున ఆఅతియుష్మట్‌ , 
ఆత్యస్మద్‌, అనునవి సమాసములగును. ఇచట యుష్మద స్మ చ్భృబ్దము "లేళ 
శ్వార బోధకములగుట చే స్తు జస్క్‌ డే జస్‌, (పత్యయములను విడిచ్కి మిగిలిన 
యన్ని వచనయులు "పరమగునపుడు త్వమాడేళమ. లగును. స్కు జస్‌, జ్రే బస్సులు 
కురమగునప్పుడు ఘ్రా్మత్రము ప వీనిని బాధించి, త్వా౭కో 
త్యాకోముకే యగ్గను .. . ...... 


మ 
అ 


_ 


ఎగ్‌ 
Uy 


వాల న ప్రుంలిజు (ప్రకరణము 


నూ 402] 


| tase, goatee fg ‘ge య (gogoes egsee xg gos 2 యాక్షంరీ.2రీం 0౧౦ 


TAY. కర్తుం డరాె geen కరం sen కంద్త ౦000 త్రం 
*ల్తర్యాంంిద్రిణ కాత ‘gs$ea. రడరండాత ‘assiqe: ఏ9. 
హాం గ Rm — ogg gg egg rg RG 


pe 


సా 


HNN NADAL NORNISS SRY ‘ca 


మ్‌, 


అగ 


GIB "agar CEH gear 6 gee gogoeg 1G రాణ స్‌. alge ౬౫ ౦౬౫౨ ౦౬౫2౦౦౧ 


fatness 


‘0A 
CEG £NYaNE 6౧628 toe. gles కర క గణ కయ WHOS RD ae -౬మ౦ర్సం NXNoa 


వారా ఠీ వో 
sages seve ‘Gge axel ‘gn Eg ‘gn x qe soggy gts (2) 


een “౫02% క కమం ‘colgga 

‘GG REQ 69 ఇ0. 2౧ “3౬౨296్రైణ ర్లంరీల్లగ్రణ ‘seg “226౧ 

geen ‘gegen రః  gxen ‘seen 

"ప్రస? ధాం్రణ ‘gfsSage కక tesge stegen 

en “Eng sagen “ఆరడర26ం 'ఎంధాడిం 5009 

‘sages ఆన్‌ 2 ఉణ ggsen “20.26% “తారణ ‘sf.een 

కయ రాత రండింా ‘ggg fs.egn జీతం ఆ 
— Eg RnR ™— —ా$$ః ౫9 —o9sssg 


శచాముదీశరదాగ మము (నూ, 40% 


970 


tetas atroogn 
sstetan ‘satire 
. gotae ‘ gtewoen 
3020 రీలణ ‘giatemoea 
sgtetan GEN 
‘gtefae ఆవారా 
(ధం “త్తయంంరలల్తం 


— ogg sg ge 


gg ‘gn ‘a ‘a0. GesoagS@ 


షః 
శ్రిల్లగిరాయంం గాండంారోంరానా. ఈోణ ‘gyiaa 


me ye) 
న రా కండర 
. gst.an 6 geogn 
gaze sSessoga 
sGetee ప 


—o9gg gg 


Gal COR 0 


66 cota 0000 లాంట్టిం 
| isgagn 
2 అ ae a 
tsi “ఎర్ర ధియా gan ‘ gigas 
46 ‘gteesge sagen 


otelan ‘ote 
gfetge “sfx 
నూ య 1. 


aaa ‘sft 

“కనకం ‘sfeoge 

దీం “ాల్యండిరా 

జత రా —og ss 8G 
sg 02 


© త్తే 


క "0009262౧ 600200ట్రిణ 
‘xegn “2269 

॥ LOREEN 
5.66 8 x ఆశకి Pe 
/ steeeen ‘sagen 
attest en sikh 


— ogg se ggg 


gogi.aa ‘sos - 


గణ 
1 
nog 
ig 
ia 
ng 


nm 


sas tse EE Ge 
goggles సరణి ఇర. ఆయంణయాక్ష లుం Sans 


న్యూ 408 404, 405] వాలన్త పుంలిబ్ల | ప్రకరణము 271 


వివరణము 2. శే సేలోప మ _న్యలోపమను పతమందే ఆమ్మునన నుడా 
మ పస క్రి కియుండును గాన నీ పత్షేమంచే, 66 సామ ఆకము* wren 

“సామః అను ససుట్కు. నిర్రేకయు మ ఈ నిన్రేశ మే శేష్పే 
వు gee పక్షమందు అ కమగును. భశ పప షమం దా bisa 
శ్రరమునగూాడ యుక్ముదస్థ ద్యొబ్బముల ఖం. -గానందున నుడాగమ 
ప్రసక్తి కి లేకపోవుటచే భావిసుడాగమ నివృ త్రికొజకగు - ససుట్కు ని నైళము 
న నాగునని (గహీంచునది. 

* 408. పదస్య, 8.1.16. 

* 404. పదాత్‌ * 68117. 


* 405. అఆనుదా శ్ర 0 సర్వమపాదాదౌ. 8.1_18. 

ఇత్యధికృత్య, 

408. ఇది యధినూరనూ[తము. * అపదా స్తళ్య మూర్తన్య్క (211) 
ఆను నూ తమువరక నిది యధికృ్‌ మగును. కావున నే * నలోపః (పాతిపదిక ”' 
(2870 స చే నలోపము పదసంజ్ఞ గల రాజఫ్యామ్‌, ఇత్యాదులలో నే 
(పవ ర్థించును గాని సదనం కారలాకనా గు రాజూనౌ, ఇత్యాదులలో (పవ 
-ల్లించదు. 

వివ : —పదస్య, అనునది, “సంమ్హోగా చ్తస్య లోపః” (55 ఇత్యాదులందు 
శాన పట్టున నము, మౌదుప ధాయాళ్చ స కుం నూ, త్రమున, నవయవ 
స్ట న నము. కావుననే పదావయవమగు మకువ్‌ (ప్రత్యయములోని మశార 
మునక వత్వమను ను సంభవించును, 'వృకువన్నా, ఇ త్యాదులందును వత్వము 
నీదించును, లేనిచో *మతుబ న్తమెన పదమున కవయవమగు మకారమునస 
వల్వే '” మనిడి యరము లభించును. పదసంబ్ల$ మతుబ న్తమెన వృక్నువాన్‌ 
అనుచోటనే వత్వము నీదమగును "గాని పదసంజ్ఞ్ఞ కము కానట్టి మళుబ న్తమం 
దన-గా వృతువన్తా ఇ త్యాదులందు రాక పోవును. 

404. ఇది అధికారనూ(తము. * వత్స చేచ సుష్య గో తాదా ” (8169) 
నూ|(తమునర కధిక్చత మగును. 

405. అనుదా ల్స్‌ సర్వమ్‌ అపాదాదో, ఈ పదతయ మా పాదము 
పమొ _ప్రమగువరకు నధికృతమగును. అపాదాదా (పాదస్యాదిః, పాదాదిక్సి .శ్క 
తం, అపాచాదిః తస్మిన్‌ ) అను దానికి పాదాది భిన్నమందని యర్లము, 
పాదళబ్దమునక బుశ్చాదమనియు శోకపాదమనియు న అపాదాదిళబ్బమువ్నే 
పాదా “స్పపాద పుస, సముంనునలె ఛందో విహీన ప ప (౫ హీంప 
తకు. ఇట్లు చెప్లేటవ, మ (మే కంబళో మేసాామో అను భావ 
తప ప్రమాణము, వాక ను (గహీంపనిచ్లో నిచట * 'శేమయా 


279 కాముదీశరదాగనుము (నూ. 406, 407, 408 


జక? (409) నూ. చే, విధింపబడు మే అను నాదేక మసంగతము 
గావలరును. 


* 406. యువ్మదస్మదోః ప. షష్టీ చతు ద్వితీయా సం 
నాచౌ. 8.120. “యుప్మద స్మదోః | షష్టీ చతుర్గీ 
ద్వితీయాస్తయోః | వాంనావా ॥ 

థి 


పదాత్సరయోర పాదాదౌ స్థీకయా రవయోః 
షష్ట్యాది బికిషయోాః వాంనావిత్యా దేశా ససౌణా 
౬ మీ ఆలీ 
నుదాత్తౌ i 


406. వష్టీచ, వర చ ద్వితీయాచ = షష్టీ చతుర్థీ ద్వితీయాః, 
ఆభిస్సహాతిష్టత జ -*స్టౌః తయోః, షష్టీ. .స్థయోజ వామ్‌ చ. 
చాచ = వాంనాసె. 1 aie పరములు అవాదాదిస్థములు షష్టీ చతురీ 
ద్వితీయా విభ క్త నములు నగు యుష్మదస్శ చృబ్దములకు (క్రమముగ క నో, 
అను నాదేశములగును, ఆవి అనుడా శ్రేములగును. 

వివ :___1. సర్వస్య, పదస్య్క అను రెండు నధికృతము లగుటచే నీ 
యరము అబమెనది, స (గహణమువలన (శూయమాణ విభ _క్రికముల కే, ఆదేశము 
అసు బేరము చెప్పబోవుచున్నాడు. యుష్మదస స్కో? ఆని యనుటవలన 
వీనికి విభ కులు పరముగనున్న పు డాదేళము అగుననుటక _ వీలులేదు. అట్లు 
'ఇెప్పిన క పరమగునపుడు, ' కదన సం ములు కేవల యుప్మద స్థ 
చృబ్దముల కే ఆదేశములు (పవ క్ష కములగును, “సుఖం వాం నౌ” మొదలగు 
(ప్రయోగ ముల సం౫ తములు గావలయును, 


ఈ 41)7. బహువదనస స్య వస్‌ నసా, 3.1.2. బహువచనస్య | 
వస్‌ నసౌ॥ 


య్‌ కృవిధయోః పష స్ట్యాది బహువ చనా న్టయోః 
వస్‌ ఫూ స్తః। వాంనావోరపవాదః ॥ 

407. వాంనావొ అను పదమును విడిచి has మనువృ క్రీ 
మగును. పదముకం టు పరములు అపాదాదిస్థములు, షష్టీ వ 
శుహువచనా _నములునగు, యుష, శ్రదస్ణుచృబ్దములన, (క్రమముగ, వస్‌, న్స్‌ 
తనునవ ఆదళములగును. ఇవి వాంనావాదేశముల క సపవాదములు. 


* 408. చేమయావేక వచనస స్య. 8122, తేనుయా | ఏకవ 
చనస్య Il 


ఉ క్షవిధయారనయోః షష్టీ చతుగ్థ్యేకవచ్త. 
చా గ్థయాః ॥ తేమేపతౌ || 


నూ 408, 409) వాల న్ల స్రుంలిజ్ల (పకరణము 278 


4౧5, వార, నౌ, ఆను పదములను విడిచి యువ. పృద స్థుదోః అను నూత 
వను తమగును. ఈ కృవిధములైె నటువంటి, షష్టి చతు కేక వచనా _న్తములగు 
యుష్మవ స్మ చృబ్దములకు; తే, చే, అనునవి (క్రమముగ నంబీళములగునూ 


* 4౧9. తా చూ గ్వితీయాయాః, 8 8 1.28. తామా | 
రీయాయాః (యుష్మదన్మదోః | ఏకవచనస్య) 


ద్వితీమెకవచనా న నభో తామా ఏతా స 


శో! (1) శళస్థ్యావతు మౌపీవా దత్తాల్తే మేపి శర్మ సః। 
స్వామి "తే మేజ_పీ సవార పాతు వామపీ నో విభుః | 


(2) నఖ వా నౌ దచాతీంశః పతిరాామపి నా వారిః! 
సో2_ వ్యాదో్యోన; శివం వో నో దచ్యా ల్సేవ్యో[త 'వః 'సనః ॥ 
పదాత్సరయోః కమ్‌ । 'వాక్యాదొ మాభూత్‌ | ఈం 
పాతు; మౌంపాతు। అపాదాదా కిమ్‌! వేదెరళే' 
సె మెస్సం వేద్యోఒస్మాన్క్బృష్ష స్సర్వదా౬_వతు స్థ 
వాణాచ్భూ$ యమాణ విభ క్రి కికయోరేవ। నీవా। ఇతి: 
యుష్మత్చు త్రో బవీతి ; ఇక్యెస్మక్సు' త్రో బవీతి | వా! 
సమాన వాజ్వే నిఘాత యుష్మద స్మదాదేళా వక్త 

వ్యాః | ఏక లిక్‌ వాక్యమ్‌ | తేచేవా న। ఓదనం పచ 
తవ భవిష్యతి | ఇహతు శాలీనాం తే ఓద 
నందాస్యామాతి |! వా! ఏతే వాంనాఛభాదయ ఆడే 
శా అనన్వాదేశే వావ కృ్‌వ్యాః అన్వాదే కేకు ని 
త్వం స్యుః ధాతా శే dee సీ ధాతాతవ భకో౭_ 
స్రీతి వా! తస్మెతే నమ ఇ త్యేవ॥ 1 


409. ఉక్రవిధములగ్కు ద్వితీయెైక వచనా న్త యుష్మద స్మ చృబ్బములవ 
(కమముగ త్వా మౌ, అనునవి "ఆ చేళములగును, " ప్రనిద్ధమగు విభ రి కమము 
ననుసరించి, ద్వితీయా చతురీ షష్టీ. విభ పలయొక్క_ ఏకపేచన ద్వివచన -బహు 
వచనములను, _శ్లొ కద్వయము చే నుడొహరించుచున్నాడు. . “ శ్రీళషప్త్వా౭-వతు 
మాపీవా ” ఇవి ద్వితీమైక వచనా నములు, విష్ణువు నిన్ను" నన్ను రత్సించుగాక 
"యని యరము, ఈ యుదావారణము లన్నిటిలో యుప్మదస స్మ చ్చబ్దములు పదము 
కం కు పరములు అపానాదిసములునె యున్నవి. * దత్తా శే చేప శర్మస సః 
ఆ విస్ణువు నీకొక నాకొజుకును సుఖము నిచ్చు గాక. చతుశ్ర్యేకనచనా నములు 
66 సామి కే మేపీ సవారిః”' ఆ విష్ణువు నీక నావను 1 పభువు, సస్ట్యేక 
వదనా నములు, ' ఉ షాత్రు వావుపి నౌ విభుః “క బీమ్మవు మ్‌ యిద్దణిను .: మా 
'యిద్దజను రక్నీంచుగాక. ద్వితీయా. దిివననా నములు, “సుఖం వొంనొ దచా 
త్వీళీః ద్‌ ఈళ్వరుడు మో యిద్దటికొజుకు మొ ంపద్దటీకొఆనను సుఖము నిచ్చు 
(గాక చతుర్ధీ మ నములు. “ పతిర్యామపి నౌ "వారి" వ్ర సెట్ల 


3ఫ 


274 శాముదీశరదాగ మము (రూ. 409 


యిద్రరికి వమా యిద్దగికిని (పభువు. EN స “సో వ్యాదో్యోన ౫ 

విష్ణువు మిమ్మును ముముును రతీంచగాక, డత పీళూ  బహువదనా _న్ఫములు, 
“ఫివంవో నో దద్యాత్‌ ఏ మో కొజకు మూకొజకను మంగళము నిచ్చుగాక, 
చతురీ బహువచనములు, * సేవ్యో క త్ర వస్ఫనః * విష్ణువు మివను మాతను 
శవింపేదగినవాడు, పష్టీ బహువచనా నములు, తాం పాతు మాం పాఠు, 
అను వాక్యముల యాదీయందున్న వాని కాజేకములను వారించుటక్క, * పదాక్స్చ 
రయో;ః * అను నిశేషణ మౌవళ్యకము. * వేదె ర జేసె సృం వేద్యో౭. స్మాన్‌ 
కృష్ణ స్సర్వదావతు 9 ఇదట ఖోకమయొక్క_. ద్వితీయ పాదాదియం౦దున్న ; 
అస్మాన్‌, " అనుదాని కాబేళమును వారించుటకె, అపాదాదౌ, అను విశేషణ 
మొవళ్యకము. “*యుష్టదస్మదోః * (406) అను ర కు షి. చతుర్ణీ 
దూ అనుచోట న. విడిచి, పస్టీ చతురీ జ్యతీయ. 
నామ్స్‌ అని చెప్పినను సర్వస్య, పదస స్య అను పదద్వయానువృ త్తి తివలన ప ప్ట్యాది 
ని?ష్టము లనునరము లబమగుచుండ cE నాణము వ్యర మగునను శజ్బు_ను మనసు 
నందిడుకొని ప వాట ఫలమును చూపుచున్నాడు. “స వహాణా చూ ఇయ 
మాణ విభ క్తీక యోశేవ...|బవీతి ? సగవాణ సామ స్ట గ్రమువలన Ses 
విభ క్రికములైనవానికే ఆదేళములని య ము, 4 ఇతియుష్మ. *+బవీతి, (యుష్మ 
ర్పు(తః, ఆస్మక్సు' త) ఇచట సమొ మందు సమౌసప్రయు కృమెన లుక్క చే 
విభ కి యపహారింపబశుటవలన్క, (శూయదూణ విభ క్లికములు గానందున నాదేళ 
ములు రావు, పదముకం కు పరములెనవని తెలియజేయుటకు ఇతి యువ్మ 
త్పు(తో.. .(బివితి అనుచోట నితిశబ్బము (ప్రయు _కృముయ్యెను. వా! సమౌొన.. 

వ క్షవ్యాః. నిఘాతీము (అనుదొ క్రమ్ఫు యుప్మదస్థుచ్చబ్దముల యాబేకము 
లును నిమి త్తనిమిత్తు లేక మాక పను లెనపుకు విధింపదగునని యు ము, 
(పక్ళతమున నాదేశములకు నిని త్రము పదము, పదనిమి త్తకములగుట చే, 
యుష్మ ద స్య చృబ్దముల యొక్క యాబేశములు నిమిత్తుల్కు (నిమి ల్రీనః = 
నిమి త్రముగలవి భిన్న వాక్యములోని పదమును నిమి క్రమముగా కొని యనుదా 
,క్రముగాని, యా'బేళములుగాని. రానని యాళయము, “1 చాక్యమన సమాన 
గో _ముగల శబ్ద సముదాయము, “ ప్రీకత్రిజ్‌ ”” అనునది బహువీహి. ఇచట 
ణ్‌ — సమౌ నార్భకము గాని సంఖ్యా వాచకము గాదు. కావుననే * బూహి 
(లూహీ 'బేవద క్త” అనుచోట తిజ న్ల్గద్య్వయమున్నను, నబూన తిజ న్గమగుట చే 
వాక్యమనను. ఇకట “ దేవద క్ల” అనుదానికి * ఆమ నింత స్య ” (8-119) 
నూ. చే ననుదా రము నీదమగను. నిమి క్రీము (పదము నిమి త్తి (యువ్మదస్శ్మ 
చృబ్దములు) సమాన Mian శెనపుజే యాదేకశేములను విధింపవలెనను 
వా “క్ర ముండుటవలన, ఓదనం పచ, ఆను ఇాక్యములోని పచ, ఆను పదమును 
బట్టి. రెండవ వాకమందున్న యుష్మ్రచ్చబ్దమున కాదేశము చారితమగును. 
$6 'కాలీనాం తే ఓదనం జాను a అనునిదొకేవాక్య్యము. ఇచటి యువ్మ 


నూ. 409, 410] హాల చన ప్రుంలీజ్ఞు (ప్రకరణము $75 


చృబ్దము సమాన వాక్య స్టమగు శాలీనాం, అను పదముకంకు పరమగుటచ్చే లే, 
అను నాబేళము వచ్చునీ వా॥ వాం నౌ వస్‌, నస్క్‌ మువలగు నీ యాదేళ 
ములు యుష్ముద స్మ్మ-చ్చ్బముల న్యా దేళ విషయములు  గానపుడు వికల్పముగ 
నగును, అన్వాటేశ విషయములగువానికి, నిత్యముగనగును. ఊదా! ధాతేతే 
ఛకోఇఒ న్స్‌ నీ ధాతాతవ ఛక్లోస్సి, క్త. తే నమః, ఇచట యుష్మ్ర చ్చ వస 
జపమయేక మగుట వే కే అను చాజేశము నిత్యముగ ప్రవ ర్థించెను, 


బవ :__.1 ఈ వాక్యలక్ను ణము వ్యాకరణ కా స, విహిత కార్యములకు 
మాత మపయోగించును, లౌకిక కా Med ఆమరకోశళశమునందు 
జెప్పుబడెను. ను పిజ నచయో వాకంం6 (కియావాశార కాన్వితా ఆని 


వాళ బ్బము చే దర్శకము. శా "కారకములలో సన్వయించు (క్రియబోధ్య మెనయెడల 
సు బీజ _నచయము, అనగా సుబ న్తముల సముదా కము, తిజ ముల సముదా 
యము, "సు విజ నముల సముదాయమును వాక్యమగునని స జేవన శే న 
శయిత వ్య మ్‌, కచతిభవతి, చెతఃప 3 చలి అనునవి వరుసగ నుచావారణములు. 
(కీయ బోధవిషయము గావలయుననుట చే నర్థరహిః పిత మైనది వాక్యము గాదు. ' 


* 410. నచవాహాెహైవయు క్షే. 68-1-24. న; చవాహా 
"హైవయు “కే | 
ఇొదిపష్బుకయోగే నెతే ఆదేశాః స్యుః! వారి 
స్త్వాం మాంచరకుతు! కథం త్వాం మాంవా నర 
ష్‌ యు క్షగ్రహాణాశత్సాకాద్యో .౬ఒయం 
వేధ; పరమరాన ల క అ దేళః స్యా'చేవ ! సా 
వ. చే స్వామా స 


410. (బచావో ప్తావై వై ర్యుక్త కమ్‌ చవాహాెహైవయు. కక్‌ తన్మిక్‌) 
చ వ్యా హా అహ, వు ఈ అయిదునవ్యయములు. ఇవి- వరుస సగ్క నమ్ము 
చ్చ్చయము వికల్పము, అద్భుతము; భేదము అవధారణము అను నర్తముగలవి, 
వీనిలో నీదైన నొకదానితో యోగమున్న పుడు, యుష శ్రదస చృషబ్దములక, 
వాం, నా, "మొదలగు నాడేళములు రావు, వహారిస్వాం మౌంచ “రక్షతు 
(విష్ణువు నిన్ను నన్ను రటీంచుగాకఎ) ఇచట చ శబ్దము యుష్మదస్మ చ్యహైర్థ 
ముల 'సముచ్చయమును దో్యోతనము చేయును. “కథం త్యాం''మౌంవా నర్‌ 
శేత్‌ ౨” (విష్ణువు నిన్నూగాని నన్ను గాని యేల రక్షింపడు) ఇచట చా శబ్దము 
యుష్మదస్మదర్థేగతమగు వికల్పమును బోధించును. ఇమే కళ కృషే మమ హా 
(పసీదతి, 66 PEN నుమా2._హా నృపనీదతి”?, కృష్తో మమెన సే సేవ్యః ? ఆను 
నుదావారణముల నూహించునది, నూత్రమున్క “ చవాహాహైవై 8”) అనెడి 
త్ర ఎ్రతీయావిభ క్రి క్రి “ని శ్లేకమువలన నే యోగే ఆను సర్గము లబ్వమగుచుండ యు క్ష 


(గవాణ మెందుల 'కనుళంకట సమౌ ధానము ఇెపుచున్నాడు, క యు క్ర.-. 


276 కాముదీశరదాగమము' (నూ. 411, 412 


స్వామా 85 యు కృగహణ సామ న్రముచే వాదులు బురద గ దళ గత మెన 
సము చ్చయాదులను ఏ ద్యోత న'చేయున అక యీ నిే ధమగుననియు, పేరన్సురా 
సరన ముస ఫు డాదేశములు తప్పక వచ్చునని యు గః ఓ వారో వారిశ్స 
మే స్వామి స ఇచట చ శబ్దము హరహరులయందలి సముచ్చయమును ద్యోతన 
చేయును. అక్షుదర్గమునవ " హరి హారాదులతో 'సంబంధము గాన చ శబ్దము 
పరంపరముగ. నస్మదర్హగతే సముచ్చయమును ద్యోతీన చేయుచున్నది. కావున 
నిచట నిషేధ ప్రసక్షి కి లేదని (గ హించునది. 


* 411. పళ్ళ కనా లోలా. 8_1_25. పా నం; చ, 
అనాలోచ"నే (యుష్మ్రదస్మదాదేశాః | ను 
అభాతుపజ్లానా రె రాతుభిర్యో శే ఏతే ఆడే 
ఇ ధి 


ఖా ఖై చేతసా య సమీక్ష తే! పరమ్పశరా 
సంబ ధ్లోజహ్యయం నిషేధః | భక్త క సవ రూపం ధ్యా 
యతి" ఆలోచనసేతు। భ కసా పళ్యతి ఎవత్తుషా ॥ 


411. ఇచట పళ్య శబ్ద శబమునకు దర్శనమర్థము, (పశ్యః = దర్శనం, 
ఆః య్‌సూం లేల ధాతుభిః) ఆలోచనమన Gee (చూపు 
తద్భిన్న మనాలోచనము, అనాలో-చ్వే అని చెప్వటవలన పళ్య ము 
చాతుప. జ్ఞానమన వీలు చిక్కదు, గావున జ్ఞానసామొన్యమును వివక్నీ ంపవలయును, 
చాకుప హన భిన్నజ్ఞాన మర్ధముగల ధాతువులతో యోగమున్న పుడు యుష్మ 
దస్థుదాదేశములు రావని నూత్రార్థము. “చేతసా త్వాం సమీక్ష లే *= నిన్ను 
మనస్సుచే థ్యానించుచున్నాడు. ఈ నూూత్రమున యు కృ([గవాణము లేనందున, 
పరమ్పరాసంబనమందు సీని షెధము (ప్రవ ర్తి రించును. “భక క్ర్షస్రవ రూపం 
ధ్యాయతి == భక్త కుడు నీ రాపమును ధ్యానించుచున్నాడు, ఇచట ౨ యుష్మదర్థము 
రూప ములోని క్రి "రూప ము ఛ్యానములోనికి నన్వయించుటచే పరమ్బరాసంబన్థ మ 
నూపించునది. భక్తస్వా పళ్యతి చతుపా = భక్తుడు నిన్ను కంటితో 
చూచుచున్నాడు. ఇచట ద్భక్‌ ధాతువు చామహణజ్ఞానార్థక ము గాన సీ 
నిమేధమును వారించుట కై ళం అనాలోే-చ సే” అనునది యావశ్యకమగును. 

* 412, సవూర్యారహాః (పథమాయా విభాపా,. 8_1._16- 

సపూర్యాయాః, (పథమాయాః, ఏళ స్కా (యు 
ప్రద స్మదా దేశా 

వన పూర్వా, తృంఖమా నా త్పరయో 
రనయోరన్వా దేశే ప్యేతే ఆదేశా చా 'స్యుః | భక్త 
'స్త్వ్వమప్యవాం లేన .. వొరిస్త్యాఠ; (కాయే 'సమౌమ్‌! 


.జ్త్వూమాదివ్రా-॥ 


నూ, 412, 418, 414] వాల న్హ పుంలిబ్ద (ప్రకరణము 277. 

412. సవూర్యాయాః అనునది బహువీహి. (సహా విద్భమౌానం, పూర్వం 
యస్యాః, (ప్రథమా అనునది | పక్యయబోధక మగుటవలన తేద న్లవిధి కలుగును, 
విద్యమాన పూర్వముగ ల (పథమౌా న్స నము కట పరమగు యుష్మద స్మ చృముల 
కన్యా జళమందు నీ యాజేశములు వికల్పముగనగును. భీ క్త న్యా. .మామ్‌ 
(నీవును నేనును భ్ల కులము గాన నా విషువు నిన్ను నన్ను పాలించును. ఇచట 
పూర్వ వాక్యమున నుపా లమెన అరయస్య సద స్మ దర్గముల క కేరవాక్యమందు తీరుగ 
స్వీశారమున్నందున నన్వా జేశమగును, శే ఆతను పదము పూర్య్ణమందుగలఅ 
(ప్రథమా నమ్కు హరి? అనునది, “* తాయత్తే అను పదము వూర్వమందుగల 
(పథమాంతిము, “సజ అనునది. శావున నిచట నాడేళములు వికల్నముగ 
(పవ ర్షించును, యుష్మువ స్మదాజేశము లన్వా కేశమందు నిక్వముగ (ప్రా -ప్తమగు 
చుండ వికల్పార్థ మీ సూత్రము. 


*. 418, సామ న్తింతమ్‌, 28.43. సా ఆమ న్లితమ, (సం 
బోధ 


సంబోధ నే యా (ప్రథమా తద నమౌమ న్ని 
తసంజ ౦ స్యాత్‌ it 
Se 


418. సా'అనునది వూర్యము చెప్పబడిన |ప్రథమౌవిభ క్రిని పరామర్శిం 
చును, ఇది" (ప్రత్యయబోధక మగుటవలన తేద న్హవిధి గల్గును. సంబోధన 


(పథమా న నమామ నిత స సం గలదగును, 


* 414. ఆమ. సకం పూర్వమనవిడ ద్యచోనవత్‌ , ర_1.72. 
అమ నీత, వూర్వజ, అవిద్యమానవల్‌. 


స్పష్టమ్‌ । ఆగ్నేతవ। చేవాస్సాన్నాహి= | అగ్నే 
నయ! అగ్నఇం|ద్రవరుణ । ఇహ యుప్ముదస్థుదోరా 
చ సీ _సీజిన్హ నిఘాతః ఆమ నన నిఘాతళ్ళన | సర్వ 
చాంషేజీవ న ఇత్య(కతు డేచేత తస్యా విద్యమొనవ 
ద్భాపే౭-పి తతః ప్రాచీనం ర § తదా శిత్యాదే 
శో! . ఏవం ఇమం మ్మే గజేయమున ఇత్తిమస్త్రే2_వీ 
యమున ఇ త్యాదిభ్యః పాసీశా మ ని) తావిద్యమాన 
వద్భా'జే౭_పి మేళ బ్బ మేవా శ్రిత్య, సశ్వేషాం ని 


ఘాతిః ॥ 
‘414. 'వూర్వమందుండు. ఆమ' నింక wus టా. అన్గా 
దాని నొక పదముగ ౧ హింస, వలనుపడధ్దు. , పాత్‌ . అను _నధీకార్రమన్త 


విహితములగు శార్యుములు (పవ ర్తి ర్రించకుండుట' యనిచేళభలనుగును. ఇన్నీ తన 
అగ్నే. అనుదానికిచట నవిదర్థిమాసవశ్భా నను చే, పన ముక్ష మె ప్లకవాగుచర్ట్యూవ్మ 
చృబ్బమునట విధింపబడిన, తే అను నాచేళమునాడుణ ' ఇ మ్రైదక నో 


Uf: శాముదీశరదాగ మము (నూ, 414, 415 


అనుచోట నసా'జేశమురాదు. ఆ గ్నేనయ. ఇచట తిజ న్లభిన్నమస పదము 
కం మె పరమగు తీజ న్హమున కనుదా తృ విధాయకమిగు ౩ త్రిజతిజ (8.1.25) 
నూ తముచే ననుదా ల్తేము రాదు. *అగ్న ఇన వరుణ. ఇచట నిన శ్చామునప్‌ 
గాని వరుణ శబమునకుగాని పదముకం టు పరమగు నామ న్లికమున కనువాత్త్‌ 
విధాయకమగు, ఆమ న్సితస్యచ (8-1-19) అను నూ[క్రముచే ననుదా త్రము 
రాదు, శ సర్వదా రథ బేవ, నని ఇచట చేవ అనుదాని కవిద్యమానవద్భావ 
మున్నను దానికి పూర్వమందున్న రత అను పదము నాాళయించి నసా దేళ 
మగును, **ఇముం మే ౫ శభేయమునే కుతు।ది'” అను మ న్రమున నామ నిరతము 
౧ దీ వ 
లగు, గే, యమునే సరస్వతి మొదలగు పదములలో యమునే అనుదాని 
కనుదొ తేమ చేయున పుడు, గే అనుదానిక్కి సరస్వతి అనుదాని కను 
చా ల్తేము చేయునపుడు యమునే ఆనుదానికి నవివ్యమానవచద్భావమున్న ను, 
మే అను పదము నా(శయించి, “యమునే సరస్వతి కతు, దిషదములకు ఆమ నం 
య అయి 
తస్యచ అను న్నూతీమువే ననుదాత్తము (పా ప్రమగుచున్నది. మూలమున 
par.) జీ 
నిఘాతః అనుచోట (పా _ప్పః అని యధ్యాహారమును చేయవలయును. యమునే 
సరస్వతి పదముల కనుదా త్తేము (ప్రవ ర్హించును, పాచాదిస్థమగుట చే, శుతు ది 
పదమునకు నిఘాతము రాదు, ఈ మూడింటి కనుడా ల్తీము (పా ప్తమగుటనలన 
“(పా ప్త అను పదమున కధ్యాహారము చేయుటచే, సశ్వేషాం, అను బహు 
వఛన మసం౫గ తము గాెనేరదు, 
* 415. నామ న్లితే సమాగాధికరణే సామాన్య వచనమ్‌, 
(8.1.18). న. ఆమ చన్లిషతే, సమానాధికరణ్కే సా 
మౌన్యవచనమ్‌ ! (ఆను న్లిత్తమ్‌, అవిద్యమొననత్‌) 


విశేష్యం సమొనాధికరనే ఆమ చి) లేపశే 
'నావిద్యమౌనవత్‌ స్యాత్‌ | వాళే దయాలో నః షా 
హీ! అగ్నే లేజస్విన్‌ || 


415. సమౌనాధికర ణీ అనునది బహు వీపి (సమొనం [అధికరణం ఆరః 
యస్యతన్మిన్‌ ) సమొచనాధికరణమన be బోధకము, సామాన్య వచనమ, 
అను పదమునవ విశేష్యమని యర్లము, విశేషణ నునునది యర్త సీదమగును,. 
ఏళార బోధకము విశేషణమానగు నామ న్రింభము పరమగునపుడు వి-శేష్యోమవిద్య 
మానవద్నావము నొందదు. హాశే దయాలోనః పాపి. ఇచట దయాలో అను 
పశీస ణము పరమగునపుడు విశేష్యమగ్కు వాలే అనుదాని కవిద్యమానవద్భావము 
జేనంధున నసాబేళము వచ్చెను. అగ్నే లేజన్విన్‌, ఇచట ఆగ్నో అనుదాని 
క్షవిడ్యమానవజ్భావము లేదు గాన, తేజన్విక్‌, అను చానికి * ఆమ నింఠస్య * 
ఇన పజ్నాక్షనునే సనుధ్యార్తవుగును. 


నూ, 416, 417] నాల న్స పుంలిబ్ద (పకరణమా 279 


* 416. విభాషితం విశేషవచ శే. 81.74. విభాషితమ్‌! వి 

“శేపషవచ సే; ( నేతెఫిన్నం వూర్యనూ త్రమ్‌ 
అ కభాప్యమ్‌। బహువచశమితి వమ్యూమాతి | 

బహువచనా స్తం వి శేష్యం సనూనాధికరతో ఆమ 
| న్స) తే విశేప నేప లే అవిద్యచూనవచ్వా | యూ, 
తాత 
యం (పభ భవోడేవాళశ్ళకణ్యాః | యుస్మాన నే వోభ 
జే ఇతివా! ఇహాన్వాదేశే2-పి వెకల్పికా ఆదేశాః | 
సుపాతళీ | సుపాద్‌ | సుపాదౌ । సుపాదః | నుపాదమ్‌ | 
సుపాచదా ॥ 


416. విశేషవచనమన విశేషణము. ఈ నూ(తీమున, బహువ చనపదమును 
ఇెప్పవలయునని భాప్యుకారుడు చెప్పెను, _ఏశార్భకము ఆమ న్లింతము నగు 
విశేషణము పరమగునపుడు బహువచనా న్తమగు విశేష. మవిద్యమాన సదృశము 
వికల్పముగ నగును. పూర్వనసూ[తముచే నిషేధము (ప్రాప్తమగుచుండ వికల్పార 
మి న్యూతేము, యూయం (పభవః...ఇతివా, ఇచట నవిద్యమౌానవద్భావము చే 
నన్వాదేశ మందు నాదేశముల. పీకల్పము? నే (ప్రవర్థించును. సుపాత్‌ , సుపాద్‌? 
(శోభనాపాదాయస్య్ర సుపాద అను బహు్రీహియందు తుది యశారము 
లోపించును. పిదప సులోపము, వికల్పచ ర్త ము, 

* 417. పాదః పత్‌.. 64.180. పాదం, పతీ ((ఆజ్బస్య, 

భస్య 

పాచ్చహై నం యదబ్దం భం తదవయ 
వస్య పాచ్చబ్దన్య పదాడేళః స్యాత్‌ | సుపదః సుప 
దా! సుపాద్భా్యమిత్యాగి | అగ్నిం మస్థతీక్యగ్నిమ 
త్‌ | అగ్నిమద్‌ ! అగ్నిమఫా। అగ్నిమభ | అగ్నిమ 
చ్భా్యామిత్యాది | బుత్విగి త్యాదినూ. తేణాన్నో!' సు 
ప్యుపపచే క్విన్‌ ॥ 

417. పొద అనునది పొద్‌ అన్లుదానికి షే పస్ట్‌ వచనా న్లము. పాద్‌ 
ళబ్లమ _నమందునలిగి భ'సంజ గల యబ్దమున కవయవమగు పొద్‌ శబ్దమునకు, పద్‌ 
కై! చాజేళనుగును. ఆదొనయవమగు పాచ్చబ్దమున కనునర్గము నిర్లి శ్యమాన 
పరిభాష చే లబ మెనది. సుపదః (నసుపాద్‌ + శస సుపాద్య్భ్యమ్‌, 'సుపాద్‌ 
+ భామ దట నబ్దము .భస నం కము గానందున పదాబేళశము రాధు, 
“అగ్నిం మర్ళతి ? ఆను నర్ణమును అగ్నిళబ్దపూగ్వ కమగు మన ధాతువు కం 
క్విస్పరక్యు అము అగ్నిమథ్‌ + సు, సులోవి జళ్త చ ర ములు, అగ్నిమక్‌ . 
ఆగ్నిమద్‌, అగ్నిమఖా, ఇత్యాదుల నూహించునది. (ప్రకృష్ణ్రమష్మాతి (క్‌ 


280 శాముదీకరడాగమము [నూ, 418, 419 


ముగ నడుచువాడు' అను వ్నిగవామున గత్యర్గకమగు '(పపూర్వాఇన్బ ధాతువు 
నవ, “బుత్విక్‌ * (879) “నూతముచే గ (ప్రత్యయము. (పాళా, అని 
యగును, 

* 418. అనిదితాం వాలజ్‌పధాయాః రితి, 6_4_24. అని_ 
దితామ్క్‌ వాల ఉఊఉపధాయాః, కతి (న (నస్య), 
లోప 

_ వాలన్నానామ నిదితా మడ్జొనా ముపధాయా 
స్య లోపః స్యాత్‌ కితి జితిచ! ఉ గిదచామికినుమ్‌ | 
సంయో "గా _న్లలోపః | నుమోనకార స్య క్వీన్‌ (ప్రత్య 
యశ్యేతి వ క్వేన జకారః। (పాజ్‌ | అనుస్వార పరస 
వర్గా (బాజా! (పాఇ్బు?। (పొళఖ్ళమ్‌ | పాళా || 

418. TCE ఇత్స్‌ంజ్ఞ కః యేహాంతాని ఇది చి న 

ఇది నీ és అనిది ని; 'లేషాం ఆనిదితామ్‌. కేత్సం న నక్భిన్నములని 
యర ము, ఇదియును, వాలి అఆనునదియు నధికృతి మగు నజ్బమునకు విశేషణ 
ము నస్య అనుదానిక్కి ఊపథాయాః అనునది విశేషణము. క్రితి అనునది 
బహ్మువీహి (క్‌ చజ్‌ చ క్లౌ, శావితౌ యస్య తస్మిన్‌ ఇల్యంజ కమగు 
నికారముతో రహీతములు వాల _నృములునగు నబ్దములయొకథ యుప ధాభూతమగు 
నశారమునప్‌, కకారేత్సంజ క పత్యయముగోని, , es (ప్రత్యయము 
గాని పరమగునపుడు, లోపమగునని న కః క్షన్‌ గే ప్రక్యయా న్ల నమగు 
(పాజ్‌, చ్చ ళబ్లములోని ఇ కొరము, నకార జన్యమగుటవలన సన్‌ ఏట ల నకార 
ముండును. ఆది యీ న్నూతముచే లోపించాను. (ప్రాచ్‌ అని యగును, 
ఊగిదచామ్‌ (863) నూ, చే, నుమాగమము. సులోపము, (పాన్‌. సంయో 
శా న్లస్య (065) నూ. వే చశారలోపము. సాగవని నకారమునక 
క్విన్‌ (ప్రత్యయ'స్య (879) నూ. వే, కుత్వము. ఆ_న్టరతమ్యమువలన జకార 
మగును. (పాజ్‌. (ప్రాన్స్‌ + జ. నుమ్ము. నకారమున కనుస్వార పరసవర్ణ 
ముటు. (పాళా. ఇత్యాదులు. 
* 419. అచః 6.4188 (అల్లోపజ, భస్య్ర) 


లు బన కార నత తేర్భస్యాశారస్య లోపః 
wd |] . 
419. ఆచః అనునది, ఓ అనిదితామ్‌ ” స లు కమగు నళారము 
గల. అఖ్బ్‌. థాతువునకు షష్ట సము, ' లు వ సళళ. భస ర నన 
జ్‌ క ధాతువ్షయుక త్రశరము నవ లోపమ౫ను. (ప + అచ్‌ 4+ కస్‌, 
శ్ర నీ స్లూత్రముణే ఆశారలోసము. ...ప్రఛ్‌. + భన్‌, . 


నూ. 420, 421] వాల న్ల పుంలిబ్ల (ప్రకరణము 281 
అతి ౧ 


* 420. చా, 6_3_188 (దీర్ణఖ ఆణః 


లుపాకారనకా నేఒజ్బుతొౌపశే సూర్యనార్‌ 
వర క స్యాత్‌! (౩ (పాచః। (పావా। (ప్రాళ్భ్ళ్యాన్‌॥ (ప 
త్యిజ్‌ | (పక్యష్చొ। (పక్యజఇాః | (వత్యఖ్బృమ్‌! 
ప్రత్యష్నా అదఇలి లోప వ విషయే. Ee 
యణ్‌ న్యప్రవర్త్శతే। అకృతవ్యూహా పరిఫోషయా | 
కు | పతీచా | అముమహషతీతి విగహేా పా! అద 
స్‌ ఆజా ఇ తే॥ 
420. హొ అనునది యం నకారములుగల అఖ్బా ధాతువునన 
స సప మ్యేకవచ నము, లు ప్తములణే నకారాకారములుగల ఆభ ధాతువు 
పరమగున పుడు వూర్య్వమందుక న్న అల్లుకు, దర మగును. (పచ్‌ 4 అస్‌, 
మొదలగు భపాద్య బాది (ప్రక్యయములు పరమగునప్పు డ్తీ దీర్చ ము (ప్రవ రి రిం చును, 
(పాచః, (పాదా, అల్లే పదీక్ల ములు లేకన్నను సవర ర దీస్ట్‌ముచేక చే | (పొచః 
మొువలగు రూపములు నిస్ధములగును, గాని ప్రతీదళ మొదలగు రూపముల 
న్‌ యీ నూ[త్రమా వక్యీకము, 'పాచ్‌ + భ్యామ్‌. చోః కః (880) 
నూ, చే, కుత్వము, (పాశ్చ్య్యామ్‌, ఇత్యాదులు, (పతిపూర్వకమను గత్యర్థ 
శాబల్బు ధాతువువకు క్విన్‌ (ప్రత్యయము (పత్యచ్‌ ఆని యగును. సర్వనామే 
మ (పాచ్‌' శబ్ద్బమునకువ లె ని శబ్బమునకను కార్యముల నూహింపదగును, 
'పత్యజ్‌. ప్రత్యఖ్బా. (పతి 4- అచ - అస్‌ మొదలగు అకారలోపమునక 
వివయములగు లక్ష న్రములందు, అకృతవ్యూవా పరిఫాపష చే అకారలోపమునకు 
బూర్వనున్త న్తగజ్ఞమయినను యణా దేశము (పవ రి రించదు. యణాదేశ నిమి క్రమగు 
అకూరమాక. లోపము (వినాశము రానున్నందున నిచట నకృతవ్యూవా 
పరిభాహ (ప్రవ క్తించును. చా (420) నూతముచే దీర్ధ ము, (పతీచః, పతీచా 
ఇత్యాదులు, అముమజ్బుతి (వీనిని పొందువాడు అను విగవామంద్యు ఆదస్‌ 
శబ పూర్వక మగు ను ధాతువునవ క్విన్‌. (ప్రత్యయము, ఆదస్‌ + అజో. 
ఉపపద. సమాసము, నలోపము. అదస్‌ + అచ, అనియుండ, 
* 421, విద్వద్డ వయోళ్ళ శీర ద్యఇ్నాతౌవ ప్రక్యయీ. 68.02. 
విష్వగ్లోవయో:, చ, సే, అది, ఆష్వాతౌ, వ(పత్య 
యే. ts సర్వనామ్న$) 
అనయోస్సర్వనామ్నళ్చ "కేర్యడ్యా దేళస్స్యాద్వ 
డ్రక్యయా శ్రే ఇకా పే! అద డిఅభ్ల్నొ ఇతిస్థి లే |] 
421. అది అనునది లు ప్ప (కథమాకము, వప్రక్యయా"స్తే = = నశార 
సహిత; క ot తద". అని విగహము, క్విన్‌, క్విక్‌ 
మృుదలగునమ్సి వ పత్య యములగును, అప్రత్యయే, అను పాఠమున న 


వెర్‌ 


222 శాముదీళరదాగమమా (నూ, 421, 422 


(ప్రక్యయమని యర్థము. సర్వలోపముగల క్విభాదులే అట్టివగును. ఇది అఖ్బు 
ఛాకువునన విశేషణము, విప్వుక్‌ 'దేవళబ్బముల యొక ్క_ యు 'సర్య నామము 
యొక్కయు టిసండ్ల క మనకు కధగా ముగు న్యు ధాతువు పరమగు 
నపుడు అది అను నాదేశమగును. అద స అజా, ఆనుచోట నజ ధాతువు 
క్షిన్న న నమఇటచేే వ|పక్యయా గ్ల న ఆదస్‌ శబ్బముయొక ్క_ ర 
మునకు (అస్‌ అది అను నా దేశమగును, అద ది + అచ్‌. యణాదేశయు. 
అదద్భ చ్‌, 


ఈ 422, అఆదసో2. చేర్తాదుదోమః. §8_2_80. ఆదసః, అ సేః, 
హా. ఉ, దక మః, 


అదసో౬ఒసా న్య దాత్పరస్య ఉదూతాసో 

చ మః! ఉపి (హా స్త యో సృమౌహారద్వ 
వ ఆ _నరతమ్యాద స స్వవ్యక్షోనయో ర 9'స్వః ష్‌ 
స్య దీర్ణ | 7 అముముయేక్‌ | తముముయషో | అము 
ముయజ్బుః | అముముయజఖ్బుమ్‌ | అముముయజ్ల్వ్నా | 
ఆముము ఈచ$ | అముముఈవా।!  ఆముముయగా § 
మిత్యాది | ముక్వే స్యానిస్ధ త్వాన్న యక్‌ | ఆ చ్ల్టబా 
"భేఒ న్య సబేళ స్యేతి పరిఖాపామా శిత్య పన 
ముక్యం వదతాం మతే ఆదముయజ్‌ । అఃసేః 
నళారస్యస్థా నే యస్య సః అసిరితి వ్యాఖ్యా గాత్‌' 
త్యదాద్యక్వీ షయ పవ ముత్వం నాన్య(లేతి ప్న, 
అదద్యజ్‌ ! ఉక్తంచ। వో, అదసో౭.ేః పృథ 
జకం *ేచిదిచ్చ ని ని అత్వవత్‌ | "శేచిద _్ల్యసజేళస్య 
సత్వేశేఒ.సేర్హి రి దృశ్య తే | ఇతి | విప్యగేవయోః 
కిన్‌ | ఆశ్యాటీ। అఖ్బతా కీమ్‌ | విష్వయుక్‌ | వృపత్య 
యే కిమ్‌ | విష్వగజ్బునమ్‌ | వ పత్యేయగహణం వ 
పయతి! అన్యే ధాతుగవహతో తదాది విధిరితి। 
తేనాయస్కా.రః | ఆతః కృక మోతిసః |! ఊదజ్‌' |! ఉద 
భా! ఉదజ్బుః | శసాదావచి ॥ 


492%. అదసః అనునది యవయవష ప. నము, అసేక అనునది బహు 
(వీపీ (నవిద్య శే సి; = సకారః, యస్య ది అదసః అనుదానికి విశేషణము, 
వీ అనుషోట నిశార ముచ్చార కకార్భము సశకారరహీతనుని యర్థము, ఈ, ఆనునరి 
కస్టం ములవ సమాహార దగన్ద పము, (ఉళ్ళ్‌, ఉఊళ్చ, అనయో సమా 
హోరః = "ట్స దః అనునది షే స్ప్యేకవ ఇ చనము, సశారా _మగానట్టీ అదస్‌ 
శబ్దమున కనయవమగు దకారముకం చె పరమగుదానికి ఊఉ ఊ లును ధకాళ 
మునక మళారమగునని కతా మూ? అ సరత ముసలఫ చాస్వమునక్ష సళ్లు 


సో, కలలై) వాల న్స పుంలిజ్చ (ప్రకరణము 288 


సటిను, (వాస్వోకారము, దీ రమునక, డీర్లో కారము నగును, అద ద్యచ్‌. + ను, 
ఇచట దశారద్వయ మున్నది, మొదట సేన్న ద అనునది ముఠ్వముచే, “ము? 
అని యగును. రెండవ దకారమునకోను మమకారము దానిపెనున్న ేఫము 
కుశారము నగును. సులోప కత్వాదులు (పాజ్బా శ్చామునకవ లె క 
దగును,  అముముయజ్‌ ఇత్యాదులు, శస్సు మొదలగు నజాది (ప్రత్యయములు 
పరమగునపు డల్లోప దీర్ణములు, అముము ఈ చః. ఇత్యాదులు. ఇచట నుత్వే 
మత్వము లనీదములగుటపీలన యకాడేశమురాదు. అ _్షరజ్ఞమయినను అచః ఆను 
లోప విషయమున అకృతవ్యూవా పరిభాష చే, యణా'డేకీము రాదు. 


అద।ద్యచ్‌ కబ్బమున, ముత్యము విషయమె, ' *అ న్స నాభి. tees 
..ఆదముయజ్‌ ” అను వాక్యమును మతా నరమును చెప్పుచున్నాడు. ఆ నస 
(క స్త్‌ సదేశసి సెర్థవ (ఆ _న్వ్టవర్మ్మవ మునక బాధయన గా కార్య మా పు 
మగున పుడు, అనేక ములగు ననన న్ట్‌వర్ష ములకు కార్యము (పా_ప్తమగనపు ద నని 
వర్ణముతో సమౌానజేశముగల నన న్య్యమునకేే అనా నన న్తససమిపమ న శే 
శొర్యమగును) అ న్లక్షసదేళః ఆనునడ్కి ఆనే చర్థిన సమానోజేఖో య'స స్య ఆను 
వ్యిగపాముగల బహ దీప * ఇతర వర్షముతో వ్యవ ధానర హిత మగు న Er 
నమాపమని మ్‌ దీనికే “అన సనవికానే 2. న నసిసదేశస్య 9 అనే 
పారా నరము" గలదు, నూ తేమున, అపసః, అనునది ననన స్థ్య శ్ర మః 
అలో న పరిఫాప చే ప పరమగు నదస్‌ శాన సవర్షమునేట్‌ 
ఊల్వమని యర్థము అభ్య మగును. అద(ద్యచ్‌ , అనుచోట దశారమూనక పరమాన 
నది అదస్‌ ౪వ నును గాదు, అదస్‌ క్లబా న్వ్యము దకారమునక పరముగాచు, 
శావ్రున నిచట న _సస్టిమునకు కార్యమప్రాప్త ప మగుచున్నది, ఆ న్య బాధే తను 
ఛరిభాష చే నిచట న న్య సమిపమగు ద్‌ ళబ్లమున శే ముత్వమగున్వు  గాజి 
(బథమను ద శబ్దమునకు ముత్వము రాదని వారియాశేయము, కావున చారిమతణుక్క 
అదముయజ్‌ . అదముయఖ్ళొ. అడము ఈచః, ఇత్యాది రూపములగును, 


b 


ఇక వా రిక కారమశీమున్సు “అ5సేక 0, దృశ శే ఇలి” తనే 
EE పదర్శింపుచున్నాడు, నూూత్రమున అసేః అనునది బహం(ైపో 
(అఃసేక (న నకారస్యస్తానే యస్యతస్య్ర అదసః అనుదానికి బశేవ ణమ, 
ఉకార సానమున అళకారముగల, ఆదస్‌ కజ్చాముయొక్క_ యవయవమునకు 
చుథనని' నూ త్రార్థ ము. కావున త్యచాద్యత్యమా గల ఆదస్‌' శబ్బమున శే ' యుల 
శుగునని వీరియాశయము, అదళ్ళ బావయవమగు నస్‌ Bee క చ్యా'చేశయు 
వచ్చుట చే త్యదాద్యత్వము (ప్రవ ర్డీ రంచలేదు గాన నీ పక్షమున నిచట ముత్యము 
పవ _ర్రించడు. అద(ద్యజ్‌ , "మొదలగు రూపము లగును, అసేక శనూోపాళ్సు 
“జోళ్ళు ర్రీ గ తిచేనీ అం దత మనా శాప్పుటయందు నూతే ఆాత్సగ్యమున్న :టజాక్రీఖ 
కులులో. చెప్పబోవు వోకవా రమే (ప్రమాణము. శావున వ్యా బ్ర ఖ్య్యచ్వ కునికి 
మాణనిద్ధమ. లమ్యుమసారముగ వ్యపస ఇయవరియను, లోక వా స్థా 


2861 కాముదీళరదాగమము (సూ, 422 


“ అదపో,.,...ఇతీ”% అఆదస్‌ శోబ్బమురొక టిసంజ్ఞ కమునక'ద్యా'దేశము 
చేసినపుడు అద(ద్యచ్‌ అని యగును. కృప ధాతువుసకు యజ న్గమగు చరీ 
కృష్య తే, అను రూపమున, రీ బుశారముల ెండిటికిని, కృపోరోలః 
(8-2-18) నూ, చే లత్వమువచ్చిన, చలీక్లష్య తే అని అయినట్లిచటను 
దశారద్వయమునక ముఠ్వమగునని కొందటీ మతము, *అన న్ల్యబాధే” ఆను 
పరిభావచే నిచట దశార శేఫములే ముత్వమని మటికొ ందటి మతిము. అసేః 
అనుచోట బహు వీపీ నా్యళయించుటవలన నిచట త్య దాద్యత్వము రాక పోవు 
టే ముత్వ మే రాదని మరికొందణి యాశయము, ఇది కారిశార్భ ము. అశ్యాచీ, 
అనుచోట నళ్వశబ్బమున క ద్యా దేశమును వారించుటక, అద్యా'దేశ విధాయక 
నూ[ఠత్రమున నిష్ట గేవయాళ్చ, అనునది యావళ్యకము. విపష్వగ్యుక్‌ , ఇచట 
న(చ్యా దేశమును వారించుటక్కు ఆజ్వాతౌ అనునవి యావళ్యకము, యుక్‌ 
అనునది. క్వ్‌న్న _న్తమగు యుజ ధాతువు, 

వ్మపత్యయే అనునది లేనిచో ల్యుడ నృమగు ను ధాతువు పరమగునపు 
డును విప్వగ ఇ్బనమ్‌ అనుచోట న్యా దేశము (పస క్తమగును. ఆద్యా దేశ 
విధాయకనూ[త ము క్రీరపదాధికార స్థమపట చే “నఖ్బు రూపమగు ను త్తీరపదము 
పరమగున పు డ ద్యా దేశమగునని యరమగును. అఆముముయజ్‌ , ఇ త్యాదులలో 
నష్బ్బు ధాతువు క్విన్క్విబ _నమగునపు డే యు త్తరపదమగును, గాని విష్వగఖ్బు 
నమ్‌, ఇత్యాదులలో ల్యుడ న్తమెనపు డబ్బు ధాతు వుత్తరపదమగుట సంభ 
వించదు. కనుక వ్యప్రత్యయే, అనునది వ్యర్శ్యమై మిగిలిన న్యూ త్రిములందు ధాతువును 
(గహించునపు డా ధాతు వాదియందుగ లదానిని బోధించుననుట లో జక 
మగును, ఈనూత్రేమున మొతము వ పత్యయే అని యుండుటచే కేదాడి 
(గవాణము కలుగదు, - లేనిచో తదాద్శ గహణము క ల్రెడిని, అఖ్బు ధాతు వాది 
యందుగల యు త్తరపదము పరమగునపు ద(ద్ర్యాచేళమగునని ఆస్టవమయ్యడిని, 
విష్వగబ్బునమ్‌, ఆనుచోట దోషము (పస క్షమగునని భావము. ఇట్లు సీదమయి 
నదే మూలమున అన్యత్ర, అనునది, * ధాత్సుగ...ధిః* అనుదానికి ఫలము £__ 
షం ఇచట, కారళబ్దము పరమగునపుడు ఆత:కృకమి ” (161) 
నూ, చే సత్వమగును. లేనిచో “నిత్యం సమాసే” (160) నూూత్రమునుండి 
యనువృ త్తమగు సమౌస్మగహణముచే ను క్రీరప జ్కే అనునది యాత్నీ _ప్పమగును, 
కృధాతు రూపమగు ను త్తరపదము పరమగనప్పుజే సత్వమగునని యర్థమగను. 
ఆయస్కృృళ్‌ , అనుచోటే వచ్చును గాని అయస్కా_రః అనుచోపీ రాక 
పోవును. నూత్రేమున అ(పత్యేయే అని పాళాన్సరము గలదు. దానికి, 
'ఆవిక్యమాన (పక్యయమని రర మః కిన్‌ క్విన్‌. మొదలగు (ప్రత్యయములు 
నిత్యముగ లోపీంచునవగుట చే వి srs కావున నది  వప్రత్యయే ”? 
ఆనుదానిరో సమాశార్భకమగనని (గ్గహించునది. ఉదజ్‌. ఉత్పూర్వకనుగు 
నజ శాకున్రనష క్విన్‌ (ప్రత్యయము, (పాజ్‌ అను శబ్బమునపవ లె దీనికిని 


నూ. 428, 424, 425,426] వాల న పుంలిజ్ద (పకరణము 2చరీ 


జాజర 


సర్వనామస్తానమందు (స్మకియ నూహింపదగును. శస్సు మొదలగు నజాది 
(పక్యయములందు విశేషమును చెప్పుచున్నాడు. 
* 428. ఉదఈర్‌ , 6_4_189. ఊదః। ఈల్‌ (అ=ః। భస్య్ర 
ఉచ్చచ్లాత్పరస్య లు _ప్రనకార స్యాజ్బు శే ర్భ 
Nos స్య ఈత్‌ స్యాత్‌ । ఉదీచః। ఉదీవా। ఉద గ్భ్యా 
మి ళ్యాది il 

428. ఉద్‌ శబ్బ్లముక ౦ కొ పరమె లు పనకారమయి భ్ల'సంజ కమగు 
నణఖ్బు ధాతువుయొక్క_ అకారమునక ఈ కార మౌ'జేకమగును. ఆద్‌ -- అచ్‌ 
+ అస్‌, ఉదీచః. ఉదచ్‌ సా భ్యామ్‌,. వాలాది విభ కలు పరమగునపుడు 
భనం లేకపోవుట చే నీత ము రాదు, ఉదగ్భా్యమ్‌ ఇ త్యాదులగును, 

* 424. సమస్సమి. 6-8-98. సమః, 'సమి (అఖ్బతా। వప్రత్యయేే 

వ పత్యయా న్తే బ్బ తౌ పే! సమ్యజ్‌ | స 
వ్యుఖళ్చూ! సమ్యష్బాః | సమిచః | సమీచా ॥ 

424. 'సమి అనునది లు స్త పథబూకము. వ్యప్రత్యయా న్తనుగు న్ను 
ధాతువు పరమగునపుడు సమ్క్‌ అను నుపసర్షమునకు సమి ఆను నాబేశమగును, 
“ సబ్బతమజ్బుతి, అను ననన సంపూర్వ కాఖ్న్బు ధాతువుకంటు' కిక (ప్రత్య 
యము. 'సమ్మునకు సమ్యా దేళము, క త్వాదులు, సమ్యజ్‌_ సమి + అచ్‌ + అస్‌, 
త ల! సమో చః. 'సమావా, ఇత్యాదులు నిస్తే యగును, 

* 429. సహాస్యసధిః, 6.8.95. : సవాస్య | సధ్ధిః (వ ప్రత్య 

యే। అష్బు తా 
వ(,పత్యయా్తేఒఖ్బుతాప శే | సధ్య ఇజ్‌ i 

425. వ ప్రత్యయా న్షమగు నఇబ్బ ధాతువు పరమగనపుడ్కు సవా అను 
నవ్యయమునకు, సృధ్ధి అను నాడేశమగును. (సవ ఆజ్వాతి) సవా పూర్వక 
మగు నఖ్బు ధాతువునకు క్విన్‌, (ప్రత్యయము, సృధ్యాదేళ యగాదేశములు, 
సధ్యజ్‌ . అ ములచే స్మధ్ధిచః ఇ త్యాదులగును. 

ఈ 426. రస స్తిర్యలో పే. 6.8.94. తిరసః। తిరి అలో పే 

pea 
ఆలుప్తాకా రే2.౫ పతా వ(ప్రక్యయా "స్తే ప కే తిర 
స స్పీర్యాజేశస్సా ల్‌! తిర్యజ్‌ | తిర్యజా! తిర్యజ్బుః। 
తిర్యష్బుమ్‌। తిర్య ఇకా! తిరళ్ళః। తిరశ్చా | తిర్యగ్భా్య 
మ్‌త్యాది 1 


ద్ద కాముదీశరచాగ మము. (నూ, 426, 42 


426. తికి అనునది లు ప్ప (పథమౌాకము. అలో్కే అనుచోట ళకం 
ఛ్యాదిపరరాపముే నకారమునకు పూర్వ మకార ప్రశేవను జేయవలయును. 
be లోప ఆలోహ్ము అన్య, అలోప; యన్మీన్‌ , సః అలోపం తస్మిన్‌ 

లోపే లోపించని అకారముగలదని యరము. ఇది అఖ్బుతొ అనుదానికి 
కేస... అలు ప్రమగు అకారముగల యజచ్టేధాతువు పరమగునపుడు. తిరస్‌ 
అను నవ్యయమునట, తిరి అను నాడేశమనునని నూ; తారము, (తిరోఒఖ్భుతి = 
అడ్డుగ నదచువాడు) తిరస్‌ + ఆన్‌ + సు. తిరజ్‌. Ey రకా. తిర్యఖ్బుః. 
తిదిఖ్బమ్‌, తిర్యఖ్చా, తిరస్‌ + అచ్‌ + ఆస్‌. ఇచట్క “* అచః* (419 
నూ, చే, నకారలోపము (పవ రి రించుట చే తిర్యాదేశము రాదు, ళ్చుత మువలన 
సశారమునకు శవర్ష మగటచే తికళ్చః అను రూపమగును. * పూర్వ। తొసిదే న 
సానివత్‌ * అను నిపేధమువలన క్పుత్వము'చేయునపు డల్లోపము స్టానివద్యా వము 
వాందదు. శస్సు మొదలగు నజూది (ప్రత్య యములం దిశే పక్రియ క, 
వాలాది విభ శ్తులందు తిర్యా దేశము వచ్చును. అజఖ్బు ధాతువులోని చశారము 
నక, చో వ, (830) నూ. చే, కత్వము వచ్చును. తిర్య గ్భ్య్యామ్‌, 
ఇత్యాదులు, 


* 427. నా౭_కేః పూజూయామ్‌. 6.4.80. న, న్‌. 
పూజాయామ్‌ (నస్య। ఉపధాయాః । లోప 


పూజార స్యాఇ్బు తేరుప ధాయా నస్వ లోపోన 
స్యాత్‌ !'అలు పనకార త్యాన్న నుమ్‌! (పాజ్‌! (పాపా 
(పాష! నలో పాభా వాద కారలోపోన!| పాఖ్బః। (పా 
పా! య. (పాజ్‌ క్రు। (పాజ్‌ షు | ఏవం 
పూజా , పత్యజ్డదయః | (తజ కాటిల్యాల్ప్సీ భావ 
యోఃః అస్య బుస్వేగ త్యాదినానలో పాభావో౭_పినిపా 
త్యతే। (రోజ్‌ | కోకా! (కుళ్ళు? | (కుజ్‌ భ్యామ్‌ | ఇ 
త్యాది | చోః కః! పయోముక్‌ | పయోముగ్‌ |! పయో 
ముచా। పయోముచః। (వశ్చేపిషత్యమ్‌।! స్మోరతి 
సలోపః। జళ్ల గచ శే! సువృట్‌ | ,సువృడ్‌ | సువృ 
శో! నసువృళ్చ' | సువృట్సు | సువృట్స్సు | వాొ॥ వ ర్త 
మానే పృషన్మహదృృహజ్జగ చృతృవచ్చ | ఏలే సి 
పాత్య స్తే! శతృవ చ్చైహెం "శార్యంస్యాళ్‌ | ఉగిత్తా 
న్నుమ్‌ | సౌ న్తమహకతఇతి ao is సం పూజ్య 
తే ఇతి మహన్‌ | మహానొ | మహా న్హః। మహాన్‌ ॥ 
మహతే $1 మహతా! మహచ్చా సమిత్యాది 8 


క27. త్తు గమ్యమానమగునపు డణ్బ్బు ఛాతువుయొక్కం ఉపధా 
నళారమునకు లోపము రాదు, * అనిదితామ్‌” (41కి నూ, చే, (పాప్త్పమన 


నూ, 427] వాల న్ల ఫుంలిబ్ద (ప్రకరణము 287 


నలోసమున కిది నిషేభము. (('ప్రకనైణ, అజాతీ = వూజయతి లెస్సగా 
వూజించుభాడను నమన (పవూ స్వకమను సూతా శాఖల్ని ధాతువుకం క 
క్విన్‌ (పత్యయము. (పాజ్‌ + స్‌, అజఖ్బుధాతువు లుప్రనకారముగఖడ్ని 
గానందున, * ఉగిదచామ్‌” (8౮08) నూ, చే నుమవాగమము రాదు. సులోప 
సంయో-గా న లోపములు. “కన్‌ (పక్యయస్య 99 (879) నూ చే, కుత్వము, 
(పాజ్‌. ఆశా. (పొక్ళుః. (పాజ్బాక్‌,. (పొఖ్చొ. పొళఖ్చ (ప్ర + 
ఆజ్‌ + అస్‌, నలోపము రాకపోవుటవలన నిచట “అఆచః*” (419 
నూ, చే, అకారలోపము రాదు. ఇ (పాలా, ఇత్యాదులు, (పాజ్‌ భ్యాక్‌ 
((పాన్స్‌ + భ్యామ్స్‌ నంయోాగా సలోపము, నకారమునక[క “*ో క్విన్‌. (ప్రత్య 
యస్య” (879) నూ. చే, సత్వము, పాజ్‌ + ను (వొ. ఉజ్లోః కక్‌ 3 
(181) నూ, చే కగాగమము, పక్వము, (పాజ్‌ మ, కగాగమోౌ భావ పశ 
మందు [పాజ్‌ షు. అని యగును. ఆగమసంబలి కోకారమునక * చయోడ్నితీయాః 
ఆనువా రిక ముచే ద్వితీ యవర్ణ ము వచ్చిన [పాజ్‌ ఖ్‌ షు అని మూడవరూపమగు 
నని తెలియునది, ఇమే పూజార్గమందు (పశ్య్ళజ్‌, అముముయజ్‌ , ఉదణ్‌ 
ఇత్యాది శబ్బములు.. [కళ్చుధాతువునప కౌటిల్యము, అల్బ్పీ భావము నరము. ఈ 
ధాతువునక్కు * బుత్విక్‌ ?’ (375) నూ, చే కన్‌ (పక్యేయమనును, ఈ 
ధాతువుయొక్కు_ యుపధ్క,  సవాజమగు ఇకారము గాని నకారజన్యము గాదు 
గావున నలోపము రాదు, చకారయోగ మున్నపుడు, “చో వః” (880 
నూ, చే ఇశారమునక కక్వ మును రాదు, ఈ వివయములు “* బుత్విక్‌ ?” 
నూ[త్రమున (కుజ అను నిపాతేనమువలన (గహీంపదగును. [కుజ్‌ , ఇచట 
సులోప సంయో+గా న్లలోప కుతములు. సంయోగా న్లలోప కత్వముల చే 
(కుజ్‌ భ్యామ్క్‌ ఇత్యాదులగును. (పయోముజ్బుతి = నీటిని విడచునది మేఘము 
పయళ్ళబ పూర్వక ముచ్‌ ధాతువుకం పె క్వివ్‌. (పక్యేయము, పయోముచ్‌ + సు, 
సులోప కుక్వెద ర్హషములు. పయోముక్‌. పయోముగ్‌,, కుత్వమ్కు పయో 
ముగా సనో. ఇత్యాదులు. (సుష్టువృళ్చతి = బాగుగ కోయువాడు సు 
వూర్యక (వళ్చథాతువుకం టె క్వివ్‌ (పత్యి మము, సువృళ్‌్‌ + ను, సులోపము, 
“సో సృంయో-గాద్యోః * (885 నూ. చే సకారలోపముు ఈ (వళ్ళ 
క్ల ఏ (295) నూ. చే పుత్వేమ్వు జ శ్వచ ర్ల పయులు, సువృట్‌ . సువృడ్‌ . 

సక్ఫోశ్చా. సువృశళ్చః. సువృజ్బా రమ్‌. (సువృక్‌ షు భామ సంయో గాడి 
లోప షత్వేజ చ్‌ షములు, సువృశ్‌ “౧ సు, సంయోగాది లోపము పుత్వేము, 
జ శ వము. చ ర్త § మని వనుర పూర్వము ఆ డన్సిధుట్‌ * నూ, చే భఘడా 
గమము. డకారధకారములవ చర్హ్యము. సువృట్ప్సు, ధుడాగమాభావ పత 
శ్గుంను సువృట్‌ సు. “వర్తమానే ప పృపనృవాదృ్భృవాజ్జగ చృకృవచ్చ ”, ఇది 
ప్రఇథాది నూతము. (1) "పృషు (సేచనే (2) మవా (వూజాయామ్‌ (ఫ్రై 
ఖృళా (వృద్ద) (4) గక్ష్‌ (గమ చే ఈ ధాతువులకు వర్తమౌనకాలమున శతి 
(ఫ్రశ్యయభనగును. పృపబ్బవా భాతువులకు గకాభావమ్సు గమ్‌ ధాతుఖ్సవుక 


2188 కాముదీశరడాగమము (నూ 427, 428 


జగాదేశము నిపాతనమువలన సీదించును. పృవత్‌ , నువాత్‌, బృవాత్‌, 
జగత్‌, అను (పొతీపదిక యు, లేర్పడును, శతృవల్‌. , అను నతిదేశమువలన వీనికి 
శతృ (ప్రత్యయా న్లమునకువలె శార్యములగును. మవ్యా తే అ పూజ్య లే, ఇతి 
మహాన్‌, మహత్‌ +ను, శతృవచ్యా వాదిచేళశమువలన నర్వ నాధ నంట 
సి త్త్వ్వ (ప్రయుక్షమగు నుమౌగమమ్కు ఊగిదచామ్‌ (168) నూ, చే" నగును. 


కక స్పా చ మహాత [| ?) (815) సూ, చే, దమ్ము సులోప సంయోా గా న లోప 
ములు. మహాన్‌. మహడ్‌ + జె. నుమోగము దీర ములు, మహానా, ఇమే 


సర్వనామస్టానమున, నును దీర ములగును. హీ మహేన్‌. దిర విధాయక సూత్ర 
మున, అేంబుద్ధె అని యుంటుటవలన నిచట దీరృము రాదు! 


ఉ 428. అత్వస న్తస్య చా౭_ధాతోః. 6_4_14. అకు, అస 
నస్యం చ అధాతోః (ఉపధాయాః దిర్దఃః అసం 
బుద్దా సొ 

థి 

అత్వ న్త్‌స్యో పధాయా దీర స 
సన్షస్య వాస సంబుస్టై ఛూ పశళే। రం నిత్యఇ్బు ను 
మమ్నాధిత్వా వస బా దీర స్తతో 
నుమ్‌ |! ధీమాన్‌ | ధీమనౌ | ధీమ న్స నః | -ఫాద్ధకుక్‌ | 
శసాదా మవాద్యత్‌ | "ధాతోరప్యత్వ స్ప చ్చస్య దీర్ణ 8 | 
గోమ న్స మిచ్చతి, నోమాని వాచరలీతపా క్యజనా 
చాచారక్విబన్తాద్వా క రి క్లిప్‌ 1 డఊగిదణచా నితి 
నూ, తేజ జ్ఞృవాణం నియమా క ధాతోశ్చేదు 
గి త్కార్యం, తర CERCA రీవేతి | లేన, (సత్‌, ధ్వ 
శ్‌, ఇత్యాదోన ఆధాతో౭తితు ఆధాతుభూత 
వూర్వస్యాపి నుమర్భము కు; నోచూన్‌ ! గోమనా | 
గొమ న్లః। ఇత్యాది । భా తేర్ణ వతుః। భవాన్‌ | భవన | 
భవన శత నృస్యత్వత్వ స్త న త్యాభావాన్న దీర్గ! 8 
భవతీతి భవన్‌ ॥ 

425. అశు, అనునది లు _స్త పస్టున్టిన్ద నము ఇకక కో కారము గల 
(పత్యయమున కనుకరణము. ఇది వ్‌ అబ్బపి శేషణ మగుటచే తద నబోథకమగును, 
ఆ ధాతోః అనుచానిని విభాగము చేయవలయును. యోగ విభాగ సామర్థ్యము 
నలన నిది యవ్యవిహితీమగు, అస న్స + అనుదానిే (పతిశే చేధము. లక్వ న న 
నుగు నబ్ద్జముయొక ,_ యుపథవ, ఛాత్వవయవ భిన్న మగు, అస్‌, అ న్నమందుగల 
యబ్బముయొక్క_ యుపధకన్కు సంబుది భిన్నమగు "సు ప్రత్యయము పరమగు 
నపుడు వ్‌ మగునని నాశనము, ధీరస్యా నీ అను క మందు ధీళబ్దమునళ్తు 


నరా, 428] వాల స్స పుంలిజ్ఞ (ప్రకరణము 289 


మతువ్‌ (ప్రత్యయము (తదితము. ధీవుత్‌ + సు. పరము నిత్వమునగ్కు “ ఊగిద 
బామ్‌ * నూ. చే, విహితమగు నుమాగమ మిద కీ (పాప్తనుగుచున్నది. నుమా 
గమము (పవ ర్తి రించిన, నుపథ యచ్చు గానందున దీర మృషా ప్త పమగును, గాన 
దీర ర విధానము. వ వ గావలనీయుండును. స దీర ర విధాన ను. న్ట్‌ము 
వరీన మొదట పర్‌ ము తరువాత నువూగవమమునగును, లేప సంయోగా న్ల 
లోపములు, ధీమాన్‌. అఆసంబుడౌొ, అని యనుటవలన, హేధీవన్‌, అనుచోట 
దీర ము రాదు, సరరనామూల మున నుమాగమము (ప్రవ ర్తి రించుట చే, ధీమనౌ, 
ము నః ఇత్యాదులగును. శస్సు మొదలగు విభ కలు పరమగున పుడు ధీమ చృబ్దము 
వా చృబ్దసదృళము. 
అభధాతోః అనునది ఆతు అనుదానికి విశేషణము గానందున అత్య న 
మగు ధాతువునకను దర్ప మగును. గోముచ చ్చబ్దము మతుబ సము. గోము న్లమిచ్చతీ=ా 
గోవులు కలవానిని కోరుచున్నాడు, గోమానిభాచళ ప్ర. = గోవులు కలవానివబె 
వ్యవహరించుచున్నాడు, అను నర్గమందు క్యచ్‌ (ప్రక్యయా నము గోమత్య 
ఆచార క్విబ నమ గోమత్‌ ఆని యగును. కర యక క్విష్ప్రత్యయముచే గోనుత్‌ 
అని యగును. ఇది క్విబన్స నమగుట చే ధాతువగును ఆష్బ్బు ధాతువు ఊగి త్తగుట 
వలన నుగిన్నిమి తేక మగు నుమాగమమయు నప ముగుయుండ ఉఊ గిదచామ్‌ (868) 
నూ(త్రే మున అబ్బు |గవాణము నియవమొార ము, ఊగి త్రేషప్రయు క్ష కార్యము 
(నుమ్‌ జీపులు నలోపముగల యఖుధాతువునకేగాని యితరధాతువునకు 
రాదని నియమస్వరూపము, (నంసుధ్వంసు ధాతువులవ క్విబన్తములగు (సత్‌ 
ధ్వత్‌ ) ఇత్యాదులందు నుమాగమనివ్భ త్తి నియమఫలము. ఇట్లు * ఊగిదచామ్‌ 1 
నూత్రమున నష్బ్బు (గ్రహణము నియమౌర్థమనుటవలన నే ఛాతువునవ నుమాగను 
నివృత్తి సంభవించుచుండ నా నూత్రములోని అధాతోక అనునది వూర్వమ 
ధాతువుగాక నిపుడు ధాతువగుదానికి (నామధాతువునక) నుమాగవుము కొట 
కణను. కనుక (ప్రకృతమున క్వ్‌బన్త గోమత్‌ శబ్దమునకు నువొగమము ' నిశ్శంకే 
ముగనగును. " గోమౌన్‌ , గోమన్తౌ, ఇత్యాది రూపములు నీద్దములగున. భా 
ధాతువుకంట్కు భాతి అను నర్ధమాన, డవతు! ప్రత్యయము చేనీనచో, భవత్‌ 
ఆను (పౌతిపదిక మేర్పడును. ఇది అత్వ నృమగుటవలన * అత్వస నస్య” 
నూ, చే, దీరము ఊగి త్తగుటవలన నుమాగమము నగును. భవాన్‌. భవనా. 
భవ న్ద్లః " ఇత్యాదులు, భూ భాతువుకం క శతృ (ప్రత్యయము చేనినచో భవల్‌, 
అను (పాతిపదికమగును. క్ట అత్వస న్లస్య 2 (428) నూ[త్రమున ఆతు అనునది, 
ఉనా కకం (పత్యయమున కనుకరణమని వెప్పుటవలన, ళతృ (పత్యయ 
ముఠా రేర్సండ్లా కము గాక పోవుట చే, శత న నమగు సీ భవచ్చబ్లమునక నా 
(ప్రవ క్రి రంచదు. ఉన త్తగుటచే సాన ముసుగును భవన్‌. భవన్దాం। భివ ధ్థ నః 
ఇక్యాథులు. . 
37 


2190 కానముదీశళరదాగమము [నూ, 429, 430, 481 


*429. ఉభే అభ్య స్టమ్‌. 6.1.5. ఊళ్ల అభ్య స్తమ్‌, (చే 
షాస్టడ్విత్వ (పకర శే యే జ్వేవిహి తే కే 
సముదిజే అభ్య స్త సం పస ॥ 


429. ద్విత్వోము, ఆజవ క క "నెనిమిదవ య ధ్యాయము 
నందును విధింపబడెను. అన స్పరస్య విధ ర్వాభవతి (పతిపే.ధొవా అను న్యాయ 
మఘుచే నవ్యవపితేమగు నాజువ య ధ్యాయములోని ద్విర్వమునే యిచట (గ్రహింప 
వలయును, జే అను పదముయొక్క._. యనున్భ త్తి తెచేశ-నీ ద్విత్వమను నను 
సీదమగుచుండ సతిరి క్షమగు నూత ములోని ఉఊ భే [గహణము సముదాయమునకు 
సరీజ్ఞాబోధః మను, అఆఅవ య ధ్యాయమున విధింపబడిన ద్విత్వముచే నిష్బన్న 
ములగు రెండు భాగములు కలపి అభ్య స ససంజ శ మగునని నూ (తార్హ ము, 
అభి ససంజొ నిమత్తీక ములగు కార్యములు సముదాయమున శే క? 
(పత్యేక మునక రావని (గహించునది. 


* 480. నాభ్య స్తా చృతుః 7_1_7రి న, అభ్యస్తాత్‌ , కతుః, 
(నుమ్స్‌ 
అభ్య సాత్పర స్య శతుర్నుమ్‌ న స్యాత్‌ | చ 
దత్‌ | దదద్‌ | దదతౌ। దదత; ॥ 


480. అభ్య _సముకంశు పరమగు శతృ |ప్రత్యయమునక నుమాగమయు 
_ శాదు. “ఉఊగిదచామ్‌” (8689) నూ. చే (ప్రా ప్తమగు నుమాగమమున కిది 
నిషేధము, దదర్‌ . దాజ్‌ ధాతునునకు శతృ |ప్రక్యయమును చేసినచో. ధాతు 
వునక డ్విత్యము వచ్చును. దదత్‌ అను (పాతిపదిక మేర్చడును. ఇది అభ్య స్త 
సంజ్ఞకమగును, దదత్‌ + సు. ఇచట శతృ (ప్రత్యయము (అత్‌) అభ్య స్థము 
కంగు పరమయినదగుటచే నుమొగమము రాదు. సులోషాదులు. దదక్‌ : 
దదద్‌ దదతొ దదతః ఇత్యాదులు. 


* 481. జక్నీత్యాదయష్ట ట్‌ 6.1.6 జక్‌, ఇత్యాదయః, 
షట్‌ (అభ్య సమ్‌ 
వడ్‌ ధాతవో-న్యే జకీలీశ్చ సప్తమ ఏ కేజ_ 
భ్య స్త ససంజాః స్యుః | జతత్‌ । జతుద్‌ | జకుకా | జత 
తః | ఏవం జ్మాగత్‌ | దరిదశ్‌ | శానత్‌ | చకాసర్‌ | 
దీధీ కేవ్యోర్డి కేపి ఛాన్స సత్యాద్య వ్రత్యయేన పరి 
పదమ్‌ | డిధ్యత్‌ 1 వేవ్యత్‌ | గువ్‌ |! నబ! గుహా 
గుపః | గుబ్బా స్రమిత్యాది I 


481. ఇత్యాదయః, అనునది అత ద్దుణ సంవిశాన బహు వీపి (ఇతి 
అదిరే సాం తే ఇత్యాదయః ఇతి కబ్బముచే జమ్‌ థాతున్ర పరామర్శింపబడున్ను , 


నా, 481,482,488] వాల చే ఫుంలిజ్బ (ప్రకరణము 291 


దీనివలన జాగ్భ మొదలగు నాటు థాతునులు [గహీంపబడును, జహ్‌ ధాతువు, 
దీనితరు వాతనున్న జూగ్బ మొదలగు నాటు ధాతువులు మొత్త మేడు నభ్య స్త 
సంజ్ఞక ములగునని హ్‌ జనూదులదాది గణములోనివి. త్‌. (భకత్షుహస 
నయోఖ (2) జానృ (నిద్రాక్షయ్సే (8) దర్శిడా (దుక్షతా (శ్ర చశానృ 
(దీప్త (9) శాస్‌ (అనుకిష్త్రా (6) దిధీజ్‌ (డి ప్తి విచేవనయోఖ (7) వేవీజ్‌ 
(శా ఈ ధాతువులవ శీత్ళ (ప్రత్యయము చేయునపుడు (పా ప్పమగు నుమా 
గమముయొక నివృత్తి త్రి యభ్య స eg ఫలము. జకత్‌ + ను. సులోపము, 
జకుల్‌, జతతా, ఇత్యాదులు, ఇ, క్వ క్‌, దరిదత్‌ , చశాసత్‌ , శాసత్‌ , 
దీధ్యత్‌ , చేవ్యత్‌ ఆను శబ్దములు. దీధీ (జ్‌ ఏ వేవీ (జ) ధాతువులు జీత్తు 
అగుటచే. నాత్మ శీపదులగును శాన వీనికి శతృ (పత్యయమురాక కొనచ్‌ ప్రత్య 
యమే వచ్చును. కనుక వీని కభ్య ee నిప్పి మోజనమను శంక 
ఖో తేరమును, de దీధివేవ్యోః.. పర ౩ చె పదమ్‌’ ఆను (గన్గముచే చెప్పుచున్నాడు. 
ఈ రెండు ధాతువులు జేదమందే [పయోగింపబడవ లెనను వరత చేయబడినది, 
ఛందస్సునందు * వ్యత్యయో బహుళమ్‌ * (లి_1.85) నూ, చే, త్య ఆత్మే 
పదమునకు మారుగ పరసె సెస్ట పదమగును గాన శతృ (ప్రత్యయము 'సాధువగును, 
దీధ్యత్‌ , 'వేవ్యత్‌ వీనికి య త్రిక యభ్య స్తసంజ్ఞ స సఫలమగును. 
నోపాయతి యను న మ పూ (రత ణు “భఛాతువునక క్షివ్‌ (ప్రత్యయము, 
గువ్‌ + సు నులోపజ శ్ల ములు, He గువ్‌, గుపా, ఇత్యాదులు, 

* 482. త్వ దాడిషు దృశో౭._నాలోచచేకష్లా. 8_2_6౧. త్య 

దాదిషు |! దృశః ! అనాలోదనే। కన్‌ | చ (క్విన్‌ 
త దాదిషూపప'ేష్వ నో. ఎశేర్ణాతోః 
క్‌ స్యాచ్చాత్‌. క్విన్‌. ॥ 

4892. ఆనాలోచౌనే = న ఆలోచనమ్‌, అనాలోచనమ్‌, తన్నిన్‌ , ఇచట 
ఆలోచన శోబ్బమునకు స క. మము త్యదాదు లుపషదములుగ 
నున్న పుడు aa గానట్లి దృళ్‌ థాతువుకంక్కు కన్‌, క్విన్‌. (ప్రత్యయము 
లగును. Wr ముపపదమగున పుడు, ద్భక్‌ ధాతువునవ కిన్‌. (ప్రత్యయము, 
పిదప నుపపద సమాసము వచ్చినచో, తద్‌ + దృక్‌, ఆని యగును, ఇట్లుండ. 

* 488. ఆ సర్వ'నాన్ను 8. 6.8.91. &| Ch (దృక్‌ 

దృళవతువు) 

సర్వ నాన్న ఆకారోనాేళః స్యా గ్‌ దృ 
శవతుషు | కత్వస్యా సిద్ధ కార్య శ్చేతిః తస్య 
జ ్వేన దః। తస స్య వ క్యేన గః తస స్య చ క్ష్వైన పే 


కః! తొద్భక్‌ | తాద్భగ్‌ | తాద్భృశ "| తాద్భృళః | న్న 
త్వాపవాద త్వాత్కు_ ల్వేన ఖకార ఇతికై యట _ వా. 


a6 కొముదీ శరచాగముము (సరా, 482, 488 


రదత్తాదిమ లేతు చర్వ్యాభావప మే, ఖఏవ రా 
త నతు గః। జ శం ప్రతి నత్వ స్యానిద్ద త్వాత్‌ | 
గాదిభ్యోయ దితి నివైళాన్నా ఫిద్ధత్వమితే వా బో 
ధ్యమ్‌ | వశ్చేతిషత్వమ్‌! జశ్ల గచ Fg విట్‌ 1 విడ్‌ | 
వికె! విశ! విళమ్‌ ॥ 


488. సర నామ్‌ బమునకు దృక్‌ దృశవతులు పరవ గునపుడ అకార 
మచ్చాదేశమగును. తద్‌ + ద్భళ్‌, అనుచోట త చృబ్బమున కాత్వము వచ్చును, 
తోద్భళ్‌ + సు. సులోపము, తాద్భకళ్‌. ఇచట కన్‌ (ప్రత్యయ స్య, నూ, చే, 
విహిరమగు నర్వ మనీద్దమగుటవలన, మొదట, * వళ్చ భళ్ల నూ చే, 
షల్వేము, ఇదృష్‌, జక ము తొదృ్భడ్‌ . క్ష్‌ క్విన్‌. (ప్రత్యయస స్య? నూ, చ్చే 
పర్వము. వావసానే నూ. చే, చర ము, (పడ, గ్య శాం శాద్భక్‌, 
తాదృగ్‌ , తాదృశ్కా తాదృళః, ఈ వళ్చభళ్ద” నూ. చే విహితమగు పత్య 
మునక * క్విన్‌ (పత్యయస్య కః” సూ. చే విహితమగు కుత్వ మప వాదమని 
శాయట పహారద త్తాదుల మతము. వీరియా-ళయమిది. కిన్‌ (పత్యయస్య కేక 
నూ త్ర స్థానమున, 66 ద్య క్విన్యతః 09 ఆని న్యాసముచేసి దృష్టః, ఆను పదము 
నధ్యాహారము చేసినచో చేనికంు క్విన్‌ (ప్రత్యయము దృస్టమగనో దానికి 
వత్వమగునను బహు వీపీ సమాసఫలము తం, నధిక మగు (ప్రత్యయ 
(గవాణనునలన, ‘క క్విన్‌, (పత్యయో యస్మాద్యస్మాత్‌ అను వీప్పాగర 
బహు వీహీ నాశయింపవలయును, క్విన్న న్హములన్నియు నీ నూ తమునకు 
అక్ష్య్యుములగును,. తఆతాదృశాదిలతమ్య విషయక మగు లమణమ చరి తార్థమగుట చే 
నపవాదమగునని ఈ మతమున, తాద్భళ్‌, అనుచోట పుత్వమును బాధించి 
సత్వము (ప్రవర్షించును. ఆ న్హరతమ్యమువలన ఖకారమగును. చ ర్వ పతీమున, 
. అాదృక్‌. చర్వాఫావ పక్షమున ఖకారమే శుతమగును. శాదృ్భఖ్‌ . జళ్త చో షమును 

ఒణీంచి కుఠ్వ మసిదమగుటవలన నిచట జ శ చృయుచే గకారము రాదు. “దిగా 
దిభ్యోయత్‌ * (4.8.5 న్మూత్రమున క్విన్న న్నమగు దిక్‌ శబ్దమునకు జళ్ల్యు 
నిక మువలన జళ _శ్త్వమునుగుజించి కత్వ మసీదము గాదు. కావున జు శ్లో చ్ర్వముచే 
శొదృగ్‌, అను రూపముగూడ సాధువగుననియు చెప్పవచ్చును, విశతి అను 
వ నుండు, విశ ధాతువుకం ళు క్వివ్‌. (ప్రత్యయము. విశ్‌ (సు, సులోపము, 
66 'క్పోధ్రక నూ చే, షత్వము, జ క్త్వచ రృ ములు, విట్‌, విడ్‌, విశా, 
దిళోక ఇత్యాదులు, 


నివ :___క్విన్‌ (పక్టయస్య 2 ఆను నూ తములోని (ప్రత్యయ[గవాణము 
బహు వీహీమాత ఫలక మేయని భావ్యమండు వెప్పుటవలన, వీప్సాగర్భ 
బహు విహ్యా|శ్రయణము ఖు | శావున దధ్భక్‌ ౪ ఇశ్యాదులందు 
నత్వము' " చళళర్థ మగుటవలన పథ్యము. ఫత్యాపఇాడదనునుట సరిగాదు. 


నరా. క్షలీ4, 485) వాల స్ప పుంలిబ్ల | ప్రకరణము ష్ట్ర 


ఈ యాళయమును సూచించుటకే మూలకారు డిడి కె యటాదుల మతమని 
చెప్పును. 
* 484. నశేర్వా 8-2-68 నశే వా (వః అ వే పదస్య) 


నే; కవర్లో నా దేశో వా స్యాత్పదా "నే | 

నక్‌ | నగ! నట్‌ గినడ్‌ ; నశౌ। నళః! నగ్భ్యామ్‌ | 
నడ్‌ భ్యామితా నది! [| 
484. పదాన్నమున నళ్‌ ఆనుదానికి కవన్హాదేళము వికల్పముగ నగును, 
న్‌ + సు, సులోపము. ఈ పక్య మనిద్ధమగుఏ చే, ష్‌ (వళ్చభళ 5 సూ చ్చే 
నరు జ శ్త్వ్‌ము; నడ్‌ పిదప కుత్త కము జే గకారము. చ శ్వ వికల్పమ్ము 
అనగా తాద్భళ్‌ శబ్రమునకువ లె హు. పృద గాక లగును. నక్క్‌ వగ్‌ =. 
కత్వాభావపకమందు పషత్వేజ శ్వా చ రృ పిములు, నట్‌, నడ్‌, నక నక 

నగ్భా్యమ్‌, పక్షమందు నడ్భ్యామ్‌, ఇత్యాదులు. 


* 485. స్పృళో౭_నుద శే కిన్‌ లి_2_58 స్పృృళః, అనుద శే, 

క్విన్‌ , (సుప 
అనుద కే సుఫ్యుపప స్ప ేః కిన్‌ స్యాత్‌! 

ఘృత 'స్పృక్‌ | ఘృత స్పృగ్‌ | ఘృత స్పృృశ"। ఘృతస్పృ 
శ్చ! న యస్మాదితి బహు, విహ్యా శ్రీయ 
శాత్‌, క్విష్యపీ కుత్వమ్‌ | స్ప! వడగ ళా; (పా 
గ్యత్‌ | కోధ్బుపా (పాగ ళ్ల $' ఆస్మాద్ద్భ త్వీ గాదినా 
క్విన్‌, డ్విత్వమనోదా తత్వం చ నిషాత్యతే | కతా 
త్పూర్వం జీను దః, గం, కః! ధృష్లోతీతి దధృళ్‌ | 
దథృగ్‌ | దధృపషె।; దధృప.ః। దధృ గ్భ్య్యామిత్యాది ! 
రత్నాని ముష్టాతీతి రత్నముట్‌ | రత్నముడ్‌ | రత్న క 
ముషాొ | రత్నముష.॥ | పుడో్ళ్యూలుక్‌ | వట్‌ | పడ్‌! 
పుడ్భిః | షడ ఫీ (2) షట్‌ చతుర వ్‌ *ేతిగుట్‌ | 
అనామితీపర్యుదాసాన్న పుత్వ నిషేధః! యరోనునాశీ 
కఇతి వికల్పం బాధిత్వా (పత్యయే భాహాయాం 
నిత్యమితివచనా న్నిత్యమనునానీక 8 | షళ్థామ్‌ | షట్‌ 
త్సు! షట్‌! తద చన్లనిధిః | పరమసటో | పరమష 
కామ్‌ | గాణక్వేతు (పీయహషః ! [పీయషసామ్‌ | 
టిత్వంద్రతి వత్వస్యానిద్ధ త్వాత్‌ ససజాపోరురితి రు 
త్వమ్‌ i 


శేరి. దక కబ్బ భీన్నమగు సుబ _నమపపదమగునపుడు స్ప ధాతు 
శం టె క్విన్‌ (పత్యయమగును. ఘృతం స్పృళతీ అను వి[గవాహమున “ముత్తు. 


శరీ ' కాముదడీశరదడాగమనమము (నల. 486 


వూర్వక స్పృృళ ధాతువునక క్విన్‌ (ప్రత్యయము, ఘృతస్పృళ్‌ + సు, సులోపము 
తాదృ్భక్‌ శబ్బమునకవలె పష, డృ గ, క, లగును. ఘృత స్పృక్‌ , ఘృతస్పృగ్‌ , 
ఘృతస్పృళా. ఇత్యాదులు, స్ప తి (తాకచున్నాడ్రు)ు అను సమాన సళ 
భాతువుకం టె క్విన్‌ (పత్య్టయమగును, కిన్‌ (పక్యయస్య (879 నూతేమున్క, 
క్విన్‌ (పత్యయస్య, అనునది బహువీహియని వ్యాఖ్యానము చేయుట చేతను, 
ఘృత స్ప క్‌: అనుచోట క్విన్‌ (పత్యయము దృష్రమగట చేతను, స్ప్ఫళ్‌ అనునడి 
క్విబ న్త మైనను కుతంము వచ్చును. పూర్వమువ లె, షు డ్య గ క, లగును, 
సృృక్‌, స్ప్ఫగ్‌. ఇత్యాదులు, ఇిధ్బ పా (పాగ క్యా ధాతువుకం కె, 
బుత్విక్‌ (875) నూ, చే, కన్‌ (పకే్టేయమ్ము ద్విత ము, అనోదా త్తు, 
నిపతింపబ డెను, దదృష్‌. సు, సులోషము. జ శ్లో షమును సణీంచి "కత 
నునీద్దమగుటవలన జ త శ్ర్టోముచే డకారమ్ము పిదప కుత్వముచే గకారము చర ర్వ 
ముచే కళారనమ్యు వచ్చును. దధృ్భక్‌ 3 దధృగ్‌ , దధ్భషా ఇత్యాదులు, రత్నా 
నిముహ్రైతి, ఆను య. రత్నళబ్ద ఛార్వక ముప్‌ ధాతువునప క్విన్‌. (ప్రత్య 
యము, ఉపపద సమాసము రత్న ముద్‌ + సు. సులోప జశ్త చ ర్హ్వములు, 
రత్నముట్‌ , రత్నముడ్‌, res ఇత్యాదులు. ష్‌ శబ్దము నిత్యే బహువచ 
చా_న్దము, షన్‌ + జస్క్‌ శస్‌, పట్యో్యలుక్‌ (262) స్ట, చే జళ్ళస్స్పులక 
లుక్కో_గును. జ చచ ములు, షట్‌, షడ్‌, స్‌ + ఆమ్‌, షట్‌ చతు 
ర్భ్యశ్చ (889) నూ. చే ఆమ్‌ (పత్యయమునక నుడాగమము. పచా _న్లమగుటశే 
జ కను. షడ్‌ + నామ్‌, నపడా నాట్లోర నామ్‌ (115) నూత్రమున్గ ఆనామ్‌, 
అను పర్యుదాసమువలన నిచట స్టుత్వని షే ధము (పవ ర్హించదు, షడ్‌ + ణామ్‌, 
శామ్‌ అనునది అనునానికాది (పత్యయమగుట చే ఈ ంద్రురోనునాసీ కే 2_నునానీ 
కోదా (117 నూ. చ్చే (పా _ప్రమగు అనునాసిక వికల్పమును బాధించి, 
66 (ప్రత్యయ భాషాయాం నిత్యమ్‌ * అను వచనముచే ననునానీకము నిత్యముగ 
నగును. షడణ్లామ్‌, షట్‌ 4 సు. జశ్ల మునే డకారము. ధుడాగనుచ ర్వ 
ములు. మట్‌ త్ఫు. ధుడాగమా భావపతువందు. జశ్స్వచర్హ్వములు. షుట్సు. 
మడొో్ళ్యోలుక్‌ ; షట్‌ చతుర్భ్యళ్చ అను సూత్రము లజ్షైధశారములోని వగు 
టచ్కే వట్‌ అర కా స మందన (పవ ర్హించును. పరమషట్‌, పరమప.డ్‌ . 
ఇత్యాదులగును. "ఏ రెండు నూత్రేములందు బహువచన నిచ్రేమువలన పడర్గ్ణయ 
'ప్రధానమగునఫు డే లుక్‌ నుడాగమములగును, షడర్గ మ ధానమగున వీడు, 
ఆన-గా గొణమందు (ప్రవరి రించవు. 'పియాఃపుట్‌ యస్య (పీయషట్‌, దీని 
*ేకవచన డ్వివచనములు నుండును, (పియపు'మౌ, (పీయషమః,. ఇచట జళ్ళస్సు 
లక లుక్కు రాదు, (పియపసామ్‌, ఇచట నుడాగమము రాదు, పఠితుమి-చ్చతి 
ఆను నరముస్క పఠ (వ్యశాయాంవాచ్చి ధాతువునవ సన్‌ (ప్రత్యయమగును. 
సన్న .న్నమగు పీపఠిపు అను ధాతువునకు, కెవ్‌. (ప్రత్యయము, పీపఠివ్స్‌ అను 
[లీ వధిక మగును పీపక్షిప్‌ + బు. సులోపము ఇచట షశారము సక్‌" 


గరా, 486, 487] వాల న్ల ఫుంలిజ్జ (ప్రకరణము 295 


('ప్రత్యయములోని సకారమునక్కు ఆదేళ| ప్రత్యయయాః (218) నూ(త్రవిహితమగు 
షత్వముచే సిదమయినది. కావున నిద్కి * ససజుపోరుః * (168) నూత్ర విహిత 
రుత్వమును గుణించి యసిద్రమగుట చే సకారబుది గల్లుటవలనన్కు |ప్రత్యయలక్షుణ 
ముచే పదా నృమగుటవలననిచట రుత్వమగును.* పిపకీర్‌ ఇట్లుండ, 


* 406. ఠో్వోరుప ధాయా దీర్చ ఇకః 8_7.76 ర్యోః, ఊప థా 
యాః షా క్రి ఇకణి (ధాతోః, పదస్న, అ నే) 


ఫవాన్సస్య ధాతోరుప ధాయా ఇకోడీర్ల ః 
స్యాక్సడా సే | పిపఠీః1 పిపఠిహౌ! పీపథిషః। పిపకీ 
ర్యామ్‌ | చాళరీతి వా విస సర్జనీయః || 
486. రో్య8, అనునది ద్వంద్వము (ర్‌ చవ్‌ చ, ర్వా, తయాబ ఇడి 
ధాతువునక విశేషణము, రేఫా నము గాని వకారాన్తముగాని యగు ధాతువు 
యొక్క యుపధయనగ నిక్‌ (ప త్యాహారవర్ష మునక పదాన్సమున దీర్గ మగును, 
ఫీపరఠిప్‌, అనునది వ పదమునగుట చే నేఫక వూర్వమగు. das దీర 
మగును, శేసక విసర్ణము, పీపఠిః,. పిపఠిపూ. పిపఠీర్భ్యామ్‌. వీపరిష్‌ + ను, 
రుత్వ ద్‌ర విసర్ల ములు. వీభరీఃను. ఇచట విసర్జనీయస స్యసః (189) నూత 
(ప్రా ప్తమగు సత్వమును బాధించి * వాళరి*” నూ, చే పొమీకమగు విసర్టనీయ 
మగును. పక్షృమందు సత్వము వచ్చును. ఫీఫరీఃసు, పీపఠీస్‌ సు, ఇచట ఇణ్‌ 
సకారములక్క, వరుసగ విసర్హ నీయము, సకారము వ్యవ ధాయకమగుటవలన, 
“ఆదేశ (పత్యయయోః నూ. జ సు(పత్యయములోని సశారమునక షత 
మ్శపొ ప్ప పమగుచుండ పత్వమును విధించుచున్నాడు. 


* 487. నుమ్వి సర్హనీ యశ ర్య కి చాయే౭..పి 8.8.58 నుమ్వి సర నీయ 
శర్వ ట్ర వాయేః అపి (ఇణ్‌ కో స్క మూర్త ర న్య) 


ఏ'తెః ప్రత్యేకం వ్యవధాసే౭. పి ఇల్‌ కుభ్యాం 
పరస్య సస్య మూర్ధ నా దేళః స్యాత్‌ | ఫు త్వేన 
పూర్వస స్య పుత్వేమ్‌ ! వి ోపకీష్టు | పీపఠీఃము | ప్రత్యేకోమతి 
Bind వ్యవధానే పత్వం న। నింస్స్వ! నిం 
స్సే నుమ్‌ (గవాణం నుమ్‌ సా త అతణా ' 
వ వ్యాఖ్యానాత్‌ | తేశేవాన ! సుహిన్ను | ఫుంసు, 
తీతఏీవ' నళర్‌ (గవాకోన గతా తా, రాత్స*ే నేతి స 
లో పే విస సర్షః | చికీః | చికీక్లా | చీక 1 రోస్సుపితిని 
యమౌన్నవీ సర్లః | చికీద్దు 1" దమేర్లోస్‌ |! డిత్వ సాను 
ర్థ్యాద్దిలోపః | షత స్యానిద్ధతా ''ద్రత్వవిసర్షా | దోః | 
సోహా దోహః। పద్దన్న హా వా దోషన్‌ । దోస్ల॥ | 
దోశ! దోషః 1 దోషా | విశ (పవేళే। సన్నన్లాత్‌ 


206 కాముదీకరచాగమము £ నరా, 47 


క్లిన్‌ | చక క తృంయోగాన్త నలోపః। [వ 
శ్చేతిప.? | చళ్ళని క వివిట్‌ |! వివిడ్‌ ! వివి | 
వివికః। సో_రితికలోపః | తట్‌ | తడ్‌ | తము! తకః | 
నోరట్‌ | నోరడ్‌ | నోరత | నోరత్నుః, తకీరక్షీ భ్యాం 
ణ్యన్వాభ్య్యాం క్షి పితు స్కోోరితి న (పవ ర్హశే। ణిలో 
పస్య స్థానివవ్భావాత్‌ | పూర్వ, కానిదీ యే న ధని 
వదితి తు ఇవా నా స్స్‌! తస స్వదోష. సృంయో గాది లో 
పలత్వణ క్వేష్వితి ని నషి ధాత్‌ | తస్మా కృంయోగా న్ల న 
లోపఏవ | తక్‌ | తగ । నోరక్‌ | గోరగ్‌ | సో_రితీక 
లోపం పతి were త్‌ సంయో-గా నలో 
సః। పిపక్‌! పిపగ్‌ |! ఏవం పివక్‌। డిథక్‌। పిస గతౌ! ను 
ముపేసతీతిసుపీః:।; సుపీసౌ! సుపీసః! నుసిసా। సుపీ 
ర్భార్ధం! సుఫీఃపు | సుపీష్టు | ఏవం సుతూః! తుస సఖండ - 


చ్చ విద్వాన్‌ | విద్యాంసే | విద్వాంస: | టీవిన్వన్‌ | 
విద్యాం సమ్‌ | విద్యాంసౌ il 


న్నీ 


అ 


487. నుమ్విసర్హనీయ ళర్వ్య్యువాయే అనుచోట శర నము ద్వంద్వ 
సమాసము. పిదప, “తెర్వ్యవాయే అని తత్సురుషము. నుమ్‌ గ్రహణము నుమ్‌ 
స్టానికనున నను స్వారమున కుపలతుణము, వ్యవాయమన వ్యవధానము, ఇది 
ద్వం ద్వా నృమున (శూయమొణమగుట వే నుమాడులతో (ప్ర క్యేకముగ సంబం 
ధించును. కావున వీనిలో ననేీకములతో వ్యవధానమున్న పుడు మత్వము రాదని 
ఫలించును. నమౌగమమున కాదేశమగు నను స్వారము, విసర్జనీయము, శర్‌ 
ప్రత్యాహార వర్షములు, వీనిలో -నేదయిన నొకచానితో వ్యవ ధానమున్నను 
'లేనన్నను ఇణ్‌: కవర్లములక ౦ కొ పరమగు సకారమునక య వచ్చునని 
నూ తార్థమా. ఆ'ేళ; ప్రత్యయయోః, న్నూతమున “ఇణ్‌ కో’ అనునది పంచ 
మ్య నమగుటవలన వ్యవధానమందు షత మ(ఫా ప్త పమగణుచుండ నీ నూతమును 
చప్పిను. పిషరీ,ను. ఇచట విసర్హసీయాదేళ పతమందు నిసర్మనీయముతో వ్యవ 
ఛానముండుటవలన వత్వము వచ్చును. పిపఠీము, సత్వపతమందుు శర్‌ 
('పత్యాహారవర్శ ముతో వ్యవ ధానముండుటచే సుప్రత్యయములోని సకారమునవ 
మత్వమగును, పూర్వ'సకారమునకు_ “పునాష్ట్రః ౫ నూ చే వతంము, పీప పరీష్టు. 
నుమౌదులతో ీదయిన నొకడానితో వ్యవ ధానమున్న పు డే షేత్వమగునని 
వ్యాఖ్యానము చేయుటవలన నెనేకములతో వ్యవధానమున్న పుడురాదు. నింస్స్వ్వ 
(నింస్‌ + శ్వ నింస్సే (నింస్‌ + సే ఇందు మొదటిది నిని (చుంబన) 
ధాతువునక ఖణ్బుధ్యను పురు షెకి వచనము. రెండవది లణ్భభ్య మెక వచనము, 
ఇచట నిశారమునథను (ప్రత్యయ సకారమునవను నుమ్‌ స్థానిశానుస్వారము 
సారము. (కోడ్‌) - యా రెండును, వ్యవఢాయకములగుటచే * మళ్వేము రాదు? 


నూ, 487] వాలన్త పుంలిజ్ల (పకరణమా 297 


నూూతేములోని నుమ్‌ (గవాణయు సామొన్యముగ ననుస్వారమున కపలకుణమనక 
నున్‌ మ న్నాం మన కపలతుణ మవవలయును. ఇందు శిష్టుల వ్యాఖ్యా 
నమే (ప్రమాణము, సుహిన్స్‌ శబ్దమునకు సష్టరూ బహువచనమునందు 
(నుహీిన్‌ స్‌ + ను సంయోగా న్త భోపముచే (పాతిపదిశా న న సకారము 
లోపించును. సుహిన్‌సు, అని యగును. ఇచట నుమాగమముతో వ్యవధాన 
మున్నది గాని నుమ్‌ స్టాని కాను స్వారమతో వ్యవ ధానము లేనందున షత్వము 
రాదు. పుమ్‌స్‌ కబ్బమునవ స బహువచనమునంద్కు (ప్రంస్‌ +సు 
సంయోగా స్థలోపముచే (పాతిపదిక నకారము లోపించును. ఇచట ననుస్వా 
రము మశారసానిక మనట చే షత్వమురాదు. చె వ్యాఖ్యా నమున క్షిట్రి టై స్థలము 
లందు పుత్వనివృ త్తి తిణయీ ఫలము, నుష్‌ గ్రహణ మిఃక ప్రై యనుస్వ్యారమున వప లత్‌ణ 
మగుటచేకను శర్‌ (పత్యాహారమున సామాన్యమగు ననుస్వారమున కే (ప్రవేశ 
ముండుటవలనన్కు శర్‌ (గహణముచే నుమ (గవాణము గతార్గ ముశాదు, వర్‌ 
. శ త్యాహారమున ననుస్వారా దులక పాకము చేయబడినదనుట చే నిచట నుమ్‌ 
గ్రహణ మనుస్వారమొత్ర మున కపలషీణమనినవో ళర్‌ (గవాణముచేత చే 
గతార్భమగుటవలన నుమ్‌ పదము వ్యర్థము గావలసివచ్చును. చిక అను సన్న స్త 
ఛాతునుకం"ు క్ట Ss క్వివ్‌. (ప్రత్యయము చేసిన, చికీర్ట్‌ , pe ad 
మేర్చడును., చికీలై గ్‌ సు, సులోపము. షత మనిన్దమగుట చే “ రాత్సస్య ౫ 
(281) నూ. చేసకారలోపము, విసర్లము, చికీః* చికీక్ణా, చికీక్ట (చికీక్ష్‌ 
+ ను సకారలోపము ప్రవ ర్థించిక పిన్ముట, రోోసుపీ 310) me నియ 
మమువలన రేఫక విస సర్షము రాదు, ద మేగోన్‌. ఇది ఉణాది నూత్రయు. దమ 
(ఉపక మే) ధాతువునవ డోన్‌ (ప్రత్యే యమగునని యర్థము, (ప్రత్య యములోోని 
డకార సష కము డిత్వ బామ న్రతునలనః ద అనునది భస రకము 
గాకపోయినన్వు ఆః (8 7) నూ, లక. టిలోపమగును... దోన్‌, “ఆబేక 
(పత్యయ ? (218) నూ, చే 'సకారయునవ పుత్వమువలన దోష్‌ అను (పాతి 
పదిక మేర్పడును. దోష్‌ + సు, సులోపము. షత న సకార 
బుద్ధి చే రుక్వవి సర్లములు. దో దోహా దోషః. దోప్‌ +కస్‌. ఇచట 
పద్దేన్నోమాస్‌, (229) నూ. చే, వైకల్పికమగు దోషన్నా దేళమగును. దోషా 
ఆహ్‌, ఆల్లోపణత్వములు, దోష్ట. దోప,న్నా దేశా భావ పతమందు, దోషః, 
దోష్‌ + భ్యామ్‌ = = దోవ భ్యాక్‌, “దోర్భ్యామ్‌, ఇత్యాదులగును. విశ ధాతువువక 
సన్న న్తరూపము ' వినిక అనునది, దీనికి క్వివ్‌ (ప్రత్య యముచేనిన వివిక్‌ అను 
వకారా చన (పౌలిపదిక చేర్పడును. వివిక్‌ + సు. ఇచట సాషపారికమగు 
శార్యము  (నులోపము) నకు (పవృ త్రియోగ్యత యున్న పుడు (తీపాడీ కార్యము 
(ధాతు కవర్ల మునకు షత్వకత్వములు) (ప్రవర్సించదు. కావున సాలజ్యాల్‌ భ్యః 
" ౮58 నూ. స సులోపము మొదట ప్రవర రించును. పీదప్క వివిళ్‌ + స్‌, 
“అనీయుండ్య *. 'వళ్చభ్రళ్ణ ౫. నూత విహితమగు షత్వమ్ను (శవర్ణ మునట) 


38 


298 శాముదీశరదాగమము (నూ, 48 


అనీదవముగుటవలన మొదట 'సంమయో-గా నలోపము (వివిశ్‌ ). తరువాత, షత్యము 
(వివిప్స్‌ జ శ్లగ్ణచ ర్హ్యములు. వినిట్‌, వివిడ్‌, వివిక, వివిషః ఇత్యాదులు, 
తక్టూ (తనూకర జే ధాతువునప క్వివ్‌ (ప్రత్యయము తత్‌, అను (ప్రాతిపదిక 
చేర్చ్పిడును. తక్‌ + సు. సులోపము. పదా నసృమందలి సంయోగాదిలోపము, . 
పడా న్హమందలి సంయో-గా నలోపమున కపవాదమగుట చే నిచట సంయోగాది 
యగు కశారము లోపించును. తమ్‌, జళ్త్వచ ర్వ్వములు. తట్‌, తడ్‌, 
(వెక్కు_వాడు = కంసాలి తమకే, తతః. ఇత్యాదులు, గారు తి (గోవులను 
కాచువాడు అను నర్గమున గోళబ్రముప పదముగ నున్నపుడు రక్ష ధాతువునక 
కిచ్‌. (ప్రత్యయము, నోరత్‌, త షకారా చ (పాతిపదిక 'మేర్చడును, ఇది 
రేట్‌. శ్దసదృళమగును. గోరట్‌, గోరడ్‌, నోర కూ. ఇత్యాదులు. ణిజ్వ స్తములగు 
రకీరకీ ధాతువులన క్విన్‌ (పత్యయమువలన, తత్‌, రమ్‌, అను షా స (పాతి 
పదికములగును. అచః పరన్మీన్‌ (51) నూ. చే ణిలోపమునక నవా వము 
వలన పదా న్స సంయోగము -గాకపోవుటచే నిచటమా(తము సంయోగా న్ల 
లోపాపవాదమగు సంయోగాదిలోపము (పవ ర్థించదు. *తస్యదోష స్సంయో 
గాది లోపలత్య్వణ'క్వేషు ౫” ఆను నిపే పే ధేముండుటవలన పూర్వ శ్రానీర్రై 
వేట్‌, అను స్టానివద్భావ నిషేధము (సంయో-గాదిలోపము విషయముఫీ) (పవ 
_ర్లించుననుటక వలనుపడదు. కావున నిచట షకారమునకు సంయోగో న్ల 
లోపమే (పవ ర్తి రించును. జక ద ర ములు. తక్‌ తగ్‌. (చెక్కించు వాడు 
తక, ఇత్యాదులు. నోరేక గోరగ్‌ (వత కాపించువాడు గోరా, 

విపక్ష అనునది పచ్‌ థాతువునప 'సకా (ప్రత్య 
యా_న్తరూపము. దీనికి "వ్‌ (ప్రత్యయము చేసీనచో పిపక్‌, అను సాన్త 
'పాతిపదిక మేర్పడును. విపత్‌ -- సు. సులోపము. ఇచట కకారము *చోః 
క న్యూత్రవిహిత కత్వనిప్పన్నమగటచే నిది సంయో-గాదిలోపమును గూర్చి 
యసీదముగును గాన నిచట సంయోగాదిలోపము రాదు. కాన షకారమునక 
సంయాశా న్హలోపమే వచ్చును. జ కచ గరములు, పిపక్‌ పిపగ్‌ (వంట 
చేయ నిచ్చగలవాడ్చు పీపమూ పీపక్నుః ఇత్యాదులు. ఇక, వచ (పరిభాష జ్ర) 
దవా (భస్మీకర ణే) ధాతువులకు సన్న దన నములగు వివత్స దిధత, అనువానికి 
కిన్‌ (ప్రత్యయము చేయునపుడు, వివక్‌  వివగ్‌.. వివకో (చెప్పుట కిచ్చగల 
వాడు) దిధక్‌, దిధగ్‌ , దిధతా, ఇత్యాది రూపములు [కనుముగనగుకు. 
పిసధాకువునవ వా సుద్దు పేసతి, అను నాన సుపూర్వకమగు 
వీనికి క్వివ్‌. (వ్రత్యయము ,ప్రవర్షించిన్వ సుపిస్క్‌ అను సకారా న్స (పౌతీపడిక 
మగును. సుపిన్‌ + సు. సులోప రుత్వములు. రోరుపథాయాః (శశిక 
సూ, మే దీర్చ ము, విసర్దము. సుపీః (బాగుగ నడచువాడు) నుపిసౌ నుపిసః, 
కపీకవ్యు సుటీష్టు, పి పతిమ్‌ శబ్బమునక 'సృష్టమి బహువ దనమునందువ లె నిశట 
గక కీయను కంత; సువూర్ణకతుస (ఖండన) థాళఈవ్సనష 


నూ, 488) వాల_న్ట పుంలీబ్ద | ప్రకరణము 299 


క్విబన్ల నమగు సుతుస్‌ శోబ్లమున కే (పక్రియ నూహించునది. విద (జానే ధాతు 
వునన వే త్తి అను నరమున వసు; (పత్యయమువలన విద్యస్‌ అని యగును, దీనికి 
సర్వ నామస్థానమందు గతే కృపయు క కమగు నుమాగమము సొ _న్షమవాతే 
స్పంయోగసే స్య (81ర్స సూ, వే, దీర చ మునగును. (పథమెక వచనమున "సులోప 
సంయోగా న్ల లోపములు. విదా ER (న ముగలవాడు విద్వాం సా, 
విద్వాంసః, ప పరమగునపుడు మౌా|క్ర ముప ధాదీర్హము (ప్రవ ర్హించదు, 
హీవిద్యన్‌ , 1 
* 488. వసోస్సం[పసారణమ్‌ 6.4_1831 వసోః, సంప్రసార 
ణమ్‌, (భస్య) 


వస్వ నస్య భస్య సంప్రసారణం స్యాత్‌ | 
వూర్వరూపత్వం, పత్వమ్‌ | విదుషః। విదుసా! వసు 
(సంన్వీతీదత్వమ్‌ | విద్వద్భా్యామిత్యాది | సేషివాస్‌ | 
శేదివాంసౌ | సేదివాంద8! సేదివాం'సమ్‌! ఆ న్దరప్లో 
పీడాగమః సం, పసారణవిషయే న ప్రవర్తతే? లకృ 
తవ్ల్యూహాఇతి పరిభాషయా | నేదుషః। శేదుపా! సేది 
వద్భా్య్యామి త్యాది | సా _నమవాక ఇక్య। త్ర సా _న్తసం 
యోనోపి ప్రాతిపదిక ్యువ గ ఎవ్యాలే నకు ధా 
తోః! మవా+ చ్శృ్ధ సాహచర్యాత్‌' | సుష్టుహీన స్పీతీసు 
పిన్‌; సుహీంసౌ! సుహింసః |! సుహిన్భ్యామ్‌ | సుషొ 


న్‌సు! థ్వత్‌ | థ్వద్‌ | ధ్వసా। ధ్వసః | ధ్వద్భ్యామ్‌ | 
ఏవం (సత్‌ 1 
488. వసు అనునది (ప్రత్యయమగుటవలన వన్య న్గబోధకమగును. భసం 
జ కమగు వను (పత్యయా న్త నమువకు నం(ప్రసారణమగునని సూ ర్థము. విద్వస్‌ + 
శస్‌. ఇచట సంపసారణ పూర్వరూప పత్వములు, విదుష 8, స్‌ +టా, 
విదుషా, విద్వస్‌ + భ్యామ్‌. వస్యుసంసు (లిరిక్‌ నూ, చే సకారమునకు 
దశారాబేళము. విద్వద్భా స్టీమ్‌ ఇత్యాదులు. సద్‌ (విశరణగ త్యవసాద "నేషు 
ధాతువునవ మ్‌ (ప్రత్యయమునలన సేదివస్‌, అని యగును, ఇది విద్వస్‌ 
శబ'సద్భృశ మగును, చేదివాన్‌,  సేదివాంస్తా సేదుహః నీదుసా ఇత్యాదులు, 
సంప్రసారణ విషయమున (అజాది (ప్రత్యయములు పరమగునపుడు) సేదివస్‌ + 
కస్‌, ఇ త్యాదులందు, ఆ _న్దరజ్ఞమెనను ఈ ఆర ధ్రాతుక నే న్య డ్వలాటేః (7.2.85) 
నూత విహితమగు నిజాగమము (వస్‌ (పత్యయబునక్ర అకృళవ్యూవా 
పరిభాహపచే (పవ _్థించదు. ఇడాగను నిమి క్రేమగు వకారము సం(పసారణముశే' 
నశింపనుండుటవలన నిచట నకృతవ్యూవా పరిభాష (పవ _ర్థిఠచును, కావున 
చేదుమక ఇత్యాదులే యగును, సుపూర్వక హీసీ (హింపాయామ్స్‌: కాత్కువ్రకక 


800 కౌముదీశరదాగ మము (నూ, 488, 489 
క్వివ్‌ |ప్రత్యయమువలన సుహిన్‌ స్‌ అను (పాలిపడిక మగును. సుహిన్‌ స్‌ + సు, 
నులోప సంయోగాన్త లోపములు, సంయోగా న్తలోప హ్‌ న 
నలోపము రాదు. సర్వనామస్థాే (451) నూ. చే నకారా న్స (పయు కృమగు 
నుపథా దీర మును రాదు, సుహిన్‌ , అని యగును. సా న్హమవాతః (318) 
నూతేమున మవాచ్చబ్ద సాహా ఉర్యమువలన, సా న్లసంయోగ మును (పాతి పదిక 
సంబంధియగుదాని నే (౫౧ హీంపవలయును గాని ధాతు 'సంబంధియగుదానిని 
(గహీంప వలనుపడదు. కావున సుహిన్‌ అనుచోట సౌ న్తసంయోగము ధాతు 
మన యగుటచే దీర్టేము రాదు. సుహీన్‌స్‌ 4 భ్యామ్‌, సంయోగా న్ల 
లోపము, సుహీన్‌ ఖ్యామ్‌, సుహిన్‌ స్‌ + సు, సంయోగా నలోపము, 
సుహీన్‌ సు. ధ్వంసు ధాతువునవ కీ వ్‌ \ప్రత్యయమువలన, ధ్వస్‌ అను (పాతి 
పదికమగును. 'ధంస్‌ + సు, సులోపము. వస్శుసంస్తు (385) నూ, చ్చే 
దకారాడేశము. చర్హ ము, ధ్వత్‌ , ధ్వద్‌ , ధ్వసా, ధ్వసః, ద్వద్భా రమ్‌, 
ఇత్యాదులు. ఇే (స్రంసు ధాతువునకు క్విన్‌ (ప్రత్యియా న్రమగు (ప్రస్‌ శబ్దమున 
కును కార్యముల నూహీింపదగును, 
* 489. ప్రుంసోజ_సుజ్‌. 71.99. పుంసం అసుజ్‌ (సర్వ 
నామస్థా నే, 
సర్వ నామస్థాే వివకీ'తే పుంసోష-సుజ్‌ 
స్యాత్‌ | ఉశార ఉ చ్చార అకార ః। బహుపుంసీ ఇత్య(త్రే 
ఊగిత శ్చేతిజీబర్భ 0 కృతేన వూజోడుమ్‌ సున్నితి 
(పత్యయస్యో గత్వైెనైవ నుమ్‌నీ ద్దేః ప్రమాన్‌ | హౌ 
ఫుమన్‌ 1 పుచూంసౌ । పుమాంసః। పుంసః | ఫుంసా | 
ప్రంభ్యామ్‌ ప్రుంఫిః। పుంసు! బుదుళ నేత్యనజ్‌ | ఊళ నా! 
ఉళనసా! ఉళనసః | అస్య స. వా౭_నజ్‌ నలో 
పళ్ళ వా వాచ్యః। మాఉళశనన్‌ | హేఉళన। హీఊళ 
నః। ఉళనోభ్యామిత్యాది | అసేహా। అశేవాపౌ। అనే 
వాసః; హీఅచేీవాః। అచేహోభ్యామిత్యాది! వేధాః। 
చేధసా। వేధసః 1! హేావేధః ! వేధోభ్యామిక్యాది | ఆ 
ఛాతోరిత్యు క్షేర్న దీర 81. సుష్టువ స్వే సువః। సువసౌ। 
సువసః | పిల్ణంగ్రసతే పిణ్ణగః। పిణగ్గః 1 (గ్రసు, గ్గు 
అది | 
కర సర్వనామస్టానము వివతీతమగునపుడు ప్రంస్‌ శ్రోబ్బమునకు ఆసు 
జాగచేశమగును.. వినక్షీ లే అని యనుటవలన 'సర్వనామస్తానముయొక్క_ యుత్స 
తికి వూర్వమే యా'ేశమగును, ఇది జీ త్తీగుటచే నన్వాచేశమగును. ఆదేశమున, 
తంజూర. ముచ్చారణార్థ ము గాని యుల్నేంజ్ఞ కము గాదు. బహవః, పుమ్మాంసో 


నూ, 483] వాల న పుంలిబ్ద (ప్రకరణము 80]: 
యస్యామ్‌, అను ప్మీగవామున బహుప్రంస్‌, అను నమాసమునకు ఉఊగితళ్చ 
(458) నూ. చే, జివ్‌ (ప్రత్యయము (ప్రవ ర్లించుటచే బహుఫుంసీ అని యగును, 
లిజ్ఞనిమి త్రక "కార్యములు (ప్రవ రించిన పిమ్మట "నే విభ కి వివక్షయగుట చే జీన్‌ 
(ప్రత్యయమునక పూర్వమ సుజొదేశమునక (పా ప్రీ పిలేదు. కావున నిచ్చోట 
జీవ్‌ సీదికె పూఖోడుమ్‌సున్‌, ఆను నుణాది న్యూతముచే విహితమగు డుమ్‌సున్‌ 
ప్రత్యయమున నుకార BE న తూ కళ్యకము ఫూ ధాతువునకు 
డుమ్‌సున్‌ (ప్రత్యయము చే శేసీన  పుమ్‌స్‌, అను (పాలీ పదికమగునని యుణాది 
నూ(తమున కర్భము. ఇట్లు పుంస్‌ అనునది యుగి త్తగుటవలన నే ప్రమాన్‌ 
ఇత్యాదులందు' ప న గాన పటా కక నుకారమున 
కిత్సంజ్ఞ యనావళ్యకమని (గహించునది. ఫుంస్‌ కబ్బమున క సుజొదేశము 
(పవ _ర్తించిన పుమస్‌ అని యగును, దీనికి సుప్రత్యయముు నుమౌగమము, 
సా నమహతః (815) నూ. చే నుపధాదీరము, సులోప సంయోశాన 
= ఖు నా 
లోపములు. సంయో-గా నలోప మసీదమగుటవలన నలోషము రాదు. పుమాన్‌. 
ఇమే మిగిలిన సర్వనామ స్థానము పరమగున పుడు ననుజొబేశ నుబాగమ దీర్చ ముల 
నూహింపవలయును. ప్రమాంఫౌ. పుమాంసః. సంబుది పరమగునపుడు మా 
గమమును విడిచి శేషించిన కార్యములు పథ మెకవచనీమునందువ లె నూహింప 
వలయును. హీప్రుమన్‌. ఫుంస్‌ + శస్‌, పుంసః, ఫుమ్‌స్‌ + భ్యామ్‌, 
సంయో-ా నలోపము, అను సారము, పు9ఖ్యామ్‌, పుంసు, ఇత్యాదులు, 
ఊళనస్‌ 4- సు, “*బుదుళనన్‌ ” (277) నూ, చే. అనజాదేళము. ఉఊళనన్‌, 
కః సర్వ నామస్థా నే ౫ (251) నూ. చే నుపధాడీర్లము,. సులోపన లోపములు, 
ఉఊళనా (శుకుడు ఉఆళనసా,. ఉళనసః. (వో 1 6 అస్య నంబుదెౌ చా 
2_నబ్‌ నలోేపళ్చ వా వాచ్య! ఏ ఉఊళినస్‌ శబ్దమునకు సంబుది పరమగున పుడు 
అనజాడదేశము వికల్పముగ జెప్పదగును, అనజొబదేళ పక్షమందు నలోపము 
వికల్పముగ నగునని వా _ర్హికార్ణయు. అఆనజాొదేశ పక్షమున, నలోపాొభాన పత 
మందు హీఊళనన్‌. అనకొచేపమమందు నలోపము. వచ్చునపుడుు హే: 
ఉళన. అనబాజేశాఖభావ. పతీమందు “హాఉళనః. ఉళనన్‌ + భ్యామ్‌,, 
రుత్వము. *వాళిచ” (167) సూ, చె శ. గుణము, ఉళనోభ్యామ్‌, 
ఇత్యాదులు, అ నేహళ్ళబ్దము ప మిగిలినచోట ఉఊళనస్‌ శబ్దస్త. 
దృళము. ఆఅశేహ్మా అనేవాస్కా హేఅౌనేవాః. అనేహోభ్యామ్స్‌ ఇత్యాదులు., 
జేధస్‌ శసు. ఇది ఆస నమగుట చే దధి అత్వస న్ల నస స్య? (425) నూ. చే: 
నుప ధాదీర ము. సులోప పత్వవిసర్దములు. వేధాః,: వధసా వేధసః. సంబుది. 
పరమగున పుడు దీర ము రాదు. హేవేధః. ' వేధోభ్యాక్‌, వష 
సుధాకర హా వసధాతువునక క్వీన్‌ (ప్రత్యయమువలన 'సువప్‌ "అను (పాతిపదీక' 
మగును. సువస్‌ 4 ను, * అత్వస నస్య” (428) నూత్రేమున నస స్త్వమునక్సు? 
అధ్తాతోః,. అను, ప్ర కేసుణముషలన నిది థాత్వవభయవా౭_స_గ్హ నమటనే . నిచట, 


rey శాముదీశరడాగమము (నూ, 489, 440 


ధీర్స ము రాదు. సులోప రుత్వవిసర్ల సరములు, నువః (బాగుగ నావ్యాదనము 
జేయువాడు సువస్కౌ సువస్క సువోభ్యామ్‌, ఇత్యాదులు, ఇ పిండళబ్ద 
పూర్వక (గస్సు గస్సు ధాతువులు నాటు. కిబన్నన్త నములగు, పిండీ 
(గన్‌, ఫిండగ్గస్‌ శబ్దములు, పిండ గః, ప్‌ం ండగ్గ 8, ఇత్యాది రూపములు 
గలవగును. 


వం! కాళికావృత్తి గంథమున నిది నచనరూపముగ _ పఠింప 
"బడెను, wot విరచితమగు ధాతువృ త్తి తియందు వళ ధాతు వ్యాఖ్యా 
నావ నసరమున, * సంబోధ ేతూ శనస సస్త్రీయాపకో సాన్తం తథానా నముథా 
ప్యద నమ్‌ ” అని శోకవా ర్రికముగ ఇెప్పబడియె. ఊళ నళ్ళబ్దమునకు 'సంబురి 
పరమగున పుడు సకారా నము నకారా నము, అకారా నమ మాడు రూపమే 
లగునని యరము ఛాస్యమున శెప్పబడనందున నిదె యప పదాణమే యని 
(పొమాణివలందురు. "హేఊళనః అనునొక రూపమే సాధువగునని భొష్యా 
శయము, 


* 440. అదస బె సులోపళ్ళ 72.107 అదస్క బె, సు 
లోపం చ (స్పా 

అద'స బెశాగో2._ న్వాదేళః స్యాత్సా పే 

సులోపళ్ళ! తదోస్సఃసావితి దస్య నః ఆపొ।! బ్‌త్వ 

(పతిషేధః సాకచ్‌ కస్య వా వ కృవ్యః సాదుత్వంచ | 

'ప్రతిషేధ సన్నియోగ శిష్టముత్వం తదభావే న (ఫ్ర 

వ ర్పతే। ఆసకా! అసుకః | త్యదాద్యత్వం పరరూప 

త్వమ్‌ | వ! అదసో నేరతి మతో క్వే । అమూ | 
జసః శ్రీ! ఆద్దుణః ॥ 


440. ఆదసః అనునది పష స్ట నము. జ అనునది నిక భక్లికము. ఆదన్‌ 
శప్పనునకు సు పత్యయము పఫరమగన పుడు కు కార నున్తాటేళమగున్సు నులోపము 
నగును. శు" కారము (పవ ర్తించినతరువాతే వల నము గానందున, హాల్‌ 
బ్యాట్‌ భ్యః* (258) నూ, చే సులోప మృప్రా ప్రమగుటవలన సులోపమును. 
గూడ విధించెను. అదన్‌ + సు సకారము నకాకారాదేశము. వది. తదో 
స్పస్సాభన _స్త్యయోః (888) నూ, చే దకారమునప సశారము. ' బీలోపము. 
ఇఈసొ, “*తథోస్ప్సస్సావనన _న్యయోః 3) నూత్రేవిహీలేమగు సత్వము, ముఠ్వమున 
కళ్లుఖాదమగుటచే నిచట ముఠ్వేము (ప్రవ ర్థించదు. (వా లత్వప్రతి...చ, 
ఆకచ్‌ (పఠత్యయముతో గూడిన నదస్‌ శబ్చమునక కత్వనిేధమును సకార 
_మువఫస్‌ పరనుగ నుకారమును నిక ల్పముగ" పెస్పదగునని యను; అదకస్‌ 
కజ్దక్షుయాడ్‌ తన్నర, పతిత న్యాయముే నదస్‌ శబ్చమగుటవలిన ప్రాప్త పమగణు 
కసారా దేశమున శీది నిెపేథము... ఆఅదశన్‌ + ను జ'త్వము, సులోపకు 


నూ, 440, 441] వాల్ల పుంలిబ్లు (పకరణము 808 


దకారమునక సకారము. అసకా (ప ) సన్ని యోగ శి బైానాం సవాజవా (పవృ ఆ త్రి 

సహ వా నివ్బ త్ర తిః (ఏకనూ తే విహిత ములగు కార్యములు కలసే ; (పవ ర్రించును, 
కలసే నివ _క్లీంచునుు. ఈ న్యాయమువలన చె వా ర్రికముచే presen 
నాత్యనిషేధము, ఉక్వము యీ రెండు నొశేచోట కలని (పవ ర్హించును 
గావున నౌత్వము (ప్రవ గ్లించునపుకు (అసకా) రను (పవ ర్థించదు. . బౌత్వ 
(పతిే. షేధపకమం దుత్వము (పవ రిం చును, ఆసుకః. (అదకస్‌ +సుు ఇచట 
త్యదాద్యత్వము, నులోపము, దకారమునకు సకారాదేశమ్ము 'సకారముకం శు 
. పరమగుదాని కత్వము నగును. అదస్‌ అ చెం త్యదాద్యత్వ పరరూపములు. 
వృద్ది. అదె “అదసోసేః” (422) నూ, వే నతో త్తములు, అమా, 
అదస్‌ + జస్‌. త్యదాద్య త్తే త పరరూపములు, am ఏ2 (215) నూ. 'చే, 
శీభావము, “ఆద్దుణః” (70) నూ. చే గుణము. అదే. ఇట్టుండ :__ 


* 441. ఏత ఈద్భహువచచే 8.2.81 ఏత ఈల్‌, బహు 
వచే (అదస, దాల్‌, దక మఖ 
అదసో దాత్పర-స్యెత ఈ తృా్యాద్ద స్య చ 
మోబవ్యార్థ్‌ కౌ | అమో | పూర్వ తౌ వీదమితి విభ 
శ్‌ శార్యరి ప్రాక్‌ పశ్చాదుక్వమ ల్వే ! ఆముమ్‌ ! ఆ 
న్‌ అమూన్‌ |! ముల్వేకృ శే ఘీసంజ్ఞాయాం 
నా భావః॥ 


441. బహువచన శబ్దము యాగికము (ఊక్షిర్వచనమ్‌్‌ బహూనాం 
వచనం బహువచనము, తిస్మీన్‌ ) బహుక్వ సంఖ్యాబోధకమగు నదళ్ళబ్దమూన 
కచయవమెన దకారముకంచు పరమగు “నేశారమున కీశారాబేళము దశార 
భునక మకారాదేశము నగును. ఆదే, అనుచోట నీ సూరముచే మోత్వము, 
అమి. బహువచన ళబ్దము పారిఖాషికములగు జసాది (ప్రత్యేయములను బోధించు 
కనిన అమోభిః. (అదే 4-భిస్స్‌ అనుచోట "ేకారమునక బహువచనము 
పరముగ నుండుటచే మిత్వము నీది ంచినను. ' ఆదే (ఆద + జస) అనుచోట 
చేశారమునకు బహువచనము పరముగ లేనందున మోత్వము రాక పోవును. 
కక మ కనిన సల విభ క్తి కార్యం (పాక్‌ పశ్చాదుత్వమ త్వే 9 అను వాక్య 
మున పళ్చాదుత్వమ ల్వే అనుచోట నుత్వపడ మిత్వమున కపలచృణము. పూర్వ 
(క ఒ.విద్ధన్మును నూర్రమువే ముత్వమిత్వము లని మలగుట నలక సాపాదిశము 
లగు విభ క్రై ర కార్యములు మొదట (ప్రవర రంచును, తరువాత ముత్వమిోర్వే యులు. 
కావున, "అదన్‌ + జస్‌ ఇచట మొదట అత్వపరరూప శీభావగుణము లగును, 


తరువాత మిత్వము. అమా అని యగును, షే అహ్‌స్‌ + ఆమ్‌ అనుచోట 
ట త దంతం సరకూపములు. వూరంసవర దీర a ము 
[నం ఇజదట త్యీదాద్యత్య పరక్తూపములు.. వూర్యసకర్ణ జీర్ణ నక్యమలు, 


‘804 కాముదీశరదాగమము (నూ. 441, 449 


ఆదాన్‌. పిమ్మట మూత్యము. అమూన్‌. ఈ చోటులందు మొదట ముత్వ 
మాత్వములు (ప్రవ రించినచో అదస్‌ + జ, అనుచోట అముకు . అదస్‌ 4- 
జస్‌, అనుచోట అము అః. ఇ త్యాదుల నిష్టరాపము అగునని "తెలియవగును, 
అదస్‌ - టా, త్యదాద్యత్వే పరరూపములు, ముత్వేము, అము -- అ, అజ్ఞము 
ఘిసంజ క మసట చే, * అజోనా* (245) నూ, చే నాఫావము. అమునా, 
అను రూపమగును. సాపాదికమగు నాభావము చేయునపుడు (తిపాదీస్థమగు 
ముత్యే వునివమగుతుండ తన్ని షేధమును చెప్పుచున్నాడు :___ 
* 442, నము నే 8.2.8 న।ము। సే (నకు 
నాభావే క ర్హమ్యే కృతే చ ముభావే నాని 
వ స్యాత్‌ 1 అమునా |! అమాభ్యామ్‌ శి! అమోభిః | 
అముమ్మె | అమోభ్యః 21 అముస్మాత్‌ | అముమ్య। 
ఆముయోాః ! ఆఅమిోసపామ్‌ | అముష్మిన్‌ | అముయోాః | 
ఆమోషు ॥ 


449. ము అనునది 'సమాహోర ద్వంద్వము (మ్‌చ ఉళ్ళ అనయో స్స్పమౌ 
హోరః) చే అనునది విషయ స ప్తమ్య నము, కావున నా భావమును చేయు 
నపుడుగాని నాఖావము చేసినపిమ్మట మణీ యొక కార్యమును చేయునపుడు 
శాని- ముత్వే మసీదము-గాదని యర్థము, అమునా అని యగును, "నే అనునది 
“విషయ 'స ప్పమ్య నృమనుటచే కర్తవ్యే కృతే చ అను న ము లబ మెనది, కావున 
నా భావమును చేసినపిదప, సుపిచ (208) నూ, చే, దీర్గ ము చేయునపుడును 
ముత్యము విదమగుటచే దీర ము రాదు. ఆదస్‌ + భ్యామ్స్‌ అత్వపరరూపములు,. 
నుపీచ (208) నూ. చే ధవ అదాభ్యాం, మూక్యము. అమాభ్యామ్స్‌ శీ. 
అదస్‌ 4 భిస్‌. అత్వపరరూపములు, “బహువచ నే (206) నూ. చే “నేక్వము. 
ఆకేభిః మోత్యము, ఆమోభిః, "నేదమదసోరకోః (830) అను నిషేధమువలన 
నిచట నెసొదేశము శాదు, అదస్‌ + జే. విభ క్రి కార్యములగు, అత్వపరరూప 
ములు, స్మి భావము "మొదట (ప్రవ ర్హించును, పీదప ముక్వే పుత్వములు, 
అము షె: అమోభ్యః అముష్మాత్‌ ) అముష్య్కు అముయోక. అమాహేమ్‌, 
అముష్మిన్‌ , అతమిషు, ఈ రూపనులందును మొదట విభ కి కార్యములు పిదప 
నుత్వోమిోత్వముల నూహింపవల యును. 

హలన్స పుంలిజ్ఞ ప్రకరణము సమౌ స్తీ నొంచెను. 


గాజాాశషటినినానాలా. 


నూ, 448] వాలన సీ లిజ (ప్రకరణము 905 


న =o 
11. హలన్హ స్త్రీలిజ ప్రకరణము 


* 448. నవోధః 8_2_84 నవాః థః (వాజ పదస్వ, అచ్చే 
ర్సుల్సి 


నవహో వాస స్య ధస్యాజ్ఞ తి పదాన్తే చ | ఉపా 

నత్‌ |! ఉఆపానద్‌ | ఉపానహాా" ఉత ఊ పాన 
ద్భార్టమ్‌ | ఉపానత్సు | ఉఊత్చూూర్వాల్‌ స్లివా(ప్రీతావి 
త్య స్మాదృత్విి త్యాది నాక్సిన్‌ | నిపాత నాద్దలోపప. ల్యే | 
క్విన్న న్లత్వాత్కు_ క్వేన వాస్య ఘః। జక్షషచ చ్చే! 
ఊపి క్‌ | ఉాష్టిగ్‌ | ఉప్లిహోొ। ఊపి స్యెహాః | డాప్టిగ్భ్యామ్‌! 
ఊప్పితు; చ్యాః। దవ! దివః। ద్యుషు! గ; గతా! గిరః | 
ఏవంవూః। చతురశ్చత(సాచేకః। చళఠ[ సః 1 2. చతస 
శాను। కినుః+కాదేశే టాన్‌ | కా; కే! కాః। సర్యావత్‌ il 


449. పదా న్షనుందున్నది గాని, ర్ఫుల్వర్థ పరక మగున ట్రిది గాని యగు 
నహొ యొక్క వాకారమునక ధశార మాదేశమణను. “వోథః” నూ, చే, 
(పా _ప్తమగు ఢత్వమున కిది యపవాదము. ఉపవూర్వక నవ్‌ (బన శే ఛాతు 
వునన క్వివ్‌ (ప్రత్యేయము, వూర్వపదమునకు దీర్హ మ. ఊపానహ్‌ (స 
నులోపము, పదా న్తమున నుండుటచే నీ న్యూత్రముచే వాశారమునక ధత్వము. 
జశ్తషచర్త ర నములు. ఉపొానత్‌, ఉపానద్‌. ఉపానవా + కు. ఉపానహొ, 
ధథత్వము (ప పవ _ర్రించదు. ఉఊపానహొ + నువ్‌. ధత్వచ ర్హ్వములు. ఈఊ'పానత్సు. 
ఊత్న్పూర్యకన్నివా (1పీతౌ) ధాతువునకు బుత్విక్‌. (875) నూ. చే, క్విన్‌. 
(ప్రత్యయము. ఆ నూ[తీమున నే ఆను నిపాకనమువలన వూర్వపదా న న్ట్‌మగు 
దశారమునకు లోపము ధాతు సకారమునకు మత్వము నగును. ఉస్టివ్‌ అనునది 
క్విన్న స్త నమగుటవలన * క్విన్‌. ('పత్యయస్య కః (8790) నూ. వే, షా వవోఢః ?’ 
నూత పొ ప్ప పమగు ఢత్వమును బాధించి వత్వమా వచ్చును. సళారమున 
క నరతమమగు ఘళారమగును. ఉప్టిఘ్‌. జశ్త్వచర్త ర్హ్వములు. ఉప్టిక్‌ , ఈష్మిగ్‌., 
ఉప్పిక్‌ శ భ్యామ్‌.. కుత్వజ శ్రమలు ఉాష్టి-గ్భ్య్యామ్‌. ఉాస్టీహ్‌ న ను, 'వర్వ 
చ “5 ర్హ్వములు, ఊాస్టీక్‌ “ను. (ప్రత్యయ సకారమునప, కరనా 
(218) మూ. వే, 'మత్వము. ఊప్టీతు. దివ్‌- శబ్దము దివీ + స్‌. దివ బెత్‌ 
(887) నూ. చే వశారమున కాకారాబేళను. "యణాదేళ రుక్వ విసర్హములు, 
జ్యాః దివ్‌ + భ్యామ్‌. దివ ఉత్‌ (888) నూ, చే వకారమున కత్యము . 

39 


806 కొముదీశరచదాగనుము (నూ, ఉకరి, 444 


ద్యుభ్యామ్‌, దివ్‌ - సు, ఊత్వము. సకారమునకు షత్వము, ద్యుషు, గిర్‌. భోబ్బము 
అ a ఆ 
గా (నిగరణ్రే ధాతువునకు క్విబ న్హము, గిర్‌ + స్‌. సులోపము. ర్వోరు 
ఫధాయాః (486) నూ. చే, నుప ధాదీర్ధ ము, గీర్‌ , విసర్హ ము, గ, గర్‌ + చ. 
సరా, సిర్‌+సు. ఉపధాదీర షత్వములు, నీరు. పూ (పాలనే ధాతువునకు 
క్విబన్హము ఫుర్‌ శబ్దము. ఇది గర్‌ శళబ్లసద్భృశోము, అనగా నుపధాడర్హాదిక 
ముగుటవలన పూః. ఫురౌ ఇత్యాదులగునని భావము. చతుర్‌ + జస్‌, ఇచట 
చతురనడువశో. (882) నూత పా ప్తమగు ఆమాగమమును బాధించి పరమగు 
'తిచతురోః (299) సూ త్రవిహితమగు చత స్రాజేశమగును, పిదప * సకృద్దతౌ ” 
లను న్యాయముచే తిరుగ నామౌాదేశము (పవ _ర్టిం చదు. యకా దేశము, చతే| సః, 
చతుర్‌ + కస్‌. చత సాదేళ యణో దేశములు. చతేసః, చత సా'బేశమన్ని 
విభ కులు పరమగున పుడును (పవ ర్హించును, చతసృ + ఆమ్‌, ను డాగమము, 
చతసృ + నామ్‌, నతిసృృచక సృ (81) నూ, చే, దీర్చ నిపేధము (ప్రవర్హిం 
చును. చత సృ్ఫణామ్‌, కిమ్‌ + స్‌, కిమఃకః (418) నూ. చే, కౌదేశము, 
కస్‌, క అనునది అద న , స్తీ లిజనుగుటచే టాన్‌ (ప్రత్యయము, సులోపము, 
జె, కే gs సీ లిజ కింళ స స 
శా, కిమ్‌ + యు. కె + జస్‌ , కొ, త్తలీజే ంళబ్ద్బ మిట్లు సర్వాళబ్దస 
దృళము. 


* 444. యః సౌ 7-2-110 యః. సౌ (ఇదమః, ద్క 


ఇద మో దస్య యః స్యాత్సా! ఇదమో మః । 
ఇయమ్‌ | త్యచాద్యత్వం టావ్‌ 1 దశ్చేతి మః। ఇమే! 
ఇమౌః। ఇమామ్‌! ఇమే! ఇమాః! అనయా! వాళి 
లోపః। ఆభ్యామ్‌ (ల ఆభిః। అసె! అస్యాః।! ఆన 
యోః (2) ఆసామ్‌ | అస్యామ్‌ |! ఆసు | అన్వాదేశేతు. 
ఏన్లామ్‌! ఏ-నే! ఏనాః! ఏనయా! ఏనయోః (2) బుత్వి 
-గాదినా సృజేః క్విన్‌ ; అమౌగమళ్చ నిపాతితః। (సక్‌! 
(సగ! (సప్రకౌ! జః! (గగ్‌ భ్యామ్‌ | (సతు! త్యదాద్య 
త్వం టావ్‌ | స్యా! శ్యే। త్యాః | ఏవం తద్‌, యద్‌, 
ఏతఠద్‌1। వాక్‌! వాగ్‌ | వావొ! వాచః । వాగ్ళా్యామ్‌ | 
వాత్యు। అవ్‌ శబ్దో నిత్యం బహువచనా న్వః | అప్పృన్ని 
ఆదర్శ ౯1 అపః। అపః॥ 


444. ఇదమ్‌ ళబ్బముయొక్క. దకారమునక (పథ మెకవచనము పరమగు 
శపృుడు యశార మాదేళవుగును, ఇదమ్‌ కబ్బమునప ఫుంలిజ్ఞమన 6 ఇదోయయ్‌ 


నూ, కశత) వాల న్ల శ్రీలిజి (ప్రకరణము 807 


పుంనీ * (845)- నూ, చే నయాబేశము విధింపబడుట చేతను, . న ఫుంసక లిజ్బమున 
న్నుప్రక్యయము లుక్కుచే నపహృతమగుటవలన నీ యత్వము . స్త్రీల్భామందే 
(పవ ర్లించును. ఇదమ్‌ స్‌ | యత్వము, త్యదాద్యత్వమున కప చాదమగు, 
ఇదమో మః (లిక్ష4ం) నూ. చే మకారమునకు మకారాబేశము, సులోపము, 
ఇయమ్‌, ఇదమ్‌ శబ్దమునకు (ప్రథమెక వచనమును విడిచి _మిగిలిన చోటులందు 
త్య దాద్యత్వము, సిజి మగుటవలన, టాన్‌ (ప్రక్యయమును వచ్చును. ఇదమ్‌ 
+బు। ఇదా+ బి; దళ్చ (846) నూ, చే, మక్వ్యము, ఇమా + జు | 
శీభావగుణములు, ఇమే. ఇదంశోబ్దము జస్‌ (ప్రత్యయ ద్వితీయా విభ కలు పరమగు 
నపుడు సర్వా ళబ్దసదృళమగును, ఇదమ్‌ + టా! అనాష్యకః (ఏ4?) నూ. చే, 
టా మొదలగు నజూది (ప్రత్యయము పరమగున పు డిద్దున కనాదేశము, అనా + 
టా పిదప నిది సర్వా శబ్దసదృళము, అనయా ! ఇదమ్‌ + భ్యామ్‌। వాలి 
లోపః (8489) నూ. చే వాలాది విభ కలు పరమగునపు డిద్దునవ లోపమా, 
ఆభ్యామ్‌ 8. ఇదమ్‌ + ఖిస్‌ | ఆఖిః; ఇదమ్‌ + జే! ఇదాశిఏ; సర్వనామ్నః 
స్వాట్‌ (292) నూ. చే, స్వాడాగమ (వాస్వములు, ఇద మై ఇద్దునక 
లోపము. అస్య | ఇక్షు ఇదమ్‌ + జనీ, జస్‌, అను చోటులందు ఆస్యాః (2) 
అని యగును. ఇదమ్‌ + భ్యస్‌ | ఇదా + భ్యస్‌ , ఇద్దునకు లోపము, ఆభ్యః (2). 
ఇదమ్‌ + ఓస్‌ | ఇదా+-ఓస్‌ ! అనాదేశము. పిమ్మట నిది సర్వా ళబ్బసదృశమగును, 
అనయోః (2) ఇదమ్‌ + ఆమ్స్‌ ఇదా +ఆమ్స్‌ ఆమ్‌ (ప్రత్యయమునకు సుడా 
గనుము, ఇద్దునకు లోపము, ఆసాహ్క్‌ ఇదమ్‌ +జి ఇదా-++త! జి (ప్రత్యయ 
మునకా మాదేళ స్యా డాగమములు. అస్యామ్‌. ఇదమ్‌ +సు, ఇదా-+ను! 
ఇద్దునక లోపము, ఆసు। అ న్యాటేశో విపవయమగు నిదమ్‌ కబ్బమునకు ద్వితీయాటొ 
స్స్వేనః (852) నూ, చే ఏనాదేళమగును, పిదప నిది సర్వా ళబ్బసదృశము. 
ఏనామ్‌్‌ ఏే ఇత్యాదులు, | 


 బుత్వీక్‌ దధృక్‌ 1” (875) నూ. చే సృజ్‌ (విసన్తే ధాతువునన 
క్విన్‌ (ప్రత్యయము ధాతువున కవయవమగు బుకారమున కమౌొగవము నిపతింప 
బడెను. (సజ్‌ అను [పాతిపదిక మేర్చడును. (స్రజ్‌ +సు[ సులోపమా, 
క్విన్‌ (ప్రత్యయస్య” సూ, చే కుత్వము. (ప్రగ్‌, వావసానే (207 
నూ, చే, చ ర్త ము, సక్‌ గ్‌, (ప్రగభ్యామ్‌ ఇత్యాదులు, త్యద్‌ + సు 
త్య చాద్యత్వము. టాబ్‌ (ప్రత్యయ సులోపములు తదోస్సస్సా (శిరి) నూ, చే 
సత్వము. స్యా. మిగిలిన విభ కులు పరమగున పుడు 'సర్వాళోబ్బమువ లె నుండును, 
తే త్యాః, త్యయా ఇత్యాదులు. ఇలు తద్‌ యద్‌ ఏత్తద్‌ శోబముఅకును 
es నూూహీంచునది, ఏత చృబ్దమునకు మాత్రము (పథ మైక వచన్లమునంద్రు 


805 శాముదీశరదాగమము (నరా. 444, 445 


ఏషా అను రూపమగును, _ పుంలిజ్ఞ్దమగు ఏషః అనుదానికంటు దీనికి టాల్‌ 
(పత్యయము విశేషము. వాచ్‌ శబ్దము. వాచ్‌ +సు. సులోపము. “చో కః” 
నూ. చే, కత్వమూు. జశ్త్వ చ ర్హ ములు, వాక్‌. వాగ్‌, వాగ్భ్యామ్‌ 
(వాచ్‌ + భ్యామ వాచ్‌ 4 సు. కుత షత్యములు., వాఠు. అవ్‌ శబ్దము 
నిత్య బహువచనా న్లయు, ఆవ్‌ + జస్‌, అప్పృన్‌ (278) నూ. చే నుపథా 
చిరు “ఆపః (ఈదకము అవ్‌ 4 శస్‌, అహః ॥ 
= 4, ఆపో థి ?_448 అప ఛి (ఈ) 
అప స్రశారః స్యాద్భాదొ (పత్యయే పశే! ఆ 
ద్భిః | అద్భ్య్యః | అపామ్‌! అప్పు] దిక్‌ 1దిగ్‌ | దిశౌ। 
దిశః! వ దితు 1 త్యదాదిష్వితిద్భృ శేః క్విన్వి ధా 
నాదన్య(తౌప్‌ వత్వమ్‌ | దృక్‌! దగ్‌ | దృశ" | దృళః। 
త్విట్‌ | త్విడ్‌ | త్విహో। త్రి హః త్విజ్భ్యామ్‌! త్విట్సు! 
త్విట్సు! సవాజుష తే ఇతి సజూాః। సజుమే। సజూపః । 
సజూర్భా స్టన్‌! 'సజూాష్ట | నజూఃషు | షత్వస్యా a 
తాల్‌ రుత్వమ్‌। అకీః$ | ఆళిషై | ఆళశిప.ః। ఆశీర్భ్యామ్‌ | 
ఆసౌ | త్యదాద్యత్వమ్‌! టావ్‌! జౌబఃశీ | ఉత్వమళ్వే | 
ఆమా ! అమాః |! అమూమ్‌! అమా! అమూః ! ఆము 
యా | ఆమూభ్యామ్‌ | అమూభీః | అము షె | అమూ 
భ్యామ్‌ | అమూభ్యః | అముహ్యాః2.అముయోః | అ 
మూహామ్‌ | ఆముస్యామ్‌ | అమూము ॥ 


445, ఈ నూత మజ్జాధిశారములోని దగుటవలన (పత్యయే ఆనునదీ 
యా వేప లభ్యమగును. దీనికి భి అనునది విశేషణమగుటచే యన్మీన్‌ విధిరిత్యాది 
పరిభాపచే భశారాది (ప్రత్యయమను నర్గము లభించును. అవ్‌ శబ్దమునకు 
భశారాది (ప్రత్యయము పరమగునపుడు తశార మనా దేళమగునని యర ము. 
ఆన్‌ + భిస్‌. అద్భిః అద్భ ర్‌" అవ్‌ + భ్యస్‌. దిక్‌ + సు, సులోపము. 
'కళ్చభ్రళ్త (295) నూ, చే, క నం, పుత్వము, జశ్వ్వము. క్విన్నన్హ 
మగుటభే కత్వము, చర్హ్యము (షు డ్క గ, క దిక్‌, దిగ్‌, దిగ్భా్యమిత్యా 
చులు, ' దృళ ధాతువునకు క్షివ్‌ (పత్యయమును వేసిన, ద్భళ్‌ శబ్బమగును. 
శ్యచాదు లుపపదములుగ నున్నపుడు దృళధాతువునకు “ద్యదాదివు దృళో* 
(శశి నూ. చే క్విన్విధానము చేయుటవలనను, క్విన్‌ పత్యయస్య (879) 
శూశ్రమున బహుసా. నాాశ్రయించుట వేళను దృళ్‌ శబ మిపుడు ' . క్విక్‌ 


నరా, 44న] వలన సీ లజ్జ | ప్రకరణము 409 


(పత్యయా నము గాక క్విట్‌. (పత్యయా న్గమయినను కత్వము (పవ ర్రించును, 
దృక్‌ + సు. సులోప మత్వే జశ్వ కత్వ చర్హ్వ్వములు, దృక్‌, దగ్‌ , 
ఇత్యాదులు, త్యిప్‌, శబ్దము, తిష. ధాతు పకృతిక క్విబ_న్హము. త్విష్‌. + సు. 
సులోప జర చర్త నములు, త్విట్‌ , త్వీడ్‌ , త్విచ్భ్యామ్‌. త్వీవ్‌ ఖీ ను, 
ఇత్యాదులు, జ క్ల పము, త్వెడ్‌ +సు!; ధుడాగమ్మ చర్త్యములు, త్విట్స్స. 
ధుడాగమాభావ పతీమందు త్విట్ను. సవాజుష తే అను వన్‌ సవా శబ్ద 
వూర్వకజుష. (ప్రీతి సేవనయోః) ధాతువునకవ క్విన్‌ (ప్రళయము, సహాళబ్దమునట్‌ 


సభావమును చేసిన సజుష్‌ శబ్దము నన ౦చును,. సజామ్‌ (సు. , సులోపరుత్వ 
ములు, ర్యోరుప భాయా (485) నూ, ల్య నుప ధాదీర ము, విసర్షము, సా 
సజార్భా రమ్‌ ఇత్యాదులు. సజాష్‌ శై సు రుత్వము, పధాదీర ము, 


సజూర్‌ స సుం. విసర్ణము. వాశరి (152) నూ, శ rn విసర్గ మే 'వికల్చ 
ముగనగును. సజూఃసు. నుమ్‌ విస సర్హనీయ శర్వ్య్యవాయేపి (4కి7) నూ, చ్చే 
సర్వే సజూఃషు. విసర్షాదేశా భవ పక్షమున, విసర్హమునక సత్వము, 
సజూస్‌ సు. మొదటి సకారమునకు ఆదేశ పత్యయయోః నూ|కేము చేతను రెండవ 
సకారమునక “నున్‌ విస సర్జనీయ ”' నూ తము చేతను, పుత్వమగును. సజూమ్హ, 
ఆళిమ్‌. శబ్దము ;___అశిప్‌ $f సు. సులోపము, పూర్వ తొనీదమ్‌ (18 నూ, చే, 
రుత్వమును గుటించి వ సకారబుదిచే రుత్వము. ఉఊపధా 
దీర్ణ ము, విసర్హము. ఆశీ. అశివ్‌ + భ్యామ్‌, రుత్యము. ఆప ధు, 
ఆశీర్భ్యామ్‌, ఆదస్‌ 4 సు పుంలిజ్ఞమందువ లె నిచట (పక్రియ నూహింపదగును. 
అసౌ, అదస్‌ + టె” | ఇది మొదలన్ని విభ క్షలు పరమగున పుడును త్య దాద్యత 
పరరూప టాద్‌ (పత్యయములగును, అదా? జ । భుజ ఆపః (288) నూ. చే, 
శీభావము. గుణము. అబే. ఆదసోనేర్తాదు దోమః (422) నూ. చే నూత్వ్‌ 
నుత్వములు, అమూ, అదస్‌ + జస్‌ ! వూర్వ'ససవర్ష దీర ము, ఊత్వేమత్వములు, 
,అమూః. అదా + అమ్‌! పూర్వరూపము. ఊత్వమత్వములు. అమూమ్‌.. ఆజా + 
క. అమా. అదా+ళస్‌. జస్సుయందువలె (ప్రక్రియ నూహించునది. అఆమూః, 
ప్రీ లిజ్ఞనుగుటచే తస్యాచ్ళసోః (197) సూూూత్రవిహిత నత్వము (పవ ర్దించదు. 
అలదా+ఆ, ఆకి చాప (290) నూ, చే, "నేత్వము. ఆయాదేళము ఉథ 
ముత్యములు అముయా. ఆదా? ఏ % సర్వనామ్నః స్యాట్‌ 8 (292) నూ. శ్రే 
జు (వాస్వములు, ఉత్వమత్వములు, పుత్వము, అము పై. అదా + 
జన, జస్‌. స్యాడాగమ (హస్వములుు అముష్యాక్క అదా + పస్‌! అజిచాపః 
(290) నూ. చే నేత్వము, అయాదేశళ ముత్యములు. అముయోః యు 
అమూషు (ఆదస్‌ - సు మూత్వ పత్వములు, 

ర్ర్రీరిజ్ఞ ప్రకరణము ముగిసెను. 


Cerner] 


వాల న 
అనీ 


810 కాముదీళరదాగమనము 
12. హలన నవుంసకలిజ |పకరణము 
వాలి ళం 


స్వమోర్లుక్‌ | దత్వమ్‌ | స్వనడుత్‌ | స్వనడుట్‌ | 
స్వనడుహీ | చతురనడంపళోరిత్యామ్‌ | స్వనడ్వాంహి | 
పున సద్వత్‌ | శేషం ఫుంవత్‌ | దివజలత్‌ | అహార్విమల 
ద్య | అన్లర్భ ర్రినింవిఛ క్రి మౌ శిత్య పూర్వపదస్యె 
వో త్తరఖండ స్యాపి సరం (పొపూయాం 
రా క్రరపద ల్వేచా పదాదివిధ్‌" (పతిే, వేధ: | ఇతి పత్య 
యలకుణం న। విమలదివీ। విమలదివి।; అపదాదివిధా 
కిమ్‌ | దధిసేచా।! ఇవా పత్వని వే. ధే కర జ్యే పదత్వ 
' మ స్త్యేవ | క లేతు న। వాః। వాకీ। అర్హుల న్లత్యా 
న్ననుమ్‌ | చారి! చత్వారి! నలుమలేరికాదేథో న । 
కిమ్‌! కే శాని। ఇదమ్‌! ఇమే! ఇమాని! (వా అన్యా 
జశేనప్రుంనకే ఏనద్వ కృవ్యః | ఏనత్‌ | ఏ"ే। ఏనాని। 
ఏ"నేన | ఏనయోః | (బ్రవ్మా! (బ్రహ్మాణీ (బ్రహ్మిణి | 
హీ బవ్మాన్‌ | హబవ్మా | రో౭_నుపి | అవార్భాతి | 
విభాషా జిళ్యోః | అహ్నీ। అవానీ | అహాని ॥ 


స్వసడుప్‌ శబ్దము. (శోభనాః అనడ్వావాః యస్మిన్‌ తత్‌ ) స్వనడుప్‌ 
+ను। స్వమో ర్నపుంసకాత్‌ (820) నూ, చే, స్కుపత్యయమునకు లుక్క_గును, 
స్వనడువ్‌ “వసుసంసు (885) నూ. చే హకారమునక దకారాదేళము, 
.శావసాచే” నూ. చే చర్త వము, స్వనడుత్‌ , స్వనడుద్‌ , స్వనడువ్‌ + | 
నపుంసశాచ్చ (811) నూ, చ్చే కీభావము. స్వనడుహీ, స్వనడుహ్‌ + జన్‌, 
శీభొవము,. చతురనడుహో (882) నూ, చే నామాగమము. నఫుంసకస్య 
యులచః (815) నూ. చే నుమాగమము, అనుస్యారము. స్వనడ్వాంహి | 
ద్వితీయానిళ కి క్రియు. నిశే తృతీయాది విభ కలు పరమగునపుడు  పుంలిజ్ఞనుగు 
ననడుహొ భ్టమునకువలె రూపముల నూహింపవలయును, విమల డివ్‌ కము 
(విమలాద్యాః 1 యన్మిన్‌ తల్‌ ) ఆవాస్సు అన్యపచార్థ ము. (నిర్శులమయిన యాక'సము 
గల పగలని యరము) ఏమలడివ్‌ అనునది, నప్రంసకమని నూచించుటక ఆహా 
ర్రరివాణము. వీమలదివ్‌ + ను. సులుష్క |! పదా న్లమగుటచే దివడత్‌ (888) 
నూ(తముచే వకారమున కుత్వము. యకా'దేశము. విమలద్యు | (అహా విమల 
దిన్‌ + క శిభావము. విమలదివీ ! విమలదివి! విమలా? సు, దిన్‌ + సు అను 


హల న్త నపుంసకలిజ (ప్రకరణము 811 
అయాక ౧ 


నసమొసమున సు! ప్రత్య యమునకో సమాస్మపయు కృ కమెన లుక్కు. వచ్చినది. ఇచట 
జా, విభ క్రి పర మెనపుడు సము వాయమునకు పదసంజ్ఞ (పస క్తముకాదు గాని 
దివ్‌ భబ్దముక ౦ కొ పరమగు సు ప్రత్యయ లుక్కు_నకు (ప ప్రక్యయలతణము శ్రవదర్తిం 
చినచో దివ్‌ అనుదానికి ప సంక్షే (పా స్తమగుచున్నది. దివడత్‌ (888) 
నూ. చే, నుత్వము (ద్రసక్త కమ చున్నది. ఇచట ను త్తరపదమగు దిక్‌ అనునది 
యబ్దము “గానందున పదసంజ్ఞ బ్రమునకు శాకపోవుటవలవ, దిబ్‌ శబ్లమునకు 
పదసంజ చేయునపుడు “* క (204) అను ప్రక్యయలక్షణ నిే 
థము (పవ ర్షించదు. అజ్లకార్య ము “గానపుడు నీ నిషేధము (పవ ర్తి రించుననిన 
సమా సమున వూర్యాపదమునకు సకల చేయున పుడును _ (పత్యయల క్షణము 
లేకపోవును. రాజప్రరుష.ః (రాజన్‌ జస్‌. పురుష + సు) అనుచోట వూర్వ 
పదమగు రాజన్‌ శబ్దమునకు పదస సర ase నలోపము రాకపోళవును, ' 
కావున సమాస వన పూర్వపదమునకువ లె ను త్తీరపదమునకును పనసంజ 'పాప్త 
మగుట చే నిచట వకారవాంన కుత్వము (ప్రస క్తమగుచున్నది కాని (వా * డ్రా న్‌! 
.(పతిషేభ అనుదానిచే నిచట (ప్రక్యయ లశ ణము నిషిద్ధమగుటనలన 
దిన్‌ అనునది పదముగానందున దోషము లేదు వా _రికార్తము :__ఈ త్త 
పదల్వేే ((ఉత్తరస్య పదత్వం తన్నిన) అనుచోటను శ్రేరళబ్దమున న శ్రరేపడ 
మని యర్థను, ల్‌ _ల్తేరపద శబ్దము సమాసముయొక్క_ చీవరభోగమును ోభోద్ధిం 
చును, పడత్వమన గా పదసంజ్ఞాప్రయు కృ కార్యము, సమాస చరమావనయన 
మునకు పదసంజ్ఞా (పయు క్తమగు శార్యమేబేని చేయున పుడు (పత్యయలత్మణము 
(ప్రవర్షించదు. ఆపదాదివిధా అనుచోట పదస్యాదిః = పదాదిః = త స్యవిధిః, 
నపదాదివిధి; = అపడాదివిధిః = తన్నీన్‌, అని సమాసము," పదాద్దికీ కార్యము 
(అనగా సాత్పదాద్యోః (8-8_111) నూ, చే, పత్వని పే. ధము) వేయున ప్పుడు 
మొతము (ప్రత్యయలత.ణ నిషేధము (ప్రవ ర్థించదని. విమలదివ్‌ అనుచోట దివ్‌ 
ఆనునది సమాస చరమావయవమేగాన నిచట (పత్యయలక్నణము (పవ ర్థింపక 
పోవుట చే మ. (పస క్తముగాదని యాళయము, విమలగిన్‌ + జన్‌. 
శీభావము. విమలదివి. ఇచటను పూర్వమువలె నుత్వె ప్రస క్రి లేదు. ద్వితీయా 
విభ క్లియు నిస్తే, కృతీయాది విభ క్రలందు దిన్‌ ళబ్దమునవవలె దీనికిని ధూపము 
తు. (ప్రత్యయలతణ నిషేధమన నపదాది విభా, అని చఇెపటనలన దధి 
చేచా అనుచోట షళ్వము వారితీనుగును,. దథ్న సేచ్యా వ దధిసేళా ఆని 
మష్టీ సమాసము. ఇచట సకారమునక సాత్సదాద్యోః (8.8111) భూ. తే, 
మఠ్వేని"పేధము చేయునపుడు (పదాదిశార్యము (పళ్యయలతణ నిేధము 
'లేనందున- సేచ్‌ శబ్దమునకు, - సమౌస్మప్రయు క్తమగు లుక్కు చే లోపింఫబడిన 


§12. శాముదీశరడాగ మము 


విభ. క్రినిబటై పనస యుండును. ఇచటనే చశారమునక చోః కః (880) 
నూ. చే, కుత్వము చేయునపుడు మొత్రము సేచ్‌ అనుదానికి ప యుం 
డదు. కత్వము పచాదిశార్యము గానందున అపచాదివిధా, అను పర్యుదాసము 
(ప్రవ రించదు కాబట్టి (పత్యయలవ,ణ నిషేధము (ప్రవర్షించునని యాళయము, 
వార్‌ శబ్దము. హ్‌ + సు, సుప్రత్యయమునకు లుక్కు_గును., శేసమునకు 
విసర్గమ్బు చాః, వార్‌ + జ. శీఛావము. వారీ. వార్‌ + జస్‌. శీభావము, 
వార్కి ఇచట నజ్జము రుల నము గానందున “ నపుంసక స్య నూ చే, నుమా 
గనుము రాదు, ద్వితీయావిభ _కీయు నిస్తే, వారా. చార్భ్యామ్‌, ఇత్యాదులు, 
చతుర్‌ శబ్దము. చతుర్‌  జస్‌, శీభావము. చతురనడుహః (శి82) నూ. చే, 
'నామౌగనముము. యణాదేశము, చత్వారి, ద్వితీయావిభ_క్రియు నికే, చతుర్భిః 
ఇత్యాదులు, పుంలిజ్జమున ౦దువ లె నూహి*ంపదగణును. కమ్‌ శబ్దము, కిము + సు 
సుుపత్యయమునన లుక్కు, వచ్చినందున “*నలువమతొజ్బస్య” (264) ఆను 
నిషేధము (పవ ర్జీంచును, విభ రీ పరముగ లేదు గావున కిమః కః (848) 
నూ! క్ర విీహిఠమగు కౌడేశము (పవ రించదు. కిమ్‌, కిమ్‌ + జ, శీభావము, 
శాచేకము. గుణము. కే. కిమ్‌  జస్‌. శీభావమ్ము శకాదేళము. గనప్పంస 
కస్య (815) నూ, చే నుమౌగమము. ఉప ధాదీర్ణ ము కాని ద్వితీయా 
విభ _ి కియు నిశే, "శేషము ప్రుంలిజ్ఞమందువ లె నూహీంపటగును. ఇదమ్‌ శబ్దము) 
ఇధహ్‌ 4 ను. "ను ప్రక్యయమునన 'లుక్కుగుటచే “యఃసౌ” (కశక) నూ. వే, 
యాబేళము గాని త్య చాద్యత్వేము గాని (ప్రవర్షించదు. ఇదమ్‌. ఇదమ్‌ + ర్ట 
ఫీభావము. త్యచాద్యత్వ పరరూాపములు. దశారనునకు మకా రాదేశము. 
గుణము. ఇమే, ఇదమ్‌గ₹జస్‌, శీభావము. త్య డాద్యత్వ పరరూపములు, 
మళత్వము, నుమౌగమము. ఉప ధాడీర్ధ్య ము. ఇమౌని. ద్వితియావిభ క్రియు నిశే. 
శవము పుంలిజ్చ సద్భశ ము. (వార అన్నాదేశే...వ క్షవ్యః, “ద్వితీయాబా 
(852) న్యూఠమునుండి “ద్వితీయాబొన్సు అని సంబంధించును. అన్వాదేళ 
విషయము నపుంసకమునగు ఇదమ్‌ శబ్దమునకు ద్వితీయావిభ కి టా ఓన్‌ ఇవి 
వరమగునపుడు ఏనదాదేశము చెప్పదగునని వార్దిళార్లము. బట్‌ శసాదులు 
పరమగునపుడు ఏనాబేళమువే గ తార్థమగును జ నీ యా దేశము ద్వి తీయక 
వశనమునండే (పవ రి రించును, అమో ప్రత్యయము లుప్క చే లు _ప్రమయినను 
నచన ఫామర స నునలన (పళ్యయ లతుణము (కవ రి రించునని Fn rT 
ఉనా. సనత్‌ (ఇదమ్‌ + అమ్‌ ఏస్కే ఏనానిి ఏెనీన వీనయోః! (9 
'్రవ్మూకోబ్బ ము వేదము, తపస్సు మొదలగు నర్‌ ములు కలది, (బవ్మాక్‌ + కు 
స్లులంక్కు., నలోపచు, (బవ్మా, re జా, శీభావము, ఇక్న్వమా, 


నూ, 446] వాలన్త నపుంసక లిజ్ల (పకరణము 818 


(బ్రవ్మాణీ | ఉన సంయోగాద్వమనాత్‌ ” ఆను నిషేధమువలన నిచట 


“విభాపా జి వో? 2 (288 నూ. చే. నకారలోపము (పవ ర్రింపదు, 
(బహ్మున్‌ + జస్‌, ప. నాగా (25) నూ, చే నుపధా 
దిర్ధము, (బ్రవ్మూణి. గా (బ్రవ్మాన్‌ + సు. సులుక్కు_ నకభుడ నపుంస 


కానాం ఆను ce నలోప విక కల్పము. Gp: బ్రహ్మన్‌, కా (బ్రహ్మ, 
(బవ్మాణా, (బహ్మభ్యామ్‌ ఇత్యాదులు, ఆహాన్‌ శబ్బము . ఆవాస్‌ [ సు 
సులుక్కు_. | ప్రత్యయలకుణము లేనందున సుష్పరత్వములేదు గావున నీ ఆవాన్‌ 
శోబమునక భాతి మొదలగునవి పరమగునపుడు *రోజసుపి (17కి నూ. చే, 
శేఫాదేశమగును అవా ర్భాతి ఇత్యాదులగను. అవాన్‌ అను నూ తముచే రుత్వము 
(పవ కించినచో అహోభాతి మొదలగునవి గావలయును. అహన్‌ + జ, 
శ్రీభావము. “విభాపా బీశ్యోః (28890 నూ. చే వైకల్పిశాల్లోపమగును 
అహ్నీ, ..అవాన్కీ అవాన్‌ + జన్‌, శీభావము. ఉపధాదీర్ణము. అవోని, 
ఆవ్నా ఇత్యాదులు. 


* 446. అవాన్‌ 8.2.68 (రం, పదస్య, అగ్రే 


అవాన్నిత్యస్య రః స్యాక్పదానస్తే | ఆహో 
భ్యామ్‌ | ఆహోఖిః | ఇవా అవా; అహోభ్యా మిత్యా 
చా రత్వరుత్వయోర సిద త్వాన్నలో పే (పొ ఆ 
హన్నిత్యావర్త్య్య నలోపాభావం నిపాత్య ద్వితీయే 
న రుర్వి-ఛేయః | తద _నస్యాప్‌ రుత్వర త్వే | దీర్హాణ్య 
వాని యన్మీన్‌ "స ate నిచదాఘః।; ఇవా తాల్‌ 
జ్యాదిలో"పే ప్రత్యయలతు కేనాసువీతి నిషేధాద 
త్వాభావేరుః! తస్యా సిద త్వాన్నా న్లలక్షుణ ఉప 
ధాడీర్ల 81 సంబుదొతు హీ దీర్దావోనిదాఘ | దిర్తా 
వానో | దిర్హైహానః । షా. దీరాహో భ్యామ్‌ | 
దండి! దంజీసీ! దండీని। పగి! (సగ్విణీ | (సగ్వీణి | వా 
గ్మి! వాగినీ! చాన్మీని। బహువృత్రహాణి! బహు 
వూసపాణి | బవ్యార్యమాణి । అస్ఫజిః పదాస్తే కుత్వకొ | 
సృచేః క్వినోవి ధానాత్‌. | విశ్వసృ డాదౌతు న। సృజి 
దృశోరితి నూ తే రజ్ఞాసృజ్భా మిలీ భావ్య (ప్రయో 
గాత్‌ | యద్వా (వళ్చాదినూ శే 'సృజియజో॥్యః పదా 
స పషుత్వం వత్వాపవాదః | (సగ్‌ బుత్విక్‌ శబ్దయో స్థ 


ఛీ 14 కాముదీశరజాగనుము (నూ, కర 


నిపాత నాదేవ కత్వమ్‌ | అసృక్‌ శబ్బస్తు అస్య కేరాణా 
దికే బుచ్‌ |పత్యయే బోధ్య:ః। అస్ఫక్‌ | అస్ఫగ్‌ | అస్ఫ 
జీ అసృక్ణో। పద్దన్న ఇతి వా ఆసన్‌ | అసాని। అస్పజా। ఆ 
స్నా! అసృగ్భా రహ్‌ | అసభ్యామిత్యాది, ఊర్‌ |! ఊ 

ర్‌! డోర్డి | ఊన్‌ రి! నరజానాం సంయోగ: । (వా బ 
హారి క్‌ పతీషేధః। (వా) అ న్యాత్చూళో సవా 
శక! బహార్డి | బహార్‌ బ్ఞో (వా కలాని | త్యత్‌ 
త్యద్‌। EN త్యాని | తత్‌ | తద్‌ | తే, తాని; యత్‌ | 
యీ। యాని! ఏతెతొ ఏతద్‌।; ఏతే! ఏతాని । అన్నా 
జేశేతు ఏనర్‌, బేభిద్య తేః క్వివ్‌ | చేభిర్‌ | జేఫిడ్‌। బే 
భిడ్కీ ఇావల్లోపస్య కానివక్ల్యాన రుల న్తత్వాన్న 
నుమ్‌. అజ న్లలక్షణస్తు నుమ్‌ న, స్వవిధ్‌" ERAS 
భావాత్‌ | బీఖిది (బాహ్మాణకలాని | చేచ్చిది. శో 
గ వాక్‌ ళబ్దస్య రూపాణి క్లీ చేర్చాగతి భేదతః। అసంధ్య 
వజ్‌ పూర్వరూ]పె ర్న వాధికళతం మకమ్‌ (1) స్వక్‌ 
సుప్పు నవ వమ డ్భాదౌ ష క్క స్యుస్త్రీణి జళ్ళసోః। చ 
త్వారి శేచే దళ శే రూపాణీతి విభావయి. తధా 
హీ | -గామంచతీతి విిగహే బుత్వి-గాదినా క్విన్‌ IK 
తౌ నలోపః। అవజ్‌ స్నోటాయ న న్యేశ్యవబ్‌ , గచాక్‌ | 
గవాగ్‌ | సర్వత్ర విభాషేతి (పకృతిభా'వే గోఆక్‌ | 
గోఆగ్‌ | పూర్వరూ పే గోక్‌ | నోగ్‌।; వపూజాయాం 
నస్య ప ల్వేన జః, గవాజ్‌ ! గోఆజ్‌ | గోజ్‌' | అమ్యపీ 
ఏతా స్యేవ నవ। కు 'జళ్ళీ | భ్‌ తా ద చఇత్యలోప పః! గో 
వీ; వూజాయాంతు గవాకీ | నోఅబ్బీ | గోలీ | 
జళ్ళసోళ్ళిః। శేః సర్వనామస్టాసత్యాన్నుషమ్‌ | గ వాద్మీ | 
నోఅఖ్బి! నోళ్ళ | గతివూజనయో స్త్రీ క్యోవ | నోచా | 
గవాళ్ళ్చూ! గోఆఖ్బూ | నోఖ్బా! గ వాగ్భ్యామ్‌ | గో 
శ్యాం! గోణ్భ్యామ్‌!। గవాజ్‌ భ్యామ్‌! గోఅజ్‌ భ్యాక్‌। 
గోజ్‌ భ్యామ్‌, ఇత్యాది, సుపీతు జొంతకానాం పే 
బ్లోఃవగితిపక్‌! గవాజ్‌ కు; నోఆఅజ్‌ తు; నోజ్‌ తు! గ 
వాక్‌ వు! గోఅజ్‌ ము। గోజ్‌ ను! గవాతు! గోఅయ | 
గొడకు నచేవా చయోద్వితీయా ఇతి ప్న కశారస్య 


నల్లా, 448] వాలన్త నఫుంసకలిజ్బ (ప్రకరణము St& 


ఖకా రేణ ప. క్షామాధిక్యం శంక్యమ్‌. చ క - 
త్వాత్‌ | కక్‌ పేతు తనని సల క (కా కప ప 
శే ద్వితీయాజేశా స్త్రీ, ణి రూపాణి వర్భ ంత ఏవ | టు 
వ్యా మేసాం ద్విర్భ చనానుచానీక వికల్పనాత్‌ , రూపా 
ణ్యశ్వామీభూ తాన (527 భవ స్పితి మసీషిభిః! తి 
ర్యక్‌ | తీరశ్సీ | తిర్యజ్బు | పూజాయాంతు తిర్యజ్‌ | త్రి 
ర్యఇ్బీ! తిర్యల్నో, యకృత్‌ | యకృతీ। యకృ ని! పద్ద 
న్నషతివాయకన్‌ | యకాని! యక్నా! యకృతా | శ 
కృత్‌ శకృతీ, శక్ళ న; శశాని! శళ్నా! కక్ళతా! ద 
దత్‌ |! దదతీ ॥ 


446. అవాన్‌' అనునది లుప్తవష్టీకము, అవాన్‌ శబ్దమునకు పదానన్హ 
మందు రుత్వమగును. అలో న్య పరిభాషచే నది నకారసానమందు వచ్చును. 
అవాన్‌ + భ్యామ్‌. రుత్వము. వాళిచ (167) నూ. చే, నుత్వము. గుణము. 
.ఇహోభ్యామ్‌, ఆహోోభిః ఇత్యాదులు. అహః ఆహో భ్యామ్‌ ఇ త్యాదుఖలో 
(క్రమముగ రత్వరుళ్వము లసీదము అగుటవలన నలోపము (పొ ప్తమగుచున్నడి 
గాని అవాన్‌ అను నూత్రము నావ త్రీ తిచేసి మొడటిీ సూతమున కవాన్‌ శబ్దము 
లోని నకారమునక లోపము రాదని యరము చెప్పి రెండవ నూూతముశే 
ర్తుత్వేమును విధించుటచే నిచట నలోపము రాదు. రత్వరుత్వములు ఫథాఢి 
-బారములోనివగుటవలన “ పదాజ్ణాధికాశే తస్య చ తేద న్షన్య చ" అవ్వు 
పరిభానచే అవాన్‌ శబా న్థమందును (ప్రవ ర్థించును, డీర్హాణ్యహోని యస్య 
అను వ్నిగహమున దీర్తావాన్‌' శబ్దము పుంలిజబ్ఞముగును. దిరావాన్‌్‌ + ఈ, 
66 వల్డ్‌ జ్యాభ్యో” (253) నూ, చే సులోపము, (ప్రత్యయలతణ. ముండ్తుట, 
వలన సుష్పరత్వ ముండుటచే అసుపి అను నిపేధముచే రోఒసుప్తీ (78 
న్లూ, వలన ర్రత్వము (ప్రవ ర్రించదు గాన అవాన్‌ (446) నూ, చే రుత్వమగును, 
బది, ఆనీద్ద మనలన నకారా న (ప్రయు కృమగు సర్యనామరా (251) నూ. చ్వే 
నుప థ్లాదీర్ధ్య మగును. దీర్ధాహార్‌ , ఇచట భోభగో (68 నూ. వే యర్వేమ్యు 
వ్యూలి సర్వేషాం నూ. చే యలోపము, దీర్వాహో (నిదాఘణ అని శీదమగున్నా, 
షరబుదియందు hota (నిదాఘ అని నీదమగును. ఇచట ను| ప్రత్య యును 
హల్‌. భ్యాది నూతముచే లోపించుటచ్చే (ప్రత్యయ లతుణముచే తం కన 
ఉన్తు...న్సాసేభము (పవ _ర్హించును గాన సర్వ నామస్థా నే నూ, చే నుప్పఛాద్ద్లీర త్ల 
(షషన్న ర్తపదు. 6 ట్రవాన్‌ ” నూ, చే, రుత్వము మా(క్రమగును, భాడీశ్టాన్యాగ్‌ 4 


816 శాముదీళకరదాగ మము (నూ, 446 


నిడాఘ వాశిచ (167) నూ. చే, నుత్వీము, ఆద్దుణః (70) నూ. చే గుణము, 
హిదిల్టైనో నిదాఘ, అని యగును, దీర్దాహానా దీర్ధాహానః | హలో 
భాన్‌ ఇత్యాదులు. దండిన్‌ శబ్దము, దండిన్‌ + సు. సులుక్కు_ నలోపము, 
దండి (దండముగల తలము దండిన్‌ + బౌ, శీభావము. దండిన్తీ దండిన్‌ 
+ జన్‌, శీభావము. ఇది సర్వనామస్థాన మగుట చే నుప ధాదీర్ధ్యము. దండీని, 
దండినా ఇత్యాదులు, 'సగ్విన్‌ + సు. సులుక్కు_. నలోపమ్ము (సగ్ని, 
(పఫపుషృమౌలగల కలము) (సగ్విణీ ఇత్యాదులు. వాగ్మిన్‌. + సు. సులుక్ము.. 
నలోపము, వాగ్మి (మంచి వాక్కు_లుగల కలము వాగ్మినీ, ఇత్యాదులు. 
“బవావో వృత్రహాణః యస్య తత్‌ * అను విగహమున బహువ్బత్రవాన్‌ + సు; 
నులుక్కు. నలోపము । బహువృత్రవా (అనేక , బేవేంద్రులుగల మన్వ నరము 
బహువృతపహాన్‌ + శీ। విధా హెజిశ్యోః (288) నూ. చే వెకల్పికమగు 
నల్లోపము, బహువృ(త్రహ్‌న్‌ + ఈ, పోనా "న్తేః నూ, చే, కుత్వము, బహు 
వృ(త్రఘ్నీ అల్లోపము శానపుడు బహువృత్రహాణీ | బహువృ(త్రవహన్‌ + శీ'। 
శీ ప్రత్యయము సర్వనామస్టానమగుట చే ఇన్‌ వాన్‌ (857) నూ. చే, నుపథా 
దీర్హ ము. ఏకాజు శ్రరపబే ణః (808) నూ, చే, ఇత్వము నగును, బహువృ త్ర 
వోణి ఇత్యాదులు, బహువూషన్‌, బవ్యార్యమన్‌ శబ్దములు నిస్తే ఆఅసృ్ఫజ్‌ 
శబ్దమునకు ర క్షమని యర్థము. నస్ఫజ్య లే అను నర్గమున నళ్ల్‌ పూర్వక స్ఫజ్‌ 
ధాతువునక క్విన్‌ ప్రత్యయము, శరీరముతో పొటు ఫుట్టునబేశాని మధ్య'కాల 
మందు దన్హాదులవ లె 'సృజింపబడునది కాదని యాశయము, ఆస్ఫజ్‌' + సు, 
బులుక్కు_. ఇచట క్విన్‌ (పత్యయస్య కం అను నూక న య. కళ చోః 
కః (880 నూత్రముచే కత్వము (పా ప్తమగుచున్నది. (వ శ్చేతి' నూత 
విహితమగు షత మో 'కుత్వమున కపవాదము గాన కుత్వమును బాధించి షత 
మగును, పీదప క్విన్‌ (ప్రత్యెయస్య (879) నూ. చే కత్వము. జకళ్త గ చర్వ్వ 
ములు అసృక్‌, అస్ఫగ్‌. ఈ శబ్దము క్విబ నమైనను సృజ ధాతువుకం హి 
బుగ్విగ్‌. దధ్భక్‌ (8/5) నూ, చే, క్విన్‌ (ప్రత్యయము  విధింపబడుట చేతను 
క్విన్‌ (ప్రత్యయస్య ఆను నూ[తమం దతద్దుణ కమం బహు, వీపి నా(శోయిం 
చుటశేకను పత్వ మిచట నిర్చాధము. “* సృజిదృళోః” (61.58) నూత 
మందలి రజ్జు సృడ్భా నమ్‌, అను భాహ్య పయోగ మువలన ఆనవ్యయ వూర్య 
షదములగు సృజాదులకు ' షత్వమనియు నవ్యయ పూర్వపదములగు సృజాదులవ 
కత్వమనియును జ్ఞాపనము చేయుటవలన విళ్ళస్ఫజ్‌ మొదలగు శబ్రమలందు 
కుత్వము [పవ _ర్టించదు, అస్ఫజ్‌ కబ్బమవ్యయ పూర్వ పదకమగుట చే కత్వము 
నిర్వాఢముం వూత్వోక భా ష్య ప్రయోగము వలన విశ్వసృృజ్‌. "మొదలగు 


నూ, 446] వాల చ నప్రంస కలీబ్ద (పక రణము 817 


(పయోగ ములలోని స్పజ్‌ ధాతువునక కత్వము వారింపబడినను "బేవాన్‌ యజతి 
మొదలగు వి గవాములుగల 'జేజీట్‌ మొదలగు సాధు (పయోగములలోని 
యజ్‌ ధాతువునవ కత్వము (ప్రస కృమగుచున్నదని “యద్వా” ఇత్యాది 
(గంథముచే పక న్లరమును చెప్పుచున్నాడు. (వళ్చభళ్ట (295) నూూత్రమందు 
సృృజ యజ ధాతువులన పూరోో తర సాహ చర్యముచే పదా నమందుగూడ 
విశేషించి పత్యమను విధించుటవలన  షత్యము కత్వ బాధ కమగును గాన 'నీ 
రెండు ధాతువులక పడా న్త్రమందును కత్వేము వారింపబడును. ఇట్లు చెప్పుటలో 
కామ్య చ్చ (8.1.9) నూ తములోని ఉపయట్‌ శామ్యతి, అను భాష్య 
(పయోగము (ప్రమాణము. కావుననే 'దేవేట్‌ మొదలగు రూపములు నిర్భాథ 
ములు. * బుత్విక్‌ దధృక్‌ (875) న్నూత్రమున (సక్‌, బుత్విక్‌, ఆను ని'ర్చేళ 
ములవలన సీ రెండు చోటులందు షత్వమప వాదము గాదని . బోధింపబడును, 
కావున పదా _న్షవిష యమున కిన్‌ (పత్యయనస స్య (879) నూ, చే, వత్వము 
(పవ ర్షించును. అస సృక్‌ శబ్ద శబము పూర్వము శాప్పి నరీతిని స్ఫజధాతువు సంబంధము 
గలదయి తే పూర్వము శప్పినరీతిని కత్యము వాధింపబడును. కావున నది ఆస్‌ ' 
(కేపణే ధాతు (ప్రకృతిక బుచ్‌ |ప్రత్యయా నృమనినచో చోః వః (889) 
నూ, చే, కుత్వము నీది ంచును. అస్ఫక్‌, అస్ఫగ్‌ (రకమ్సు ఆస స్పజీ, 
అస్ఫజ్‌ + కీ. (జస పద్దన్నోమాన్‌ అను సూ ర్రముచే వికల్పముగా అసన్‌ 
అను నాదేశమగును. అసన్‌ + ఇ. సర్వనామస్థానే చా సంబుద్దె (251) 
నూ. చే, నుప ధౌడీర్సము. అసాని, ఆజేశాభావ పకఠుమందు “నపుంసక స్య] 
(815) నూ. చే నుమౌగ మము, అనుస్వార పరసవర్ణ్శములు, అసృత్హో, అస్ఫజ్‌ 
+టా, అసన్నాదేశము, అసన్‌ + ఆ. అల్లోపము. అస్నా। అసనభావ 
పక్షమందు అస్ఫజా, అసభ్యామ్‌, అస్ఫగ్భా్య మిత్యాదులు. ఊర్డ్‌ శబ్దము, 
ఊర్డ్‌ + సు, సులువ్క_. వఠత్వము. చ ర్వ వికల్పము. ఊర్క్స్‌, ఊర్స్‌, ఊరీ, 
ఉర్‌ + ఇ. రుల న్షమగుటచే (పా ప్తమయిన నుమాగమము మి త్రగుటశే 
నూశారముకం"టు పరముగానగును, ఊన్‌ర్హి. ద్వితీయావిభక్రియు నిస్తే. ఊగర్హా 
ఇత్యాదులు. బహూని ఊన్‌ రి రి యస్య కత్కు_లకొ = బహూార్‌ _, బహార్‌ 
శబ్దము చాలవరకు ఊర్ట్‌ శబ్దము వంటిది, జస్‌ శస్ఫులలో మాత్రము విశద 
మున్నది: పంవ( వా) గన .ధః. (వా) అన్యాత్‌ .. +నుమ్‌, బహూర్డ్‌ 
శబ్దమున నూకారమునక పరముగా నుమ్ము రాదు. ఆ బన బ్ర్‌వర్మ మునకు వూర్యమయి 
వ్‌ ల్వపా నుమాగమమగును, బహూర్డ్‌ +శీ (జస బహార్‌ న్‌ బ్‌ + ఇ. 
క్చుత్వే సన మకుట వరన ననుస్వార పరసవర్మ ములు, తవా నుమభావ 


పతృమందు, తు జహరార్హా ర మిత్యాదులు, త్యృద్‌, |. , ఏర్‌ ఈ 


818 కాముదీశళరదడాగనుము (నూ, 444 


శబ్లములక్కు 'స్వమ్‌ |పఠత్యేయములు లుక్కు చే లోపించుటవలన 1 పత్యయలకుణము 
శేక పోవుట చే విభ కి పరత్వము సంభవింపదు. శాన' త్యచాద్యత్వము గాని 
“తదోస్సస్సౌా” (888 నూ. చే సత్వముగాని [ప్రవర్హింపదు. చర్త 
వికల్పముమా(త్ర మగును. త్యత్‌, త్యద్‌, యత్‌, యద్‌, ఏతత్‌, ఏతడ్‌. మిగిలిన 
చోటున త్యదాద్యత్వము (పవ రించును గాన నద న నఫుంసకలింగ శబమునకు 
ర చ వాలి ల 
నలె |పృకియ నూహింసదగును,. తే, త్యాని ఇత్యాదులు. అన్నా దేశమందు 
మాత్రము ఏనదాచేశము (పవ ర్థీంచును, ఏనత్‌ ఇత్యాదులు. భిడిర్‌ ధాతు 
(పకృతీక యజ నమయిన బేభిద్య అను ధాతుశ్రకం టె క్వివ్‌ |ప్రత్యయముచేసిన 
'బేభిద్‌ అను (పాతిపదికము సీద్దమగను, చేఖిద్‌ + సు. సులుక్కు, వెకల్పిక 
చ ర్త్వము, వేఖిత్‌ , బేభిద్‌ (తరచుగా భేదించు నలము బేభిద్‌ + జ, 
శ్రీిధావము, బేభిది. బేఖిద్‌ శీ. (జస్‌) బేఖిది. ఇచట నుమౌగమము శాక 
పోవుటకు కారణమును చెప్పుచున్నాడు. బేఖిద్య అను యజ న్హమునక క్విష్పు 
పరమగునపుడు (ప్రవృ త్రేమయిన నకారలోపమునకు స్థానివద్భావమువలన నద్దము 
రుల_నముగాదు. కాన నుమాగమము (ప్రవ గ్లించదు. మజియు పరనిమి త్త 
మగు నజా దేశము న నిభూరమగు నచ్చునకు పూర్వమయినదానికి కార్యము 
చేయున పుడు స్థానినద్భావము నొందును గాని స్టానిభూకమగు నచ్చునక 
ఇార్యము వచవేయున పుడు న నొందదు. కావున నిచట నద్దె మజ నము 
గాదు కనుక నజ న నిమి తకమగు నుమాగమముజాడ నిచట (పవ రింపదు. 
అవతల అనాటి టీ 
శభిది. (((వావహ్మణ కులములు) అనియే యగును, చేచ్చిద్‌ శబ్దము 'బేఖిద్‌ 
శబ్ద సదృళము. చేచ్చిదీ, చేచ్చిది ఇత్యాదులు. వో గవాక్‌ ళబ్దళ్య .. .విఫా 
వయ. ఒకానొక రాజసభయందొక కుప్కు_(పకియాతార్కి కడు పండితుఆ 
స్తీ. కంది విధముగ (ప్రశ్నించెను :__ 


ల్లో జాయ స్తే నవ సౌ తధామిచ నవ భాం ఫెస్‌ భ భ్యసాం సంగ మే 
సట్‌ సంఖ్యాని నవవ సుష్యథ జనీ (తీత్యేవ తద్వచ్చని | చత్వార్యన్య వచ$సు 

కస్య విబుధాః కబ్దస్య రూపాణి తజ్ఞానన్లు (పతిభా న్తిచేన్ని గదితుం పాళా 
నికో తావధిః |] 


ఆర్థము, ఏ శబ్దమునకు సు ప్రత్యయమునందు తోొమ్మిది ఇమే ఆహ్‌ 
(భత్యభుమునందు తొమ్మిది భ్యామ్‌ భిస్‌ భ్యస్సులలో (ప్రత్యేకము నార్యు 
సప్తమి బహువచనమునందు తొమ్మిది జళ్ళస్సులందు (ప్రత్యేకము మూడు, 
మిగిలిన నచనములందు (ప్రత్యేకము నాలుగున్కు రూపములగునో ఆ శబ్దమును 
షత్రుర్దులయు లే. ఇెఫ్నుడ్గు, ఆరఘాగమ్మల శాలము ఇెష్పుట కవశాశ. మియబడెత్లు, 


నూ, 446) వాల న్స నఫుంసకలిబ్చి (ప్రకరణము 819 


ఆని. అపుడు (ప్రశ్నానుసారముగ మటియొక (ప్రాచీన వెయాకరణుడు గ చాక్‌ 
శబ్దమున కట్టిరూపములగునని “గవాక్‌......విభావయి అను ఫోకద్వయ 
ముచే సమాధానము చెప్పెనని డీకీతునిచే (వాయబ డెను. న్లోకద్వ యమున 
కర్ణము :__ గ వాక్‌ శబ్దమునకు నపుంసక లిబ్బమందు పూజు గమనము ఆను 
న భేదము వలనను (ప్రకృతి భావము అవజాబేళము, పూర్వరూపము, వీని 
వలనను నూటతొొమ్మిది రూపములగును. సు, అమ్స్‌ సువ్‌ వీనియందు తొమ్మిది, 
భళా రాదులగు నారు (పత్యయములలో నారు, జళ్ళస్సులందు మూడు, "జేసింఛిన 
పది (పత్యేయములందు పదియును 'రూపములగును. పని చెప్పబడిన సంఖ్య 
(ప్ర క్యేకముగ నన్వయించునని [గహీంచునది. శ్లోకముల చే (ఫతిపాదింపబడిన 
నర్థము నే యుదావారణములజూపి యుదావారించుచున్నాడు. -గామళ్ళతి, 
అను విగహమున నోళబ్దవూర్వ క మగు అఖ్‌ స ధాతువునక * బుత్విక్‌ దధృక్‌ 09 
నూ[త్రముచే క్విన్‌. (పత్యయము, ఆజ్‌ ధాతువునప గతి వూజ ఆను 
నులు చెప్పబడినవి, గర్వ. మంద నకారము లోపించును, (అనిడితొం..; 
నూ. వీ నగోఆచ్‌ 4 సు, సురీవ్క, అవజ్‌ స్ఫోటాయనస్య (889) నూ. శో, 
వెకల్పికమగు నవజాదేశము. గవాచ్‌, కుత్వ జళ్వ చర్త యులు. 'గవోక్‌ 
గవాగ్‌ . పతవుందు, సర్వత్ర విభాసహానోః (68) నూ, ల్‌ (పక్చతి భావము, 
జక చ ర్హములు. గోఆక్‌ , గోఆగ్‌, (పకృతి భావము రానిపతీమునందధు 
ఏజః పదా న్తాదతి (67) నూ, జ వూర్వరూపము. గోర NM క. 
మందు, నాహ్బేః పూజూయామ్‌,. (427) నూ. చ నజ 'థాతువుతోేని 
నళారము లోపించదు. సంయోగా న్త లోపముచే చశారము లోపించును. 
నకారమునక, క్విన్‌ (పత్యయస్య కః (879) నూ. చే, కుత్వమగును. ఆ స్త 
తమ్యుమువలన జకారమగును. ఆనజ్‌ (పకృతిభావ వూ ర్వ రాపములశ్చే 
వాజ్‌, గోఆజ్‌, గోజ్‌, అను రూపములగును. ద్వితీయైక వచనమునందు 
సీ తొమ్మిది యగును. గోఆచ్‌ + కు. శీధావము. భసంజ్ఞ వలన ఆచః (409) 
నూ. చే నకారలోపము. గోచీ. వూజార్థనుందు నలోపము రానందున నవకొా 
బదులే గవాంచ్కే గోఆంచీ నగోంచ్తీ అను రూపములగును. గోఆచ్‌ ఇ శీ, 
నర్వ నావు పానము పరమగుట చే నపుంసకన్య రులచః (815) నూ. చే, దయా 
గమనము. ఆవజాదులచే రూపతయనుగును, పూజార్థ్యమందు నిట్టి కూపతేకములు 
యూ డగును. ద్వితీయా బహువచనమునందు నిట్టి రూప వేములు మూడే యగును, 
నోతచ్‌ ఓ టా. అశారలోపము. గోవా. పూజార్థమందు ఆనజాకుతనో 
పోలా గోతక్త్య్యూ, గోషా, అను రూపములగును . జే ముద లగు నోకోశది 
“'శ్రత్యయములందు నిగ నాలుగు చొప్పున, ఈూపములగును,; గోఅచ్‌ ఓ భక, 


820 కళాముదీకరచాగ మము [నూ 446 


ఆవజాదుల చే గవాశ్ళా రమ్‌, గ నోణ్య్య్యామ్‌; ఆను రూపము 
అగును. వూజార్జ మందు నకజడాదులశే, ౧వాబ్‌ భ్యామ్‌, గోఆజ్‌ భ్యామ్‌, 
గోజ్‌ ఛ్యామ్‌, pen రూపములగును. భకారాది సుప్పులు పరమగునపు డిశ్ట 
ఈ్వారేనీ రూపములగును. స ప్రమా బహువచనమున పూజ సం దవడాదుల చే 
గవాడ్‌ మ' మొదలగు మూడు "రూపములగును. వీనిలో * వ్ల: ” కుక్‌ టుక్‌ ళరి 
(181) నూ, చే వైకల్పికమగు కగాగమము వచ్చును, pre త్ర, గోఅజ్‌ 
త్య, గోజ్‌ తు మొత్త మారురాపములగును. గత్యర్తనుందు గవాత్ము నో 
అతు, గోతు, అను మూడు రూపములగును. కలసీ తొమ్మిది రూపములగును, 
ఇచట చకారమునక క్‌ జ ళ్‌ చ రసములు (ప్రవ ర్తి రించును. ఇచట చయో 
ద్వితీయాళ్ళరి ఆను ళా త్ర్రదృప్తిచే చ ర్త మనీ దవముగుటవలన గ కారముండుట చే 
ద్వితీయ వర్తాదేళము రాదు. కావున నిచట వెకల్పిక ఖకా రాబేళమువలన 
నాలు రూపము అధికనుగువను. శంక కవశాళము లేదు వగాగణమ పతుమందు 
కుగాగను మసిదమగుటచే జ శ్ల కము రానందున ద్వితీయ వర్షా దేశము నిరాటంక 
ముగ (పవ ర్థించును. ఇందువలన మూడు రూపములుమూా త్ర మధిక మగును. 
కావున నూటతొమ్మిదిగాక నూటపది రెండు రూపములగును. వో! ఊవ్యా 
చేషాం...మనీషిఖిః | ఈనూటపది రెండు రూపములక ద్వి త్వానునాసిక ముల 
వికల్పమునలన నయిదువందల యిరునదియేడు  రూపములగునని పండితులచే 
యూహి౧ంపదగునని యర్థము. శ్లోకమున నళ్వళబ్దము యేడవ సంఖ్య క, అక్ష 
శబ్దము రెండవ సంఖ్యకు, భూతశ్వ మయిదవ సంఖ్యకను బోధకమగును. 
Ur ఆకొొ_'నాం వామతో గతిః” అను జోోతిఃక్యా స్త 
తెక్కి_ంచినచో (పదర్శిత సంఖ్య లభించును, 


చ సం (ప పచాయానుసారము 


తిర్యక్‌ , తిర్యగ్‌. ॥ (అడ్డముగ నడచునద్సి తిరః, అళ్ముతి, అను వ్మిగహ 
మున 'తిరళ్ళబ్ద వూర్వకమగు నఖ ధాతువుకం "టె బుత్విక్‌ దధృక్‌ (875) 
నూ. చే, క్విన్‌ |పఠత్యేయము, అజా ధాతువు గమనార్లకమగుటచే “అనిది 
ఇామ్‌...(418) నూ. చే నలోపమగును, తిరస్‌ అజ్‌, సు|ప్రతయమునథ 
లుక్కు, తిరళ్ళబ్దమునకు తిరి అను నాబేళమగును. యణాదేశము. చోః కః 
(80 మూ. చే, కరఠ్వము. జక్త్వ, చర్త్వ్యములు, తిరన్‌ 4 అచ్‌ + బౌ, 
ఫీభానము, భసంజ్ఞ యుండుటచే అచః అను నూత్రముచే నశార లోపము, 
'శావునెనే తిర్యాదేళము రాదు... శ్చుత్వము. తిరక్చి అని యగును. తిర్యఖ్నీ. 
చిరస్‌ + ఆచ్‌ + జన్‌, శ్రీభావము, సర్వ నామస్టాన మగుట చే నుమాగమము. 
ఆనుస్యాార పరసవర్ష ములు ఇచట క్‌ నర. లేనందున నకారలోపము రాదు, 
శావున తిర్యాదేళమగును, యభణా'దేళమ్యు, తిర్యజ్‌. = తిరస్‌ 4 అజ్‌ + సు, 


నరా. 446, 447] వాల న్హ నపుంసకలిజ్ల (వకరణను 821 


ఆడ్డముగ వూజించునడి. ఇచట నజ్బొ ధాతువు SA ns నశారము 
లోపిం చదు గాన ఆకారము లోపీంచదు తిర్యాదేశమగును, ',  చళారమునక 
సంయోగా లోపము, నకారమునకు కిన్‌ (పత్యయస్య నూ శ కుత్వము. 
తిర్యఇ్చీ = తిరన్‌ స్‌ + అఖ్బ్బా + టౌ, కీభావము, తిర్యాదేశము.  తిర్యఖ్బొ. 
శీభావము తిర్యాదేశము, శేషము ఫుంలిబ్బమునందువ లె నూహీంపదగును, తశా 
రా నములు, యకృత్‌ ళబ్ల్వము. యకృత్‌ + సు, సులున్క. యకృతీ (యకృత్‌ 
+ కం శీభావము యకృత్‌ +ళస్‌, శీభావము, పద్దన్నోమొస్‌ (229) 
నూ, చే వికల్పయుగా యక న్నా దేశము. యకన్నా దేళ పక్షనుందు యకన్‌ 
+ ఇ. అని యుండగా సర్వనామస్థానసంజ్ఞై యుండుట చే నుప ధాదీర్దము 
యకాని ఆని యగును. పతమందు" నపుంసకస్య (815) నూ. చే నమా 
గమము. యక ని. ద్యితీయావిభ క్రియు ని్టే, యకృజ్‌ + టా, యకనాటేళ 
పతముందు యకన్‌ £టా అని యుండగా ఆల్లోపోనః (285). నూ, చే, 
నకారలోపము  యక్నా అని యగును. పక్షీమందు యకృ తా, యకృబ్భా క్ట 
మిత్యాదులు. శక్ఫత్‌ శబ్దమునకు యకృత్‌. శబ్బమునకవ లెచే శథక్నా శక్ళతా 
ఇత్యాదులగును. దదళ్‌ శబ్దము. దదత్‌ + సు, నులుమ్క_, దదత్‌, దదత్‌ + 
జి, కీభావము. దదతీ, దదత్‌ + కీ అని యుండ :___ 


* 447. వా నపుంసకస్య 71790 వా నపుంసక స్య (అభ్య 
సాల్‌, శతు, నుమ్క్‌ సర్వనామస్థాస్సే 


అభ్య సాత్సరో యః శతొ తద న్తస్య కీ బస్య 
నుమ్‌ వా స్యాత్సర్వనామస్టానే పరే! దద ని। దదధతి। 
థి వ 
తుదత్‌ ॥ 


447. అజన యధ్యాయమున విధింపబడు ద్విత్యనివ్పన్న ములగ గెండు 
భాగముల నభ్య సమను న యిదివరకు చెప్పబడినది. అటి టి యభ్య 
_స్తముకం టె పరమగు శతృ (పత్యయా న్ల నమునక నపఫుంసకమగుచో సర్వనామ 
సానము పరమగునపుడు నుమొగమము వికల్పముగానగును. దదణత్‌ అనునది 
a ధాతువునన శతృ (ప్రత్యయము. చేనినపుడు ధాతువునవ ద్విత్వమువే 
-సేర్చడినరూపము గాన దీనికభ్య స్తసంబ యుండును. కావున నిచట ళత్భ 
(ప్రత్యయము (అత్‌ ) అభ్య స్తముకంచె పరముగా నుండుటచే నుమౌగమము 
వికల్పము గావచ్చును. దద న్ని, నుమాగమాభావన సతీమందు దదతి ఆని 
యగును. ద్వితీయా విభ_క్రియు నిశే. శేషము పుంలిజ్జ దదత్‌ కబ్బసద్భృళము , 
తుదత్‌ శబ్దము, తుదత్‌ ఏ సు, సులుక్కు, తుదత్‌ ॥ 

41 


922 '. శొముదిశరదాగమము [నూ. 448, 449 


* 448. ఆచ్నీనద్యోర్ను మ్‌ 7_1.30 ఆశ్‌ | శీనద్యోః | నుమ్‌, 
(వా, శతు 
అవర్లా న్తాదజ్ష్‌"త్పరో యః _ శతురవయవ స్ప 
ద న్హస్యాబ్ఞస్య న్‌ వా స్యా-చ్ఫీనద్యోః పరత; 
తుద స్తీ । 'తుదతీ | తుదన్సి; భాత్‌ | భాన్సీ! భాతీ। 
ఛాన్స్‌! పచత్‌ ॥ 

448. ఈకారోకారములకు నదీస స యనుపవత, మిచట ననుసరింప 
బడెను, ఆధికృతమ బున అజ్బస్య అనునది ఆత్‌ అనుదానికి విశేషణమగుట చే 
'పజ్చుమ్య న్తముగ మారాను. తద న్లవిధి. ఆకార మ స్తమందుగల నజ్జముక ౦కే 
పరమగు శతృ |పత్యేయావయన మ న్హనుందు గల్లిన యబ్దమునకు, ీభావము నదీ 
సంజ్ఞ కములగు నీకారోకారములు "పరమగునపుడు నుమాగమము  వికోల్పముగ 
సగునని సూ తార్థము. తుదత్‌ + శీ. తుద స్తీ. నుమాగమము రానపుడు తుదతీ. 
తుధత్‌ -1- శి, స. స్య (815) సూ, వే నుమొౌగమము. తుద ని 
ఇత్యాదు లూవ్యాంబులు. భాత్‌. భాత్‌ +శీ, ఇచట నీ నూత్రమువే వికల్ప 
నుమౌగమమగును. భా స్తీ. భాతీ. భాత్‌ 18. ఛాన్తి. తుదన్టీ (ఛావ్మాణీ) 
అనునది నది, పరమగునపుడు నుమాగమోదావహారణము, పచత్‌, పచ ధాతు 
(పకృతిక శతృ (పత్యయాన్నము, పగత్‌ సు, సు ప్రత్యేయమునక లుక్కు. 
పచత్‌. పచత్‌ +కీ, ఇట్టుండ :__ 

* 449. శవ్‌ శ్యనోర్నిత్యమ్‌ 7_1_81 కవ్‌ శ్యనోః. నిత్యమ్‌, 

(ఆక్‌ , ళతుః, శీనదో్యో8 నుమ్‌ 

శవ్‌ ళ్యనో రాత్పరో యశ్శతురవయవ స్ట సద చ 
స్య నిత్యం నుమ్‌ స్యా చచ్చనద్యోః పరతః। పచ స్రీ! 
పచ ని । దీవ్యల్‌ | దీవ్య స్తీ ! దీవ్య ని | స్వవ్‌ | స్వబ్‌ | 
నిశ్యాత్సరాదపి నుమః పాక్‌ అ ప్పృన్నితి ధరః 
(పతిపదో క్షత్వాళ్‌ | స్వామి! నిరవకాళత్వం (పతి 
పదో కృల్నేమితి పత్నేతు (ప్రకృతే త ద్విరహాన్ను 
"మేవ! స్వమ్చి; స్వపా। అఆపోఫ। స్వచద్భా్యమ్‌ | స్వద్భిః | 
అ ర్లిపృవపీత్యాదినా భౌేరుస్‌ | రుత్వమ్‌ | ధనుః | 
భనుపీ, | సాచేతి టల! నుమ్‌ విన సర్జనీయేతి మత్వమ్‌ | 
థనూంసి | భనుషో। ధనుర్భ్యామ్‌ | ఏవం చతు ర్లవి 
ea పీపఠిప. లేః క్లిన్‌ | ర్యోరితి డీర్ల 81 పిపకీః 
పీభరిపీ | అల్లోపస్య సోనివళ్తార్థ న జల న్టరియణో నున్‌ 


నూ, 449] హాల న నఫుంసకలిజ ; పకరణము 828 
ర Oo ~~ 


న! స్‌ అలా దజ న్లలక్షుణోసి నుమ్‌ 

న। పిపఠిషి.! పేపకీర్భ్యామిశ్యాది | పయః! పయసీ । 
పయాంనీ ! పయసా। పయోభ్యామిత్యాది | సుఫుమ్‌ | న 
సుఫుంసీ। సుస్రమాంనీ | అజః | విభ క్రికార్యమ్‌ | ఉత్వ 

మే | అమూ | ఆమూాని | శేషం ప్రుంవత్‌ | 


449. శ్యవ్‌. శ్యన్‌ (భ్యాదులక దివాదులకు (గమముగ నివి వికరణ 
(పత్యయములు వీనియొక్కు_ అశారముకం మ పరమగు శతృ ప్రత్యయావయన 
మ న్రమందుగల యజ్ఞమునకు, శీ శ్రావమును, నదీసంజ కమును పరమగున పుడు 
నుమాగమము నిత్యముగనగును. పచత్‌ “శీ, పచధాతు వుభ్యాదిగణమా 
లోనిది. దీనికీ శతృ ప్రత్యయము చేయునపుడు ధాతునునక (పత్య్వయమునకును 
మధ్య వికరణమగు ళచ్‌ (ప్రతయమగును. (అ) పచత్‌ అని యగును, ఇచట 
శతృ (పత్యయావయవ తకారము శ్‌ (పత్యయముయొక్క_ ఆకారముకం కు 
పరమగుటచే నిది య న్నమందుగల యజ్ఞము పచత్‌ అనునది యగును. శీఫావము 
పరమగుటచే నిచట “నుమాగమనునును. పచన్సీ పచన్సి (పచత్‌ 49 
నపుంసకస్య నూ, చే నుమాగమము.  దీవ్యత్రో. దిన్‌ ధాతువునక శతృ, 
(పత్యయా న్ల నము. ధాతువునకును శతృ (పత్యయమున కను మధ్యను శ్యన్‌ Se) 
(పత్యేయమగును. పిదప పచ న్స్‌ అను చోటునందువలె నుమాగమాదు లూహింప' 
దగును. పచ న్స్‌ దీవ్య స్రీ నీ (శ్రావ్మాజీ, ఇవి నది పరమగునపుడు నుమూగ మోనా 
. "ఇవి జీబ _్రములగుటవలన శతృ (పత్యయావయవమగు తశారమునకు " 

దీపరత్వము గలదు. సన్‌" శబ్లము (శోభనా ఆపః యస్మిన్‌ సరసి . స్వవ్‌ 
+ సు. లుష్క, స్వవ్‌. స్వవ్‌ + క. ఇచట నిత్యము పరమునగు నుమాగమ 
మును బాధించి (పతిపదో క్తమగు “అవ్‌ తృన్‌ తృచ్‌ * సూత్ర విహితమగు 
దీర్తము మొదట (ప్రవ ర్హించును, పిదప నుమాగమము. 'స్వామ్బి అని యగును, 
(ప్రతిపదో క్ర కమగు కార్యము నిరవకాశమగునప్రుడే యితరములను వాధించునను 
మతమున “అఆ _పృృన్‌ నూ చే విహితనుగు దిర ర ఆపక అను రూప 
మందు చరిశార్భవాయినది గావున స్టవ్‌ శశి అనోచోట. దీర్గ మును బాధించి 
నిత్యమగు నుమోగమ మే (పథమమున (ప్రవర్హించును. పిదప దీర మునక (ప్రసక్తి 
లేనందున స్వమ్చి ఆనియే రూపమగును. స్వపా (స్వవ్‌ +ఆ స్వవ్‌ + 
ఛ్యామ్‌, అపోభి నూ, చే పకారమునకు దకారాచేళమగును, స్వద్భ్యామ్‌. 
ఇ స్వద్భిః ఇత్యాదులు. ధనుళ్ళబ్లము. థనధాతువుకంకు “అరి పృవపి 
యజితని ధని తపిభ్యోనిత్‌ , అను చ ణాదిక న్యూతముచే రుస్‌ (ప్రత్యయము 
వచ్చుటవలన థనుస్‌ అను తోబ్బము ప్‌ మనన, ధనుస్‌ సు. సులుక్కు 
సకాఠమునన రుత్వే విసర్గములు. ధను. ధనుస్‌ +'కు'. (ప్రత్యయమునప 
శీధావము. సకారముననవ అబేళపత్యయయోః (218) నూ. చ్చే షత్వముం 
ధనుషీ. .ధనుప్‌ + ఓ యుల స్త లకుణ నుమాగమము, సాద్దమవాతః (818) 


824 శాముదీశరదాగమము (నూ. 449, 450 


నూ, చే, దీర్దము, నుమ్వి'సర్జవీయ (487) నూ, చే, పషత్వేము, ధనూంష్కి, 
అని యగును. ధనురా నమ్‌. ఇచట శేఫాన్ల నము ధాతువు గానందున ర్వోరుప 
ఛాయాః (486) నూ. చే దీర ము కజ్కింప వలనుపడదు. ఇమే. చత్తుస్‌, 
హవిస్‌, 'ససర్పిస్‌, మొదలగు సకారా _నములకు (పక్రియ నూహీం చునది. పిపకఠిస్‌ 
శబ్దము సన్‌ (పత్యయా న్లమగు పఠ ధాతువు (పిపఠిప్స్‌ కంటు క్విప్పు, pes న 
ముగుటవలన (పాతిపదికమగును. సులుక్కు., రుత్వము. వ వీపర్రీ?, 
పిపఠిహో సన్‌ (పత్యయములోని ఆకారమున కు క్షిప్పు పరమగున పుడు లోపము 
విధింపబడెను, ఆ లోపమునన స్థానివద్భావమునలన నిచట ర్ఫుల_న్త నిమి త్తక 
నుమౌగమము (ప్రవ ర్షించదు. లోపస్టానికి కార్యము చేయుచున్న పుడు స్టానివ 
జ్యావము విపీతము గానందున నజ లక్షణ నుమాగమమును రాదు, పీపరిప్సి, 
అనియే యగును. పీపరీరా న్‌. ఇచట ోర్యోరుపధాయాః” నూ, చ్చే 
దిర్లనమగున, పయళ్ళబ్లము, పయః. పయాంనీ॥ నుమౌగమము, ns సుప్రం 
శబ్దము (శోభనాః ప్రుమాంసో యత స) సుపుంస్‌ + సు. సులుక్క,' 
సంయోగా న లోపము, సుఫుమ్‌, సుప్రుంసీ. సుపుంస్‌ 4 శి పుంసోఒసుజ్‌ 
(ఈ89) నూ, చే అసుజాబేళము సా _నమహతేః ౫” సూ, వే, త ము, 
నుపుమాంన్కీ అని యగును, సుపుంసా, _సువుమ్మా మ్‌. ఇత్యాది రూపముల 
నూహించునది. అదళ్ళబ్దము. ఆదస్‌ + స్‌, విభ క్రి లుక్కు, రుత్వ విసర్ల సరములు, 
ఆదః. ఆదస్‌ + శీ, త్యే చాద్యత్వ గుణములు (ఆశే నముతోత్య ములు. “అమా. 
ఆదస్‌ + శ. త్యదాద్యత్వము. నుమాగమము. ఉప ధాడిర్హ్య ము. అదాని. పిదప 
మూత్వము, అమూని, ద్వితీయావిభ_క్రియు నిశ, తృతీయా విభ క్త్య నము 
లందు (ప్రక్రియను పుంలిజ్ఞమందువ లె నూహింపదగును. 


వాల న నపుంసకలిజ (పకరణము సమౌ పీ నొందెను. 
జూల ౧ ఎట 


న న. 


18. అవ్యయ (ప్రకరణము 


శ శర్‌0, స్వరాదినిపాఠ మవ్యయమ్‌. 11.87. స్వరాది నిసా 
తమ్‌, అవ్యయమ్‌, 

స్వరాదయో నిపాళాశళ్చా 2.వ్యయ'సంజ్తాః 

స్యుః। స్వర్‌ | అన్సర్‌ । (పౌతర్‌ | పునర్‌ 1 సనుతర్‌ | 

ఉవ్వెస్‌! నీచెస్‌ | త-నెస్‌ | బుథధక్‌ | బుత్‌ | యుగ 

పత్‌ |! ఆరాత్‌ | పృథక్‌ | వ్యాస్‌ 1 ళ్వస్‌ ! దివా రా 

(శౌ! సాయమ్‌। చచిరమ్‌! నునాక్‌ | ఈప.త్‌ | బోన్‌! 

.కూష్టీమ్‌। బహీస్‌' 1 అవస్‌ |! సమయా । నికషా। స్వ 

యమ్‌! వృధా! న కమ్‌! నఖ | “హతా; ఇదా! అదా! 


నూ, 450] అవ్యయ (శ్రకరణము త్రోక్‌ 


సామి! వత్‌ ఈ (వాహ్మాణవళ్‌ | త త్రియవత్‌ ఏ ననా! 
సనాత్‌ | "సనత్‌ | ఉపధా । తిరస్‌ । అనరా! అన 
శేణ। జోక్‌ 1 కమ్‌ | భమ్‌ | సహాసాొ। వినా! నానా! 
స్వ స్తీ! స్వధా! ఆలమ్‌। వషట్‌ । |శౌపట్‌ | వౌ 
వషట్‌ |; అన్యత్‌ | ఆస్తీ; ఉపాంకు। తమా | విహాయ 
సా।; దోపా। మృసా। మిధ్యా! మృధా। పురా! 
మిథస్‌ | మిఖో! |ప్రొయన్‌ |! ముహుస్‌। (ప్రవాహు 
కమ్‌! (ప్రవాహిశా। ఆర్యవాలక్‌ | ఆభీత్స్యమ్‌ । సాకమ్‌! 
హ్‌, నమస్‌ | హిరుక్‌ ! ధిక్‌ |; అన్‌! ఆమ్‌! (ప 
తామ్‌ | (ప్రాన్‌ | (పతాన్‌ ! మా। మౌజ్‌ | ఆకృతి 

. గణో౭ఒయమ్‌! చ| వా! వా! ఆహా! ఏవ! ఏవమ్‌! 
నూనమ్‌ | ఛశ్వత్‌ | యుగపతీ | భూయస్‌ | కూపత్‌ | 
నూపత్‌ |! కవిత్‌ | చేత్‌ | చేత్‌ | చణ్‌ | కచ్చిత్‌; 
కిం-బిత్‌ | య (తే | నవా । వాస్త! మాకిః। మౌాకీమ్‌ 
నకిః। ఆకిమ్‌! మౌడ్‌ | నఖ । యావత్‌ | తావత్‌ 1 
లేస్‌ ద్వ! చన! శ! (శౌషట్‌ । వౌషట్‌ । సాహో | 
స్వధా । తుమ్‌! తథాహి। ఖలు! కిల! అథో! అథ । 
సుమ్హు! స! ఆదవా, ఊపసర్ల విభ _కిస్వర_పతిరూపశాళ, చ 
అవద క్రేమ్‌ | ఆనాంయుః | అ న్తితీరా। అ అష 
ఈ ఉా ఊ, వు వు ఓ, బె పళు కుకమ్‌ యథా 
కథాచ। పాట్‌ । ప్యాట్‌ | అజ్ఞ హే। “హై! భోః। 
అయే! ఘః! విసు! ఏకపడే। యుత్‌ |! ఆతః। చాదిర 
ప్యాకృతిగణః i 


450. స్వరాది నిపాఠమ్మనునది సమాహార ద్వస్త సము. (స్వరాదయళ స? 
నిపాతాళ ఎ) స్వరాదిగణ పఠకితములు, నిపొతముళలు, నవషత సందె. గలవగును, 
స్వర్‌, ఆ నర్‌ , మొదలగునవి * స్వరాగతః ౫ ఇత్యాది (పయోగములఅలోని, 
స్వరాదుల కనుకరణములు, వత్‌, తేన తుల్యమ్‌ . |క్రియాచేద్వతిః (5-1-115) 
త(త్రత-న్యెవ (5-1-126) తేద రమ్‌, (51-117) న్యూత్రములచే విహితమగు 
వతి (ప్రత్యయము. స్వరాదిగ ణి మొకృతి గణమనగా గణమున చూపబడీన 
శబ్దములతో 'సదృళములగు మటికొన్నికబ్దముల నిందు జేర్చదగునని యర్థము 
శావున కామమ్‌, (పశామమ్క్‌ భూయస్‌ ఇత్యాదుల కవ్యతుసంట్ల. నీధి మగును శ 
“ ఉపసర్ష విభక్రిస్వర (పతిరాపాళ్ళ ”. ఊపసర్లములు ((ప్రాదుల్చు విళ్ల: క్ర 


వటి కాముదీశరదాగమము (నూ, 450, 451 


నములు,  (నుబన్ఫములు తిజ్ఞ నములు) స్వరములు, (అచ్చులు వినితో 
సదృశమగునవి యవ్యయములగను.. ఉపసర ర్ల సాదృశ్యము, విభ కి క్రి సాదృశ్యము, 
శబ్దార్థముల చే (గహింపదగును, స్వర సాద్భోళ్యము కబ్బముతోో నే గాని యర్భముచే 
సంభవింపదు. ఊప సర్ష (పతీరాప కావ్యయము : కట ల్తేమ్‌, ఆవ అనునది 
యుప'సర్ల సదృళము-గాని యుప పసర్షము గాదు. కావున ద కేమనుచోట జాజ్‌ 
ఛాతువునవ “అచ ఉపసర్దాల్తేః (74.47) సూత్ర ఏపీతమగు 'తొజేళము 
రాదు, విభ కి (పతిరాపకము :__అవాంయుః. అవాం అనునది యస్టుచ్చబ్ద 
(పథ మెకవచన సద్భళము. కావున అవాం శుభ మోర్యుస్‌ (వ _2-140) 
నూ తే విహితమగు యుస్‌ (పత్యేయమువలన నహంయుు, అను రూప మేర్చ 
డును. అవామ్మనునది యస స్మచ్చబ్ద (పథ మెకవ చనమనిన యుస నము, ర చ 
మగును గాన (పాతిప పదికమగును, ఆస్ట చ్చృబ్దముక ౦ పె పరమగు నుష్పూనకు లుకు 
వచ్చెడిని. అస్మచ్ళబ్దమునకు, మదీయః అను శబ్బమునవలె _ మదా బేళశముగును 
మద్యుః, అనెడి యనిష్టరూపము గావలసీవచ్చును. తిజ న్స (పతిరూపకము :__ 

ఆ స్పితీరా | అ చీ అపై యవ్య యము mee “ఇ క సి షీ రాణియస్యామ్‌ * 
(ఆధికమగు పాలుగలది) అను నల బహువ్రీహి యుపపన్న మగును, 
తజ న్తమే యనినచో తిజ _న్షమునకు శేమా'సము విహీతము గానందున సమాస 
ముపపన్నము శాక పోవును. ఆ. ఆ. ఇత్యాదులు స్వర పతిరూప కావ్యయ 
నులు, ఇని సంబోధన స్మర కాద్యర్థ కములు. చాదిగ ఇము నాకృతిగ ణమే, 
కావున "హీశ్వాద్యర్థకములగు యక్‌. తత్‌, ఇ త్యాదులను చాదులందు 
జేర్చదగును, 


* త్వీన్‌ నే, తది త శ్చాసర్వ విభ 88. 11-88. తదిత:।; చ। అస 
థి ఎవి థి 
ర్వవిభ కః (ఆవ్యయస్సు 
యస్మాత్సర్యా విభ క్రర్నోత్పద్య తే, స తద్ది 
తాన్ఫోజ=_ వ్యయం స్యాత్‌ పరిగణనం కర్తవ్యమ్‌ | 
అడి అటో 
తసీలాదయః (పాక్‌ పాళపః | శస్‌ | పభ్బతయః (పాక్‌ 
సమాసా-నేభ్యః | అమ్‌ | ఆమ్‌ | కృతోర్లాః | తసివతీ | 
నానాఖాసితి | తేచేనాన | పచతికల్పమ్‌ | పచతిరూ 
పమ్‌ | 
451. అసర్వ విభ _క్టిః అనునది బహువిపీ. (న సర్వా విభ క్తిర్య 
స్మాల్‌ ) కేవల తదితముకంశకు విభ కి యసంళవమగుట చే, రత పదము 
తద _న్హమును బోధించును. తదితాన స్త మన్యపడార ము. సర్వళ బ్రమునకు సర్వావ 
@ 
యభములని ఆయర ము, సర్వాపీయవములుగ ల విభ కి (మూడు వచనములు? ల 
విభ క్రీ యేతదిశా న్రముకంయు నుత్నేన్నము దో, (ఏకవచనము. మాత్ర 
నార్సన్నభుగుకోగ అట్టి ద్ధి తాన్త మన్యయమగునని నూత్రార్భయు, _ -పచతీ 


నూ, 451, 452] అవ్యయ (పకరణము 827 


కల్పన, మొదలగు క _న్ష్నముల కవష్టయసరిబ యనిస్లము. వానికం"టు నేక 
వచనము మొత ముతేేన్న ముగుటవలన నవియ నసర్వ్‌ విభ క్త కలగును. వాని 
కలం సయ ను వారించుట కై తదె తములను పరిగణనము చేయుచున్నాడు. 
(1 పాళద్‌ ప్రక్యయమునకు. వానకు తనిలాదులు (థముఖ్‌ , 
అదన్లమందు గలవి “పంచమ్యా స్ప నీల్‌” (8.7) నూ, చే విహిత 
మయినది, తనిల్‌ (ప్రత్యయము. “(శర్వతఖ యా పే స. పాళవ్‌ .. (6.8.47) 
నూత విహితమనము బునద్క పాళవ్‌ (ప్రత్యయము, (ఘృతపాళమ్‌) శ్ర సమౌ 
సార్ల (పత్యయములక Sh ప ల శస్‌ మొదలగు (పత్యేయములుు 
Fe _న్సములు బహ్వల్బారాచ్చస్‌ . మ్‌ (5.412) నూ తవిహిత ; మయినది 
స్‌ ప్రత్యయము. (అఆల్బళః9 (శు అమ్‌ । అముచ ఛందని (5-_4.42) నూత 
విపీతము. ((ప్రతరమ్‌్‌ (4 ఆమ్‌! కిమేత్తి జ్‌ ! (6-411) నూ(త్రవిహితము. 
(పచతిత రామ్‌ (5) కృత్య సుచ్‌ ఆకు సంఖ్యాయాః ... ణీ 
కృత్వసుచ్‌ , (5_4-_17) నూత త నిహిత మెనది కృత్వసుచ్‌ (ప్రత్యయము (పళ్ళూ 
కృత్వః) వను క. (6) తసి పత్యయము. తన్‌ళ్చ (4 8-118) 
నూత విహితేము.' (పీలుయాలతేల్స (7) వతి ప్రక్యేయము. లేన తుల్యమ్‌... 
నూ(తే విీహీతే ము ((బాహ్మణవత్‌ ) ఇట్లుండ స్వరాదులందు వత్‌ అనుదాని 
యొక్క_ పాఠరమునకు ఫలము చిన్యము, (8) నానాఖ్‌ (ప్రత్యేయములు, 
వినఖ్‌ భ్వామ్‌, (5-2-27) నూూత్రే విహితములు. (వినా నానా పచతి 
కల్చమ్‌ | పచతిరూపమ్‌ అనువాని క వ్యయ సంజ్తా నివృ త్రి, పరిగణనమునక 
ఫలము. అవ్యయసంజ యున్నచో అవ్యయా (455) నూ. చే నుష్పులకు 
లుక్కు_ వచ్చెడిని, 
* 452. కృన్మజ నః 11.85. కృత్‌ , మేజ_న్లః | 
కృద్యో మా ఏజ నళ్చో తేద స్త మన్యయం 
స్యాత్‌ | స్మారంస్మారమ్‌ | జీవసే | పిబద్యై tl 
452, కృత్చేదము తేద స్హ్వమును బోధించును. మేజన్ధః అనుచోట 
మశకారెజ్‌ పదములతో న న్రవడార్థము (పత్యేక మన్వయించును, మశారెచ్‌ 
పదములకు ద్వంద్వము. పిదప న "సపదముతో బహు వ్రీహివలన మేజ EX ఆని 
యగును, నూూ[కమున (తుతేమగునది "కృళ్‌ (ప్రత్యయమగుట చే, మేజ నళ అనునది 
క్ర క్తునశే విశేషణముగానిి తద న్తమునకు గాదు. మకారా నముశాని వీజ నము 
గాని యగు కృత్చ్రత్యయ మ_న్తమందుగ అది యవ్యయమగునని యర్హము. మ్స 
మున కుదావారణము స్మారమ్‌స్మారమ్‌ । స్మ లీ ధాతు పకృతి కణముల్ల్‌ (పత్యే 
యా న్హమ, ఏజ న్హమలం జేశారా నమన కదావారణము. జీవసే! జీవధాతు 
(శ్రకృతికమగు నీ (పత్యయమ నుందు గలది. ఐశారాన్హమున కోణావాలళాము 
ఫిబభేర్థి | పా ధాతు. ప్రకృతిక KD (పత్యయా న్లము, 


828 కానముదీకరదడదాగనుము (నూ 458, 454, ఉీస్‌ర్‌ 


* శరర, క్వాతోనున్‌ క సునః. 11.40. 


ఏతద న న మవ్యయం ఖే | కృత్యా! టా బే 
తోః। విస వ (1 


ఉర్‌రి. న్యూతేమున క్యా, తోనున్‌, కనున్‌ (పత్యయములన ద్వంద్వము, 
క్వాదులు (ప్రశ్యయములగుటచే తద న్తబోధకములు, క్యా నము, తోసున్‌ 
'పత్య్యయా స్ప నము కనున్‌ (పత్యయా_న్త నము, ఇవి యవ్యయములగును. (కమముగ 
నుదావారణములు. కృత్యా! ఉఊజేతోః విస్ఫపః, 
* 454. అవ్యయీధథావళ్ళ్‌. 1_1_41. 
అధివారి ॥ 
4ర్‌4. అవ్యయీభావ సమౌనము నవ్యయమగును. అధిహరి. అవ్యయం 
విభ క్రి సమిప........ వచణేమ. (2.1.6) నూ. చే విభ క్యుర్ణమం 
దవ్యయీఖావము. (వారా ఇతి అని విగవావాశ్యము. వారియందని య ము, 
* 4రర్‌. అవ్యయాదావ్‌ సుపః, 14.82. అవ్య యాత్‌ | ఆవ్‌ 
సుపః (లుక్‌ 
అవ్యయాద్విహిత స్యాపః సుపళ చ లుక్‌ స్యాత్‌ | 
తత్ర కాలాయామ్‌ ! విహితవిశేషణాన్నేహ |! అత్యు 
చ్చెసా! అవ్యయసంజ్ఞాయాం యద్యపి తద న్స విధిర 
ర రా ఇని 
స్స్‌ తధాపీ నగాణీ। ఆవ్‌ గవాణక్‌ వ్యర్థమలిబ్ద 
త్వాత్‌ tl శో స సదృశం (తిష లిజ్రేషు సర్వోసుచ 
విభ_క్రిషు వచ"నేమచ సర్వేషు యన్న వ్యేతి తదవ్య 
యమ్‌ ॥ ఇతి (శుతిర్లి బకార క సంఖ్యాఒ౬భావపరా॥ 
న్లో వష్టి భాగురిరల్లోపమచాప్యోరుపసర్టయోః ! ఆహం 
వవ వాలన్తానాం యథా వావా నిశా దిళా। నగా 


నా bs ca పీధానమ్‌ |! అపిధానమ్‌ ॥ ఇత్య వ్య 
యాని ॥ 


కర్‌. అవ్‌ సుపః, అనునది సమాహార ద్వస్ద వ్రమునకు షు స్ప్యుకవచనము. 
(ఆన్‌ +చ సున్‌చ. అవ్‌ సువ్‌ తస్య) ఆప్పదముచే టావ్‌ డాన్‌ చాన్‌ 
(పఠ్యయములకు (గవాణము | అవ్యయముకం కే విధింపబడు అఆెప్పునకు సుష్పున 
కును లుక్కు. వచ్చును, తత శాలాయాన్‌ (తస్యాం శాలాయాం ఇది (తల్‌ 
(ప్రత్యయానావ్యయము దీనికం మె విహితమగ సుప్పునక (జీ లుక్కు వచ్చెను. 
ఈ నూతమున నవ్యయముకం కు పరములగు నావ్‌ నుప్పులక లుక్కొ_నునర్హ మును 
విడిచి యవ్యయములకం శె విషితములగువానికి లున్వి ధానము వేయుటష 


నూ, 4ర్‌ర్‌] అవ్యయ (ప్రకరణము §29 


ఫలమును. చూపుచున్నాడు, అక్ర,..... చెసౌ” అత్యుచ్చఖౌ' అనునది 
(పొది సమౌ సము, (ఉచ్చ saw] అత్యు చః అను సమాసముకంటె 
నా (ప్రత్యయము విహిత మెనదిం సమౌ సము (న నముదాయము లిబ్ఞసంఖ్యాదులతో 
నన్వయము గలదళటవలన' నవ్యయము గాదు. ఉఊచః అనునది యవ్యయ యే 
గాని. దీనికం జి సువ్‌ (ప్రత్యయము విహితముగాదు. విహిత విశేషణము లేనియెడల 
నిచట నా (పత్యయమునక లుక్కు (వసక్ష కమాను. 'సముదాయమునక నవ్యయ 
స. నాతీర్కి_౦చి, సమాధానము జెప్పుచున్నాడు, $6 అవ్యయ... sss 
గాణ? Ws సూూత్రమున (స్వరాది నిపాత మవ్యయమ్‌ కబ్బస్వరూప 
మనుదాని న ధ్యాహారముజేని, యది 'స్యరాదులకను నిపాతములకును విశేష్య 
మనినచో * ప్రయోజనం సర్వనామా వ్యయ సంజ్ఞాయామ్‌, - (సర్వనామ సంజ్ఞా 
నూ తమందు, న జండా సూ త్రమందును తేద న్లవిధి జెప్పవలయును అను 
వచనముచే తద _న్లవిధి నగును ఇట్లు స్వరాద్య న్వములక నవ్యయ'సంజ్ఞై 
యుండుటచే నత్యువ్చె ననునదియు నవ్యయమను, గాన విహిత విశేషణ 
మున్నను లుక్కు (పస కృమగుచున్నదను శజ్బు_కు సమాధాన మిది, తేద 
విధివలన స స్వ రాద్యర ములకు (పాధాన్యముగల పరమో చ్చైః ఇత్యాదు అవ్యయము 

అగును గాని స్వ రాద్య మల కపా ధాన్యముగల అత్యు చ్చెః "మొదలగునవి 
యవ్యయములు గావని న వ్యేతీత్యవ్య యమ్మను "మహా సంజ్ఞాశ్రయణము వలన 
లిజబ్బసంఖ్యాదులం దన్వయము లేని యర్థ మును; బోధించునబే యవ్యయమగునను 
నర్థము లబమగును. ఏకత్సదృళశములగువాని శే గణమం దనుకరణము జే నుబ డెను, 
కావున లిజ్ఞుసంఖ్యాద్యన్వయము లే నట్టి య మును బోధించు పరమా మః 
(ఊత్కృష్ట్రమగు నూర్భభగనుంద్భు మొదలగునవి యవ్యములగును, లిజిసంఖ్య్యా 
ద్యన్య యముగ ల స్ట: మును బోధిం వెడి అత్యు చః (అ ఏథి గమందున్య 
వాని నతీ(క్ర మించినవాడు) మొదలగునవి యవ్యయములు 7 గావు. కావున వవ్యయవ 
మునకు (ఉచ్చెః అనుదానిక్స్‌ మాత్రము పై యున్నందున 'సుష్పు యమక్యయ 
మునకు సరమగును' గాన క లేవన్న నిచట సుబ్దుక్కు. (పస్థక్ష క్త 
మగునని, అవ్యయములు గ్ర్రీశ్వోది లీజ్ఞ లీజములు 'లేనివగుట వే నవ్యయములక ౦ శె 
టాబాదులన విధానమే య సంభ వమగును, లుగ్వి ధాయక'నూ(త్రమున " నావ్‌ 
[గ్రహణము , వ్యర్గమగును. అవ్యయములు లిబ్బకూన్యము లనినచో నాధర్వణ 
(పణక విద్యాగత శుతివిగోధ ము నాళజ్కాంచి సమూ ధానము జెప్పుచున్నాడుు 
(కుతి. సదృశం ..... తదవ్యయమ్‌. ఏది మూడు లిబ్బములందు నన్నివిభ క్షలందు 
నన్నివ చనేములందును వికారములు జెందక సద్భశ మె ' (ఏకరీతి గ్రా యుండునో 
యది యవ్యయమగునని యర్థము. అవ్యయములకు లిబ్బమే లేదనిన లిజ్ఞయు లున్న 
వనియు నం దేకాకారముగ నున్నది యవ్యయమనియును బోధిం.వెడి స్ట (కుతి 
విరోధము గల్లునని శజా-కయము,. ఈ (శ్రుతికి లిబ్దసంఖ్యా కారక ములు లేనిది 
యవ్యయమనియే. యర్థము “గాన విరోధము లేదని సమౌ ధానము, (శ్రుతితోన్ని 


తగి 


శం. కాముదీశళశరచాగనుము (నూ, జేవ్‌రీ, 456 


నిభ క్ట శ్రీ శబ్దమునకు శారకమనియు వచన శబ్దమునకు సంఖ్య యనియు నరము, 
శతి కిటి యర్భము జెప్వుటయందాళశయమిది. ఉప[క్రమోప 'ససంహారములచే 
(ప్రబ్మాజోధః మగు నీ శుతికి భాష్య_పామౌణ్యమువలన నవ్యయ స్వరూపమును 
బోధించున ర్రర్షము చెప్పినట్లు భాష్య! ప్రామోౌణ్యము వలననే యీ (కుతి లిజ్వ 
జరఖ్యాద్య ఫ+నమును బోధించునని యును జెప్పవలయునని, (పసబ్జవశళమునే 
ఇాగురి మతమును (పదర్శించుచు న్నాడు. వప్టీ క? దిశా. ఫాగురియను నావా 
ర్యుడు ఊప సర్షములగు అవ, అపి, వీనిలో మొదటి అకారమునకు లోపమును, 
బాచ్‌, నిళ్‌, దళ్‌ మొదలగు వాల నములకం టు టా ప్పత్యయము నిశ్చ 
యితచుచున్నాడు, ఊదా :.___వగాహః, మతౌొస్పరమున, అవగావః, పిధా 
ఉమ్‌ అపిధానమ్స్‌ వానా నిశా దిశా ॥ 


అవ్యయ (పకరణము సమౌ ప్లీని జెంచెను. 


14. స్రీ ప్రత్యయ (ప్రకరణము 
* కరర, _నీ,యామ్‌. 41-8. 


es 
అధికారో౭2.యన్‌ | సమర్థానామితి యావత్‌ ॥ 


శ్లేరర. ఈ యోగము (నూూతము సమర్తానాం |ప్రథమాద్యా, (41520 
ఆనే నూత్రము సర ను ఒస్త్రీయామ్‌ అనునది A నిేళ 
హాణీటవేలన, స్తీ త్వమను నర్గము గలదగును. స్త్రీత్యమన | స్ర్రీలింగము, స్త 
ఈషఫీశోళమున స్‌ధంపబడు స్వేత యములు | సీ లజదో కకమోలగునను నర్థము 

లీ ఊర లీ 
భలిరచును, 


వీవ $___* సనకేళవతీ శీ స్యాల్లోమళః ప్రరుష స్మృతః” ఆను 
I లిబ్బము, ఇవేళ నములందు మాత్రే యుండును, దీనికి విలక్షణ మె శో స్త 
ముస వ్యవపారింపబడు లిజ్ఞాయు చేత నములందు నచేతనములందు నుండే. 
శ స్తీయ లి లిజము ననుస సరిరియీ శాత్త/నినాక శార్యములం (పవ ర్తి రించును. 
శబ చమందలీ సము చ వ స్తుజాలము స్తే రజ సమో గుళాల్మక ము, శః 
కష ర్‌యముయొక్క_ యవస్థావిశేష మే ళాస్సీ య లిబ్హము. ఉపచయోవ 
(కృషి) ప్రలలింగము, అప చెయావస్థ (అల్వము) స్తీ స్రీ లింగము, సామ్యావస్త 
జాచ్చుకే సలు లేవండనుండుట) నపుంసక అం. ఈ మూడు లింగటజలు 
'శేరిన నువునందు నుండును. “అయం పదారః$* “ఇయం వ్య _క్రిః? ౪ ఇడ్రరి 
వస్త ౫ ఆను మూడు విధములగు వ్యవహారము (పపం చమందలి వ స్తుమా(త్రమాకం 
ఉఊకకుటుయే యిందుకో గారణము, అన్నివ స్తువులందును మూడు లింగ ముళకిణ్నే 
కడి చస్తువ్రలను బొథెంచు శబ్దములు _స్వథావమున గొన్ని రుెకేలిం గడుల 
ry కీందు లింగములను కాన్మీ మాకు తంగ ములను లోళించున (శ్రకుతుగ 


కూ, శర?) త్రీ (ప్రత్యయ (ప్రకరణము 88 


నుడా : ఆ వక ఇషుధిక ఇషుదీ, తట తటీ, తటమ్‌. ఏ ళబ్ద "మిన్ని లింగ 
ములను బోధించునను విషయము లింగాను శాసనాదులవలన (గహింపనగును, 
శఈ లింగ మరమంచే యుండునని భాష్యమున నిర్ణయింపబడినది. és ఫుంలిజో 


'రామళబ్దః ” ఇత్యాది వ్యవ హారము ళచ్చార్ధములకుగల య భేదమునుబట్టి వచ్చెనని 
యూహీంపదగును. 


ఈ 457. *లజాద్యత పావ్‌ 4-1-4. అజాధ్యతః। టూర్‌, 


అజాదీనామకారా నస్య చ వాచ్యం యశ్‌ 
యశ్వంత ద్యో ల్యే టాన్‌ స్యాత్‌ | అజాద్యు క్రి 
పో జీప పళ్ళ ఛాధనాయ | అజా। అతః, ఖట్యా! ల. 
దిఖి; ల్లీ త్తి సు విశేషణాశ్నే వా! పజ్బూజీ | ఆ(తహీ 
సమౌసార్థ సమౌహారనిస్థం కీ 'స్రేశ్వేమ్‌ ! అజా | సీడశా!। 
అశ్యా । re er yet ఏషు జూతిలతమణో 
జీప్‌ (ప్రాప్తః! చాలా! వత్సా। సోడా! మందా! 
బిలాతా! ఏషు వయనీ (పథమ ఇతి జీన్‌ ప్రాప్తః! 
1 (చా) సంభస్తాంజినశణపిం డేభ్యః ఫలాత్‌ | సంఫల్తా। 
భస్త్రఫలా! జ్యాపోరితి (వాస స్వః 2 (వా, సదచ్చ్‌ శాం 
డ( పా న్లో తె కేభ్యః స్రప్పాల్‌ | సత్పుస్పా | (శాత 
స్పా! (పళ్యక్పష్పా | 8 (వా కూజా ఛామవాక్చూూ 
ర్యా జాతిః; పుంయోగేతు కూదీ | అనువాతూ 
ర్వా కిమ్‌ | మహాకూ|ద్రీ | (కోణా! ఉస్టిహా | డేవవి 
ళా | జ్యేష్టా! కనిషై। మధ్య మేతి. పుంయో౭_పి | 
కోకిలా జూరావపి | శ (వా) మాలాన్నబః! అమూ 
లా! బున్నేభ్యో జీన్‌ | క ల్లి! దండినీ ॥ 


457. aa అనునది సమావోర ద్వంద్యమునకు మా క వచనము, 
(అజః ఆదిశ్యేసాం తే = అజాదయ$ లేవ అచ్చ ఏషాం సమోహారః త్తస స్య 
పాత్రీపదిశా తృనునది యధికార (పాప్ప్రమ. ఈన్యూత్రము |[పత్యేయమ్లున్లు 
విధించునది కావున అద్‌ద్యత: ఆనునది పంచమ్య నృమన్గుట న్యాయము, 
~~? అ మ్యూనుసారి వ్యాఖ్యానమువలన నీన్యూతమందుమౌ త్ర మిది షష న్‌! 
అత్‌, జినునది 'వాస్వాకార (వర్మ) బోధక మగుటవలనను; పాత్రిపరీక మేనటీ 


ఎ అజ, ఫీడక, అశ్వ, చటక, మూషక, బాల, వత్చ, హోడ్క సాక, వ్లున్హ్మ ల్లిల్లాక్ల, 


సూర్వావ్రహాణ, త్ల క్రరానహాణ, [క్రుల్మా, ఉష్టిహో, దేవవిశా జ్యేష్టా, కవిష్టా వధ 
శి సంయోగేజప క్లోకీల్లాణాగ, దష ఏశేజజ్లాగయః “ ల్లక్ళుత్లి వజ్లోజథన్స్‌గ్స్‌ 


sy) కాముదీశరదాగమనముము (నూ, 457 


విశేషణ" మగుటవలనను, అకారాన్స బోధకమగును, (స్త్రీయామ్స్‌ అనునది 
బ్‌ కను పష్ట్యర్థ సంబంధము “వాచ్యవాచక భావము, శబ్దములు వాచక 
ములు, ్రీశ్వము "బైచ్యము. ఆజాడిగణ పఠిత ప్రాతిపదికములపను ఆకారా చ 
(ప్రాతిపదిక ములకును వాచ చ్యమగు వంతలు సస్రీశ్వోము ద్యోత్యనుగు 
చుండ నజాదులకంకు నజాదు ల న్టమందుగల (పాతీపదికముల కం పెను, 


(వాస్వాకారాన్హ నములగు (ప్రాతిపదిక ముల కంటెను, పరమె టావ్‌ (ప్రత్యయ 
మగునని నూ అః ' 


లింగముగూడ ప! యర్థము గాన టాపు, జీపు, మొదలగు 
On (స్ర్రీలింగ ద్యోతకమేలగును. టావాదు న; 
(ప్ర్రీలింగము మ; బోధవిషయమగునను నియమ ను. మాత్ఫన్య 3 
ass ; స్త్ర (పక్యేయము లేకన్నను, స్ర్రీలింగ వ మ 
టాబాదులే (పీ స్త ss యసంగతము, కనుక స్త్రీ ప్రర్యయములు 
స్తీ లింగమునకు ద్యోత కములు “గాని వాచకములు we ss 
మ్‌ (తోమున అతః అనుదానిచే నకారా నఘులకం కె టాట్‌ ర ప్రాప్త 
పదమ నజాదిగణముం దశారా స్ట శబ్దముల (ఆజ, పడక, ఇత్యాదులు 
పాఠమునకేమి ఫలమను శజ్క_క సమా ధాన మిది :___ అజాద్యు కిక... 
బాధనాయ ” ఈ సూూత్రమువలన (ప్రా ప్రమగు టావ్‌ (ప్రత్యయమునక్కు బాధ 
కములగు 'జీప్ప, జీవము, మొదలగు (ప్రత్య యములను బాధించి టాద్‌ (ప్రత్యయ మే 
వచ్చుట కై అజాడిగణమున నద _న్తములకు పాఠమౌావళ్యక మని, ఆజా అజ శబ్దము 
కంటె టావ్‌ (ప్రత్యయము, గ్‌ పకారము er ass పిదప సవర్ష్మ 
ష్‌ ము, 6 పాతిపదిక (గ్రహణే లింగ విశిస్తస్యా౭.పీ (గవహణమ్‌ ?? అను 
పరీభాషచే నజా శబ్బముకం ము స్వాదు లుక్పిన్నములగును, అజా 4 సు, 
వాల్‌ క్యాప్‌ 2 నూత్రముబే సుభోపము. ఇది రమా శబ సదృళము. ఆకా 
లాన చ్చ (ప్రాతిపదిక మునకు టావ్‌. (పత్యయమగునను నంళమున కదావారణము 
చూపబడునని అతః ఖట్యూ , అఆనుచోటనుండు అత$, ఆనుదాని కర్భనని 
(గ్రహీంచునది. (ఖట్వ + అ) సవర్ణ a సులోపములు, ఖైట్యా. 


4 ప్రత్యయ విధాయక అ చేనికంచు (ప్రత్యయము. విధింప 
బడునో, యట్టి శబ్రముకం కె పంచమోవిభ క్రి కి యుండుట న్యాయము, ఈ 
గూ త్రమున నట్లు గాక “ అజాద్యతః ” అనునది షష్ట నమనుటకును అజాదులను 
న్‌ స్తీర్వోమునవ ' విశేషణముగ జేసి యజాదులందలి (స్రేలింగమే టావ్‌ (పరణ 
చునప నిమి త్రేమనుటకున్కు ఫలమును చూప్రుచున్నాడు, * అజాదిభిః , కీ వస 
అజ నష్టం. స్తీ వ '? పంచాజ శబ్దమునకు టాబ్నిి వ్ల లియో? ఫలము, 
అజాదిపార్య సీ త్వమే టాప్వునకు నిమి తమని చెప్పబడెను. సపంచాజ్క 
అనునది నమా హోరడ్విగువు, (పంచానాం ఫుమజానాం సమాహార అశారాన్ల 
మగును ల్తరిపదముగల ద్విగు సమాసము . (స్తీ (స్ర్రీభింగమగునని  శానింపబడినందున, 


నూ, శర") శ్రీ (ప్రత్యయ |ప్రకరణమా 388 


నిది 'ప్రీలింగము. ఇచట , స్రీ లింగము పంఛాజ్య అను సమొౌసమున కరమగు 
'సమాహానమందుండునది గాని అజ శభ్రార్త మౌా|తమందుండునది గానందున టాన్‌ 
(ప్రస కి వారింపబడునని యాశోయము. అజాదిగణమును చూఫుచు వానిలో 
చసచట నే (పత్యయమును టావ్‌ bass చాధించునను విషయమును 
(పదర్శించుచున్నాడు. “ఆజా ఏదకా... ...జీష్‌ ప్రాప్త పకి అజూ (ఆడ మేకు 
అళ్వా (ఆడ గుజ్జిము వటశా (ఆడవిచ్చుక) మూషీ కా (ఆడ యెలుక వీనికి 
కక జూతేర స్త్రీ సో (521) నూ, చ్చే జీషు (ప్రా ప్రమగుచున్నది. బాలాది శబ్దము 
లె దును (పథమ వయోచాచకములు, వీనికి “ వయనిప్రథ మే” (481) నూ, చ్చే 
జీపు (పా పమగుచున్నది. 


“ సంభస్తాం౭-జిన ఏ కక చబదచ్‌ కాండ ఓ“ మూలాన్న లః ఈ మూడు 
వచనములున్కు * పాకకర్ల ” (522) నూ. చే (ప్రా ప్తమగు జీషును .'చాధిం 
చుటక చెప్పబడినవి. 1 (వా సమ్క్‌ భస్తా అబజిను *శణ్య, పిండ, ఇపి 
పూర్వమందును ఫలశోబ్ద మన్ఫమందును గల (పాతిపదికములకం టు టాన్‌ 
| పత యగన అర మః సమృలా, భస్త్రభలా, క్క జ్యాపో సం ఛంద 
సో” (1006) స చే భస్తార శబ్ద శేబమునకు (వాసము, ఆజినఫల్యా + ణఫలా, 
పిండఫలా, 2 (చా; సత్‌, అచ్‌ (ఆజ్బు ధాతు వ న్తమందుగలని కాొండ్క 
(పాన శత, ఏక, వీనికంకు పరమగు పుష్పళోబ్ద మంతేమందుగల (ప్రాతిపడి 
కముక ౦కు టాపు వచ్చునని యరము, సత్చుష్పా. (పావ్పష్పా. (_పత్యక్పుస్పాం 
(పా _న్లపుస్పా, శాండపుష్పా. శతపుహ్వా. ఏకపుస్పా. సంపఫలాడి శబ్లములో 
షధి విశేష బాచకములు. లి (వా శూదాచా. “జాతి? ఇది జూలిలకుణ జీము 
నక బాధకము, ఇచట వాక్యద్వయము. కూదాచ్క అనునది టాబ్విధాయ 
కము. అమహత్చూర్వా అనునది టాబ్ని ేధకము, వాక్యద్య యనుందును జూతీః, 
అనునది సంబంధిం చును, Sh ఫట ళూదళబ్ద్లము టావ్‌ (ప్రత్యయమును 
పొందును, కూదా (ళూద్రజాతి స్త్రీ ) మహ-చచృబ్దము పూర్వమందుగ ల కూద 
శబ్దము జాతివాచకమగున పుడు, టాన్‌ (పత్యయమును పొందదు. మహాళూడీ 
“ఆరీరీతు మహాళూ।దీ * ఆను నమరకోశమువలన మహోళూద్రీళబ్ద మాళఫీరీజాతీని 
'బోధించును, నిషేధ వాక్యమందుగూడ జాతిపద సంబంధమును చేయుటచే 
'మహాళూద్ర' శబ్దము జాతిని బోధింపక గొప్పదైన ' కూద స్త్రీని బోధించున పుడు 
టార్‌ (పత్యే యము వచ్చును, ' మహాశూ(దా (గొప్పదే న కూద్యస్తి స్స ) ఈ 
వారర్హికము జాతిలత.ణ జీమునకే బాధకమనుటవలన చాద్రునియిక్‌. శ్రీ 
అను నరముగల శూ ద్రళబ్రమునకు ఈ పుంయోగా దాఖ్యాయామ్‌ (507) 
నూ, చ జీన్‌ _్రక్యయమే. వచ్చును. కూద (కూ ద్రుని భార్య లేక కూతుర్లు 
క్రణ్‌. చ ఉప్పీవ్‌, చేవవిశ్‌, వీనికి టాబ్‌ [పత్యయము వచ్చును, (కణా, 
ఇత్యాది రూపములగును, జ్యేష్ట కనిష్ట మధ్యమ శబ్బములు వరుసగ మొదట 
' పుట్టినది : (ప్రీ) తుదిని పుటనేది, “ఇద్దబక మధ్యను పుట్టినది, ఆను' నర్థము 
గలవగున పుడు. అద _న్షమలగుట 'వలనచే టాన్‌. పర్య యమగును, . క్యేషైముల 


884 శాముదీళశరడాగ మము (నూ ఉర్‌”, ఉరి 


ఆొక్క (స్త్రీలను బోఢించునపుడునాడ్క, స్రంయోగలకుణ జీవును బాగింఛి 
టావ్‌ (ప్రత్యయమే వచ్చును. ఈ యగ ము “*స్రుంయోగే2_పి” అనుచోట 
నుండు నపీ శబ్లమువలన లభించును. ఉడా: జ్యేసా, కనిహై, మధ్యమా, 
కోకిలా ఇది జూతిబోధక మగునపుడును, దీనికం పె జాతిలకతణ “కీషును బాధించి 
టాప్రు వచ్చును, 4 (వా నజ కంటె పరమగు మూలశోబ్ద మ_నృమందుగల 
(పాతిపదికముకంయు టాపు వచ్చును. ఉదా:__. అమాలా, 


ఈ బున్నేభ్యో జీవ్‌ ” (807) ఈ నూత మిదివరలో (పసంగవశమున 
వ్యాఖ్యాత మెనను కడ ఆకు “తిరుగ నిచట స్థరింపబ డెను, జీచ్‌ 
(ప్రత్యయమున జకార పకారము లిత్సంజు కములు, బుకారా నృముల కదాహర 
ణము, క చీ. కర్తృ + ఈ. యణాదేకము, నకారా నమున పదాహరణము, 
కరడ; (దండిన్‌ + ఈ). 


శ తర, ఊగితళ్చ, 4.1.6. ఉగితః। చ! 


ఉఊగిదన్తాత్పాంతిపదికాత్‌ షస్త్రీయాం జీన్‌ 
స్యాత్‌ | భవరశీ। పచ స్రీ! దీవ్య నీ! వ్‌ శ్యనోరితి నువ్‌ | 
ఊగిదచామితి నూ తేఒజ్‌ (గ వాణేన ఛాతోశ్చే దు 
గిత్కార్యం తర్హ బ్ర) శే శే వేతి నియమ్య తే | శ్రే ్స 
వాన! ఉఖా సత్‌ | క్వివ్‌  అనిదితామితి నలోపః। ప 
ర్ధథ్వత్‌ | అబే స్తు స్యాదేవ । ప్రాచీ! (పతీచీ || 


శరర. ఉక్‌ (పత్యాహారవర్ష ములు (4, బు, శ్వ ఇత్సంజ క్రఘుల్లుగ 
గబది ఉాగి _త్తగును, ఉగిత్తులు (పాతిపదికములు, (పత్యయములునున్న వి, 
సర్వాదిగణమున భవతు, అని" పఠింపబడినది. భవత్‌ , అను (పాతిపదికము గిత్తు, 
కర పత్యయము గిత్తు, ఊగితః అనునది (పాతిపదికమునవ విశేవణమగుట్లవర్లిన్ల 
కద న్లనిధి కల్గును “ ఉగిద్యర్థగ్రవాణ వర్ధమ్‌ అను వచనముండుటవలన 
క్త మూస 'ప్రత్యయవిథా ” అను దానిచే తేద చ్లవిధి నిషేధము (ప్రవ ర్లింపట్లు, 
థకిద నృమగు | పాతిపదికమునక జీపగునని నూ శ్రౌర్థ ము, భవతీ, బ్లర్‌ ఇభ 
ప్రాత! ప్రదికము వ్యప'బేశివద్భావయుణే నుగిద నృమగును, శాన బ్లీపు వచ్చును. 
కొన్ని ఫ్లు స్థకములందు భవ స్లీ స్కీ అని యున్నది. భూ ధాతువునక ర్చ (పత్య 
ఇక్రమునున్లోసిన భ్రనత్ర్‌) ఆని యగును, ఊగి _త్తగు శతృ (ప్రత్యయ ను నృమంద్లు 
పు. నిచట్ల న్స్‌ న్యూత్రముచే జీపు ప్రవ ర్తి రించును. శబ్‌ శ్యనోర్నిత్యమ్‌ 
(448) నూ, చే నిత్యము? నుమాగ నము వచ్చును, భవ చీ అనీ యగును, 
పచ్చ శీ, దీవ్య స్తీ. పచ్‌, దిన్‌, ధాతువులవ శతృ (పత్యయా_నములగు పచత్త్‌ , 
ఫీష్యళ్ల్‌, వీవికం పి జీపు, “*ళన్‌ శ్యనో।” నూ. చే నుమాగమము. *ట్లిగిధ 
జ్ఞాన్‌?! (068) మ్యాతముడ నజ్‌ (గహణము ఊగి త్త్వమువలన వవ్నెడ్డి శార్య 
aes, ధాత్షున్షబక్ర శక్తి ర్రిqిన్లనో నది, “వల్థోప్లమ్లుగబ్ల అఖ్ము ద్రాత్తువ్షనవ 


నూ, శక్‌5, 459) జీ (పక్యయ (ప పకరణము 885 


మొత మే యగునను ” నియమమును బోధించునని యిడివరలో వాల న న ప్రకరణ 
మున గోమచ్చ సందర్భమున చెప్పబడెశు. ఈ నియకుమువలన డఖాసక్‌, 


పర్షధ్వత్‌ , అను నుగిన న పాతి పవికములప జీపు నివృ త్తనుగును. * ఉఖా యాః 
ప్రంసతే౫ ఈ పర్షాత్‌. ధ్యంసతే ౫ అను ననమున ఊఖా శబవూర్వక (సంళ్కు 
ధథాతువుకంటెళు, ప్ల శబవూర్యక ధ్వంసు ధాతువుకం పెను, క్విట్‌. (ప్రత్యయ 
మును చేసిన నీ రూపము లేర్చడును, ఇచట (సంను, ధ్వంసు, ధాతువులు 
గిత్తులగుట చే నుఖ్యాసత్‌ , ప్శధ్వత్‌ , అనునవి యాగిద స్త (పాతిపదికములగును. 
శావున “ఉగతశళ్చ” నూ, చే, 'ప్రాప్తమగు శ్రీఫు సీ నియమము చారించును, 
అఖ్బుధాతువునన మాత్రము గ త్కార్యము వచ్చును, (పోచ్‌, (పక్యచ్‌, 
శబ్దములు (కమముగ (ప్క (పతి, అనునవి పూర్వమందుగల యఖ్బు ధాతువునవ 
క్విన్న స్తరూపము అగుటవలన నుగివ_న్ష (ప్రాతిపదికములగును. (ప్రాచీ (పతీచీ. 
జీపు పరమగునపుడు భ సంద యుండుటవలన ఆలో దీర్దాదుల నూహీం 
చునది, 
శ షష. వనోర చ, 4.1.7. వనః।ర। చ! (జీవ) 
వన్న నా తేదనాచ్చ (పాతిపదిశాత్‌ వ్ర్రీరారి 
జీద్‌ స్యాత్‌ రశ్చా నా దేశః | వన్నితి బ్వనివ్‌ క్వనీవ్‌. 
వనిపాం సామాన్య (గవాణమ్‌ |! (ప్రత్యయ 1గవాశే 
యస్మాక్సవిపహిత స్పదాజే _స్టద సస్య (గవాణమ్‌ | నే 
న (పాతిపదిక విశేషణా త్తదన్తాస్త మపి లభ్య తే। సు 
త్వానమతి శ్రాన్తా | అతిసుత్వరీ | ఆతిధీవరీ | శర్వరీ | 
1 (వా) వనో న వాళ ఇతి వక్తవ్యషమ్‌। హాళన్తాధ్రాతో 
ర్విహితో యో వన్‌ తదన్తాత్తదనానాచ్చ (పాతివ 
దిశాత్‌ జీన్‌ రళ్చ శత్యర్థః | ఓణ్భ తపనయ' నే వనివ్‌ 
విడ్వనోరత్యాత్వమ్‌ | అవావొ (శావ్మాణీ | రాజ 
యుధ్వా! 2 (వా బహ్మువీహౌ వా! . బహుధీవరీ | 
బహుధీచా 1 పతే డాద్‌ వకు తే 1 
క్షన్‌ 9. వన్‌ (పత్యయను న్స నమందుగల (పాతిపదికమయు కంటెను వన్న చే 
మేంతేమందుగల (పాతిపదికము కం కుమ్మ ప్రీలీంగ మున జీన్‌ (ప్రత్యయము 
వచ్చునని ము, దీనితో (జీపుతో) గలనీ య _స్తస్థమునక వగా సకారమునటే శో 
మాటేశమగుననియును నూ[తార్రము. నూతీమున వన్‌, ఆనునది జ్వనివ్‌ కనన 
వనివ్‌, (ప్రత్యే యములు మూడింటికిని బోధకము, జ్వనిబానులందు వన్‌ అన్గునదీ 
శషించియ్సుండును, మిగిలినవి యిశృంజ్ఞకములు "(3 ప్రత్యయ... కేకు. 


366 కాముదీళరదాగబముము రూ, 459 


అభ్యతే స. లి (ప్రత్యయము (గహింపబడునఫుడు, ఆ (ప్రత్యయమే 
ఇపకృతికం టె విధింపబడునో, ఆ (పకృతి యాదియందు నా (ప్రత్యయ మ న్నమం 
దునుగల సముదాయము బోధింపబడునని (పత్యయ్మగ హణ పరిభాష కలము. 

ఈ పరిభావవలన (ప్రకృతమున వన్‌, అగునది వన్న స్తృమునకు బోధకమగును. 
ఈ వన్న స్ప నుఢిశార్భప్రా ప్పమగు |పౌతిపదికమునకు విశేషణ మగుటవలన 
at రేనవిధి॥? ?” (27) నూ, క్‌ తిరుగ తద న్లవిధి కల్లును, వృత్తి తీలో (వాయ 
బడిన వన్న నా తే తృదనాత్‌ , కనున మో విధముగ లభించెను. బ్యనిబన్వాదుల క 
(క మముగ నుదావారణములు : __ఆలీసుక్వరీ. (సుతా నమతిశ్రాన్తా) సుక్వన్‌, 
అనునది జ్వునిబ న్హ నము. అతిసుత్వన్‌ , అనునవి వన్ననా నము. జీవ్‌ రేఫాదేశము 
లగును. అతిధీవరీ, (ధీవానమతి శానా) ధీవన్‌ శబ్దము క్యనిబన్వ నము. అతిధీవన్‌ 
శబ్దము వస్నన్తాన్తము. జీవ్‌ శఫాచేములు, శర్వరీ, శర్వన్‌ అనునది ళా 
ధాతు పకృతిక వనిబ _నము, వన్న న్స నమగుటచే జీవ్‌ “రేఫాదేశములు. 


% 


1(వా) వాక్‌ (ప్రత్యాహారవర్శ మృన్తమందుగల ధాతువుకం"కే a 
తుణ వన్‌ (ప్రత్యయ మ నమందుగల (పొతీపదికమునక జీవ్‌ శేఫాచేశములు 
కావని యర్థము. అవావా (| చాహ్మాజీ) ఓణ్భ్బ (అఆపనయనే - ధాతువుకం"టె 
వనివ్‌ (ప్రత్యయము. ఓక్‌ + వన్‌ అనియుండ * విదంనో రనునాసీక స్యాత్‌. 0 
64.41 నూ. వే ణకాగమున కాత్వము. ఓ ఆ+ వన్‌. - అఆనాబేశము, అవా 
వస్‌, అని యగును. ఇచట వన్‌ (ప్రత్యయము నవాబ్‌ (ప్రత్యాహారములోని అకార 
మ స్థమందుగల ఓక్‌ ధాతువుకం కి విధింపబడినందున నిషేధము (పవి రించును. 
శాసన రల రా నల నుపధాదీర నలోపములగును. అవావా, అవా 
వానా ఇత్యాది రూపముల గును. రాజయు ధ్యా. (రాజూనంయోధితే వాన్‌ ) 
దీనిని అవావా అను దానినివలె సాధింపదగును, ఈ వా _ర్రికమున నిహిత 
విశేషణమునక ఆవ్యా ప్త్యతివ్యా ప్రి దోష వారణము (ప యోజనము. క్ష అను 
చోట వన్పరిత్యయము వాళ్ళు (శేఫు కంచె పరమగుటచే నిషేధము (ప్రస క్త 
నముయ్యెడిని. అవావా అనుచోట నిషేధము (ప్రవ రి రింపక పోయెొడినని గహిం 
చునది. 


2 (వా వన్‌ (పత్యయను న్వమందుగల బహ్మువీహి సబూసమునకు శ్రీవ్‌ 
శఫూడేళములు వికల్పముగ వచ్చును “ అనో బహు వీ హః ”” (468) నూ. చే, 
జీర్నీ"షీధము. (ప్రా ప్రమగుచుండ వన్న నయన కీ వికల్బము "చెప్పబడెను. 
బహొధీవరీ, బహుధీబా (బహవో ధీవానో యస్యాం నగ ర్యామ్‌ బహుధీవన్‌ 
(అన్న'న్త బహు వీహీ) దీనికంచు  డాబుభాభ్యామ్‌ ”” ట్‌... నూ, చే 
పక్షమందు డాన్‌. (ప్రత్యయము వికల్బముగ చెప్పబడెను. బహుధీవన్‌ 4 ఆ 
(డాక్‌ 66 క్రీ) (817) నూ. చే టిలోపము. బహుధీవా. ఈ వికల్పముల 
వలన “నేకవచనమందు రూపద్వయ మొనను, ద్వివ చనమందు ఫహుధీవర్యా 
ఖహోధీవానా, భహూుధీవే. 'ఆను యాడ్డు | రూపములగును, 


నూ, 460, 461) సీ ప్రత్యయ (ప్రకరణము ళం? 


ఈ 460. పాదో2_న్యతర స్యామ్‌. 4.1.8. పాదః! అన్యతర 
స్యామ్‌ (జీచ్‌) 


పాచ్చబ్దః కృతస సమాసాన్ల _స్తదన్నా శ్చాతి 
పదికాత్‌ జీబ్యా స్యాత్‌ | ద్విపద్‌ 1 ద్వపాత్‌ bi 


460. నూతమున పొదక అనునది పాడ్‌, అనుచానికి పంచ మేక 
వచనము. “ సంఖ్యా సు వూర్వవ స్య (5381 నూ. చే సమాసా న్ల లోపము 
వలన నీదమగు గ్విపాద్‌ వొంవలగువానియందలి పాద్‌ అనుదానికి నూతమున 
అనుకరర్లీము, సమా సా న్లమిప లోపముచే నీదమగు పాడ్‌, అను శబమ నమందు 
గల (పాతిపదికమునప్‌ కేస వికల్పముగ కచ్చునని క "ఆడా: 
ద్విపదీ, డ్విపాత్‌. (ద్వా పాదా యస్యా9 ద్విపాద అను బహు! వీహి సమౌస 
మునకు * సంఖ్యాసు” సూ, చే సమాసా నలోపము. డి పాద్‌, జీపు పరమగు 
నపుడు భసంజ యుందును గాన. 4 పాద:పత్‌ ”? (417) నూ. చే పాద 
శబ్దమునకు పదా దేశమువలన ద్విపదీ | అని యగును. జీబఫావ పక్షమున ద్విపాత్‌ 
ఆని యగును. 


వివ సమా సా న లోపముగల పటన పు. గలదానికీ 
జ్రీపగునను వన నమునకు, పాదళబ్ద(ప్రకృతిక ణిజ స్రముకంయు కి వ్‌ (ప్రత్యయ 
మును చేయుటచే నీద్దనుగు పాద్‌ శబ్దమునకు జీబ్నివృ త్రి ఫ్ర ఫలము, 


* 461. అత 4_1_9. టావ్‌ ! బుచి! (పొదడణ 


బుచి వాచ్యాయాం పాదన్తాట్టావ్‌. స్యాత్‌ | 
ద్విపదా బుక్‌! ఏకపదా। న వట్‌స్య సాదిభ్యః పళ్ళు! 
చత సః | పక్షోత్య(త నలో పే కృ తే౭_పీ పాన్తాహ 
డితి షట్‌ సంజ్ఞాం (పతి నలోపః సున్‌ స్వ రేతి నలోప 
స్యా౭_నిద్ధత్వాన్నవ.ట్‌ స్వ సాదిభ్య ఇతి న టావ్‌ ॥ 

461. బుక్కె_నగా జగతీ, 'త్రిష్టువ్‌, మొదలగు ఛందసు స్ఫులచే బద మెన 
జేదభాగము. (అగ్నిమాళే పుకోహితమ్స్‌ బుక్‌ 'ప్రతిపాదకమగు పాచ్చువాన 
(పాతిపదిక మునక టాట్‌ (పత్యయము వచ్చును. ఇది పూర్వ నూక్రముచే 
(పొ ప్తమగు జీఫున కపవాదము. ఊదా :__డ్విపద్యా ఏకపద్యా ఇచట ద్విపదీ 
ఆతను రూపమునందువలె భసంజూ పదాదేశముల నూహీంచునది. బుక్కొ_రమగు 


బు 
నపుడు ద్విపదీ, ద్విపాళ్‌ , అను భూపములసాధువులగునని 'తెవయునది, 

న షట్‌ స్వ్యసాదిళ్యః” (809) ఈ నూతము వూర్వమున వ్యా 
ఖ్యార మెనను, (పకరణ శుద్ది కొఆక తిరుగ నిచట పృరింపబడెను. పజ్బు. 
(నీయ పబ్బుస్‌ శబ్దము నకారా న చ్చ సంఖ్యావాచకమగుట చే, షట్‌ సం 
కము, శాన  బున్నేభ్యః). (807) నూ, చ్చే పాప పమగు జీపునక దీని 

43 


388 కాముదీళరదాగమమూ (నూ, 462, 458, 464 


నిషేధము. చతస, చతసృళబ్దము స్య|స్రాదులలోనిదగుటచే * బున్నేభ్యః 
(807) నూ, చే, (పొ ప్తమగు జీవునకు నిషేధము, పష్వ్బా అనునది నలోపము 
చేనీనపిదప నద నృమగును. కావున నిదట టావ్‌ (ప్రత్యయ మేల రాదను శంకకు 
సమాధానమును చెప్పుచున్నాడు :___* పష్చోత్యత్ర న. *+నటావ్‌ *”, పఖ్బు 
అనుచోట నలోపము “*నలోపః [పాతిపదిశా నస్య”” (287) నూ, చే, 
(పవ ర్హిం చెను, ఈ నలోపము, ప్తాన్తాషట్‌ , అను నూ(తీముచే షట్‌ సంజ్ఞ 
ఇవేయున పుడు “నలోపః నువ్‌ స్వర? ఏ నూ త్రముచే నసిదమగును గాన * నషట్‌ 
స్వ స్తాదిభ్యః 2 అను సూత్రముచే టాపు నిషేధింపబడునని మూలగంథమున 
శాళయము, 

ఈ 462. మనః, 4-1-11. .(న్క జీవ) 

మన్న నాన్న జీవ్‌ | సీమా | సీమానా ॥ 

462. మన్‌, అను నద న్రమందుగల పౌతిపదికమునక జీపు (ప్రవ రి రించ 
దని యరము. "+ బుశ్నేభ్యః””, నూ చే, (పూ ప్ప పమ జీపునన EN 
భము, ఉదా! సీమా, సీనునౌ శబ్దము మన్న న్తము గాన జీపు ప్రవ రి రించదు, 
ఉపధాదీర్ణ నలోపములం, సీమా, ౧ అనునది వక్ష్యుమాణ డాద్‌ (పత్యయా న 


మను భ్రమను వారించుట కె ఫీవాన్యా అను దివచనముగూడ నుదాహరింప 
బడెను. డాబ _న్హమగుచో ద్వివచనము సీ చ్సే అని -గావలయునని (గహిం 


చునది, 

ఈ 468, అనో బహు [వీహేః, 4_1_12. అనః, బహ్ముపీ 

అన్న నాద్బహు వీహేర్ష్న జీవ్‌! బహుయ 
జ్యా! బహుయజ్యానౌ | 

468. అన్‌, అనునది య న్రమందుగల బహు వీహికం]కు జీపు రాదని 
'యరము, ఈ: బహుయజ్యా. (బహవో యజ్యానో యస్యాం నగర్యామ్‌ 
బహుయజ్ఞ్యన్‌ ళబ్లమన్న న్హ బహు, వీపీ యగుట చే పౌ_ప్రమగు నా_న్లలక్న్షుణ 
'బీఫునశీది నిషేధము, ఉపధాదిర నలోపములు ఇచటను డాబన్ఫమను (భాంతి 
సిచారణార్థ మ్‌ ద్వివచన ముదాహరింపబ డెను, 


“శ ఉర్‌ఓ, డాబుభాభ్యామన్యతరస్యామ్‌ &2.18 చావ, ఊథా 
ఛ్యామ్స్‌ అన స్యతర స్యామ్‌, 

నూ తద్వయోపాత్తాఖ్యాం డాన్‌ వాస్యాత్‌. | 

సీమా! సీమే। సీమానా; ఉామా। దామే। ఛా. 


నూ, 464, 465, 466) శ్రీ (ప్రత్యయ (ప్రకరణము 889 


మానా! న పుంసీ. దామేత్యమరః | బహుయజ్యా ! 
బహుయజ్వే | బహుయజ్యానా | 


464. * ఉభాభ్యామ్‌ * అను పదమువలన “మనః “అనో బహు 
(బవీహీః?” అను నూత్రద్వయ మనువృ తీమగును. లేనిచో 'సన్నిహితమగు 
“అనో బహు వీహీః * అనుదానికిమా; (త మనువృ త్రి కల్లునను శంక గెడిని, 
మన్న స్త న (పాతిపదిక ముకంటెను అన న్ను న న బహు వ్రీహీకం"కును, డావ్‌ 'ప్రత్య 
యము వికల్పముగ నగునని యర ము, డొప్పులోని ఢకార పకారము లిత్సంజ్లి క 
ములు. ఉదా! కీమౌ, జీపు డి క్రసటచే. “శే (80 నూ 
సీమన్‌ కబ్బములోని టిసంజ్ఞకము లోపించును.  డాప్ప (పవ ర్లించునపుడు 
లేనపుడు నగు రూాపభేదమునే నూచించుటకే సీమే సీమానా, అను ద్వివచనము 
లుదావారింపబడెను. డాపు రానిపతృమున వూర్వనూ | తముచే . జీల్ని చీ్‌ధ 
మగును. ఉదాహారణా నరము : ఉన డామే, దామౌొనాౌ. చామ శోబ్బము 
నఫుంసక లింగమున ప్రనీద్ధమసట చే (స్ర్రీలింగమున నెట్లు సాధువగునను శంకను 
నివ ర్థీంప చేయుటక “న ఫుంపి దామేత్యనురః క్‌ ఆను నమరము (పమాణముగ 
త చెను. దామళ బ్రమునక ఫుంలింగమును నిపేధించుట చే స్రీ లింగ నపుం 
సకలింగము లున్నవని ష్య అన్న న్స బహు వీపీ క్షదావారణము : 
బహుయజాం, బహుయ జ్వే, జహుయజ్యానొ. ఇచటను డాప్ప్రత్యయమును 
పత్నమందు ' జీబ్నిపేధము నూహీంచునది. 


శ రఫ్‌. అన ఉపధాలోపినో2. న న్యరరన్యామ్‌ శ్తీ 1.28 అనః! 
ఉపధాలోపినః | అన్యతరస్యాష్‌, (బహ్మువీహేః, 
జీవ్‌). 

అన్ననాదృహు (వీహీ రుపధాలోపీనో వా 
జీన్‌ స్యాత్‌ | పత్నే డాచ్నిమేధా! బహురాళ్డీ! బహు 
రాజ్ఞా! బహురాకే ! బహురాజానౌ ॥ ' 

465. ఉపధాలోపముగల అన్న న్ల న బహు వీపీకి జీపు విక ల్పముగ 

నగును. జీపు రానిపతీమందు పూర్వోమున 'చొప్పుబడిన డాట్‌ (ప్రత్యయ జీన్‌ 
"షీధములు (పవ రించును. ఊదా: బహు రాజీ: (బహవో రాజానో 
ae నగ శ్యామ్‌ బహురాజన్‌ శ్చామన్నన్హ బహు వీపీ. జ్రీపు ('ప్రవర్హిం 
_వీనపీదప, 66 అల్లోపో2._నః 92 (285) నూ, చే నుపధాలోపము గలదగును 
గాన నీ నూశ్రము (పవ ర్తి రించును, ఆల్లోప పళ్ళ్చుత్వములు. ' డాబ న్గమున జడా. 
'బహురాజే. జ్రీబ్ని షేధమున వదచావారణము:_. బహురాజూనో ॥ 
466, (ప్రత్యయస్థాళ్కాత్చూర్వ స్యాక ఇ దా 2_ప్య సుపః, 
78-44. 'ప్రత్యయాస్టాల్‌ | శాత్‌ | పూర్వ'స స్స్‌! అతః, 
ఇత్‌ 1. అపి! అసుపకః. 


£40 శాముదీశరదాగ మమా (నూ. 466 


పత్యయనాత్క.కారాత్సూర్య స్యాకార స్వే 

శారః స్యాదాపిప శే న ఆవ్‌ సుపఃపరో న చేత్‌ | 

సర్వికా] కారళా। అతః శకిమ్‌2.! నౌకా॥। (వత్యయ 

స్థాత్కిమ్‌ | శక్నోతీతి శకా। అసుపః కిమ్‌ | బహు పరి 

(వాజకా నగరీ | కాత్క్‌్మ్‌ | నన్లనా। పూర్వస్య కిమ్‌ | 

పరస్య మౌ భూత్‌ | కటుకా। తపరః కిమ్‌! రాకా । 

ఆపి కిమ్‌! శారకః। (1 వా మొమకనరకయోరుప సం 

ఖ్యానమ్‌ | మౌమికా। నరాన్‌ శాయతీతి సరికా। 

(2వా) త్యక్‌ త్య పోళ స! దాక్నీ ణాల్యికా। ఇవాత్యికా॥ 
466. (పత్యయమందలి కశారమునకు పూర్వమందుండు (వాస్యాశార 
మునక ఆపు (టాబ్‌, డావ్‌, చాద్‌) పరమగునపు డికారాదేశమగును. ఆ 
ప్పృక్యే యము సుబ_న్ఫముకం కె పరమగుచో నిత్వము రాదు. ఉదా వ__సర్వికా, 
'సర్వాశబ్బ్వము సర్వనామమగుట చే (6 అవ్యయ సర్వనామ్నొామక చ్‌ పాశేః 93 
(రి6-7ఏ) నూ. చే నకచ్‌ (పత్యయము వచ్చును, సర్వశా, ఇచట శేఫ 
వకారములమోదినుండు యకారము (పత్యయ'స కకారమునకు పూర్వమందున్నది. 
ఆపు (టాన్‌) పరముగనున్నది, కావున నికారాదేళమగును. _ అకారము 
కకారమునకు పూర్వమందుండవ లె ననుటవలన నకారమునకు నాప్వునకును 
నుధ్యను కకారమున్నను ఇత్వము వచ్చును. కారికా, కారకళబము క్‌. 
ధాతుప్రకృతిక ణ్వుల్‌ (పత్యయా నము, ణ్వుల్‌ (పత్యయమునక అక్క అను 
నాదేశము విధింపబడెను. శారకళబ్రమునకు టాపు చేయుటవలన కారకా అని 
యగును, ఇచట శేఫముెనున్న అకారము ప్రత్యేయస్థ కశారమునవ  వూర్వ 
మెనదగుట చేతను అప్పరక మగుటచేతను దాని కత్వము వచ్చును, నౌశా, 
నాళబ్రముకం కు కపత్యేయము, ,టాఫు, నూత్రమున అశారమును బోధించు 
“అతః?” అనునది లేనిచో నిచట నౌకారమునక నిత్యము (పస కృమగును, శక 
శక (మర్ష క్ర ధాతువు నకచ్‌ (ప్రత్యయమునుచేసీన శక అనియు దీనికంళొ 
టాపుచేసిన ళకా అనియు నగును, ఇచట కకారము థధాతృవయవమగును గాని 
(ప్రత్యయస్థము గాదు, ఇచట నిత్వనివృ త్తికె కశారమునకు * (ప్రక్యయస్టాత్‌ 09 
అను విశేషణ మొవళ్యకము, బహు పరివాజకొ, (బహవః పరి వాజుకా 
యస్యామ్‌ = ఆనేకమండి సన్యాసులుగల నగర్శి పర్మిఖాజక్క అనునది పరి 
వూర్యక |వ్రజధాతువునకు ణుల్‌ |ప్రత్యయా నము, సుబ న్లములగు బహుపరి 
(వాజక ళబ్లములకు (బహు + జస్‌, పరివ్రాజక + జస్స్‌ బహు(వీహీ సమాస 
మున కవయవములగు సుష్పులకు లుక్క_గును. సమొసముకంళకు టాపు చేసీన 
బహుపరి| వాజకొ అని యగును. ఇచట పరివ్రాజక అనునది |ప్రత్యయలక్షణ 
ముచే సుబ వమగును గాన నిచటి టాపు సుబ న్తముకం మే పరమగును, స్మూతేమున 
“అస్లుపః? అనునది శేనపు డీ (ప్రయోగమున ' నిక్వమ (ప్రస క్షమయ్యెడిని, 


నూ, 466] శ్రీ (ప్రత్యయ (ప్రకరణము 841 


నన్నా, నది ధాతువునకు ల్యుట్‌ (పత్యయా నము నన్నన అనునది. దీనికం కు 
టాపుచేనీన నన్గనా అని యగును. నూ త్రమున కాత్‌ అనునది లేనిచో (ప్రత్య 
యస్టమగు (ప్రతివర్ణ మునకు పూర్వమగు నకారమునకు నిత్వమనునర్ద ము లభించును. 
ఇచట ఆక్యయ గ నకారమునకు పూర్వమందున్న ఆకారమునకు నిత్వము 
(ప్రస కృమగును. కటుకా. కటు శబ్రమునకు అరా మంకు క! ప్రత్యయము 
(తదితము టాపు. (కటుక + న సవర్ణ దీర రము సూతే మున పూర్వస స్య 
అనునది లేన పుడు ద్వితీయ కకారమునక పరమసు నకారమున కీత్వమప వాద మె 
సవర్ణ ల్‌ మును బాధించి (పవ ర్తించెడిని, రాకా. రాధాతువునక జోొణాదిక 
క ప్రత్యేయమువలన రాక అనియగును. దీనికంచు టాపుచేనీన రాకా అనియగును, 
అతః, అనుచోట తపరకరణములేనిచో ని చటి దీర్థాశారమునకు నిత్యము (ప్రస క్త 
మయ్యెడిని. ఇత్వమునకు అప్పు నిమి త్తముగానచో కారక :, (పుంలింగము 
ఆనుచోట శేఫముపె యకారమున కిత్వము ప్ర పస క్షమగును. 


(1 వా మౌమక నరకళబములందు కకారమునక పూర్వమగు నకారమున 
కిత్వమును చెప్పదగును. ఈ శబ్బ ములందు కకారము (వ్రత్యయస్థము కానందున 
నూత్రముచే నిత్య మ(ప్రాప్పమగుచుండ సీ వార్షిక మౌరంభింపబడెను. 
మామికా. మమేయమ్క్‌ అను విగ హమున ఆస్మచ్చబ్దమున కల్‌ (పత్యయము. 
ఇది పరమగునపుడు *తవకమమకా వేక వచే” (1.8.8) నూ. చే నన్మచ్భ 
మునక మమకాబేళము. ఆదివృద్ది టాప్రులచే మామశకా అని యగును, ఇ ల్త సముచే 
మామిక్యా' అని యగును. నరికా. (నరాన్‌ శాయతి) నరళబ్బ పూర్వక క ధాతు 
వునక క ప్రత్యయమువలన నరక అని యగును. దీనికంపె టాఫుచేనిన నరశా 
అనియగును. ఇత్వముచే నరికా అనియగును. (2 వా త్యక్‌, త్యవ్‌, (ప్రత్య 
యా_న్తములందలి క కారమునకు పూర్వమగు నశారమున కి త్త ్యమును చెప్పవల 
యును. *ఉదిచా...యాః* (169) నూ. చే (ప్రా ప్తమగు నిత్వ వికల్పమున 
శీది బాధకము. ఉ: దాశీణాత్యికా,. అవ్యయమగు దఖీణా శబ్దమునకు 
(దక్షీణదిస్క_న 'సమిపమందున్నది) * దమణాభవా” అను విగ్రహమందు త్యక్‌ 
(ప్రత్యయము, ఆనన? టాపు దీనిచే దా& ణాక్యా అని యగును. దీనికంటి 
ఆజ్ఞా ఠాద్య మాన క ప్రత్యయము, క(ప్రత్యయా స్ప నముకండె తిరుగ టాప్పు, 
(వాసము, "సని చీ 'దా&ీ ణాక్యశా అని సీదమగును. ఇత్తే కము దాక తాత్యిశా, 
ఇచట కశారమునకు పూర్వమగు నకారము అశారస్థానిక మగుట చే “ ఉద్రీచా 
మాతః” అను సూత్రమువలన ని తత్త్వము వికల్పముగ (పొ ప్రమగుచున్నది. 
ఇవాత్యి కాం ఇనా అను నవ్యయముక 0 కౌ త్యవ్‌ (ప్రత్యయమ్సు, . ఇామీగాల్యిశా, 
అను రూపమునందువలె క పఠత్యయాదుల (పకియ మాహీాఉచునది. , 


ప్రశ శాముదీళకరదడాగ మము (నూ, 467 


* 467. న యాసయోః 7_లి_శర న! యాసయోః. (ఇత్‌ 


య _త్తదోర న్యేన్న స్యాత్‌ | యకా। సశా। 
యశామ్‌ | తెశామ్‌ | (1 వా త్యకనళ్చ నిసేభః। అధి 
త్యశా। ఉపత్యశా। (2 వా) అశిషి వునళ్చ న। జీవకా। 
భవకా। (8వా ఊఉ త్తరపదలో పే న! జేవద త్తికా | 
చేవకా। (శవా * &పశాదీనాం చ। టీపకా। (థు 
వకో। కన్యకా। చటకా। (ఫ్‌వా తారకా జ్యోతిషి. 
అన్యత్ర తారిశా। (6వా) వర్లకా తాన్లవే! అన్యత్ర 
వర్ణికా | (7 వా వ రకా శకునా [పాచామ్‌ | ఊదీ 
చాంతువర్షికా (8 వా) అష్టకా పిత్స చేవ ల్యే | ఆ 
ప్రికాన్యా! (9 వా) సూతేకా ప్రుతీకా బృన్రారకాణాం 
జేతె వ కృవ్యమ్‌ | ఇహ వా ఆ, ఇతి చ్చేదః | కాత్చూ 
ర్వ స్యాకారాజేశో వత్యర్థః | తేన పుత్రికాళ బే జీన 
ఈవర్ష స్య పక! అన్య శే శృ్వవాధనార్గ మ 
ర స్యైవ పష్నేఒళశారః। నూతకా । నూతికేత్యాది [| 


467. Sense ఆఅ కారమున క్రీ త్రష్యము రాదు. పూర్వ 
నూత[ప్రా ప్ప పమగు ని గ్ర షమున కది నిషేధము. ఉదా:__యకా. సక య శ్ర 
'చ్చబ్దములు స సర్వ నామములగుటవలన నకచ్‌ (పత్యయమగును. యకద్‌। కకడ్‌! 
త్యచాద్య _త్త్వ్వము. టాపు! యకామ్‌! తశామ్‌! అను ద్వితీయెక వచనములను 
నాడ నుదాహరించుట కాకయమిగి : నూ తమున యా సాళబ్దములు స్వరూప 
బోధకములనిన (పథ మెక వశానములండే ఇ శ్ర గని మేధమను నరము లభించును. 

స్వరూపమును వివక్షింపక యాసా అనునవి య Lz చ్భృబ్దముల క పలతృణమనియు, 
య త్త చృబ్బములయొక (౧ అకారమున కిత త్త్వ్యనిషేధ మని యును, వ్యాఖ్యానము 
"జేయుటకు ఫలమును చూఫుటకై వీని నుబొహరిం చెనని. 


1 (వా త్యకన్‌ (పత్యయా న నమున కీ లే నిషేథధమును చెప్పవలయును, 
(వ్రత్యయళ్ణా సాత్‌ 9 న్యూక్ర[ప్రా ప్పమగు ని శ్రేషిమునక నిషేధము. ఉదా: 
hrs 'ఉపక్యశా | ఆధి ఉప ఆను నవ్యయములకం కు త్యకన్‌ (పత్యే 
యము, టాపు. 2(చా) ఆశీర్వాద రాబార మున విధింపబడు వున్‌ (ప్రత్యయము 
యొక్క స్థానమునవచ్చెడి ఆశారమున కి క్ర పము రాదు. ఉదా: జీనళ్యా, 
భవశా, జీవశాల్‌, భవతాత్‌, అను నర్గమున (గమముగ జీన భూధాతువులవ 


ఎ + శీ వకొ, (ధువకా, చరకా, సేవక్కా కరకా, చటకా, అవకా, లహకా, అలకా, 
కన్యకా, ఏడకా, ఏకే.క్షీిసకాదయ ౬. అకృతిగణోఒయమ్‌, . 


నూ, 467) శీ (ప్రత్యయ (ప్రకరణము 848 


వున్‌ (ప్రత్యయము అకాదేశము, టాపు. 8 (వా) ఊ త్రరపదమునవ లోపమగు 
నపుడు ఇ త్త్వము రాదు. ఊదా: దేవకా। చేవద ఈ శ్రే శబ్దమునకు షు ఇ 
క(పక్యయము, టాపు, * అనజాదా విభాషా లోప వ కవ్యః 93 (వాలాది 
(ప్రత్యయము పరమగున పుడు (ప్రత్యయ (ప్రకృతిలో రండవ య చ్చువకు పె “బ్బ గా 
నున్న భాగమునకు వికల్పముగ లోపమగును,) అను తదిత్మపకరణమున "జెప్ప 
బోవు బా _ర్రికముచే ను త్తరపదమగు ద _ల్రేశబ్రమునకు లోపమగును. ఇచట 
(ప్రత్యయ కశారమునక పూర్వనుగు నకారమున “ కి లేని షేథము, చేవకా అను 
చోట ను తేరపదవమగు ద త్తిళబ్బమునకు లోపము వచ్చినదనియు, లోపము 
రానపు డీఈ క్త షయు వచ్చునసియును తెల్పుటకె దేవదల్రీకా శబ్దముగాడ 
నుదావారింపబడేను. శఈ(వా శీపక్కా మొదలగు శబ్బములయొక. ఆకార 
మున కీ క్త ని షే పేధము చెప్పవలయును. ఉదా:__._.తీపక్కా తప (ధ్రువ 
కన్య, ఎట్టు ఇవి శ పశాదులు, కద సములు, టాపు. టాబ న్హమునకు క ప్రత్య 
యము. తిరుగ టాపు. మొదటి టాఫునకు (వాస్వము. దీనికి (ప్రా ప్రమగు 
నిత్త్వమునకు నిషేధము. కీపకాదిగణ మౌొకృతిగణము. (వీనితో సదృళము 
అగువాని నిందు. జేర్చదగును. కావున కన్య కా, చరక్కా అలకొ కరశా 
మొదలగు వానియందు నిలే నిషేధము (ప్రవ రించుటచే నివి సాధువులగును. 
5 (వా జో్యోతిళ్ళబ్దమునకు, నత్నుతము కనుపాప అర్థములు, తమను 
అందు తారకాళబమున నిత్త్వము రాదు. ఊదా న తొరకి అనునది 
తూ ధాతువునకు ణ్వుల్‌ (ఎత్యయా నము, దీనిక ౦కు టాపు, ఆర్థాన్గరమున 
తారికా. 6 (వా తను వికారము కరుడు వ వర కాళబ్దమందు ఇశారముపై 
ఆకారమున కి రక్తము ప్రవ రి రించదు. ఉదా: __వర్గశా, ఇది వర ర్ల ధాతువునక 
నే (పత్యయా న్ల నము, అర్థాన్తరమం ది త్త్వమగును. వర్గికా (సోత్రము చేయు 
ఆడుది, "7 (వా "పక్షిని బోధించు వ _రృశా శబ్దమందు "కళార పరిశాఒశార 
మునకు ' లు వె యాకరణుల "నుతమున నిత్త పము రాదు, వర్తక, 
అనునది ణిజి నము వ ర్రిధాతువునవ ణ్వుల్‌ ప్రత్యయా స్ప సము, టాపు. వా నరక 
మున * (పాభామ్‌ * అని యనుటచే ను ల్తీర బెకస్టులగు వె యాకరణుల నుక మున 
పకీని బోధించు, వ _ర్పశాళబ్దమున ని త్త్వము (ప్రవ ర్హించునని యాళయము. 
వర్సికా, వర్తకాళబ్దము శకున బోధకము కాను డుభయుల మతమందు 
నిర్త పము నిత్యము వచ్చు ననున ను ఫలితమగును ' 8 (వా) పితృ దేవతలకొజకై 
చేయబడు కర్మవిశేషమును 'ప్రతిపాదించు నమ కాళబ్దమం ' దిక్త (ప్రతిమేధమును 

చెప్పవలయుశు. వ్వాల్డికమున పితృచేవల్యేే అను పదము పితరళ్ళ్చతా జేన 
తాళ్ళ = పిళ్ళ దేవతాః ' కదం కర్మ ఆను వ్యుక్చ త్తి తిచే వూర్యోశ్వర్థ మును 
బోధించును. ఉదా: __అష్టశో. ఇది అళ ధాతువునకు తికన్‌ ప్రత్యయ్యాన్హము. 
అనక, టాపు. (ఆశ్న 9 (వానా యాత్ర __ అష్టకా, ఆను “పేరుగల 


క! శొముదీకరదాగ మము [నూ, 467, 468 


(శ్రాద్ధవిశేషము) అర్థాస్త్యమం దిత్వము (ఫ్రవర్షించును. అప్విశా, (అష్టౌ పరిమాణ 
మస్యోఖ అప్పన్‌ శబముక ౦కు కన్‌ ప్రత్యయము. హా ఇకార ల 
శాదవిశేషమున వం ఇకారముతో గూడినది యర్ధాన్దరమున సాధువను 
నర ము ఫలితమగును. 


9 (వా ఈ వార్తికమున * చేసీ?” అనుచోట “వా” అ ఇతి, అని 
భేదము, నూతశ్యా పుత్రికా, బృందారకా ళబ్దములందు కకారపరకమగు 
వర మున కవరము విశ ల్పముగనగునని నరము. నూతేకా బృ నారకా శేబములఠ 

బె ల డె ది ది 
ది త్త పబాథ సార మకారమున కళారవిధానమనియు, పు(థికాళబ్బమునం దికార 
మునక అశార నిధానమనియును [గహించునది. నూతేక శబ్దము నక కక్రత్య 
యాన్షము.. దీనికి టాపుశేసిన సూతశా (పుట్టినది అని యగును. అశారా 
'జీళశాభావపతుమం దిత్తేషిము. నూతికా, పుత్రళబ్బము కార రవాదిగణమున 
“నున్నందున దీనికంకు * కార్గర వాదిభ్యో జీన్‌ * (580) నూ. చే, జీన్‌ 
(పక్యయము వచ్చును. పుత్రీ శబ్దమునకు స్వార్థమందు కపత్యయము. ఈశార 
మునకు ('హస్వముచే పుతిక అని యగును. దీనికి టాపుచేనీన పుత్రికా అని 
నగ ఆకారము (ప్రవ ర్టించు పతునున పుతశా అని యగును. బృ నారా 
(భృన్ష మస్యా స్రీ స్త్రి బృన్త శబ్దమునకు ముతక కనును “ ఆరకన్‌ ? (ప్రత్యయము, 
టాపు. ఇది కేవశావాచక మగునపుడు పుంలిబ్జమైనన్కు ముఖ్యవాచక మగు 
నపుడు (త్రిల్విమని, తీషూ శ్రే అని యారంభఫించి ఈ బృ స్టార కారూపి ముఖ్య *” 
జని యమరమున చెప్పబడినందున బృన్షారకా శబ్దము | స్రీ లిబ్ఞనుగును. , అకారా 
ద ౧ ౧ 
'శ్‌కళొఛావ పతీమందు బృన్దారికా అని యగును. 


* శరర, ఉదీచామౌత; వా యకవూర్వాయాః | 7-8.40 
ఉదీచాన్‌ొ ! ఆతః। సాసే। యక వూర్యాయాః ( 
తనయా దితినూ తమ్‌ | న1 


యకపూర్వస్య స్త్రీ స్త్రీ ప్రక్యయాశారస స్య నై స్తాెనీ 
యో. కార స స్తస్య శాశ్పూర్యశే స్యద్వా స్యాదాపీ ప 
శీ కేజ_ణ ఇతి (వాస్వః। ఆర్యశా। ఆర్యిశా। చటకళా। 
చటకిశా! ఆతః కిమ్‌! సాంకా శ్యే భవా। సాంకాళ్యికా! 
య'కేతి కిమ్‌! అశ్వికా | (సీ1వత్యయేతి కిక; శుభం . 
యాతీతి కుభంయా:; ] తతా కుభంయా?ః శుభం 
యకశా!। (చా భాత్య్వ న్మయకో స్తు నిత్యమ్‌ | . సునయి 
ఇ! సుపాకీళ్లా ॥ 


నూ, 468] ప్రీ ప్రత్యయ (ప్రకరణము కకీర్‌: 


465, ఆస మందుండు సస్ర్రీళ్వేము నాకారమునం డారోపించుట నే శ్రీ 
Mes న దీనికి “ యకపూర్యాయాః ? త 


“ేపషణమగుట చే ప; స్సిలిబ్ర నైక ముపపన్నమగును. యకారముగాని 

యు యవ వ్యవహీతే వుర్యమరీదు గలదియు స్తీ (పత్యయా౭_ కార 
న్‌ ఆతు కకారమునకు వూర్వమునగు Re ఆఫు పరమగు 
నపుడుత కరర అ సేతమం దిత్వము రాకని ఆకర య: ఇతరుల మతేమునం 
దిత్వము వచ్చును. (ఇక్యేనిషేధము వికల్పమనుటవలన ని త్తే పవికల్పము ఫలిత 
మును ఊదా: _అక్యశా | ఆక్టి-కా | ఆకర్యశబ్దయునకు టాపు, క ప్రత్యయము. 
66 “కేఎ? (839) సూ, చే టాబ _న్రమునకు (వా? సము. నముదాయముకం మె 
తిరుగ టాపు, ఆరక్యకా అని యను, ఇచట యకారముమోది ఆకార ము క్త 
లక్షణ లక్షీతమగుటవలన నిత్త్వనిమేధము (ప్రవ ర్హించును, నిష ధా౭_ భావ 
పక్షమం ది తే రకము. కశారవూర్యమున కదావారణము : __చటకశకా చటకిశా, 
ఆర్యా కబ్టమునకువ లె కప్ప్రక్య యాదులవలన ప్రై పె రూపద్యయము మనను, 


సాంశాళశ్యి కా, అనుచోటునం దిక్త (నిషేధము . (పవ రి ss 
ఆకారమునక “ఆత అను విశేషణ మావక్య్ళకము, * ఆతః కిమ్‌” అను 
(పళ్నమున కాళయము :___* wo యక వూర్వాయాః *” అనిల్‌ నూత 
ua, యకవూరా్యంయాః అను స్రీ బిజి ద్ద నిన్రశమువలన యకవూర్వకమును, 
స్తీ బోధకము నగు ఆకారమున కి శ్ర ని షెధమను క లభించును, 
ణో నాంకా జ్యే భవా” (సాంశాళ్యమం దుత్పన్నమెన స్తీ) ఆను నర్భమందు 
విహిశమణ వుజ్‌ (అకు be మన్లమందుశలది సాంకాళశ్యికాా ఆను 
రూపము. ఇచట నక పత్య యము స్తీ బోధ్గకమగును, కాని (వత్యయావయవ 


మగు నకారము (స్ప స్త్రీబోధకము గానందున దోషములేదని, wis ఆను 


సమాధానమున కాశయ మేమన, బహుల మ్యూనురోధమువలన ల ప్రీ బోధకమగు 
నకారమునకని యర్థము గాక బోధశాఒవయవమగు నకారమునకని ౫ యర 

మును ెప్పవలయూను. ఆపుడు సాంకాళ్యికాా అనుచోట నకారము ప్రీళోధక్‌ 
మగు నక (పత్యయా౭_వ యవ మెనందున దోషము వచ్చునని, వకారవూర్వకమగు 
నకారముగల * ఆశ్వికా” ఇళత్యాదులం ది క్ల నిషేధము (ప్రవర రింపకుండుటశె 

క్క యక వూర్యాయాః '* అను విశేషణ మౌవళ్యక ము, క్ట స్త్రీ (పక్యయేతీ కీస్‌ 97 

ఈ యర్థమును బోధించుటకు * యకవూ ర్వాయాః *? అనచోట (పీ లిజ్ఞనిన్టేశ 
మెందులికని . (పక్నా౭.శయము, శుభంయిక్కా అనిచోట నిత్వవికల్పమును 
వారించుట కఆావళ్యకమని సమాధానము, కుభంయాతీ అను న మగ లది 
“కుభంయాః? అనునది ఇని శుభమ్మశు నిపాతము పూర్వమందుగల యాధాతువు 
(ప్రకృతిగగల మ్‌ నము, పీదప స్‌ ర క ప్రత్యయము 64 కీ2_ణః la 
(885) నూ, చే (వాసము, 'సముదాయముక౦ టె తీరుగ టాపు ఇచట కశార, 
షరకమగు తు మాకారస్థానిక మైన నా యశారము_. స్తీ (స్రీ(పక్యంసము గానం. 


44 


846: శాముదీళకరజాగ మము (నూ, 468, 469 


దున దోషము చారికశమసనరి భావము. (నా ధథాకువున క న్షయమలగు యశార 
కళారములు వూర్వ్ణకుందుళల ఆకారము ౨ క్‌ త్త సము నికృముగ నగునని నోరి 
శారము, ఉ:_ సునయికా. సుకయా అమవది బహు వీపీ. టాబ న్ఫము. 
(సుస్టు నయో యస్యా?) స్ట తుము (హాస్వము, నము వాయమువకు తిరుగ 
టాఫ్‌. ఇచట యకారము “నీఖ్‌ * ధాతువునకు గుణాయాదేకములచే సీదమనసట 
వలన -ధాత్వ న్తకుగును గాన నిక్యేయు నిత్యముగనగును. సుపా! శా “నును 
పాకో యస్యా? ఇచట కళారము పచధాత్వ న్హమగుటచే నిక్వము నిత్య యుగ 
నగును. 


ఈ 469. భ స్త్ర) పాజాజ్ఞాద్యా స్వాన్‌ పూ ర్యా ణామపి, 7847. 
భ సె) సాజూజాదాసాం! నషా వూరాంణామ్‌। అపి (|ప 
1. bee ఉఊదీవా సస pe మ 

న్వేత్య న నం లు ప్త స్టషష్టీకం పదమ్‌! ఏషా మక 
ఇద్యా స్యాత్‌ | తద సృవిఫెనైవ నిద్రే నఖ్‌ వూర్వా 
ణామపీతి స్పష్టార్రమ్‌! భ స్వా) గవాణ పలక. 
అన్యస్య తూ త్రీరనూతేణ సిద్ధమ్‌ ఏపా ద్వా ఏత 
రో స్తు సవూర్వ మో 'క్నే త్త్వీమ్‌, అన్సర్వ ర్హిసీం 
విభక్తి మా,శ్రిత్యాఒసుప ఇతి పతిషేధాత్‌. అనే 
మకా. పరమెషశా, అద్యశే, పరమద్యశే, స్వళ 
బగవాణం Ee వన్‌! ఇహా హీ ఆత; 
స్టే ఇత్యనువ్య త్త తేం స్వళ్వస్యాతో విశేషణం, న 
ర్‌ చ్వెషయోరసంభవాత్‌ | నా౭..హ్య"న్యే షామవ్యఖి 
బారాత్‌ 1 స్వశబ్బ స్త స _ పసర్హనమాత్మీయచా చీ . అక 
జర్హ్యః | అర్థాక ర తు న వ 'సంజ్జో పసర్దనీభూత స్తు 
క(పత్యయా స్పత్వా కక శవం షవా 
త్మీయాయాం స్వికా పరమన్వీ కేతి నిత్య మేనే త్త్వమ్‌ | 
నిర్శస్త,శా | నిర్శస్తికా 1 ఏపుశా! ఏషికా। కృత 
త్వని నేశా న్నేవా పిజల్పః | ఏతికే। ఏతికాః। అజళా। 
ఆజికా | ర er! ద్వశే। ద్వి కే నిస్యకా | 
నిఃసీ(కా | 


శర). పూర్వన్యూలమువలె నిదియు ని త్త (నిషేధ వికల్పకునే బోధిర 
చును. భస్తాములలో నకారము, య కార కశార వూర్వకము గానందున వూర్వ 
నూత మ్యపాప్త్రమగుదుండ నీనూత మౌారంభింపపడెను. నూ(త్రమున 
(ట్ట స్ట టువాక్ట్‌ కా ధ్యాస” ఆరునది భ్‌స్త్రా ఏప్పా ఆజా, వః జ్యా; న్‌ 


నూ, 469] శ్రీ (ప్రత్యయ (ప్రకరణము జడ? 


పదములకు ద్వంద్వము, దానికంటె షష్టీ విభ ని చేసినచో న హె ॥ ఈ 
స్వానాం * ఆని యగును, షష్టీ విభ E అ చేయబడి నిసెశింపబ డెను, 
భస్తాది శబ్బములలోని ప్రత్యయస్థ క ళారమ. నకు పూర్వమగు. నశారమునకు ఆఫు 
పరమగునఫు డి త్తే షనిషేధము వికల్పముగ నగునని నూ. తౌర్హము, ఇ క్ర (వికల్పము 
ఫలితమగును, గన్‌ పూర్వాణామపి ” ఆనుచోట నహి శబ్దము నఖ కంటె 
భిన్నమగు పదము పూర్వమందుగలఅ వానిక్‌ ని, కేవల భ స్టైదులట నిత్వవికల్నమును 
బోధించును. ఈనూ మజ్జాధిశారములోని దగుటవలన * పదాజ్లాధిశాశే 

స్య చ తదన్నస్య చ” అను పరిభాషశే నీ యర్థము లభిం చుచుండ 6 న్లో 
ఫూ ర్వాణామపి ') అనునది యీ యర్గ మును స్పష్ట్రముగ బోధించుటకగును. 


అనుప సర్హ నమగు Bm భస్తా శబ్దమునకు అభథాసిత పుం 
స్మా_చ్చ, అను ను త్త నూూతముచే నిశ త్‌ ్గవిక వ్‌ సిదమగుకు గాన నిత రార్భ 
మునకు విశేషణమగు నరమును బోధించుటచే నుషసరనమగు భసా శోబమున 
నిర్త ప్షనికల్పముకిొణ క్రీ సత్ర మున re శబ్దము (గహింపబ జెనని గోహీంచీనది, 
ఆసుపక, ఆనుపదమిచట కనువ రిం పట ఆపు సుప నృముకం కొ పరవమగచో 
సీ న్యూత్రము (ప్రవ రి గించదను నర్ణము లభించును. “న్య ఏతద్‌ +సు” అను 
వ్నిగహమున వ్‌? చృద్బమున కకచ్‌ (ప్రత్యయము _ (ప్రవ ర్షించినపీదప గాని, 
తత్చూర్వమందుగాని న న తత్పురుషుమగును. * అ నృరజ్షొనపి విధీన్‌ బహిరజ్లో 
లుగ్నాథ తే 23 (బహిరబ్లమైనను లుక్కు అగ్షరజ్ఞ "కార్యములను బాధించును). 
అను పరిభాష చే నన్తరజ్ఞ్వమగు త్యదాద్యత్వేమునకు పూర్వము సుష్టులకు లుక్కు 
గును. పీమ్మట “అనేకకద్‌ *” అను సమౌగముకంటె సువ్‌ (పత్యయమగును, 
త్యదాద్యత్వము. టాపు, ఈ టాపు, ఏత చృబ్దముకం కు "ముదట (పవృ ర్తే తేమగ్కు 
సుష్పుకంచు పరమగుటచే *ఆసుపక”* ఆను నిషేధము (ప్రవ ర్థించునుగాన 
అశీపకా, పర మైషశా, అద్వ శే, పరమద్వ శే, ఇ త్యాదులందనగా 'విద మొన 
వూర్వావయవకములగు ఏషా ద్వా ప అకారమున "కీ వికల్పము és 
ర్రించదు. 
ఇచట సనువృ త్తమగు “ఆలే? అనునది స్వళబ్దముయొక్క_ ఆకార్తమునకే 
వికేషణమగును,. సర్వనామములగు ద్వా, ఏషా శబ్బములం దకచ్‌ .. శ్రత్యయము 
వచ్చుట వే వీని యకారమెపుడును. ఆశారసానమున వచ్చుట యసంభవము గాన 
సీ విశేషణమున ' కచట (ప్రయోజనము. లేదు, కప్రక్యయా న్షములగు మిగిలిన 
శబ్బములం దశార మెల్ల ప్పుడు నాశారస్థానమందే నచ్చునదగుటవలన నీ విశేష 
ణము 'శేవన్నను దోపముశేదు గాన నితరమ లక నిది విశేషణము "గాదు, సంభవ 
వ్యశ్‌ఇా రము 'లన్నఫుడే వశేపలము సార్భకవగనుగచా. న్వళోజ్ఞము సర్వనాను 
నగు సపుడకచ్చు _ (ప్రవ రించును, లు డళార మ్లాశార నక కు గాడు, 


845 కాముదీశరదాగమనమము (నూ. 469, 470 


సర్వనామము కానపుడు క పత్యయమగును, అపు డశార మాశార స్టానికమగును, 
ఇచట నిట్లు సంభవ వ్యభిచారము లుండుటవలన స్వళ భా కారమున కే ఆతః అను 
నది విశేషణమగును. సర్వనామముశానట్లి (సంహ్లో పసక్షనమగు  స్వశోబ్బము 
యొక్క. ఆకారమున కి _త్త్వీవికల్పము ఫలితమగును. స్వళ ప్రమునకు ఆత్మ, ఆర్మీ 
యులు, మళ, ధనము, ఆరము అనుప సర్షన మె ఆత్మీయ యా-చకమగు 'స్వశబ్దము 
సర వ నకచ్‌ పత్యీయమున E ర్యమసను, మిగిలిన యర్గములందు 
స్వళబ్దము స్తే స్రీ లింగమే కాదు, సంహ్లాబోధకోము, ఉప సర్దనమునగు గు స్వళబ్దము, 
సర్వ నామము కానందున క పత్యయమున కర్రమగును. కనుక నట్టి యు 
కప్రత్యయా స్షమగుటచే నీ నూత్రమున నచాపంపణమగును. (నికస్యకా; ని *న్వీ కా) 
ఆర్మీయబోధక ము నకె'జ న్వమునగు స్వశళబ్రముయొక్క_ అకార nn 
గానందున నీ వికల్పము "దవ ర్లించదు. Ie (ప్రత్యయస్థా స్టాల్‌?) నూ. చే నిత్త్వము 
నిత్యముగ నే వచ్చును, (నీకా, పరమన్వీ శ్రా 


సూ తమునకు (వత్యుదాహరణములను జూాపి యుదాహరణములను జూపు 
చున్నాడు. నిర్భ స్త్రీకా, నిర్భ స్త్ర్కకా. (నిహ్కో_9 నా భస్త్రాయాః) నిర్భస్తా 
అను నానికి ఉ పసర్జిన నిమి క్రేకమగు (హాస్వము, టాపు. క ప్రత్యయము 
క క్రేజి?) నూ, శ (వాస్వము, కపత్యయా న్నముకం కె తిరుగ టాపు, ఇట్టి 
.(పృకియచే ెని చూపబడిన దూపములగును, ఏపశాా ఏపికా. ఈ ఏత చృబ్ద 
నుకచ్‌ (ప్రత్యయ సహితము, ఏతకద్‌ (సు, త్యదాద్యత్వము. టాపు, నులో 
పము, తశారమునకు సత్వము పుత్వము, నూతిమున ఏషా, అను పత్వముతో 
గూడిన నిన్టేశమును చేయుటచే పత్వము గల ఏతచ్చబ్దమందే ఇ త్త్వవికల్ప 
మగునని యూహింసపవలయును, (పథ మెక వచనమున ంచే పుత్త్వేస సహితమగు 
పమగును. కావున ఏతికే, ఏతీకాః, bun | Wi 
టాపు నిఃస్వకా, నిఃన్వికా, కక స్వస్యాః నిహ్కె9 నా” అను వ్మిగహమున 
శః న్విస్య్వా 3 ఆని యగును, ఊపసర్జన 'హస్వము టాపు, క ప్రత్యయము, 
'వాస్వము, తిరుగ టాపు, ఇ కైకా. కి కా ఇత్యాదులు, 
ఈ 470. అభాషిత పుంస్కా_చ్చ 7.8.48 అభాసషిత పుంస్కా_త్‌ | 
చ। గ ఉదీవామాతః* సూతమ్‌ * | ఉఇతగరయసాత్‌ ౨ 
( ౪౨ నూత్రక్‌ ౪ ప్రత్యయ 
నూతమ్స్‌, 
ఏత స్మాద్విపహితస్యా౭2._త సా చే2_త్ర ఇద్యా 
స్యాత్‌ | గబ్బ్దకొ | గబ్లీశా। బహు వీ*ే బా ర్భాసీతే ఫుం 
స్క_త్వా త్ర త్రో విహిత స్య నిళ్యమ్‌ | స అఖి' 
టా, అఖట్విశా! నైషి, పి"కే కపి తు వికల్బఏవ ॥ 


నూ. 470) శ్రీ (ప్రత్యయ (ప్రకరణము 849 


470. అభాఫితః ప్రమాన్‌ యేన సః=అభాషిత పుంస్కుక తస్మాత్‌ = 
అభాపషిత పుంస్కా_త్‌ , ప్రరుషబోఢకి ముశానట్టి శబ్బమని యర్థము,  విహితస్య? 
అనునది య ధ్యాహారలభ్యము. ఆభెషిత పుంన్క ముకం వీధింపబడు నాకా 
రముయొక్క_ పత (బవ ర్లించిన ఆకారమున కి స్వ్యనిషేధము వికల్బముగ 
ము సూ[తాస్థము. ఇ త్త్వీవికల్పము ఫలితము, ఊదా = గజ్జక్కా గజ్టీశా, 
నిత్య స్త్ర స్‌ లిజ్ఞనుచ గద్ద అను పాతిప కముకు టాపు. క. .పత్యయము వ (హస్వము, 
కప్రత్యయ న నముకం కు తిరుగ టాపు. 


“బహు పీహీః ర మ ఆను మ విపొలత పదా ధ్యాహార 
మునకు ఫలమును జూాపుచున్నాణు :___ ఖట్వీశక్సా ఇత్యాది బహు వీహీ 


గమాసమున నిర్రే(వికల్పమును వారించుట య ధ్యాహారమునప ఫలము, _ 
$6 అవిద్యమౌ నా, ఖా యస్యాః” ఆను వి గహామున “ అఖుట్యాూ? అనునది 
బహు; వీహీి. ఆ శ్తేపాద్ది భాసా? (546) నూ. చే విధింపబడు బహు! వీపీ 
క మగు కవ్‌ (ప్రత్యయము వై కల్పికమగుట చే కబభావపకుమున నుప 
"సరన హ్రస్వకు. భాషిత ప్రుంస్క. మగు నఖిట్వ శబ్బముకం లు చబెరుగ టాపు 
ce ఆఖటాం”' అని యగును. “అజాశ్యా, ఆఖట్యా అను నరమందు, కపళ్యయ 
మగును * శేజణం*) (9839) నూ, చే, క ప్రత్యయా నృముకం కే 
తిరుగ టాపు ; [కువ _ర్రించును, “ ఆఖట్వ కా” ఆని యగును, ఇచట క కారమునకు 
పూర్వమందుండు అశారము భాషిత పుంస్కు_మగు నఖట్వ శ్వ శబముకం' కి విధింప 
బడు టాపుయొక్క ప (పవర రించినదగుటవలన నీ వీకల్పయు (పవ ర్తి రిం 
చదు. కావున నిత్యమగు ని శ్త్వుమే (పవ రి రించును. విహిత విశేషణము లేనపుడు, 
ఆభాషిత పుంస్క ముకం కు పరమగు నాకారముయొక్క_ స్తానమందగు నకార 
క్‌ త్రము వికల్పముగ నగునను నరము లభించును, ఆట్లయిన నఖట్వి శా 
అను రూపమునందు భొపషిత పుంస్క_మగు నఖట్వశబ్వముక 0 మె విధింపబడిన 
టాబ్‌ (ప్రత్యయ మభాషిత ఫుంస్కమగు ఖట్వళబ్దమునకు పరమగుటచే నీ నికల్పము 
(ప్రస కృమగును. 
ఆఖట్యా, అను బహు[వ్రీహికి సమౌాసా_న్తమగు కవ్‌ _పత్యయముయొక్క_ 
(పవృ త్తిపతీమం దీ నికల్పము (ప్రవర్హించును. నఖట్వా+ స్సు అను నవస్థ 
యందే ఉప సరన (నాస్వమును బాధించి కవ్‌ (ప్రత్యయము (ప్రవ ర్హించును, 
' పిదప సమౌసరూపమగు 'ప్రాతిపదికము. (అఖట్వాక) (స్త్రీ ప్రత్యయా_స్తము 
కానందున నుపస సర్హన (వాస్యము (ప్రవ ర్థించదు, “కే? నూ మే 
విహితమగు (వాసము నక ప్రి? (889) (కద్స్‌ప్రత్యయమను పరమగునఫు 
డణ్ణునవ (హస్వము రాదు, నూ, చే నిషేధింపబడెను. *ీ అపోజఒన్యతర 
స్యాక్‌ 2 (597) (కన్‌ న్‌ | పల్యేయము పరముగనున్న ఫు డా బస్తమునకు (వాసము 
వికల్పముగ నగును నూ, చే (వాసము, అఖట్వక. క్య్రత్యయా_స్తమునకు 
. తిరుగ టాపు, అఖట్వ కా, . ఇచట నకారము 'అభాషిత. పుంస్కు_నుగు ఖట్వ 


50 కెముదీశరదాగమము (నూ. 471, 47? 


శబ్లముక ౦ కె విధింపబడు నాకారమ యొక్క. గారా వచ్చిన నదగుటచే సీ 
వికోల్పము (పవ రి రించుట చే అఖటి న్‌ కా, అఖట్వికా, అను రూపద్వయము ప్‌ 
మగును, (వ స్వాభావపమమున అఖట్వాకా అని మూడవ రూపముగూడీ 
నగును. 


ఈ 471. ఆదాచార్యాణామ్‌. 7_8_49. ఆక్‌ | ఆచార్యాణామ్‌ | 
పూర్వానూత విషయే ఆద్వా స్యాత్‌ 1 గ 
డ్లకా | ఊ కృపుంస్కాాత్తు కు ఖికా ॥ 

471. పూర్వనూ (తముచే ని త్తే పనికల్పము (పవ రించుటకు యోగ్యమగు 
.నశారమునకు ఆకారము కొందటు వెయాకరణ:ల మతమందు వచ్చునని 
నూ తార్లము, వికల్పము ఫలితేమగును, ఊదా :.__ గజ్జొకా। ఇత్వాత్వములు 
శండును విక ల్పములగుటవలన సీ రెండును (ప్రవర 8ంపనీరూప ముకటి యగును, 
మొ త్రమున మూడురూపములు 'సాధువులగును. భాషిత పుంస్క_మునం దీ రెండు 
న్నూత్రములును (ప్రవ ర్లింసవు, నిత్యమగు నిత్త్యమే వచ్చును. శుభిశా. భభ 
ళబ్లము విశేప్యనిఘ్నమగుట చే, అనియతలిబ్బము గాన భాషిత ప్రుం'స్క_మగును. 

* 472, అనుప సర్జనాల్‌ , 4.1.14. 


sees యూన స్పీరిత్య భివ్యాప్య, 
అయమేవ ీ'వత్యయేసు తేద న్లవిధిం జ్ఞాపయతి ॥ 

472, ఇది యధికార సూత్రము, వత్యేమౌాణ హతం విధింపబడు 
పత్యేయములు అనుప సర్జనమగు (పాతిపదికముకం కు (ప్రవ ర్హించునని బోధిం 
, చును, “యూన న్తీః” (41.77) అను న్యూత్రమవరవ ననగా నా న్యూత్రము 
లోనికి నధికృతీ మగును, ఇందుకు ఫల మౌ నూతీమున మూలమున చూపబడును, 
బహుకరుచరా ఇత్యాదులందు జీబాదివారణ మో యధికారమునక (ప్రయో 
జనము. బహుకరుచర్కా ఆనునది “బవావః కురుచరా యస్యామ్‌ 8 అను 
_ న్నిగవాముగల బహువీహి. ఇది యన న్యపదార్హ (ప్రధానకము. శావున నిచట 
జరుచర, ర యుప సర్జనము, “మాస పరత sh ఆను 
"దానిచే ప్రీ ప్రత్యయ వ్‌ధాయక నూూలేములందు తద న్గవిధి నిపేధింపఒడుటవలన 
క్‌ దినాం... (478) ఇత్యాది సూత్రములందు “యీనవిధిి” నూ. చే 
_లీద న్లవిధి (ప్రవ ర్థీించదు, “ టిడాణజ్‌ 2 ఇత్యాది నూతేములందు టిచాద్య గ్ల 
ముగు (ప్రాతిపదికముకం కె జ్రీణాదులగుననియే యర ము లభించును. (ప్రకృతమున 
.. *ష్టరుచర  అనునదియే టిద _నమగును గాని “బహుకరుచర ” అనునది కాదు. 
అందుచే నిచట జీవ్‌ (ప్రసక్తి కియే లేనందున నిచట జీవ్‌ నివృ త్రీకె లీక యధిశారము 
కర్ణః నుగును. ఇట్లు, వ్యర్థమై స్తీ (ప్రత్యయవిధాయక "నూ(త్రమలందు 
NUL (కున్షవిధి?). అను న్యూ నే తడ్ర విధి కల్చునన్లు నర్ధ ర్ధమ్మున్మజ్ఞైసక్షన్లుగ్తును, 


కరా, 479, 478] ప్రత్యయ (ప్రకరణము 851 


పీ 
కి 
అపుడు ప్రీ పక్యయ విధాయకనూ,త గృహీకము లంతమందుగలచానిక ంమె 
గూడ (పత్యయములు వచ్చుననునము లఖించుకు, కనుక * బహుకుకు చర ౫” 
అనునది టిదనా న పాలి పదికమగట బే “టిడాణజక్‌ నూ చే, (పౌ పమగు 
బీ టి. ఆ er అణాల 
జీపును వారించుటకై యధికారన్యూతే మౌవళ్యకము. తద న్గవిధి జూపనో త్త 
మున అనుపసర్హనా గ్లోనునది నూ త్రగ్భహీకమున'కే విశేషణము. టిడాణజ్‌ 
సూ త్రమున గృహీతము టి న్లమగును. బహువరుచర అనుచోట టిద _న్లమగు 
కరుచర అనునది యుప సర్హనము, ఇచట జైచ్యారణ్యా మధి-కార మావళ్యక 
మగుటచే తద నవి జాపకత్వము సుపమగును. ఈ యధికారము తే తత్ఫ్చూ తము 
జారి షా అనీ 
లందు (గహింపబకుదాని కే విశేషణ నునియుకు *  న్లీ,యాూమ్‌* అనునది 


వూ 
చ్రీవక్యయ (ప్రకృతి కనగా చేనికంటు స్త్రీ పక్యోయము విధింపబడునో చానికి 
విశేషణమనియును (౧ హింపవలయును. ఇందు వ్యాఖ్యాన మే మానము, 
$478. టిడాణజో ద్వయసక్‌ దఘ్నఖ్‌ మొాతఠచ్‌తయవ్‌ ఠక్‌ 
క్రజ్‌ కళ క్యరపః, 4_1_15. (జీవ్‌, (పాతిపదికమ్‌, 
అతః), 


అనుపసరనం యట్రిదాది తద న్దం యదద న్గం 
(పాతిపదికం తతః యాం జీవ్‌ స్యాత్‌ | కోరుచరీ | 
ఉపసర్దనత్వా న్నేవా | బహుకరు ఇరా! నదట్‌ | నదీ! 
వమ్యమా తోత్య త్ర టిక్యాదుగిత్యాచ్చ జీవ (పొ 
_ప్టః। యాసుటో జి ల్తే వన లాశ్రయానుబం ధకార్యం 
నా౭_దేశానామితి జూపనాన్న భవతి! ళ్నః కానచ 
ళ్ళి శే రన క్వ చిదనుబస్థ కా శ్యేఒప్యనల్విధావితి. ని. 
ధజ్ఞాపనాద్వా ! సౌవజ్థాయా 1 ఐంది | కైత్సీ। ఊరు 
ద్వయసీ | ఊరుదఘ్నీ | ఊరుమాత్రీ | పంచతయో। 
ఆకీకీ। లావణికీ। యాద్భకీ! ఇక్వకీ! (1 బా తాచ్ళీ 
లికే శఒపి! చారీ! (2 వా నహ స్నీక్‌ ఖ్యుం 
_సరుణతలునానాముప సంఖ్యానమ్‌ | కీ! పౌంన్నీ | 
శా కీకీ। ఆఢ్యంకరణిీ | తరుణీ! తలునీ ॥ 


ఇనా 


478. గ్ర జిత్‌, (ధు (అణా (ఏ అజ్‌, (్రుద్వం 
బీచ్‌, (6) దఘ్నచ్‌, (7) మాశ్రచ్‌, (8) తయవ్‌, (9) శక్‌, (10) క్‌, 
(11 కళ్‌, (12) క్యోరవ్‌, ఫీనికి ద్వంద్వము, ఢ, "మొదలు క్వరవ్‌ వరటు. 
(ప్రత్యయములు. * (ప్రత్యయ గహణ పరిభౌష చే తద న్గవిధి ఢ (ప్రక్యయా నమ్ము, 
అల్‌ (ప్రక్యయా నము ఇత్యాద్యర్భము లభించును. టి త్రీననిశ్సంజ్ఞ క్ర టశారన్ను 


852: కాముదీశరడాగమము (సూ, 4&78 


గలది. ఇది (ప్రత్యయము, తద్భిన్నముగూడ నగను. కావుననే యిచట (థ్రత్యయ 
(గనాణ పరిభాష (పవ రించి దు. అనుప'సర్జనమగు టిత్తు ఛాద్య నములు, 
యీ రెండు నద న్న (పాతిపదికమునకు విశేషణములు. అనుపసర ర్ల నాధికారము నే 
శ్ర నరము తద నవిధియు (పవ ర్షించును. అనుప సర్గనమగు టికు, ఆ నమందు 
గల అద న (పాతీపదికము కం కును, అనుప సర్జనములగు "థావ్‌ "వక్యయా న నము 


ల నృమందుళల యద న్స (పాతిప పదికములక “మెను, ss జ్రీట్‌ (ప్రత్య 
తుము వచ్చునని నూశార్భము. టాపునక బాధక మో జీవ్‌ (ప్రత్యయము, 


(పాలీ పదికమునన టి లము కొన్ని చోటులందు (ప్రత్యయకృక ము 
కొన్ని చోటులందు వూ మరికొన్ని చోటులందు ధాతుకృతమునగును, 
మొదటిదాని కదానారణము :___కరుచరీ  (కరుషుచరతి) కరుళబ్లము పూర్వ 
మందుగల చర ధాతువృువక ట| పళ్యయము బిధింపబజిను,. ఇనట (ప్రత్యయము 
శి .శ్రయినందున (పయోజనము'లేదు కావున కరుదర్య ఆను 'సముడాయమందు 
టిత్త వమారోపింపదగను, శాన కురుచర్క ఆనునది టి త్తగును. వ్యపచదేశికదా వ 
ముచే న్లిదియే తద న్గమునగును. జీవ్‌ (ప్రత్యయము. * యక్ష్యేతి ద 2 నూ. చే 
నళార లోపము, ఇశే న్యూత్రమున కదావారణములన్నిటిలోను జీపు, పరమగు 
నపుడు, తుది యకారము లోపించానని యూహీంపదగును. బహుపరువరా, 
ఇచట నూత నృహీతమగు టిత్తు అనగా కరుచర, అనునది యు సస్భనమసట 
వలన జీపు రాదు. రెండవ "విధమగు టిద న పాతి పదికమున కచాహరగము 
నదీ. నదట్‌ , అనునది (ప్రాతిప పదికము, నద అనునది స్వయముగ "నే ట్రి pn 
వలన జ్రీపగును. 


వక్యుమాణా, ఇచట “వక్యుమాతోక్య త్ర... ...జ్ఞాపనాద్వా ” అను 
(గ్రంథముచ్చే జీ బ్వారణోపాయము చూపబడెను, వచ ధాతువునను లృట్‌ 
(ప్రత్యయము, రల స్టానమున “శానచు? (ఆన ఆబేళవగును. వీనికి మధ్యను 
- స్యప్రత్యయము (వకరణము) ధాతు చకారమునకు కత్వ యు, స్య|పత్యేయాన 
యవ 'సకారమునకు షత్యము, వతు + అన అని యగును. ఆన, అనునది 
పరమగునపుడు వూర్వమగు నకారమునకు ముగాగమమగును, వమ్యీమొన, 
ఇత్వము, వక్వ్యుమాణ, ఆని యగును. ఇచట శానచ్‌ (పత్యేయమునకు స్ప సానియగు 
ల్భట్లు, టిత్తునుగిత్తు నగుట చే ప లన శానచ్చుగూడ టీత్తునుగికు 
నగును. వశ్యుమొణ, ఆను పోతిపపెకము టిద _న్రముగాని యుగిద స్లముగాని 
యగుటవలన “టిడాణక్‌ * నూ. చే శాని శ ఆగికళ్చ 1) నూ వే "గాని 
జీపు (వస కృమగుచున్నది, “*నల్యపి” (6.4. 69) అను నూ[్ర మికంజా 
గ క్ష కార్యములందు “ అనల్విథా ”” అను నిషేధము (ప్రవ ర్షించదనుటలో' 
శ్రైసకమగును గాన “ఆనల్విధ" * అను నిషేభమువలన నిచట టిక్వముగాని 
'ముగిత్వము గాని స్టానివద్భావముచే శానచ్చునందు రాదనుటకు వీలులేదు. 


'ప్రపూర్వక ధాజ్‌ ధాళ్ళువునకు క్వా 'వత్య్శయమగును. క్షా [ప్రక్యకపఫ్థా నమన 


నూ. 478] శీ శళ్యయ. |ప్రకరణమా ౫. ;ఫీరీరీ 


ల్యప్టు (పవ _రించున్తు (పథాయ, అని యగును. ఇచట స్టానివద్భావముచే 
ల్యప్పు కిత్తగుటవలన ““ఘుమాస్తాగాపా” (6.4.66) నూ. చే ధాతువునవ 
(పౌప్టమగు నీకారాబేశమును వారించుటకై “*నల్యపి* (ల్యభ్సు పరమగు 
నపుడు, ఘుమౌస్థాదుల కీత్వము రాదు అను నిషేధ మారంభింపబ'ైను. 
 అనల్విఢథా ” అను నిేధమువలన ల్యప్పుయందు కి త్త మతిదేశింపబడనందున 
నీ నూత్రము వ్యర్థనునచు 66 అనుబంధ కా శ్యేష్వు నల్విధా వితి నిషేధో న (పవ 
రృతే” అనుటలో జ్ఞాపకమగునని జ్లీవ్‌ ళంకా్యగంథమున శాశయమా, | 
సమాధానము: __|బూయాలళ్‌, (బూ ధాతునునక విధిలిజ్‌ ప్రథమైక 
వ. మొదలగు రూపములందు గుణవృది (పతీ "షే మకాము ఈ యానుట్బ 
రస్మెపజే షపూదాతోజిచ్చ” (8.410890) నూ. చే, లిజాచేశములగు. పరి నా 
పదములకు విధింపబడు యా సుణాగమమునక జీత్త్వము విధింపబడేను. అనుబన 
శార్యముల విషయమున * అనల్విధా” అను నిేథము (ప్రవర్షించనచ్రుడు 
లికాదేశములగు పరస్మై పదములకు బె నివడ్యానముచే జి త్తే వతి 'జేకీంప బడును. 
ఇట్టి పరస్మై పదములకు విధింపబడు యు జమున వను శక యడాగవు * 
పరభాష చే జీతే కము లభించును. ఇట్టుండ యాసుడాగమమునక్‌ విధింపబడు 
టి శ్రమము వర్ష మై 66 లా క్రయా౭_నుబన్థ శార్యం చాదేశానామ్‌” '(లకార 
ముల నాశయించిన యిళ్సంజ్ఞ కములస్స్‌ నిమి త్తముగ జేసీ (ప్రవ ర్తింెడి 
శార్యము, లకారాదేశములందు రాదు ఆను నరమన 1 జూపకమగును, ఈ 
'నిషేధమువలన లిజాబేశములగు పరస్మై పదములకు జీ త్తషము లేనందున యా 
నుడాగమమునకు జీ త్ర (విధాన మౌవళ్యకమగును. ఇట్లు జ్ఞూపకము చేయుటవలన 
(పక్ళత మున ల్బ్డా (శ్రయమగు టిత్వమునుబట్రి గాని యుగి శ్రే మునుబట్టి గాని 
(పవ రి రిం చెడి కార్యము ల డాదేశమగు శానచ్చునందు (పవర రింపనందున * కక్ష 
మొణ * అనుచోట టిత్వలమీణము గాని, యుగి త త్త్వలమణముశాని, యగు జీపు 
(పవ ర్థించదు, 
సమా ధాచనా నరము __బధాన మొదలగు రూపముల సీది కొజకు ఈ వ్లాలః 
శః పే 93 (8.1883) నూ, మే జా (పక్యయమునకు శానజా దేశము 
_ విధింపబడెను. అనుబన కార్యములందు * అనల్విథా * అను నిషేధము. (ప్రవ దించ 
నపుడు కానచ్చునందు స్టానివచ్భావము చేత సే శిత్త్వము నటనం. తిరుగ 
_శానజూ'దేళమందు శిక్యవి ధౌనము న్యర్భమై అనుబన స్ర కార్యముల విష యమ్మున్లగనాడ 
కొన్ని సలములందు (ళ్‌ అనల్విథా " ఆను నిషేధము. (పవ. ర్తి రించునన్నుటలో 
2 ,జ్ఞాపకమగును, ఇది యెచట (ప్రవ ర్థించును యెచట (ప్రవ ర్హించదను వ్యవస్థ 
లత్మ్యముల ననుసరించియుండును. ఇందువలన వత్యుమొణ, . అనుచోట్ల, ఫాలీ 
.వధ్భావముచే టిత్వముగాని యుగి తే క్రీ క్రముగాని రానందున జీవ్‌ 'ప్రస్మ్య్తీ వీ క్లాక్షింప 
బడునని' యాళశయము, 


శ్ర 


ర్‌ఫ్‌4 కశాముదీకరదడాగనుము (రూ, 478 


'థాదివత్యయా న్లయుల కదావారణములు :__(1) ఢ:__సౌప నేయి. 
(నుపర్తాయా అపత్యం స్రీ) సుప ర్షాళబ్బమున కప త్యార్సమున ఢక్‌ ప్రత్యయము 
అదివృది. * ఆయనేయీనీ* (4739) నూ. చే ఢకారమునవ ఏ యా దేశము. 
యస్యేతిచ నూచే నాకారలోపము ఫౌపన్షేయ, జీపు. యస్యేతీచ నూ, చే, 
నశారలోపము, (2) ఆణ్‌ ;___ ఐన్టీ9. (ఇంద్రో జేవతా అస్యాః) ఇన్ల) 
శబ్బమున కణ్‌ (ప్రత్యయము. ఇన. జీపు, (8) అజ్‌ :__బౌల్సీ. (ఊళ్సే 
భవా ఉత్స శబ్బమున కజ్‌ (ప్రత్యయము, (4) ద్వయసచ్‌ ; __ఊరుద్యయసీ, 
(ఊళూ (పమాణమస్వ్యా ౪9 ఊరు శబ్బమునకు ద్వయసచ్‌ (ప్రత్యయము, (5) 
దఘ్నుచ్‌ : Ws (ఊరూ రా (6) మొశ్రచ్‌ :__ 
ఊరుమొ శ్రీ, (ఊరూ (పమౌాణమ స్యా) (7) జ్రీయప్‌ ;__పంచతయీ. పంచన్‌ 
శబ్లముక ం"ే జీయప్‌ (ప్రత్యయము, (ర) రక్‌: elt (అమర వ్యతి అత్మ 
ళస్టమున్‌ థక్‌ (పత్యయము, (ప్రత్యయ ధకారమునకు “*ఠభ్రసే న్యక 8 2 (7.8.50) 
నూ. జే నిశాడేకము, (9) ఠజ్‌ :__లావణికీ, లవణ శబ్బముకంచు రణ్‌ 
(ప్రత్యయము, (10) కఖ్‌ :__యాద్భకీ, “త్యచాదిషు” (182) నూ, వే, 
యచ్చబ్దముక ౦0 కె కళ్‌ (పఠత్యయము. యచ బములోని దకారమునవ “ఆ 
సర్వనామ్నః” (488) నూ. చే, నాకారా౬ఒ'ేళశము. (11) క్వరఫ్‌ !__ 
ఇత్వరీ, ఇణ్‌ ధాతువునన క్యరన్‌ (ప్రత్యయము. 


1 (వా 6 భతాదిభ్యో ణః? (4462) నూ చే శీలారమందు 
ఏపీతమగు ణ(ప్రత్యయమ స్పమందుగల (పాతిపదికమునకు జీపు వచ్చును, 
ఉదా :._ చారీ. (చురా శీలమస్యాఃఎ చురా ళబ్బమునకు ణ( ప్రత్య యము, 
2 (వా) నజ, స్నజ్‌, ఈకక్‌, ఖ్యున్‌ (ప్రత్యయా_న్గ నములకం 'బెనుు తరుణ, 
తలున శబ్రములక ౦టెను, జీపు వచ్చునని చెప్పవలయును, (కనుముగ నుదాహార 
అణములు : తీ. జీ స్తీ శబ్దమునకు న్‌ (ప్రత్యయము : చః జీపు. పౌంస్నీ, 
ఫుంస్‌ శబ్దముసప స్తే (పత్య యము. ఖా _కీకీ, త _కిశీబ్దమున కీ కక్‌ (పత్య 
యము, కఢ్యంకరణీ, ఆధ్య ళబ్దపూర్వక కృష్‌ ధాతువునక ఖ్యున్‌ (ప్రత్య 
యను. తరుణీ. తలునీ, 


1 “ఓ సార్వధాతుక మపిత్‌ * (1.2.4 నూన “అపిత్ర్‌” 
అనుదానిశా య త్తిచేసి “పిత్‌ జిత్‌ ని “బెక్‌ పిత్‌ ని అని యర్థ్శ మును 
ఇప్పి యా సుడాగమమునక బి త్త్వవిధాన మొవళ్యకమని భాష్య శారుడు 
శొవ్వుటచే యూజబ్లీత త్త్వేము కక లాశ్రయానుబన్థ శార్యం నాజేశానామ్‌ ** అను 
వర్ణ మున జ్ఞాపకము శా శేరదు,. "కావుననే సమీధాశా న నరము చూపబ డెను, 


2 gree శిత త్రము భావ్యమున (ప్రత్యాఖ్యాతమగుట చే 
నదియు నిట్రియ్య మున జ్ఞాపకము శాచేరదు. కావున వక్యుమాణా, అను టా 
బగ్గ ప్రయోగము (పోమాణికమగుచో నజాదిగణమున హాతమును నెస్‌ జీపును 
చారీంపథగును, 


నూ, 474, 475, 476] శ్రీ (ప్రత్యయ (ప్రకరణము శీర్‌ర్‌ 


* 474, యజఖక్చ, 4.1.16. యజఖః! చ (జీవ 


నా వ త్రీయాం జీత్‌ స్యాత్‌ | ఆశార 


474. యష్‌ (ప్రత్యయను గృమందుగల (ప్రాతిపదికయుకంటు | స్ర్రీక్వ 
ముద్య|్యోత్యమగున పుడు జీవ్‌ (పత్యయము వచ్చును, గర్లళబ్దమున కప శ్యారముక 
యజ్‌ (ప్రత్యయము, గా సీ" దీనికంయపెి జీవ్‌ (ప్రత్యయము, “గార్హ్య + ఈ, 
66 య ద్యేతిచ నూ చే, ”నకారమునక లోపము. గార్‌ + ఈ. ఇట్టుండ, 


ఈ 475, వాల సడిత స్య, 6_4_150. వాలః। తది తస్య | (లో 
పః! ఈలి యః! ఉపధాయాల. 


వాల ఊఉ ర్రేరస్య స్ట యకారస్యోపధా భూ 
తస్య లోపః స్యాదితివ శే । గార్తీ ! (వా అనపత్యాధి 
శారస్థాన్న జీవ్‌ | ద్వీపే భవా డై్యప్యా! అధికార 
(గవాణాన్నేవా। చేవస్యాపత్యం దెవ్యా। జేవా 
ద్యషుఖావితిపి యజ (ప్రాన్ఫీ వ్యతీయో నత్వపత్యా 
ధికార పకితః | 
475. వాల్లుకం కు. పరము నుపధాభూతమునగు తదిత (ప్రత్యయము 
యుక యకారము ఈశారము పరమగునపుడు, లోపించును. గార్డ్‌ §+ ఈం 
ఇచట యశారము లోపీంచుటే గార్డ్స అని యగును. (వా “ తస్యాపత్యమ్‌ ౫ 
అను నధికారమున విధింపబడు యజ (పత్యయముకం ఈ భిన్నమగు యఖ 
(ప్రత్యయ ను _న్షమందుగలదానికం తె ఖలీ రాదని యరము, * యబశ్న 
నూ(త్రేమున 'నపత్యాధిశార విహితమగు . యజ్ల్‌ (పత్యయమే (గహింపబడునని 
భావము. భవార్ల్షమున విహితేమగు యణ జ్‌ (పర్యయమ న్నమందుగల ద్వెష్య 
శబ్దమునకు (ద్వీశే పే ఛచ్చా జీపు రాకండుట యిట్లు చెప్పుటన ఫలము, క్వెప్యా 
wu seed గావలయుననుటవలన _ నధ్ధిశారములోనిడి గానపు 
డప త్యార్ధక మైనను) అట్టి యల న్నమునకు జీపు రాదు. “ "జేవస్య్యా2_. పత్యం 
జివ్యాలి. ఇచట చేవశబ్బముకం"కె “ దేవాద్యఇలా ” ఆను వా ర్లికముచే 
విధింపబడు యజ్‌ ప్రత్యయ మపత్యార్థక మైనను, ఆత్ర ఫ్యాజ. పత్య మ, క్‌ 
(41.92) ఆను ప్రకార పథితము గాకుండుటచే దోషము వారింపబడునన్‌ 
(గొహీంచునది. ' 
*476. | పాచాం న్వు కదితః 4.1.17. (పాణామ్‌! వః! 
to pr త స న్‌ షు 
తగ్గి లేక, (యలు _ : 
యజఖ్గన్నాత్‌ పో వొ స్యాత్‌ స చ తద్ధితః ॥ 


స 


856 శాముదీశరదాగనుము (నూ, 476, 471, 418 


476. యజ 'ప్రత్యయా న్రముకంకు మృ ప్రత్యయము స్త్రీ లిజ్ఞమన 
వికల్పముగభనగును, అది తేద తసంజ్ఞ కము నగును. 

వివ | ప్రాగేశస్థుల మతమునందు విధింపబడుటచే నితర మతమందు 
రాదు గాన వికల్పము ఫలికమగును. పృ ప్రత్యయమున షశకార మిత్సంజ్ఞ కము, 
“ పిదొరాదిభ్యళ్చ * (501) నూ, చ్చే జీవ్‌ వచ్చుట షి త్త్వ్వమునకు ఫలము. 
సృ పత్యయమునక తదిభసంజ తద _న్రమునకు (పాతిపదిక సంజారము, ఇదియును 
జీమ్‌ (ప్రత్యయము 'ప్రవ్తించుటవ గా “గారణమగును. ప్రాతిపదిక సంజ లేపన్నను 
పృ ప్రత్యయమందలి ప్పి లే సామర ర స ముచేత చ్చే, జీపు వచ్చునని చెప్పవచ్చును, 
లేనిచో పి షి త్రము వ్యర్ణనునును? చా. కావున నీ నూూతమున తద్దిత | గవాణ 
మావళ్యకము గానేరదు, మరియు గాన్ల్యాయణీ (గార్ట్య + ఆయను అను 
రూపము సవర దీర చేత నే పూ గాన నిచట యజ్‌ (పత్యేయములోని 
చకారమునకు “యే స్వేతిచ నూ చే లోపముకిెటుకగూడ క్ర (గవాణ 
మావళ్య్ళోకము గాదు. కావున నషం రన మిఖ్‌ 'ప్రత్యయాన్త నమునకును, 
గొన్ని చోటులందు మృప్రత్యయ మగుననుటలో జ్ఞపకమగును, “ఆసురి” అను 
నిజ (ప్రత్యయా నము కంచెను పృప్రత్యయము వచ్చును, ఆసు రాయణీ, 
(ఆసుర + ఆయను, ఇచట యి'స్యేతిచ నూ, చే, లోపమున కె వృ ప్రత్య 
యమునవ షా సఫలమగును, * ఆసుశేరుప సంఖ్యానమ్‌ * అను వార్షిక 
మో రీతిని సిద్ధి ంచినదే యని యూహింపదగును, 

* 477. షః (పత్యయస్య, 1.8.6. పః! (పత్యయస్య, (ఆ 

దః! ఇత్‌) 


(పత్టయస్యా౭.దిః ప ఇత్సా గల్‌ | 


4177. (పత్యేయమున శాద్యవయవమగు సషకార మిత్సంజ కచుగును,. 
ప్రత్యయ షశారమన కనుటచే (ప్రాతిపదిక వశారమున కిర్సండ వోరికమగును 
(పోడళ). 


ఈ 478. అజ ఫఢఖశఛఘాం | ప్రత్యయాదీ నామ్‌. 


7.1.2. ఆయెనేయీోసనీయియః | ఫఢఖఛఘామ్‌ | (పత § 
యాదీనామ్‌ ॥ 


(పత్యయాడి భూతానాం ఫాదీనాం (క్షమా 
చాయన్నాదయ ఆదేశాః స్యుః తదితా న్తత్వా. 
త్పాంతిపదికత్వమ్‌। షి త్త్వ 'సామర్థ్యాత్‌, 'మృీణో 

క్షేఒపి సీ శని sche వక్యుమోణో జీప్‌! గా 


నూ, 478 479) అ (ప్రత్యయ ప్రకరణము 857 

శీ7ర. ఆయన్‌, ఏయ్‌, ఈన్‌, ఈయ్‌, ఇయ్‌, ఈ యొదును (పత్య 
యాదులగు ఫ్‌, ఢ్‌ భ్‌, చ్‌, ఘ్‌్‌ ఈ యెొదు వర్ణములకు (కమముగ "నా దేళము 
లగును, సూ తమున ఫకారాదులైపె ఆకర ముచ్చార కకారమ్ము కావున ఫిన్‌ 
"మొదలగు (ప్రత్యయములలోని “సకారాదులన నారానా “| "దేళము. లగును. 
గార్ష్య శోబ్లముక ౦ కే పృ! ప్రత్యయము, 'గార్డ స్ట + ఫు. ఫకారమున నాయన్నా దేళ 
మగును. ఫకాశాదులెనున్న యచ్చు ఆడేళములతో గలియును. గార్ల $+ 
ఆయన, య స్వేతిచ నూ, వే అకారమునకు లోపము. ణక్వము, గారా 
యణ, ప్ఫృ( ప్రత్యయము తది తమగుటవలన గార్హ్యాయణ అనునది (పాతిపదిక 
మగును, (స్త్రీ లిజ్ఞమున విధింపబడు పృ ప్రత్యయము చే స్త్రీక్వము ద్యోత్యమగును, 
కాన ఉక నామ (పయోగః (ఒకదానిచే నొక యర్థము బోధిత మగున పుడు 
తిరుగ నా 'యర్గమునే బోధించుటకు మరియొక ళబ్దమును (ప్రయె- గింపగూడదు), 
అను నాష్టయ (ప్రీశ్వద్యోశకమగు జీప్‌ (ప్రత్యయ మ్మప్రా ప్రమగుచున్నది 
గాని షీ పిత్త సామర్థ స్రముచే ద్విర్బదం సుబదం భవతీ అను న్యాయము న ననుసరించి 
సస్తైల్వేమును దృఢముగ బోధించుట కె TEN షిద్దారాడిభ్యక్చ”? (5013.నూ. చే, 
జీవ్‌ (పత్యయముగూడ నగును, ద్విర్చద్రమ్‌ అను న్యాయమున నీషి త్త మే 
కాప రూా ఉనా అను న్యాయము వాచక విషయముగాని వో్ళోతక 
een గాదనియును = గాన్హ్యాయణీ, ఇట్టి రూపముల దు 
మృ ప్రత్యయము జీషు రెండును ప్రీ లిజ్ఞద్యోశికము లగును. 


* 479. సర్వత లోహితాదికతోభ్యః 4.1.18. సర్వ | 
లోహీ తాదికత నేభ్యః, (ష్ఫృః 1 కద్ధి కళ్ళి: 
లోహి తాదిభ్యః కఠ కళా ్తేఖ్యో యస్తే 
భ్యో నిత్యం ప్ఫృకి స్యాత్‌ | లౌహీత్యాయనీ కౌ 
త్యాయనీ || 
479. లోహీతాదిగణము గన్దాద్య న్షర్షణము. కక న్స అనుచోట 
(కత + అన్హ వ శకంధ్యా క వాచ్యమ్‌ 5 అను దానిచే పరరూపము 
సర్వత, అనుదానికి సర్వమశ్రములందని యర్థము. అందుచే పూర్వనూ[క్రమునుండి 
(6 (పాచామ్‌ ” అనునదను వ _ర్థించదు, లోహీత్రళోబ్ద మాదియందు. 'కకళబ్ర మర్ల 
మందునుగల యణ స్ప నములక ౦కు నిత్యముగ వృ? స్యెయము_ వచ్చునని యర్థము. 
ఉ:___ లౌహిత్యాయనీ (లోహితస్యా౭._పత్యం స్త్ర 'గార్హ్యాయణీ, అను 
రూపమందువలె (ప్రక్రియ నూహీంపవలయును, కాత్యాయనీ '(కతప్యాషాపత్యం 
Eps ఇచటను పూర్వోక్త కరీతి ననుసరించి (ప్రక్రియ నూహించునది. 


వివ. స లోఫీ తాదిగణము గ ర్షాద్య నర నరణము, నర్హాదిగణమున ' కత 2 
శ్‌ కలు కణ్వ అ ఆని పింపబడెను. ళకల శబ్దము, - అగేపిశాములంచును' శల్యుడు 


858 కాముదీశరదాగమము (నూ. 480 


లందునాడ చజేరనందున శాకి ల్యృ కోబ్బముకం కే నీ పృ(ప్రక్యయము, ఓక క కైకా 
దిభ్యోనో తే ౫ (42.111) నూ, చే విధింపబడు నణ్‌ పక్యయముగూాడ 
సీగింపకన్నవి. కాని, * కతోభ్యః” కణ్వ్యాడిభ్యః అను రెండు చోటు 
అలాటి 
లందును వషీశత్సురుష బహు. వీహులను (కతస్యా నః కత నః కతోనో 
© por.) = అటి 
యేషాం తే కత న్తాః, కణ్వ స్యాది9, కణ్యానాః కః, ఆదిర్వే సాం తే 
కళణ్యాదయణ ఆశయించ్చి కచ న్లశోబ్బయుల “కేక శేష మును, క ₹ళ్వాదిశబ్బముల 
శీకశేషమును చేయుటచే లోఫీ తాదులందు, క ణ్వాదులందును కోకల కోబ్బమునకు 
సంగవాము గల్లును, కావున శాక ల్యాయనీ, శాక లాః (కాకల్యస్య ఛా తాఖ 
అను నిష్టరూపద్వయము సిదమగునని (+ హించునది. 

ల ధి 

* 480. కారవ్య మాణ్లూకాభ్యాం చ 4_1_19 కారవ్య మౌ 

౯ణబాకాభ్యామ్‌ | చ. (పృ సర్వ) 

ఆభ్యాం పః స్యాత్‌ | టార్‌ జీపోరపవాదః ! 
క ర్వాదిభ్యో ణ్యః | కారవ్యాయణీ | ఢక్‌ చ త 
కౌదిక్యణ్‌ | మౌణ్లూకాయనీ | (వా) ఆసుశేరుప సం 
ఖ్యానమ్‌ | ఆసురాయణిీ ॥ 

480. కార రవ్య మాణూక శబ్దములకం కె పృృపశ్యయము  నిక్యముగ 
వచ్చును. ఈ రెండు నపత్య (పచ వయా న నము లగుటవలన జాతిక్రార్యమనగా 
(6 జా'తేర ప్త్ర్రీవిషయాదయో పథాత్‌ ౫” (621) నూ. చే విహితమగు శీను 
వీనికి (పా ప్తమగుచున్నది. అయినను కౌరవ్యశబ్దము యకారోపథకమగుటచే నా 
నూకమువలన జీషు నిషేధింపబడుటచే కారవ్య శబ్బముకంశు టావ్‌ (పశ్య 
యము (ప్రస క్తమగుచున్నడి. ఈ పృ్మప్రస్యయము “కనుముగ టాపు జీషుల 
కపవాదము. ఇచట టాబ్‌ జీపోరపవాదః అను పాఠము గొన్ని పు స్తకములం 
దగపడుచున్నది. అగ్జా మగు మొణ్ణూూక ళ్వూము జాతివాచకము గావున దీనికంటే 
జీను (పస క్టిణే చెప్పవలయును గాన నా పాఠము ట్ర. (గ్రహింప 
వలెను. .ఉదా:._కారవ్యాయటీ (కరోరపళ్యం సరి కారవ్య. అనునది 
కరు శబ్బముకం౦ కె కక మ ర్వాడిభ్యోణ్యః ౧ (41.15) నూ. చే విధింపబడు 
ణ్య(పత్యయా నము, .వృ ప్రళ్యయము, జీవము, మాణ్లూకాయసీ (మణ్లూకస్యా 
౭_పక్యం స్త్రీ మాణ్డూక, అనునది మహర్షి (ప్రతిపాదకమగు మణ్టూక శబ్దము 

ఆరి GB ఖై Ga లు 
కంటె “*ఢ్‌ చ మణ్తూకాళ్‌ 2 (41.119) నూ, చే విధింపబడు అణ్‌ 
(పత్యయా నము, (వా) ఆసురి ఆను నిజ నముకం కె పృ పళ్యేయమును పప్ప 
వలయునని వా కారము, ఆసరాయణీ. ఈ వచనముయొక్ళ_ నిద్ది(పక్రారమః 
476 వ నూశ్రమున చెప్పబడెను, 


నమూః, 431, 432) ప్రీ ప్రశ్యమయ (ప్రకరణమాూ 859 
ఈ 45]. వయని (పథమే 4.1.2) వయనీ, (పథమే (అక 
జీవ్‌ ౧౩ 
(ప్రథమవ మో వాచిశో2_దనాత్‌ మారాం 
జీవ్‌ స్వాత్‌ | వమాకీ! చా! వయస్య చరమ ఇతి 
వాచ్యకనొ। వధూటీ। చికత్తే । వఘాట చిరగ్గా శోబ్ణౌ 
యౌావనవా-చినా! అతః కీమ్‌ | శికుః। క న్యాయా న! 
కన్యాయాః కనీన చేతి నిశ్చేకాత్‌ |] 


481. (పకర ణాదుల న పేక్షీంపక (పథమవయో బోధకములు నద నే 
ములునగు (పాతిపదికములకం కు జీప్రు వచ్చును. ఉదా :__కమారీ, శాలకృతే 
మగు (పాణుల యవస్థా భేవము వయస్సనబడును. ఇది కౌమార యౌవన వృద్దక్వ 
ఛేదములచే మూడు విధములు, ఇందు మొవటిదగు కామౌరమును బోధించోనవి 
(పథమవయోవాచకము లగును, (ప్రకరణ వకమున (పథమవయో బోధకములగు 
సర్తానకయ ర కృపాదాది శబ్బములకం కు జీపు రాదు. (వా తుదివయస్సును 
బోధించు కబ్బములను విడిచి మిగిలిన వయస్సును బోధించు శబ్దము లన్నిటికం మెను 
జీపును శప్ప్వవలయును, ఉదా: వభఘాశీ। చికి | వఘాట చికజ్ఞ శబ్ద శబములు 
యౌవన వాచకములు, యౌవనము గ్వితీయ వయస్సగుటవలన నూ[త్రముచే జీపు 
య(ప్రా ప్ప పమగుచుండ నీవా రకము చెప్పబడోను. శిశు శబము (పథమవయో 
చాచకమగుటచే (ప్రసక్త కమగు కీస్రను వారించుటకో అతః ఆనుదాని న ననువృ త్రి తి 
చేయవలయును. “కన్యాయాః కనీన చ” (41.116 అను నూత్రమున 
కన్యా శబ్దమును. టాబ_న్హముగ నిర్దేశంచుట చే కన్యళబ్ద మద న్తమెనను జీపు 
రాదు, 

వివ :.__వయస్సులు కామార యౌవన వృదక్య'భేనముల చే మూడు 
విధము లనియును, ఆయుర్దాయము యొక్క 'నాల్లు “భాగములచే (బాల్యయావన 
కామార వృద్దత్వములు 'నాల్లు విధములనియు " నాయా గ్ర స్రమూలరదు చెప్ప 
బడినవి. వీనిలో "నీ పక్షనుందయినను యౌవనము [పథమవయస్సు కానందున 
నా వయసును బోధించు శబ్బములకంటె (వధూట, చిర్గామొ) నూ[త్రముచే 
జీపు (పాప్తించనందున నచట జీపుకొఅక, “వయస్వచరేమే” అను వా రి 
మొరంభింపబ జేను. 


* 452. ద్వినోః 4.1.21 (అతః జీవ) 
అదన్తాదిినోర వ్‌ స్యాత్‌ | (తిలోకీ | అజాది 
నే (త్రిఫలా । (త్యనీకా సేనా ॥ 
452. ఆద న్త్వమగు ద్విగు సమౌసముకం యే జీపు వచ్చును. ఈదా2... 
తిలోకీ (త్రయాణాం లోళానాం సమౌహారఖ త్రిలోక అనునది యద న 


860 కాముదీశరచదడాగనుము . (మూ కీరిర్‌ 


మైన ద్విగువు. (తిఫలత్యనీక శబ్ద శోబములు ద్విగువులగుట చే జీపు (పా ప్రమగుచున్నది 
గాని యీ శబ్దము అజాదిళణమున పఠింపబడుటచే జీఫును బాధించి టాపు 
వచ్చును. త్రిఫలా, (త్యనీ కా. ((తయాణామనీకా. నాం సమౌహారఖ), 


* 183, అపరిమాణబిస్తాచి దితకంబల్యేభ్యో న తదితలుకి, శ&_1.22. 
ఆపరమాణబిస్తా-చితకంబ ల్యేభ్యః | న। షా తలుకి. (ద్వి 
నోః। జీవ) 

ఆఅపరిమూణా నాద్బిసాద్య నాచ్చ డ్వినోర్టీ వ్‌ న స్యా 

లేడి తలుకి సతి। పంచభిర శె రః శీతా పలాళ్వా! ఆత్మా ఆరీ 

యస్టక్‌ 1] ఆ నతి లుక్‌ | జ్యా బిసా పచతి ద్విబిస్తా | 

ద్వా రచితా | ద్విక మృల్యా। పరిమాణొశ్లాక్తు త్తు ద్వా గిఢకీ f 
కా! 8మ్‌ | సమావో నే పఖ్నాక్సీ 1 || 


488. షల పరిమాణ శబ్బము (పరితేః = సర్వతః రేనమీియ తే 
పరిచ్ళేదక మాత్రమును గాక పారిభాషీకములగు (పరిమాణన్తు సర్వత ఆఢకము 
(కంచము) కుడబము (నేరు మొదలగువానిని బోధించును. ఇటి పరిమాణ 
వాచక మ స్తమందు లేనట్టి ద్విగువుకంకెను, వి స్తః అచిత, కంబల్య యీ 
కబ్బము ల_న్ఫమందుగల ద్విగువుకం చెను అదిత (ప్రత్యయమునవ లుక్కు వచ్చు 
నపుడు జీపు రాదు. ఉ“ద్వినోో లి (452) నూ, చే (ప్రాప్తమగు జీవునకు 
నిషేధము. పరిమౌణళబ్దమునకా ఢకాదు హా ఉన్నాన వాచకములగు 
బిస్తాదులు పారిభాషిక క గావు. డ్విబిస్తా, ద్వా్యచితా, ముదలగు 

పవ లటి పరిమాణా_న్తములు గావు, కావున వీనికి “ అపరిమాణాన్తాత్‌. 99 
తనుదాని వేత నే జీన్ని-ేధము నిదమగుచుండ నూ(త్రమున బిస్తాది (గహాణము 
ప్‌ ఎట ఊన్మావవాచకము ల _నమందుగల ద్విగువునవ "నిచధమగుచో 
భి స్త ఆచికత, కమ్చల్య యివి య నృమందుగలవాని కే నిషేధమగునని నియమ 
స్వరూపము ద్విశార్థాపణీ మొదలగు ద్విగువులన నిచే ధాభావము నియమ 
ఫలము, నూ త్రమున కుదావారణములు : :___పకక్బాళ్య్వా (పజ్బుభఖిర శ్వెః (కీల 
అయిదు గుజిముల చే ఛొనబడిన గవాదికమును న్వమందు పఖ్బాళ్వ శబ్రమునప 
ఓ నేన (శ్రీతష్‌ ౫ (5-187) నూ. వచే థ్‌ (బ్రేత్యయము, దీనికి * అథ్యర్హ 
వూర్వాత్‌ *” (1.280) నూ, చ్కే లుక్కు, అళ్వళశబ్దము ప 
గానందున పంచాళ్వళ బ్బ మపరిమాణా _న్త్గమయినది. వు లుక్కు వచ్చినది. 
శాన జీబ్ని షేధము (ప్రవ రి 580 చును, ద్వివిస్తా (శ్వాచిస్తా పవత) శిందు బి _స్తముల 
పరిమితిగల సువర్శమును కరుగునట్టి మూసయని యర్భ ము, ఇచటను శక్‌ (ప్రత 
యమునకు లుక్కు. ద్వా న్రచిశా. (ద్వా ఆచితా పచతి ద్వికమ్మల్యా 
(ద్వాభ్యాం కమ్మల్యా భాం (కీత్రా కమృల్యమన నూర్గాపలశళతేము, ద్విక మృల్య 
. శ్షట్టమకండ్లై ర విధింపబడు రణ్‌ ప్రక్యయమునక లుక్కు .పర్లిమా 


నరా శీర4, 485] శ్రీ (ప్రత్యయ (ప్రకరణము 861 


కాన ద్విగువగు ద్వా ్య్థఢశళబ్రమున (ద్వావాఢకా పచత్రి యీ నిషేధము 
(పవ ర్థించదు. ఇచటను ధ్రక్‌ (పత్య యమునకు లుక్కు వచ్చినది, పాకీ 
(పఖ్బానామళ్యానాం సమాహార అయిదు గుజ్తముల యొ కి ్క_ గుంపు ఈ 
భోబ్బముకం కె కది త్మ ప్రత్యయము (ప్రవ ర్తి రించలేదు. ఈ న్యూ క్రమున కర తలకి క్‌ 


ఆము లేనపు డీచటను జీబ్ని షేభమయు (పస క్ర్షమయ్యెడిని, 
* 454 కాణానాత్‌ తేలే, 41.28. కాణాగాత్‌ తేలే 
(క ఎవి హై ఆడి 
(ద్విగోః। న। జీవ్‌ | తద్దితలుక్రి 
శేతే యః శాణానో ద్వి నతో న జీన్‌ 
జీ ta ది అటి 
“ల జ్యే కాల్ల (ప్రనాణమస్యా ద్వికాణా శే 
(తభ కీః। (పమా తేద్య య సజితి విహిత స్య మాత్రే చః 
(పమాణే లోద్వినోర్నిత్యమితి లుక్‌! మేతే కమ్‌; 
ద్వికాణ్తి రజ్ఞాః ॥ 

484. కాణకోబ్ద మ న్గమందుగలచైె క్షేత్రమును బోధించునట్లి ద్విగువు నవ 
తదితన లుక్కు వచ్చునపుడు జీపు రాదు, గ్వికాణా. (క్యేశాణే (ప్రమాణ 
మస్యాః. కాణ్గమన గా పదియారుమారల పొడవుల దణ్ణము, ఇట్టి రెండు 
దణ్ణముల పరిమితీగల భూభాగమని యర్గము, ద్వికాణ్ల కద్దిమున క్‌ యశ మందు 

ఆపమాశే ద్య్వయసచ్‌ 9” (5.2.87) నూ,చే, విధింపబడు మాతచ్‌ (పత్య 
యమునకు “* (పమా కేలః 99 66 డ్వినోర్నిత్యమ్‌ ౫ అను వచనములచే లుక్కు 
గును, శావున నీ న్యూత్రమువే జీబ్బిషేధము (ప్రవర్షించును. నూ[త్రమున 
“శేతే” అనునది శేనిచో ద్వికాణీ (రెండు కాజ్లముల పొడవుగల (త్రాడు) 
ఆను చోటునందును జ్రీబ్ని షేభము (ప్రస క్షకుయ్యెడిని. 


* 485. సురుషహాతే ్ప్రమా సో న్యతరస్యామ్‌. 4_1.24. పురు 
పాత్‌, । (పమాకే। అన్యతరస్యామ్‌ ॥ (ద్విగోక జీవ 
ప్రమాణే యః పురుష స్టదన్యాద్ధిషగోర్టీవ్‌ వా 
స్యా _్రద్దితలుకి | జ్యా ఫురుహే (ప్రమాణమస్యాస్సా 
ద్విపురుషీ | ద్విఫురుషా వా పరిఖా 1 
4రర్‌, ఫురుషళబ్దము మను ష్యుజాతి వాచకముగ (పనీదమయినను నూత 
మున (పమాణీ అను విశేషమువలనను లోకవ్యవహారమువలనను (ప్రమాణవాచ 
కముగనాడ సగునని తెలియునది. పురుషళబ్దము గోడలు ముదలగువాని యెత్తును 
బోధించును గాన నున్మానవాచక మగును. *ఆపసరిమాణ.” నూత్రేమున బిసాది 
(గ్రవాణము ఊన్మానవా-చకమువవ జీబ్నిమేధమగుచో బిస్తాద్య నయనే యన్న 
46 


862  కాముదీశోరదాగమము [నూ కరక, 466) 487 


నియమము కొఆకని యిదివణఅవ చెప్పబడెను. కావున ద్వప్రకు శబ్దమునకు 
జీన్ని షేధము (పవర్హించనందున నిక్యముగ జీపు ప్రాప్త పమగు చుండ విశేల్పము 
కొటి కీ నూత మారంఫింపబడెను. నూ (త్రేమున (ప్రమాణ శబ శబము పరిచ్చేదక 
మాతబోధకము గాని ఆయామమా(త్ర ోధకము మ (ప్రమాణమును 
బోధించు పుముషళబ్ద మన్తమందుగ ల డ్విగువుకం కె ళ్‌ లుక్కు వచ్చునపుడు 
జీపు వికల్పముగా వచ్చునని నూ _్రాక్భము. ద్విపురుషీ డ్విపురుషా వా పరిఖా, 
(జ్యా ey (పమాణమస్యాః), శెండు నిలువులు యొక్తుగల కందక మని 
యర ము, డ్విపురుష ళబ్పముకం లె (పమొణ టూ ముందు విధింపబకు 
మా(తచ్‌ (పత్యి యమునకు "లుక్కు (ప్రవ ర్జించెను. 


* 456. ఊధసోఒనజ్‌ * 5_4.181. ఊధస్క అన్‌ (బహు 
శ్రీవశా) 

ఊధో నస్య బహు; పీ రనజా దేళ; స్యాత్‌ 

సీమ్‌! ఇత్యనజీ కృతే జావ్‌ జీవ్‌ నిపేఛేషు (పొ 


“సీపు || 
బట 
3 | చరం చ రి 
486, ఊభళ్ళష్ణ మ నమందుగల బహు వీపీ సమాసమునకు | స్త్రీ లిబ్బమున 


అనజాదీశమగను. (స్మ్రీయామిక్యుప కక ఆను వచనముచే నీ నూత 
మున స్రీ లిబ్ఞము ప్రవంరించునను నర్భము లభించును. అనజా దేశము 
స సము జిత్తు నగుటవలన నలో న్య పరిభాషచే నన నస్మమునక 
వచ్చును. _ కల్లోధన్‌ ( (వణ్ణమివ ఊధో యస్యాఇ, కండవంటి లోతుగలది. 
దణ్లోధేళ్ళబ్ణమున కనజాడేశము (ప్రవ ర్హించినపిదప * డాబుభ్యామ్‌” (161) 
జ్‌ వే శాప “అన ఉపధా” న చే వెకల్పికమగు జీపు, 
4 తనే బహు! వీ"హీ పాః” (4659) నూ. చే, చసేధము నివి (పౌ _ప్తము లగు 
చున్ని. వీనికి బాధకమగు క్రీము ను స విధించుచున్నాడు. 


* 457. బహు, వీ"హీ పారూధసో జీప్‌ 411.25 బహు వశే హౌః। 
కఊధసః! జీప్‌ ॥ 

ఊ.థో నాద్భ హు వీ 'హేర్టీ మ్‌ స్యాత్‌ ూ 

యాక్‌! పజ్జోధ్నీ! (స్ర్రీయాం కమ్‌! కజ్తోధో 

"ఛెనుక మ్‌ | ఇహానజపీ న। ద్విధా కి క్రియామిక్యుప 
సద్ధ్యానాల్‌ i 


శశీ. ఊథళ్ళు ము_న్తమందుగల బహువీహికం కె శీ లిబ్బమున జీతు 
చచ్చును. కుబ్లోధ్సీ వూర్వము చూపబడిన కణ్లోధన్‌ శబుముకంు నీ నూత 
మునే జీణు, వజ్ఞోధన్‌ + ఈ అఆల్లోప్తోజానంన. (రస్‌ భూ, శే .వకార 


నూ, 488, 4891 శీ 'ప్రత్యయ (ప్రకరణము 863 


has “కణ్ణమివ ఊధో యస్య తత్‌ కణోధః. "శీను సమూహము, ఇది 
నపుంసక లిస్పము. ఈ సూతీము మీయాష్‌ అను నడి కారములోనిదగుటవలన 
నిచట జిషు నివ ర్రించును. పూర్వసూ:తమున శ్ర్రీయామిత్యుప సంఖ్య్యానమ్‌ 
డె శి 
జీకముగూడ (ప్రవ ర్థించదు.. _ప్రకృతమగు జీపును విడిచి జీషును.. విధించుటకో 
స్వరము ఫలమని [గహించునది. 
జ శ, సక్వ్యావ్యయాడ్చేవ్‌ 41-26 సంఖ్యావ్యయా'టేః 1 
జీవ్‌, (బహు వెహే?; ఊధసణ 
జీపో౭ ప a - 
క aus దూ ంఫిధీ అత్య్యూధ్నీ | 
ది 2 జూ చి 
బహు ఏెబా న్ట్‌వ! ఊధాతి(క్రాన్తా అత్య్యూధాః | 
4రి5, సంఖానగ్థదావ్యయం చ సంఖ్యావ్యయే; జే ఆదీ యస్య తస్మాత్‌. 
బహు'వీహికి విశేషణము, సంఖ్యావాచక ము గాని; ఉవ్యయము'గాని ఆదియం 
దును, ఊధళ్ళబ్ద మ న్హమందును గల బహు వీహి* ప్ర్రీలిజ్ఞమున జ్రీపు వచ్చును. 
పూర్వనూ(త్రముచే (పా ప్తమగు జీషున కపవాదము. స్వర భేదముకొ ఆకు జీపు 
విధింపబ డెను, ద్వూ శీధ్నీ (శక్యో ఊధసీ యస్యా) 66 ఊధసోజ_నజ్‌ |) 
నూ. చే ననజు, ఈ సూలేముచే జీపు; అకరలోపము అవ్యయాదివదాహర 
ణము. అత్య్యూధ్నీ (ఆతిశయితే మాఢో యస్యాః) పూర్వమందువ లె 'ప్రశ్రియ 
నూపొంచునది, అత్య్యూధా! (ఊధోజఒతి'క్రాన్తా. ఇది తత్పురుషము, ఈ 
నూ[త్రమున “బహవః? అను ఫదమనువ ర్రించుటవలన నిచట శ్రీ 
నివ్ఫ నగును, 
* 459. చామహాయనాన్తాచ్చ తీట? చామహాయనాన్నాల్‌ | 
5 । (బహ్మువేహే!ః సంఖ్లాష్టదేః | జీన్‌) 
సంఖ్య్యా దే రృహు వా శ్ఞానా నా వాయ నా 
నాచ్చ జీట్‌ స్యాత్‌! చామౌొస్తే 'డొవ్‌. 'ప్రతిపేధ 
యాః (షా ప్తయోః హాయనాే టాపీ (పాపే 
వచనమ్‌! ద్విదామ్మ్నై! అవ్యయ గ వా ననుళ్ళ శ్రే 
రుద్తామొ బడ చేత్యత్ర జాబ్నిపేధావపీ పశ్నే సః! 
దెంచాయనీ బాలా | 1 చా! త్రిచతుర్భా్యాం హాయ 
నస్య ఇక్యేం వాచ్యమ్‌ 1 2 వ! 'వయోవాచకస్యైవ 
హాయనస్యు జీబ్‌ ఇల్వేం చేష్యలే | బ్రిహయణీ 1 
చతుర్హాయణీ | వయసోజ-న్య'తే ! త్రీహాయనా | చ 


తురాయనా కాలా '॥ 
వౌ జ . 


864 కశాముదీళరచాXమము (నూ, 489, £90 


489. దామహాయనా సా త్రనునది ద్యన్ల షగర్భహు| వీపీ + ఇది యనువృ త్తే త 
మగు బహు పీహీకీ విశేషణము. దామన్‌ హాయన శబ్బములలో చేదైన న సన్వమం 
దును, hn Ss గల బహు వీపీకం చు జ్‌ఫు వచ్చును. 
దామన్‌ శచ్లాన బహ్యువ్రీహికి “డాబుభ్యామ్‌” (468 “నున (462) 
నూ. చే, “క్రమముగ డాపు జీల షేధము (ప్రా స్రమగుచుండ సీ జీపు విధింప 
బడేను. హాోయనా న బహు; వీపీకి 66 అజాద్యతః ”? (457 నూ. చే టాపు 
(ప్రస క్షమగుచుండ జీపు విధింపబడెను. కిదామ్నో (జ్వే దామన్‌ అస్య) 
డ్విదామన్‌ + ఈ, ఆల్లోపము, ఇచట క పూర్వసూ త్రమునుండి ఉబ్రవ్యయా బేః” 
తను పదమున కనువృ త్రి సి చేయనంద:న నవ్యయమాదియందుగల దామూ న్త బహు 
(వ్రీహికి “అన ఉపధథా” (46న) నూ, జే జీ పీగాక జ్రీబభావపక్షకుందు 
డాపు క్రీబ్ని షేధముగాడ (పవ ర్రించును. కావున నుద్దామన్‌ శబ్దమునకు మూడు 
రుూూపములగును. (ఆద్దాహ్న్న్య, ఉద్దామేే ఉద్దామానా) హాయనా న్తమున కదా 
వారణము ద్విహాయనీ (ద్వా హాయనౌ యస్యా, రెండు వత్సరములు వయస్సు 
గల బాలు హాయన + ఈ, * య స్యేతిచ *” సూ, చ్కే నకారలోపము, 

1 చా॥ (తిచతుర్‌ శబ్బములకం"కు పరమగు హాయన్‌ శబ్లముయొక్క__ 
నశారమునక ణత్వమును వెప్పదగును. [త్రిోయణీ చతుర్హాయణీ, ఇచట 
శ్రే నకారములు స -గానందున “ఆట్‌ కప్వాజ్‌ >» (198) 
నూ చే, ణత్వే మ్మపాప్త పమగుచుండ నీ వార్దికము చెప్పబడెను. 2 వా॥ 
నూ(త్రవిహితమగు జీపు చా ర్రిక విహితమగు ణత్వమును వయోవాచకమగు 
వాయన శోబ్బమున కే వచ్చును. ద్విహాయనా. |త్రీహాయనా. చతుర్దాయనా, 
వీనికి అ్మపాణియగు శాల యస్గముగుట చే నిచటి హాయనశళబ్లము వమోవాచకము 
గానందున జీబ ఎ త్వములు నివృ తేములగును, శాలకృత మగు (పాణుల అవక 
విశేష మే వయస స్సని యిదివరలో (వాయబ డెను. 


* 490. నిత్యం లం భన 4_1_29. నిత్యమ్‌ ! సరక్టాభన్హ 
సోః। (అనం ఉప ధాలోపినః, బహ్మువీ శే హాం జ్రీవ్‌) 
అన్ననా దృహు(వీహే రుపధాలోపీనో జీవ్‌ | 
సురాజ్జీ నామ నగరీ। అన్యత్ర పూశ్వేణ వికల్పఏ 
వ। వేదేతు “తమా స | 
490, ఆన్న నము ఉపధాలోపము గలదియునగు బహు వీపికంు 
సంక యందు ఛందస్సునందును (వేదమందు జ్లీవ్‌ నిత్యముగా వచ్చును, * అన 
ఉపధా”? నూ. చే |ప్రా ప్తమగు వికల్చమున కపవాదము, సురాజీ, సురా 
బి 
జన్‌ + “ఈ, అల్లోపము, క్చుత్వేము, ఇది యొక పట్టణమునకు సరద. స సంజ 
' శానపుడు అనఉపధా సూ, చే జీబ్వికల్పమే ప్రవ రీంచును, (శఠమూరీ | న 
ళరమూన్ధా), 'పదవముం దుదాహరణము, మాన్‌ ర్ట. 


నూం 490, 491) ప్రీ 'పశ్యేయ (ప్రకరణము 865 


వివ: రకర శబములు నియతమగు నాను పూరి గలవియు ననాదులు 
నగును, కావున సంజ లందు జీబభావముతో గూడిన (పయోగము సంభవించదు. 


ఛన్దస్సునందు దృష్టమగు కార్యమున శే న. గావున జ్లీపుతో రహితమగునటి 
(ప్రయాగ మునకు సంభవము లేదు. సురాజ్జీ , శతమూరీష, మొదలగు చోటులందు 


ఢి 
“అన ఉపధా” (465) అను నూ గ్రముచేక చే జీపు సీిదమగును, శావున నీ 
నూ(త్రమున కేమి (ప్రయోజనమనిన___ఇది యుత్తేర సూ,ఆమున సంబన్ల ముకిొటి 


కగుననియు, సట్టయిన యోగవిభాగము మాత్రము వ్యర మే యగుననియును 
(గహించునది. థి 
* 49]. కేవల మొమక భాగ ధేయ పాపాపర సమౌ నార్యకృ్ళత 
సుమబ్దల భష జాచ్చ, 41-80, (నిత్యం స్తా భంద 
సోః జీవ 
ఏభో నవ నిక వ్‌ స్యాత్‌ స 
ww భ్యో నిత్యం జీవ్‌ స్యాత్‌ సంజ్ఞా 
ఛన్చసోః। ఆథోత ఇనంః కేవలీర్విళః మాముకీ। భా 
గాభేయీ | పాపీ! అపరీ। సమౌనీ। ఆర్యకృతీ। సును 
జ్ఞరీ | భేషజీ! అన్యత్ర శేవలా ఇత్యాది |! మామక 
(గవహణం రసల కా! అణ ల నత్వా దేవ షైన్‌. 
కేన లోకేఒస ౦జ్ఞాయాం క. = || 


491. కేవలాది భీషజూ న్హ నృ శబ్బములకు ద్వన్ష్వము. సంకా ఛన్ట స్ఫులందు 
కేవల చూమక, ఫాగాభేయ, వప. అపర సమాన, ఆర్యక్ళత, సుమజ్ఞల్క 
'భేషజ్క యీ తొమ్మిది (ప్రాతిపదిక ములకం కె నిత్యముగ జీపు వచ్చును. సంజ్ఞ ల 
కుదావారణము: “కేవల్కీ మామకీ ఇఛాగకేయో పాప్కీ అపర్కీ సమౌసి, 
ఆర్యకృతీ నుమద్దెళీ, భేషజీ ఛన్దస్సునం దుచాహరణము;__ ఆథోత ఇన "కేవలీ 
ర్విశ్లః ఈ మామకీ తనూ” “మిశా వరణయోర్భాగ"థేయో ౫ ఉతన్వస్సన్లు 
పాపీః” “ఉశతా౭.పరీభ్యః” “సమౌానీవ ఆకూతిః. ఆర్యకృతీ, సుమబ్లతీ 
రియం వధూ, శివా రుద్రస్య భేవ, జీ, చేదములోనివని "తెల్బుటన వాక్యము 
లుంచాహృతములయ్యొనని (గహించునది. సంజ్ఞ గానపుడును, ఖాషయందును 
శేవలాా మామిశా, ఇత్యాది టాబ _చ్లములే సాధువులగును, అస్ముచ్ళబ్దమున 
కల్‌ (ప్రత్యయము పరమగునపుడు మమక్ర్షాబేశము విధింపబడెను, ఇట్లు మామక 
శబ్బమళ్ణ న్గమగుటండేసి (6 టిడాణయ్‌ ఏ నూ, చే జీపు సిదమగుచుంద నిచటి 
కష. గ్రహణము నియమారమగును. మామక శోబ్బమువకు సంజ్ఞా ఛన్దన్సులంజే 
జీపు వచ్చునని నియమస్వరూపము, కావున లౌకిక భాహయందును. సంబ గావఫు 
డును మ్లూమీకౌ అను టాబ స్తే సాధువగును.. 


866 శాముదీశరబాగమము (నూ 492 


శ 492, అ కరంశ్చతివతో ర్నుక్‌ 41-82 అ నర్వర్పతివ 

తోః। నుక్‌. 
పీత భోః పస్ర్రీయాం నుక్‌ స్యాత్‌ | బుెన్నీ 

భ్యో జీన్‌ | గర్భ స్థం జేవద్భ రృృకాయాం చ (పకృ 
తిభాగ" నిపాల్యేలే | త్మతౌాన్స న ra స్షన్టస్యాం గర్భ ఇత 
విగ హే2. న ళ్ళు స్యా ఢిశోరణ చ కథ ధానతయా 
2 స్టే సామా గా ధికరణ్యాభా వాద ప్రాపో మతున్ని 
పాళ్య తే | పతివత్నీత్య[క తు వత్వం నిపాత్య లే । 
అ న్తర్వన్నీ | పతివత్నీ ! [పత్యుదాహరణన్తు అ న్హర 
ససాషం కాలాయాం ఘట:। పతివతీ పృథివీ |] 
ఎలీ్లీ 


492. అ న్హర్విత్‌, పతివత్‌ , అను |పాతిపదికములకు శ్రీగిజ్దమందు 
నుమొగమమగును. (ఆ నర్వక్న్‌ః స. నా నము లగుటవలన మన్నే 
భ్యఃగి నూ, చే తష వ వచ్చును. గర్భిణీ స్త్రీ ఆర్థేమగున పుడును, సజీవుడగు 
భర్తగల యాడుదను న న్యమరదునుః (గమముగ sg నీల్‌, పరివత్‌, ఆను నీ 
(పకృతి భాగములు నుగాగమమగునపుడు నిపతింపబడినవి. కా స్త్రృమువలన 
నమమను కార్యములు నిపాతనము వలన అబములగును, ఇందు ** అ_నసర స్య 

స్యాం గర్బం” (ఈ మెలోన గగ్భాము (శికువ్లు గలదు ఆను విగ వామున 
అ _న్లశ్ళబ్రము లోపున ఆను న్‌ తగలని (ఆధిక ణక క్తి (వ ధానకము, సత్తా 
శ్రీయమోను బోధించును, కావేన అ న్తీకబముతో సమాశాధికరణము (అభేద 
నంబంధముతో నన్వయించునద్సి గాదు. ఇగట గర్నః అనునడియే ఆ స్స్‌ 
సమౌనాధికరణ మగుచున్నది. * తెదస్యా దు సన్నీ! న్నిటి మకువ్‌ *) (5-2-94) 
నూ. చే, న స్తీ, కియలో నెయ్యది కర్త రయళనో తద్వాచకముకం యె మతుద్‌ 
(పత్యయము వీధంపబ డెను ఊదా: ధనవాన్‌. (ప్రకృశమున నట్టిది గర్భళబ్ల 
మగును గాని య నబ బుము గాదు గాన న _న్షళ్ళబ్పముక ంటె నూ త్రము చే 
న్యా ప్రమగు మతువ్‌ (ప్రత్యయ మా న్యూతేమండెలి నీపాఠనమువలన లభిం చును. 
ఆ స్టర్‌ + మళ్‌. ఇచట మతుప్పలోని మకారమువటే వకొరాదేళశము మొతము 
“మాదుపధాయాః” (8.2.9) నూ, చే వచ్చును అ న్గర్వత్‌ + నుక్‌, 
జీపు ఆ _నర్వత్నీ (గర్బిణీ అ నీ ఆను వి గవామున పఠీళబ్దమ స్వీ 
సమానాధిక రణమగట చే మతుద్‌ [పకన నూ|త్రము చేత నే లభించును; 
వుతుపులోని మకారమునన వళారాడేశమును విధించు “మాదుపధాయాః”? 
మొదలగు న్యూత్రేములచే నప ప్రమగుచుండ Sens మిచటి నిపాతనము 
వలన లభించును, పతివత్నీ. “(జీవత్చతి ఆ న నాళ కశాలాయాం 
ఘటః” (ఫాలలో ఘటము గలదు) అనుచోట గర్భిణి అను నరము శేనందుపే 
నిపొతనమువలన నిచటి య_నక్ళబ్బమకంికు మతుపు (ప్రవ ర్తించేదు, ' కావున 
నిట్టిచోట నిట్టివాక్య మే సాధవగు, - --భులిదుతీ ((పభువుగ అ పృథివి ఒకర 


నూ, 493, 494) పత్యయ (పక రణము 867 


శ్రీ చ 


ద్భర్హక అను నరము గానందున నిచట మకారమునక వక్రారాదేశము నిషాకన 
ముచే (పవ _ర్థింపదు, 


* 493. పత్యుర్నో యజ్ఞ సంయోగ, త్న[1_ఏ3. పక్యుః | నః | 
య సంమాా. 


పతిళబ్బస్య న కారా టేకః స్యాద్యష్దే న సంబసే। 
వే ఆ CEE 
నస పత్నీ! తక్క ర్చ యజ వ ఫలభో క్తీఎక్య్‌ 


క! దమ్నతో సృహోధకా రాత్‌ గ 


493. పతికబ్దమునకు (స్ర్ర/లిబ్లమున గి యె ముతో సంబంధ మున్న 
పుడు న కారమనా టేశమగును, ఊదా: కనిష్ట స్య పత్రీ. పతిశబ్వమున నికర 
మునస నకారము వచ్చుట చే (పావిపదికము "నకారా న మగటవలన (పత్ర 
“బుెని శ్నీభ్యః సూ, చే శ్రీప్పు వచ్చుమ. ఛార్యతో గలనీయే న్‌ నానా 
జేయవలయునని శాస్త్రము బోధించుచున్నందున వ సిష్టుని చే చేయబడు యజ్ఞ ము 
యొక్క ఫలము నాతని భార్యయు ననుభవించుకు, భర్తృక ఖీ యాగ జన 
స్వర్గాది ఫలము ననుభవించుటయే భార్యక యజ్ఞ ముతో సంబంధమని |గహీం 


చునది, 
ఖ్‌ 


ఈ 494. విధాహా సవూర్మ స్య; 4.1.84. విభాషా! సపూర్వ 
న్య! (పత్యుః | నఖ 
పతిళచ్చా నస్య సపూర్వస్య (ప్రొతిపడిక స్య నో 
చా స్యాత్‌ | గ్పహస్య పతిః । నృహాపతిః | గ్నకాప 
త్నీ1 అనుపసర్తన స్యేతీపో త్రరాగ్భ మనువృ త్రేమపి న 
పక్యుక్విశేషణం కిం తు తేద న్య! లేన బహు,వీ 
హావపి। దృఢ జపత్నీ । ద్భఢప పతిః | వృషల పత్నీ! వృహల 
పతిః! అథ వృషలస్య పత్నీతీ వ్య స్టే కథమితి చేత్‌ | 
పత్నీవ పత్నీత్యుపచారాత్‌ | యవ్వా! ఆచార క్విబ 
నాత్క్‌ ర్మరి క్వివ్‌ 1 అన్మింళ్చప మే పత్నియా, పత్ని 
య మ విశేషః! సపూర్వస్య కిమ్‌! గ 


చాం పలిః i 


స్తీ శ 
494. ఈ న్నూత్రేము యజ సంబంధము లేనపుడు, నకారాబేళమును విధిం. 
చును. కావున. నిది యుప్రా ప్ప విభాష, (వూశన్వేణ సహితః = సవూర్వః 
సవూర్వ'స్య అనుదానికి విద్యమానమగు పూర్వావయవము గలదని కం 
పతిశబ్లా చ్చమే యిట్రివగును గాన తేద _న్లవిధి గల్లును. విద్యమాన వూర్వావ 
యవ;మగల పరిశో న్న క్ట 'ప్రాతీపదికమునవ / “దదమూసమును నకారము విక ల్బముగ 
గాభశమగును, ఉదా + గృవాపక్నీ. గృవాపతిః, న. పతిఖ) 


863 కాముదీశరదాగమమూ (నూ, 494, 495 


ఈ 'సమొనమున గృహా శ్లబ్లము పూర్వావయవము, పతిళబ్ద మనావయవము 
నగును, 


a Sas డావళ్యకమగుటచే మధ్యనుండు నీ క 
ననువృ త్త తెమగు అనుప ర్లనస్య, అనువది సపూర్వస్య అనుదాని చే సూ(కగృహీత 
మగు పక్య సృమునశే స స గాని పతికబ్బమునకు గాదు, ఉపస్థ నమగు 

పతెళబ్బముగల బహు[వీహియందు న్స్‌ నకారాబేశమ వచ్చుటయే యిట్టి వ్యాఖ్యాన 
మునక ఫలము. ఉదా: __దృ్భథపత్నీ. దృఢసతిః (దృ ఢఃపతి* య స్యా) 
వృషలపర్సీ, వృషలపతిః, (వృషలః పతిః యస్యాః. ) . వృషలస్య పత్నీ 2 
బది వాక్యమగట చే నిచట పతీకబ్దము సవూర్యము గానందున నీ నూతము 
(ప్రవర్దించద్యు వృషలునికి (శూద్ర దునీకి క్రి త మం దధికొరము'లేనందున పూర్వ 
మా క్రెముసాడ (పవ ర్చించదు, కావున నిచట పత్నీ” అనునదెట్లు సాధువగు 
నని అభేత్యాది శజ్యా-(గన్ధమున కాశయము, సమాధానమిది :___ య వనిష్టస్య 
పత్నీ, ఆనుచోట పత్నీ శబ్దము సాధువే గదా. పాణి గహాణ విషయమున 
వనీస్టుని కాతనిభార్య యెట్లినో వృషలుని గరా నటిజే, కావున నిచటి 
పత్నీ శబ మహాపచారికము, (పత్నీవ పత్నీ) అందుచే మ. సంపదము లేవన్నను, 
వూర్వనూ| క్రముచే పత్నీ శబ్పము సాధువగును, భన. నరము :__“ వనీష్ట స్య 
పత్నీ”? ఇళ్యాదులలోని పత్నీ కుమునక “పత్నీ వాచరతి” అను నర్లమున 
నాచార క్విప్పునుచేనీ దానికం కె క ర్రృబోధకమగు క్షిప్పును చేయవలయును. 
క్వివ్‌. ప్రత్యయము సర్వలోపియగుట చే పత్నీ అను క్విబన (పాతిపదికము 
సీద్దమ'పను, వ  షలస్య పత్నీ ఆనుచోట పత్నీళబ్ల మట్టి వికాదగును,. ఈ పక్షమున 
పల్లీ శబ్దము ధాతువగును, కావున నజాది ప్రత్యయము కెరమగునపుడు : “అచిక్ను 
ధాతు” (272) నూ, చే నియజాదేశము వచ్చుటయే (పథమ సమాధానము 
వలన నుగ పత్నీ శబ్బముకం కు నీ సమాధానమువలన నీదమగు పత్నీ శబ్దమునకు 
గల భేదము, పత్నీ, పత్నియా, పత్నియః, ఈ జవూర్యన స్య కిమ్‌ *”) అవయవ 
వాచకమగు పూర్వశబ్రమున "కేమిఫలమని (పశ్నాశయము, “గవాం పతిః” 
(ప్రీ, ) నోవులవ స్వామిని యని యర్భము, ఇచట నోళబ్దము పలిళబ్దమన 
osm: ఇచట నకారాదేశవారణము ఫలమని సమా భానాశయము, 


* 495. నిక్షం సపత్నా నిదిషు. 4.1.85. నిళ్యం। సపత్నా $ 
చిషు (పత్యు। నః 
వూర్వవిక ల్బాపవాద;ః। సమానస స్య సభావో2..పీ 
నిపా: ప. సమానః పతిర్యస్యాస్సా సపత్నీ | ఏకప 
న్నీ; వీరపత్నీ il 


థి పమావ, ఎక, వీర, పణ, శో, (భాళ్ళ, భద్ర, పుత్ర, దాసాచ్చన్థని, ఇతిసమానారి. 


నూ. 19), 693, 497] (స్త్రీ ప్రత్యయ |ప్రకరణమా 869 


495. సమౌన్క ఏక. మొదలగు కబ్బములు వూర్వావయవములు గాగల 
పతి శబ్ణమునన సమౌసమును నకారాడేళము నిశ్యముగనగును. పూర్వనూత్ర 
ముచే విధింపబడు వికల్పమున కిది యపవాదము. ఉఊదా:___సపత్నీ (సమౌనః 
పతిక్యస్యాః) ఏకపత్నీ, వీరపత్నీ, "మొదలగుననియు నిశే సాధువులగును. 
సమాన శబ్దమునకు సకారాదేకముగూడ సపత్నా్యాదిషు ఆను నిపొతనమువలన 
నిదమగును. 
ధి 

వివ: __సూ(్రమున * సపత్యాదిషు ” అని చెప్పక “* సపక్నా్యాదిషు ”” 
అని జ్రీబ్నకారములతో సహితమగు నుచ్చారణమును చేయుట చే రూఢిళ_క్రివలన 
సమానమణ భర్తగల యాడుదానిని (నవతి బోధించునపుడే యీ ళబ్దము 
సాధువగునని 'తెలియదగును. ఒకే (ప్రభువుల దాసీగాని భూమిగాని 
యర్గమజన పుడు, జిబ్బ్నకారాదేశములు (పవ ర్రించవు గాన సపతిః అనియే 
యగేను. 

* 496. వూక|కతోరె చ. 4156. పూకకతోః। ఐ, 

చ (జీవ) 

ఇయం (త్రిన్యూత్రీ పుంయోగ ఏజేవ్య తే | 
పూత[కతోః స్తీ పూశకతాయీా! “యయా తు 
(కతవః పూతాః స్యాతళ్చూత కతు రేవ సా 


496. పూతక్రతు శబ్దమునకు జీవ్‌ (ప్రత్యయము వచ్చును, దీనితో గలని 
వూక క్రతు శబ్బమున నుశారమునకు ఐకార మౌదేశమగును. ఈ న్ఫూత్రముతో 
గలపి వమసగ మూడు నూూత్రములును ఫుంవా-చక శబ్దము పురుష సంబంధము 
వలన స్త్రీని బోధించునపుడే (పుంయోగమున) (ప్రవ్య్థించును.. ఇట్లు చెప్పు 
టలో శిష్టుల వ్యాఖ్యాన మే శరణము. ఉఊచా:___పూత[కతాయీ (పూతకతోః 
స్త్రీ) సనూత్యక్రతువగు పురుషునికి సంబంధించిన స్ట) (జాయా సుతా వా అని 
యర్తము. వూతకతు + ఈ, ఐకారాబేళము దీని కాయాదేశము “వూతాః 
కతెవః యయా సా” (ఎవతెచే స్వయముగ (క్రతువులు పవిత్రము చేయబడినవో 
యామె అను విిగహముగల పూత (క్ర తుళబ్లము విషయమున పరప ందం మా 
శేపవండుటవే ని నూ(త్రమయు (పవ _ర్థించనందున కక వూతే (కతుః 99 అని యగుట 
ఈ నూూ[త్రము ప్రంయాగమునండే | ప్రవ _ర్థించుననుటకు ఫలమగును. “ యయాతు 


-..సా*” అను నీ వచనము వై యర్భమును స్పష్ట్రపరచును, 
నో 497. వృషాకప్యగ్ని కునిత కసిదానాముదా ల్స్‌, 4.1.87. 
వృపాకప్యగ్నివనీత క సీదానామ్‌। ఊదా ర్తః। (ఐ! జీవ్‌) 
ఏపాముదా త్త ఐ ఆజేశస్స్య్యాత్‌ జీవ్‌ చ! 
వృషాక పే! త్రీ వృషాకపాయీ వారవిస్ణ్థూ వృషా 
47 


870 కాముడీకరడాగమము (నరా. 497, 498 


కఫీ ఇత్యమరః | వృహౌక పాయో శ్రీగార్యోరితి చ| 
అశ్నాయిోా | ఫోసీతాంయా! కునీచాయిో ! కనీదశబ్దో 
జో ur « 

(వాస్వమధ్య్యా నతు పు il 


497. వృహెకప్‌, ఆగ్ని, వసీత, కనీద, వీనికం కు జీవ్‌ (ప్రత్యయము, 
వీని యొక్క అ న్లక్టమున స నెకారాదేశమును Ws 

a > శ (3 99 
ఉఊదా:__వృ పాక పాయో, (వృషాక సః ey “ వారవిస్లూ వృసాక పి 
అనియును * వృ పాకపాయి (శీగ ఠ్యోః 9 అనియు నమరకోళశము.,. ఇది 
న. శబము పహాకివారబోధకమనియు, వృపాకపాయీ శబ్దము రత్పళ్ను 
లగు లట | పార్వతులను బోధించుననియును (గహింపదగును, అగ్నాయో. 
(అడే AL శ్రీ: ఇశే ౩ కసీతాయో. కనసీచాయి. నవూతేమున కసీద శబ్దము 
(వా స్వేశారము మధ్యనుగలది | [గహింపబడును గాని దీళ్హే శారయు మధ్యనుగల 
కసీద శబ్దము |గహీంపబడదని (గహీంచునది. 


* 498. మనోరా చా. 4.185. మనో బి! వా (ఆదా 
తః।ఐ। జీవ్‌). 
ఎనీ 


మనుళబ స్యాశారాదేళస్సా $ దుదా తెకారక గ 
ది రల 
వ్యా తాభ్యాం సన్నియోగళిష్టో జీవ్‌ చ। మనోః 


సీ! మచావీ! మనాయీ।! మనుః, 


498. మను ళబ్లమునకు, కుశారాదేకమ్ము ఉదా త్త స్వరకమగు నెకారా 
'బేళమును వికల్పముగ నగును వీనితోగలనీ జీపుగూడ నగును. ఉదా:__మనావీ. 
(కు"కారాదేశము వచ్చునపుడు మనాయీ, ((ఐకారాచేశము వచ్చునపుడు. 
ఈ యాదేశములతో గలపీ విహితమగు జీవ్‌ (ప్రత్యయ మౌచేశములు రాన పుడు 
(ప్రవ ర్హించదు, షస వికల్పముగ విధింపబడినందున నాజేళములు జీఫును 
లేనట్టి రూపముగూడ ఒస్త్రలిజ్ఞమందు సాధువగును, మను మొతము మూడు 
రూప see ల్‌ 


వివ :____ ఈ నూత వివరణమున “కు శకారాదేకక ఊదా తెళాళరా 
వేళళ్ళ ని అని చెప్పబడెను. ఇచట “ఊదా క్రైశారాదేళః” అను వమౌస 
నిర్రేళముచే -నెశారముతో సంబన ముగల నుచా క్‌పదమే యీ నూ|తములోని 
కనువృ శ్ర తమగననియు  నుదా తమన కాశారముతో సంబన ము లేదనియును 
తెలినికొనదగును. జెకారముతోగూడ  నుదా త్త శబ్దము సంబంధించునన్తు 
అం యముసీ పేత్య్యమని గ హీంచునది. 


నూ, 499) శ్రీ (ప్రత్యయ (ప్రకరణమా 871 


* 499. వర్తాదనుదాతాతోపధాత్లో నః, 41.89. వర్గాల్‌ ! 
అనుదాత్తాత్‌ | తోప స నః! (జీవ) 


వర వాచీ యోజఒనుదాతొ నసో పథ నదనా 
వ్‌ కే బి లి మీ మాల్‌ 
వనుప సర నాత్చాంతిపదికాద్వా జీవ్‌ స్యాత్‌, త్రకా 
రస్య నకారాబేశళ్చ | ఏన్‌; ఏతా! రోహిణీ! రోహి 
తా। వర్గానాం తణతిని తా నానామితీ ఫీట్‌ నూ తేణా 
ద్యుదా త్త॥ | (త్యేణ్యా చ శల ల్యేతి గృవ్యానూ 
(తమ్‌! తీక్యేశాని యస్యా ఇతి బహు, వీపీః | ఆను 
దాత్తాత్కి క్స్‌ | శ్వేతా | Suu చేళ్యనోదా 
తో౭._యక్‌ ఆత ఇ'క్వేవ। విత చ (గచ పిళ బ్రా" 
చుపసంఖ్యానమ్‌! పిశోజ్లీ | పిళజ్ఞా। వా అసిత పలిత 
యోర్న ! అనీతా।; పలితా! (కిచ్బా ఛందనీ క్నమే 
శీ। అనీక్షీ | పలిక్నీ | అవదాతళశబప సు న వర వాచీ! 
ద ౯ 
కిం తు వికుద్దవాచీ తేన ఆవదాతొ ఇత్యేవ 11 


499. అనుదాత్తా నము తకారోపధమునగు, వర్ష వాచక మున్త్వమందు 
గలదియు ననుప పసర్జనమునగు (పొతిప య జీపు వికల్పముగ నగును, 
తకారమునక నకారాదేశమును వచ్చును, చాః__ఏనీ, ఏతా. రోహీ ణీ 
రోహితా, ఏత రోహిత శబ్దములు రు చిత్రవర్గ ర కవర్ల వా-చకములు, 
“ వర్ణానాం తణతినితాన్తానామ్‌ ” ఇది ఫీట్‌ నూ|త్రము, తృణ్కత్కిన్కిత్‌, 
ఇవి “అ న్న్వమందుగల వర్ల వాచకము లాద్యుదా త్ర తేములగునని యీ సూతే మున 
a "ఫిట్‌, అను పదమునకు (పాతిపదికమని యర్థము, ఏతం కోణం శితిం, 
పృశ్న్నిః పృపళ్‌ , (క్రమముగ నివి యీ నూలేమున కుదావారణములు,. ఈ 
నూత్రముచే ఏతరోహిత శబ్దము లాద్యుదా త్త తము లగుటవలనను, ఒకపదమం 
దొళ వర్మ ముదా _తృమగునపు బడా పదములోని మిగిలిన వర్గములన్ని యు ననుదా 
శ్ఞయులగునని, తతా త్రం పద మేక వర్ణమ్‌ 7” నూ, చే బోధిక మగుట 
చేలనను, యీ రెండు పదముల య _న్హ సవర్ణ కుదా త్రమగును. జీవీ నశారా 
జీకములు (ప్రవ ర్థించునపుడు. ఏసీ రోహిణీ, తదభావ షతమందు ఏతా, 
రోహిశా. (టాబ న్ల నములు (ల్యేశ్యా చ శలల్యా *? అనునది గ్భవ్యా 
నూ[త్రము, * (త్రీణ్యేశాని యస్యాః ” అని బహువీహీ. ఇచట ఏతళబ్ద ముప 
సర్టనమెనను, తేద నము ((శక్యేత) అనుపసర్జనమగుటచే జీవ్‌ నకారా'దేశ ములు 
వచ్చును. శ్వేత శబ్బము గ ఫ ఘృ తాదీనాం చి” నూ చే, ననోదా లేము. ఇచట 
జీబ్నశారములు (ప్రవ _ర్థింపకండుట కె వర్త వాచకముసకు “ అనుదాత్తాక్‌ ౩ ఆమ 
విశేషణ మావళ్యకము, ఓ బ్రిత్రై 7) క్‌ ఇది యనుదాత్తా న్వమగు క్‌ వాచక 
మని చూపబడెను. ఇచట జీవ్‌ నకారములను వారించుటన ఇతః Bs నుడాఖి 


872 శాముదీకరదాగమనమా (నూ. 499 


ననువృ త్తి తిశేస్టి వర్ణ వాచక మకారా నము గావలయునని మచెప్పవలయును, 
(1 వా) పీశోజ్ఞు కబ్టమునక జీఫు విక కల్పముగ ఇస్పవలయును, ఊదా: ___పిళట్లీ, 
పిళజ్చా. 6 లఘావచే ద్వయోశ్ళ్చ బవ్వాపో గురుః) ఇది ఫీట్‌ సూ్యూతము, 
ఒకటిగాని రెండుగాన లభఘువ్చులు పరమగునపుడు ఆశీకములగు న Sh 
(పాతిపడికముయొక్క_ గురువుచా కే తమగునని నమ, అ ఆప్‌, అను 
దానికి అచ్చని యర్షము. ఈ నూత్రముచే పిళ టి శబ్దము మధో దా క్త తమగుటశే 
నన్గానుదా త్రేమగును, కావున * అన్యతో ఖీ కప్‌? (500) అను నుత్తర న 
ము (ప్రాప్త పమగు బ్రీషును బాధం-చుట కీ జ్రీపు విధింపబడెను, స్వరమున విశే 
ముండును గాని జీపఫుచేసినను జ్రీషుచేసినను రూపము లాక రీతినే మ. 
తెలియునడి. (2 వా అసనితపళిత శబ్దముల లక జీబ్బ కారా దేశములు రావు. 
అనితా పలితా, (8 వా) అసి నిత పలీత శ్‌ ములకు భుందస్సునంబదు కమ్‌ ఆను 
నా దేశము జీపు ఫపుతో క లిపి వచ్చువ ని గొంద os చున్నారు, ష్‌ వర్గాదను 
దాళ్వాత్‌ * నూ నే తకారమునప నకారము GHEE పమగుచు౭డ దీనికి చొధక 
ముగ నీ క్నమాదేళము బధింపబడుట చే నిడయును సకారసానమంచదే (పవ ర్తి రిం 
చును. అసీక్నీ, ల ఆవదాత శబ్దము 'ప్రతివక్లమునేనుండు స్వ చృతను 
బోధించును గాని యేవై జన ప్రత్యేక వర్ణమాను (రంగును), బోధించదు. కావున 
దీనికి జీబ్న కా రా'చేశములు రావు, అందుచే “అవదాకా? అనియే యగును. 
“ అవదాతన్సితో గార” అను నమరమున వికుద్ధత్వసాధర్థు బ్టమునుబట్టి వర్ణ 
వాచకముగ 'చప్పుబడినదని (గహీంచునది. 


వివ. 5 (ల్యేణ్యా శలల్యా ”? ఆని గృపహ్యూనూ త్రము. గృవ్యూన్నూత 
వ్యాఖ్యాత యగు నారాయణభ ట్లు (త్యేణీపదము బహు వీహీ యనియు, 
6 వర్ణాదనుదాత్తాత్‌ .. 9 నూ చే జీబ్నకారాదేళములు చచ్చుననియును 


చెప్పుటవలన, అనుప శర్దశాధిశారము మిగిలిన నూ[తములందు గృవ్యామాణ 
విశేషణ మెన నీ న్యూత్రేమున మాత్రము తేదన్హ విశేషణమని యజ్లీక రింపవలయునని 
ప్రా-చీనాళశయము. భావ్యరీతి ననుసరిం-ది మిగిలిన నూ|త్రముల దను ప స సర్జనాధి 
కారము గృవ్యామాణ విశేషణమగుటవలన నీ నూ(తమునగూడ గృవా రాణ 
సు ప (త్యేణీశబ్దము బహు వీహి యనినచో "నేతళబ్ద 

పసర్హనమగుట బే జీబ్నకారాబేశముల (ప్రాప్తములయ్యుడిని. కావున * త్రిషు 
షు ఏనీ ” అని సత్సురుషమును చెప్పిన (త్యేజీః ఆను (ప్రయోగమా, 
ఫోధువగునని నవీనుల యభి పాయము. 

ఛందని కజ్లీపేక్తే అనువా రికమున “ఏకే” అనునది “ఛండసీ” అను 
డానితో నన్వయించును. ఛందస్సున గొందరు కజ్తీమౌచేళమును =ౌప్పిరను నర్థము 
లబమగును, ఇట్లు చెప్పుటచే లోకమనగూడ కశ్టీమౌ దేశము నీదమగునని ఫలిత 
మీను. శావున (త్రీ ౫గణనూర మనసికిజీ కానామ్‌” ముదలగు లౌకిక 
(ప్రయోగములు సౌధువులగును, “క్నమాడేళము లోకమున (ప్రవ ర్లించ 
దనియును ఛ్లక్గస్సునందు మాత్రము వికల్పముగ (ప్రవ _ర్థించుననియు నిష్యమైనచో 
భాస్యుమున “వా” పదము"నీ 'చఇప్పియుండును, 


నూ, 500, 501) శీ, ప్రత్యయ (ప్రకరణము 878 


* 500. అన్యతో జ్రీప్‌, 41.40. అన 
అనుదా త్తాత్‌ ), 


(| కిలా 
2. బీప్‌, (వర్షాత్‌ | 


తోపథభఖిన్నాద న సవాచిన్‌ ఒనుదా శా న్యాళ్పా 
తిపతికాత్‌ యీ త జిప్‌ స్యాత్‌ | కోల్మాపీ | సొర 
జీ! అఘావ సే ద్వయోళ్చ బహ్వావో గురురితి మ 
వలీ ళా a అర కా కా 
థ్‌ ్రదాత్తావేతా | అనుదా తా నాత్మీ_మ్‌ | కృష్ణా | 
కపిలా ॥ 
వ0౧, పూర్వస్తూత్రో కమగు తోపధా త్తమచానియొక్క_ సాన్నిధ్యము 
వలనను వ్యాఖ్యాసమువలనను అన్యజం అనుదానిఃి తోపభ ఖిన్నాత్‌ *” అని 
యర్థము. అనుదాత్తా నము Mes నగు వర్ష వా చకముకం కు 
జీషు వచ్చును. ఇచా: కొల్మాషీ. సారజ్జీ, కల్మాష 'సారబ్ద శబ్లములు 
$$ లఘావ చేద్యణూళ్చ ” ఆను ఫీట్‌ సూ; .తముచే మధ్యగా త్ర కము లగపేవలన 
ననానుదా త్తములగును. ఫీట్‌ నూ శ్రార్థము పూర్వ్యసూకమున |(వాయబడేను, 
అనోదా శ్రే తములగు కృస్తకపి ప్‌ల శబ్దముల క కును వారించుట కై అనుదా తా నము 
గవలతమునని చెప్పబడినది. 
* ఫ0]. పీద్దా * రాదిభ్యళ్చ, 4_1_41. షిద్దౌ రాదిభ్యః। చ, 
(జీవ 
షిద్భో నై రాదిభ్యళ్చ ఒస్త్రీయాం జీన్‌ స్యాత్‌ | 
నరకీ। గారీ! చ॥ ఆమనడువా; (న్త్రీయాం వా! అన 
ది 
డుహీ | అనడ్వాహీ | (౫. సూ పీప్పల్యాదయళ చ! 
ఆకృతిగ ఇో2యమ్‌ ॥ 


* గౌర, మళ్చక్ట, మనుష్య, శృజ్ల, విజ్లల, హయ, గపయ, ముకయ, బుస్య, 
పుట, తూణ, ద్రుణ, (ద్రోణ, హరిణ, కాకణ, పదర, ఉణక, ఆమలక, కువల, దిమ్బ, 
ఐదర, కర్కర, తర్కార, శర్కార, పుష్కర, శిఖణ్జ, సదల, కుష్కా-బ్ధిం సవన్ద, సుషమ, 
సుషవ, ఆలిన్ష, గుడుల, పొజ్జళ, ఆఢక, అనన, అశ్వక్ష, సుఫాఠ, ఆవచ్చిక, శష్కుల, 
సూర్మ, కూర్చ, స్మూత, యూష, యూధ, నూవ, పూన, మేయ, వల్లిక, ధాతక, సల్లక, 
మాలక, మాలిక, సాల్వక, వేకస, బృిది, ఆకస, ఉభయ, భృజ్ల, దవా, మఠ, ఛేధ, 
సీ మేద, క్వన్‌, తతన్‌, అనడుహొ, అనడ్వాహ్‌, ఏషణః, కరేణ, దేహ, దేహల, 
కాకాదన, గవాదన, తేజన, రజన, లవణ, జౌద్గాహమాని, గౌతమ, పారక, అయఃస్టూణ, 
భౌరిక, భౌలికి, భౌలిజి, యాన, మేధ, ఆలిమ్బి, ఆలజి, ఆలబద్ది, ఆలక్షీ, శేవాల, ఆవక, 
ఆరట, నట, టోట, నోట, మూలాట్క, శాశన, పోతర, పాతెన, పాటిన, ఆ సరణ, 
అధికరణ, ఆధికార, ఆగ్రహాయణా, (ప్రత్యవరోహిన్‌, నేచన, నుమజ్లలా త్సంజ్ఞాయామ్‌, 
అజ్జర, నుస్టర, మజ్జిల, మనస్టర, మణ్జల, . వట, సిజ్ల, ఏిీటక, సజ్జ, ఉర, గుర్డ, కమ, 


874 శాముదీశరదాగమము (నూ, 501, 502 


501. షితృదమునప ఇత్ప్సం౦ంజ క హకారముగల (పాతిపదిక ములని 
యర్థము, (షః ఇత్‌ యేషామ్‌, తకం మున షకారముగల |పాలిపదిక మల 
క శి రాడిగణమున పఠింపబడ్‌న (పాతిపదికములక ౦ పెను, జీషు వచ్చును. 
నర క్రీ గార్కీ అనునవి (కమముగ నుదాహరణములు, _ నృత ధాతువునకు ష్వున్‌ 
(ప్రత్యయమును చేనీన న్ర్తక, ఆని యగును. ఇచట (పత్యయమందు సి త్రషమ 
చరితార మె తద న్లమగు [(పాతిపదికమునకు జషును సంపాదించును. గారీ 
అనునదో వర వాచక "మెన "ననోచా త్తమగుటవలన పూగ్వనూ।త్రముచే జీషు 
అపా ప్తమగుచుండ నీ గణమన పఠంపబ "జను. “ ఉమా కాత్యాయనీ శారీ 32 
అను కోళమువలన గరళబ్దము se చెప్పదగును. కంర్నతు 
మందును గౌరళబ్దమున క సూత్రమే వేత సే శ్రీషు అగునని తెలియదగును. “ఆము 
నడుపోో నా +) కా రాదిజీమతో గ లపీ ఆఅనడుపవూ శోబ్బమున క పీలిజ్షిమున ఆమా 
గమము వికల్పముగనగును. అనడుహీ, అనజ్వాహీ, అను రూపద్వయమగును, 
(1 ౫, నూ పిప్పల్యాదిగ ఇము గారాడ్య నవణ ణము. గెరాదిగణ మౌొక్ళతి 
గణము. కావున గౌరాది సద్భశములగు మరికొన్నిటి నిందు చేర్చవచ్చును. 


* 502. నూర్యలతి ప్యాగ _స్యమత్నా క్టనాం య ఊపధభాయాః. 
6_4_149, నూర్యతి పాగ స్త ఫ్‌మళ్సౌ గ్ర నామ్‌ యః! 
ఉప ధాయాః। (లోపు 
అజ్బస్యోప ధాయా యస్య లోపః స్యాత్స చేద్యః 
నూర్యాద్యవయవః | (1 చా్సా మత్స్య్య'స్య జామ్‌, 
(2 వా నూర్యాగ స్య యోశ్ళే చ జాం చ, 
(8 చా) తమ్య పువ్య మార్నతుత్రాణి యలోప ఇతి 
వాచ్యమ్‌. మత్సీ. మొతరి పీ, చ్చేతిపి క్వాదేవ న 
ఇాశాదిషు మాతామహీళబ్ద పాశాదనిత్యః సుత 
జీన్‌. దంప్టై il 
502. అచ్చిమున కుపధయును నూర్య, తివ్య, అగ స్య మత్స్య, వీని 
కవయవమునగు యశారమునక లోపమగును. నూర్యాదుల యొక్క... యకార 
మునకు లోపనూను నిర్ణయించు వార్తికములు చూప పబడుచున్నవి. (1 వా 
“ మత్స సశ బ్రమునకు జీపు పరమగునపుజే యకారలోపము. ” ఉదా: _మత్సీ, 
(2 వా నూర్యాగ _స్ట్వళబ్దముల యశారమునక ఛ |ప్రత్యయముగాని జీషుగానీ 


సూద. ఆర, హృవ, పాణ్ణ, బొజ్జ, లోహాజ్జ, కదర, కల, కరుణ, తలాన, కల్మాష, 
బృహత్‌, మహత్‌, సోమ, సౌధర్మ, రోహిణీ రేవతీ నక్షశే, వికల, విష్కల, పుష్కుల, 
కటాచ్చోంజీవచనే, షిన్నల్యాదయక్చ, సివ్పల్కీ హరీతకీ, కోశాతకీ, శమీ, వరీ, శరీ, పృథివీ, 
డోట్లీ. మాతామహీ, పితామహీ, ఇతి గౌరాదీః ॥ 


మూ, 502, 508] ప్రీ (ప్రత్యయ (ప్రకరణము 875 


పరమగునపుడే లోపమగును, ఉదా: __నూరీయక్క నూర్తీ అగ స్టీయః, అగ ప్రీ, 
(కి వా “ తిష్య పుష్య శబ్దముల యకారమునప నక్షత వాచకముకం కొ 
విధింపబడిన ఆణ్‌ ర్యా పరమగునప్రుడే లోపమగును. ఉచా:__ తే షః 
పౌపషణ (తి ష్యెణ, పు ప్యేణ యు రః కాల: పుష్యుళ బ్రావయవ యకారమునకు 
నూ తముచే నవా ప్ర పమగు లోపము సే వా ర్రికముచే విధిగ్చుచుళ్నా డ జని (గహీంప 
వలయును, మత్సీ. మత్స్య్యళబ్ద: మునకు గౌరాదిజీము యలోపము. ఈ శబ్దము 


జాతి వాచక మెనను యాపధమసట శే జాతిల కణ జీషు ౨ప్రా ప్ప పమసచుండో నీ 
గణమున పఠింపబ డెను, 


పి. త్ర (నిమి త్రకమగు శ్రీషు యనిత్యము గావున దంఘష్లాా అనుచోట శ్రీషు 

నివృ త్తమగును, డళ్వ తే అనయా అను విగవామున దళధాతువుకంటి పర్సన్‌ 
(ప్రత్యయమువలన దంష్ట్ర అనునది షి తగును, గౌరాదిగణమున మాతామహీ 
శబ్దపాఠ మా యనిత్యశత్వమున వప యు ఎట్టన :___ో పిత్ఫవ్య మాతుల ” 
(286) ఆను నూతమున ఈ మోతరి షీచ్చ ఆను వచనము పఠింపబడెను, 
దీనిచే మొతుర్మాతాా అను విగవహమున “మాతామహీ” అను చోటున 
66 పి. ద్దైరాదిభ్యళ్చ ”” నూ. చే జీషు వచ్చుటకై షి త్వ మతిచేశింపబ డెను. 
ఇట్లు మా తామవా శబ్దము ప్పి కే ష్రమగుటవ వలననే జీమషు నద వుగురురడ జ్రీషు 


కోజుక్‌ గారాదిగణకున మాతామహీ శబ్దపాకము సర మై షి త్రషపయు క్ష 
మగు జీను అనిశ్వమనుటలో జ్ఞా జాపక మగును, 

* 508. జానపదకుణ్ణనో ఇళ ఫాజనాగ కాలనీలకుళకాముక క 
బరాద్భ్భ త్త మతౌావ పనాకృ(త్రిమా (శా శా 
ల్యవ క్లా2-నాచ్చాద నాయో వికార మెధు నేచ్చా శ్రే 
వేశేషు 41.42. జానపదకుణ్ణ.. . కబరాత్‌ | వృత్త్య 
మతా... కేళవేశేషు | (జీమ్స్‌, 

ఏభ్య ఏశాదళభ్యః (పాతిపది కేభ్యః, (కమా 
ద్వ ఎ రౌఫదివ్వు నామ జమ్‌ స్యాత్‌ . జానపదీ వృత్తి 
శ్వేత్‌ | అన్యా కు జానపదీ |! ఊత్సాదిత్యాదషః న చ్లత్వే 
బస ర పనా తః | కుణ్లీ అమంత్రం చేత్‌ | వ 
కన్యా! కుడి బాహా! కోళ్ళ వాల ఇతి ఆ పత్య 
యః | యస్తు కక అమృతే జూరజ3; కుణ్ణః 2 ఇతి మనుష్య 
జాతివచప సతో జూతిలతమణో జీష్‌ భవ ల్యేన | ఆను 
తే హీ సే పస్ర్రనిషయశ్వాద (ప్రాప్తో జీన్‌ విధీయలే | 
నతు నియ్య తే, నోజీ ఆవపనం చేత్‌ | గో 
ణా2.న్యా! స్‌ అకృ్ళ[తిమా చేత్‌ | స! భా 


876 ₹ొముదీశరడాగనుము (నూ, 508 


జీ (శాశకా జేక్‌ | భాజా2_న్యా | నాగ్‌ న సూలా చేత్‌ | 


నాగా౭_ న్యా | గజ నాన నాగళపః సై ల్యగుల య్యా 


గావన్య' త్ర [పయు క్తి 9 4దాహరణమ్‌। సర్పవా-బీ 
తు = Se గాదశ్య. ఫ్‌ రచ! (పత్యు 
చాహరణనొ। కారీ వర క శ్చేత్‌ కాలాన్యా | క్స్‌ ఫ్రీ 


ల 
అనాచ్చాదనం చేత | Se నీళ్యా రకా 
శాటీక్సం?।; సీల్యాా జ న్వక్తవ్య 

క కింతు. (1 జా) సీలాదోపణ | 
నీలీ! (2 వా (పాణిని చ! సీలీ గౌ (53 చా సంజ్ఞా 
యాం వా! నీవీ; నీలా! పశీ అమయోవికార క్సేత్‌ 1 


కుళా౭_న్యా | శాముకీ మెధు నేచ్చా చేశ్‌ ; కాము 


కవ్న ఇక్యన్‌ | అనాచ్చా 


కా౭_్వా$ | క బరీ నశేశానాం సన్ని వేళశ్చేత్‌ | క 
రా౭_న్యా | చి తేక్యర్ణ 811 


508. * జానపదకణ,.,... కబశాత్‌ * అనునది జానపదళబ్బము "వందలు 
పదునొకండు శబ్బములన సమాహావద్వంద్వము. వృ క్త్యీమ(తా... కేళవే శేషు. 
ఇది వృ త్త్యామలస పచునొకండు శబ్బములకు నిత రేక వాశ్రయ ద్వంద్వము. 
(1) జానపద్య (2) కణ (పునోణ, (ఏ సల, (రు భొజు (6) నాగ, 
(7) కాల (8) నీలు (9) కళ, (19) శాముక్క (11) కబక్క యీ (పాతి 
పదికములకం కె వరుసగ (వృత్తి, (ఇ) అమాత్రము (8 ఆవపనము, 
(4) అక తిమము, (న్స) శ్రావణము (6) రు (7) వర్ష ను, (వ్ర) అనా 
చ్చాదనమ్సు. (6) ఆయావిశారము (10) మైెధుశేచ్చు (11) శేశచేళము, 
ఈ యర్భములందు జీషు వచ్చును. (1) జానపద్కీ (జనపబే భవా జసపదమన 
"జేళశము. జనపవమందగు వృత్తి అని యరము, వృ శ్రియన స్టరమగు జీవనో 
పాయము, వృత్త తికంయు భిన్నవమగు “జనపదభవమను న నర్థమందును, 6 జ్రాంనప్రద్ర ? 
అనియే. యగును, ఎట్లన :__జనప దేభ వా, అనునరమున్క జనపద శబ్దమునకు 
“ ఉఊత్పాదిభ్యోఒఖ్‌ * (4185) సూ చే ఆజ్‌ (ప్రత్యయము. ““టిడా 
అజ్‌ (కక) నూ. చే, జీపు వచ్చును. ఇది యాద్యుదా కము, వృ ్యర్భక 
జానపదీళబ్ద మన్ఫోదా త్రమగును. (2) కణ్లీ కమండలు రూపమగు పాత్రము. 
ఇక రార్ల మున (దహింపచేయునద్చి వండా అని యగును. కడి (దాహే 
ధాతువునక * గురోశ్చువాలః ౫” (కి_8_10క్స) నూ. చే అశార (ప్రత్యయము, 
కల్ల శబ్బముకం కె టావ్‌. (ప్రత్యయము (గవి రించిన కళై, ఆని యగును, 
భక్త 'బ్రతశియుండ శా, జూరునివలన బుట్టినవానిని కణ జ్ఞ కప్పము బోధిం చునని 
యమరమున చెప్పబడెను, (అమృతే జారజః కుజః) మనుష్య జాతి వాచకమగు 


నూ. 508] త్రీ (ప్రత్యయ (ప్రకరణము త్రి 


నీ కుజ్జ శబ్బమునక “జాలేర స్త్రీవిషయా”” (523) నూ, చే జీషు నీదమగును. 
జీ అని యగును. కమండలు బోధకమగు పజ్జ శబ్దయు ఈ పణ్లీకమండలౌ 
జూరాత్సలివతీజీను కే పుమౌన్‌ ” అను మేడినీకోశమువలన నిత్య స్త్రీ,లిబమని 
బోధింపబడుట చే “జాశేర్ష స్త్రీ 3 సూ, వే, క ల. పమగచుండ నీ 
నూ[తముచే జీషు విధింపబ డెను. అంతియకాని, వం డ శబమునప్‌ కమండలు 
వ జీషు వచ్చును గాని మిగిలిన వ సా. జీవు కాదని 
“జాశేర స్త్రీ ౨) నూ చే, ప్రాప్త పమగు జీషు యీ సూ[తముచే నియమింప 
బడునని 'పైష్పకంనవడదు కావున. జారునివలన ననన గ ము కుండ 
కబ్బముకం కై“ జాతేర, స్త్రీ” సూ. చే జీషు వచ్చును గాన వ్తీ, * అని యనని 
భవము. (8) నోణీ (వవపనమి) “కీప్య లే నిక్షిప్య లే ధాశ్యాదికం యన్మీన్‌ *” 
అను వ్యుక్చ త్రిచే నా వపనళబ్దము ధాన్యము నుంచుకొనుట కాధారమగు గోసి 
సంచి "మొనలగువానిని బోధించును, నోతా, ఇది యొక స్త్రీకి శే ఎరు, (4 సలీ 
(వురుషునిచే దున్నబడని భూమి), స్టా (పుమషుని వే దున్నబడిన భూమి. 
(ర భాజీ. (వక్వమెనద్రి భాజా (ఆపక్వమెనది) (ర్‌ నాగ్‌, _ (న్లూలమెన 
యాడుది. నాగా, (పాడె న యాడుది  గజవాచకమగు నాగ శోబ్దము 
నైల్యగుణ సంబంభమువలన (సీబోధకముగ (పయోగింపబడునపు డీ నూ త్రమున 
సేదావారణమగును. సర్పవాచక మగు నాగళబ్దము,. డైర్హ్యగుణ సంబంధమువలన 
స్రీ రూపార్ధమందు (ప్రయు కమెనపుడు, నూ|క్రమునప (పత్యుదావారణ 
మగును. ఊదాహారణ పక్యుదావారణములగు నాగ శబ్దములు రెండును గొణములే 
యనియును విధాన సామర్ల పము వీనికంపి జశ్రీషు (పవ ర్తించుననిరయును 
తెలియునది. (7 కాలీ, (నల్ల నిరంగుగల యాడుపె నూతమున వర్షళబ్దము 
అర్బఆద్యజ న్ల నము. (వర్జో౭.. స్యా, స్తీతివర్షః) వర్ణముగలది, ఇట్లు వ్యాఖ్యానము 
చేయనిచో “గుణే శుకాద యః భ్రుంనీ ?” అను కోళమువలన కుక్తాదులు గుణ 
వా-చకనులగున పుడు, 'పుంలిజ్ఞములనుటచే నిది యసజ్ఞతము గావలసీవచ్చును. 
శాలా ((కార్యుగుణయు కృ కమెన్‌ యాడుది* (8) నీలీ. (వషస్త్ర్క స్పముకంకు భిన్న 
మెన ఓవధి మొదలగునవి). నీలా. (ఢపషధిచే రంస చేయబడిన వస్త్రము, 
66 స్స్‌ల్రాూ రకా 9 అను నరమున “ క్స్‌ ల్ర్యా ఆన్‌ వ కృవ్యః ఆను చా _ర్రికముచే 
నోపధి విశేష చాదకమనే న్‌లీ శోబ్బముక ౧కు అన్‌ (ప్రత్యయము విధింపబ'డెను. 
అన్న న్ల నీలళబ్దముకం కొ టాట్‌ (పత్యయముచే నీలా అని వు “ఆనా 
చ్చాద నే? అని యనుటవలన వస్త త్త/భిన్నుములగు నా లన్ని టరందు నీల 
శబ్రమునకు జీపు (ప్రసక్త కమగుచుండ. ధే యే ఉకణుల వటి జీషు రావలయునో 
ఆయా యర ములను చూపుచున్నాడు. (వా నీలాదోవధా. (వా (పాణిని చ, 
(వా సీజాయాంచా. జీప,ధి, (పాణి అర మగున పుడు, నిత్యముగను, సంక 
వాచకమగేనపుడు వికల్పముగను సీలశబ్దముక్‌ం యె. జీషు వచ్చును. నీలీ, నీలొ. 
(స DE) (9) కుకీ. ఇనుముతో చేయబడినవస్తువు. (కరుకోల్క లేక్ష 


Wr 


878 కాముదిశరదాొగమము (నూ, 504, 505 


నకు). కళా. మేడికజతో చేయబడు కొయ్యలు కశాళచ్లారమని ఛందోగులు 
వ్యవవారింకురు. (10) కాముకీ, మెధుశేచ్భశలది. సూ[త్రమున మెధునేచ్చా 
శబ్బమర్శ అద్యజ _న్తము, కాముకా, మెధునముక పి నితరములగ ధనాదుల 
నసీం మనది. (11) కబరీ. (కేశముల నన్ని వేళ విశేషము కబరా, చిత్ర 
నర్హము గలది, 


* 504. ళోణాత్పాాచామ్‌, 41.48. ఫోణాత్‌ | (పాచామ్‌ | 
(జీప్‌ 
శ్లోణీ! కోణా॥ 


ర్‌ 04, (ప్రాగ్టేశస్థుల మత మందు శోణ ళబ్బముకంెట జీపు వచ్చును, 
శ లోగ న 3 అను నమరకోళమువలన్‌ కోణ శబ్దము వర్గ వాచకము, 
కో వర్తానాం తణతి* అను ఫీట్‌ సూ త్రముచే నిడి యాద్యుదో త్త తమగుట చే 
ననుధాశ్తా న మెనది. కావున “ అవ్యతో జీప్‌” (౯0౧) నూ. చే జీను 
సిద్దమగుచుండ నీ న్యూత్రము వికల్చాగము. (పా చ్లేళస్థుల మతమంద్కు ళోణ్మీ 
అనీయు, నన్యమతమున ఛోణాా అనియు నగును. 


* 005. వోతో గుణవచనాత్‌, 41.44. వా! ఉతః। గుణ 
వచనాత్‌ (జీవ) 


ఉదన్తాధుణవాచినో వా జీమ్‌ స్యాత్‌ | మ 
ద్వీ। మృదుః | ఉత; కిమ్‌! శుచిః! గుణోతి కిమ్‌! ఆఖుః | 
(బ్రా) కురు సంయోగోప ధాన్న | ఖరుః పతింవరా 
కన్యా! పొణ్ణంః ॥ 


505. (వాస్య్వోకారమ న నమందుగల గుణవచనముకం క వికల్పనుగ జ్రీష్‌ 
(ప్రత్యయమగును. G దా: జ్‌ మృదుః, “శుచిః? ఇచట జ్రీషును 
వారించుటకె * ఉతః” అను విశేషణము. ఆఖు, (ఎలుక) ఇది జూతివాచకము, 
దీనికంచు జీవమును వారించుటస “గుణవచనాత్‌ *” అనునది యావళ కము, 
(వా ఖరుక బ్రమునకు, సంయోగ ముపధగాగల గుణవచనమునకును, జీషు రాదు, 
నే వాందుట కె యుక్క_(కతోగూడిన కన్య. ఖరుకబ్ద ముత్కే_౦"కా 

రూపమగు ' గుణమును బోధించునదనసటశే నీ నూ త్రముచే బీ (ప్రస మగ్గు 
చున్నది. పౌటణ్ణుః, ఇది సంయోశళోేపథ పదావారణము. ' 


విన :___' సమా 'సమ్ము కృద న్ల నము, se నమ్ము సర్వనామములు, జాలి 
ఖాచక్ల్షమోలు, సంఖ్యా వాచక ములు, సంజ బా ముల వీనికం కు నిక్లరమగు 
శబ్ద మిచటి గుణవచన శబ్లము'చే (గహింపేబడును, గుణవచనమ్‌ అను న్లనంర 
సంజె జే గుణోపసర్టన గుణవాచకములే (గహింపబడున్తు గాని రూపాదుల్లు 
(గహీంపబడవు. కు “ ఆకాడారాదేశా సంజూ” ఆను సూరన 
యక గా ఫ్‌ త్యనాంరు ఇెప్టేబ డెను. ల 


నూ, 506, 507) శీ, దక్యేయ (ప్రకరణము 879 


శ 50౧6. * బహ్వాదిభ్యళ్చు. 4&._1_45. బహ్మాదిభ్యః। చ। (వా! జీప్‌ 


ఏభ్యో వా జీప్‌ స్యాత్‌ । బహ్వీ | బహుః | 
కృదికారాద కి కినః | ర్యాతీః। రాత్రీ; సర్వతో క్ర క్రి 
న్నర్భాదిల్యే కే | శకటిః। శకటీ! అ కిన కిన్నర్ధాత్కికు! 
అజన నక కన్న న్తత్వాద్యపాస్పే విథ్యర్థం పద్దతే 
కో గతే పళ్నతే।; పిమకాషిహాతివుచేతి పచ్చా 
వః! పదతీః। పదతీ. 
థి థి 
506. వవష్టర కన కరముల (పౌతీపదికములకంచు వికల్పముగ జీషు 
ఆనును. ఉదా: _- బహ్వా, బహు౩, కృదికారాద క్తీనః క్‌ సర్వతోజ కి క్రీ 
న్నర్గాదిల్యేశే ఈ రెండును గణనూ(త్రములు (1) క్లీన్‌ (ప్రత్యయా స్తు 
కంట్‌ భిన్నయమె కృత్చంత్యయ 'సంబంధియగు ఇకారమ స్త నమందుగల (పాతి 
పదికముకం బి జీషు వచ్చును, ఊదా: రా, తిః రాతీ. త్తు డిన్‌ (పళ్యే 
యముయొక_ క విధిం పబడు (ప్రత్యయము ల న్రమందుగల వానిని విడిచి, 
కదికారముగాని తడి న్నమగు నికారముగాని య న్చమందు?ల (పాతిపదికము 
కం యె జీషు వచ్చునని కొందటి వైయాకరణుల యాకయము. శకటీః. కోకటీ, 
ఇది (పకృతి (ప్రత్యయ విభాగము  చేనిది, (ఆవ్యుత్సన్నమ్బు కాన కృద న్స నము 


గాదు. “*అజననిః? “*్తియాం కిన్‌ (8-8-2౪4 అను నధిశారమున 


66 ఆ(కోశే నజ్యునిః *” (8-8-112) నూ. చే నల్‌ పూర్వక జన ధాతువునక 
నీంచార మందు అని (ప్రత్యయము విధింపబజెను. “ఆ కి న టే స తను 
విశేపషీణమువలన అ జననిళబ్బమునకు జీషు వారితమగును, పద్ధతిళబ్దము దిన్న న సము, 
(పాదా భ్యాం వాతి9 పాద + వాలిక అనియుండ మాను కాపి హతీషున | 
(997) నూ, చే పాదళబ్దమునక పదాటేశము. _క్లిన్న _నృ్రమగుటవలన నీచట 
జీను అ(పాప్ప పమగుచుండ జీవకోజ కీ శబ్దము. గణమున పకింపబ యేను, 
ఊదా: _వద్ధతిః పద్దతీ, 


శ క స తో 4143. పుమ్‌! యా 
గాల్‌ | ఆఖ్యాయామ్‌ ! (జీ్‌ 

యా ప్రుహాఖ్యా పుంయోగాత్‌ ప్రియాం, 

వ ర్హ'కేతతో లీప్‌ స్యాత్‌ | గోపస్య స్రీ గోపీ, (1వా) 

పాలశాన్తాన్న | గోపాలికా। (2 వా) నూశ్యాద్దేవతా 


4 బహు, పద్దతి, అజ్బుతి, ఆఇ్కాతి,అంహతి, శకటి, శక్తి శే, కారి, వారీ 
రోత, రాధే, శాధి, అహి, కపి, యషి, ముని, ఇతః॥ ప్రాణ్యక్లాత్‌,' కృదికారోద క్లీన్‌ 
నర్వతో ౬ _క్రిన్నర్జాదిత్యేకే, చణ ఆ ఈ కృషణ, .కమల్క విశాల విశజ్కట, కళుక్క 
ధ్వజ, చన్ద్రభాగానద్యామ్‌, కల్యాణ, ఉదార, పురాణ, అహనీ, ఇతి ఇహ్మోటిక ౪. _..:.2, 


§80 శాముదీకరదాగ మము (నూ, 507 


యాం వావ్‌ వాశ్యః। నూర్యస్య స్త్రీ జేవతా సూ 
ర్యా | 'చవతాయాం కమ్‌; నూరీ। కో స్రీ! మొనుషీ 
యమ్‌ ? 


50. నూత్రమున ప్రుమ్క్‌ అనునది లు ప్తషష్టీకము, (ఫుంస దీని 
నావృ త్తిచేసి యందొకచానిని యో గాల్‌ అనుచోనితో నన్వయింపవలయును. 
శండవదే 6 అఖ్యాయామ్‌ ” ఆనుదానితో సంబంధించును. “ ఆఖ్యాయామ్‌ ౫ 
అనుచోట సప్తమి పంచమ్యర్థకము. (అఖ్యాయాఖ ఆఖ్యాపదము బోధక 
అ క్‌ 44 కై 99 ణ్‌ a ద్‌ 
పరము. శ్రీయా అనునది యడ Wass ఏ పురుషబోధక శబ్దము 


పురుష సంబంధమువలన (ళం త్ర నిమిత్తా రోపముచే) సీని బోధింప 
(ప్రయు కమగన్కో అటి యద న రప బోధక ళబ్లముకం టె శ్రీను అగునని 
అడే ల 


మాశ్రార్థము.. ఉదా “గోపీ: నక శ్రీ గోపకబ్దమనక గోవులను 
పాలించువాడని యర్థము, 'సరెపాలనము షే “పురుష థర్మమగుట 
వలన సీ శబ్బము పురుషులందే |పసీదయు, గోపునికని, కాని త్తీశర గల సంబం 
ధభమును (దాంపత్యము, జన్యపనక భావము బట్టి నొ పశ్వ్బైము, సంబంధియగు 

శ్రీని బోధించు చున్నందున నిటి ట్ర్‌ గోపళబ్దమనటే జీషు అగును, a వా పాలక 
శబ్లమ నృమందుగల (ప్రాతిపదిక కముకంయె నీ నూ. త్రముచే జీషు రాదు, గోపాలిశా. 
(గోపాలకస్య శ్రీ: అళ్వ పాలి కా, (ఆక్వపాలకస్య స్తే (2 వా) 
నూర్య శబ్దము నూర్య'సంబంధియగు శ్రీని? అనగా ఛాయాదేవి మొదలగు 
జీవత లనీ బోధించున పుడు, లి బాప్‌ (పత్యయమును ష్‌ 
యును, పుంయోగలతేణ జ్రీషునకిది యపవాదము, సూర్యా. (నూర్యన్య (కీ స్తం 
జవత. నూర్యసంబంధిని మౌనుషి యగనపుడు ఇాఫును వారించుటకై 
వొర్పికమున “ దేవతాయామ్‌ *” అనునది యావళ్యకము. (నూర్యస్య శ్రీ 
మానుషీ). నూరీ (కు LEY ఇచట ప్రంయాగలకుణ జ్రీసు. * నూర్యతి'ప్యా 
నగ స్య” (౧02) నూ చే యలోపము, 


వివ :;..ఇచట యోగక కారవు సంబన ము దాంపత్యరాప మేయని 
సంకోచము చేయుటలో (పమాణము శేనందునే జన్యజనక భావముగూడ 
(గహీంపదగనని దీత్నీతాశయము, ఈ విషయమున * కాసల్యయా౭_సౌవి 
సుఖేన రామః (ప్రాక్కే_కయోతో భరత స్తతో భూత్‌ ” (కేకయీ = కేక 
యస్య దుహితా అను భట్టి ప్రయోగము (కేకయ (ప్రమాణమగును. దేవకస్య 
దుహితా అను నరమున “దేవకీ అను రూపముయొక్క._నీద్ది ఫలమగును, *“ యెధేయం 
భ ర్హకపాపకృ్ళతాన్‌ బన్దాదీన్‌ లభతే ఏవం తచ్చబ్దమపి” (భార్య తనభర్హచే 
చేయబడు పాపములయొక్కా ఫలము ననుభవించునట్లు భర్త బోధించు శబ్దమును 
గూడ పొందును అను భాప్యో_క్లివలన దాంపత్య సంబన్ధ మునే గహింపవలయు 


ననియును, 'బేవకీ త్యాది శబ్దములను గె రాదిగణమున “పఠింపవలయుననియును 
సవీనుల యాశయము, 


నూ, 508] శ్రీ (ప్రత్యయ (ప్రకరణము 881 


* 505. ఇన వరుణ భవళ! కరు ద మృడ వూర యవయ 
వగీదాతులాబార్యా కామానుక్‌' | (జీవ) 

ఏసామానుగాగమః స్వాత్‌ జీప్‌ చ! ఇనా) 

దీనాం పుళ్లాం మౌాతులాబా- ర్య మోక పుంయో 


గ వీవేమ్యలే తత్ర జీషి నీడే ఆనుగాగమ మొతం 
విధీయతే | ఇత శేహాం చతునా ముభంనుమ్‌ | ఇనా 


) 
ణ్రీ। (1వాహీ చార కహా మజాది మం 
హమోాసి |; మహావక ణ్యమ్మ్క ఆ కక్యాసీ | (2 పాయ 


వాద్డో షే. | దుసో యవో యవానీ! తీవా య 
వనాల్లి సామ్‌ | యవనానాం లిపిక్యవనానీ | (4 వా 
మౌతు లోపా ధ్యాయయొ- రానుగ్యా | మాతులానీ। 
మాతులీ । ఉపాధ్యాయానీ ! ఊఉపాధ్యాయిా! (త్‌ వ్వా 
యా తు సయ మేవా౭_ ధ్యాపీకా తత నా జీమ్‌ 
వాచ్యః। ఊ వా ధ్యాయీి। సస స (6వా) ఆ 
వం చ। ఆచార్యా స్తీ ఆచార్యాసీ | 
ఫుంయోగ ఇల్యేవ | ఆచార్యా స్వయం వ్యాఖ్యా తీ । 
(7 వా) అర్యక్ష, తియాఫ్యాం వా eI ఆర్యాణీ | 
అర్యా । స్వామిన్‌ వెశ్యా జేశ్యర. | కో (త్రియా | ఫుం 
యోసగేతు। అర్యీ | కు; శ్రియా! కథం "బ్రహ్మోణీతి | 
(బహ్మోణమౌనయతి జ జేవయలీతి కర్ణుణ్యణ్‌ || 


508. (1) ఇన్‌ద్రు (2) వరణ, (తి భవ (శ్ర శర్వ, ($) దద్ర 

(6) మృడ, (౧హిము ' (8 ఆరణ్య, (9) యవ (10) యవన, 
(11) మాతుల, (12) ఆచార్య, ఈ ఛబ్బములక ఆనుక్‌ అను నాగమము 
జ్రీహను వచ్చును, వీనిలో నిస్త్రశబ్బము ముదలు యారింటికిని మాతులాచార్య 
శబ్బములకును పుంయోగమండే జీపానుగాగమములు వచ్చును. వుంయోగమును 
జిచ్చి యీ శబ్దములు (స్త్రీ లిజ్ఞమున (పవ _ర్థింపకండుటయే యిందులవ గారణము, 
కావున వీనికి ప్రుంయోగలవణమగు జీషు (ప్రా ప్తమగుచున్నందున నీ నూతముచే 
నా జీషుతోగలిపి ఆ నుగాగమము మొతము విధింపబడును. శేసించిన హిమౌ 
రణ్య యవయవనళ బ్ల్రములకు ఫుంయోగము సంభవింపనందున స న 
రెండును విధింపబడును, ఊదా: _ఇన్హాజణీ. (ఇన్ష్రస్య త్రీ): wes 
మున నుకార కే కారము లిక్సంజ్ఞ కములు, అన్‌ అనునది మిగిలియుండును. ఇది 
క్రి తృగుటచే నన్నావయవ మై యగును, ఇన + అన్‌ + ఈ. సవర రము 
ఇత్వము. ఇట్లే = వరుణానీ, భ చానీ, శర్వాణీ రు చాణీ, మృ డానీ, శబ్ద మ. సాధువు 
అగును, (1 వ్ర పీ*-మారణ్య శబ్ద శబములకు కరం లం చాధిక్యము త 


852 కాముదీశరదాగమము (నూ. 508 


మగునపుడే జీషా నుగాగమములగును. మహా క్ర (యోగమునందే యివి ,సీ 


వాటి 


లిబ్బ్వములగునని భావము. హీమౌనసీ, ఆ మమ్‌ హిమసమూవాము, ఆర క్యాని, 
(మహదరణ్యకు) పెద్దయడవి, (2 నా) దుష్టుడగు యవుడు అను రకు 
యవళప్వముకం క జీపా నుగాగమములగును యవానీ, (దుస్లో యవ దుష్ట్ర 
యవుడన యవత్వజాతి విశిపుశు -గావన్నను, యవునియాకృతి ననుకరించు 
వాడు. యనాకారా2౭.నుకరణమే అట్ట వాని.న వనందుగల దోషము. యవానీ 
శబ్దము యవత్వజాతికం బి భిన్నమగు జాతిని బోధించును. (6 వా యవన 
శబ్దమునకు యవనుల లిపి, (ఆకురవిన్యా సము, ఆను న్‌ నుందు జీపౌ నుగాగమ 
మ యవనానీ. (యవనానాం లిపి, ఈ యః మున త స్యేద మ్‌ 9? 
(48.120) నూ, చే, (పా ప్పమగు ఆణ్‌ (పక్యేయమున కిది బాధకము. 

(4 వా మొకులోపా ధ్యాయ శబ్బములకు పుంయోగమున ఆనుగా 
గమము వికల్పముగనగును, మౌతుల ళబ్పమువకు నిత్యముగ 1షా ప్ప కమగుచుండ, 
నుపాధ్యాయశ బ్ర బమున కషపాప్ప పమగ చుండ విఫింపబడుట చే నిది (పొపా౭(పా ప్ర 
ఏిభాహయగును. మాతులానీ. "త నుగాగమము రానపుడు మాతులీ. మేనమామ 
భార్య ఆని యర్లము. ఇచట పుంయోగలకుణ శ్రషుమౌతమగును, ఉ ఫాధ్యా 
యాన్‌. (ఈ పోధ్యాయన $ శ్రీ) ఉపాధ్యాయుని భార్య, ఆ నుగాగమము 
రానపుడు ఉపా ధ్యాయా అని యగును, ** ఇబశ్చ ” (8.8.2) అనుఘణ్‌ 
విధాయక న్యూతేమున * అఆపాదానే (సప్త్రీయాం ఘల్లు ఉపసంఖ్యానమ్‌, 
తదన్తాన్న వా జీప్‌ అనువా ర్తికిము చెప్పబడెను. ఓ ఉ పేత్య అధీయ తే 
యస్యాః” అను విగహమున స్పీలిబ్ఞమున ఘజ్ల్‌ |ప్రత్యేయమును చెప్పవల 
యును. (ఉపాధ్యాయ. ఘఖు స్టముకం'టె వికల్నముగ జీషు వెప్పదగునని 
ఏ చార్షికమున కర్గము. ఈ వా ర్థికమువలన నద్దనుగునర మే, మూలమున (శవా) 
యా తు స్వయమేవ... వాచ్యక ఆని చెప్పబెను, స్వయముగ నధ్యాపనము 
జేయునదను నర్భముగల ఉపాధ్యాయ శబ్దమునకు జీషు వికల్పముగ వచ్చుననీ 
యో వాక్యమున కరము ఉదా:__ఉ పా ధ్యాయి, ఉపా ధ్యాయా. 


(6 బా ఆచార్య శబ్దమునకు విధింపబడు ఆ నుగాగముముయొక్క_. నకార 
మునకు కార్యము రాదు. ఆచార్యాసీ. (ఆణార్యస్య శ్రీ): ఆజబార్యుని భార్య, 
ప్రంయోగమందే షష సా నుగాగమము నగును. ఇట్లు చెప వట బే స్వయముగ 
నుపబేళము జేయునదను నరమున టాపు (పవ ర్రించుటవలన ఆచార్యా అనియే 
యగును. (7 వా అర్య &[త్రియ శ్చాములకం కె 'స్వార్ధమందు జీపౌ నుగాగమ 
'ములు వికల్పముగ నగును, అఫ్వారైన అనునది భాష్యముకలన లన 
'వట్టన : _ఈ.ఐా ర్రికమునకు ఆశ్యాకతీ, ఆర్యా, ఆను నుదావారణముల జూా"పిను. 
పార్థ మం'కే జీ నుగాగనమములుగాక పుంయోాగమం'టే (ప్రవృత్తే తము లెనచో 


నూ, 508, 509] సీ (ప్రత్యయ (ప్రకరణమా 888 


= 
నానుగాగమము రానపుడు ఆర్వీ, ఆను పుంయాగలక్షణ జ్లీష నము. నుదహ 
" రింపవలనీయుంనుకు, వా ర్టక మున కుచాహాకణము : __౨ర్యాణీ, అర్యా. 
యజమానురాలు లేక వెకళంజూత సీ గళ వ్‌ gre కా 


యోఃి (శయ10ి నూ. చే, Wis అర్యః, అని నిషాతేనము' 

చేయుటవలన నీ రెండ్భములు చూపేబడినవి, క్ష బ్రియాతీ. క్షత్రియా, 

య. నా వ్‌శికం కె ba వచ్చును. అర్యీ. 
శ్‌ ర్త పరత 

(బ్రహ్మన్‌ శబ్దము న్యూతమున లేనందున డానికంచ నా నుగాగమము 
(పవ రీ రింసపండుటే గ్రహ్మోణీ, అన రూప మెట్టు సాధుకగువను ళంకక 
సమౌ ధానమి ది: __ బహ్మోణ మానయతి (జీవయశ్రి అను విగహముక (_బవ్మాన్‌ 
శబ్రవూర్వక మస అవధాకువు 'పకృతిగగల ణిజ వ్రముక ంపే ౪ కర్శణ్యణ్‌ క్‌ 
(8.21) నూ. చే అణ్‌ పత లు బ్రహ్మణ, అశి యసము. అల్‌ 
(పత్యయా న్ల నమగుటవలన ty స ఆహ”? (473) నూ. చే, దీనికంకె జీపు 
వచ్చును. బవ్మోణీ, (బవ్మాను జీవింప చేయునది ఆబగా (బవ్యూ దేవుని ఫార్య 
యని ఫలితమగును. ఈ రీతిః నిన్హాణీ, వరుణాస్కీ మొదల పనవియు సీద్ధమగు 
చుండ నిన వరు కే త్యాది సూత్ర మునకు ఇన్దృస స్య స్త్రీ అను నర్భ మునే ష్ట్ర, 
ఇత్యాది రూపముల నివృ తియ ఫలమగునని (గహించునది. 

* 509. (క్రీతాత్క_రణవూర్యాత్‌. 41-50. (క్రీతాత్‌ | కర 

ఇపూర్యాత్‌ . (ఆత. 
(క్రీ తొనాదదన్తాక్కరణాదేః (న్మీయాం జీప్‌ 
స్యాత్‌ | వస్త శ్రతీతీ? క్వ చిన్న | ధనకీతా ॥ 

509. కరణపూర్వాత్‌ = కరణం పూర్వమ్‌ (వూర్యావయవు, యస్య 
తస్మాత్‌ . అనువృ త్రేమగు “(పాతిపదికాత్‌ ? అనుడాని కిది విశేషణము, 
సూత్రమున కరణా త్తని చెప్పక యవయవవాచక వూర్యళబ్లమును (గహించుటచే 
Sas వో వేణ న్‌ శీతా అను వాక్యమందు (ప్రవ ర్థింపక వ శ్ర స్పృకీతీ అన్ను 

మాసమండే ప్రక శి రించుట నీదమగును. కరణబాచకము ene 
గల్లి |క్రీతశబ్ల మన్తావయవముగ గల యద వ వ. (సమాసము కం 
జ్రీము వచ్చునని నూ్రార్టము, ఉదా :__వస్త,క్రీతీ. (వస్తేణ క్రీత్రా. కృతీ 
యా న్లమగు వస్త్ర కబ్ద శొబయునక ఓ గతికారకోపప చానాం కృచ్ళిస్సవా సమాస 
వచసం ప్రాక్సలుక్ప శే! అను పరిభాషవలన సుబుక్సు త్తి తికం మె బూర్వము 
కృద న్లమగు (శ్రీతళబ్రముతో నే సమాసము. వస్త త్రీ, జిని యగును. దీనికంు 
నీ నూత్రముచే జీను, పరిభొ మెర్భము. త. శారకము ఉపపదము, ఇని 
సుబుర్వే ల తికి వూర్వమందు కా స్రమతోే 'సనుసీం చునవి. వస్త్ర, కీత అన్ను 


ఇట్‌ ణే 


884 భాముదగీశకరదాగనుమా (నూ, 509, 510, 511 


ర్వమందు, కారకము 
న _న్షరజ్ఞమగు స్త్రీలిజ్ఞ 
గానం పకన వి నూ; (తేమున 


చోట సుబ నముతో సకూసకుడుననిన సుబుక్చ త్రీ వూ 
కం కు వూర్వముపనిత బాన చే 
ప్రత్యయము (టాపు) [పవ క్రిం 

కిచట (ప్రవృ త్తియే తేకపోవుసని "తెలియునది, 


(jas 
ల 


కచిన్న! ధన శీతా. ఈ |౫న్షమున శాళయమిది : యాగ క రృ కరణే 
కృతా బహుళ మ్‌ 9) a. 82) నస్మూరనుందలి బహుళ | గవాణమ్ము గతికారక 
పరిభాహప యనిత్యమనుట లో _పమౌణమగును. కావున క ఇత్యాదు 
లందు సుబ నముతో నే జమా పమురడు సుబుక్సే త్రై పు వూర్వ మే (క్రీతశబ్దమున 
కద సత్వ, పేయు క్షమగు టాపు (వ ర్రించుటచే ధన; న; క్రీతా? ఆని యగును : 
ఇప్రుడది యద నము గానందున నీసూత్రమున కీచట (ప్రస క్రి క్షి లేదు, ఇట్లు 
సిద మెనదే “క్నచిన్న ® అనునది గాని, 'యవూర్యసుశాదన, బహుళ గ సాణ 
మోనక పరిఫాహెనిత్యత్వము ఫు ఫలమని భాష్య సున చెప్పకండుటచే పరిభాసా 
నిత్యశ్వమున నుచిత మస (ప్రమాణము లేశందున నజాదిగణపాఠమువలన “భన 
(శీతా? మొదలగునవి సాధువులగునని కొందటీమతేము. 


* 51౧. కాద ల్పాఖ్యా యామ్‌, 4_1_51. క్వాల్‌ | ఆల్నాఖ్యా 
యామ్‌. (కరణవూర్వాత్‌ ). 


కరణా'బేః కానాత్‌ (యాం జీమ్‌ 'స్యాదల్ప 
కే ద్యోత్యే | అభ్రలి ప్రే చార! |] 


510. (పళ్యయ్మగ హణ పరిభాషచే “ క్ర? అనునది క్స్‌ (పత్యయా న న 
మును బోధించును. ఇది (పాతిపదిక విశే షణమగుట చే కానా న బోధక 
మగును అల్బాఖ్యాయామ్‌ ?” ఆను దానికి అః బృక్యమందని తని యర్థము, ఇది 
కరణగత మెనది గాని (క్రియాగ తే మైనది గాని (గపహీంపదగును, కరణవాచకము 

వూర్వావయవముగ గల్లీ క్త క |పక్యయా న నయు నద _న్రమునగు (పాతిపదికముకం శె, 
మా శన నళ కము గమ్యమౌానమగున పుకు జీషు వచ్చునని షి హు 
ఈదాః___౪; థ్రలి ప్రీ అ పా జ్యాః అన్లరికము. ఇచటి 
యల్పత్వేము eee మేఘమేలందుండునడై సముడాయద్యోక్యమగును. 


* 511. బహు వీహేళా ఏనోడాత్తాత్‌. లేన్‌ లై, బహావీ 

టా చ! ఆన్ఫోదాతాత్‌ | (కాన్తాత్‌), 
బహు (వీ హేః కాన్తాదసోదాత్తా దదనాత్‌ 

(న్ర్రీయాం జీష్‌ సొ స్యాత్‌ | a వ 'జాతిపూర్వావినే వ 
కృవ్యమ్‌ | తేన బహునఖ్‌ నుకాలసుఖాది వూరా 
న్న! ఊరుఖిన్ని | “నేహ | బహుకృ ళా, (చా జా 
తొన్లాన్న ! ద జాతా | (వ వా) పాణిగృహీతీ A 
క్యాయామ్‌ | పాణిగృహీ తాన్యా | 


నూ, 511, 512] డు (పక్యయ |పకరణమా శిరిక్‌- 


511. క్ష (పత్యా నము ననోదా లేము నద నమునగన్‌ బహు వీపీ రూప 
శబ జా ఇ ఖాలీ యామీ 
(పాతిపదికముకం టు శ్రషు వచ్చును, (1 వా జాతివాచకము వూర్వ పదముగా 
గల బహు, వీహికం యె నీ నూత్రముచే జీషు ఆగునని వెప్పదగును, ఇట్లు చెప్పుట 
నవలను బహు, గజ, స్కు శాల, సుఖ దుఃఖ మొదలగునవి పూర్వమందున్న పు 
డీ న్యూతీము (ప్రవ ర్థింపదని ఫలితమగును. ఎట్లన __జాతివాచకములు బహ్వో 
దులును వూర్వపదములుగా గల కాన్న బహు ప్రీహికి అనోదా తేము విధింపబడెనుం 
బీ దీ టీ టీ 
అందు జాతివాచకము వూర్వపదముశా నున్నపుడే జీషని చెప్పుటశే బహ్వాదులు 
వూర్వావయవములు-గాగ ల బహు,వీహికం శు జీన్‌ నిషేధ మర్థ సిద్దమగును, 
ఉదా: ఊరుళిన్నీ. (ఫిన్నా ఊమా యస్యాస్సా ఒకదానినొకటి కె లియనట్టి 
తొడలుగలది » ఊరు ళబము జాతివాచకము, భఇిన్నశబము కా నము సహజ 
a ఏ బీ టి 
ముగా భిన్న శబ్దమునకు పూర్వనిపాళము (పా ప్తమగుచుండ, బహు వీపీ సమాఫ 
మును జాతివాచకముకం కు పరముగ నిసా న్హముళు (శాన్గమ్కు క్తవఠ్వే నము 
© == బీ ఆలి క టీ 

(పయోగింపకలయునను వా _ర్లీకము దే భన ఇశబ్రమునవ  పరనిపాతమమయ్యొను 
బహుకృతా, (బహూని కృతాని యయా సా. ఇచట బహు కబ్దము జూ 
వాచకము గానందున జీషు రాదు, (2 వా జాక శబ్బమ నృమందుగల బహు వీపీ 
కంచె బజీవు రాదు. ద నజాతొ. (జాతా దన్గా యస్యా, (వా పాణీ 
గృహిత శబ్బముకంకు భార్యయను నర్భమున జీషు చెప్పదగును, పాణిగృహీతీ, 
(పాణిగృృహీతో యస్యాఖ, అగ్నిసాక్షిగ (గహీింపబడు హా స్పముగలడి, 

౧ అల అటి 
ఇట్లుగాక కాతుకాదికముచే (గహీంపబశు పాణిగలదనునర్థమున పాణినృహీక 
ఛబముకం ము టావ్‌ (పత్యయ మే యగును, 

6 


ఈ 512, అస్యా పూర్వపదాద్యా, 4.1.58. అస్వాజ్ల పూర్వ 
పదాత్‌ | చా! (వూర్వనూ త్రష్‌ 
వూశ్వేణ నిత్యే (ప్రాష్టే వికల్చోజయమి! 
చురాపీతీ! సురాపీతొ। అసోదా త్తాత్కిమ్‌ | వ్యస్తృ,చ్భ 
న్నా! ఆనాచ్చాద నాదిత్యుదా త్తే నిషేధః ! అతఏన 
వూర్వేణా౭పి న జీష్‌ ॥ 
అస్వాబ్దంచ తక్పూర్వపదంచా స్యాద్దె పూర్వపద౦* తస్మా కని ని గవాము, 
స్వాజబ్దవా చక ముకం శే ఫిన్నమస వూర్వపవముకం మే పరమగు కా నమ న్తమందు 
గలినటియు అద నము ననోవా లేమునగు బహు వీపాక౦ శు జీషు వికల్పుయగ 
౧లు | అటి ఆటీ ఎనీ ఖు f డ | 
నగనని నూత్రౌస్థము, పూర్వశూ,3ము చే నిత్య యుగ జీష్కు పాప్తమగుచుం న్‌ సీ 
4 


జ్‌ కాముదీశరదాగ మము [సూ,5 ఏ3 


న్హాత్షము వికల్పముకొ అప చప ప్పబ టను, ఉజా:ఃసుకాపీకీ, సుశాపీతా 
(ఫీశా- కురా యయా సా ' సురా - శబయు స్వాద్దవాచక ముగాదు, పూర్వ 
సర పకక విషయములన్నియు స సూత్రమున చూహెంపదగును, “అనో 
దాత్స్‌ 1. అను. విశేషణముకేనిచో ననుదాత్తానమగు వ్యస్త్ర్మచదృన్న ళబ్పమకం టే 
హు, వీపీ త్తమును విధి పై. 66 
క్రీము ప్ర స్కకృమగుశు.- కాన బహు (ప్రలాకి అన్నో జా ం జూతి 
ఛాలా, ణా 2. (6217) న్యూతీమున “అ తనాచ్చావనాల్‌ 1 (వషస్త్ర 
వాచకము - పూర్వమందున్న పుడు రాము అని యుండ డుటచే వ్వ శయుచ్చున్నా 
ఒడ ష్‌ చలి 
మొదలగు పహ క యనోదా త్తిము గానందున నీ సూత్రముచే గాని పూర్వ 
నూత్రము'చే గాని జీము రాదు, 


అసంయోనోపథ ముప వర్దనం యత్స్వాజ్దం 
తదన్వాదద నా త్చాంతిపదికాద్వా జీప్‌! కేశా నతి శా 
నా! ఆతిశేకి ఆతికేశా! చందముభీ | చం ee 
సంయోనగోపథాకత్తు సుగుల్ళా! ఉ పసర్థ నాల్కి_మ్‌ | శ్రి 
ఖా | స్వాజ్ఞం తీ ధా (శ్లోక వా క్రికమ్‌) (1 వా అద్రవం 
మూ గమళత్ళొా (జం (పాణిసమ సికారజమ్‌ | సు స్వే 
చి “oo థ్‌ 
బే (ద్రవత్వాత్‌ | స్తుజానా! అమూ రృత్వాత్‌ | సు 
ముఖాళాలా అ ప్రాణిస్టత్వాత్‌. | సుశ్లోఫ్టా | వికారజ 
త్వాత్‌ 1 (౫ వా టే; తత్ర దృష్టం చ! సుశే 
శ్రీ సుశేశా వా రథ్యా! అ ప్రాణ్యోస్యాజ.ీ (పాణిని 
దృష్టత్వాత్‌ .. (8 వా) లేన. చేత్తి కిధాయు3మ్‌! సు 
పనీ -సు సనా వా (ప్రతిమా । (ప్రాణివత్పాంణి 'సద్భ 
న. స్టిత త్వాత్‌.. | 
థి = 32 


518. సంయోగముపథ గాగలది గానట్టియు 'నుపసర్థవమునగు స్వాద్ద 
వ్యాదక్ర భఘ_గమందుగల యద న్ల (వె"తిపదికముకం మె వికల్పకున జీషు వచు ఎను, 
ఉద్రాః.._ఆతీ కేళీ, అత్తిశేళా. . (శేళానతి తానా) *బహువీహేం” అనునది 
యక్షా న్తూత్రమలోని .కనువ్భుత్తము గాదను విషయము నీ యుదాహారణము. 
న్తూశ్రించ్లు చున్నది. ఇచట శేళశ్వబ్రము స్యా బ్ఞవాచకము, ఆశుది (ప ధానమగుట 


ఫల్గన్నగకేళ్ళమ్తు లప లప స్యనయు లయినవి, చంద్రముఖ్మీ చం! దముఖా, " . (చంద్రఇవ 


నూ, 618] శ్రీ (ప్రత్యయ |ప్రకరణమో శ్రీశ్రీకి? 


ముఖం యస్యాః, Ms సి సూూతము పక్ష రించుననుటు పా 
షష ఇచట ముఖుము స్వాజమునుప సనమ నగును, సుగుల్యా, 
(శొభనం గుల్భం యస్యా, ఇచట గుల్బశ్వాము స సంయోనళోపనము. “*తసం 
భూగో పధాత్‌ ” ఆను విశేషణమువలన నిచట జీషు వారికమగును, శిఖా, 
శిఖ యుపసర్గనము గానందున నిచట జీషు నివ త్తికొ అ కపశర్హవపద మౌవళ్య 
కము, “ఉప చర్ల నాత్‌ * అనునది శోనిదో టా క్‌ షత. జీషు పప 
మనను. కొన్ని “కాముదీ పు స్తకములండు “సుకిఖా” అనువోట' జీప్‌ నలి 
యుపసక్టన | గవాణ షళమని | (వాయబడియున్నది. శిఖా శ్వముతో స సమాస 
జేసివపిదప (పాతీపడిక మద నము శాక సోవుట వే జీషునప పా ప్రీయే మ. 
సీ పాఠము | గ్రొన్టకారాఖిమకము గాదని తెలియదగును, 

న్వమజ్బమ్‌ = స్వాజ్బమ్‌,. (తేన సంబం'మెన యకయవము). అని స్యాజ్ఞ 


యె. 


పదమున క ర్ణమును శెప్పినచో నతివ్యా ప్పి (ఆలక్యునుందు. లతుణ ప్రవృత్తి) 
అవ్యా ప్రీ, (కొన్ని అక్షుములలో లక్షణము (పవ్టింపకుండుట) ఆను దోవ 
టకు సంభవించును. సుకముఖా, (శోభనం ముఖం యస్యా 1). (ఛాలా 
ముఖపచదాగ మగు ద్వారము శాల కవయవమనసటచే స్యా గాము గావలనీ క చ్చును, 
శావున నిట్టచోటులం దతివ్యా ప్రి ప్రస క్రమగును, సుశీ, (శోభచాః- కేళ్లా 
యస్యా. (రథ్యా ఇచట hes రథ్యకవ (వీధికి అవయవములు గానం 
దున 'స్వాబ్దిము గాకపోవలనీవచ్చును. కావున నిట్టి చోటులం దవ్యా ప్రి సంభ 
వించును, అవ్యా _స్ట్యతివ్యా ప్రీ పి దోష ఈల. కొలక్‌ స్వాజ్దల కణమును 


మూడు విధములు~ ఇరిష ్క-రించుచున్నాడు. 


(1) ్రవద్రవ్యము గానట్టియు తోశాదిజన్యము గానట్టియు ఆకారము 
గలదియు (పాణియందుండునటి “వస్తువు స్వాజ్ఞమగునని 'వ్రథమ లత ణాచమ్ము 
ఉదా; చందమ ఖీ, ఇచట ముఖము లత్యుము. సుస్వేదా, (శోభన! స్వేదో 
యస్యా, స్వేదము (మట) ('ద్రవ్యదవ్యమగుట చే (పాణిస్థమైనను, స్వాద్దేము 
గాదు, సుజానా. (శోభనం జ్ఞానం యస్యాళి, మో _ర్జియన స్పర్శగల (ద్రవ్య 
పరిమాణము. జానము మూ మతు గానందున స్వాబ్దము గాదు, సముఖా + 
(శాలా ఇచట ముఖకబ్దమప్రాణేయగు. శాల యొక్క. (పారంభ్గ మును బోధిం చున 
దగుట చే” ప్రాణిస్థము - గానందున షస. సుశోఫ్యా శోఫ్క రోగజన్య 
మగటచే వాదు, 


© కక NO ఇచట కక్చదమచే. (పాణి - పధామింపబడును, 
అరక్‌ == త్రాగే కన్నము. కీనియందుండునది ఆకల స్టే షథ్రక్రుచే బోధింపబడును 


858 శామునీశరదాగ మము (నూ, 518, 514 


ఈత ఆనుదానికి (పాణియందని అపు (పాణియం దొకపుడు చూడబడి, 
కసా (పాణిఖిన్నమగు వీధీ మొదలగచానియం దుండునదియును స్వాజ్లమగు 
నని ద్వితీయ లశ్న్ష ణా ము, రథ్యయందుండు శేశము లిపుడు (పాణీయందు 
లేనందున, (పథమలతుణముచే నివి స్వ్యాజ్ఞయులు గావండుటచే నీ లక్షణ మారం 
భింపబడెను. ఉదా: __నుశేశీ, ర. (శోభనాః "కేశా య స్యామ్స్‌ 
రథ్యాగత కేశములు (ప స్తుకము (పాణిఖిన్నమందున్ననొకప్పుడు (_పాణియందు 
చూడబడుట చే స్వాజ్ఞముల నును, 


(శ్రి (ప్రలిమాదులందున్న స్తనములు మొదలగునవి ఒకప్పుడైనను (పాణి 
యందు చూడబడకపోవుటచే ద్వితీయ లమణమువలన భాడ స్వాజ్చము గాక పోవు 
టచే, వానికి స్వాజ్లక్యముకొఆప మాకవలకుణ మారంభింపబ డెను, *ో తేనశే క్ర 
శ్రథాయుకమ్‌ ” అని ఆ పాణిశోఒపి స్వాజ్దమునునది స సన ఇ 
శ .త్సనునది యద్యర్భ కము, (ప్రాణ్యజ్ఞములగు స్ప సనాదులతో (పాణులెట్లు సంబ 
ద్ధమలగునో యనే (ప్రాణ్యబ్రసవృళములగు స్త చసనాదులతో (పాణిసదృశమగు 
(పతిమాదులు శం చతు అతున సో నట్టి వతిమాదిగత _స్తనాదులును 'స్వాజ్ఞయు 
అగునని యరకమ్ము ఉదా:__సు నీ, సు స్తనా (బొమ్మ) (పాణియందువలె 
(పాణిసదృశ మం దుంకుట శే నివి స్వాబ్దములగును, 


ఈ 514. నానిలాదర ఆ ర రకర కర ర్న 4.1.55. నా 
నీకోదరౌాప ...ళ్ళజ్లాత్‌ | చ। (వా! జీవ), 
ర ౧ 


ఏభ్యో వా జీమ్‌ స్యాత్‌ | ఆద్య యోర్బవ్యా (క్‌ 
లతణో నిషేధో చాభ్య తే । పురస్తా దపచాద న్యా 
యాత్‌ | ఓసష్టాడినాం పఖ్బానాం తు ఆసం మోగోప 
ఛాదితి పర్యుదాసే (ప్రాప్తే వచనమ్‌ । మధ్యేఇఒపవా 
దన్యాయాల్‌ । సహనష్ల లక్షణ స్తు (పతిషే షేధః పర 
శ్వాదశ్య చాధకః | తుజ్జగానీక్లీ తుజ్జనానీశా ఇత్యా 
ది॥ నేహ |! సహనాసిశా । అనానీశా। ఆత్రవృత్తి తిః, 
ఆబ్దగా(త్రక కోభ్యో వకృవ్యమ్‌। స్వణ్లీ! క్వక్లత్యాది। 
ఏళ చ్చాను క్ర క్ర సముచ్చియా రే శేన చళారేణ 'సం|గా 
వ్యామితి "కేచిత్‌ | భాష్యాద్య నుక్షత్వాద (ప్రమాణ 
మితి (పాహమాణికాః ॥ ఆత వార్సిశాని। . వ్యా 
పుచ్ళాచ్చ। మఫుచ్చీ । సుపుచ్చా 1! (2 బా కబరమణి 
విమళ కేభ్యో నిళ్య్ళమ్‌! శబరం చిత్రం 'ఫుచ్చుం య 


జూ. 5141] శ్రీ , (ప్రత్యయ (ప్రకరణము 889 


స్యాస్సా కబరపుచ్చీ మయూరీ ఇళ్యాని | (5 వా 
ఉఊపమావాత్పకాచ్చు ఫచ్చాన్య। నిత్యమి ల్యేవ | 
లూకపక్షీ, శాలా। ఉలూ కపుచ్చీ నీనా ॥ 


514. స్వాజ్దయులు నుపస్థానములునగు నానీక్కా ఉదర, ఓవ, జా, 

ద, కర్ణ కృజ్లు, ఇవి య క్షరుందుగల (ప్రాతిపదిక ములక ౦ కె జీషు వికల్ప 
ముగనగును. నానీకోదర శబ్దము క వికంపబశు జీవ * నో డాది బహ్వూచః 
(515) అను నూ(త్రములోని బహ్యూ చః అను నిషేధముకు ** ప్రక స్తాదప వాడా 
అన న్తకాన్‌ విధీన్‌ బాధనే నో త్తరాన్‌ ” ఆకు న్యాయము చే బాధించును? 
ముందుగా జెప్పబకిన యపవాద శాస్త్రము తనకఘ పపమున వ్యకహీతమునగు 
కాస్త్రయుచే బాధించును. గాని వ్యవహితమగు శాస్త్రమును బాధింపదని 
న్యాయమున యు, ఈ న్యాయము చే నానీకోదర శబ్బములప విహితమను జీషు 
అవ్య శహిత మప 4 ఒహ్యచః” అశు నిషేధము సే బాధిందును గాని వ్యవహిశ 
మగు * సహనజ్‌ విద్యమాన పూర్వాన్ని (౧1ర) అను నిషేధమును బాధిం 
పదు, కావున సహనజ్ల్‌ విన్యమాన శబ్బములు పూర్వ నుం దును నానీకోదరళబ్దము 
ల న్హరుందునుగల (పౌతీపదికములకం కె శ్రీషును బాధంచి పరమగు * సవానవో ” 

అను ని" షేధ మే (ఫ్రవర్పించును. ఉదా :__సహనానిశా, ఓ స్టామలగు నె 
కబ్బములక విధింపబడు జీషు, 6 మయ్యేప వాదాః వూర్యాన్‌ వధీన బాధ స్టే 
నో దక రాన్‌ 33 (నుధ్యమం జెడి యపవాద శాస్త్రములు తమక ఫూర్వకుందుండు 
నూ(త్రములనే బాధించును గాని తిరువాతినుంకు నూతీములను బాధింపవు, 
"అను న్యాయముచే * స్వాజ్షొచ ద్చోపసర్హనాత్‌ "” (16) సూతములోని 
అసం మోసోపడా త్తను పర్యుడాస సము చే బాధించును గాని * సవహాన్ఞఖ్‌ ” అను 
నిషేధమును బాధింపదు, సవానజ్‌ విద్యమాన శబ్దములు వూర్యముందును 

ఓీస్థాదు ల న్హకుందునుగల (ప్రాతిపదిక ములక ౦ కే పరమగు  సవానజ్ల్‌ ” ఆను 
నిషేధ మా = బాధించి (పవర్షిందును, ఊదా వ సహోస్టా ఇత్యాదులు, 
నూత్రమున కదావహారణములు ; _తుద్దనానీకీ, తుజ్జనానీ కా. (కుకా నానీకా 
యస్యా). తలోదర్కీ తలోదరా, బింబోష్టీ, ింబోష్టా, దీర జక్షీ, దీర్గ జడ్‌, 
సమద స్తీ, సమదన్తా, ఇారుకర్టీ చారుకర్థా. రీక్షశ్చజ్లీ, తమళ సళ్ళళ్తా ఇత్యాదు 


లూవా న్చ్రంబులు, 


ఈ నూత వ్యాఖ్యాన సందర్భమున వృ త్తి గంథములో. పఠింపబడిన 

వననము:___* ఆజ...వ కృవ్య మ్‌ 97 అజగా(త కణళబము ల ననుందుగత 
౧ ఆటీ లి ఇలు అనతి 

(ప్రాతిపదిక ములక ౦ క జీషు ఇప్పదగునని యర్థము, ఇచటివృ త్తి పవమునన 


90 శాముదీళరదాగమము (నూ. 514, 515 


కాళికావ్య త్రియని. అ మాయు సంప్రవాయయు.  శాని యో వచనము 
కాకికలోే గాన్పింప లేదు, భాగవ్భ శ్రేశోనిది కావచ్చును, భానవృ త్రీయను 
(గంథముమా త్ర మిపుడుపలబ్ధము గామ, సంమయోనో పథములగు అడాదులక 
“అనంయోగో పథాత్‌ * ఆను పర్యుశాషముచే జీప్‌ నిషేధము (పాప్తమగు 
చుండ నీ వచనము జెప్పబడెకు. ఊదా: సక, స్నడొ. (శోభ నాక్యకాని 
౧ ౭౧ 
వ సుగా తీ, సుగా తా, సుకణీ, సుకణా. “* నానీకోదర” (౨1 
నూూతములోని నానీకానముల సముద్బ్చయ మును ధెంపవట్టి చకారమువలన నీ 
వచనము సంగహపింపదపనరి యు, తునాసికీ కషయుక లె సుశా(త్రీ మొదలగు 
నవియు సాధువు లనియుకు కొంచచీ Pes సర్వజ్ఞా కస, భామ్య శారు డీ 
'చకారమున కిటీ య“మునశు చెప్పశంనున పీ వచనము (పమాణము గాదనియు, 
బట. ? 
కాకాజీ సుగాతీ సుకణీ, మొవలను (పమయోగముల పసమోగనములే యని 
లే గ | అ & | 
యుశు |పొమాణిసల యాకయము. ఈ స్యూకేమున వా ర్లికములు, (1) పుళ్ళు 
శచాన్గమగు (పొతిపదికముకం కు ణీషు పికల్చముగ జెప్పదగుకు, ఉదా: 
జుఫ్రుచ్చీ, సుఫుచ్భా. (2) కబర, మణి, విష, శర, ఇవి పూర్వమందును 
ఫు చ్చళబ్బ మన్సమందును గల (పాతిపదికముకం కె జీతు నిల్యేముగ నగును, 
ఉదా :___కబర పుచ్చీ. (కబరం = చిత్రం పుఛ్ళం యస్యా), చెమిలి. మణీ 
పుచ్చ; విష పుచ్చీ, శరపుచ్చీ, (శ్ర) ఉపమాన వాచకముకం యి. పరములగు 
పత పుచ్చశబ్దము ల_న్నమందుగల (_పాతిపడకములకం కె శ్రీషు నిత్యముగవచ్చును. 
ఊదా :..ఉలూక పట. (ఉలూకపమావి కరే = పార్ళా( యస్యాః. 
*(శాలా) (గుద్ద గూబ టెక్క_లువంటి = లకి శాలు. ఉఊఉలూక పుచ్చీ. 
ప. న పుచ్ళుం యస్యాః. 


ర 


శః 516. న (కో+డాది బవ్వాచః,. 41-56. న] [కొడాది 
| = జవ్వాచః || 
'కో-డాబేర్చవ్వూచళ్ళ్చ స్వాజ్ల్‌న్న జీహ్‌ | క 
ల్వ్యాణ| కోడా | అశ్వానామురః కోడా। ఆకృతి గ 
ఓో2_.యమ్‌ 1 సుజఘనాం 


న్‌ మన్‌ం (కోడావ్‌. బన్వూచః == 'కోడః ఆదిర్యశ వస 'శోడాదిః (బహవః 

అచో యస్య బహ్వూచ్‌ ౩ వనికి సమౌావారద్వంద్వము = = కోడాది జవ్యా'చ్‌ః 

బశప్మాశ్‌ & (కేడాదిగ ఇ పకతము-గాని, రెండు! ౦కు నఢికమెన యచ్చులు గలది 

అ 2 ఫకోడ, నఖ, ఖర గోఖా, ఉవాం శవా. వాల, శఫ, శుక్ర, _ ఆకృతిగణోఒయ మ్‌, 
పళ వన, గ్గరు Se నాల్క న. గుద, క్‌ ఇత్యాది" ఇతి" [కో గాద 


నూ గ1ర5, 516) శ్రీ (ప్రత్యయ (ప్రకరణనూ - 29% 


(బహ్యృచ్మము గాని యస స్వాబ్దరు.న్ధకుంచుగల (పాతీపదికముకం మె జీము 
రాదని యర్థము. “స్వాక్షాత్‌ ” (ఏతి సూ. చే, విహికమప జీషున కిది 
వ క ఇ Pa = జ 
నిషేధము, ఉదా 2__కోల్యాణ కోడా, (కళ్యాణీ .కోడా యస్యాః). కల్యాణీ 
రై చ వ సలన ణు నా శ 
శబ్దము పుం ద్భాశమువలన స సణ, ఆని యగును, (కో డాళబ్దయు నిక్య స్త్రీ 
ల్‌బ్సము. ఇది శబళ క్త క్రీ స్వభావముచే గుణముల యొక్క వతృఃంసలము నే బోధిం 
ణి : ఎ 
చును. సమొస న నుప పిన హస్నము చే నవ నకుగుటవ లన జీషు ;పొ పమగు 
జ ™~ వీ యాని ‘CC | 
చున్నది, ఇన యాకృతిగణము, బహ్వాచ్మమునకు సు సుజఘనా. మహాలలాటొ, 
ఇత్యాదు లుదావారణములు. | ఇ 


వీ వ క్రో జాళబ్బము టాబ న్తము, “స్వఫావమువలన నళ్వ ముల యొక్క 
వకుఃసలమును బోధించునని హర రడ జాచుల యఖిపాయము.. (న నా కోడం 
భుజా సమ్‌ (కోడళబ్దము పుంలిబ్ద బు కాదు, భుజాంతరమును బోధించునన్ని 
అమరమున చెప్పబడెను, ఫుంలిజ్వమని రత్నపతి యనెను, . శో డాదిగణమున్ల 
(కోడు, అను (పాతిపదికము మొత మే పకింపబడెకు గాని టాబ నము పఠింప 
బడ లేదని గణరత్నమహూోదధికాయ డనెకు, పనిని బట్టి (కో దళబ్బము మూడు 
లిద్దములు గలదని తెలియుచున్నది, ఇట్టి (కోడశళబ్దము "సూత్రమున కోదాహారణ 
మగునని దీక్షీ తొాళయము, తుదాదిగణమున కృడ (నిమజ్ఞచ్చే అను ధాతువుయొద్ద 
మాధవీ య ధాతువృ త్తిలో మాధవ డిట్లు చె స్పెను. (కోడః అనునది ఘణ న్షము, 
(కో డాదిగణమున టాబ్‌ నృమునశే పాఠమువలన భుజా నరమును మాత్రము 
భోధించు వ్రోడళబ్టమునకు. బహు వీపీ యందు “ఈ స్వాజ్లాత్‌ ౧)” అను సూ, చే 
భీమ విక ల్పముగనగును. కాన కల్యాణ కోడీ కల్యాణ కోడా (మయూరీ, 
అని యగును, 


నజ వివ్యమాన వూర్వాత్‌ | చ! (న, జీవ్స్‌ 
సహీత్యాది (తికవూర్వాన్న జీమ్‌! సకేళా। 
అకేశా। విద్యమౌననాసనీకా ॥ 


516. సహనజ్‌ విద్యమొన శబ్దములు పూర్వకుందును స్వాజబ్బవాచకము 
ల'న్హమందును గల (ప్రాతిపదికముకం కొ శ్రషు రాదు, కం స్వాత్‌ ౫ నానీ 
కోదర * న్నూత్రములచే (ప్రా ప్తకుగు జీషునకు నిషేధము, , ఊదా :___సకేశాః 
(కేశెస్సవా వర్త కే సహ శబ్దమునకు సకారాజేశము. అకేశా, (అవిద్య 
మౌనాః కేశా యస్యాః. విద్యమౌన 'నానీకా, (విద్యమౌా నా నానీ కా యస్యాః 
"ఉద ముక గలదె 


892 శామదీకేరదాగమమూ (నూ 517, 5185 


ఈ స్ట] 7, వ్తుముఖార్సరి కా యాకు 4.1.55.  నఖముఖాన్‌ , 
స ఆంయాక్‌. (శహీ? ను 
జీన్‌ న స్యాత్‌ | కూర్చుణఖా | గారముఖా | 
సంజ్ఞాయామ్‌ కీన్‌ | త్మామముఖీ కన్యా! 


17. నఖుముఖుళ బ్బము ల_నమందుగల (పాపిపదికములకం శే శ్రీషు రాదు 
ఉదా !__కూర్చ౯ ఖా, “పూగ్యపడా త్సంజ్లాయామ్‌ ౫ (862) నూ చే 
ణత్వేము ఇది రావణుని సోదరికి సంజ్ఞ, కూర వత్‌ నఖాని యస్యాః (చేటలు 
వంటి గోర్లు గలది అను నవయవార్శమును వీవక్షీంచునపుడు కీప్‌ నిషేధము, 

న్‌ 
ణత్వముగూడ రానందున. కూర్పనఖీ అని యగును. గౌరముఖా,. ఒక శ్రీ! 
జి 3 0 సార! సట : 
పరు. ఆ|మముఖీ (ఈా|మం ముఖం యస్యా క న్‌ ఎజ్తని ముఖము ల 
కన్య. ఇది సంజ్ఞ గాదు, సూత్రమున “ సంజ్ఞాయామ్‌ ౫ అనుటచే నిచట సీ 
నిషేధము (ప్రవ ర్రించదు, 

* ్రి10్ర, దిక్సాగ్వుపచాన్‌ శ్రీవ్‌* 4-1-60. దిక్చూరపదాత్‌ , 

ఇ అ నా 
దిక్సూ ‘ పదాత్నా కానా త్పాంచిపడికా త్స 
స్య జ్రీపో జీచాడేకః స్యాత్‌ | (ప్రాజ్ముభీ। ఆద్యు 
చాత్తం పదమ్‌ ॥ 


518. అనువృ త్తమగు జీప్‌ అనునది పస్ట్య నృముగ విపరిణామము నొం 
దును, దిగ్వాచకము పూర్వపదము-ాగల్లి స్వాజ్ఞవాచక ము త్తీరపవముగగల 
|పాతీపదిక ముకం శు పగమగు శ్రీషునక జీ బాబేశ మగును. ఉదా: ప్రాజ్మాభీ, 
(పాక్‌ ముఖం యస్యాః) స్వర భేద మే ఫలము. ఇది జీబ నమసట చే నాద్యుడా 
త్త్‌ము సిద్ధమగును. జీపు నమెనచో ననోదా త్రము (పస క్షమమ్యెడిని, 


వివ :___జీపష్పదమున కనువృ త్రీజేని జషునప శ్రీపుళు విధించుటమొని, 
స్యత న్ల)ముగ జ్రైపును విధించినచో “(ప్రాక్‌ గుల్భా*ి (ప్రాక్‌ (కోడా 
మొదలగు చోటులందును “అఆనంయోగో పధాత్‌ * అను నిషేభమును 
ఇధించి యీ జీపు (పస క్షమనను, శ్రీమునక శీనును విధించినచో (షాక్‌ 
గుల్ళానలందు గుల్చాదులు సంమోగోధము లగుట చే శ్రీను రానందున దోషము 
చారింపబడును. 


శ 519. చావీః. 4.161. (జీక్స్‌ 
చావాన్హా త్పాంతిపదికాళ్‌. బీమ్‌ స్యాత్‌ | జీచే, 


నూ, 519, 520] శీ (ప్రత్యయ (ప్రకరణమా s9% 


చానువ ర్ల శే నజీన్‌ | డిత్య వాట్‌ చ మే దత్యాపీ 
చ మే! 


519. చావహొః ఆనునది చాహ్‌ా శబ్దమునకు పంచ మేక వచనము. వాస్‌, 
అనునది ణి (పక్యయా నమగు వహ్‌ ధాతునున కనుకరణము, స్వరితత్వము 
లేనందున సన్నిహిత మైనను జీ పున కనువృత్తి లి లేదు, స్వరితత్వ (ప్రతిక వలన జీీ 
యనువ _ర్రింపబడును, వాహ్క అనునది య _న్తమందుగల (ప్రాతిపదికముకం మె 
జీషు వచ్చుకని నూ త్రార్థము, ఉడా దిక్య వాట్‌ చ మే, దిత్యాహీ చ 
మే” డిక్యం వవాతి అని యస్థము, (ఆభమాసముల కాలము పశువులకొక 
వయ స్సని యును, డిత్యళబ్బ ముట్టి మూడవ వయస్సు బోధిం చుననియుశు, యజు ర్వేడ 
భావ్యమున చెప్పబడెను. దిశ్యవావా + ఈ. భసంజ్ఞ యుంకుటచే 
“వావా ఊక్‌” (380) నూ, చే సంపసారణ సంజ్ఞ గల ఉర్‌ అగును 
వూర్వరూపము, వృద్సి, ణ్వి పక్యయము ఛందోమాత్ర సోడరనునట శే జేద 
వాక్య మే త లు. 

__.ణిజ న్గయునగు వహ్‌ ధాతువుకంచె క్విన్‌ (ప్రత్యయమువలన 
లోకమునగూడ చాహ్‌ అను రూపము నసీవముగుకు -గాన లోకమందును 
డిత్యాహీ అను రూపము సాధువగుగు, ఇటే సూత్రము లోకముకొఆక 
నావళ్యకమగుట చేత నే యీ నూతము నిచట వ్యాఖ్యానముచే సెను, శేనిచో 
'వెదిక (పకరణమున నే వ్యాఖ్యానము జేయవలనీ యుం డును, 


* 20, సఖ్యశిశ్వీతి భాషహాయామ్‌. ఉ.1.62. సఖీ! అశిశ్వి। 

ఇతి! భాపాయాన్‌ ॥ 

ఇతిళబ్దః (పకాశే భాపాయా మిక్యన నరం (ద 
ప్రవ్యః | కేన ఛందస్యపి క్వచిత్‌ | సఖీ |! అకిక్వి! ఆశే 
నవో ధునయనా మశిశ్వీః ॥ 

520. నఖి అశిక్కు ఈ శబ్దములకు లోకమున సార్వ త్రికయుగను చేశ 
మున గొన్ని చోటులందును జీషు నిపతెంపబ డెను, ఇతి శబ్బమున వకు (ప శారమ్యు ॥ 
అనగా సాదృశ్య మని యర్లయు, భాసా సద్భకము జేవకుగును. దీనిని భాపాయాహ్మ్‌ 
ఆను పదము చివరను జేర్పవలయును, (భాపాౌయామిళె. భావయన లౌకిక 
(ప్రయోగము, ఇట్లు చేయుటవలన సఖ్య?క్వీ శబ్బములం లోకముందువతె జేడ్‌ 
మందును సాధువులగునను నర్భయు లభించును, భాహాయామ్క్‌ అను ఛదవనేసు. 
విడిచిన నీ యరము లభించున, గాని యిట్లు ఇప్పుట చే వేదమున గొన్ని చేజ్‌ 
లంటే సఖ్యశిశ్వీ శబ్ద శబ్దముల క సాధుక్వ మను 'నక్భయో లభించును. ఊదా: __ సఖీ 


వీ 


891 కాముడీశథరడాగనుము (నూ, 521 


ఆశిక్సీ, (నవివ్యశతే కు ర్యస్యాణ. ేవముక గొన్నిచోటులందే యనుటవలన 
6 సఖా స ప్పపదాభవి అను చోటున జీషు నివృ క్తమళను. 


"ఈ ర్రి21, జూలేర స్త్రీవిమషయాద యో పధార్‌ 4 1.౧8. జాలేః। 
అ స్త్రీవిషయాత్‌ | అయో పధ్గాత్‌ | (జీప్‌) 


జాతివాచి యన్న చ యాం నియకవమ 
యోపభం తతః య్‌యాం ట్రీస్‌ స్యాత్‌. (1వా) ఆ 
కాచి; వాణా జాతి: నుగతసంసా నవ్వ జేగకరో! 1 
క అ కక క 

(2 బ్రా) ల్‌చ్లానాం చన సంరభాక్‌ | సకృచా 
న అ సర్వలిబ్ద క్వే స ణ్యేక స్యాం వ్యక్తా 
కథనాద్వ( కర్ణి ననే కథనం వినా౭_పి సుగహాో జా 
చచి లక్షణా నమ్‌! వృషలీ। సత్య నమ్‌ కమ్‌ |! కు 

అటి ॥ ఆటీ 

కె! 'నకృగిత్యాదిక్‌మ్‌ | 'దేవదత్తా | (త వా గోతం చ 
చరణా సృహ ! అపత్య (పక్యుయా నః ష్‌ సల 
వీచ, శబ్దః జాతికాగ రకం లభ క వ్య 3! కొప? 
కరీ | బవ్వ్యాచీ | (చావ్యా ణీక్య త్ర తు కార్గక వాది పొ 
రాత్‌ జీనా జీహ్‌ చాధ్యే। జూ తేః 8కు ముండా | 
అ స్త్రీవిషయాత్‌ $మ్‌ | బలాశా। అయో పథాత్కి_మ్‌ | 
తు(త్రీయా | (4 వా యోపధ పలిషేశే వాయ, గవ 
య ముకయ మనుష్య మత్స్చ్యానా మృపతిే ధః 1. 
హయీా!।! గవయీ।! ముకయీ!।! వాల వట లు 
లోపః । మనుడీ, | (ఎవాా మత్స ర్థిస్య జ్యామ్‌। మత్సీ ॥ 


521, అ స్త్రీ విషయా కేనుచోట విషయశబ్లమున కిత రార్గమును బోధింప 
నండుట యని యర్థము. అ pers తను నలత నిత్య స్త్రీలిజ్ఞయు 
గానటి కనున్నము లభించును. నిక్య _స్త్రీలిజ్ఞము యకారోపథమును గానిట్టి 
జాతివాదకముక౦ క్‌" జ్రీషు వచ్చువని సూ ళన ము 6 నిక్య మేక Pe ee 
గతం జాతీః? “జన నేన |పొహ్యతే యాసా జాతి.” ఈరీతిగ జాతి లక్షణ 
ముల చేక్వేరు? నున్నవి. ఇందు మొునటి లక్షణము కుక గణము ఏకము నిత్య 
మను పశుమును శుక్షగుణమం దతివ్యా ప్తమగును. రెండవది, యువక్వము 
(నజివయస్సుు మొదలగు జాతులు జన్మతో ' వచ్చునవి గానందున వానియం. 
దవ్యాప్త పమగును-... కావున నిచటి జాతిస్వరూ ఫముళు మూడు విధములుగ చెప్టు 
చున్నాడు CU ఆకృతి reed చర ణైస్సహా i 


చూ, 581) శ్రీ (ప్రత్యయ (ప్రకరణము ‘895 


(1) ఆకృతి *హణా జూతీః (గృవ్యా తే ఆేశేతి (గ్రవాణమ్‌ = 
(గహణ సాధనము, ఆకృతి; = అవయవ సన్ని జేళము. ఆకృతిః (గవాణం 
యస్యాః = ఆకృతి (గహణ్చా, జఒకేరీతిినుంచెడి యవయవ సన్ని వేళముచే 
పోల్పదగినదని యర్ణము, ఇట్టి యాశారముళలది గోవు, ఇట్టి యాశారముగలది 
తటము, ఈరీతి నా కృగ్యుప బేళమువలన  తెలియవగినది జాతియని ఫలితార్హ 
మగును. ఉదా:__తటీ, జలసమిపజేశ విశేషము తీటవుకు నుపటబేకముచే 
తెలియదగినది తటళ్వజాతి యగును. జాతివాదకమగు తట కబ్బముకం టె జీమ 
వచ్చును, 

(2) వృషలుని (కూదుడు యందలి యవయవ సన్ని చేకము (వావ్మా 
ణాడి సాధారణమగుట చే (పథమ లక్షణము చే వృషలక్వము జాతి గాకుండుట చే 
నీ ద్వితీయ లక్షణ బూకంఫింపబడెకు. వె ోలింగానాం చ...నిర్హాహ్యా గో 
లిజ్లానా మనుచోట షష్టి క ర్మాషకము. స్వఫాక్‌ = సర్వాణి లిచ్దొని న భజతి 
ఆను వి గవామున సగ్వశ్‌ బము లిగా పేక గలదైనను భాష్య (పామౌణ్యమువలన 
నిచట సమాసము క్యవరఎ త్రీ యు నగును, సకృత్‌. = ఒక్క_మౌరు. ఆఖ్యాక 
నిర్దాాహ్యా = ఉపదేళమువలన తెలినికొనదగినది, దేనికి మాడు లిద్దెము లుండవో, 
యేది యొకవ్య క్రి కియం దొకి మూరు చెప్పుటవలన వారికదూరుడు "క 
యందు తికుళ చప్పవక్కు_ర తేక చే గహొంషంకునో యడియును జాతి యగునని 
యము, ఉదా; _వృషలీ, ఇచట వృషలక్వము జాతి. దీనియందు పుంలిజ్ద 
స్రీగకెములే యుండుటచే నిది యస సర్వలిజ్హి భాక్క_గను, మణీయు నొక నిని 
జూపీ యితడు వృహలుడని చెప్పిన నతిని పు తులందర్కు సోదరులందును, చెప్ప 
కనే వృషలక్వము ౫ గ్ర హీశమగును. కుక్షత్వము మూడు ల్బాములు గలదగటచే 
జాతి గాదు. ఇచట క్యూళ్వాముకంశు. క్ర హ్వేరణమునకై అసర్వలిజ్ద త్వే ఆను 
విశేషణ నావళ్యకము, (కుశా) జీవదత్తుడను పేరుగలవాని నొళనినిజూపీ 
యికడు 'దేవదత్తుడని జెప్పినను వాని వుత్రులందు గాని వాని సోదరులందుగాని 
జేవద త్రక్వము గృహీతము గానందున దేవద త్తత్వము జూలీ గాదు ఇచట 
జీవర్త ళబ్దముకంెటు జీప్నీక్ళ త్రికొజవ సకృదాఖ్యాక నిర్వాహ్యా ఆనున 
చావళ్యక ము Fa : 

(8) బౌప గవత్వము కఠక్వయు మొదలగునవి కటత్వ కృషలశ్వా 
దులవలె ననుగత'స [= నక న్య జ్ర్యయులు “గానంద నను, మూడు లిబ్బములు గలవణోట 
వలనను, చె రిండు తస (ప్రవర్హి రింపకున్నందున శస లః శరీ పందలగ 
రూపముల “సంగ హార్షము, మూడవ లవృణమును. - చెప్పుచున్నాడు, “గోత్రం 
చం, సవా, న శ చట కొ స్ర్రీయనోత్ర మర్భము, (ప్రవరాధ్యాయ 


"#896 శకాముదీశకరదాగ మము (నూ, 521, 522 


షో కేమను అౌశికసో తము (గహీంపబడదుు కక ఆపత్యం పౌ (పళ్ళతి 
గ్య్మత్రమ్‌” (41.162) ఆను నూూతముచే విధింపబడు పతులు మొదలగు 
నపత్యము శా స్త్రీయగోత్ర మనబడును, గో తాప త్యార్ధమందు (ప్రాతిపదికముల 
కంటె నణాది (ప్రక్యయములు విధింపబటెను, చరణశబ్దము వేదములయొక్క్ల 
శాఖల నభ్యయనము జేయువానిని బోధించును, అపత్య (పత్యయా నృ నములు, 
శాఖా భ్యేతృ చాచకములును, eres పొందునని ఫలి తార్థము, 
ఉదా !__దిపగవీ. (ఊపగోరపక్యం శ్రి బెపగవళబ్ద మణ సము, 
కక టిడాణజ్‌ 3 (475) నూ చే, ప్రా ప్రపస జ్రీపును బాధించి జేషు వచ్చును, 
కరీ, (కఠశాఖను జకివిన యాడుది బహ్వచీ (బహోోరిః బుచః అభ్యేత 
వ్యా యస్యా, (చదువదగిన యేక బున్క్ట్లలుగల యాడుది, ఇపుడు 
శ్రీల వేదాధ్యయనమునం దధికారము నిషిద్ద మెనన్కు “*పురాకళ్చేషు 
నారీణాం నమూంజీబంధన మిష్య తే, అధ్యాపనం చ జేదానాం సావిత్రీ వచనం 
తధా” అను యమహష్ట్యృతివలన వూర్వకల్చ్పములం దధికారము విపీతమగుటచే 
నివి యుదహారింపబ డెను, 
(వావ్మూణత్వము “50డవ లక్షణయు'చే జాలియెన ందున (బ్రాహ్మణ శబ్దము 
నక జీషు (పాప్తమగుచున్నదిి గాని కార్టర వాదిగణమున (బ్రాహ్మణ శస్టము 
పఠింపబడుటే * శార్టర వాదిభ్యో జీన్‌ *) (980) నూ, చే విధింపబడు సన్‌ 
(ప్రక్యయ మా జీషవను బాధించును, కాన (బావ్మాణీ, అశునది జీన్‌ (ప్రత్యయా న్ల 
మగును, (ముగ్గ bas ముణ్బనును గుణసంబంధముచే ముండ అను 
వ్యవహారము” ల సీని బోధించు ముర్దకబ్దమునకు జీషును వారించుటక నూత 
మున జూతేః అనున చావళ్యక ము, ముక్తో అని యగును, నిత్య (స్రీ/లిజ్తనుగు, 
బలాక శబ్దమునకు జీషును వారించుటే 6 ఆనీ విషయాత్‌ ” అనునది యాన 
శకము, బలాశా, యశారోపధమన క క్షత్రియ శబ్దమునకు జీషును వారించుట కై 
“ ఆయోపగధాత్‌ ” అనునది యర నస! క్ష త్రి౫ యా, (వా హయ గవయ, 
"ముకియ, మనుష్య; మత్స్య, వ్‌నిక్లీ 6 అయోప ధాత్‌ 2” అను నిషేధము 
శ్రి రించదు, వీనికి జూతిలమీణమగు జీషు వచ్చును, ఉఊచా:___పాయ్యి 
* ఇ వయీ, ముక య్యా మనుషీ, (మనుష్య + ఈ, అకారలోపమ్ము * వాల స్త 
దితస్య (475) నూ, చే యకారలోపము, మల్సీ, (మక్స్య + ఈం 
; తశారలాగేపము, “* నూర్యతిప్యాగ స్య” (502) నూ త్రములోని 4 మత్స్య స్య 
ఇక్‌ సైస్‌ ” అన వా ర్రీకనుచే యలోపము), 
శ ఫ్రి2క ఫూకకర్ల పర DEN భలమూలవాలో త్త తశ భడాచ్చ, 
4.164. పొళళర్ష... శ్రర పదాల, ష్‌ (కాలేజ 
-జీట్స్‌ స 


నూ 522, 52ల 524] (స్త్రీ ప్రత్యయ (ప్రకరణము $89? 


పాకాద్యు త్తే తరప పదాజాతివాచినః స్తీ విషయా 
దపీ స్యాత్‌ | హార్‌! కజ్కు_కర్ణీ | శాలపర్షీ। 
ర్‌జపు పుష్కీ | దాసీఫలీ | దర్భయూలీ | నోవాలీ। ఓషధి వి 
శప రాణా ఏతే ॥ 


522. పాక, కర్త, ప పుహ్ప, ఫల, మూల్క వాల, వీనిలో చేదైన 
ను త్రరపదముగ గల్లి జాతివాచక మగు | ప్రాతిపదిక ముకం కై నిత్య ప్రీలిజే జ మెనను 
జీషు వచ్చును, కదనపాకీ మొదలగునవి యుదావారణములు, ఇవి సముదాయ 
ళ్‌ క్స్‌చే నోషధి హి ఆవయవార ర కూన్యములని భానము. ఇవన్ని 
రక నిత్య స్త్రీ స్తృబిజ్ఞము లగుటవలన పూర్వనూ, కై తే జీషు ఆపాప్ప పమగుచుండ 
స్రీ సూత కో ౦పబ డెను, బహుపుషప్పా (శాఖ) బహుఫలా మొదలగు శబ్దము 
లందు జీసి. ప్నివ్ఫ త్రి తీ జూతి గవాణానువ్భ త్తి తికి ఫలమని తెలియునడి॥ 

* 593, ఇతో మనుష్య జా తేః, 4.1.65. ఇకః। మనుష్యు 

జాతే? (జీప్‌ 


జీన్‌ స్యాత్‌ | చాతీ । యోపధాదపి। ఉద మే 
యస్యాపత్యం చెద మేయా | మను ప్యేతి శ్‌ మ్‌ | 
తి చిరిః ॥ 
అవీ 
28. ఇకార మన్ఫమందుగల మనుష్యుజాతీ చాదకముకంశు శ్రీచు 
శ్ర x రి అ 
వచ్చును, ఉదా !__దాషి. (దతుస్యాఒపత్యం త్త చాట కబ్ద్బమపత్య 
(ప్రత్య యా న్తమగుట చే “గోతం చ చరకౌస్సహి అను లక్షణముచే జూతి 
యగును, జాతిపవము పూర్వ సూత్ర మునుండి యనువ రించుచుండ లిశుగ వీ 
నూ (త్రీమందలీ జాతి గవాణమువలన యశాకోపథమగుజేజేక కం మె నీ సూత్రేముే 
కు Sen నీధ్ధమగును, ఉదా __బె"దమేయో, (ఉద మేయస్వా 
పత్యం శ్రీ) స్యూత్రమున మనుష్యగహణము లేనిచో ఫక్షీజ్తాత్తి చాచకవగు 
విత తిరి శోబ్బముక ౦ కును జ్లీషము (1 పసన _కృమగును, 
ఈ గ్ర త్త ఊజుతః, 4.1.66. ఊజ్‌ , ఉరః (మనుష్యజూ తే; 
యోపధాత్‌ ) 
ఊశారాన్నా దయో ప ధాక్తునున్వకాత్‌ వాచినః 
త్ర్రీయాయాజ్‌ స్యాత్‌ | కర! పరు నాదిభో 3 
ణ్యః | స్య (ఒన్త్రీయామవ ప్రీ త్యాదిన్గా లుక్‌ |; అయో 
పధాల్కి_మ్‌। అధ్వర్యుః (చా) ఈ పాణిజాశేళ్చా' ర 
జ్ఞ్వాదీనా ముపసంఖ్యానన్‌। రజ్ఞ్యాచిపర్యూదా పాదు త 


898 శాముదీశరజాగ మము (నూ. ర్‌24 525 


వ్‌ వ్య ఏవ 1 అలాచ్యా | కర్కస్ధ్వా ! అనయో రీ 

కాన ల్వేషపి నోక్‌ ధాత్ఫోకతి a కదా శ్రశ్వ 
పతే. పేధ ఊబజః ఫలమ్‌! (పాణిజా లేస్తు కక వాకుః | 
రజ్ఞ్వాచేస్తు రజ్ఞాః | హూనుః ॥ 


52. [వాస్వోకారా కము యశారోపధ భిన్నమునగు మనుష్యజాతి 
ర్ట ba అ తు నయ . S 
వాచకముకంటె (గీదిచూన ఊ (జ్‌ (పశ్య యకుగును, ఉదా : __.కరూః 
(కరోరపత్యం వ్ర ఆపత్య (పక్య యా న్లమగుట చే కురుశబ్లము జాతి కార్యము 
వొంధును, కురుశబమున కపత్యారమున (పా పమగు సణ్‌ (పత్యయమును 
ది ల అవి 

నాధించి కురు నాదిభ్యోణ్యః *” 11.17) నూ చే, ఇ్య|పత్యయము 
వచ్చును, దానికి * న్ర్రీయామవర్పి” (11.176) నూ, చే, లుక్కగును, 
అధ్వర్యుః, (అధ్వమయ్య శాఖ నధ్యయన ము చేయు నాడుది చరణమగుటచే జాతి 
ఇ₹ార్యము నొందును. అమయోపధా త్తమ విశేషణమువలన నినట నూజు వారిత 
మగును, 


(వా రజ్ఞ్యాదిగణ పకితములనువిడి చి (పాణిఖిన్నములగు నుకారానన్హ 
జాలిచాచకముల కిం శే నూజు చెప్పదగును, * ఆరజ్ఞ్యాదీ నామ్‌ ౫ అనునది పర్యు 
దాసము. రజ్ఞ్వాడిభిన్నము, రజ్ఞ్యాది సద్భశమునని యము లభించును. ఇచటి 
- పాదృళ్య ముశారా కరూపమును (గహీంపదగును,. శాన రజ్వదిభిన్నము లుకొ 
: రాన్లములళే గావలయునను నరము లభించును, *“ అలాబూః*”ీ అను భాప్యోడా 
. హారెిణమువలన నీ వా ర్రికములోనికి “ఉతః” అనునది యనువ గ్లీంపదు, ఆలాభ్యా, 
(ఆలాబూ +. టా) సు (5 ర్కన్లూ +టా ఆలాబూ కర్క_నూ 
-కబ్బములు దీర శారా నములై నను, వీనికి తృతీయెక వచనాదులందు “నోడ్‌ 
want da 6 -1.175) (ఈజు, ధాతువు వీనియొక్క యణ్లుక ౦ మె పరము 

కస్సు మొదలగు విభకల కదాతేశషకము రాదు, స వై విహితమగు 
విభ ప్యదా త్త (పతిషేధము ఊజ్‌ విధానమునకు ఫలము, ఈ విషయమును 
నూచించుటకే (ప్రథమా ద్వితీయా విభ కృలనువిడిచి తృతీమైకవచన ముదావ్భత 
మయ్యెను, (ప్రాణిజాతి యగుటచే కృకవాపః, (కోడి అనుచోట నూజ్‌ 
వారింపబడును. మనుష్యుజాతి వచనము -గానందున పూర్వనూ తము చే గూడ 
నూజ రాదు. అరజ్వదీనామ నుపర్యుదానము చే రజ్వాదులన ఊజు నివృ త్ర 
జ rr) 

మగును, ఉదా £_._రజ్ఞుః, హను$ః, 


శి 525. చాహ్నూ న్తాత్సం జాయామ్‌, 41.67. - చాహ్వన్నాత్‌ , 
| ఈ Ey స 
సంజ్ఞాయ్లామ్‌ (ఈజ్‌ 


షో 


నియా మూజ్‌. స్యాత్‌ | భద్రబాహూః | 
సంజణాయాం కీమ్‌! వృ కే జ్ఞాప || ' 
= వాతి 


ర్‌2న్‌. బాహుళబ్ద మ న్హకు-దుళల (పాతిపదికముకం కు నంట యందు 
ఊజం వచ్చును, ఉదా:__భదవాహూ:.. (ఒక స్త్రీ! సంజ్ఞ), వృత్త! 
బాహు, (వృత బాహా యస్యా). గుండని ey యాడుది, " 
సంజ్ఞాయామ్‌, అను విశే వణముకలన వ 'ట నూజు వారిత మగును, 
* ర్‌.౮. పవోళ్ళ. 4 1-6 « పజోః చ (ఊక్‌ 
౧ 0 
పజ్షూూ; (వా శృళుకస్యోకారాశార లోపశ్చ | 
బాదూజ్‌ | ఫుంమయోగలక్కణస్య జ్రీపోఒపవావః। 
లిజ్జ విశ సరిభాషయా స్వావ 581 శ్వ శూః | 
ర్‌26, పజు శబముకంకు ఊజు వచ్చును. ఉదా:__పషూం (శాష్టు 
౧ ఎ (2) యగ 
లేనిది పజ్డు శబ్దము గుణవాభకమగుటవలన “ ఊజుకేక” (521) నూ, శే, 
నూజు, అపాప్త పమగుచుండ సీ న్యూతే మౌారంభింపబజెనని 'తెలియుశది. (వా 
శ్వకురస్య స్కీ ఆకు నర్భమున_ శ్వశుకళట్టముక ౦ మె నూజ్‌ - |ప్రత్యయమునుు, 
శకం శస యిభోేని యు శారమువషము, "కఫము చసెయుడు ఆ కారమునకును 


లోపముగూోడ చెప్పవగును. ఈ వచనము శ్వ కుర. శ్వుళక్వాం ” (912) అను 
నిర్లేశమువలన సును న్హయుకు బోడి 3 చునది యవూవ్వముణాదు. కావున 
తు ఆ కారమునకే బన్ను ఊరక (పక్యయము Ce జీషున 
కపవతాదవము, ఉదా: - శ్వ కూ. (తన భార్యకు తల్లి) “పొతిపదిక (గనాణే 
24 (గవాణమ్‌”? అను పరిఫభొపచే నూజ వ చ్చ క్నతూ శబ్బముకం కే సాంది 
(ప్రత్య యములగును. (పక్యయా గ నమగుట చే నొవత్నూతముచే గాని కృ ల 
స్తు గానంనువ కృ అ "స్యూత్రముచే గాని పరిక నం. లేనందున. 
పరిభాషవలన నే స్వాదులను క 


* 527. ఊహా త్తరపదాదౌప మ్యే, 41.69. ఊరూత్తర ప 
దార్‌, చ పమ్మ్యే (ఊజ్‌ 

ఉపమొనవాచి పూర్వపద మూరూ త్తరపదం 

యత్పాంతిపదిక ౦ తస్మాదూడ్‌ స్యాత్‌ 1 కరభోరూః ॥ 
ఫ27. ఉపమోయతే రం ఉపమా, (ఉపమౌనము, తద్భాను' 
జొపభ్యుక్‌. (సాదృశ్యము), చ 'పమ్యము (ఉపమానోప మేయ భావము 
గమ్యమానమగుచుండ నుపమేయవాచకమగు నూరుళేబ్ల ము _త్తరపదముగల (పాతి, 
పడికముకం కు నూజు వచ్చునని లు ముక ఊఉ త్తరపదమన సమాస చరమౌవ 
భవము, సూగ్యపదమన సమా సముయొక పూ ర్యావయవము, ఫ్లూర్య పడమున్న్మ 


400౮ కాముదీళరదాగనుమా (కూ. 525 


గాని యు ర్రీరేపదయుండదు గాన “యేన వినా యదనుపపన్నమ్‌ త్తే నాడీ 
స్య లే 'గ్రేజీనిని వికిచి యేదియుండవో, అది దానిచే నాక్షేపింపబడును,. 
ఆను న్యాయమువలన నూ(తమందలి యు త్రరపదము చే పూర్వపద దూకి ప్ప 
మగును, ఉ_త్తరపవ సాన్నిధ్యమువలన నా పూర్వపద ముపమౌన వాచక మే 
యగును. ఫలితార్థము :__ఉపమౌాన వాచకము పూర్వపదముగను, _ఉపమేయ 
చాచకమగు నూరుళ్వా ము త్తీవపదముగనుగల (ప్రాతీపదికముకం చ  ఊజ్‌ 
(ప్రత్యయము వచ్చును. ఊదా :__కరభోతా', (శర భానివోరూ యస్యా. 

మణిబంధమునుండి చిటికన వేలి వరకళల హా స స పార్ళషభాగము కరభ మన 
బడును, దీనితో సదృశమప తొడళలుగలదని క రభోయాళ యన కర్ణ ము, 


ఈ ర్రి2స, సంహిత శఫలతణవాదూ డే దేశ, 41-70. se 
శఫలతణవామాచేః! చ। (ఊరూ త్తరపదాత్‌ | జె 
పమ్యే) 

అనాపమ్యాగ్థం నూతమ్‌ | సంహితోళూః | 

నాన శఫోరూః। శఫా ఖురౌ, తావివ సంక్లిష్ట త్వా దు 

పచారాత్‌ | లతణళజ్రాదర్శ ఆద్యచ్‌ |; లకుశోరూః 1 

వామోరూః | (వా సహిత సహా భ్యాం చేతి వ కృళ్యమ్‌ | 

పీ కేన సవా సహిత ఊరూ యస్వాఃసౌా సహితో 

రూః। సహ తేఇతి సహొ ఊరూ యస్యాః సహూోరూః। 

యద్వా! విద్యచూనవచనస్య సవాళబ + fy ఊోగ్టోతిళ 

య (పతీిపాద నాయ (పయోగః ॥ 

528, 'సంహీిక్క శస, లక్షణ, వాము యివి పూర్వపదముగను, ఊరు 
కోబ ముర్తరపదముగనుగ ల (పాతిపదికముక కంటి ఉఊజు వచ్చును కు పమ్యము 
గమ్యమౌనము గానపుడు నూడ్‌ (ప్రక్యయముకొర క్రీ న్యూక్ర మారంభింపబడెను, 
ఉదా :_.సంహీతోరూాః, (నంహి తావూయా యస్యాః ఒకదానితో నొకటి 
గలనికొనిన తొడలుగలది. శఫోరూః, (శఫౌ ఊరూ యస్యా"). సంహితోరూ 
శభఫోరూ శబ్దములు సదూ నార కములు, శఫశబ్దము “శం క ఖురః పుమాన్‌ ౫ 
అని యమరకోశమున నపుంసక లిజ్ఞ ముగ జెప్పబకీనను, * నా ఖులరే ౫ వాదీనాం 
మూలే విటపీనామపీ *” అను హేమచం[ద్రకోళమున పులిజ్హముగ జెప్పబడుటచే 
నిచట *ళఫా* అనుట దోషము గాదు. శోసములన పశువుల చెక్కులు, ఇవి 
యూోకువులగుట (ప్రక్యతవిుద మెన నూరువులు డెక్క_లవలె గలనీయుండుట చే 
నారోసికమగు కఫక్వముకలవేను నర్థము నిర్దప్పమగును, సమొౌస ముపమొనోప 
మీము భావవోధకము కానందున వోర్వనూ,తిమునక (బా ప్రిలేదు. లక్షణోరూః, 
(తక ఊమా యస్యాః), 6 లక్షణయు క్షములగు తొడలుగల యాడుది *, 
ఇటీట్‌ త తక్షుణళస్ణము ల ఆర్భ ఆదిఫ్యోజ-చ్‌ 5] (5-2.127) న్యూ చ్చే. మకుబడ్డ్‌ 


నూ, 528, 529, 580] (స్త్రీ (ప్రత్యయ (ప్రకరణము 401 


మున విహితమగు అయ్‌ (పత్యయా _నముగాని మౌర్డ వాది గుణప ర్యాయను గాదు, 
వామోరూః, (వామా ఊరూ యస్యాః, సుందరములగు శొడలుగలది. (చా 
సహీత్క, సహా, యివి వూర్వ్ణపదముగను ఊరుళద్ద ము త్తరపదమునుగుల ధ్‌ 
పదికముకం చెను ఊజు చెప్పదగును. ఉదా :.._సహీతోరూః. (నహీ 
ఊరూ యస్యాః), సహిత ళబ్దమునకు పొతముతో గూడినవని యర్థము. సుంద 
రములగు తొడలఃగల యాడుదని యరము ఫలితమగును, సపగోరూ!్‌ (సహీలే 
ఇత్తి = సహా రతియందలి (శ్రమను "సహీించునవి. సహా ఊహా యస్యా”), 
లేక విద్యమానవా-చ కమగు సవాళబ్దముగల బహు వీపీ, (సవా = విద్యమౌానా, 
ఊరూ యస్యాః, ఊరువులందలి సొన్స ర్యాతీళయమును బోధింప నిటి (పయో 
గము చేయబడును. 

* 529, సంజ్ఞాయామ్‌, 41.72 (కదుకమణాల్ళోః, ఊక్‌) 


కదుకమణ్గలోః సంజ్ఞాయాం నయా 
మూజ్‌ స్యాత్‌ | కదూః | కమగణ్గలూః | సంజ్ఞాయాం 


కిన్‌ | కదుః | కమక్లులుః | అచ్శన్టోర్భం వచనమ i 


520, క ద్రుకమణలు శబ్దములకు సరద కందు ఊోజు వచ్చును, క (దూః. 
(నాగమాత క పేరు, కమణ్జలూః, (మృగవిశేప, వాచకము. సంద్రం 
దనుటవలన కదు కమణ్దలుః అను (సంజ్ఞ గాని) చోటులందు ఊజు 
వారితమగును. ఛందస్సునందు * క్యద్రుకమణల్యో ళ్ళన్లని * (41.72) నూ. చే 
నూజు నిద్ధమగును, గాన నీ నూతేము లోకమున నూజ్‌ (ప్రత్యయ విధానము 
శొజుకగునని (గహించునదిం 


* పల్ర0. శాక్జర వాద్యజో జీన్‌, 4_1_78. శార్ణరవాది, ఆ 
ఇఖ జీన్‌, (అతః జాతేలి. 
కార రచాజేరణో యో౭_శార స దనాచ్చ 
జాతీవాచినో జీన్‌ స్యాత్‌ | కార్గరవీ | చెక్‌! జూ తేరిత్య 
నువృ త్త త్తే ప్రంయో- జీచేవ 1 నృనరయోర్వ ద్ధి శ్చే 
తి గణసూ(ర్రం | నారీ ॥ 


$ శార్డ రవ, కాపటవ, గౌగ్గలవ, [(బాహ్మణ, గొతమ, కామణలేయ, బ్రాహ్మణ 
a ఆ 
కృబేయ, ఆతథేయ, ఆనిథేయ, ఆశోకేయ, వాత్స్యాయన, మౌజ్టాయన, కైక వేయ, 
కావ్య, శె బ్య, ఏవొ, పర్యేహి, ఆశ్కరథ్య, బొదపాన, అరాల, చర్తాల, వతణ్ల, భోగవద 
గౌరమతోః సంజ్ఞాయాం ఘటాదిషు నిత్యం (హస్వార్ధ మ్‌ నృనరయోర్వ్రృద్ధిళ్న, పుత్ర, 
ఖతి శార్డ రవాదిః ॥ 
గ 


CD | 


402 కాముదీశకరదడాగమము (నూ 530, 681 


ర్‌ి శార్తర వాది, అనునది లు ప్త ప పజ్బుమ్యు స్ప నము, అభి; అనునది 
వష్ట్యు న్షము, ఇదె అకారమునకు విశేషణము. శాస్టర వాది గణిపఠిత ములగు జూతి 
వాచకముల కం కును, అజ్‌ (ప్రత్యయముయొక్క_ అకార మ న్గమందుగల జాతి 
చాచకము స. జీన్‌ (ప్రత్యయము వచ్చును. ఊదా: _శార్షకవీ, (శృంగ 
రోరపత్యం | స్తీ స్ట్‌! శార్టరవ, అనునది ఎప స నణ్‌ (ప్రత్యయా న ol 
క న. 7 నూ, జ్య (పొ పమగు జీఫును బాధించి జారిలక్షణ ోేకీషు 
GE ఎరు చన, దీనిని బాధించి జీను వచ్చును. స్వరభేదము ఫలము, బెదీ, 
(విదస్యాపత్యం స్త్రీ స్రీ), చెద, అనునది అజ నము, జాతిలమ్‌ణ జీషును బాధించి 
జీను వచ్చును. హే, ఆనుదాని ననుశ్ఫ త్ర తె చేయుటవలన పుంయోగమం దీ 
సూత్రము (ప్రవర్షించదు, గాన పుంయోగ మున ప్రంయోగ లశ్షణ జీ షే పే (ప్రవ _ర్దిం 
చును. +! శాక్షరవ : ఫ్‌ re 66 బివ ష్య అ ఆను నర్గములందు (క మముగ 
శారరవీ, బెదీ, అను రూపములగును. స్వర భేదము ఫలము. గణసూ త్రము :___ 
నృవరళబ్దములక ౦ కె జీన్‌ (ప్రత్యయము వాని యాద్యచ్చునక వృద్ధి యునగును. 
నృశబ్బమునక “* బున్నేభ్యః” (807) నూ. చే జీపును నరళబ్దమునన జాతి 
లక్షణ జీషును, (ప్రా ప్తమగుచుండ వీనిని బాధించుటకునుు వృదిని విధించుటక 
సీ నూరే మౌరంభింపప డెను, రెండింటికి నుదావహారణము, హార్‌ (నృ + ఈ, 
వృద్ధి). నర+ ఈ. లక్యానుసారి వ్యాఖ్యానమువలన "మొదటి యకారమున'ే 
వృద్ది, నారీ, 

వివ ;__ అలో న్యపరిభావ చే నరళబ్దమును తుది యకారమున శే వది 

ష్‌ పమగుచున న్నది. కాని చూపబోవు గణన్యూత్ర వ్యాఖ్యాన నము ననుచకింపీ 
న వచ్చును. గణనూత వ్యాఖ్యానము £__నరస్య + అః = 
కః। పరరూపము నాచ, నరళ్ళ్చ = నృనకా। తయోః = నృనరయోః 1 
. ఆశార |ప్రశేష సామర్ణ మువలన నిచట నలో_న్య పరిభాష (ప్రవ ర్లింపద్బు 
ఆన్య్యా౭_ కారమునకు వృద్ది 'వచ్చినచో (ప్రకేషము వ వ్యర్థ మగును. కావున నాద్య 
చ్చునకు వది యగునను సమ ఫలితమగును. 

చ 581. యజకశ్నాచ్‌ . 41.74. యజః। 'బావ్‌ | యజనాత్‌. 
ఒస్ర్రీయాం వావ్‌ స్యాత్‌ 1 యజఇతి ఇ్యుజ్‌. ప్యుజోస్సా 
మౌొన్య[గహాణమ్‌ | ఆమ్బష్ట్యా | కారీషగన్యా (వా 
పాద్యబక్నావ్‌ వాచ్యః | పాతిమాస్యా |] 

5లి1, యజ్‌ ప్రత్యయా_న్త్నమగ _(పాతిపదికముకంళి శీ లిబ్బమున 

చాఫు' (ఆ) వచ్చును. యజ్‌ పదము ఇ్యుజ్‌ మ్యజ్జులకు బోధకము, అమృషా 
(ఆశ్చుర్థ సవ్యం సీ స్త్రీ) అమృస్థ శబ్దమున కప ప త్యార్ధము * వృష్దేత్కోసల 99 
(41.1171) నూ. చే, ల్‌ (ప్రత్యయము విధింపబ'డేను, అన్నువ్ణ్య. దీనికం శు 
ఇవాఫుం vir (కరీవ స్యేవ నంధోయస్య = కరీపగంధిః క 


నూ. $82, 589, 584] స్తీ (ప్రత్యయ (ప్రకరణము 408 


పక్యం శ్ర) కారీమగన్ల స్ట్‌్తేము హ్యజ స్త నము, (వా సుశారముకం టి పరమగు 
యక్‌ (పకత్య యను న్స నమరీదు* ల sho ంజు చాప్ర చెప్పదగును. పౌతి 
మాసా. (వూతిమాష స్యాపక్యం హ్రీ వూతిచూష శబ్దము గర్హాదిగణము 
లోనిదగుట చే యజ్ఞ శమగును.. ఇడి “ యజఖళ్చ *” సూ త్రము" 'విహితమగు 
జీఫఘున క పవాదము,. 


* సీవ్రీ2, ఆవట్యాచ్చు. 4_1_75. 
ఆవట్యాత్‌ | చ । (బావ్‌ అస్మాచ్చావ్‌. స్యాత్‌ । 
యఖ క్నేతిజీపో౭పవాదః | ఆవటకబ్లో గర్హాదిః ! ఆవట్యా | 
స్‌తె2ై, ఆవట్యళబ్దముక ౦కు చాపు వచ్చును. *యళుళ్ళుి నూ, చే, 


విధింపబడు జీపున కపవాదము, అవట టళ బ్రము Stes నానట్య 


శబ్దము యజ న్తము. ఊదా :___అవట్యాం (అవటస్యా2ఒ-_పత్యం శ్ర 


* నిర్రిల్రె. ల కాం 4.1.76. 
ఆపః ఎనుసమా పే రధికారో౭.యమ్‌ ॥ 


558. ఇచటనుండిి ఐదవ యధ్యాయము తుదివరక తేది తాః, అనునది 
యధికృతే మగును. ? 

__తదితాం అనుచోట బహువచనము న్యూత్రముల చే ఏహితము 
లగు (పత్యయముల చేగాక వార్దికములచే చెప్పబడు (పక్యేయములనుగూడ 
సంగహించుటకని తెలియునది. _ తేభ్యః = (ప్రయోగేభ్యః ((ప్రయోగముల 
కొఆకు హీతాః (హితములెనవ్సి తద్షితాః అను అస్వర్స్‌ లాభ ముకొలకో మహో 
సంజ్ఞాకరణము, దీనివలన నీ వ (పళ్వ్యియములు (ప్రయోగము ననుసరించియే 
వచ్చుననునర్థము లభించును. 


* 581. యూన స్ప్‌ః. 4_1_77. యూనః। తిః | 


యువన్‌ శబా తి త్త్‌ ప్రత్యయః స్యాత్సచ తదిత: | 
లిబ్హవిశిష్ట పరిభావయా నీచే తది తాధికార ఊ ia. ॥ 
యువతి! అనుపసర ర్హ నాది ల్యేవ। బవహావో కప య 
స్యాం సౌ బహుయువా॥ యువతీతి తు యాతేః క త్ర 
నాత్‌ జీపి బోధ్యమ్‌! ఇతి స్త్రీ (పత్యయాః ॥ 
రీతి. యువన్‌ శబ్బముకం కు “త్రి? ప్రత్యయము వచ్చును, ఆది భదితె 
ప కమగును. *; బున్నేభ్యః నూ, చే |ప్రాప్పమగు జీఫున కప 
తిప్రక్యయము తదతమపట చే తేద నము (ప్రాతిపదికము గాన ల్‌ ర్య 
లగును, ఇదియే యో నూత్రములోనికి తద్ది తాధి కారమునప ఫలము, కాని క్‌ 


404 కాముదీళశరదాగమము (నూ, 584 


విశిస్త పరిభాషవలనే స్వాదులు వచ్చును గాన కర కారకా ర యుగ కిచట 
పం మృగ్యము, కాన తరు వాతనుండు నూ[తములలో-ే యధికారమున వ 
ఫలమును జూడవలయును. ఉడా !___యువతిః, (యువన్‌ + లి. * స్వాదిష్వ 
సర్వనామస్థా నే” (281) నూ. చే పూర ము పదమగుటవలన “నలోపః 
పాతి” (287) నూ. చే నలోపము, ఈ నూ త్రములోనికిని “ ఆనుపసర్ణ 
నాత్‌ * అనునవి యధికృతమగును. కాన బహుయువా, (బవావో యుచానో 
యస్యాం) అనుచోట యువన్‌ ళబ్బ ముప పసర్గనము గాన “తి? (ప్రత్యయము 
చారితేనుగును. * యాతి = మి శ్రీకరోతి పత్యా?” అను య్‌ యు ధాతు 
వునకు కతృ (పక్యయమయును చేనీన యువత్‌ అని యగును, ళతృ (ప్రత్యయము 
గి కగుపచే * ఊగికళ్చ”” (రి నూ. చే, జీపు కథ. ఇట్లు * యువతీ”! 
అను రాపముగూడ నీనమభము, కావున * యువతీకర నిర్మథితమ్‌ *” మొదలగు 
(పయోగములును, సాధువులగునని (గహించునది. 


స్రీ (ప్రత్యయ (ప్రకరణము ముగి సెను. 


గద్య మ్మా | శ్రీశ్రీ పూష వాడ్వంళ పయఃపారావారరాకా సుధాకరు 

లును ననికర సాధారణ (పతి భావిశేష వినిర్హిత గీప్పుతులును సకల కలా 
పరిపోపషుకులు నగు, (శ్రీ శ్రీ శీ విజయనగరే సంస్త్టానాధీక్వర రాజాధి రాజ 
(శీ విజయ రామ గజపతి మహా రాజవన్య త గిమౌను:డును, కళా పపూర్దు 
లును వివదభిమోా' నులును, వదా న్యావతేంసులు నగు కి శ్రీ | జయఫురే 
సం స్టానాధిశ్వ ర రాజాధిరాజ శ్రీ వికమ చేవవర్శ్మ మహా రావో త్తముల యసా 
ధారణ కపటం పాతుండును, విన్న త్సార్యభ* మ శ్రీ చేజు_ ట్ర్‌ సుబ్బరాయ, 
నుదధీమణో (పసాదాసాదిత విద్యాసమజ్బీకు డును, (శ్రీమదప్పల్ల వంశ పయోనిధి 
భీత కీర ణులును, [శీ ఖాశింకోట War విద్యాంసులును, అద్వైత 
జేదా న నెం త్ర లు సక్రత్ర హరి నామస్మరణ పరివూతా _న్షరజులును 
శ్రీ బోలా త్రీపుకసునరీ " ప్రసాదాసాడితాఖాధీ వై భ వులును, 'అకున తీ సమాన 
(శ చేజ) ,-మామ్నూ సమజ్లీత వామభాగులు బ్‌ సో మేళ్ళ ర we త్రుల శారి 
కాతృజు (డును, యజు న్వేదాధ్యయన సంపన్నులున్కు  సౌజన సేధులును, 
శ్రీ చాలా త్రిపురసున్దరీ (ప్రసాదపాతులు నగు భవానీశజ్య ర్క [శ్రీ రామ, 
కా మేళ్య్వర శర్ములకు (పియసోదరుండును, శీ మేధా lms ర్తి (పసాొదోప 
లబ ప్రజ్ఞా పరిక లికు(డును, వ్యాకరణాలజ్కా_ర విద్యా ప్రవీణుడు నగు, 


జోగ న్న ఛా స్త్రి చే విరచికంబగు వైయాకరణ నిద్ధాన్స కౌముదీ. ళరదా 
గమమున (నన భాగము సంపూర్ణము, శ్రీః (శ్రీః (శ్రీః 


రా 


థ్రీః 
శుభమస్తు. 
వైయాకరణసిద్దా న్రకౌముదీశరదాగమము 
(పూర్వార్ణము _ ద్వితీయభాగము) 


1. శో॥ యస్యాను(గ్రహతో లోకః (పధితశముషీ(శ్రియా। 
భ్రీమేధాదక్షిణామూ ర్తిం తం నమామీ స్ట సిద్ధయే॥ 


2 శో నొడూరువంశామ్సు ధి శీతభానుమ్‌ 
దిగ నవి శ్రా నయశోవిభూషితమ్‌ | 
స్మరామి తం కాబికసార్వభౌమమ్‌ 

(a) 
గురుం సదా వేజ్బిటశా స్రీవర్యమ్‌॥ 


తెలి 


తాతాన్వయామ్చాధికలానిధిం తమ్‌ 
శ్రీసుబ్బరాయాఖ్య సుధీశ్వరం గురుమ్‌। 
కల్యాసపూర్ణం సుయశోభిరామమ్‌ 
నమామ్యహం దేశికచ్శకవ రినమ్‌॥ 


తే 


అప్పల్ల వంశజలధిసోమం సోమేశళా స్త్రిణమ్‌ 
వేజ్య.మారాజరుచిరం వనే మత్చితరం సదా॥ 
oN య 


గ్‌ శో రాజకీయవిల సద్గుణ సాన్ట్రః 
పూషవాడ్వి జయరామగజేస్ట్రః 1 
శ్రీచిరాయురతుల( పతి భాభిః 
పర్థతామవిత సజ్జిత చన్చ$॥ 


కొమదీశరదాగమము 


శో చేజీయతాం విక్రమసార్వభౌనుః 
కల్ప(దుకుల్య శ్రితనన్గనో ఒయమ్‌। 
అనల్పకీ ర్యా ధవలీకృతాశః 
కలానిధిశ్శీజయపట్రజేస్ట్రః॥ 


శో విద్యానగర గీర్వాణకలాశాలే నియోజిక | 
(వధానాధ్యాపకస్టానే ఒలజ్కార పతశా ప్ర యోః॥ 

శో జోగన్న శా ప్ర థిఖాాతనామా రాజేశ్వరీ ప్రియః। 
పాణిన్యాదిమునీన్న త్వా శబ్దశాస్ర్ర ప్రవ ర్హకాన్‌॥ 


శో శద్దశా స్ర్ర బుభుత్సూ నాం కుర్వేఒహముపకారకమ్‌। 
వె యాకర ణసిద్ధాస్తకొ ముదీశర దాగమమ్‌ ॥ 


శో పద క్రేకమహా మే ఘెక్ళ న్నే యం దె కితీ కృతిః। 
౧? ™ కం కా 


చకొసు కౌముదీదానీం శర దాగమసజ్గకా॥ 


15, విభక్ష్యర్థ ప్రకరణము 


అవతారిక :_ఫ్వొజసమౌట్‌ (184% స్యూతముచ్చే బ్య నాది న్వపాతి 
పదికములకంటు స్వాదులు విధింపబడినవి. వానికర్థవిశేషమందు వ్యవస్థను (పద 
ర్మింపవీ(ప్రకరణమారంభింపబడినది, 


585, (ప్రాతిపదికార్థలిజ్ఞపరిమాణవచనమా (కే (వథమా. 
2.8.46, (పాతిపదికార్డ ees మాకే (పథమా। 


నియతో పస్టితికః (ప్రాతిపదికార్గః। మా (త్రకద్దిస్య (వత్యేకం 
యోగః। (పాతి వదికార్థమా శ్రే లిజ్లమా(శ్రాద్యోధిక్యే సంఖ్యా 
మాతే చ [పథమా స్వర్‌; ఉచె చైఎ!! నీచై xt కృష్ణః। 
గ్రీః। జ్ఞానమ్‌! అలిజ్షా వియతలిజ్లాళ్ళ ప్రాతివదికార్థమా త్ర 
ఇత్యస్యోదా హరణమ్‌। అనియత్రలిజ్లాస్లు లిజమ్మాకోఒధిక్య 
స్య।తటః।తటీ॥ తటమ్‌। పరిమాణ మాతే, (దోణో వీహిః। 
(దోణరూపం యత్సరిమాణం తత్పరిచ్చిన్నో (వీహిరిత్యర్థః। 
(సత్యయార్ధె పరిమొజణే క రసం. పిశే 
షణమ్‌। పత్యయార్ధస్తు పరిచ్చేదలీపరిచ్చేదకభా చేన దీహౌ 
విశేషణమితి విపేకః వచనంసంక్యా! ఏకః। ద్వౌఃబహవః। 
ఇహో కార్దత్వాద్విభ శక్రేర_పాపొ వచనమ్‌॥ 


ర్‌ ర. (పాతి వదికార్థ, లిజ్ల, పరిమాణ, వచన, పదములకు ద్వన్వ్వ్రము. 
(ప్రాతిషదికార్దలిజ్ఞపరిమాణవచీనా న్యేవ = _(ప్రాతిపదికార్థలిజ్ఞపరిమాణ ళన 
మా(త్రమ్‌, అనిమయూరవ్యంసకొదిసమాసము, మా(క్రీవదేము ద్వన్హ్వాన్త bees 
కూయమాణమగుటచే దంద్వముననున్న పదములతో |ప్రశే శ్రకముగ నన్వయించుషు. 
కాన సూ్నూతమందు నాల్గువాక్యములేర్సడును, (1) (పాతిపదికముకంటె, ప్రాతిపది 
కార్థమునందే (పథమావీభ క్రి క్రి (ను_బా_జన్‌) యగును. _ ఉచ్చారితమగునే ప్రాతి 
వదేకముచే నేయర్దము నియతముగ బోధితమగునో యది (ప్రాత పదికార్థమనదిడును, 
శక్యార్ధమనిఫలితమగును. కొన్ని చోటులందు స్వార్థ దవకములు ((వవ్నశ్రి 
విమి త్తీతద్యశయములు, ) మరి కొన్ని చోటుల, లిబ్ల ముతో గూడిన స్వార్థ! దవ ము 
లను శక్యములగుమ. మా త్రశల్ద మునకవధా రణమర్దము. (2) కిజ్లమన స్త్రీ శ్రదకము. 
లిజ్లమ్యాతే, అనుదానికి, లిగ్గమం దే(వ్రథమ యవీయరమగును కావి; ర్థ్రవ్యము 
'లఘ''విడిశ శేవల్లలిళ్లమెచటను భాపీంననందున' "స్వార్థ దవ్యమలకల న పథికమగ్గా 


| కొమదీశరదాగమమ ER 


లీజముమా(త'మే భాసించుగపుడు | ప్రథమవచ్చునని యర్జము చేయవలయును, 
(శ ఇచట పరిమాణ శబ్దము కోశమున చెప్పబడిన దోణము (నాల్లుకుంచములు) 
మొదలగువానినేగాక ఉన్మానము,. ఆయామము, మొదలగుపరిచ్చేదకము లన్ని టిని 
బోధించును. పూర్వమువలెనే పరిమాణము మా(త్రమదికమెనపుడు (పథమయగు 
నని యర్లము. (4) వచనమననేకత్వాదికమగుసంఖ్య. సంఖాామా(తమందు 
(పథమయగును. [కమముగనుదాహరణములు :_ (1) [,పథమవాక్యమునకు 
లిజ్షశూన్యములగు నవ్యయ ములు, నియతలిజ్లములగు (ఏక కలిజ్ఞములు) కృష్ణాది 
శబ్చిములు నుదాహరణ ములు, ఉచైైః. నీవై 1. ఇవి సుద సములినుటవలన పద 


నం జ్ఞకములగును. పదత్వముచే, ఉర్వెన్‌, ఇత్యాదులలోని. సకారమునకు రుత్వ 
విసర్గములగును, కృష్ణః. ఈశబ్లము నీలవర్లబోధకమగునపుడనియత లిజ్లక మైనను, 
శ్రీకృష్ణునిబో ధించునపుడు నియ తలిజ'మే యగుటచే పథమవాక్యమునకుదా హరణ 
మగును, కృష్ణశబ్రిముచే, స్వార్ధము = కృష్ణత్వము, (పవృ త్రినిమి త్రము, లేక 
విశేషణము," (ద్రవ్యము, = "కృస్ణత్వమను,పవృ శ్రి త్రినిమి త్రమున కాశ్రయమైన 
కృష్ణుడు, లిజ్లము= పుం న్వము, యీమూడును నియతో పస్టీతము లగుటవలన "వివి 
(ప్రాతిపదికార్థములగును.. ఇస్తే (్రీః, అనుచోట స్త్రీలిబ్లము, జ్రానమ్‌ అనుచోట 
నపుంసకలిజ్జమును వియ తో పస్టితికము. (2) నియతీలిజ్ఞకములు గానట్టి తటాది 
శబ్దములు ' ద్వి తీయనాక్యమునకేదాహ రణ ములు. తటః, తేటీ, తటమ్‌, “తబకబ్దము 
మూడులిజ్ఞములు గలదగుటచే నేలిజ్లము, నియతో పస్టితముగాక పాక్షికో పస్టితమే 
యగును, కాన (సథమవాక్యమునకిది యదాహరణము గాదు. 


(క “దోణో వీహిః” మొదలగువాక్యములలోని (దోణాదులు తృతీయ 
వాక్యమునకుదాహరణము. (ద్రోణమనువరిమాణముచే కొలవబడిన ధాన్యమని 
యావాక్యమునకర్గము. (దోణాదిశబ్దములకు (ప్రథమవాక్య ముచేతనే (ప్రథమావిభ క్తి 
సిద్దమగును గానిలోకమందనుభవ పీద్ద'ై న వాక్యార్థబోధ సిద్ధించుటకై, (వక్యేకముగ 
పరిమాణమందు థమ విధింపదిడెను. ఇచట * పాతి పపేకార్థమందే (సపత్యయము 
నిధింపబిడిన, పరిమాణముగూడ (పాతి పదికార్ణమేయగును. (పొతిపదికా ర్ధములకు 
(నామార్ధములకు) అభేద సంబస్థముచేతనే యన్వయమని నియమము "గలదు. 
“నీఅముత్సలమ్‌” ఇత్యాదులందు సీలమునకునుత్సబమునకును, నీలాఒభిన్న 
ముత్సలమ్‌, అనునభేదాన్వయము క్ష క ప్రమెయున్నది. కావన నిస్తే, (దోజో వీపాః 
అను . వాక్యమునకును, “దోజాఒభిన్నో(వీహిః” అనియేబోధ కలుగవలసి 
వచ్చును, ఇచట నీవిధమగున భేదాన్వయము లోకమున బాధితము. _దోణ మునకును, 
(వీహికిని భేదనంబస్థము (పరిచ్చేద్యపరిచ్చేదకభ్లావము) చేతనే యవ్వ్యయమిష్షము. 
సరమాణమందు (వథమావిధానమ చేసిన, .ని మమా2.విగుద్దమునిష్టమునగు' “బోధ. 
సిద్ధించును. నకృత్యర్హమగు[దోణము _సత్యయార్థమగు పరీమాణమందభేదసందిస్థ 
'మలే మికేసణనుగును. . ప్రకృతి దత్వయార్థమలకభే ద సంబిస్థమా నే నవ్వ యమ, 
చేవకార్థకక్థిత్ట వ్రక్యయ్యాన్న వ్రమణగ్కు బూ) నకి ములగ్ల (వ్రషిద్ధమ్రైయన్నది.ఇన్ట్రో 


సూ, 685% విభ క్యర్ణ(పకరణము 5 


దేవతాఅస్య అనునర్లమన నిందశబ్దముకంిటె అణ్‌(పత్యయమును చేసిన బన్షరి 
మనురూఫమగును. ఇని శగ్లారమిం, దుడు. ఆణ్‌ _పత్గాయాక్షము దేవత. ఈ రెండిటికి 
నభేదాన్వయమువలన, ఇన 0౬భిన్నమగు దేవ కగలదనునర్గముల భించును, ఇట్లు 
ప్రక్సోతమునస్రకృత్యగవిశే షితమగుపరిమాణము (పత్యయార్లముగాని ప్రాతి పదికొర్లము 
(నామార్గము?' గానందున నిది, [వీహిపదాక్షములో నికి భేదసంబగ్గముచే ననగా 
పరిచ్చేద్గపరిచ్చేదకభావమాచే నక్వయించును. ఈ రెండును నామౌర్రములు గానం 
దున పూర్వో క కనియమమునకు విరోధములేదు. పరిచ్చేద(ములు (కొలవబడునవి! 
Se పరిచ్చేదకము (కొలుచుటకు సాదనమాి | as వీనికి గలసంబక'మే 

రిచ్చేద్యపరిచ శ్చేదకథావము, ఇటిబోధ లోకనున నజాధితము నగును. (౧ ఏకః. 
న్‌. బహవః, ఇవి చతుర్లవా" మునకుదాహరణములు. ఏకాదిశబ్రముచే నేకళ్వాది 
సంఖ్య చెప్పబడుచున్నందున, " ఉకార్తానామ(పయోగః” (ఒకయరముమ బోధింప 
నొక శద్దిమ్మ్శుపయు కమెయుండ తిరుగనాయర్లమునే టోరించు పేరొకళబమునకు 
పయోగముండరాదు.) అను నా?యముచే సం కా బో ధకమగు[ పథమ జపా ప్ల 
మగును. సంఖ$యందు (పథమానిధానమున్నచో విధానసామర్హ్శమువలన నంభా 
వాచకములగు, ఏకాదిశబములకం'అను, సంథాజోధకమగు (పథమ సిగమగును. 
(వథమాగ్వి తీయాదిశబ్రము లేడును సుహులయొక).. (తికములను (సు, జా జన్‌ 
ఇత్యాదులు) బోధించునని యీ వరలో చెప్పబడెను. 


వివరణము: పాతి వదికాగ్రము, ఏకము, ద్వికము, (త్రికము, కం 
పజ్బాకము అను పక్షములు వ్యవహారముననున్న వి, వినిస్వరూపమెగ్గి యివి యెవరి 
కభిమతములను[పశ్నకు సమాధానమిది. స్వార్హము (జాతి, (షవృ “త్రినిమి తము 
(దవ్యము (వూ క. 1పవృ త్తి నిమి త్రమున క్యాశయమ) లిజ్లము (స్రీ శ్వాదకము) 
సంఖ? (ఏకళ్వాది కారకము (క 'రృతాందిి యీయైదునుశల్షిమువలనభాసించును, 
వీనిలో స్వార్థ మేగాని (దవ్య'మే గాని (పాతిపదికార్థమ, యతరములు (వత్యయార్ష 
ములనునది "పధమపక్షము. స్వాగ,దన్యమాలు రండును (పాతిపతికార్లమనునది 
ద్వితీయపక్షము, కొందరువై యాకరణులు పీనినంగీకరించిరి. రిజమతోగల్ళి 
,మూడును 1పాతిపదికార్లము, 'టాబాదులు ద్యోతకములనునది తృతీయము. ఇది' వృత్తి 
కారసమ్మతము. సంఖ్యతో గూడిననాల్లును (పాతిపదికార్థము, కారకముమా(త్రోము 
విభ_క్ష్యర్థమనునది చతుర్ధము. ఇది తతో పస పదమనుస్మూతమున కై యటువిచే నిరూ 
పితమయ్యెను. కారకముతోగల్పి అయిదును (పాతపదికార్థముల్సే 1పత్యయములు 
ద్యోతకములు. కావుననే దధి,మధు,ఇత్యాదులందు. విభ క్యాదులు లేకున్న భవి భాసిం 
చుచున్న వనునది పంచమము. ఈ పక్షము భాష్యకారసమ్మతము. ఈపక్షములన్నియు 
సరూవస్తూక్రభాష్యముననిరూపితములగుటచే (సమితములే యని (గహించునది, 


శ్ర. సంజోధనే చ. 28-47. సంబోధనే,. చ, (డ్రకమా.) 
ఇహ చథమా స్యాత్‌ హీరాముః 


ర్ట కొముదీశరదాగముమను (సూ. B87 


508. తనకభిముఖువిగాజే సికొనుటకనుకూ లమగువ్యాపారము సంబోధన 
నునబడును. నంబోధనమందువ ర్హమానమగు (ప్రాతిపదికముకంి (పథమ 
వచ్చును, హేరామ. (రామ+ను) సంబుద్దిలో సము. 


వివరణము :._ పూర్యసూ(త్రమందు మా్యతకద్దముండుటచే, సంబోధన 
రూపమగు నర్దమధికముగనుండున పుడు పూర్వసూ(త్రమ్మపా ప్ప పమగుచుండ నీ 
సూతమారభింప బడెను, ఈసంబోధనము (పకృత్యర్థమును గురించి విశేష్యము, 
కియనుగురించి విశేషణ మునగును. “రామమాంపాహీ" ఇచట రామసంబింధి 
సంబోధన విషము, మళ కారకము నగు రక్షణమని శాబ్దటో ధకల్లును, 


ఇది (ప్రథమావిభ క్రీ 
587. కారకే. 1-4-28. 
ఇక్యధికృత్య॥ 
గ$7, ఇది యధికారసూూ తము. 


వివరణము :-_ కారే, అనుచోట సప్తమి (పథమార్థకమగుటచే కారక 
మనియేయర్థము, ఈయ ధికారమువలన ముందసూత్రన అందు 'వాక్యభేదమునుచేసి 
కారకస ంజ్జవిధింపబిడును. ఎట్టన = * ధువమపాయేఒపాదానంం. (519) 
అనుసూక్రీమున “(ధువమపాయే” అనున దొకవాక్యము. అపాయము (విశేషము) 
గల్లునపుడు (ధువము (అవధిభూతము) కారక సంజ్ఞ్లగలదగునని యర్థము. 
“అపాదానం" అనునది రెండనవాక్య ము, పూర్వవాక్యము, కారక(గహ ణమునను 
వృ_త్రములగును. (ధువము, కారకసంజ్ఞగలదై యపాదాన సంజకమగునని యర్థము. 
ఇళ్లే తక్కిన సూ[తమలందునూహించునది. 'అపాదానాదులకు హెరకసంజ్ఞయుండుట 
వలన స్వరము మొదలగునవి ఫలమగును. కియలోనన్వయించునది “కారకమన 
బడును. కర్త, కర్మ, సం్యపదానము మొదలగునవి కౌరకములు. (పథమగూడ 
కియలో వన్వయించునచే గావుననదియు కారకమగును. సంబన్ధారకమగుషష్టి 
క్క అర్థము (క్రియతో నన్వయించనందున నదిమ్యాతము కారకీమీగానేరదు. 
అని దీక్షి కాదులయాశయము. 


588, క ర్రురీప్సితతమం .. కర్మ. 1-449. కర్తః, ఈప్పిత 
తమమ్‌, కర్మ! 
కర్తుః (కియయా ఆప్త మిష్టకమం కారకం కర్యసంజ్ఞం 
స్యాత్‌ ॥ కర్తుఃకిమ్‌। మాసేష్వశ్వం బధ్నాతి! కర్మణఈప్పి 
తామాషా నతుక ర్రుః। తమబ్‌(గహణంకిమ్‌। పయసా ఓద 
నం భుజ్సే-! కర్మేత్యనువృకా పునఃకర్మ్యగహణమాధారని 
వృత్ట్యర్థమ్‌। అన్యథా గేహం (సవిళళ్‌ త్య శ్రైవ స్యాత్‌ ॥ 


br wea | షష 
సూ. 689] విభ క్ష్యర్ద్యపకరణముి 


రశ, కర్తుః, అనుచోట షష్ట్యర్థముకర్ధ. కర్తచే అవి యర్థము. 
“ఈప్పితతమమ్‌” (ఆప్పు మిష్టతమమ్‌) అనుపదమునకు, పొందుటకు మిక్కీలి 
యిష్టమెనదని యర్థము. ఆప్ల్‌ధాతువుప్రకృతిగగల  ఇచ్చ్భార్థకమగునన్‌ (ప్రత్య 
యా న్నముకం'టి కర్మార్ధమున “క్ష ప్రత్యయము, దీనికంటె సెతిశయార్థమునందు 
తమవ్‌(పత్యయముచేసిన “ఈప్సితతమమ్‌” అనురూపమగును. క రచే సొందుటకు 
మిక్కిలియిష్టమగునదికర్మ సంజగలదగునని సూ(త్రార్థము లభించును. పొందుట, 
దేవితో ననియాకాంక్ష గల్లునపుడు వ్యాపారాశ్రయుడే క్ర ర్రగాన తనకుసన్ని హిత మైన 
వ్యాపారముతో నే యని “నప్పవలయును, కర్తచే తనయందుగల వ్యోపారముతో 
పొందుటకు మిక్కి-లి యిష్షమెనది, కారకమై “కర్మ సంజ్ఞకమగుననునర్డ్‌ము ఫలిత 
మగును. ఉదాహరణమును, , కర్మ ణిద్వితీయా (010) న. సూ(తమున జూప్పచు, 
Sen నీసూతములోని పదములకు సార్ధక్యమును జాపుచున్నాడు। 

షేష్వశ్వం బధ్నాతి; ఇచట మాషములకు కర్మ సంజ్లను వారించుటకై, కరః, 
టా! మినపచేనులో గుజ్జమును కట్టుచున్నాడని పె వాక్యమున 
కర్ణము. ఇచట మాషములు కర్మయగుగుబ్దమునశే యిష్షతమ ములు గాని క ర్తకు 
కోపు గాన “క ర్తుః” అనుపదము, మాషములకు కర తత్వమును వారించుటికై 
యావశ్యకమని "భావము, త్రమప్‌[గ్రహణంకిమ్‌ అను (ప్రశ్నకు ర ర్రకుద్దేశ్యమగునది 
కర్మ సంజ్ఞక లదగునని యర్ధముచెప్పినని ష్టసిద్ధి మగుచుండ ఈప్సితత మమను పద 
మెందులకీని యాశయము."పయసా ఓదస్‌ం భుం కే. ఇది కృతభోజనుడై పయో 
లాభముచేనన్నభక్షణమందు (పవర రించునపుడు "ఉత్యుదాహరణము. ఇచట 
పయస్సు భక్షణ (క్రియయందుద్దేశ్యమగుటవే సీప్పితతమశబ్దములే నపుడు పయస్సునకు 
కర్మ సంజ్ఞ ప్రస_క్త మగునని సేమాధానాశయము, ఈప్ఫితీతమశబ్దిమున్న నది డయా 
శబ్దముగాన పయస్సు ఫలా క్రయముగనవివక్షితమగుటచే దోషము వారితనుగునని 
భావము. “అధిశీజ్‌ స్థాసాం కరి” (645) అను సూూతమునుండి కర్మపదమను 
వృ త్రమగుచుండ “తిరుగనీసూ తమందు కర్క(గ్రహణమాధారనివృ త్యర్థము, 
అనగా “అధిశీజ్‌స్థాసాం"” సూత్రముచే నాధారమునకు కర్యనంజ్ఞ విధింపబడెను, 
కావున నాధారముతో సంబస్టముగల కర్మపదమే యనువృ త్తమగును. అట్లయిన 
సీసూ(తముచేగూడ క రకిష్షతమమగునాధారమునకే కర్కసంజ్ఞయగును గానియాధా 
రముగాసట్టిదానికి రాకపోవును. గేహం(ప్రవిశతి ఇచటని షతమమగు గేహము 
(ప్రచేశమునకాధార మైనది గావన నిట్టిచోటులందే కర్మ సంజ్ఞ (పప ర్థించును, 
“హరింభజతి” మొదలగు (సయోగములందాధారముగాసట్టిహరికి కర్క సంజ్ఞ రాక 
పోవును. ఈసూ(త్రమున తిరుగ కర్మపదమును (గహించినందున నిష్టతమమైనరి, 
యాధార మైనను, గాకున్నను కర్మయగును. 

589. అనధిహితే. 2-8-1, 


ఇత్యధికృత్య. 


గ్ర కొముదీశరదాగమము [సూ, 548 


రిక, ఇది యధికారసూశ్రము, త్రిజాదులచేనను క్రమగు దానియందను 
నర్భ్థమును(ప్రతి పాదించును, 


540. కర్మణి ద్వితీయా. 28.2 కర్మణి, ద్వితీయా! 


అను ie కర్మణి ద్వితీయా స్యాత్‌! హరిం భజతి! అభి 
హతే త తు ఏ కర్మణి (ప్రాతిపదికార్థమా త్రఇతి _పథమైవ। అభి 
త్త దత సమా ER 8జ్‌ | హరిః 
తే! కర్‌ | లక్రా క్‌ ట్‌ తద్దికః । సొతేగ కీతః 
శత్యః | నమాసః౭। 'వాప్త క ఆనందో యంసః (పాపాసందః। 
కచిన్నిపాతేనాఒఖిధా సమ్‌! యథా। ఏిషవృక్షో ౬పి సంవర్ధ్య 
స్వయంచ్చేత్తుమసాం(ప్రతమ్‌। నాం పతమిత్యన్యపి యుజ్య 
తఇత్యర్థః। 


510. తిజాదులచేనను క్రమగు కర్మను బోధించు ప్రాతి పదికముకం"టె 
ద్వితియావిభ క్రి వచ్చునని సూ శ్రార్హము. హరింభజ3. సేనన కి యయందు కర్మ 
హరి, ఇచట పారి మందయగలి ; ఏశ్రైత్వ ము 'దేనివేతను 'చెప్పబిడలేదు. కొన కర్మ 
వాచకమగుహరిళబ్దిముకంచ ద్వితియానిభ క్రి వచ్చును. తిజాదులచే కర్మ యఖి 
హితమైనపుడు కర్మవాచకముకంళ్క (ప్రాతిపదికార్థమా_తే. (86%) సూ, చే, 
(ప్రథమయమే వచ్చును. కర్మాదుబ 'తఅమగ తిజ్‌, “కృత్‌, తద్దిక(పక్యయముల 
చేతను సమా సముచేకనఫహితములగుకు, 'క్రమమగ నుదాహరణములు తిజ్‌ ప్రత్య 
యము. హరః సేవ్యతే. (హరిపే 33 వబడుడ న్నాడు.) ఇచఐ కర్యాఖడా కతిజ్‌ 
EI న. క్షమె ఎ. కౌగకర్మవాదక ముశంళును 
(నథమమే వచ్చెను. కు లక్ష్మా సే తః, (హరిః. ) షల సేన కః అనునది, 
సివ్‌ధాతువుకంచుకర్మ నురదుఏహితమప క్ర ఆ కపత్యయముచేహారి 


వ లీ 
యందుగల కర్మెత్వవు కృమెవది, గనుక _పథమావెభ కయ వచ్చెను. కదితమి 
ఎని te ఇ 
శత్రుః. (అశ్వః, ) శతేవ కీ తః. అనునర్హమున, ఫతసబ ముకంటె శతాచ్చఠన్యతా 


వళతే (5-1-2) అనుసూత్రముచే యప్రోత్యయము (ప్రవ రించిన శత్యః, అను 
రూవమగును. 'నూరుచేకొనదిడినద0 యర్థము, అట్టివి తశ్వాదులు గావచ్చును. 
ఇచట తద్దిత ప్రత్యయముచే కర్మ యఖిహిత మైనందున “ద్వితీయావిభ క కిరాక (ప్రథ 
మయమే వచ్చెను. సమాసము__(ప్రొ ప్పఆనందోయంసః = ప్రాపానందః (గామః.) 


ఆనస్టక రకము, (ప్రా _పీకర్మీభూతమునగుగ్రామమనియర్థము. ఇది ద్వితీ యార్థ 
బహు(పీపా. దీనిచే గ్రామమందుగల కర్మత్వము క్రమెనందున (గ్రామశబ్దముకంె 
(వకనుయే వచ్చెను. అధిధానము రోజచుగా తడాదులచేవగుననుటవలిన నిపాత 
ముచేగూడ గొన్నిచోటదులందఫిధానము సంభ ఏంచుననుసర్జ ము లభించును. ఏష 
వ్యృక్షోఒపి.... ....[పతమ్‌. సొంపకమ్‌ అసు ని పాత మునకు యుజ్యతే, అని 
యర్గము, కాన, గ ప్రత్‌ అనుదానిక్సి నయుజ్యశే, అనునర్థము లభించును, 


సూ. 541] విభ క్త్యర్హ(ప్రకర ణము గ్జీ 


(విషవృక్షమైనను స్వయముగటెంచి ఛేదెంచుటకుచిత మెనదిగాదని పె పే వాక్యమున 

కర్ణము.) సంవర్ణనమందు, ఛేదనిమందును, విషవృక్షమే కర్మియగును.- యుజ్యతే, 

అనుసది కర్మార్థకమగుతిజి స సము. ఇట్టియర్ద్హముగల, సాం్యప్రతమ్‌, అనెడి నిపాత 

ముచే వి షవృక్షమందుండు ఠిరిగ్రిత్య వు రీమినందుస పిషవృక్షశబముకం టె (పథి 
ల సీ టలు 

మయే వచ్చెను. 


541. తథాయు చం చాసీప్సితమ. 1-4-50, తథఖాయు క్రిం, చ, 
అనీప్పితమ। (కారమ్‌, కర్మ. 


ఈప్సితతమవత్కి9యయాయు క కమసీప్పితమపి కారకం కధ 
సంజ్ఞం స్యాత్‌ | (గ్రామం గచ్చన్‌ తృణం స్పృశతి। ఓదసం 
భుళ్లానో విషం భుం us 


54}, తథాయు కం = ఈపితతదుదున లె (కియతో సందిస్టముగలద, 
తీస్‌ తమ్‌= ఈప్పితమననుద్దేళ్యము, అసీప్పితదుననుధక్య భిన్న దు, ఈపి బృతతనును 
వలె క్రియతో ' సంబద్ధమగు, సీనీప్పతముగూడ కారక స౦జగల'ె డె, కర్మ సంజకమగు 
ననునర్జము ఫలించును. ఉదాసీనము, ద్వేష్యము, ఈ రెండు నీసూ(త్రమనకుదా 
హరణములు. (1) గాొమంగచ్చన్‌తృణంస్పృశతి (ఊరకు వెచ్ళచు తృణమును 
తాకుచున్నాడు. (గ్రామమునకు వెళ్ళువానికి తృణ స్పర్శమావళ్యకమైనను, 
స్పర్శలో తృణముదాసీనము గాని యుద్దేశ్యము ॥ గాదు. ఇచట తృణము స్పశఃా 
న్మకియాజన్యఫల్మ్నాశయముగ నభిమకముకా కన్నను, తాదృనఫలా ౪యమనగుట 
వలన సీసూూత్రముచే కర్మ సంజ్ఞ గలదగును, (2) ఏిషంభుం cl 
ఇక ను న! దనముఐలెన నీప్పితమగు విష ముగూడ భుజ కియతో 
సంబస్థము కలదగుటచే వ గలు అన్నమును తినునశ్హై విషమును తిను 
చున్నాడనియర్హము, మరణమున ఫీతిగలవా డై నను, శతువుచే నిగృహీవుడై హే హౌను 
మగు విషమును తినుచున్నపుడే యాసూ(తమునకిది యడాహరణము, రోగాదులచే 
పీడితుడగుచ్చు మరణమెన్నటికిని రాకపోవటచే బాధను సహింపలేక మరణమే 
మంచిదనుకొని విషమును తినుచున్నపుడు, విషమునీప్పితతమమే యగును గాననపు 
డిగి పూర్వసూత్రమునశే (క రురీపితతమం) యుదాహరణమగును. 


542, అకధితం చ. 1-4-567. అకథితం, చ (కారకమ్‌, కర్ర 
అపాదానాదివిశే షెరవివక్షీతం కారకం కర్మ సంజ్ఞం స్యాత్‌ | 
దుహయాచ్‌ పద్‌ దణ్‌ జ్‌ రుధిపచ్చిచిబూళాసుజిమంథ్‌ 
ముషామ్‌! కర్క్మయుక్‌ స్యాదకథితం తథా స్యాన్నీహృకృష్వ 
హామ్‌॥ దుహాదీనాం ద్వాదళానాం, తథా న్మీపభృతీనాం చతు 
ర్హాం కర్మాణా యద్యుజ్య తే తదేవాకథితం కర్మేతి పరిగణనం 
క్రో _ర్హవక్థ మిత్యర్థః | గాం డోగ్జి పయః! బలిం యాచతే వను 


(2| 


i0 కముదీశరదోగ మము (సూ. ర్‌శీ2 


ధామ్‌! అవినీతం వినయం యాచలే! తణ్దులానో దనం 
పచతి। గర్లా న్‌ నతం దల భతి । (వ్రజమవరుబద్ది గామి! 
మాణవకం" లగ సాం ప్రల 2 | య. త్రి ఫలాని! 


మొణవకం ధరం వై వా! శతం జయతి దేవ 
ద త్తే! సుధాం. చరినిదిం మధ్నాళి। న. గతం 
ముష్తాతి (గామమజాం సశరి హరతి కరతివహతివా! అర 


థి 
నిదిస్టనే యం సంజ్ఞా! ఐలిం భిక్షతే న మాణవకం 
ధర్మింభాషే అభ్‌ధ క్లే Fe ర్రీత్యాది। శారకమ్‌ కమ్‌! మౌణ 
వక స్థ శాతరం 3; గానం ప న్‌ న్వు (వా అకర్మకధాతు భి 


ఆష్‌ ౯ 
క్యోగే దిశః రాలోభావోగ నవి న చ కర్యసంజ్రక 
కఇతిరాచి౭మ్‌! కుటూని జ 2 జతి చూననూ శే లు! గోదోహా గ 
జాట్‌ వి ధా ఖ్‌ 
యి కం గాన 
Sa ol (వ ఆ EY 
వ 


న్‌ ఖీ అద లో ఆ eg అన ly 
శల. అపాచానమను, సంషపదాసము, అనికరణనఎఇవిత త్యదావపములళ 
Humko కర్మగివిదకి త తాల గుసపుడు కారకసంజగలపై కర్మ సంజ గల 


చాల _ పపువా ఉఈళి జ ఖల “nr 9 
వగుగు, శొకముళం క SRE uN: ఇ |] దుహూ, (ఆపూ ణే గ) 
గో 


(యాళ్తాయాకు) ఫి Med (వాస 4 దణ, _(దజ్జవిపాజ) 
(ఆదరద్యే 6 పచ్చ, (సాలా) 7 విల్‌, Ge 
, (ర్యకొయాంవాచి శీ కాన్‌, or హ్స్‌ 10 2, (జయే) 
స్ట (న విలోడనేే 12 ముష, (స్రేమేే ॥శి నీల్‌, (ప్రాపదే) 14 హృజ్‌, 
sj కృష, (een) 16 వహ, ((ప్రాపనే) ఈ పదియాజుధాతువుల 
యొ కం ముఖ్యకర్మితో సంబద్ధమై అపాదానాదులచే నవివక్షిత మెనదియే అకథిత 
కర్కయని పరిగణనమును చేయవలయును, కావున దుహ్యాదులు ద్వికర్మకము 
అగును. 1కమముగ నుదాహరణములు :.- 1 గాందోగ్రి పయః, ఇచట య. 
ముఖ్యక ర్మ. దీనితో సంబస్టముగలిది గోవు. అపాదానముగ వివక్షింపదిడనపు 

స్మ్నూతముచే దీనికి కర్మ సంజ యగును. కావున గోశబ్దముకంె ద్వితీయావిభ క్ర 

వచ్చును. అపాదానముగ ఏివక్షితమగున పుడు పజ్బుమి వచ్చును. (గోఃపయోదోగ్టి, 
2 బలింయాచ శేవసుధామ్‌. (పార్టనార్హకమగు యాచధాతువునకు వసుధ ముఖ్య 
కర్మ. బలి అ(పధాసకర్మ. “అవాదానముగ వివక్షింసబడునపుడు పజఖ్బుమి 
యగును. (బలేర్యాచ తేవసుధామ్‌) అవినీతం వినయం యాచతే, (అవిసీతుని విన 
యముసశై (దితిమాలుచున్నాడుఎ అనుస యార్థకమగు యాచధాతువునకు, అవి 
సీతుడు ముఖ్యకర్మ. వినయమకధితకర్మ. ఇచట సం|ప్రదానమున కవివక్ష. 
లి “తబ్దులానో దనం పచతి" (వియ్యమువలననన్న మును వండుచున్నాడు.) 
దనము ముఖ్యకర్మ. తబ్జులములకధితకర్మ . అపాదానమున కవివక్ష, 4 గర్షొన్‌ 
సితం దజ్జయతి, (గర్గలవలననూరురూవ్యములదీ సికొనుచున్నాడు.) (గ్రహణార్జిక 
నుగు దణ్జభా తువుసకు శత్రము ముఖ్యకర్య. గర్గులకధితకర్మ, అపొాదానమున 


నూ, 542.7] వీభక్టర్ణకకరణము |] 


కవివక్ష. ర్‌ (ప్రజమవరుణద్ది గామ్‌, (గోవును కాలలోగట్టుచున్నాడు) గోవు 
ముఖ్యకర్మ, (వజమకదితరర్మ. అధికరణమనకవివక్ష. 6 మాణవకం ప పన్గానం 
సృచ్చతి. ((బహ్మచారివలన మార్గమునడుగుచున్నాడు.) పన ముఖ్యకీర్మ. 
మాణవకుడకధితకర్మ. అపాడానమునకవివక్ష,  వృక్షమవళినోతి ఫలాని, (చెట్టు 
నుండి పండ్లను కోయుచున్నాడు.) వడా లు. అపాడానమునకవివక్ష" 
849 మాణవకం ధర్మం (బూకే శాస్టి వా. ((బహ్మచారికొజకు ధర్మమును 
చెప్పుచున్నాడు.) మా ణవకుడకధితకర్మ. సం|పాదానమునకవివక్ష. 10 శతం 
జయతి దేవిదత్తమ్‌, (దేవదత్తునివలన నూరురూప్యములను తీసుకొనుచున్నాడు.) 
శతము ముఖ్యకర్మ. దేవద త్రుడకధితకర్మ. అపాదానమునకవివక్ష. 11 సుధాం 
క్షీరనిధిం మధ్యాతి, (అమృతమున 3 కెపాలసము(ద్రమ నుతజచుచున్నారు.) సుధ 
అకి ధితకర్మ. సం పదానమవివక్షితమ. 12 డేవద త్వం శతం మష్టాతి. (డేవదత్తుని 
వలన నూరురూప్యములను దొంగిలించుచునా నడు) దేవద క్తుడకధితకర్మ. 
అపాదానమునకవఏవక్ష. 18 _ 18 [గామమజాం నయతి, హరతి, క్‌ రతి, వహతి, 
వొ. ((గామమునకై వ తీసికొనిపో పుచున్నాడు.) (గామమకధితకర్మ. 
సం(ప్రదానమునకవివక్ష. “అర......... సంజ్ఞా” ఈయకధితకర్మసంజ్ఞ పరిగణ్‌త 
దుహాదులయొ క్క. Grats యాచనము మొదలగు నర్ధములనా శ్రయించి 
(పవరి ంచునదిగాని దుహాదిస్వరూ పములనా[శయించి (పవ రి రించునదిగాదు. అనగా 
పరిగణితములగు దుహాదులే, ద్వీకర్మకములుగాక, దుహా దులియర్హములు గలధా తువు 
లన్నియున్సు ద్వికర్మకములే యగునవి యాశణయము. అహమపీదమచోద్యంచో దే, 
అనుతదాజసూత్రస్టభా ష్య మున పృచ్చపర్యాయమగు చుదధాతువునకును ద్వికర్మ 
కత్వమగపడుట పై యర్ధమందు మానము. ఈకర్మ సంజ్ఞ యర్ధనిబస్థసమనుటకు 
ప్రయోజనము చూపబడుచున్నది. బలింభిక్షతే... ..వ “క్రిత్యాది! యాచనాద్యర 
ములుగల భిక్షాదులనేకధాతువులు, ద్వికర్మకములగును, “కియలోనన్వయించునద్‌ 
కారకమనబడును. కారకమునకే కర్మసంజ్ఞ విధింపబడెను. ఈస్యూత్రమున, 
కారకమ్‌, అనునది యదికృతము గానిచో, మాణవకస స్య పితరం పస్గ్థానం పృచ్ళతి, 
అనువాక్యమందలి మాణవకునికిని కర్మ సంజ్ఞ (పస క్ర కమగును. మొణవకునికి 
పితలోనికన్వయము గాని(కియలోనికి లేనందున మాజవకునికి కారకసంజ్ఞలేదు, 
ఈదోషమును వారించుటకై కారకాధికార మావశ్యకమగును. 

* (వా) ధాతువులు సకర్మకములనియు నకర్మకములనియు రెండువిధ 
ములు, ధాతుషనకు ఫలము, వ్యాపారము, అర్ధము. దేనియొక్క- యర్జ్హములగు 
ఫలవ్యాపారములు విభిన్నాాశయకములగునో యాధాతువు సకర్మకము, దేని 
యొక్క ఫలవ్యాపారములు సమాన్శాశయకములగునో యాధాతువకర్మకము. 
ఫలాాశయము కర్మ సంజ్ఞకము, వ్యాపారాశ్రయము క_ర్భృసంజకమునగును, కల్‌ 
మొడలగుధాతువులు సకర్మకములు (దేవదతోఘటం కరోతి) ఏధ మొదలగు 
ధాతువులకర్మకములు, (చేవద తః ఏధత్రే అకర్మకధా తువృల్మప మోగనుందు 


{9 కొనుదికరదాగమనుము [సూ. 43 


1 దేళము, (కరపాజ్బాలాడులు 2 కాలము, (వసిద్దములగుమాసాదులు) 
8 భానము, (క్రయ, గో దోహ నాది 4 గమనార ముగుమార్గము (కోళాదిపరిమితమగు 
మార్గము) ఇవికర్మసంజ్ఞగలవగునని చెప్పవలయునని వార్తికార్హము. క్రమముగ 
నుడాహరణములు, (1) కురూన్‌ స్వపితి. కురుశబము డేశపతిపాదకము, 
ఆల ఆద లలి 
స్వసధాతువకర్మకము. (2) మాసమా స్తే, (క్ర గోదోహమా సే. (క) (కోళమా సే. 
ఇచట ఆసధాతువు అకగ్మకము, 


సణౌ, 


అలీ 
సః, 


48, గతి బుద్ది పత్యవసానార్రశబకర్మాకర్మకాణామణి క 
వా అద 
1-4-52, గతిబుది... ...కాణాం ఆణి క 
తొ (కర్మ, 


రా 
క 
9 రా 


గత్వాద్యర్థానాం కబికర్మకాణామకర్మణాం చాణౌ యః కరా 
స ణొకర్మ స్వాత్‌ శో కతూనగమయత్న్స్వర్గం చేడార్థం 
స్వానడేడయక్‌'। ఆశయ చ్చామృతం డేవాన్వేదమధాఃంపహయ 
ద్విధిమ్‌॥ (1) ఆసయత్సలిలే పృధ్వీం యః స మేగ్రీహరి 
గతిః॥ గతీత్యాదికిమ్‌। పాచయతోక$దనం దేవద శ్రేన। అణ 
నానాం కిమ్‌ గమయతి డేవదతో యజద త్తం, తమసరః 
(వయజ్‌ శక్తే గమయతి చేవద.శ్రేన “యజదత్తం విష్ణు 
మి్యకః1 1 (వొ నీవహో్యర్న। నాయయతి వాహయతిపా 
భారం భృత్యేన। 2 (వా) నియ గక రృకస్య వహేరనిషే 
ధఃః వాహయతి రధం వాహాన్‌ సూతః। $ (వా) ఆదిఖొ 
ద్యోర్ని। ఆదయతి ఇాదయతి వాఒన్నం వటునా। 4 (వా) 
భక్షేరహింసార్ధస్య న। భక్షయత్యన్నం వటునా।; అహింసా 
ర్ధస్య కిమ్‌! భక్షయతి బిలీవర్షాన్‌ సస్యమ్‌। ర్‌ (వా) జల్పతి 
(పళ్య్ళతీనా ముప సంథ్యానమ్‌ | జల్బయతి భాషయతి వా ధర్మం 
పుతం దేవద త్తః। గి (వా) దృశేశ్చ। దర్శయతి హరిం 
భకాన్‌। సూతే జ్ఞానసామౌా న్యార్థానా మేవ (గహణం్క నతు 
తద్వి శేషార్థానామిత్య నేన జ్ఞాహ్య'తే। తేన స్మరతిజి_ఘతీత్యా 
దీనాం న। స్మారయతి ([ఘాపయతి వా దేవద శ్తేన; 7(వా) 
శద్దాయతేర్న | శద్దాయయతి దేవద శ్తేన। ధాత్వర్ధసంగృహీత 
కర్కక త్వేనా ఒకర్మకత్వాత్పా ప్తి: యేషాం * దేళకాలాది 
భిన్నం కరగి న సంభవతి తేఒ(తాకర్మకాః। నత్వవివక్షిత 
కర్మాణోఒపి, తేన మాసమాసయతి చేవద త్తమిత్యాదౌ 
కఠ్మత్వం భవ త్యేవ॥ దేవద శ్తేన పాచయతీళ్యాదౌ తున॥ 


548. “గతి........నామ్‌”। ఇచట గతిబుద్ధిపత్యవసాన శబ్దములకు 
ద్వన్గ్ల్షము, సిదసనర్థళబ్దముతో బహువ్రీహి; (గతిబుద్ధిస్రత్యవ సానా న్యర్థా 


సూ, 548.7] విభక్త్యర్ధ(వశరణము 18 


యేషామ్‌ ) ఆర్థశబ్దము డ్య్వగ్ష్వా న్రమందుండుటచే గత్యాదులతో (ప్రత్యేకముగ 
సంబన్తించును, “గత్యర్థకములు" (గమ్‌, మొదలగుధాకువలు బుద్ధ్యర్థకములు 
(విద, మొదలగున వి (పత్యవసానార్థకములు (అశ, మొదలగునవి) అని 
ఫలించును, అర్జశబ్దా సమున క్కు “కబ్దికరా ఊకర్మక” శబ్దములకును ద్వ ము, 
గతి (గమనము) బుద్ది (జ్ఞానసామాన్యము.) (ప్రత్యవసానము (భక్షణము.) 
ఈయర్ధములు గల ధాతువులకు, శద్దిరూపము. (వేదము మొదలగునవి.) కక్క 
కారకమి గగల ధాతువులకుు, (శల్దఃకర్మకారకంయేషామ్‌ = గస జ ) అకర్మక 
ధాతువులకును, హీ తుమణ్లిచ్‌(ఏత్యోయ ముత్సన్నము కాకపూర్వామేది క ర్తయగునో 
యయ్యది ణీచ్‌ పత్యయముత్పన్న మెనపిదప కర్మ సం జాకమగునని సూ్యశార్హము, 
గమ్యాదిణి జ న్రములను వరుసగ నుదాహరించుచున్నా డు; లో! జ తూనగమయ 
త్స ) కిర్షం ... " భ్రీహరిర్గతిః। గత్యర్థమునకు:_ (1) శ్యత్రూనిగదుయళ్‌ స్వర్గం। 
ణిచ్చునక స్యపేర మర్ధము. గా. ఇచట శుద్దమగు (జిచ్‌. 
(ప్రత్యయరహితమగు. ) గమ్‌ధాతువునకు3 ర్త రలు శకువులు. గవ్పభాకువునకు ణిచ్చు 

చేసినపుడు శత్రువులు కర్మ సంజ్ఞ గలవా: గుదురు. కొన కర్మవాచకమగు శ్ర తుశ్షబ్దము 
కం ద్వితీయావిభ క్రి వచ్చును. బీజ సధాతువునకు కర్త శ్రీమహావిష్ణువు, ఇట్లు 
ణ్య న్ల నమగు గమ్‌ ధాతువు ద్వికర్మకమయ్యెను. స్వర్గమునుగురించి వెళ్లనట్టి 'శత్రవులను 
విష్ణువు వెళ్లునట్లు న యర్థము (2) బుద్ధ్యర్హకము, ,—- వేదార్దం 
స్వోనవేదయత్‌. వేదార్థం స్వే అవిదుః ఇచట పద్ధమగు విద ధాతువునకు 
స్వకీయులు కర్తలు. బీజుత్పత్తి త్రియెన పిదప వీరికి కర్మ సంజ్ఞ వచ్చును, (8) 
ప్రత్యావసానార్హమ. ఒకు ఫా ఆశయచ్చామృతం దేవాన్‌. చేవాః అమృతమాశ్నన్‌ 
కుద్ధమగు అళ ధాతువుగకు దేవులు కర్తలు. జీజస్తమందు వీరికి కర్మ సంజ్ఞ 
యగును, (4) శబ్దకర్మకధాతువునకు ;- చేదమధ్యాపయ గ్విధిమ్‌. విధిర్వేదము 
దె ధై కత. శద్ది శబరూపమగు 'పేదము కర్మికారకముగాగల అధిపూర్వుకమగు ఇజ్‌ ధాతుప్ప 
నకి క ర్రవిధి (దహ బ్య స్తావస్థయందు పీనీకీ కర్కసంజ్ల. (0) అకర్మక 
ధాతువునకు ర ఆసయత్సలిలే సృథ్వీమ్‌, పృథ్వీసలిలే ఆస్త. అకర్మకము 
కుద్దమునగు ఆసధాతువునకు క ర్త పృథివి. దీనికి ణీజ స్తావస్థ కంద్‌ కర్మ సంజ్ఞ 
యగును. గతీత్యాది: మ్‌ | “అణ్‌కరాస తా” అని సూ|త్రించినేను క తూనగమయ్‌ 
త్స ర్గమిత్యాదులందిష్ష సిద్దియగుచుండ “గతిబుద్ధిపత్య వసానార్ధశబ్దిక ర్మాకర్మకా ణా 
మనుదానికేమి ఫలమని[పశ్నాశయము. పాచయతో కదనందేవద 'శ్రేన। గతి బుద్ధి 
త్యాదిపదవః లేనిచో అణ్యన్నావస్టయందు _పచధాత్వర్థక రయగు డేవదత్తునికినీ 
ణ్యన్హావస్థయందు రిర్మ సంజ్ఞ (సస క్రమగునని సమౌభా సాశయము. ఈసూ(త 
మపూర్వముగ కర్మ సంజ్ఞావిధాయకమను దీక్షితమతముననుసరించి యిట్లి శంకా 
సమౌాధానములకొశయము పర్ణింపబడెను. అణ్య న్హానాం కిమ్‌. కుద్దములగు 
గత్యాద్యర్హకధాతువు లయొక్క కర్తకు కర్మ సంజ్ఞ జనేలవిధింపవలయుననిశ జ్రాశయము, 
ణీజ స్గములగుసీధాతువులయొక్క-. క _ర్తక్‌ స్ట కర్మసంజ్ఞానివృ క్తి కై కె అణ్యన్లానామ్‌అను 


14 కొమురీకరదాగముము [సూ, 548 


విశేషణమావశకమని సమాధానాశయము. ఈవిశేషణము లేనపుడు దోష(పస క్లిగల 
స్థలమును జూపుచున్నాడు = గమరోతి... విష్తుమ్మి తః. యజ్ఞదతో గచ్చతి, 
తం గమయతి దేవద త్రః, ఇచట యజదత్తనికి కర్మ సం జని ర్బాధము. “ఈదేవదత్తుని 
విషమి(తుడు (సీరేపించుచున్నా డు. “(శీమపరః (వ సయుజ్‌ శ్రే ఇచట గమయోతి 
అనునది ణిజ నృ వకృతికణ్‌జ సము. (పథమణిజ స్తమున క ర్హయగు దేవదత్తుని కీ 
సూత్రముచే కర్మ సంజ్ఞనువా రించుటకు సూతమున అణ్యనానామ్‌ అనున 
దావశ్యకము, 


సీ వహ్‌ధాతువులు గత్యర్థకములగుటచే వీనికంచ ణిచ్చును జేసినపుడు 
శుద్దధాతువులకర్తకు (వస క్తమగు కర్మసంజ్ఞను నిషేధించుచున్నాడు. 1 (వా) నీ 
వహ్‌ వీనికంచి బళ్ళు వచ్చున పుడణ్య నావస్టయం దలి కర్తకు కర్మ సంజ్ఞరాదు, 
ఉదా: “నాయ... . భృత్వేన”. భృత్యః భారం నయతి వహతి వొ “నాయయతి 
వొహయోత్రి వా |పభుః భారం భృతేగన। ఇచట భృత్యునికి కర్మ సంజ్రలేనందున 
కృర్శవాచకమ కంటి తృతీయ వచ్చెను, నీఐవహ్‌ ధాతువులు [పాపణార్హకములు గాని 
గక్యరకమలు గావని కొందటిమతము. వీరిమతమున సీవహోర్న"” అను 

నిషేధమనావశ్యకమని (గహించునది, 


2 (వ్రా “నియ న్ఫృ........ ధః” నియ న్ఫృశబ్దమ నకు పశువులదో లెడువాడిని 
యిర్దము, నియ న్లక ర్తగాగల వహధాతు|ప్రకృతికణిజ స్త నముయొక్క (ప్రయోజ 
క్ర రకు (అజ న్లాపస్థయందలిక ర రో ఇ (పయోజ్యక రృయనబడును.) 
కర శ్రిసంజ్ఞావిషే షేధము లేదు, సీవహో కర్న అనునిషేధమును బాధించి కర్మ సంజ్ఞ 
యగునని ఫలితార్థము. ఉధా:ః.-.-వాహయతి రథం వాహాన్‌ సూతః. వాహాః 
(అశ్వాః.) రథం" వహ ని, రథం తాన్‌ సూతో వాహయతి. సూతుడన సారధి, 
Sr “నియనా పాజితా యనా సూతః క్షతా చ సారధికి 
అను నిఘంటువుచే సూతుడనునర్ధము రూఢము. నియమయతి (తో లెడువాడు) అను 
యోగముదలన పజీవుల బే రేపించు వాడను నరము యౌగికము, “వాహ యతిబలీ 
నర్జాన్‌ యవాన్‌” అను భాష్య ప్రయోగమువలన నిచట యోగార్థమునే (గ్రహింప 
దగును. చూపబడిన (పయోగద్యయమందును (పయోజ్యక ర్త రకు (అణ్యన్హావస్థ 
యందలిక ర) కర్మ సంజ్ఞ సిద్ధమగును. 


కీ (వా) అద (బక్షణే శ ఫాదృ, (భక్షబే) అనుభాతువులు _పకృతిగగల 
ణ్‌జ _నముయొక్క[పయోజ్యక _ర్లకుకర్క సంజ్ఞాని షేధమును చెప్పవలయును, అద 
భాదధాతువులుు,పత్యవసానార్థకములగుటవలన వ పస క్రమగుకర్య సంజ్ఞనువారించుటకీ 


వార్తికము, “ఆదయతి ..... . వటునా “వటురన్నమ త్రి త్‌ో. “వటునా ఒన్న మా 
దయతి పితా” . దమోజ్యక ర్ర రోయగు వటువు నవకర్య నం షేధింవ బడెను 
ఢీ (Sy “త నొ, హిం సాజ్బమగుభక్షణ మునుటో ధింప నట్టి 


భక్షధాతువుయొక్క(జీజ నమ్మ ప్ర యోజ్యక ర్భ ర్రకుకర్మో సం జాని షేధమును చెపవల 


సూ. 540.] విభక్క్యర్ధ్యకరణము 15 


యును”. ఉదా ;- భక్షయత్యన్నంనటునా . అన్నకర్మకమగునపుడు ఖక్షధా ఏష 
పహీంసార్థకము గాదు, “భక్షయతిబీవ రాన్‌ సన్యమ. (ది లీవర్దాః సస్యంభక్ష మని ని! 
తాన్‌భక్షయతి) ఇఎటశక్షణా వవుహింనాఫలకిమగు భక్షణయిను జోదించును. 
ఇతరుల సస్యము భకీం౦ంపదివుసెపుడితరులు హింగి పలగుచురుగాననిచట సస్మా౬ 
దికారికిపొంసయనికెలి మదిగును. 


స్ట్‌ (వా “జల్బతి....... నమ“. జలా, (వ్యకా యూంవాఎ) భాష మొద 
అగు ధాతువుల (బీజ నములు) యొక, గాపయోజ్యకం్ప కాకిర్య్మ సంజ్ఞను చప్పవల 
యును. జల్పసద్భశ ములు గత్యాద్యర్థికములుగా సందున సూ తముచే కర్మ సంజ్ఞ మ 
(పాస మగుచుండ నీవారెకము జెప్పబడెను. ఉఊదా:--”జల్బయతి భాషయతి 
దౌ. దత్శకో ప్యతో ధర్మం జల్పతి (ధర్యదోథకవాకి సములనుడుపు 
చున్నాడు) పృ్రం ధర్మం జల్బయితి దేవదత్తః, 


8(వాా “డ్పశేశ్చ”. దృశిర్‌ (ఎపేక్షడు ఇకుప్కు 
[(వ్రయోజ్యకర కును కర్మిసంజను య ఉభా:- దరు వయుతహాశతింభనొన్‌, 
వ్య 
(జకా హరిం సశ్యన్ని తాన్‌ దర్శ మతి పూజకః. y ఈ నారీ కము సూతమున బుగ్గ 
ఎ ల్ల కో శ బో 
శబముప జాససొదూన్యమును బి య. తువులకే (గహుజము గాని జానవిశ్లేషా 
ఓ ఖా 
గకములగు ధాతువులకు (గ్రహణము లేదనుబలో జ్రాపకమగును. జ్ఞానవిశేసము: 
ళు 
అను (చూచుట వినుబ మెదలుగునవి.) బోధించువాన్‌కిని బుర్దిశబ్ర ము గ్రాహకి మనిన 
దృకఢాతువుసెకి ) సంగహాము గల్గును గొని సవవ్యర్థముగును ఇట్టిబా నన మునక 
స్మరణము అఆ్టైణిము మొదలగు జానివిశేషములను పు టోవించెడి స్య (సరన) : 
(ఘూ (అ= మొదలగు ధా తువులయొుక కా _దఎయోజ్య చవ నె కిరక్టి సండా 
నివృతి ఫలము, ఉదా:- స్యారయతి ==... .. చవదత్తే స (డేవదత్శ ఒస్మరతి 


మాతం౦॥ దేవదళత్శన స్మారయతి యజ్ఞ దత్తః.) 


టి 


oo) 


మందు “శబవై వె రకలహా ట్రకణ్వ మేఘేధ్యః కిందే ' (2. er సూ. చేక్యజ్‌ 

ప్రత్య యమునుచే సిన శద్దాయతే అని యగును, కనా యయుతి అనునది త్య ఉసి (కృ 

తికిబేజ పము. దీని యొక్క అజ్యన్తావస్థమందలికర్త. క్‌ కర్మ సంజ్ఞ రాదు, ఉదా; 

కద్దాయయేతి దేవదత్తే న ( దేవదత్తశ్య: నో ద్దాయతే తేనకద్దా యతి యిజ్జిడత 8.) 

శద్దాయ అనుక్యజన ధా 'ఛేతువకర్మకమగుటచే (పావమగు కర్యసంజ్ఞను నీ నిడేధిందట 

కీవారి. కము. శజ్ఞాయ అనుధాతువునకు శబ్దంకరోతి అని యర్థము. శబ్రరూ దదుగు కర్మ 
ధాత్వర్థముచే సం గవాంపజణిడినందున స్రీక్యజ స్త నమకర్మకమాయెమ్‌, 


(వాసనని ఆటను శద్రశబ్దముకం"కె శబ్దంకరోతి అను న్‌ 
(ల్‌! 


సూూత్రమున అకర్యకపదముచే దేనికి దేశము కాలము భావము గ వ్యాధ్య 
పీనికంపు భిన్నదుగు శ్‌ర్మ సంభవింపదో యట్టిధా తువులకు మౌ తమె గవాణము 
గల్గును, కర్మ వివక్షితము 7 గానిందుననకిర్మక ములగు ధాతువులళక (గ్రహణ 


1 కోముదీశరదోగ మము (సూ. 544 


లేదు. కావన మానమాసయతి దేవదత్త మ్‌ అనుచోట ఆసధాతువ సకర్మక మనను 
59m Se భిన్నమగు కర్మ లేనిదగుటవలన సంర కమే యగును. 
అందుచే ఆసడా తుుప్రకృతికణజ న్రముయొక పయోజ్యక: యగు డేవదళ్లునికి 
కరక్రిసంజ సిద్ధెంచెను, (దేవదతః కమౌసమాే స్త తమా సయతి.) కరి వివక్షితము 
గానందున నకర్మకము లగువానికే (గహణము లేదనుటచే దేవదత్తేనపాచయతి 
మొదలగు స్టలములందు (ప్రయోజ్యకర్హయగు దేవదత్తునకు కర్మ సంజ్ఞ వారింప 
బడును. పచధా దువ్వ సకర్మక మైనను కర్మ విపక్షింపబడనందున నకర్మకమెన ది. 
పచధాతువునకు చేశకాలాదులకంటె పేరగునో దనొదికర్మొలు సంభవించునుగాన 
సూత్రములోని యకర్మకపదముచే (గ్రహణములేదు. 


వివ: గతీత్యాదికిమ్‌, శ్రీహరిః శతూన్‌ స్వర్ణమగమయత్‌ ఈ మొదలగు 
as జుద్దమగు గమ్‌ధాతువుయొక్క్య ఫలమునకా (శ్రయమగుటచే ను 
కొర్మ సంజ్ఞ సిద్దించిసట్టు, జణీబస్యగమ్‌ ధాతువు .ఎక్కం ఫలమునకాశయమగుబరే క 
న pe “కర్ర రు రీప్పతతమమ్‌” సూ. కేతనే కర్మ సంజ్ఞ పిద్ధమగుచుండ నీ 
గూతదునకు వ్రయోజన 'మేమని పళ్నాశ యము. పాచయతో కదనం దేవదశ్తే స, 
“గతిబుద్ధి _ .........జణౌ” అను సీసూూతము పటట వ ణిజన న, భాత్వర్థఫలా 
శేయముసకు కర్మనంజ్ఞ (కరు రిపి రీప్పితతమమ్‌.... .... చే యగుచో గత్యా 
ద్యర్థధాతు ప్రకృతికి జన ధాత్వర్ధఫలా(శయమునకే ఏర్మనంక్ల యగునని నియమ 
స్వరూపము. ఇట్టి నియమమునకు ఫలము, పాచయతోదసం దేవదత్తేనఅను 
నది. పాచయతి "అనునది గత్యాద్యర్హ్యపకృతికమగు ణిజనము గాసందున కురు 
రీపితతమమ్‌“ సూ. చే కే దేవదళ్తునిక ప్రాస మగు రర్మొ సంజ్ఞ వారింపబడును. 
కర్షృసంజ్ఞ యుండుటచే తృతీ యనచ్చెను అన్ని సమౌధానా శయమని నాగేశాదుల 
యాశయము, 


544, హృ_క్రోరన్యతర సమ్‌, 1409, హృ్‌కోః. అన్యత 

రన్యామ్‌ (అణి కర్తా సః ణౌ కర్మ) 

హృక్రోరణౌ యః కరా సణొ వా కర్కస్యాాత్‌ 1 హార 
యతి కారయతి చా భృత్యం భత్యేన వా కటమ్‌। (వా) 
అభివాదిదృశోరాత్య నేప దే 'వేతి వాద్యమ్‌। అభివాదయతే 
దర్శయతే దేవం భక్ష్యం భక్తేన వా॥ 

544. హృజ్‌ (హరణ కృజ్‌ (కరణ అనుధాతువులయొ క్క. అణ్య 
న్హావస్టయందలికర్తక ణ్యినా వస్ట్రయందు కఠ్క సంజ్ఞ వికల్పముగనగును. హారయతి 
*444440కటమ్‌. (భృత్యః కటం కరోతి హరతిఐ వా) భృత్యం భృత్యేన వా హార 
యతి కౌరయతి వా కటమ్‌ (వా) ఆత్మనేఎదులగు అభివాది (అభిపూర్వకవద 
ధాకున్ననకుహే తుమణ్జిజన ము అనుదానియొక్కయు దృశిప్రకృతికణ్‌జన్నము 


సూ, ర్‌4ర. 546 | ఏభి్తార్హ(ప్రంరణము it 
యొక్కయు (ప్రయోజ్యకర్తకు కర్కసంజ్ఞ విరల్పముగశగును. అభివాదయతే వ 
యతే దేవం భక్తం భక్తేన వా (భక న దేవమభివదతి తమన్యః _పీరయతి = భక 
భక్తే నవాఅభివ వావయతే. భకో * దేవం పశ్యతి తమున్యః _పేవయతి = భక్కం భక్తేన 
వా దేవం దర్శయతే). 

వివ: ఈ ూత్రముభయ్యత్రవిభాష. అభ్య శపూర్వకమగు ఇ 
ధాతువు భక్షణార్తకమగు ఐచే దీనిమొక్త స మోక రబ గతిబుద్ది (518) సూ 
చే కర్మ సంజ్ఞ "నిక్యమున ప్రా ప్రమగువన్నది. డబికన్నచేభ్యవహరతి] 
నా విప్తూర్వకమగు కిక్‌ వాయవ్ప ము] 

అ గరం ష్‌ చ యె కశ _పయోజ్యకర రకు గతి బు [543] సూ 

కర్మ సంజ్ఞ పొ ప్రబుగుచున్నది, [అల్వా తే.] అశ్వాన్‌ Sn 


మూలమునజూ సటడిన నుర్జయు ౨౦దు [హ రణము కరణ. ] కరసరిజు మపా స్త 
oy 
నగు మన్నది. కావుననిది _పాపాఒ_ప్రా ప్ప విభాష నుగును. డేనిచేనీ రండు? కుత్త 
eu మను బోధించినను జం సయుంగు. వీనియికు పనమోజంక రకు 
ఆ ఎనీ శ శే 


కల్మేసంజై వికల్పయుగనగును, 
సక్‌. అధికిజొస్థాసాం కళ. 1-4-16. అదేజ్‌సాపాం, కర్వి 
© వి హూ 
[ ఆధారః] 
త... కర్మ సొంత! అధిశ్రేత 
3 


Ca 


అధిళిష్టతి అధ్యా “స్టే వా పెకుణం హూ 


చం ౮ 
ర్‌ ్న ర వి సః స్తే న “an శా] 4 స చ 
515. అధిపూవయులగు సజ్‌ [ స్‌ ష్నృ ] నా [గకినిపృకౌ కస [ ED 
చేశనే.]  అనుధా కువులయొక్క యాధావము కి యనును. జ 
ధికరణమ్‌ 635] సూ సూ. చే ;పొపపమనసునధికవ౩సంట! కర్మ సంజ నాదుమప, 
హః న 


గాన్‌ 
ల్‌ 


అధి'శేతే అధికిష్టతి అధ్యా స్తే వా వైకుజం హరిః, విష్ణువు వైకులమన న్నిదిలగ 


మనానాయన. 


చున్నాడు మొదలగునవి యక్తీయులు" పై . కుబ్లమాధార: ము 
545, అగధినివిశశ్చ. 1-437. అభి ఏ4, చ [ఆధారః] 
అధి సీ త్యేతత్సంఘాతపూర్వస్య విశతేరాధారః కర్మ స్యా 
క్‌ | అభినివిశతే సన్మాన్లమ। పరి క్రయజే సంసదానిమితినూ తా 
దిహమణ్లాకప్పుతా్య 2 న్యతవ స్యాం! గహణమనువ రష్థవ్యవ 
సితఏ RC Cree పాశ పేఒ భిని వేశః। 
ద 
5416. అభినివిశః అనునదిఅఖి ని శబ్దములకుద్వన్ల నము ముచేసి పిదపవిళ్‌ 


అనుదానితో సమాసషుచేసిన సిద్ధమగును. అభిని “అనునువసర్లీ నము వాయము పూర్వ 
మందుగల విశ [(ప్రపేశనే] ధాశుప్పయొక్క యాధారము కర్యసం్ట గలిగగును, 


[31 


18 కొముదీశరదాగ మము [సూ. 546,541 


అభివివిశతే సన్మార్గమ్‌. అభిని వేశమనయా.గహము. న దల] సన్మార్గవిషయక' 
మగుయా। (తం ర పాపే ఫినివేశః. ఇ అభినిపూరి $కమగు 


భయ 
జొపుచున్నాడు ల వ్ధావస్థి€ అవకా పయ! న గొన్నిచోట దీనికి (పవృతి 
థి ne ne చీ 
లేకుండుట సిద్ధమగును. పర్మికయణే సం పచానషు న [588] ఆను 


సూతమునుండి అన్యఈరని స్మాష్‌ అనుదానికనువృత్తి తిచేసి యిది వ 


యంగీకరింపవలయును. వ్యవస్థికదిభాషయొక్క స్వరూపము అపజ్‌ స్ఫోటాయ 
నస? [88] అనుసూ; తవా; 


2 
62 
Gr 
£౬) 
శ 
వ్‌ 
భల 


"నసందర్భమున జూపవబడీినది. 


వన: క. అవి ని శదిమిలకు ద్వస్ట్ష:పని చెప్పబడెను. వానిలో 
నవని పము కంబ నిశబ్రమల్బయింగునచ్చు లుగలదగుటచే అల్బాచతవమ్‌ [910] 
సూ డే ప్రాప్తమగు హూర్వనిపాళ bonds నీసద్ద: మనకి చేయక పాణిని ఏపరీతో 
ము వేయటవలస అభిని అనుసంఘా త్రము పూర్వమందున్నప్పుడే 
ఘ్యుసవరి రించునని నహింపదగునా. ఇట్లు చెప్పుట “*నివి;త యది 
మ. య. అస్నుపయదూగమఎదలి పదే అసుచో టనీసూ తము సప రంప 
కుండుట ఫలపుగును, లక్‌ 
Il. అన్యతరస్యామ్‌ అనుదానికనువృ శ్రి తిచేసి యిట్లు వ్యాఖ్యానము 
చేయుటలో “ఏవ్వర్థప్వరినివిష్టానామ్‌" అను సపర్ధన్మూశస్టభాష్య్యవ యోగము 
నూసనము, nn ముననుసరించి చెప్పినసమాధానమిది.. 'ె పె భాష్య(పయో 
గదువలన అభినివిశ్‌ అనునవికృతమగునానుపూర్వికి [(శవణమున్నచోటనే 
యీసూత్రము (పవ రీ ర్థించుననున రమ లబ్బమగును. కాపున పాపేఒభిని వేశః అను 
చోటనానుపూ ర్వీభేదముండుటచే కర్మ సండ్లకు దిస_క్టిలేదు. అన్యతరస్యామ్‌ అను 
డానికనువృ త్రి తిచేయుటయందు య్యవస్థి సితోవిభాషాా శయణము నందును (పమాణము 


లేదని నాగేశాదులమతము. 
§47, ఉసాన్వవధ్వాజ్వ నః, 1440. [ఆధారః కర్మ] 

ఉపొదిపూర్వస్య వస తేరాధారః కర్మస్యొత్‌ । ఉపవసతి 
అనువసతి అదధినసతి నొ వై కులం హరిః 1 [వా] 
ఆభు క్ర కస్య న। వనే ఉపవస3ి। " ఉభసర్వతసోః కార్యా 
థిగునరారదిపు (తిషః ద్వితీయాఒమేడితా నము తతో౬ 
న్యతాఒపి దృశ్య 'తే॥ ఉఫయతః కృష్ణం గోపాః। సర్వతః 
కృష్ణమ్‌! ధిక్‌ కృష్ణాఒభక్త కమ్‌! ఉపర్యు పరిలోకం హరిః! 
అధ్య ధిలోకమ। అదో ౬ధోలోకమ్‌. 2 [వా] అవితః సరితః 
సమయానికషాహ్మాప్రతియోగేఒపి। అభితః కృష్ణమ్‌! గ్రా 
సమయా! నికషా లజ్క్యామ్‌!: హో కృష్ణా ౬భ_క్తహ్‌। 
తస్య శోచ్య తె ఇత్యర్థః। బుభుక్షితం న (పతిభాతి కించిత్‌ || 


నూ, 647. విళక్యుర్ణగద్రకరణము 18 


ర్ర47. ఉప అను అధి ఆజ్‌ అనువానిలోనేదె న పూర్వమందుగల్లి శల్వి 
కరణియైనవన [నినాసే। భ్వాదిగణములోనిది] ధాతువేయొక్కం యాధారము కరి 
సం జైకమగును. ఉపవసతి....4.వొ వై కుణ్ణింహారిః, విష్ణుపు వెకుణనున 
నివ సించుచున్నాడని యర్థము, వై కుణమాధారము. 


| [వా] అభు......నం భోజననివృ త్తిని (ఉపవాసమును] బోధించు 
వసధాతువుయొక్క యాధారమునకు కర్మ సంజానిషేధమును చెప్పనలయును. 
ననే ఉపవసతి. ననమందు భోజనములేనివాడై యున్నాడని యర్థము. 

ఇంతవరకు కారకములనువ్యవహా రముగలవిభ కులు (కారకవిభ క్తులు) 
చెప్పబడెను. ఇటుపైని (తృతీయావిభక్రిపర్య గమ) చప్పబో వునవియుపపద 
విభ క్లులని తెలియదగును. వీనికి విశేషించి యర్థిమును చెప ఎకపోపుటచేతను, షష్టీ 
విభ క్రికపవాదదులనుటచేతను సంబస్థమర్థము. (కో॥ వా॥) ఉభసర్వాతసోః...... తే. 
ఉభ సర్వతసోః = ఉభశద్రిసర్వశబ్దములకు ద్వస్త్వము. దీనికి పిదపతస్నిపత్యయముతో 
షష్టతళ్చు న. (ఉభసర్వయో_స్టపౌ) త త్పకృతి కత్వము షష్ట్యర్థము. ఉభశద్దిము 
కంకి సర్వకశబ్దముకంబను విహితమగు తన్న్‌ప్రత్యయ శ్రమందుగలదనియర్థిము. ఉభో 
శబ్దమునకు తేసి ప్రత్యయ ముపరమగునపుడు అయచ్‌ (ప్రత్యయ మగును, ఈ విధముగ 
నుభయశలబ్ద సర్వకశబ్దప్రకృతికత సి పత్య యా_ములతో సంబస్థముగల పాతిపదికము 
కంటె ద్వితీయావిభ క్రి చేయదగుననునర్గము లభించును. మటీయు ధిక్‌ శబ్బయోగ 
మందు ద్విరు క్రములగు ఉపర్యాదులమూడింటి యోగమందును (ప్రాతిపదికముకంచె 
ద్వితీయ (పయోగింపదగును. ఉపర్యాదులుమూడును "ఉప ర్యధ్యధస్సామీ ప్యే”, 
(181.7) అనుస్యూకమున (గ్రహింపబిడీన ఉపరి అధి అధః అనునవి యవి 
తెలియదగును. ఈ చోటులం దేగాకనితరసలములందును ద్వితీయ చూడ బడుచున్నదని 
పై శోకమునకర్ణము. (క్రమముగసుదాహరణములు :---”ఉభయతః కృష్ణం గోపాల 
హ్లోథియార్హము సంవిస్టము. కృష్ణునియొక్కపార్శద్వయమందును గొవుల గాచు 
వారుండిరని యర్హము సర్వతః కృష్ణం (గోపాల కృష్ణునిచుట్టు గోపాలకులుండి 
రవియర్హము. “ధిక్‌ కృష్ణాఒభ_క్రమ్‌ ” (కృష్ణా ఒభ క్తసంచిన్థినిద్దా.) కృష్ణువికిభ క్తుడుగాని 
వానికి నిందయగుగాక యనియర్దము.ద్వి తీయకు (ప్రథమార్థనును జెప్పి కృష్ణా ఒభ కుడు 
నిస్స్యుడనునర్గమును గొందరుచెప్పిరి. ఉపర్యుపరి లోకంహారిః, విష్ణువు లోకమునకు 
మీదుగా సమీ పమందుండెనని యర్గము. అధ్యధిలోకమ్‌ (హారఠిః.) విష్ణువు లోకము 
నకు మీదుగా సమీపమందుండెనని యర్హము. అధో =ఒధోలోకమ్‌ (హరిః.) విష్ణువు 
తోకమునకు దిగువ సమీపమందుండెనవి యర్హిము. ఉపర్యాదుల మూడింటికి 
పై జెప్పబడిన “ఉపర్యధ్యధస్సామీప్యే సూ. చె సమీప దేశమనునర్గమున ద్విత్వము 
వచ్చెను. ఈశ్లోకములోని “అన్య(త్రాఒపిదృశ | తే” అనుదావియర్దమునే వా ర్తికముచే 
జూపుచున్నాడు. . : 

2 [వా] అభితః....పి. అభితః పరితః సమయా నికషా హా (వతీ 
'అనుఫీనియిక్కయో గమందును ప్రాతి వగికనుకం టె ద్వితీయ (పయోగింన డగును, 


క్లిగ కోకుదీశరడాగకుము [నూ, 548 


1కమముగనుదాహరణములు :_ అధిక? కృషమ్‌., . కృమ్ణునకిరుపార్శ్వములందని 
యర్థము. పరిక? కృష్షమ్‌. కృష్ణునిచుట్టు నవియర్హము- [గామం సమయా, 
గామస సమీసమందనియల రము. నికషా" లజ్కామ్‌. లజ్కా సమీపమందని యర్థము, 
సమయానికషాళబ్వడులు. సామ్‌ ప్యబోధకిదులగున నవ్యయములు, హాః కృష్టాఒభక్స్‌ట్‌ జ్‌ 
హా అనునది థేదడును ద్యోతన జేయనవ్యయను, కృమ్లునికి భ కునిగానివానికి 
సంబిస్టించిన శోచనమని యర్హదు. బుభుకితం న (పతిభాతి కించిక్‌, ఆకలి 
గొన్నవానికి పదార్గములరుచి యించుకై న న తెలియదని యర్థము. 


వివ :- వస రాతువు భ్యాదిగణమందు [శబ్వికర ణి. క అదాదిగణ 
నుందును, [లుగ్వేకరణ్‌,] గలదు. లుగ్వికర ణా ౬లుగ్వికరణయోరలు గ్వికరణ స్య 
[లుగ్వికరణధా తువున కునుఅలుగ్వికరణ ధాతువునకును (గహణముపస క్ష కమెనపుడు 
అలుగ్వికరజణ మునకే _గహణము గాని, లుగ్వికరణడునకు (గహణము లేదు.” 
అను పరిభాషచే భ్వాదిగణములోనివ సభా తువునకే (గహణమనిలభించును. 


“ఉపర్యుపరిబుద్ధినాంచర స్తీ స్తీక్వర బుద్ధయః” అనుచోట, ఉపరిబుద్దీనా 
ముపరి==డి త్రాన బుద్ధిన నముపరి [చర ని] అనియన్వయించుటచేను పరి యేను 
నడిద్విరు క్రమగానందునని చట ద్వితీయ (పవ ర్తీ ంపదు. (పతిపదో క్ర మగు 
“ఉపర్యధ్యధః” సూ. చే గర్వమును చునపుడే ద్వితీయ వచ్చును. ఇచట 
నిత్యవీప్సయోః [8.1.4] అను సూ, జే వీప్పయందు ద్విత్వమగుటచే ద్వితీయ 
(వవ ర్తించలేదని సమాధానా స్పరము. 


648. అనరా స్థరేణయు శ్రే. 2.4 (ద్వితీయా.] 


ఆభ్యాం యోగే ద్వితీయా స్యాత్‌! అనరా త్వాం మాం 
హరిః, అ స్తరేణ హరిం న సుఖమ్‌॥ 


548. అవ్యయములగు అనరా అన్గరేణ అనువానితోయోగమున్న పుడు 
(పాతి వదికముకం చె ద్వితీయ వచ్చును. - _గ్లరాత్వాంమాం హారిక. అ _స్తరాశబ్దము 
మధ్యార్గకవగునవ్యథ ము, నీకు నాకును మధ్యను నిష్టువని యర్హము- అ న్టరేణ 


హరిం నసుఖమ్‌. అః _్థరేణఅనునదివినార్థ్రకమగునవ్భ్యయము. “విష్ణువునువిడిచి 
నుఖము లేదని యర్దము. 


వివ :._ అ గ్లరా ఆను_పథమైకవచనా న మునకనభిధానమని [పయోగను 
లేదని] యీసూ త్రము యొక్క భాష మి నజెస్పుపిడినందున అస్తరా అనుయాను 
పూర్విగల నిపాతమునకే గహణమనవలయును. ఇట్టిఅ _స్పరాశబ్దసాహ చర్యమువలన 
అన్గరేణ అనుసదియు తృతియాస్త స్తముగాకనట్టి “యానుపూర్విగల నిపాతమే 
(గ్రహింపణిడును. . ఈ రీతిగనవ్యయములను నర్హము ఫలించును. ఇట్టుచెప్పుటకు 
“కిమసయోర _న్తరేణ (విశేషేణ) విజానేన” అనుపయోగకమందు తృతీయా 
Er అధ్థరేణ అపుడాలికో యోగమున్నవ్భుకు ద్యితీయానివృ త్తి ఫలము, 


సూ. 54%55ీ0,551.] విభక[రవకర అను, లై] 
యర థి 


అసరా త్వాం మాం హరిః అనుచోట, ఉపపదవిళ కేః కారకవిభ క రృలీయసీ 
[క్రీ మలోనన్వయించెడి యర్థముగలవిధ క్తి కారకవిభ క్రాయనబడును. ేట్టివికర్మాది 
వాచకములకంటె విహితములగు డ్వితీయాదులగును. తద్వ్యశిరి క్ర కములు సపద 
విభ కులు, అనగా నేదె దెననొకపదముయొక్క యోగమందు విధింపబడుద్వి తీయా 
దులు, “ఊప పదవిభ క్షికంతె కౌరకవిభ క్రి క్రి (పదిల మైనది] అనుపరిభాషచే 
హరిశబ్రముకంటె (ప్రథమ వచ్చును గానియాసూతముచే 4 ద్వితీయ (ప్రవ ర్తించదు. 


510. కర్మ(పవచనీయాః. 14.89. 
ఇత్యధికృత్య 


శి, ఈసూతము. విభాషాకృజి [1-1-98] అనుసూ; త్రమువరకునధి 
కృతమగుసు. 

వివ :_ కర్మ(పవచనీయమనుగుకుసంజ్ఞను కేయుటవలన  నిదియన్వర్హమని 
తెలియదగును. కర్మ = కియా, (పోక్త కవ క్ట = కర్మ(సవచనీయాఃఅని. 
ఇదివరకు (కిను దోతనచేసినవి వ త 
(క్రియానిరూపితవ గుసందిస్థపి శేష దును దో్యోతనజేయునవియనియర రము కుతో ౬ 


ధ్యాగ చృతి మొదలగు (పయోగములందు "అరి గల [అనర్థకమ ల] 
సంబిస్టవి శేషద్యోతకములుగాకున్నను అధిపరీఅనర్జకౌ (శీర్‌7] ఆను సూ, చె 
సం జ్లొవిధా నసామర్శ్యమువలన కరపవచ సీ యసంజ్ఞగలవగును. కర్మ(పవచనీయ 
సంజ్ఞ గత్యుపసర్లి సర్గసం జలకు బాధకమగును. నిపాతసంజ్ఞతో మా; 'తముదీనికి సమా 
చేశముకల్లును, 

ఫిర్‌ 0. అనుర్తక్షబే. 1-1-841. అనుః, లక్షణే। 


లక్ష ణేద్యోత్యేఒనురు కస- జ్య సొసాత్త్‌ | గత్యుపస సరసంజొ 
వి బూ జు (a) 
పసవాొడః। 
51. లక్షణమన లక్ష్యలక్షణభావరూ పమగుసందిస్టము. [లక్ష్యము == 
జ్రానజవ్య జ్ఞాన విషయము, లక్షణము ==జ్లానజనకజ్లాన విషయము ] ఇట్టీది ద్యోత్య 
మగునషడు ఆను అనునది కర్మ(ప్రవచ నీయిసంజ్ఞగలదగును. ఈ సంజ్ఞ 'గతినంజ్లోవ 
సర్గసంజలకుఆప వాదము, గత్యుపస ర నంజ్ఞాపయు క్ర కమగు “కొర్యజాతము 
ళ్‌ (= 
పవర్తి ంచదనిభావము. 


కర్‌]. కర్మప్రవచనీయయు శ్రే ద్వితీయా. 28-8. కర్మ(ప్రవచ 
సీయయు శ్తే, ద్వితీయా! 
ఏకేన యోగే ద్వితీయా స్యాత్‌ । జపమన్యుప్రావర్షత్‌ | 
హీతుభూతజప్తోపలక్షితం వర్షణమిత్యర్థః। సరొఒసపి హేళా . 


ర్తి. కౌయుదిశర దాగమము (సూ. కలీ 559 


ఫితి తృతీయా౬నేన బాధ్యతే! లత్తబేళ్తంభూ లేళ్యాదినా సిగ్గే 
పన సంజ్లొవిధాన సామర్థ్యాక్‌ 


గ్రఫ్‌ 1, కిర్మ(ప్రవచనీయనంజ్ఞగలరానితో యోగము గల ప్రాతి పదికమునకు 
ద్వితీయ వచ్చును. “జపమనుప్రావరత్‌ ”. ఇచట అను అనుదానిచే లక్షణము 
హేతువు] Blass జపాజ భిన్న హేతుజ్జాన జన్యజ్జానవిషయోవర్షణమ్‌ 
జనీ శాబ్బబోధకల్లును. జపజ్జానమ. చే వర్షము జాస్‌విషయ్‌ మగును. జపము 
వర ర్షమున హీతవగును. జా హీతువగుటచే పరమగు హేతా (571) అను సూ. 
చే “జపశల్ణముకం"టె (పాప్తమగు తృతీయావిభ కి యీ ద్వితీయచే బాధింపబిడును. 
వృక్త మసువిద్యోతతేవిద్యుక్‌, మొదలగు వయోగమలందు. శీ తువుకానిచోట 
[కేవ లలక్షణమందు] కర్మ (పవచనీయసంజ్ఞకవకాళము. ధనేనకులమ్‌ మొదలగు 
చోటులందు హేతుళృ్ళతీయ కవకానము. జపమన్నుపావర్షత్‌ । ఇచట హేతుభూత 
లక్షణమందు సరా రావలసియున్నది. కాని లక్షణేత్తంభూతాభ్యాన 
[605] అను సూ. చే జపమను అనుచోట కర్మ(ప్రవచవీయసంజ్ర పిద్దమగు చుండ 
తిరుగ. నుర్తక్ష్తణే సూ, చే సంజొాకరణమువలన బోధితవగు డ్వితీయావిభ కి 
విధాససామర్హ్యమువలన తృతీయ కా ధింపబిడునని తెలి డగును. సంజొవిధాన 
సామర్జ్యా శ్రమీమూలమునకిట్లువ్యాఖ్యానముచేయాటచే, విజాతీయమగు “సంజచే 
తృతీయావిభ క్రి క్రీకీ బాధచెప్పుట శక్యమగాదిను శంక నిర స్వమగును. 


552, తృతియార్తే. 1_4_85. [(అనుః.] 


అస్మిన్‌ ద్యో త్యేఒనురుక్త సంజ్ఞ 8 స్యాత్‌ | నదీమన్య 
వసితా సేనా।నద్యా స సహ సం బిద్దేత్యరః। షిజ్‌ దిస్టనేక్త 81 


రీరీ2. తృతీయాశబ్రముచే తృతీయకునిమిత్త మగు సహయుశే కే ఒ్యపధానే 
[౬67] అనుసూ ్యాతముననేపాత్త మెన సహశద్దిము లక్ష్యమాణమగును. సహ 
శద్దార్హమగు సాహిత్యరూప సంబ ము ద్యోత్య మైన పుడు అను అనునది కర్మప్రవచ 
సీముమగును. సడీమన్వవ సితోసేనా. ద్వితీ యకు సాహత్యరూపసంబిస్థ్టమర్థము. 
సీన్ల ' నదితో సంబిద్ధమైనదని యము. అవసితా అనునది అవపూర్వకేషిజ్‌ 
[వసనే] ధాతువుకంపి. కర్త ర్రమందు కస త్యయాన ము. 


“ళం. హీనే, 1446. [అనుః,] 
హీ నే ద్యోత్యేఒనుః పాగ్యతీ | అను హరిం సురాః। 
సీ హరేర్తీ నొ ఇత్యర్థః॥ 


558, _అపకర్షము ద్యోత్యమగునపుడు అను అనునది కర్య్యపవచనీయ 
మగును.' అను హరిం సురాః, [దేవతలు విష్ణువుకం"టె తక్కువ వారు] భక్తి స్వభా 
వమువలన సుత్కషృష్టవా దక్షముకం"పె చ్వితీయ యగ్గునని తెరియునగ్షి, 


సూ, రీర్‌కీ, 560.) ఏ భక్త్యర్థ్ణ(వక్‌ రణము త 


మ్‌ టు పక్షి కే. లా సురాః॥ 


ర్‌ 4. చకారిషమువలన హీనే ఆసునదనువృత మగును. ఆధికిము నూసెతయు 
[ఉత్కంర్జాపకన్షములు ] న య. ఉప అనుంన్మ మము కర్మ్యపవచ 
సీయసంజ్ఞకమగును. అధికార న సంజాఎధానమునెకె ం [518] 
అనుసూ(త్రముచే కన... తె. ఫలముగానివ్వతియ గాదు. [ఉప 
భార్యాందోణః,] హీ నార్హమందుద్వి (తీ వుపదాహర ము. Tr 
[ దేవతలు విష్ణుపుకంశ తక్కు గావవారు.] 


పీఏ, లక్ష కప ౦భూతాఖ్మా 'సభాగపీప్యా ను పతిం 'నపం, 
ween లక్షణే.......-ప్పొసు, పతిపర్యగేవః। 


ఏప్వర్థమ విషయభాతేష పత్యావయ ఉద సంజొః 
స్యుః। లక్షనే। సృక్షం (పతిబర్యసువా విద్యోతతే వ నిదు? 3 | 
ఇతంభూతాఖ్యా చే! భకోవిష్లుం _పతిపరంనుదా! భాగే! లక్ష్మి 
య అవి క్రై ఇ 
ద రింపతిపర్యనువా! హరేర్చాగ ఇత్యంః। వీప్పాయాం! 


కోపసవ 


పృక్షం వృక్షం (పతిపర్యసువా సిజాతి! అక్ర పసన్షత్వాఒ 
భానొస్నషత్విమ్‌। ఏషు రీస్‌! పరిషిజ్బుడి॥ 
ఫ55్‌. లక్షణము ఇత్సంభూతా ఖ్యానము భాగమువీప్ప అనునీ మ్వు[మను విష 
యములగునపుడు (పతి పరి అను, యీ మూడును కర్మ పవచ నీ యము లగును, [1] 
లక్షణమన లక్ష్యలక్షణభావము [డావ్యజ్ఞావకభావము. అని యీవరలో చెప్ప 
జడెను, [2] ఇత్తంథూ తాఖ్యానము [ ఇత్తభూతః =కంచిత్స కౌరం(పాస్త కి సఆ 
భ్యాయతేఒ నేస == ఇర్హంభూతా ఖా ్యనమ్‌.] రీతివిశేషమును నిరూపించునది. [శి] 
భాగము: భాగో ఒస్యాస్తి అనునర్హమున భాగశద్దిముకంు అర్భృజిదిభో, ఒచ్‌ ' 
[5 2-127] సూ.చే అచొ(ప్రత్యయమ చేసిన పే. అనియే దూపమగును, దీనికి ' 
భాగముగలదనియ్యుము. భాగస్వామియని ఫలితా్థాము. [1] పీప్స:--- (వ్యాప్త 
మిచ్చా.] వ్యాపకతను బోధింపనిచ్చ, డ్రమముగనుదాహరణఘులు!_[ [వృక్షం 
(పతిపర్యునువా విద్యోతతే విద్యుత్‌! వృక్షము లక్షణము, విద్యుద్విద్యోతనయు 
[మెణపు మెరయుట | లక్ష్యము! వృక్షత్తానమువలన విధు? గ్రద్విద్యోతనక్షాన యు 
గల్లును, ఇచట లక్ష్య లక్షణ భావ సంబస్టము (ప్రత్యాదిద్యోత్యము, [2]. భక్షో 
విష్ణుం ప్రతిపర్యసువా। విష్ణువునకు భక్తి కీినిగలవిషయవిషయిభావను (పత్యా దిద్యో 


డ్రి 
ఠ్యము, విష్థుఏష యకమగు భక్తి గలవాడని స | విష్టుళక్తుడు. ] 


24 కొముదీశరదోగ మము Ez రీరీర్‌ 556 


[8] లక్ష్మీం రిం_పతిపర్య నువా। లక్ష్మీ విప్ణువుయొక్క భాగము. లక్షీ 
రూపమగుభాగమునకు హారిక్‌నిగల స్వ స్వా మిభావ సంబస్టము (పత్యా ;దిదోగత్య “ము, 
ఈ మూడుచోటులఎదు సలజ్జ3 క క ర్య పవచసీయ ముక్త ముదం ఉె[ వృశ్షాదులకు|వ్వితీ 
యా _సవృతి ఫ ఐము, [4 1] మృక్షంవృక్షంపతిపర య. ఇచట పృక్షశబ 
మునకు నిత్యవీప్పయో- [4-1-4] అను నూ. చే పీస్సయందు ద్విత్వము విధింస్‌ 
బడెను. కాన ద్వివ్వ్యుచ చనమువేతనే యిచట వీస్ప ద్రోల్యమగును. కావుననే లక్ష 
ణజాదులు విష చుటు ఎగు 3 ఎడు కొప్మొపవచనీ ను సంజు పిధింపదబిడెసు, ఇతరముచే 
దో త 'ములిగఏనని తై పవచినీయనంజ నిమిత్త ఒఎలిగును, వృక్షషు లన్నిటిని 

తరుపుచున్నాడని యర్థము. వృక్షము సేచనమందు "కర్మయగుటచే కర్కణ ద్వితీయా" 
Pols సూ. చేతనే ద్వితీ య Sh అందుచేనిచట కర్యపవచనీయ సంజికు 
పస సంజ్రావాఫ యే ఫలు తిసిష్బుతి అనుచోట [పతి అనునది యుపస్ల:మి 
గాః Se “ఉప సర్గోవ్పినోతి [8-365 ] అనుసూ. చే విధంసటకుష 
తము సిజ్బుతి అనుడానిలోని సకొరమునకు నివృక మగును. ఈక య్యుము అత్ర 
పసషత్వా౬ తష సి! అనువాక మకేమా మన ట్రరకరనల డమ. పె 
లుగ కులం దే (పత్యా దులకు సంజి ఏధింపణబకుటచే పరిషిజ్బుతి అనుచోట సరి 
అనుదానికి కిస _వ్రవచనీ మసం ారింపబిడును. పరిషిజాతి అనుచోట పరి 
అనుదానికి అం [సర్వతః] యనియ్యము, ఇది పెయర్తములలో జేరల్తేను, 
పెరి ఆసుగది యుపజస సమగుటచే పై జూపబడిన “ఉపసర్షా ఖనోతి [8-3-55] 
అను సూ.చే సకార మునకు షత్వమగును. 


556. అఖిరభాగే, 1-491. అభిః, అభాగే [రక్షణ ea పీప్పాసు ] 


భాగవర్టే లక్షణా దావధిరుక సంజ్లః స్యాత్‌ | హరివుఖి. 
వర్తతే! భకో హరిమధి। శవం క. అభాగే 
కదు! మద 4 ఈ మమా౬భిష్యాత్త దీ యతామ్‌॥ వ. 
న్‌్‌ 0, భాగరూ పామును విడిచి మిగిలిన యర్థము బు [రక్షణము ఇర్హం' - 
భూతాఖ్యానము వీప్స] విషయములగునపుడు అధి అనునది కర్మ ప్రవచవీయ 
చుగును. అక్షణమందుదాహారణము ప రారిమభివప్త గ్‌! [ దేవదత్త 6.) ఇచట అభి 
అనుసధి వృక్షం (పతివిద్యోతతే విద్యుత్‌ అను_పయోగమందు (పతిశబ్దమువతె . 
sa ్రకకమగును. ఇశ్డంభూ కాభ్యానదుందుదాహర ణము ఫా 
హరిమభి. ఇచట భ్‌ కోవిష్టు౫ పతి అసు పయోగమందుపలేె సస? 
మభర్యోత్యమగును. పీన్నయందుడా :- దేవందేవమభి సజాతి! ఇచట కర్మ 
చసీయసంజ్ఞకు వృక్షంవృక్షంపతి సిజ్బాతి అను[ప్రయోగమునందుప లె న | 
రియే ఫలము, స్వస్వామిభాన ర్యోకకమగునపుడు అభి అనుదానికి కర్మ(పవచనీ ' 
యనసంజ్ఞావ్యావృత్శికె సూ త్రమున అభాగే అనువదనూవశ్యకము. ఫలముచూపష 
నిరుచున్న ది;--యడక్రను మాభిష్యాత్తర్గీయళామ్‌। ఇండు నాకుగంభాగము నాకీయ.' 


సూ. 557,558,558.]. విభకం రప్రకరణము, ల్‌ 
అవి ఆ ధి 


దిడుగాక అనియు ము, ఇచట అభ అనుదానికుపసర్గసంజయుండుటచె “స్యాత్‌” 
అనుచోట సకంమునక “స పాదుర గృరనుస్ఫీ ఖీ! స క, |(రీ- జజ wl "అను 
సూ, చే విహితమగు ఇతరము వచ్చును. స్మా త్రనుసది సలా స్టతమగు అనధాతుపు 
సకు విధ్యార్థకలిజ్‌ (పథ మైంవచనయు. 


557. అధిపరీ అసర్ధరౌ . 1-499. అధిపరీ, అసెపెకో! 
చ్చ 


ఉక సంజొ సః।కుతో ఒధా, Shs కుతః పర్యాగచ్చ తి; 
అవాలి ధి 
గతి సంజ్రావాధాద్ధతిర్గతాఏతి నీఘాకో న॥ 


55, ie అధి పరి అనునీరెండజును కర్య( పవచనీయము 
లఅగుసు, కుతో౬మ్యాణ ఫచ్చుతి. ట్‌. mur ఇచటసధి 3 వలకుగతి సంబ్ఞలేక 
ఛోప్రుటపలసగ అధా రోగ 3 
శే ఏరిందబిచుససుడా 


వివ అధి పి అసుశవి ధాత? సప మా త్రద్యోతరములగుటంజే స 
కియా మయోగముండుటవలన గతిసంజగలవగును, కం పం క విద్యుత్‌ 
ఇత్యాదులందు (పతి మొదలగు కానిదీ లెనిని | శయాఎ షద్యోతకములు గాకుండుఓ 
వలనననర్దకములగుచున్నవని తెలియదగును, 


వీర్‌, సుః పూజాయామ్‌, 1-484. సుః, పూజాయామ్‌। 


సుసికమ్‌। సుస్తుతమ్‌! అనుపసర్గత్వాన్నషః। పూజా 
యాం కిమ్‌, సుషిక ం౦కిం తవా! తో। క్షేపోఒయహ్‌॥ 


558. _పూజ్యుతాది ద్యోతకమగు సు అనునది కర్క(ప్రవచనీ మమగును. సు 
కమ్‌. సుక ఇచట (కియలందు (సేచనము స్తుకి గలపూజ్యతను సు అను 
నది దో తనముజేయును. (కియావూజ్యతచే (క్రియాకర్శకు పూజ్యత గమ్యమానదు 
గునపుడేయీపంజ్ల యగును. ఇచట సు అనునది యుప సర్గముగా గాకపోపుటవలన 
ఉప సర్గాత సు సునోతి (8-3-65) సూ. చే సికృస్తుక శబ్దములలోని సకొరమునవ) 
షత్వము య. సూతమున “పూజాయామ్‌” “అనుదానిక ఫలమిది:.-- 
సుషిక్రంకింతవా ౬ దత, "సేక్కకియాకర్తకు (తడుపువానిక) పూజ్యత గమ్యమానము 


గాకపోవుటచే కర్మ (పవచనీయస గంజ్జ లేనందున వూర్వూసూ_తముచే (ఉపసర్షాక్‌ 
సునోతి) సత్వము (పవర్శించును, ఇది 'సేకకర్తకు నిన్దను (ప్రతిపాదించువాక్యమ్న, 


558, అతిరతిక్రమణే చ. 1-4-95. అతికి అత్నికమబే, చ 
(పూజాయామ్‌,) 
అతిికమణే పూజాయాం చాఒతిః కర్య్యపవచసీయ 
సంజ్ఞః స్యాత్‌ | అతి దేవాన్‌ కృష్ణః । 
[4] 


26 కోముదీశర దాగమము (సూ, 558,501 


558. అతిక్రమణము (చేయుటకు చితమగు దానికంటి నధికమును 
జేయుట) పూజ అనునీయర్హములను ద్యోతనజేయు అతి అనునది కర్మ్యపవచనీయ 
మగును. అర్ధద్వయమందునొతే యుదాహరణము, అతి దేవాన్‌ కృష్ణః. కృష్ణుడు దేవ 
తలకంబనధికుడు లేక దేవపూజ్యుడని యర్థము. చేవశబ్దమునకు ద్వి తీయవచ్చుట 
సంజ్లాఫల ము. 


వివ ;---- అతి సిక్త మం అతిస్తుతమ్‌. ఆనీకోందరుదొహారించిరీ. మొదటిది 
యతి[కముణమునకుదాహరణ ము. "అధికముగ తడుపబడిసదని యర్థము. రెండ 
వడి సూజకుదాహరణము, డాగుగస్తుతింపబిడిన దని నుము, ఇచట సంజ్లకు, ధాతు 
సకారమునకు షత్వనివృత్మి ఫలచునిపీరియాశయము. 


శో లల అన ల అన అరు ఆ హ్‌ 
560. అపి? se  సంభావనాఒసక్టిద సర్హగరానముచ్చయు 
: 


Es 
fb, ఆపి, పెదార్ధి et యషు। 

ఏషు ద్యో త్యేష్వపిటక్త సంజ్ఞః స్యాత్‌; సర్చిషోఒ౬పి 
స్యాత్‌ | అనుప సర్గశ్వాన్న షః: సంభాననాయాం లిజ్‌ | 
తస్యా ఏవవిషయభాతే భవే కర రృృడొర్ల భ్య(పయుక్త ౧ 
దొర ర్ల భ్యం ద్యోతయన్నపిశద్దః స్యారత్యనేన సంణర్ధ్య తే: 
సర్పోష ఇతి షష్టీ తు అపిశబ్ణబలేన గద్యుమాసన్య బిన్లోర 
వియవావయవిభొవసంబిన్దే। ఇయమేస హ్యాపిశద్దిస్య పదార్ధ 
ద్యోత కతా నొమః ద్వితీయా కు నేహా (పవర్హ స్త్ర సర్పిటో 
బిస్తునా యోగో న త్వపినేత్యుక్క తాత | అపిస్తు యాద్వి 
స్ట్‌! సంభావనం శకు క్యుత్యార్షమావిష్క్యరు మత్యుక్షి ః| 
అపి స్తుహి! అన్వవ సరః కామచారొ=.నుజ్జా। "ధెగ్లేవదత్స్‌ము 
పిస్తుయా దృకషలమ్‌। “గర్తా! అపిసిజ్బు। “అపిసుహి। సము 


ల 


560. 1 పదార్థము 2 సంభావన శ అన్వవసర్గము 4 గర్హ 5 సముచ్చ 
యము యివి ద్యోత్యములగుస పుడు అపి అనునది కర్మ(ప్రవచ సీ మసంజ్ఞ గలద 
గను శమముగనుదాహరణములు — (1) గర్పిమో= పిస్యాత్‌. ఇచట అపి 
అనుదానికుష సర్గత్వము లేకుండుటచే స్యాత్తనుచోట సకారమునకు “ఉపసర్ల.. 
(8-3- 87) స్కూ చే CE పమగు షత్వము నివృత్త మగును. అపి అనునది పదార్థ 

ద్యోతకము. వదార్జిశబ్రమునకు అప్రయుజ్యమౌసమగు (వయోగింపదిడని 
సపదాస స రముయొక్కా అర్థమని యర్థము. ఇచట వ. బిందువు, “స్యాత్స ను 
నది లెజ్‌ పథ మైకవచసము. లిజర్రోము సంభావన. “సంభావనాయాం లిజ్‌” అను 
(గన్టమునకు క పసంవాదాశేజ్కి- యోశ్చ (3-48) అనుసూత్రభా ష్యమందు పఠిం 
పబిడిన “ఉప సంవాదాకజ్య-యోర్డి జో అనువార్హి కముచే లిజ్ఞని యర్థము. ఆశజ్క- 


యన సంభావన. (ఉక్సేక్షు) అస్యా ఏవ న్‌. ఇశ్యాదిగ్రస్థేముచే అపి 


నూ, 500] విల క్ర్వర్ధవకరణమ Er 


ద్యోత్యమగు సంబస్థమును (వదర్శించుచున్నాడు!...సం భావనావిషయము ' ధాత్వర 
భవనము. (నత్త 3 భవన[కియాసంభాననయందు భవనము విషయమగుననీ 
యాశయము. ఇందుచే భవన(క్రియాదౌర్తభ్యమర్థమగును. (క్రియా దౌర్లభ్యమెపు 
డును కర్హృదౌర్లభ్య( ప్రయుక్త మే యగును, కాప్పేన కర్పయగు విందుపు యొక్క 
దౌర్త ర్ల భ్యమువల్‌న డయ దొర్హ భ్యముగలదగును. బిందుదౌర్ల భ్య(వయుక్క మగు 
దౌర్గభ్యక మును దాత్వర్గ మగు భవనమందు (దికౌంశిపచేయు అపశ్షబ్దము స్వాత్తను 
దానితో నన్వయించును. ఆపిద్యోత్యమగు బిందువు కర్తయె దౌరో ర్ల భ్య్యపయుక్త సం 
బస్టముచే స్యాత్సదవా చ్యమగు కియయందన్వయించునని భావము, సర్చిషః అను 
చోట షష్టి అపిశబ్దబలముచే గమ్యమానమగు విన్దువునకు (అవయవము) సర్పిస్సు 
(నెయ్యి. ప అవయవి.) నకును గలయవయవాఒవయవిభావ సంబన్దమున వచ్చి 
నది. నేతిచుక్క. (కర్మ) దుర్గ భమగుటచే విన్గువుకర్శగాగల సంభావనావిషయమగు 
సత్త (భవనము) దుర్హ భమైన దని, సర్పిషోఒపిస్యాత్తను వాక్య మునకర్ణము. (సర్పి 
రవయవబిన్తుదౌ రభ్యప్రయుక్క దొర ర భ్యవతీ తతర ర్ఫకాసంభావనావిషయాసత్తా 
అని శాబ్దబోధము, ) అపిశద్దిమునకు పధార్హద్యో్యతః త్వమన బిన్దుదౌర్ల భ్య్యపయుక్త 
దొర గ భ్యద్యోతకత్వమే. ఇట్లు కర్మ(పవచసీరు ద్యోత్యమగునర్హమంద్‌ సర్పిన్సునకు 
సంచిస్టముండుటచే సర్పిఃపదము కర్మ(పవచనీయయుక్ర మగును గాన సర్పిశ్శబ్ణము 
కంచ ద్వితీయ యేలరాదను శంకకు సమాధానమునా చెప్పుచున్నాడు: “స్వీ త్ర 
యాతు.........త్వాత్‌ ”. సర్చిశబ్దముకంటె ద్వితీయ రాదు. సర్పిస్పునకు బిందు 
పుతో' సంబస్టముగలదు గాని అపీళద్దిద్యోత్యమగు సంవిస్థముతో (దౌర్లభ్య(ప్రయు 
కృదౌర్ల ర్ల భ్యము) సన్వయములేదు, “కర్మ వవచనీయయుక్తే ద్వితీయా” అను 
సూ(త్రమున, కర్మ(ప్రవచనీ యయుక త్వమన కర్మ(ప్రవచ నీయద్యోత్యమగు సంజ 
స్టమందు (పతియోగి (ఆధేయము) + యగుట. (పకృతమున అపి ద్యోత్య సంబిస్టము 
నకు బిందువు[పతియోగి కాని సర్పిస్సు పతియోగికాదు. ఈవిషయము పూర్వ 
(గస్థముచేనుక్త పాయమే. మూలమున ఉక, శ్వాతనుదానికి ఉక్త్యపాయమగుట 
వలన అనియర్థము.” అపిశబ్దః స్యాదిత్య నేనసంబిద్ద్య తే” అను గ్రన్టేముచే పై విషయ 
మర్గసిద్ధమగునని యాశయము. స్పవ్ష(వతి పత్తి కొరకుబిన్లుపద ప్రయోగము 0 చేసినప్పు 
డును విన్తుళద్దిముకం'టె “ఉపపదవిభకే 8” "అనున్యాయముచే ఆరిన: యగు 
నవి (గవాంచునది. 

(2) అపి స్తుయాడ్విష్టుమ్‌. ఇచటిసంజ్లకు షత్వనివృతి యే ఫలము, స్తుయొ 
త్త నుచోట పూర్వముజూ పదిడిన * ఉప సంవాదా౭_శేజ్యు- యోర్లి జ్‌ అను వార్కి కముచే 
సంభావన యందు లిజ్జు వచ్చును, అపి శబ్దము సంభావనాద్యోతకము. అపిద్యోత్యనం 
భావనయన సామర్థ్యాతికయమును వెల్ల 'డించుటకే. నయధికోకి,, అసంభావ్యమగు 
సర్గముయొక్క- సంభావన యధికోకి యగును. అవాజ్యానసగో చరుడగు విష్ణువును 
గూడ స్రో_తముచేయటయందు సామర్హ్యముగలవాడనియర్హము, ఇట్టీవానికితరులను 
స్టో త్రమచేయుటయందలి సామర్థ్యము చెన్సవలసినదేమిగలిదని. ఫలిళర్థము, 


ఫ్య కౌముదీ శరదాగకుము (నూ, 680,581 


అపిశబ్దిమిచట సంభావనాద్యోశకము. పూర్వోదాహరణకందు సంభావనావిషయ 
దౌర్లభ్యద్యోతకమునగుటచే రెండిటికి విశేషభేదముగలదనియూహించునది. 


(న) అపిస్తుహి। ఉపసరాక్‌........... (8.8-6%నూ. చే పా ప్రమగు 
షత్వముయొక్క నివృత్తియే సంజ్దకు ఫలము. అపిశబ్దమన్వవ సర్గద్యో కకము, 
అన్వవసర్గమన కామచారాఒనుజ, సో త్రముణజేయుము లేదా మానుము' నీకుతోచిన 
రీతిని చేయునునియర్థము, 

(4) దిగ్గేవద త్తమపిస్తుయాద్వ్భుషలమ్‌. ఇచటగూడ షత్వనివృ త్రియే 
సంజ్ఞకు ఫలము. క యాగతడుగునింద అపి ద్యోత్యము. వృషల పదసాన్ని ధ్యము 
వలన స్తుతికర్తకు నింద ఫలితదుగును. ఈయరము ధిగ్గేవద త్రమనుదానిచేనను 
వదింపబడెను, వృషలశబ్రమునకు భా (దుడని యర్థము. 


గ్‌ 


(ర) అపిసిజ్భ, అపిస్తుహి. వీనికి శమముగ తడుపుము సుతింపుమని 
యర్హము. ఇచట మిళితమగునపిశబ్రద్వ గుమ చే సముచ్చరోముద్యోత్యమగుటవఅన 
నపిశద్రిములకు ప త్యేకమ గ సంజ్ఞ యుండును. కౌన కెండుచోటులందును సషత్వా౬ 
భావయే సంజ్ఞకు ఫలము, 


581. కాలాఒధ్వనో రత్య న్తసంయోగే. 2_9_§ కాలాధ్యనోః, 
అత్య స్త సంయో గే, (ద్వితీయాఎ 


ఇహ ద్వితీయా స్యాత్‌ | మాసం కల్యాణీ। మాసమదితే। 
మాసం గుడఢానాః। [కోశం కుటిలా నదీ! (కోశమద్రిశే। 
(కోశం గిరి౭। అత్య ససంయోగే కిమ్‌; మాసస్య ద్విర ధీ తే। 


అలాట్‌ 


(కోశనై $5 దేశే పర్వతః॥ 


(కానో ఒత్య నః సచాసౌసంయో గళ్ళ = అత్య న్లసంయోగః.) గుణ క్రియాధ్రవ్య 
ములతోను అభావముతో నటిసందినముండునని 'యెరుంగునది. గుజాదులతీ 
కాలము అధ్వ (మార్గము) వీనికి నిర్వన్హరసందిస్టమున్న పుడు కాలాధ్వవాచకముల 
కంటె ద్వితీయవచ్చునని సూ(తార్థము. గుణముతో నిర _న్హర సంబస్గమున్న పుడు 
దాహరణము :_ మాసం కల్యాణీ, బుద్ధిసములగు యావదవయవములతో 
(ముష్పదిదినములతో) సందిస్థరూపమగు వ్యాప్తి ద్వితీయార్హము. మాసముతో 
వ్యా ప్తిగల కల్యాణగుణము గలదని యర్థము. (క్రియతో నిర్‌ _న్హర సంబన్హమున్న 
స్పడుదాహరణము :___ మాసమద్రీశే. అధ్యయనరూపమగు (కియ ముప్పదిదిన 
ములలో వ్యా ప్రిగలదని యర్థము. (ద్రవ్యముతో సంబగ్గమున్నడుదా ;__ మాసం 
గుడధానాః, బెల్లముచే గలసిన అటుకులు మాసముచే వ్యా ప్పములై నవని యర్థము. 
అధ్వ వాచక ముకం'టె ద్వి తీయకుదాహరణ మాలు == (1) కోశం కుటిలా నదీ, 
(కో శశ మునకు కోశసరిమితమగు (ఒక(క్రోను) మాౌర్గమర్థము. (2) (క్రోశమధీశే 


561. అత్య ససంయోగమన నిర_న్టర సంబిస్టము. (అ గం విరామమత్రి 


నూ, 562, 5కి. వి భక్ష్య ర పశరణము 28 


(8) (కోశం గిరిః. వీనికి పూర్వవాక్యములకువలెనర్ణమునూహించునది, అత్య న్ల 
సంయోగ, _అనిలేకున్నచో మాసస్యడ్విర ధీతే. తోళనై [క దేశే పర్వతః అను 
'చోటులందు మాసృకోశశబ్దములకు ద్వితీయపస క్ర కమగును. నెలకు రెండుమారులు 
చదువుచున్నాడనియు (కోసుదూరముగల తోవలోగొంతవర శే సర్వతమున్న డని 
యును (క్రమముగ బై వాక్యములకర్ణము. ఇచట కాలమునకధ్యయనకియతోను, 
అధ్వకు పర్వతరూప ద్రవ్యముతోను నీర _న్దరసంబన్థములేమింజేసి ద్వితీయ వారిత 
మగును. 


ఇదీ ద్వి తీయావిభ క్షి. 
82, స్వత స్ట 8 కరా. 1.451. స్వత స్త్ర ః, కర్తా (కారకమ్‌.) 
శ్రయాయాం స్వాత న్దేకణ వివక్షితో ఒర్ధః కరా స్యాత్‌ ॥ 


562. కారకాధికొరమువలగ "”" కియాయాహమ్‌” అనునది లభించును. 
కియయందు స్వత స్రముగ వివక్షింపబడునది కారక సంజ్ఞకమై క్‌ రయనబిడును, 
క్ర శ పతయనన లివ్యాహారమున కా స్వాత స్త్య 
నునాబడును, “డేవదత్తుడు (గ్రామమున గురించి వెళ్లుచున్నాడు. (దేవద్‌కో 
(గామంగచ్చతి.) 'గచ్చతి” అనుచోట తి అనునది కర్త రక్ష వత్యయము. (కర్తృ 
(ప్రత్యయము) ఇచట (పధానమగు ధాత్వర్థము (గమ్‌ ధాత్వర్థము.) దేవడత్తుని 
యందుండు వ్యాపారము. (గమనము) దీనీకా శ్రయుడు దేవదత్తుడు. కాన నతడు 
కరస జగలవాడగును, ధాతువునకు వ్యాపారము ఫలమునర్థములు, ఈ రెండిం 
టిలో పై జెప్పిన కర్పు_పత్యయసమభివ్యాహారమున వ్యాపారమే ప్రధానము, 
గవునరూప[కియా జననమందు దేవదత్తునికే స్వాత స్త కిము గలదు. స్వత స్త్ర 
ముగ వివక్షింపబడునది కర్త యనుటచే పాకృక్రియయందు స్టాలియ (గిన్నె) 
.కాష్టములను (5మైలు) వౌ స్తవముగ స్వత స్రములు గాకున్నను వానికిగూడ శ రృ 
సంజ సిద్ధించును. 

588, విధకతమం కరణమ్‌, 1-4-42 సారకతమమ్‌, కరణమ్‌ః 


(క్రీయాసిద్ధా (వకృష్ణోవకారకం కరణసంజ్ఞం స్యాత్‌ | 
తమష్మ్‌గహణం కిమీ! గజ్జాయాం "ఘోష ః॥ 


588. సాధకశబ్దము సాధ యతి == | క్రియాంజనయతి (క్రియను వుట్టించునది. ) 
అనునర్హముగలది గాప్తేన కారక పర్యాయము. సాధకశద్దిముకం'టె “సతిశయార్డ 
మందు "(వకర్షము) తమవ్‌ ప్రత్యయము విధింవబడెను. “దేనియొక్కవ్యాపారనవ 
1పవృత్త తమైన వేంటనే కార్య ముత్సన్నమగునో యయ్యది_పకృషమగును, కొతకొధి 
కారమువలన (కి యాపిద్ధా అనునది లభించును. [కియావిష్పత్తి తియం దితరశొళకార్తక్ష 
._ములకం'ఫె (సం్యవదానము, అపాధానమా మొదలగునవి యితర మూల, ) కృష్ట 
ముగ వివక్షింపబడునగి కారకమై క్ర రణవంజ్లకనుగునని మ్యూకార్థము.థమభ్మ్‌గథా 


30  కొమురిశధదాగమము నూ, 580 


ణంకిమ్‌, సొధకపర్యాయమగు కారకపదమదధికృతమగుటవల*ను Cr 
వలన) కరణమనుమహా సంజ్ఞ చేతను ((క్రియతేఒ నేన =కరణమ్‌. కృ + ల్యుట్‌ 
అనా దేశ మి) సౌధకపద ఎలేకున్నను సాధకత్వము ( ఉపకారకత్వము) లద్ధిమగు 
చుండ తిరుగ సూతమన (గహింపబడిన సాధకపదమే సాధకతమార్రకవాగును. 
(తమవ్‌ పత్యయార్హమగు | పకిర్లము సిద్ధమగును. ) ఇట్లు తవస్‌ గహణము లేకు 
న్ననుతదథకా మగు (పకర్గ్ణము సిద్దమగుటచే తమబో[గహణమునకేమి ఫలమని 
(పశ్నాశయము., 


గజ్షాయాం ఘూషః. ఆధారో౬ఒధికరణమ్‌ (685) ఆనుసూ(త్రమున అధికర 
ణలుకట్‌ (పత్యయా న్ల నమగు అధికరణమను మహాసంజ్ఞచేతనే (అధి క్రియశేఒస్మిన్‌ 
=అధి3రణమ్‌। =దకృ (ల్యుట్‌ _ అనా దేశము.) "ఆధారమనునర్దము లబ్దిమగు 
చుండ నధికవగుచధారపద(గహణసొమర్ధ్యమువలన ముథ్యాధారమునకు 
(సర్వావ యవములు క_ర్భకర్మ లకాధార మగ పసపుడే) అధికరణ సంజై యగునను 
నర్ద్హము గల్గును. అట్లయిన నాస్తూత్రము తిలేషుతై లమ్‌ మొదలగు చోటు 
లందుముఖ్యాధారమునశే. అధికరణ సంజ్ఞను విధించును. తై లమునకు తిలలయొక్క 
యవయవ ములన్నియునాధా = మే చుగును, గజ్లాయంఘోషః మొదలగు స్థలము 
లందు (గౌణాధారమునకు) గడ్షాదులకు అధికరణ సంజ రాకిపోవును, స స్తమియ 
సాధువగు ను , గజ్జాశబ్దిమునకు లక్షా్యర్థము గాంగాతీరము, ఘోషము (పల్ల) తీరము 
యొక్క యేకదేశముననున్నది గానితీరమంతటనులేదు.కొవున నీతనుప్‌ (గ్రహణము 
కారకపకరణమందు శబ్ద సామర్థ్య మువలన గమ్యమానమగు (ప్రకర్ణమా_శ్రయింప 
బడదనుటలో జ్ఞాపకమగును. ఇట్టిజాపకమువలన ఆధారోధికర =మ్‌(గశిర) అనుసూ త్ర 
మునపూర్వ్యో క్రరీతిని శద్దసామర్థ్య మువలనగమ్యమానమగు (ప్రకర్ణమా(శ్రయింపబిడ 
నందున నా సూూతముచే ముఖ్యాధార మునకువలే గొణాధార మునకున ధికరణ సంజ్ఞ 
సిద్ధమగును. పకృతసూతమున తమప్‌_గహణము లేనియెడల కాంకమాత్రము 
నకు (: [కియాజన నమందుపకారకమా[తమునకు కరణ సంజ్ఞ (పస క్రమగును. 
తద్వారణార్థము తమప్‌, గహణజమా- క్యకమని సమాధానాశయము. 


“వివ - కర్తృకరణాదికారకములు వివక్షొఒధీనములు, (వ_క్రయొక్క 
యిచ్శకధీనములు) వ్యాపార్శాశయములుగ' వివక్షితములగునపుడు స్థాల్యాదులకు 
క్‌ _ర్హునంజ వచ్చును. (స్టాలీఓదనం పచతి। కౌష్టానిఓదనంపచ చి -) ఇస్తే శ్రీయా 
జనసమందు (పకృష్టోపకారకముగ వివక్షింపదిడునది కరణసంజ్ఞికమగును. కావున 
స్టా ల్యాదులు కరణములు నగును, (స్టా ల్యాఓదనంవచతి దేవద! త్త) అనగా కర్త 
యెల్ల ప్పుడు కర్తయే గాదు. కరణ మెల్లపుడు కరణమేగాదని భావము. ఇట్టే 
యితరకారకములు నని ఆగహించునది. ఒకవుడు క్ర _ర్హయగునది మరియొకపుడు కరణ 
మగును. ఒకపుడు కంపనం మరియొకప్పడు "కర్తయగును. కారకములు వస్తు 
విశేషములందు స్థిరములై నేవి గాపన్ని,తె లియుసది, 


సూ, 664] వీభక్ష్యర్ణప్రకీరణము sy 


564, కర్పృకరణయోస్సృతీయా, 2.8918, కర్ఫృకరణయాః, 
తృతీయా (అనభిహిశే ) 


అనభిహితే కర్తరి కరణ చ తృతీయా స్యాత్‌ రామేణ 
బాణేన హతో వాలీ! (వా) _కృత్యాదిభక్య ఉపసంఖ్యా 
నమి। (పకృత్యా చారుః। పాయేణ యాజ్‌కః। గోశేణ 
గార్గ్యః। సమేనైతి॥ విషమేజై €। ద్వి(దోణేన ధాన్యం 
శ్రీణాతి। సుఖేన దుఃఖేన వౌ " యాతీత్యాది॥ 


5604. తిజాదులచే ననుక మగు కర్మనుగాని, కరణమును గాని బోధించెడి 
(పొతిపదికము (కర్త, వాచకము , కరణవాచకము) కంబ తృతీయా ఎభక్రి వచ్చును. 
రామేణ జాణేన హతో వాలీ. వాలిని చంపుటలో రాముడు కప్టిగను (ప్రణవి 
యూ గానూకూల వ్యాపారాశయిము) వాణము కరణమునిను (కృష్లో ఎగ కారకిము 
వివక్షింసబడుటచే రామడాణశబ్దములకంటె తృతీయవచ్చెను. వాకరమువలన గెడ 
చోధ్యపకొర మిది (Jann రామనిష్లోయో వా హ్యాపారః ధనురాకరణాదిః, తద్విషయో 
భూతో యో కాణహ్యాపారః శరీర భేదనాదిః, తక్పాధ్య_పాణపిడూ గా యూ వాలీ, 
అని, 


(వా) (పకృతి ప్రాయ గోత మొదలగు శబ్బములకంటె తృతీయ వచ్చు 
నని చెప్పవలయును. ఇతర విభరు స రకన్ని టికీ యధా యాగముగ నీతృతీయ యపవా 
దము. (ty “పకృత్యా చారులో (ప్రకృతి సంబిస్టీ చారుః) (స్వభావముచేతనే 
సుందరుడై చేయదిడనవాడు ఇచట (క్రీయావద శ్రవణము లేకపోవుటచే (ప్రకృతి 
కర గానీ ) కరణముగాని ; గానందున (పకృతి శబ్దముకంె షష్టి (ప్రాప్త మగుచు ' 
న్నది. (2) “ పాయేణ య్యాకికః”. (తచారవాహుళ్యముచే య్య్నాకిపడు 
పూర్య్వోదాహరణమందువలె విచటను షష్టిపాప్తమగుచున్నది. (క) గో తే? 
గార్గ్యః. (ఇతనికి గార్యుడు గోత్రము.) ఇచట గో త్రశబ్దముకం'ె (ప్రథమావిభక్తి ' 
(ప్రాప్త మగుచున్నది. (4) సమేనై తి. (సమమార్గమునొందుచున్నాడు.) సమ 
మారొము ఇట్‌ ధాత్వర్థఫలాశ్రయమగుటచే కర్మయైనందున సమశబ్రముకంతు ర్వితీయ 
(వాప్త మగుచున్నది, (5) విషమెడ్డా తి, Se ) 
పూ ర్యోదాహరణమందువలే ద్వితీయ (పొప్పమగుచున్నది. (క) ద్విదోశే 
ధాన్యం డీణాతి (ద్వి(దోణకబ్లము సమాహా రద్వన్వ్వము. 1దోజద్వయ (రెండు 
న. సంబనియగు ధాన్యమునుగొనుచున్నాడు.) ద్వి(దోజశబ్ద ముకం 
షష్టి (పాప ప మగుచున్నది. (7-8). సుఖేన దుఃఖేన వా యాతి. ((సఖిసందిన్దిగాని, 
దుఃఖసంబన్టిగాని యగు యానముగలవాడ్రు ఇచటను షష్టి (పొపష్త మగుచున్నది. 

వివ సయ (పకృిత్యాదులాకృతిగణము. కావున నామ్నా "నుతీక్టశ్చరితేన 
దాస్త ‘ ఇద్యాదులందు నామ మొదలగు శచ్ది ములకు తృతీయ సిద్ధించును, 'ఫకృక్యా 
దులు గమ్యమాన్న్మకియలో కరణములగుటిచే ఫీనికంటె కర రృకరణయోః (684) 
నూ, చేశనే తృతీయ సిద్ధమగును. (1) (వ్రక్ళక్యా చారు ఇచట కృతః అనునడి 


ఫ్‌ కముదీశరదోగమము (సూ. 565,566 
గమ్యమానము. స్వభావముచే సుందరుడై చేయబడెను. (2) _ప్రాయేణ యాజైకః. 
ఇచట జ్ఞాన క్రియగమ్యమానము. ఆచాంచాహుళ్యముచే యాజి కుడని జనులచే తెలి 
యబడుచున్నాడు. (8) గో,తేజ గార్డ్యః. ఇచటను జ్ఞాన క్రియ గమ్యమాన ము. 
గో[తముచే గార్భ్యుడని నేనుశెలీసికొ నుచున్నాను. “ఇదీ వారి కమునుకొందరు 
(ప్రత్యాఖ్యానముచే సీరి, 


565. దివః కర్మ చ. 1-448. దివః, కర్మ, చ (సొధకతమమ్‌, 
కరణమ్‌. ) 


దిపః సాధకతమం కారకం కర్మ సంజ౦ం స్యాత్‌, చౌ 
తు రణసంజ్లమ్‌। అక్షై రక్షాన్వా దీవ్యతి॥ 


్‌65. దివ TE డాయాస్‌ ] అనుధా తువు మొక్క ఎవ మగు (వ్‌యులో స్ట్‌ 
కిశసుమగునది [(కృష్ణో సకా రకము] కౌరికమై కర్మ సంజ్ఞ జకోము కరణ సల్లకి దు 
నగును. అక్షై కై రక్షాన్వాదీష్యతి. అత్షములు (పాచిక లు] దేవనమందు [డడ 
యందు] సొధకతమములగుటచే కరణము, కర్మయునగును, అక్షశద్దముళం'మ 
ద్వితీ యతృతీయలు వచ్చినవి. 


విన ; కరణ శబ్దానుషృత్తి చేగా “సరి కయణే సం|పదానమన్యతర న్యామ్‌” 
[583] అనునుత కృరసూత్రమునుండి అన్యతర స్కానునుదానిన పకర్షము చేయుటచే 
గాని కర్మకరణ సం జలకు పరాయత్వము సిద్ధింపుచుండ సూత్రములోని చకారము 
కర్మకరణ సంజ్ఞ లకొక్‌చోట సమాచేశమును బోధించును. కావున మనసొదేవః అను 
చోట నునస్సు కర్మ యగుటచే కర్మణ్యణ్‌ (8-21) అనుకూ తమువలన దిక్‌ 
ధొాతువకం'బ నణ్‌ (పత్యయమగును కరణమగుటచే మనళ్శద్దిముకం కృత యయు 
నచ్చును. మనసాదేవః అనునది తృతీయాతచ్పురుషము మనస సస్సంజ్జ్‌ జోయామ్‌ 
(986) అను సూ = చే తృతీయకు లుగభావము వచ్చెను. 


686, అసవర్గే తృతీయా. 2-9. అసవరే, తృతీయా (కాలాధ్వనో 
రత్య న్హ స సంయోగే.) 


అపనర్గః ఫల[పాప్రి సృస్యాం ద్యోత్యాయాం కాలాధ్య 
నోరత్య స్తసంయోగే తృతీయా స్యాత్‌ అహ్నా (కోశేన 


వోఒనువాకో౬ధీతః అపవర్ధే కిమ్‌! మాసమధీతో నా౬ 
యౌతః॥ 


506. అనవర్గమన ఫల్యపాప్పి. (ఫలమునొందుట) ఇది ద్యోత్యమగు.. 
చుండ గుణారులతోనత్య స్త ససంయోగమందు కాలాధ్వవాచకములకుతృతీయవచ్చును. . 
ఇది డ్వితీయావిథ కిక్‌ బాధకము. అహ్నా [కోశేన వాఒను వాకోఒధీతః. వేదహం - 
లోని కొంతభాగమునకనునాకవుని వ్థనహారము, సగళంఈయైననుపాకము చదువ ' 


సూ. 507) వీభక్త్యర్థ్యపరరణము శీ 
బడెను, ఆయనువాకము దాగుగన ఛ్యేతకు ఇవు నన తుల వ్యబ్యము, 
(కోశపరిమితమార్గమందంతటననువాకము చఇదువబిడెసు అదియధ్యేతకు స్వాధీన 
మయ్య ననునర్గమిచట వ్యజ్మ్యవ ము, అపవర్ర అనునది లేనిచో బూసమదధీతో నాయాతః, 
అనుచోట మాసళద్దయన తృతియ ప్రస క్ర కమగును, మాసముననొకదివసమైనను 
విడువకయను వాకడు చదువబడెను గాని "మది యథ తకు స్వాధీనముగానేందున 
ఫల(ప్రా ప్తిలేదు, ఫలా౬| పాప, నాఒయాకః అనువాక్య శేషమే స్ఫుటముగ 
జెప్పదిడెను. 

667. సహయు స్తేజ్యసథానే, 28-19 సహయు 

(తృతీయా, 

es యు కేఅపధానే తృతీయాసాా త్‌ | పు కేజ 
హాగతః దళతా ఏనం సాకం సార్ధం సమంయోగే ఒపి। వినాపి 
అద్యోగం తృతియా। వృద్దోయూ నేత్యాదినిర్లేశాత్‌ 1 

ర్‌క్‌?, న (606) అనుస్తూత్రమందు యు క్షగహణములేక్టు 
న్నను పృథగాదులతోయు క్రమగునపుశని యర్థమగుచున్నది. అత్తే సూ త్రమందుసు. 
యు క్ర గహణములేపన్నను (సహేనాజ్యప్రధానే సహశద్దిషుకో గూడునపుడను 
నర్ధయు సిద్ధమగుసు కాన సూత్రమున నతిరీ శక్ర మెస యు క్రై క్రగ్రహణము శద్దివిశే ష 
ములతో బనిలేదనియు సహార్తముత్రో యోగన్న డు తృ తశ యవచ్చు ననీ ముస. 
బోధించును. ఇట్లు సిద్ధమెనదే వి త్తిలోని సహా్థేన యు కే అనునర్థ్ధము. సహార్థముతో, 
(సాహిత్యముకో )యోగమున్నపుడ _ పధానవా దకయుకరతె తృ యవచ్చునని సూతా 
వము. ప్యుతేణసహాగతః పితా. (ప్వుళునితో గలసి తర్మకి వచ్చెను.) గుణఃక్రియా 
ద్రవ్యము అందన్వయము లేకపోవుట యిచటన ప్రాధా న్యము. ఆగమన్నకియ యందు 
పితకు (తర్మడ్రిక్రి సంబిస్టము (శాబ్దము) గాని ప్యశునికి తపడు... పితు శ 
(ప్రధానము, ప్యుకునికి ఆగమన క్రియచుందన్వయమర సిద్ధమగుస.. సహార్థముకో'" 
యోగమున్నపుడు తృతీయ నచ్చుననుటచే సహార్హబో ధకములగు సహ సాకం 
సారం సమం అనువీనికో యోగమున్నపుడుశు తృతీయ వచ్చును. (ప్పశేణిసాకం౮' 
స్లూలఃపిశా) శబ్దవిశె షమురితో (సహాదులతో) బినిలేకుండ సహార్ధముతోయోగ' 
మున్నపుడనుటచే స సహార్థముతో (సాహిత్యము యోగముండి సహాదిళబ్దములు లేకు 
న్నను తృతీయ వచ్చును. ఈ యర్హమీరీతిని న్యాయసిద్ధము. ఇందుమానమునుగూత 
జాపుచున్నాడు:._వృద్ధో.... .... నిర్ధేశాత్‌. “వృద్ధోయూ నాతల్లి క్షణ శ్చే దేవవిశేషః 
(986) అనున్యూత్రమున యూనా అనుదానికి యానానహ అని యర్థము. నహాది 
శబ్రములయోగములేకున్నను యూనా అనుతృతీయా న్తమును పాణిని (వయోగిం 
చుటచేనిడి పె జెప్పిన యుమున జావకమగు ను, 

ఈ న! శా 


(51 


స్టో కోముదీశరదాగమము [సూ 5675808,500 


వివ:....స్వసమభివ్యాహృతములగు గుణము (క్రియ (దవ్యమువీనితో సమ 
కొలికములగు గుణాదులను గల్లియుండుట సాహిత్యమునాబడు. ప్వుతెణ సహాగతః 
పితా, ఇచట, స్వసమభివ్యాహృతమగు కి మి యాగమ; ము. దీనితో సమకాలికమగు 
నాగమనమును ప్ముళుడు గల్లియుండుట సొహిత్యమగును. హః (తేణ సహా గతః అను 
చోట నాగమనమందు పుతుడు క రయగుటచే ప్ప క్రకల్డముకం'టె “క రృకరణయో 
స్పుతీయా” (664) సూ. చేతనే తృతీయ సిద్ధమగును గాని ప్యతేజ నహ స్థూలః 
ఇత్యాదులందు (క్రియావా చకశబ్రిములేన. దున 'నిట్టిచోటులందు తృతీ యకొజ కీస్తూత 
మావశ్యకమని యెటు ౦గునది. 


రక, "చపీనొజవికొర$. ౨820. మేక, ఆజ్ఞ వికార? (తృతీయా 


శ 
నాడే విక్కతేనాజినో ఏకొరో తే తత 
దబునొడ. ఏర్పా ఆ నాలి క్‌ లక్ష" సతి 
శక్‌ | br 
యా పొర 1 అప్షైకరొాణక। కి సంబినికాజ త్యోవికి షఇత మ: 
ఓ ప (= బు వ. 
అజివికోరః క్‌చు। అక్షి కాణపుస$॥ 
(1 న్‌ 


_ 68. స్ఫ్మూతమున అక బ్దమర్శఆద్యజ స్టే పము, (అజ్ఞమనస్యా స్ట.) కాష్పన్ల 
జము (అవయవము ) గలదని యర్థము. (అవయవ) అజ్జశబ్ద మిట్ల వ యవి బో ధక 
ae దీనిసాన్ని ధ్యమువలన యచ్చద్దినుజ్ల మును (అవయవవపీను)' బోధించును. 
అవికృతనుగు [వికారమునుపొందని] సవయవముపఠిననవ యవికి [శరీరమునకు] 
వికారము సంభవింపదు గాన యచ్చబ్లాగమగునవయనము వికృత మెనదే గావల 
యును. వికొరముగల యేయవయవముజే శరీరమునకు వికారము 'తేలీయబడునో 
అట్టి యనయవవొచకముకంఅ తృతీయయగునని సూ శ్రారముఫలితమగును, అల్లా 
కోణః, అక్షి సందిన్ధముగల కాణత్వము [గుడ్డితనము] గలవాడు. కంటియందుగల 
(గ్రుడ్తితనమును [అవయవధర్మ మును] సముదాయమందు [ అవయవియందు] ఆరో 
పముేనిట్ట వయోగము చేయబడెను. ఈతృతీయ షష్టికపవాదము. అజ్లవికారః 
కిమ్‌ ? సూ(త్రముననజ్ఞగహణమునకేమి (ప్రయోజనమని _ప్రళ్నాశయము. అక్షి 
కాణనుస్య. [వీనియొక్కం కన్ను (గ్రుడ్డిది.]. ఇచటనవ యవికివికారముగాక యన 
యవమునకు వికారములక్ష్యమాణమగుచున్నది. అజ్ఞ గహణ ములేవిచో నక్షిశబ్దము 
కంకె పథమను బాధించి తృతీయ (పన క్ర కమగుసని సమాధానాఒశయము. 


విన 2: దర్శన సామర్థ్య మించుతై నను లేకపోవటయే కాణికబ్దాంము. కణ 
శబ్దమక్షిగతమగు వికారి మునే బోధించునదగుటచే అకా అనునది పునరు క్ర క్రమగును 
గాని “ద్వావిప్రొ” అనుచోట ద్వొ అనుదానికివలె దీనికిని సాధుత్వమిష్టము। 


569. ఇత్తంభూతలక్షణే. 2.321, [తృతీయా. ] 


కంచి! తకారం పాప స్య లక్షణ, తృతీయా స్యాత్‌ | 
జటావిసాప సః। జటాబ్లావ్య తావ సత్వవికి షఇత్యర్దః ॥ 
er శో జ [| 


నూ, 609,010,671] విభ క్ర్రర్ధయకరణమ | 


669. ఇత్తం అనుశబ్దము (ప్రకారమా|త్రబోధకము, దీనికి భూతశబ్దముతో 
సమాసము, లక్షణశబ్రము కరణలు ్యడ సము. [లక్యకేఒనేన,.] దీనితోకర్మషష్ట్య 
_న్రమగునిత్తంభూత కబ్దమునకు సమాసము. [ఇత్సంభూత స్య లక్షణమ్‌. | ఒకానొక 
ధర్మమునొందినవాడు దేనిచే జ్ఞాప్యుడగునో యద్దానిని బోధించు! ప్రాతి పదికముకం'టె 
తృతీయ వచ్చునని సూ(శ్రార్గము. జటాభిసొప సః. జటలచే జ్ఞావ్యమగు తాససత్వము 
గలవాడని యర్థము. తాపసత్వవనుధర్మమునొంగి నవాడు జటచే జ్ఞాప్యుడగుటచే 
'జటాశద్దిమునకు రృతీయ వచ్చెను. స్నూతమున లక్షణ శబ్దము లక్ష్యలక్షణభావమును 
బోధించును, లక్షణముజటలు. కాపసత్వము లక్ష్యము. 


వివ;..__. జటాభిసాపసో జాతః అనుచోట జాన్నకియయందు జటలు కరణ 
మగుటజే “క ర్పకరజయోః” [6504] నూ. చేతనే శృతీయ సిద్ధమగును గాని 
జటలు కరణములనుపివక్షలేక లక్ష్య లక్షణ భావముమా (త్రము వివక్షింపబడునపుడును 
తృతీయ సిద్దించటకొఅకీస్తూత్రమని తెలియనగును. 


570. సంజ్లోఒన్యతరస్యాం కర్మణి. 2222, సంజ్ఞిః, 
అన్యతర స్యామ్‌, కర్మణి [తృతీయా. ] 


సంపూర్వస్య జానాతేః కర్మణి. తృతీయా వా స్యాత్‌! 
పితా పితరం వౌ సంజానీ'తే॥ 


$70. సమ్‌ అనునుపసర్షముపూర్వమందుగల జ్ఞా [అవదోధనే -(క్ర్యాది 
గణము. ] ధాతువుయొక్కం కర్మను [ధాత్వర్థఫలాశ్రయముసు బోధించు ప్రాతిపదిక 
మునకు తృతీయ వికల్పముగనగును, పితా పితరం వా సంజానీతే. తృతీయా౭ 
భావపక్షమున కర్మణిద్వితీయా [510] సూ. చే ద్వితీయ వచ్చును. 


571. హేతౌ. 2-8-28, (తృతీయా.] 


హీత్వర్థే తృతీయా స్యాత్‌! (దవ్యాదిసాధారణం నిర్వ్యా 
పారసొధారణం చ హేతుత్యమ్‌! కరణత్వం తు (క్రియా. 
మా।త్రవిషయం వ్యాపారనియతం చ।దణ్లేన ఘటః। పుణ్యేన . 
దృష్లో హరిః! ఫలమపీహ హేతుః! అధ్యయనేన వసతి! 
గమ్యమౌనాఒపి (క్రియా కారకవిభ కౌ పయోజికో! అలం 
శమేణ!। శమేణ సాధ్యం నా సీత్యర్లః। ఇహ సొధన,కి 
యాం (వతి (శమః కరణమ్‌।శతేన శతేన వత్సానాయయతి . 
సయః। శతేన వరిచ్చిద్యేత్యర్థః. [వా] అశిష్టవ్యవహారే 
దాణః ప్రయోగే చతుర్ధ్యర్థే తృతియా! దాస్యా సంయచ్చ్నకే 
కాముకః। ధర్మే తు భార్యయె సంయచ్చతి॥ [|] 
571. "ఇచట హేతువనలోకసిద్ధమగు కారణముగావి, శావ్రీయముగ్గాదో, 
'భరణవాచకనుకంపి తృతీయ నగుమ, భౌకిక హే కుప్పుగూడ కరణమగుకు గాన 


క్ట కౌముదీ శరడగాగకుము [నూ, 871 


సీస్తూతను కరణతృతీయణే గతార్థవగుననుశంకను నివ ర్థింపజేయుటకై హేతు 
కరణములకు జెదనును జాపుదుగా వడు “దవ్యాది న నియతంచ”, 
(దవ్యాది అనుచోటనాదిశబ్టముకే గుణ క్రియలకు గ్రహణము, (దవ్యగుణ।| క్రియలకు 
మూడింటికి జనకము హేతువనబడును. (కియాజనకమే కరణమనబడును, వైష 
న్యస్త నరము జూపబడుచున్నది :.-- వ్యాపారముగలదియు మ్‌ 
రియుగూడ హేతువగును. వ్యాపారముగలదే కరణమగును. కాన నిట్లు “హీ తుకరణ 
లకు భేదనుండుటవలన నొకదానిచే మరియొకటి గళార్హముగాదని “గహించునది. 
ఈసూ(త్రముచే వచ్చెడితృతీయకు హేతుహే హీతుమద్భావమర్హము. దణ్జేనఘటః. 
Segre హేతువనుటక్‌ది యుదొహరణము. దల్వమ హేతువు. ఘటము 
[దవ్యము] హేతుమత్తు. అనగా ఘటిజనకముదండము. “[దణ్ల హేకుకోఘటః.] 
ఇచట దండము వ్యాపారము [చకభమణమనుగలగతేయునది]] గలదై నను 
(క్రియాన్వయ ము లేనిడగుటచే కరణము గాదు. పుణ్యేన దృష్టో హరిః. క్రియాజన 
కము హేతువనుటకిది యుదాహరణము. పుణ్యము [స్వర హే తువగు యాగాది 
అప్యధర్శా వసత] తువు, హరికర్మకదర్శనము [క్రియ] హేతుమత్తు. 
[పుణ్య టు అనివోధగలుగును. (హరినిజాచుటయందు 
పుణ్యము గారణము] దిర్శనరూపయాన్వయముగలదై నను పుణ్యము వ్యాపారము 
గలది గాసందున కరణముగాదు. 


కళల 


ఫలమపీహ హేతుః” ఏతత్చూూతోదాహరణము విషయమై ఫలముగూడ 
హేతవుగ వివక్షింపదిడును. అధ్యయనేన వసతి. [అధ్యయన ముకొ అకునివ సించు 
చున్నాడు.] నివాసముసకధ్యయగము ఫలము. అలం (శ్రమేణ మొదలగు చోటు 
అందు [కియావాచకపదము లేనందున 1కియ్యాపతీతిలేదు గాన శమాదులు కరణము 
తెట్లగుననిశంకించి యపాయమును [క 5 అర రం రప] కాన 
చున్నాడు: — “గమ్యమానొఒపి..... (పయోజికా”. గమ్యమానమన (పతీయ 
మానము. [(్రమేణ మొదలగు పదములవలన గల్లుబోధయందు విషయమైనది] 
అసీ శబ్లముచే శూయమాణముగూడ (గహింపబడును, ఈ రెండునిధములగు[ కియలు 
కారకవిభ క్తికి కారణముఅని యర్థము. అలంశమేణ, [(శమేణ సాధ్యం నాస్తి= 
గ్రమచేసోధించదగి నదిలేదు.] అలం శబ్దము నిషేధార్రకము, శ్రమపదమువలన 
శమేణసాధ్యం అనుబోధగల్లును. (శ్రమవదార్హమగు సాధన క్రియయందు శ్రమ కరణ 
మగునని భావము. ఉదాహరణా నరము :—_ోశశేన శశేన వత్సాన్‌ పాయయతి 
పయః”-[లేగలను నూజుచే విభజించి నీరును (దావించుచున్నాడు. కరత (పతీయ 
మానమగు  పరిచ్బేదన। క్రియలో ,శతము కరణము. [వా] “అ?ిష్ట.......... 
తృతీయా". అశిషులన సంకీర్ణాచారగులు [అధర్మఫలకములు |] గలవారు, వీరి 
యొక్క వ్యవహారమున క్రియ. అశిష్ణుల! క్రియను. [దానమును] టోధించుదాణ్‌ 
దాన్నే ధా త్గుపుయొక్క. (వయోగమందు. చత్తుర్జీవిభ _క్యర్హమున తృతీయ వచ్చును. 


వ్యా x] [సామ్మిధ్యను] చేవెవనిసంబిన్థమనలస వ్ధవహారము. ఫరకీర్ణాణార 


నూ. 571,172,678] విభ్య క్యర్ణ(సకరణము $7 


మగునో అట్టివానిని బోధించు! పాతి పదికముకం'టు తృతీయయగునవి _గ్రహించునది. 
దాసా సంయచ్చ శే కాముకకః, [రతిఫలకము దాసినిద్దేశించి జేయదిడిన దానము.) 
కాముకుడు దాసికొణకు దానమును చేయుచున్నాడని హర్ధము. సంయచ్చశే అను 
నది దాణ్‌ ధాతుపనకు లట్‌ 5 (పథమైకవచనము. దాసీసందినమువలన దాసము 
సంకీర్ణాచార మగుటచే దాసీశద్దిమునకు "తృతీయ పచ్చెను. ba ne 
[భార్యోకొఅకుసభో గార్హ ర్‌ు దానము చేయుచున్నాడు. ] భార్య క్‌" కగు దాన 

సం కీర్ణాచార ము [ అధర్మము] గానందున భార్యాశబ్దమునకు తృతీయావిభ క్రి కిరాదు.. 


ఇది తృతీ యావిభ క్రి, 
ర్‌?2, కర్మణా యనుభిపై ఏతి స సపదానమ్‌. 1.132. 
కర్మణా. లా. అభి పై ఏతి, సః. సం,ప్రదాసెమ్‌। 


దొనస్య కర్మణా యమభిపె పైక న సం_పదానసం జః 
అ 
స్యాత్‌ i 


07), వృక్తిలోని దానస్య అనువానికి దాళ్ల్‌ధాత్వర్రమునకిని యర్దము, 
ఇది క్రియామాత్రమసక ఫల క్షణము, “సందిన్ధుమ్‌” అనువీదమునకధ్యాహార్‌ము, 
ఏక్రియయందై నను కర్మియ గుదానితో [ధాత్వేర్హవలా! శ్రయముతో ] సందిస్థమును 
గలుగజే మటకు 'దేనినిచ్చయించునో యది [ఉద్దేశ్యము సం! ప్రదాన సంజ్ఞకమగును, 
కర్మతో సందిస్థమ స్వత్వము మొదలగునది. 


వివ ._దాన “ ళ్‌ అనునది (కియామాత్రమునకుపలక్ష ణమనుటచే మ్నిపాయ 
గాం దదాతి మొదలగుచోటులందు మ్మిపాదులకే గాక ప్కుత్రాయప్మత్రం (పేషయతి 
ఇత్యాదులందు పు ప్మత్రాదులకును సం! (పదాన సంజ్ఞ సిద్ధమగునవి భాష్యమతమా. ఈ 
సూతముగకు  కాళికొవృతి. త్రి కారుడిట్లు వ్యా ఖ్యోనముచే “నెను: సంపదావభంజ్ల 
యన్వెర్థము. [మషాసంజ్ఞ. సంప్రరీయశే= సై] అన్వర్గసంజ్ఞవలననే మూల 
మున దానస్య అనునది సిద్దమయ్యెను. దాష్ధాత్వర్థము [దానము] యొక్క 
కర్మతో సంబిస్థముకలు గజేయనుే శింపబిడుదానికే సం ప్రదాససంజ్ఞయవి యర్థము, 
ఒకవస్తువుయందు తనకుగల హక్కును విడుచుకొనుచునా వస్తువు నందితరునికి 
హక్కును, గలుగజేయుట దానమనదిడును. వ్మిపాయ గాం దదాత్‌ మొదలగునవి 
యుదాహరణనులు. గామమజాం నయతి ఇత్యాదులందు ధాజ్‌ ధాత్యుపయోగము 
లేనందువ (గ్రామాదులకు సం్యపడానసంజ్ఞలేదు. రజకస్య వస్త్రం దదాతి (చాకలి 
వానికి శ్యుభిముబేయుటకొ అకు బిట్లనిచ్చుచున్నాడు.] ఇక్యాధులంచు దాణ్‌ ధాత్వర్త 
మదీనముజేయుటగాని దానముగానందున రజకునికీ సంపదానసంజ్ఞ రాదని. ఇచట 
మూలము కాకికాకారునిమతమునను సరించి (వాయదిడెనని (గహించునది 


878, చత్తర్జీ సప్రందానేే, 2_9_18. చతుర్థీ, సం్యపదానే a 
.శివాశే], 


88 కోముదీకరదాగహము నూ. రీ, 514 


. వ్నిషాయ గాందదాతి। అనభిహితఇతే్యవ। దానీయో 
వక, [వ] కియయా యమభి పె పై ఏతి సోపి సం|పడొ 
స్త్‌ ఫ త్యే శేతే, [వా]. యడేక కర్మణః కరణ సంజొ 
_సంప్రదానస్య చ కర్మసంజ్లా। పశునా ర్నుదగం యజుకే 
పశుం రుద్రాయ దదాతీత్యర్థః॥ 


ర్‌). తిజాదమల చేనుకు ముగానట్టి 3 నం[పదానమును బోధించు పొతిపదికము 
కంటి చతుర్గీఏిభక్రి వచ్చును. విప్రాయ గాం దదాతి. గాధాత్వర్థము యొక్క కర్మ 
గోపు. దీనితో సంది? నము (స్వస్వామిభావము] గలు గజేయుటకి చృయిం వబిడువాడు 
నీ పుడు గాన వి|పుడు సంపదానవముగును. అందుచే విస శబ్దమునకు చతుర్జి 
వచ్చెను. ప గోవును [తనకుగలహక్కు-ను నిడుచుకొని] యిచ్చు 
చున్నాడని యర్తము. అ? విపి తే అనునడధికృతమగుటచే “దానీయోనీ(వః” అను 
చోట వి ప్రకసిమునల చతుర్దిరాదు. దాళ్ధాతువుకంబ తవ్యత్త వ్యానీ మరః 
[- 1-987 అను నూ. చే కంప్రదానార్హమందుఅనీ జ్‌ [5] (ప్రత్య ణుమజే సిన 
దానీ ౩ అనుకూవవుగును. అనీయర్‌ ప్రత్య వముచేని చట సం(పదానముకృమె 
నందున చ తుర్ధిరాకి పోవుటచే (పథమ వచ్చెను, [వా] (కియయా........ నమ్‌. క 
ర్రహితమగు (క్రియతో [(ధాత్వర్హముతో] సంబిస్టముగలుగజేయనెవనినిచ్చయించునో 
'నాడును సం|పడానమగును. సూత్రమున కరుణా అని ముండుటవలన నకర్మక 
'డ్రియోద్దేశ్య మునకు సూ త్రమువలన సంజ్ఞ సిద్ధముగానందున నీ వారి కము జెప్పబడి 
యెను. పశ్వేశేశే. se నిద్రిరచుచున్నది.] భార్యయని శేషము. శయన 
1కీయయంది పతి యుర్రశ్య మగుటవలన సం|పదానమాయెను. [వౌ] వ 
“సంకా, యజ [ డేవపూజాయాం] ధాతువు యొక). కర్మకు కరిణసంజ్లను, సంప 
'దొనమునకు కర్మ సంజ్ఞను జేప్పవలయును. పకునార్నుదం యజతే రుుదునికొ ఆకు 


“పశువు నిచ్చుచు న్నాడు] యజ [దానార్హకము] థా ధాత్వర్హమున పకువు కర్మ, రు చుడు 
"సం పదానము. 


574. రుద్యర్లానాం పీయమాణః. 1.188. రుచ్యర్హానామ్‌, పీయ. 
థి అ 
మాణః [సంపదాసమ్‌.| 
రుచ్యర్గానాం ధాతూనాం (పయోగే (పీయమాణో రః సం 
(ప్రదానం స్యాత్‌! హరయే రోచతే భక్సిఃః అన్యకర్చృ 
కో౭భిలాషో రుచిః। హరినిష్ష పీ తేర్భక్సి క కర్రీ । (పీన 
'మాజః కిమ్‌! 'దేవదత్తా య రోచశే మోదకః పథి॥ 


రగ" “రచిరర్జోయేషాంతే = =ాపుచ్యర్ధాః, రుచి [ప్రీతి] అర్హముగల ధాకు 
వుల పయోగమంరదు, పీఉివిష యమగు వస్తువు నంపడానమగును. హరయే రోచతే 
భకి 8. భక్షి (హూజ్య్య లందక్టురాగము].' - విష్ణువును నంతసింప జేయుచున్నదని 
యర్ణము. హరి, పీతివిషయుడ్‌గుటచే నావికికిర్భ సంజ్ఞ [పాప హృమగుచుండ నీ సంజ్ఞ 


సూ. రర గ్కర్‌?8.] విభక్క్యర్థ్ధపకిరణము.. కీ 


విధింపబడెను. హరిర్భకి మభిలష్యతి. ఇచట నభిపూర్వకమగు అషధా కుప్రయోగ 
మందు సఎపవానసఎజను స _సూకమున రుచి హద మచేవెవక్షీ కమగు' 
సర్థమును (దిదర్శింపుచున్నాడు: “బ్ర న్య కర్‌ ర" అథధిలషవా తువుల యొ క్క 
కర కంటెనికర మగువ యధి ఇష ధా వవ మొక్క కర్మ యగును. ఈకరడ కర్త గా 
నలదె రుషి పగును. ఇషు ఇశ్సిలం ప కఘువ్వ మ గానందుననరిలషదోలు 


C 
oo 


పయోగముఎదు [హాంర్భక, మువిల woe = సేం( పడా ససంజ రాదు. సూత 
జ్‌ జౌ 
ముస పీయమాణః bees లేనిచ్‌ చేవదకా శు ను రోచతే మోదక 


పథి, అనుచోట పుకు [మ్మా మొనికు] అధికరం సంజను 1. సంప్ర 
దానసంజ (పసక్క మగును. పై విశేషజము “లేనపుడు ుచ్భూర్లధా తుము సలు 
కారక మ్నకు సం్యవదాన సంజ్రయని యు: ఎగురు, (ప్రతివిషయ ముగాకుండ కార 
ముగు మారమునకును [ దేవదత్తునికివ లె] సంజ్ల పనక సుగుసని భావము. 


5్‌7ర, కరా ౮ జ్రీవ్ప్యమానః. 1.494. రాఘ 
పాం, జీ వృగ్ణామా నః (సం్యవదానమ్‌.] 
ఏఎమోం Pepe టోధయితుమిస్షః సంపదాసం స్యా 
తః గోపీ స్మరాత్‌ కృృస్టాయ కామశే హు తే తీన్లతే శపశే 
వా! జ్లీస్ఫ్యమానః కిమ్‌” డేవదక్రాయ భాఘతే సధథీ॥ 


3 


0705. ర్గాఘృ [కత్తనే] హ్నుజ్‌ [అపనయనే] ష్టా [(గతినివృకౌ] శప 
[ఉపాలమ్మే] అసుసీ నాల్లుధా తువుల్మపయోగమ దు టోధింపనిష్షమెసది సం[పదాన 
మగును. బోధయితుమిష్ష! అనునది సూత్రము లోని జ్రీష్యమాని న. స 
గోపి స్మరాతి కృష్ణాయ శ్రాఘతే హ్నుతే తిష్టతే శపశేవా. ఇచట భాఘాదిధా 
అకు స్తుత్యాదులచె బోధనమర్హము. స్మరా త్ర తనుచోట ,.సణ్బమి హేత్వర్థకము. fry 
కృష్టునియొక్క స్తు సుతిచే తనయనురాగముము కృష్ణునికి దెలుపుచున్వుదని యర్హము 
“కషాయ హ్నుతే”. సవతులవలన కృష్ణుని దాచుచు కృష్ణునికి స్వామంాగును 
చెబ్బుచున్నదని యర్థము. తిష్టతే శపతే అనుచోటులందుసు (కమముగస్థితి చేతను 
శ పథముచేతను స్వామేకా గమును దెల్పుచున్న దని యరయు. వ అన్ని స్థలము లీంచును 
బో ధనదునకి ష్టము [ఉ ద్రేశ్యము] కృష్ణుడగుటచే నతనికీ సం_ప్రదానసరిజ్జ చచ్చెను” 
సూత్రమున జ్రీవృ్యమానిః అనునది 'శనియెడల శాఘాదిధా కువుల్యపయోగముందు. 
కారకమునకు "సం_ప్రదానసంజ్ఞ యగునని యర్హమగును. అట్లయిన, " . దేవవళత్తా యు 
శాఘతేపథి, అమచోట మార్గయునకును అధికరణ సంజ్ఞను బాధించి సంప్రదాన 
సంజ ప్రసక్త మగును, | 


676. ధారేరుత్ర మళ్లః. 14-85. అ ఉత్తమర్తః 


ధారయతేః పయోగే ఉత మర ఉక్క సంజ్ఞః షక 
భక్తొ య ధారయతి మోక్షం హః ఉత్త క మరక కిమ్‌; దేవ 
' దత్తాయ శనం ధారయత్‌ గామె॥ 


40 కోముదీశరదాగమము [సూ, 678,577,578 


578. ధారి అనునది ధృజ్‌ (అవస్థానే)ధా కువునకు హే తుమణజ్జిజ సము, 
ఉతృమప్తడన బుణమునిచ్చువాడు. ణ్యస్న మగు ధృళ్ధాతువు యొక్క “వపయోగ 
మందు ౯" బుణమువిచ్చువాడు సం ప్రదాన స -జి గలవాడగును. భక్తాయ ధారయతి 
'మోక్షం హరిః. స్వరూపముచే సిద్ధమగు మోక్షమును గుణించి ఏీష్టువు భక్తుని 
(పీరేపించుచున్నాడు. (విషవుభికు నికి మోక్షమునిచ్చుచున్నాడని ఫలితము.) 
భక్తు డుత్తమర్దుడు, బుణమన తప్పకనివ్యదగినది. (అవశ్యదేయము.) భక్తునికి 
'మోక్షమునిచ్చి కీరవలయును గాన మోక్షముగూడబుణమగును, సూత్రమున ఉత్త 
మర్షః అనునది లేవియెడల కారకమునకు సంజ్ఞ యని యర్థమగును. అోక్లైన చేవద 
జా కా'యశతంధారయతి గ్రామే అనుచోట, కారకమీగు (గామమునకును సంజ (పసక్త క్ర 
మగును. 


పవ :---ఉ త్తమర్తవా చతయుకంపు షబ్బవిభర్డి పాప్తమగుచుండ తద్వాంణ, 
గ్‌ paar) 
మపకీసూ; [తమారంభీంపది వెను. 


577. స్పృహేరీప్పిఈః. 1-4-98. స్పృహేః, ఈప్పితః। 


ప్పృహయతేః (పయోగే ఇష్షః య. స్యాత్‌ | 
ళ్‌ “బృభ్యః స్పృహాయతి। ఈప్పితః రిమ్‌! షై ష్పేభ్యోవనే 
స్పృహాయితి। ఊప్పితమా (శే ఇయం సంజ్ఞా! ప్రకర్షపవలి 
యాం తు సపర్వత్వాతు- ర్మి సంిజ్హా। పుష్పాణి స్పృహ యతి॥ 

517. స్పృహి అనునది స్పృహా [అప్పా మాం] ధఛామువనకు స్వార్ధణ్‌ 
జము. ణ్య స్రమగుస్త్య “ఫహధాకువుయొకు. ప మోగమండిచ్చా ఏష మము సంప 
చాన సంజ్ఞక మగును. పిష్పేభ్యః స్పృహయితి [| పుష్పములిచ్చ్భావిషయములు. పుష్ప 
సం్యపదొనకమగువిచ్చ.] ఈప్పితపదములేనిచో సృహి(పయోగమందు కారకిము 
నకు సంపదాననంజ్ఞయగునని యర్ధమగును. అపుడు పుప్పేభ్యో వనే స్పృహ 
యతి, అనుచోట వనమునకునుశం్యపదానసంజి (పస్రక్తమగును. ఈ సంజ్ఞ 
యీప్పిశమ్మాతమందు (పవ ర్తించును. ఈప్పితముగగాక ఈప్పితతమముగ [ఫలా 
1శయముగ | వివక్షితమగునపుడు పరమగు “క ర్పురీప్సి తతమంకర్మ ” [638] 
సూ. చే విరహితమగు కర్మ సంజ్ఞయే వచ్చును. పుష్పాణి సృహ యతి. ఇచ్చోట 
పువములీప్సితతమములు,. [ ఇచ్చాజన్యఫలా శయసుణ 1. 

వివ :_-స్పృహధా కువిచ్చామాత్రవాదకము, ఫలవిశి షెచ్ళావా చకమునగునుం 
మొదటియర్థ మందు సం(ప్రదాన సంజ్ఞ, 'రెంశవయర్థమందు కర్క సంజ్ఞ యని 
యాకయము. 


578. (కుధ్యదు హేర్ష్యాఒసూ యార్థానాం యం (పతికోసః 
1-497 (కధ ఆఆ జార్జానామ్మ్‌ యమ్‌, (పతి; కోషః। 


సోః 58578] విభరక్యర్తప్రకర ణము di 


(ప్రధాధ్యర్హానాం ప్రయోగే యం (ప్రతి కోవః సొ ఉక్త 
సంజ్ఞః సాక్‌ । జారయే పాధ్యత। (దుహ్యతి, 
అహౌయతి॥ 6 యం (పతి కోపః క్‌మ్‌। షా 'మెనా 
మన్నోజఒ్మడా క్రీ దితి! డోధీఒమరః। చ్‌ దోహో=పకారః। 
ఈర్ష్యా ఒక్షమా। అసూయా గుణేషు దోషాఒవిష్యురోణమ్‌। 
దోపోడయోజప కోపపభవా ఏవ గృహ్య నె నే; అతో విశే 
షణం సామాన్యేన యంగపతి కోప ఇతి॥ 


578. కుధ [కోవే] (దహ [జిఘాంసాయామ్‌] ఈర ర [ఈర్ష్యాయాం) 
అనూ [ఉపతాపే_కజ్ఞ్వాదిః.] అనుసీధా కువులయర్హములతో [శోదాదులు] నదృశ 
ములగుస ప్రములు గలధా శువులపయోగమందెవనినిగుజించి కోపమో వానికి ర 
వానసంజయగును. హ వయ్మేకుధంతి [హరినిగుటించికో పగించుచున్నాడు. ] స్మూత 
మంచు యం(పతికో ఎః అసునది లేనిచో (కుధా ధాద్యర్థకధాతుపయోగమందు కొర 
రయునకు సం(ప్రధానసంజ్ఞయని యర్థమగును. అక్లైన, భార్యామీర్య్యతే [మైనా 
మనో ్య౬(దాక్షీదితి. “పరులచేజూడబడుభార్యను సహింపకున్నాడు.”) అనుచోట . 
భార్యకు సం(ప్రదానసంజ్ఞ (| షస ర్హమగును. ఇచట భార్యపై కోవజన్యమగునీ ర్య 
లేదు. అన్యపురుష షదర్శనమువలన గల్లెడి యీర్య గలదు. (తనభార్యనితర పురుషులు 
జూడగూడదని.] క్రోధము = అమరము. [వాక్కు కండ్లు మొదలగువానియొక్క 
వికారముచే తెలియదగిన _యధికకో పము. ] ద్రోహము అపకారము. [ అపకారము 
జే యవలయుననునిచ్చ.] ఈర్ష్య = అసహనము, (ఇతరులయుత్కర్లను జూచి 
యోర్వ లేకుండుట, ] అనసూయ = గుణములను దోషములుగ్మ పకటించుట, (కుధ 

హధా తువులకర్మకములగుట దే తద్యోగమున షష్టి పా ప్పమగుచున్నది. ఇతర 
ముల్లు 'సకర్మకధాతువులగుటచే తద్యోగమున ద్వితీయ (ప్రా ప్తమగురున్నది, 
ఈరెందికి నీచ రుర్జి యపవాదము. (ద్రుహాదులిచట కోపజన్యములగునవే (గ్రహింప 
బడును, అందుచేతనే యం(ప్రతికోవః అను సామాన్యమగు విశేషణము సార్థక 
వును. 

579. క్రథదుహో దప సృష్టయోః కర. 1486 (కుఢ 

యహోః, ఉపసృషయోః, కర్మ [యం, (పతి, కోపః,] 
సోనసర్గయోరనయోర్యం (ప్రతి కోప స్తక్కారకం కర్మ 
సంజ్ఞం స్యాత్‌ 1 1కూరమభిికుధ్యతి। అభిదుహ్యుతి॥ 

579. ఉఫసృష్టములననువసర్గమతో గూడినవని యర్థము. ఉససర్లమా 
లతో గూడిన్ల, కుధ 1ధుహ ధాతువుల పయోగమంచెవనినిసుజించి కోపమో 


[61 


l2: కోముదీళిరదాగముము (సూ. 58581000. 


వానికి కర్మసంజ్ర యగును. పూర్వస్నూతమునకిది యపవాదము, (కూరమభి 
కుధ్యతి అభిదుహ్యాతి. 


580. రాధీక్షో కరకన్య విపశ్నః. 1-4-88. రాధీక్షో రః యస్య, 
విపశ్నః [సం(ప్రదానమ్‌, ] 
ఏతయో 8 కారకం సంపదానంస్యాత్‌, యదీయోవివిధః 
(పశ్నః (క్రియతే! కృష్ణాయ రాధ్యతి ఈక్షతే వా! పృషో 
గర్గః శుభా=౬ శుభం పర్యాలోచయతీత్యర్థః॥ 


ర్‌రి8.. రాధ  సంసిద్ధా ] ఈక్ష [దర్శనే] అనునీ రెండుధా తువులకు _సశ్న 
విషయత్‌దునింి సభాఒకిభపర ర్యాలో చనముగ్రయు. ఈ రెండుధా తువులకార కామునకనగా 
ఎపని ముక్కా య వివిధ్యసశ్నముచేయబడునొ వానికి 
సంసదాన సంజ్ఞ వచ్చును. కిడ్డా రు. రాధాతీ తీ ఈక్షతే వా గోపులచేనడుగబడిస 
గర్గదుహో ముని కృప్రంందిసుకా diy త ల్‌ ఎడని యర్థము. 
పభాకుభము లు కృష్ణునిదగుటచే కృష్టునికి సంపదానసంజ్ల వబ్బను, షష్టీవిభ కీ క్రికీడి 
యఫషజొదము, 


551. (ప్రత్యాజ్‌ భ్యాం (కువఃపూర్వస్య కర్తా 1- 440. ఏ 
త్యాజ్‌భా్యమ్‌, శువః, పూర్వ స్య, "కరా! 
అభ్యాం పర స్య శృణో తేర్యోగే పూర్వన్య సవర రన 
రూపవ్యాపారస్య కర్తా నం ప్రదానం స్యాత్‌: విపాయ గాం 
(సతిశృణోతి అళ్ళణోతి వా! ని పేణ మహ్యం 'దేహీతి 
(సవ ర్టీతః పతి కొనీత ఇత్యర్థః॥ 


581. (పతిపూర్వకమా ఆజ్‌ పూర్వకమునగ్యుకు [శ్రవణ] ధాశువునకు 
ఇతరుఅచేనేదె దై ననిమ్మనమవికో ర బడినపిదపని చ్చెదననియంగీక రించుట (పవర రనౌ 
పూర్వకాళ్యుపగమము) యర్థము. అట్టి (శుధాత్యపయోగమం దేదైై న వస్తువు 
నిమ్మనమని యడిగినహనికి “ సం|ప్రదాన సంజ్ఞ వచ్చును. “వి పాయగాం వతి 
శృణోతి ఆక్చణోతి వా”. “ప్మిపునిచే తనకు కవు నీ యమని యడుగబిడినవాడగుచు 
గోవునిచ్చెదనని (పతిజ్ఞజేయుచున్నాడు” ((ప్రభువు) అని యర్థము, గోవునడిగోన ' 
వాడు ఏ(పుడుగాన ఫీనికి సం(ప్రదానసంజ వచ్చెను, 


చ, 


082. అమ్మపతిగృణశ్చ. 1-4-41, అనుప్రతి, గృణః, 
(పూర్వన్య, కర్తా) 
ఆభ్యాం గృణాతీః కారకం పూర్వవ్యాసారస్య కర 
భూతము క్రసంజం స్యాత్‌ । హో (త్రేఒనుగృణాతి। _ప్రతిగృ 
కకొతి' జకోతా పథమం కోంసతి తమధ్వర్ముః ప్రోత్సాహ 
యతీత్యర్జః॥ 


నూ, 862,588. | విభ క్ర ర వకరణమను | 48 


582. అనుపతి అనునది లు ప్తపక్భామ్యన్త నమగుభిన్నపదము. ఇను 
ఉఅనుదానికంశుగాని, పతి అనుదానీకం'బెగాని సరమగుగృధాతువు నకు శంసనమును 
జేయువనిని (ప్రోత్సహించుట యర్లము, అట్టి గృధాతువుయొక్క- కారకమునకనగా 
శంససముజేయువానికి సం(ప్రదాన సంజ్ఞ “వచ్చును. హో ,తేఒనుగృణాతి (ప్రతి 
గృణాతి. హోత మొదట శంసనమునుజేయుచున్నాడు. ఇట్టి హోతనధ్వర్యుడు, 
ఓధామ మొదలగు శబ్దమ లజే శంసనమునుజేయ (లోత్సపించుచున్నాడు. హోత 
శంసనకర్త గానస ౦పదానమాయెను. హోత అధ్వర్యుడు అనువారు యాగమును 
జేయించుపధానులగు బుత్విక్కు.లు సల్గురిలోనివారు. ఇం|దాడులందలి గుణము 
లను జెప్పుట శంసనమనబడును, 


$88, పర్మిక్రయణే సం్యపదానమన్యతరస్యామ్‌. 14-44. పరి 
డ్రయణే, సం్యపదానమ్‌, అన్యతరస్యామ్‌ (సాధకతమమ్‌). 
వియతకాలం భృత్యా స్వీకరణం పర్శికయణం౦ తస్మిన్‌ 
సాధకతమం కారకం సం(వదానసం జం నా స్యాత్‌ | శతేన 
శతాయ వా పరి(క్రీతః (హ) తాదర్చే[ చతుర్దీ వాచ్యా। ముక్త 
యే హరిం భజతి! (వా) క్లుపీ సంపద్యమానే చ; ము క్ష్‌ క 
రానాయ కల్పతే, సంపద్యతే, జాయతే, ఇత్యాది! (వొ 
కశక జ్ఞాపితే చ। వొతాయ కపిలా విద్యుత్‌! (వా) 
హితయోగే చః (ద్రాహ్మణాయ హితమి॥ 
నికి. ధనమునిచ్చి వస్తువులను పూర్తిగ స్వీకరించుట. (క్రయనుగును, 
జీతమునిర్చి కొంతకాలమువరకు ఏ మనుష్యుని “స్వీకరించుట పరి క్రయణమగును, 
పరి కయణమందు (నళృష్ణో పకారకమువకు సం(పదాన సంజ వికల్పము గనగును. 
శతేన ఇకతాయ వా పరి శీత, (కర్మశరఃపురుషః.) నూఅుకూపొయీలవిచ్చి కీర 
కరువి గొంతకాలమువరకు స్వీకరించెను, సర్మికయణమందు శతము సాథకతమము, 


(నా) తాదర్థేక్థి. .4౭062౧- వాభ్యా. తసె్మె కార్యాయ జఇ్లదక == తధర్థమ్‌. 
(కౌరణను), తస్య భావః జూతాదర్ధ్యమ్‌  ఉపకారో పకారకభావరూవమగు సంబస్థ 
వర్ణము. ఇధి యనేశవిధములు. శార్యకారణభావము (ప్రకృతి నికృతిభానము 
సంప్కార్యసంసారకభావము మొదలగునవి. ము క్రయేహరిం భజతి. మారిమిభజణిం 
చుట మ్యుళ్తర్థము. ముక్తి (మోక్షము) కార్యము. సారిపేవ కారణము. 

“యాపాయ హరు”. ఇచట యూపదారువులకు (పకృతి వికృతిభావము. (వా) 
క్సుపి. 464 అచేం క్లుపి అనునది క్లుప్‌ శబ్దమునకు స వ్షమ్య నము, దీనిచే క్లుప్త్య 
ర్థకధాకుప్తలకు గ్రవాణము. నంప 'శ్రియన నుత్ప త్రి. క్ల _వ్హకర్షకరాకయోగమందు 
త్పద్యమాబార్గమును దోధించుప్రాతీవదికము (విక్ళతివా చకము) కంట చతుర్తి 
-శ్లబ్భునుం (నక్ళతి విక్ళకులకు, భగము నినక్ల్షితభుగునవృడు ఇక్ళరినాధకముకలషి 


41 కొముద్రిశరదాగమము ,[సూ 588501, 


చతుర్ధీ వచ్చునని ఫలితార్లము. భ ష్‌ (క్తి జ్ఞానమనువికారము 


నొందుచున్నది.) క్లుపి అనునది తదర్హములకు గ్రహణమని సూచించుట 
థి 
సంసద్యతే జాయశే అని కల. 


(వా) “ఉత్పా...... ', పాణులయొక్క ప తల సూచకమగు 
Te శ. దీనిచే డ్లాపితమగు సర్పమును 
బోధించు! ప్రాతిపదికమ. కంటె చతుర్ది వచ్చును. 'వాతాయ కపీలా విద్యుత్‌. కపిల 
వర్ణమగుమెఆపు (జ్యోతిర్వికారము) పెనుగాలీకి జ్ఞాపకము. (సూచకము,) 
విద్యు త్తుచే హితము జాపితమగుటచే వాతశబ్దముకం' టె ఛతుర్జి నచ్చెను., 


వొ “హిత, ....... చో, చకారము సుఖశబ్దమునకు (గాహకము, హీత 
సుఖి శబ్దములయోగమందు చ తుర్పివచ్చును. (బ్రాహ్మాణోయ హితమ్‌. గ పేసుఖమ్‌. 


వివ =హీతయోగేచ అనువచనము జ్ఞాపకసిద్ధము. చతర్దీతదర్గార్గబలిహిత 
సుఖరక్షికై ర (702) అను నూ. చే చతుర్ధ్య స్త మునకు హీత' నేఖ కబ్దములతో 


నమా సవిధానము హిత సుఖ శబిమలయోగమన చతుర్ధి వచ్చుననుటలో జ్ఞాపక 
మగును, 


584. (క్రియార్లో పపదస్యచకర్మణిస్థావినః, ?..8...!4. (క్రియారోవ 
'వదస్యం చ, కర్మణి స్తావినః (చజుర్టీ) ' 

(కియార్థా కియా ఉపవదం. యస్య ' తస్య స్టానినో ౬ 
(ప్రయుజ్యమానస్య తుమునః కర్మణి చతుర్ధి స్యాత్‌ । ఫలే 
భో్యోయాతి। ఫలాన్యాహ ర్ల రుం యాతీత్యర్థః?. నమస్కు_ర్మో 
నృసింహాయ। నృసింహమనుకూలయితుమిత్యర్థః। ఏవం స్వ 
యంభువే నమస్క్భృ త్యేత్యాదావపి॥ 

ఫ్‌ $4. (కియార్లోపపదస్య (కియా అర్దః (ఫలం) యస్యాస్సా=క్ర 
యార్జాః (క్రియాఫలకమనీ యర్థము. (క్రియ ఫలముగగలది(ప్రత్యాసతి, చే క్రియయే 
'యగును. డ్రియార్డా((క్రియడిప పదమ్‌ "యస్య అని బహ్మువీహి గర్భమగు బహు 
'ప్రీహి. క్రియ యుపపదమగుట యసంభవము గాన- (క్రియాపదము లక్షణచే 
(క్రీయావాచకమును (ధాతువును) బోధించును. స్థానిపదమునక్యసయుజ్యమానమను 
సరము .వెయాకరణ వ్యవహార సిద్ధము, క్రియాథకా |క్రియో వ పదత్వము తుమున్‌ 
ణ్వుల్‌ మొదలగువానిశే సంభవించునని (గహాంచునది. ఇట్లులభించీన దేమూలమున 
“"తునునః” అనునది, తుమున్‌ అనునది (వత్యయమగుటిదే తదన్నమును టోధిం 
చును, (క్రియయే ఫలముగగల క్రియ [(క్రియావాచకమ్సృు యువపదముగగల్లి 
((వకృతికమ్బు అ్యసయుజ్యమానమగు తుమున్నన ముయొక్క- కర్మను వబోర్ధిం 
చెడి (పాథిఫకిశన్సుక పై చతుర్థి వచ్చునని స్తూఢ్రార్థవ్సు, ఫలేభో్యో యాతి, పండ్లను 


నూ. 584,085,586] _విళభక్త్యరపకరణమ (రీ 


దెచ్చుటకై వెళ్లచున్నాడని యర్థము. ఆహరణము ((క్రియ) ఫలముగ a 
యానము" (డయ ఈ|క్రియనా బోధించునది యాధాతువు. ధాతుపుసప 
మెన్నడు గాదు గానవిచటియుప పదశద్రిము తాదృశ్యకియావా చక sees 
పదమును బోధించును, యాధాతు(పకృ్ళతికము యాతి అను శి జన్మము. (ఉప 
పదము ఆహరు మ్‌ అనునది యిట్టియప పదముగత్తి య ప్రయుజ్యమానమగు 
తుమ్మున్నన ము. దీనికి కర్మ ఫం ములు. ఫలళద్ది మికం'కె చతుర్ధి వజ ను. 
నమస్కుర్మో నృసింహాయ. నరసింహమూరి ననుకూలువిగజే సికొనుటకే. నమస్క- 
రించుచున్నామవి యర్థము. స్వయంభువే నమస్కృత్య. (ద్రహ్మననుకూలువిగ 
జేయుటతై నమస గారీంచి అని యర్థము, “ఉపపదవభ కే 'కేః కారకవిభకి కి ర్చలీ 
యసీ” కనున్యాయముచే చళుర్దిని బోధించి కర్మజణిద్వితియా (540) సూ. చే 
ద్వితీయ (ప్రసక్ర మగును గాన నిచట (స్వయంభువ్రే నమఃస్వస్పిస్వాహా (688) 
అను సూ . చేతనేచకుర్ది సిద్ధించుననుటకు వలనుపడదు, 


535. తుమర్ధాచ్చభావవచనాత్‌. 28-15, తుమర్గాత, చ, 
భావవచనాల్‌ (చతుర్చీ.) 


భావవచనా శ్చేతినూతేణ యో విహితస్తదన్నాచ్చతుర్తీ 
స్యాత్‌ | యాగాయ యాతి। యమ్షుం యాతీత్యర్థః॥ 


Ss Bh తుమర్థాత్‌ =తుమున్‌ పదము లక్షణచే తదర్భటోధకము. తుమున 
ర్జోఓర్లో యస్యఅని బహువ్రీహి. తుమున్‌_ప్రత్యయార్థమర్హముగాగలది అనియర్ధము, 
''భావవచేనపదము భావార్థకమనుసర్థమును బోధింపదు, అమైన తుమున్‌ (ప్రత్య 
"యము భావార్థమం దే విహీతమగుటచే తుమర్గాత్తనుదానిచేతనే “గశార్దమగును గాన 
“భావనచనాత్తనునది వ్యర్థము గావలయును. కొవుననది సూత్రవిశేసమును.గ్రహింప 
'జేయును. అట్లినూ త్రము" భావవచనాశ్ళ (8.811) అనునది. (భావే అనునధికౌర 
"మున 'విధింపటోవు ఘజణ్‌ మొదలగు పత్యయములు [కియాఫలకమగుుకియ యుప 
_పదముగనున్నపుడు భవిష్యత్కాలమున వచ్చునవి యాసూ(త్రార్ణముు) భొవవచ 
నోక్చ అనుస్తూతముచే విధింపబడి తుమున్‌ (ప్రత్య యార్హమర్థముగగల ప్రత్యయ 
“మంతమందు గలదానికంటె చతుర్తి వచ్చునని సూ త్రార్లము. యాగాయ యాతి. 
యాగ శబ్దము తుమున్నర్థకమగు “భావవచనాళశ్చ” 'సూత్రవిహితభజ్‌ ప్ర ప్రత్యయ 
"మస మునగలది. కాన యాగశబ్దముకం'టె చతుర్థి వచ్చెను. యాగమును జేయు 
టక వెళ్లుచున్నాడ వియర్ధము. యాగఫలకం యౌనం అనియర్థము. 


, =. శ్‌[6. నమఃస్వఫి, స్వాహా స్వధా లంవషడ్యోగాచ్చ. 2.8.16. నమః 


న్నే 


ఫి 9660600యూగొాత్‌్‌ చ (చతుర్థ) 

ప య ఏభిర్యోగే చతుర్ది స్యాత్‌ | హరమే నమః ఉపపదవి 
Sea Se భే (a కారక విభకి ర్నలీయపీః నమస్మరోతి దేవాన్‌ వా 
జ్‌ ఇటీ కీ అ న్‌ 


46 శొమువీశరదొగనుము [సూ రీగన్‌ రీ 8కీ 


భ్యః స్వస్పి। =గ్నయే స్వాహాః పితృభ్యః స్వధా! అల 

మితి పర్యాష్థ్థర్థ_గహణమ్‌। తేన దె తేభ్యో హరిరలం 
(ప్రభుః సమః శక్త ఇత్యాది, (పభ్వాదియోగే షష్ట్యసి 
సాధుః! తసె న (ప్రభవతి స స ఏషాం (గామణిరితి నిశ్రేశాల్‌ | 
శే _పభుర్చుభూషుర్భువన _తయ'స్వేతి సిద్ధమ్‌। పషడిన్లారి 
య। చకెఃg పుసర్విధానార్గః। తేనా కాశీ ర్వివ కై యాం పరామపి 
చ తుర్దీచాశి షీతి షష్టీం బాధిత్యో చతుర్హ్మే వ భవతి స్వస్తి 
గోధ్యో భూయాళ్‌ ॥ 


506, నమః స్వస్తి స్వాహా స్వధా అలమ్‌ వషట్‌ అనువీవితో యోగ 
మున్నపుడు చతురి వచ్చును. హరయే నమః. సమస్కూరోతి దేవాన్‌ అనుచోట 
'నమఃపదయోగముగల దేవశబ్దముకం"టె చతుర్థి రాకుండుటకు గారణమును జూపు 
చున్నాడు;.-- ఉపపద.... .... ౨బలీయసీ. కారక అను నధికారమున విధింపబిడిన 
కర్ణ, 9ర్మ, కరణము సంపదానము, అపాదానము, అధికరణము, అనునీయర్థ 
భులను బోధించు (పాతిపదికిములకంబ విధింపదిడు తృతీయాదివిభక్కులు 
ప్రథమావిభకి, యు కారకవిభక్తు లనబిడును. వీనికంఠు భిస్నృములగునివి యుపపడ 
విభక్సు లగును. ఉప పపదవిభక్తి కంటె కారక విభకి, పబలనొగునని యర్థము. దేపులు 
కృళధాతువుయొక్క కర్మ యగుటచే దేవశబ్దదుకం'టె కర్మణి ద్వితీయా (540) 
సూ. చే డ్వితీయ, ఉప పద్‌విభకి, యగునీచ తుర్తిని బాధించి వచ్చును. స్వస్యాది 
యోగముననుదాహరణములు = వజాభ్యః స్వస్తి. అగ్నయే స్వాహా. పితృభ్యః 
స్వధా. అలం శబ్దమునకు భూషణము పర్యాప్పి (సామర్థ్యము) వారణము అనునర్ణ 
ములు గలవు, ఇచట పర్వాప్త స (గహణము. దెశే ల హరిరలమ్‌, 
(పభుసమర్జాదిపదిములు వర్మా ప్య్యర్థకినులు. పర్యాప్క ర్షరమునెశే (గహణమగు 
టలో వ్యాఖ్యానమేమానము. ఈ విషయమును సొ త్మ పయోగముచేత నుఖిర్లూ 
పించుచున్నాడు. “తనె షై (ప్రభవతి సంతాపొదిభ్యః” (5-1-101)  అనున్మూత్ర 
మున పర్మ్యాప్త $రకమగు (పభవతి శబ్దయోగమందు చతుర్గీ పయోగము ఫై ఆర్ధ 
మును బోధించును. .పర్యాపస్స 5ర్హక వ ర్వోదిశద్దములయో గ మందు వష్టీనిభకి, యునుఫాధు 
నగుసనుటలో “సఏషాం (గ్రామణీః” CG) అనుసూూత్రమున (పభ్వర్థకశమణు 
(గామణీశబ్దియోగమందు ఏషామ్‌ అను షష్ట్యన్స నిర్చేశము (వమాణమగుము కట్లు 
చెవ్పుటచే' “పభుప్పభూమమ్ళువన ఢ్రమున్య” అను మాఘ్మపయోగమందలి నష్ట 
సాధువగును, వషడో్యోగముస చతుర్ధికుదాహరణము : ప వషడిస్హ్రాయ. సి 
గోభ్యో భూయాత్‌. ఇచట ఆశీర్వాదోము వివక్షితమగునపుడు పరమ్‌గు “దళుర్తి 
చాశిష్యాయుష్య” (484) అను నూ. చే గోశబ్రముసకు మ మగు నష్టినీ 
బాధించి చతుర్ధి వచ్చుటకుపాయమును జూపుచన్నా డు, “*ఇశొరి! ,...... రః 
నమఃస్యస్తి” స సూ తకుందళి చకొరమును విభజియి. నమఃన్వస్యాదియోగ 


నందు వ్లనుః స్వప్త్యాదివాళ్యముడే చకున్థి విహిశమైయుండిసన్లు ఇతిరుగవిభక్ష్మ మగు 


కూ. bsh,567] వీభ క్యర్ధభకరణమ i 


పీచకార ముచే చతుర్ధి విధానమును చేయవలయును. ఈవిధానమౌశీర్వాదము వివక్షిత 
మైనను నమఆదియోగమందు షష్టిని బాధించి చకుర్ధియే వచ్చుననుటను జోధిం 
చును. 


విప :_భూష ణార్థకము వారణార్థకమునగు అలమ్‌ శబ్దమునకు (కియావో 
చకధోతుసమభివ్యాహా రమం "దే (పయోగము (కనా్యామలంకరోతి। హరిదినే భోజన 
మలం౭కరోతీ) గాన్సించుటచేతను అచట (పబలమగు కారకవిభ క్రిమే (ప్రవర్తిం 
చుటచేతను భూషణ వాం ణార్ధకాలంశబయోగమందీసూ త్రము ద్రవ ర్తి రింపదు. శాన 
పర్యా _ప్త్యర్థకయోగమం దే “యూసూ(శ్రము (ప్రవర్తి రించునని సిద్దమగును. ఇట్టి 
వ్యాఖ్యానము పర్యా ప్త స్యర్థకమగు అలంశద్ది మున కే (గహణమనుటలో మాననుగును. 


087. మన్యకర్మణ్యనాదరే విభాషాఒ్యప్రాణిమ 2.817. 

ముస్యక క్రణ్‌, అనాదరు విధాష్కా అ్యపాలిఫ (ఎటుల్టి 

(పాణివర్థే మన్యతేః కర్మణి చతుర్ణి నా స్యా త్తింస్కా 
శః న త్వాం తృణం మన్యే తృణాయ జా! ఖ్యనా నిర్చేశా 
త్రానాదికయోగే న। న త్వాం తృణం దున్వే (వా) అ(పా 
ణేష్విత్యపనీయ నౌక కొకాన్నజకక్ళ గాలవ ర్టేష్వితి వాచ్యమ్‌। 
తేన న త్వాం నావనున్నం వా మన్యే. ఇత్యా౬! పాణి 
శ్వేపి చతుర్ధీ న। న త్వాం కునే మన్యే ఇత్య్యత ప్రాణి 


తేసి భవ త్యేవ॥ 
587... అనాద్రరశజ్ణమునకు తిరస్కారమం యర్థము, ఇది మనం ల 
దెఎక్కా క హ్‌ విశేషణము. చె దాదికమగు మనరా ముప్పు ముక. కిర్మొపా 


భిన్న మై Cen తడ్వాచక [పాత పదిక ముకంటె చకుర్తి విక 
ల్పముగ వచ్చును న త్వాం తృణం మనే తృణాయ వా. (నిన్ను తృణముతో 
సదూనునిగగూడ దలంచను. ఇచట మన్యకర్మ తృణము ఇది |పొణిథి! సన్నము 
డిర స్కారద్కోతకమునగును. మన (జ్ఞానే) ధాతువు దివాదులలో నున్నది. తనా 
దులో మను (అవబోధనే) ధాతు వున్నేది. సూత్రమున మన్య అనుశ్యన్‌ ప్రత్య 

యముతోగూడినదావిని నిర్దశించుటచే (శ్యన్‌_పత్యయము దివాదిగజపఠితములగ 
ధాకుచ్చేకం'టె విధింపబిడినది) దై వొదికమునే (గ్రహింపవలయును, ఇట్లు చెప్పుటచే 
తనొడులలోని మనుధాతుయోగమందీస్తూత్రము (పవ ర్తించదు. న త్వాం తృణం 
మన్వే, కర్మవాచకమగు తృణశబ్దమునకు చతుర్ణి రాదు. (వా) స్యూతమున ఆషా 
ణీషు అను కర్మవిశేషణమును దీసిపేసి దానిస్థానమున నౌ కాక అన్న కుం 
శృగాల అను పీనికంట భిన్నమగు కర్మయని చెప్పవలయును. ఇందుపలన్క న 
త్వాం నావమన్నంవా మన్నే అనుచోటనానయు నన్నమును (మన్యకర్మలు) 
సాణీధిన్నుములై సను పఏీనికం చె ఛకుర్ణి రాదు. న శ్వాం కునే శ్వావం వా మనే 


18 క్రోముదీశ్రరదాగమము [సూ 50% 588. 


అనుచోట శ్వన్‌పదార్హము (మన్యకర్మ) ప్రాణియెనను శ్వన్‌ కబ్దముకంతె చతుర్ధి: 
వచ్చును. కర్మ ప్రాణిభిన్న మే గావలయునన్నచో నిచ్చోటులందుదోషమ్ముప సక్తి 
మగును, " 


వివ:..అనాదరే అనునది కర్మకు విశేషణమనుటచే, న త్వాం 'తృణం 
మన్యే తృణాయ హా, అనుచోట తృణమే తిరస్కాంం ద్యోతకము గాన తృణశబ్రము 
కంట చతుర్తి వచ్చును, యుష్మదర్హము తిరస్కారద్యోతకము గానందుస యుస్మ. 
చృబ్రముకం బె రాదు, 


శ్యన్‌ ప్రత్య మిముతో గూడిన నిర్హళము దై వాదికధా తుపున్నుగహింపవలయు 
ననీయే బోధించును గాని ళ్యన్‌_పత్యయిమతో నివళ్యముగూడుక్‌ ని యుండవలయు' 
నని బోధింపదు, కొన శృన్‌ పత్యయర హితమగు లిడాదిపయోగమందును 'చ కుర్చి 
సిచించును. స శ్వాం తృణాయ మనే, అశడ్వనిగుటీంచి శామాధిక్యముగల స్త్రీల 
వాక్యమిది. 
58. గత్యర్థకర్మణ్‌ ద్వితీయాచ శుర్గ్యా చష్దాయామనర్వని. 
2-12 గత్యర్ధకర్మణి, దితి నూచ 
అనధ్వని! 


జో 


తురక, 'చేషాయామ్‌, 
(24) అ, 


అధ్వభిన్నే గిత్యర్థానాం కిర్మటీ ఏతే స్తశ్చేషాయామ్‌। 
(గ్రామం (గామాయ వా గచ్చకి। చేష్టాయాం కిమ్‌! మనసా 
హరిం (వజతి! అనధ్వనీతి కిమ్‌। పన్గానం గచ్చకి। గస్హైఒ 
థి వ్‌. 
ధిషితేఒధ్వ న్యేవాజయం నిషేధ?! యదాతూ తృథాత్పగ్ణా 
ఏవా కమితుమిష్యతే తదా చతు భవత్యేప। ఉతథగి 
అ 
షభే గచ్చతి। 


688. అధ్వశబ్దాథజా ము (మాగకాదు, పస్థమొదలగునవి కం'టెభిన్న మె 
నట్టి గమనార్థకధా తువులకర్మను బోధించు సతిపనికములకంట చేష్టగమ్యుమాన 
మగుపపుడు ద్వితీయాచతుర్దులు పచ్చును. (గ్రామం (గ్రామాయ వా గచ్చతి, గమ్‌. 
ధాతుపుయొక్క కర్మ (గ్రామము. గమనము శరీరవ్యాపారమే గావుననిచట చేష్ట 
గమ్యమానమగును. చేష్టాయాంకిమ్‌? చేష్టయన (క్రియగదా। ధాక్వర్ణము (క్రియరూవ, 
మేయగును గాన తిరుగనీవిశే షణమునకేమ్మిసయోజనమని శజ్యాఒశయము... 
మనసా హరిం 1వజతి. (మనసుచే విష్ణువును పొందుచున్నాడు.) చేష్టాశబ్దిముదే 
శరీరధ్యాపారనునే గ్రహించనలయును గాని (క్రియామా(త్రమును (గహింపవలను 
పడదు. కాపున శరీరవ్యాపారములేనట్టి సె యుదాహరణమున చకతుర్గీవోరణము 
చేష్టాయామ్‌ అనుదావికి ఫలమని యు త్తరాఒశయము... పద్ధానం గచ్చతి. ఇచట' 
గమ్‌ ధాతుకర్మపథినొకబ్దము. (స్ట) పథిన్‌ శబమునకు చతురిని వారించుటకై 


అ 


DD న న్‌ 
భనధ్వని, - అఘని షేధమావశ్యకము, స్లూశ్రమునఅధ్యకబ్దమా  తదర్థపరము,, 


సూ. 688,589,590] విభ క్ర్యర్హ ప్రకరణము (కీ 


“ అధ్వన్య ర గహణంక వూరి ర్తికమిందుమానము, కావు నేపన్హానంగచ్చకి 
అను ప్రత్యుదాహరణకు యవి డెను “అనధ్వని" ( అధ్వశచ్చాాభిన్నము) అనునిషే 
ధ మి గమనకర చే (మ. నా కమి*ివదికిన (అధిషికమైన) అధ్వపదార్త 
మునకే వ ర్రించుసు. ఇందు “ “అస్థిర సతి షేర్‌ వ క్రవ్యః NEE పమగు ఆధ్యకే 
చతుర్టీనిశే షీధమును చెవ్పవల యును) అనువా ర్రికము! మాసము. ఇట్లుచేప్పుటచే నుత్చ 
థముసినగా నెత్రైసిమార్లమును విడిచి సమమాకమా ష రం ుంతన్న 
దనునరముగల ఉత్సథేన పథ గచ్చతి (ఎత్తగు మార్షముచే వెళ్లటకకక్షుడె సమ 
మార్గమునా[క్రమింప నిచ్చయించుచున్నాడు.) అనుచోట 'మార్గమౌ(శ్రాష ము 
గాసందున ని "షేధము పవర ౦చదుగానస చటపథిన్‌ శబ్దమునకు చళుర్ది తొప్సక 
వచ్చును, మూలమున ఉత్పథాత నుచోట ల్యబొలోవమున పంచమి. ఉక్పథ మును 
ఏడిచి (ఉత్సృజ్య) అని యర్లము, వత్పథన అనుచోట తృతీయ కరణార్థకమా, 
ఉత్చథముబ పెళ్లుటకశ కుచె అని యర్థము, “గస్తుమశకః" అని యధ్యాహార ని, 


ఇది చతుర్ధీవిభకి 


589. (థధునమపాయే=పాదానమ్‌, 1_1.94. (ధువమ్‌, అపొయే, 
అపాదానమ్‌ (కారఃమ్స్‌. 


అపాయోవిశ్లేషన్త స్మిన్‌ సాధ్యే (ువమవధిళూతం కా 
రకపాదొనం౦ స్వొత్‌॥ 


889. పకృతధాత్వర్ధవ్యాపారముగకనాక్రేయమై తొదృశవో ్రపారణన్య 
సుకు విభాగమునకా శ్రయమససేది ధు -సనదికును. "అెట్టివ అవధి మే మగును," 
అపాయమున విశేషము. (విభాగ మునుగబుగజే మువా్యపార ము) ఆ్హపాయ నక 
సాధిఎపదగినదై యుఎడ (ధుఎము సీర మై; నను,' చల మైనను (పకృతధాత్వర్థజన్మ 
విభాగా,శయముగ (అవధియాశముగ) వివక్షి తమగుసపుడు కారేకసంట్టగబీదై' 
యపఫాదాసిసంజ్ఞగ దగును, మూంముస అవధి భూతమనునది (ధువముమదానికి వివ 
రణమనియెముగుగది, 


690. అపాచానే వవ్చుమీ. 28.28. అపాదానే. పజ్చమీ। 


(గామాదాయాశి! ధావతో ఒశ్వాత్పతతి। కారకంకిమ్‌। 
నృక్షస్య పర్గం పతక! (వా) జుగు పావిరామవ్ర మాదార్థా 
నామునసంథ్యానమ్‌॥ వాపార సున్న విరమకి। ధర్మాల 
మాద్యతి॥ 


590, అపాచానవాచకముకం'టె పజ్భమీ విభక్తి వచ్చును. గామాదాయాతి. 
(పకృతధా ఎవర ముగు నాగ మనమునకన్నాశ్రయ మై దిని వలనగలైకి విభాగము (ఆగవు ] 
కరకు! ఎ్రదుమేనవగబ్లనడి.) నకొక్రనుము స్‌ (వికాగాజకధి) (గామ . 'గోనని్ని 


(71. 


0 కొముదీశరదాగమమ (సూ. 600,581 
తఅపాపనషు అపొదాన వొ చకమగు (గ్రామశబ్దముకం'టె పజ్బుమి వచ్చెను. 
ధావతో౬ శ్వాత్నతోతి (పరుగిడుచున్న గుజ్జమునుండి పడుచున్నాడు.) ఇచట 
నశ్వము 'పరుగెక్తుదున్నదై నను (చలమైన్‌ను) పతధాత్వరమగుపతనమువలన 
గల్లిడి విభాగమునకా[౪చుమగుటచేన పాదావమగును. (భువళబ్రమునకు స్థిరమవీ 
యర్హముజెప్పిన విచ్చోటులందశ్వాదులకపాడాన సంజ సిద్దింపకుండునవి శెలియు 
నది.' 'వృత్షస్యపర్ణం సతతి. ఇచట వృక్షమునకు పర్హమందన్వయము గాని పతన 
(కియయందన్వ యము లేమింజే సివృక్ష ము కారకముగాదు. వృక్షమానకపాదాన సం 
ససువారింపకొరకాధికారమిచటనావళశ్యకము. (వా) జుగు......నమ్‌. జుగుప్సయన 
సంద: . వరామమసవిరమణము. (పమాదవన నగవధానత. ( హెచ్చరికత పుట.) 
ఈ యత్ర ములు గల ధాతువురియొక్క కారకమపాదానసంజ్లకమగునని చెప్పవల 
యిని సంయోగపు క్రార్వికిమగు విశేషము విభాగపునబడును. పాపొజ్జుగుప్పతే 
ఇత్యామలండు పాపాచులకు నిందాపలకును సంయోగమే లే నందున విభాగములేదు. 
పాపాబులు: చిభాగాశేయములు కానేరవు. కావుననిట్టిచోటులందు సూత్రముగే 
సపాడానసంజ్ఞ య ప్రాస స్మమగుచుండ నీ వారి కముజె స్పబిడియెను. పాపాజుగుప్పశే, 
పాఫావ్వరదుకి, ధర్మాహ్ర్రమాద్యతి, (కమముగనివ యుదాహరణ ములు. 


వివ: విభాగము వాస్తవమగు సంయోగస సలిదిస్టపూర్వళ మై వాస్త వమన 
నదే గానక్కంరలేదు. బుద్ధిపరికల్పితసంయోగపూర్వకమై. బుద్ధి పరికల్పిత మైనది 
గూడ (గ్రహీంపదగును. ఇట్లు చెప్పుటకు “మధురాః పాటలిపు త్ర కేధ్య అఢ్య తీరాః " 
(మధురానగర వాస్త వులు 'పౌటలిపుత్రపత, సవాసులకంటె ధనికులు.) ఇత్యాడు 
లందు మాధురులకు పాటలీపుత్రకులకునిట్టి "బౌద్ధమను విధొాగమునా_శయింని “అపొ 
దానేపజ్బుమీ” అనునీసూ(తముచే పజ్బామిని సాధించుభాస్య'మే మాసము. బుద్ది 
పరికల్పితమగునపాదానము నాశ్రయించియే “జుగుస్సావిరామ” అనునాకి కమును, 
“ఫ్రీ తార్జానాంభయ హే హేతుః” మొదలగు నక్ష్యమాణసూ(తములను భొస్యకారుడు 
(పళ్యావ్యాసమ జేసెనని గహించునది, 


= క్రర1. భీ త్రార్థానాం భయహేతుః, 1-4-5, భీ శ్రార్థానామ్‌, భన 
హేతుః (అపాదానమ్‌ఎ 


భయర్దానాం (కాణార్థానాంచ్యపయోగే భయహేతురపా 
దానంస్యాక్‌ | చోరాద్చిఖేతి। చోరాళ్ఞా యతే; ఛభయహేతుః 
ప అరణ్య. బిభేతి శాయశే వాన్‌ 


శ్రీశ యము. (శాః రక్షణము. భయము రక్షణము అర్థముగల 
ee ష్‌. భయకార ణమపావాన సంజ్ఞకమగును. ఇది హీ శుతృతీయ 
కవవారము * చోరౌన్సి భేతి.. చోరా శ్రామతే. భ యమందు రక్షణమందును చోరుడు 
కారణము 'గాననత క పొదాన సంజ్ఞ గలవాడగును. . తద్వాచకమగు' చోరకబ్దముకం"చె 
సణ్భమి' వచ్చెను.: భశ హేతుః అనునది లేనిచో భయార్యర్దకధాతు ప్ర యోగమందు 


నూ, £81,492. 508) విళక్ష్యర్ణ ప్రకరణము bi 


OSS యరమగును, "ప్రెగసీ సంజ్ఞ న 
గావలసివచ్చును, అరణ్యే బి భేశి (ధావశేవ్‌) అనేచోట అరణ్యమునకి ప్లమగు 
నధికళణ సంజ్ఞ సీసంజ్ఞ బాధించును. భయాహితునదదున్న పుడరణ్యము భయకార 
ఇనుగానందుననీపంజ ప్రస క్షముగాదు, 


విస 3. భయహేతుః, అనుచోట భయపదము రక్షణమునకుపలక్షణము, 
రక్షణ హేతువనునర్థమునుగూడ టోధించును, “కస్య బిభ్యతీ దేవాశ్చజాతరో షస్య 
సంయుగే” అను రామాయణశ్లోకమందు ఫీధాత్యపయోగమున కస్మాద్చిభ్యతి అని 
యుండవఈ సియుండ “కస్య బిభ్యతి" అవి షస్య స్త వ్రయోగమెట్లు సాధువగు 
సనిన కస్య సంయుగే అనిమచటనన్వయముజేసి "నేచోకి ంశజ్ఞర్థమునకు ఖభీధాత్వర్థ 
యోగముండదు గా గానన పాదానసంజ్ఞ (ప్రవర్తి రింపకపోవుటచే షష్టి సాధువగుననీ 
(గహాంచునది. సరనుగునధికరణసం జచే నీ సం సంజ్ఞ బాధింపదిడిసది గానసంముగమున 
కపాదొనసంజను శంకింపవలనుషడదే. 


bis పరాజేరసోఢః, 1-426. పరాబేక, ఆసోఢః (ఆహా 
దానమ్‌), 


పరాజేః (పయోగేఒసహో్యఒర్లో ఒపాదానం సాక్‌! 
అధ్య యనాత్సరాజయతే గ్లాయతీత్యర్తః। అసోఢః8మ్‌। 
శత్రూన్‌ పరాజమళతే। అభిభవతీత్యర్థః॥ 


502. పరా అనునుప సర్గము పూర్వమందుగళల జి (జయే ధాత ప్రయోగ 
మందు అసహా్యర్థము “గానివిషయము” అదానసంజ్ఞకిమగును. గ్లాని యనససహ 
నము, గానివిషయేమధ్యయనాదులగును. నరపూర్వకజిరా తువునకు కొన్నిచోటు 
లందు (శ్యకాన్‌పరాజయతే) తిరస్కార మర్థము. ఇచట నసోడగహణముండుట 
వలన పరాజిధాతువునకు న్యూ నీ భావ మర్గ్ధమసనలయును, న్యూసీభావమన శి 
చె వైకల్యాదిరూపము. పరాజిధాతునకర్మకమగునపుడే యీసూ త్రము, (ప్రవ ర్తి రించునని 
ఫలికార్థము. అధ్య యనాత్సరాజయ'ే. (అధ్యయనమువరిన శ. క్రిటౌన్యుడగు 
చున్నాడు) శతూన్‌ పరాజమకశే. (శృతువులదిర స్కరించుచున్నాడు) అభిభవార్థక 
మగునపుడీధాతువు సకడ్మకమగును. ఇచట శ_వుపులక పాదాన సంజ్ఞను వారించుటకె We 
ఆ సోఢ గహణమానశ్యకము, ఈ సూత్రము షష్టికపవాదము | 


598. వారణార్థానామీప్బిశః. 4-4-21. వారణార్జానామ్‌, ఈప్సితః 
(అసాదానమ్‌ -) 
ప్రవ క్తి తివిఘాతో వారణమ్‌! వారణార్థానార uate 
(పయోగే ఈప్పితో ౬_ర్జో2.పాదానా౦ స్యాత్‌ 1 యవేభ్యో గాం 
వారయతి। _ఈప్సితః. కీమ్‌; యవేభ్యో గాం, ఖారయతి 
క్షే శే! 


ba కొముదీశరదాగనుము [సూ. €0%,5941,606 


599, వారణమన దవ త్తివిఘూతము, (యవభక్షణాదులనుండి మరలింప 
జేయుట.) వారణారఃము౯గు ధాతుపుల(వ యోగమందీప్పిళము (వారణదా త్వర్థ 
ఫలా శయ ము ఆపాౌదానస ౦ జకమగును_ య వేభ్యో గాం వారయతి. ఛాత్వర్హఫలము 
భక్షణసంయో గను. తదా[శయ నులు యవలుగాపుననపాదానసంజ వచె ను, 
ఈప్పిత గ్రహణము లేనియెడల వారణారక ధాత్ముపయోగమున కోరకమునకపా 
ద్వానసంజైయని యర్ధమగును. అ'ట్టెన యే శేభ్యో గాం వారయతి క్షేత్రే, అనుచోట 
శే త్రమునీకషాదాననంజ | (పస క్రమగును, 


894. అగ్హర్థా యేనాఒదర్శనమిచ్చతి. 1-4-28, అనరా 
యేన, అదర్శనమ్‌, ఇచ్చతి (అపాదానమ్‌) 


వ్యవధానేసతి యత్క రృకస్యాఒత్మనో దర్శనస్యాఒ 
భావమిచ్చతి తదపాడానం స్యాత్‌ | మా తుర్నిలీయ తే కృష్షః। 
అ స్తర్జౌ కీమ్‌! చోరాన్నదిలృ్ళక్షతే; ఇచ్చతిగహణం కీమ్‌। 
అదర్శనేచ్చాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్‌ ॥ 

594, అ సర్థికబమున కపవారణ మర్ష “ము. అనగానితరులు తనను చూడ 
కుండునట్లు చాటున (అడ్జుగల్యప డేశవ మందు నుండుట. యేన అనునది క ర్తర్థక 
తృశీయా. ము. ఆత్మనః. అనునది సాన్నిధ్యలభ్యము, తనను చూచువానికి లోన 
కను మధ్యను గోడ మొదం గువానితో వ్యవధానముండగా తననెవడు జూడగూడ 
దని యిచ్చయించనో యాట్లివానికి (దర్శనక ర్రక్కు అపాదానసంజ్ఞ వచ్చునని ఫలి 
కార్థము, నూతుర్నిలీయి కే" కృష్ణః. (కప్పుడు తల్లికగపడకుండ చాటున దాగికొను 
చున్నాడు.) తల్లి తనను జూడగూడదనునిచ్చతోకృష్ణుడు దాగొన్నందున తల్లికపా 
దానసంజ్ఞ వచ్చును, తద్వాచకమగు మా తృశల్షిమునకు పజఖ్బుమియగును, చోరొన్నది 
దృక్షతే. (చోరులజూచుటకు తానిష్టవడకున్నాడు.) చోరులు తనను జూడకుండు 
దికై కొను చోరుల జూచుటకిష్టపడకున్నాడని యర్ధము. చోరక_రృకస్వకర్మక 
దర్శనా౬భా వేచ్ళ యుండుటచే చోరులక పాదానసంజ ప్రొ స్తమగుచున్నది. అన్తరి 
గ్రహణమున్న పుడు చోరులకు తసకును వ్యవధానము లేకుండుట చే సంజ్ఞ హారం 
జడును. ఇచ్చతి అని యనుటచే తననితరులు చూడకుందురుగాక యనునిచ్చతో 
దాగొన్నపుడు దై నవశముచేనితరులు' తనను జూచినను చూచువానికి సంజ్ఞ (ప్రవ 
_ర్రించును. ఇచ్చతి గహణము లేనియెడలనెచట దర్శనాభావముండునోనచటనే 
సంజ దవ ించుకు గానిదర్శనమున్న చోటున (బవ ర్తి ర్తింవకపోపును, 


రకర, ఆవ్యాకోపయోగే. 1420. ఆభ్యాకా. ఉపయోగే [అపా 
దానమ్‌,] 


నియమపూర్వకవిద్యాస్వీకారే వక్కా ప్రాక్‌నంజ్ఞః స్యా 
ర్‌! ఉపాధ్యాయాదరథీ శే! ఉసయోగే కష్‌? నబస్ట్య ఫజోతి। 


నూ, 568,568, ] _ విభక్క్యర్థ్యవకరణము 58 


505, ఇచటనుప వయో గశబ్దము ని యమపూర్వకమగు విద్యాస్వీకార మునునర్ణ 
నుందు రూఢము, (,పయోజనార్డీకముగాదు.] నియమమన (బ్రహ్మా చర్యాదికము 
ఆభ్యాతా అనునధి అజ్‌పూర్వకమగు చక్షిజ్‌ [వ్యకాయాంవాచి] ధాకువుసకు తృజ 
_న్తమగుటచే వక్తను బోధించును. విద్యాస్వీకారము . [అధ్యయనము] శాస్ట్రోక్త 
ని మమపూర్వక మెనపుడు వక్త [అధ్యాపకుడు] అపాదానసంజ్లకమగును. ఉపాధ్యా 
యాదథీతే. (ఉపాధ్యాయునివలన నియమముతో విద్యను శేర్చుకొనుచున్నాడు.] 
నటస్య శృణోతి. [నటునివలన వినుచున్నాడు.] (శ్రవణము నటజన్యమగుటచే 
నటునికి (క్రియాన్వయమున్నందున నటునికి కారకసంజ్ఞ యున్నది. ఉపయోగే 
అనునది సూత్రమున లేనిచో కారకమగున క్త అపాదానమేగునని సూత్రార్థమగును. 
అప్పడు నటునికి స సంజ్ఞ వస క్రమగును. ఉపయోగే అనీయుస్నపుడిచట నటుడు 
నియమపూర్వకవిద్యావ క్ట క గాడుగాననతనికి సంజ్ఞ వొరితమగును. కొన్నిపు స్ప సకము 
లందు. “నటన్యగాథాంశృణో తి” అను పఠమగపడుచున్నది. ఇట్టిపాఠమందు నటు 
నికి. గాధయందన్వయముచితమగుటచే | క్రియయందన్యాయము త్రేనేందున కౌరక సంజ 
యే యుండదు గావున ఉపయోగే అనునది లేకున్నను సంజ (ప్రా ప్తముగాదు. 
ఉపయోగే అనుదానికిది పయో జనదుగుటకు వీలు లేకపో వును, సీఅందుచే గాధామను 
దానికోగూడిన పాఠమపపాఠమని యెరుంగునది. 


-వివ£౬_“*నట స్య" గాథాం శృణోతి” ఆను వాక్యమునకు గాఖాకర్మక మైన 
నసటసంబంధియ గ్ముశవణ మని యర్థిమును చెప్తునపుడు నటువీకి (కిం వయ 
ముండును గానకారకత్యము సిద్ధించును. ఇటీపాఠమునుగూడ సమర్థింపవచ్చును, 
కాని యిట్టియన్వయము క్షి సమగుటచే పూర్వో క ప్రకారముగవనపాఠమనుటడే 
యుచి తమని భావము, 

596, జనికర్తుః (పకృ్ళతి®. 1-438. జనికర్తుః,. (వకృతిః। 


జాయమానస్య "హీ తురపాదానం స (దహ్మాణః 
పజాః (పజాయన్హ నే॥ 

8కి... జనికర్తుః, అనుచోట జవేఃకరా రొ =జవికర్హాతస్య, అని షష్టీనమా 
నము. జనియనజననము. [ఉత్స త్తి తి] ఉత్పత్తి త్రికిక ర ర యనగా జాయమాఘడు గిప్పుట్టిన 
వాడు] అనియర్ధము, ఇట్టిజాయిమానునికి ఫే తువపాదానమగునవి సఘూ(త్రార్రము. 
దహ్మణః వజాః (వ్రజాయనే (దిహ్మవలన (వజలు పుట్టుచున్నారు] (ప్రజలు 
'జొయహానుణ. వీరికి హేతువు (బహ్మయగులచే (ట్రహ్మకపాజానసంజ్ఞ వచ్చెను. 
వివ: :---కొళికాకారుడీస్తూత్రమునకు స్పా శ్ల్నమోదో, తాయ రే ఆని. తా 
హధణమ్లును జూపుటచే సూత్రములోని (ఫక్సుకిషదము కారణ మా్యశ్రవ రవి వాతి 
మతము. ఉపాదానకారణమ్మాత్రషర మవి ఖాష్య్యమత్లము. మళద్వయపసాధాళణ మైన 
టకప గను మ్యూలనున , జూవిడెన్ను , స్యక్తినతను్‌  ఇి్యకస్ధికుతకు 


[Y కొముదీశరధాగమము' [సూ 588,502 


హిరిచ్యగిర్భుడర్థమ. హిరణ్యగర్భుడు (ప్రజల యుత్చ త్రి తికి గారణ మగును గాని 
యుపాడో ము గదు. భాష్యమతమందు (ఉహ్మయన మాయావిశిష్షము. ఈ్టబహ్మ 
చర్వో కార్యములకు పాదానదుని వేడాన్తులసిద్దా న ము, EEE  శద్దముపాదానకారణ 
మండే రూఢమగుటవలన నిందు భాష్యకాం "చతమే యు క్ర మెనదని (గహించుగది, 


587, భువః (వభవః. 1.41. భువః, (పభవః bel 


భవనం భూః। భూకర్తుః వభవ స్పథా। హిమవతో గజా 
1పభవతి। తృత (వకాశత ఇత్యరః। [వా] ల్యబ్లోపే కర్మ 
ణ్యధికరణే చః పాసాదాశ్రేశ శే! ఆసనా శ్చేకశే[పాసాద 
ప ఆసనే ఉప వ్‌శ్య పేక్షతఇత్యర్థః। ఢ్వళు 1 'జ్లీ 
హేతి; శ్వశురం వీక్ష్యేత్యర్థః। గమ్యమానా ఒపి (కియా 
కారకవిభ క్రీ కీనాం నిమి త్రమ్‌| కస్మా శ త్వం నద్యాః| [వా] 
యతశ్చాధ్వకాలనిర్మాణం తత్ర సజ్బామీ। [వా] తద్యుకా 
దధ్వనః వథమాస పమ్యా। [వా] కాలాత్స ప్ల పమీ చ 
“వ కృవ్యా। Tita యోజనం యోజనే వా।కా ర్రిక్యా 
అ(గహాయణీ మాసే 


. 97. భూశబ్దమునకు ' భవనమనగా (ప్రథమ ప్రకాశమర్హము. 'భూక రయ 
పథమ వకాశము. గలది. (పభవశబ్దమునకు (పథమ ప్రకాశస్థాన మర్ధము. ప్రథమ 
వకాశము [కొలుదొ ల్తయగపడుటి) గలదానికేది (పథము ప్రకాశస్థాన మో అయ్యది 
+యపాదానమగును. హిమవతో గజ్జా ప్రభవతి. [ గజ్ల హిమవత్సర్వతమందు మొదట 
జూడ విడుచున్నది] గజ్జానదియొక్క- పథమ ప్రకాశస్థా*ము హిమవత్సర్యతమగు 
టచేనిది , యపావాస సం జగఅదగును. [వా] ల్యబ్లోపే ౨... చ. ల్యహ్‌ ప్రత్య 
యా న్టముయొక్క- ప్రయోగము లేన పుడు [కదర్రముగమ్యమానమగుటచే [పయో 
గములేకపోపునని తెలియునది.] ల్యవ్‌పత్యయనఎనకు (పకృతియగు ధాత్వర్థము 
యొక్క కర్మనుగాని యధికరణమును గానిటోధించు పాతిపదిక మాకం పంచమి 
ఎవచ్చుమ. (క్రమముగనుదాహరణములు = ప్రాకాదాశ్రేక్షిశే. [మేడనెక్కిచూచు 
శగున్నాడు.].. ఇచట ఉధికుహ్య. అను ల్యబ స్వమునకు (వయోగములేదు. అ్యవ్‌ 
శపక్ళకిధాత్వర్హమదిర్లో హణము, "ఇందు పాసోదము కర? ఆసనాత్పేక్షతే [ఆసన 
ముత గూర్చొని చూచుచున్నాడు] ఉపవిశ్య అనునది య్యపయు ద్రల్యది నము, 
© $వ(వ్రకృతి రాశ్వర్ణమగును ప ప వేశసమందధికరణ మాసనము. శ్వశురాజ్ఞి హేతి 
(మామనుచూచీ సగ్గుపడుచున్నాడు) వీక్ష్య అనునది య్యస్రయుక్తల్యఐ సన్నము, 
ల్యవ్‌ప్రకృతిఛాత్వర్థమగు 'పీక్షణమందు శ్వశురుడు కర్మ. “గమ్యమానాఒపీ........ 
టీము శ్రమ; (క్రియ విశేషిరచి 'రాతువుణే. (ప్రతిపాదింపదిడకున్నను (గమ్యమాన 
స్పష్టము శో హోరకమిభ క్రియంమో నీముత్తవేగును. కస్మా క తకం ? అన్నువశ్నమునకే 
ఆరు భరడు సి పపము తీత వి" 'ఆర్థేమ. “అగషన కి మావాచీకఘు లేపన్న 


హా. 5$ీ%6081.. వీభక్త్య రకరణము 7 


నాగమగము గమ్యమానమగుచున్నది. నద్యాః అనునది సమాధానము. నదినుండి, 
వచ్చుచున్నా నవి యర ము, ఇచటనాగమనము గమ్యమానమగుచున్నది, ఇంకు ఫెది. 
యవరధి యగుటచే, (మవమవాయేఒపాదానమ్‌ (53%) సూ , చేతనే నదిపాచాఎ సంజ 
వచ్చును (వా) యళళ్చౌ ౬. -సప్ప పు చవ కృవ్యా. చేనినవధీ “జే సి మార్గము. 
యొక్క. లేక నక. వివ్యాణయ (వరిక్చేదయు గొ లత) పతిపాదీంప 
దిడునో యట్టి మవధి వా చకయుకల బె పజ్ల్వుమి వచ్చు నము. సజ. మ్య నాము (అవధి). శ 
నే పరిచ్చేద్య మగు మా మును టోధి -చొశబ్రముకం కె ప్రథమాసి ప్త పము విభ కులు 
వచ్చును, పజ్బుమ్య న నారము (అవధి) చే పరిచ్చేద్యమగు కాలమును బోధించు ' 
శల్రముకలాచి స ప్తమివచ్చును . వనాద్ద్రామో యోజనం యోజగే వా. (వనమునుఇడి 
గా డానును యోజనప ఏమిక్రమగు దూరముననున్నది.) మాద సరిచ్చేదమున వసనమువధఢి 
యగుటచే వస శబ్రమికంు సఎచమియు es యోజనసునటజే యోజన 
ఖః వ. స ఇ. ర్రైలుసు పెచ్చులను. “కా కా ర్రర్యాఆ్యిన పోయ జణీమాడే 

కా రిక హూర్థిష జు మా బక వపూరిమ మాసభరిమిత కాల దందున్నది. ye ర్రికహౌ ర్త 
మూసీ స్‌ కాలబేరచేదమ దపధి గాపున కా క్రా ర్రికీ కబ్లముకంశు. వంచమియు Es 
పొర్ణనూ సిచే వరిచ్చేద్య ఎగు కాలమును “భో ధించుదూసశట్దడుకం'పె సవమీమయము 


న! 


వచ్చేను, 
588. అన్యారావితర (రే స్థేదిక్‌ కబ్దాఖ్బూ త్తరపదాశాహియు శ్ర 28.26. 

(పజ్బమీ 

ఏకె కైర్యోగే పజ్బామీ స్యాత్‌ | అన్యఇత్యర గహణమ్‌। 
ఇతర గహాణం (్రవళ్ళార్థమ్‌। అనో భిన్న ఇతరో వా 
లృ ర్జాత్‌ | ఆరాద్య నా త్ర్‌। బుశే కృృష్గాత పూర్వోగామాత 
దిశిదృష్షళ్శటో దికృద్దిః! త్తే eae 'చేళకాలపృ శ్ర తినా 
యోగే=ఫి భవతి। న్‌ చై ఆౌళ్పూర్వః ఫాల్లుసః। ' “అస మసన 
వాచియోగే తు సః 'తీన్యపరమ్మామే కతమితి నిర్దేశాత్‌!. 
పూర్వం కాయని; అబ్బూ త్తరపదస్య కు దిక్‌ శబ్దత్వే కప్‌ 
షష్ట్యతసర్థతి షష్టీం బాదికుం పృథగ్గహణమ్‌।" ప్రా 
(పత్యగ్వా (గామాత్‌। అళ్‌ దక్షిణా [గామాకత్‌। ఆపొ 
దక్షిణాపా (గ్రామాత్‌ | అపాదానేపజ్బుమీతిస్తూతే' కా ర్తిక్యాః 
పభృతీతి భాష్య పయోగాత్‌ (ప్రభృిత్యర్థయోగే పబ్బుడి! 
భవాశ్రల్భితి ఆరభ్య వా 'సేవ్యో హరిః: అపపరిబహరితి 
సమౌనపకానా( పకాద్నవార్యోగ బ్బ! బ్రామాదృహిః॥ 


_ 


._ 608. అన్య ఆరాత్‌ ఇతర బుకే ధిక్‌ శబ్ద అఖ్బూత్రరవద ఆచ్‌ [త్య 
యము] 'అనువీవికిద్వస్ట నము. పిదస యు క్రశేబ్ణముతో తృతీయాతళ్ళురుషము, 
అన్యాదిశద్దిముల మోగమందు సః పంచమి వచ్చు ను 'సూత్రమున అన్య శబ్దము స్వరూవ్ల 


న! 


రీ కొముదీశరదాగమము [సూ 598 


బోధకము గాకి తదర్శిబోధకము, భేదవళ్తు [భేదముగలది] అన్య శబ్దార్థము, ఏతదర్హక 
ములితో యోగమిందు పంచమి వచ్చునని యరము. ఇందుపలననితర శబ్ద షొ 
యొక [భేదవదర్ధకము | యోగమందును పంచమీ సిద్దిఎచును గానస్యూత్రమున 
నిశరగహ ణము ష్పృష్టార్హమగును. అన్యః భఖిన్నః మొదలగు శబ్ద ములన్యార్థక 
ములు. అన్నో భిన్న ఇతరో వౌ కృష్ణాత్‌ [కృష్ణునికం కొ భిన్నుడు.] ఆరాద్వ 
నౌత్‌' [వనమునకు దూరమంము లేక "సమీపమందు.] ఇచట “దూూ న్తికార్థెః 


షష్ట్యన్యతవస్యామ్‌” [814] అను సూ. చే ్యప్రాప్తమగు షష్టికీపంచమి యపవా. 
దము. బుతే కృష్ణాత్‌ (కృష్ణు విడిచి] పూ ర్వోగామాత్‌ [గామ మునకు. పూర్వ 
(ప దేశము] దిక్‌ కబ్సః అనుచోట శబ _గహజసామర్గ్యమునలన దికు్ర,యందు 
చూఢనులగు రొనిక్‌ [దిగ్వి శీషవాదక ఎసిలగుపూర్వాది * "శబ్దము ఎకు] గహణము.. 
అవయవశ క్రిచే దికు_లనుబోధి చు ఐన్టీ )కౌచెరీ మొదలగఏ పదము ౨యోగమందు 
పంచమి రాదు. ఎపుడె డె నదిగ్విశిష షమును “బోధించునదై. ఇపుడు దిద్వాచకిము గాకు 
న్నను తాదృశసదయాగమందును పంచమి వచ్చును. ఇట్లు చెప్పుటచే దిగ్వాచకము 
లగు పూవ్వాదివబ్ల యిలిపుడు. దిక్కును బోధిఎపక దేశబో ధకములు కాలబో ధకము 
లై నను వీనీతో యూగమందు పంచమి వచ్చును. చె చై (తాళ్చూర్వః ఫాబ్లునః [చై (త. 
మాసమునకు పూర్వమూసము ఫాల్లునము) పూర్వశేబ్దమిచబ కొలమునుబోధి ఎచును. 
పూ రక్వోగామాత్‌. అనుచోట పూర్వశబ్దియు దేశబో మగును. అవయవబోథకము 
లగు పూ ర్వాదిశబ్ర'మ ౨ యోనముదవి మవివోవక ముకంకె పంచమి రాచు. పూర్వం 
కాయస్య [శరీరము మొక్క పూ భాగము, ] ఇట్లు చెప్పుటలో తస్యవవమో 
(మేకితమ్‌ [81] అనుమ్మాతముక నవ ఎవివాచకప నశబ్దయో ఛమంమ 'పాజీని 
సంచ మీవిభ శ్రీని పయోనిఎపక పోవటమే మానసము. అకా త్ర తరస మున 
పార్‌ (ప్రత్యక్‌ మొదలగునవి. ఇవి దిక్‌ శబ్దములే యగు మండ తిరుగ సూత్రమున 
ఇ్బూ త్రరపద గ్రహణము పరమగు “షష్యతసర్హ్వపత్య యే న" [612] ఐను సూత 
ముక ప్రాప్తమగు షష్టిని బాది ుచుటకేని తెలి నుదగును. (పాక్‌ (పక్యక్‌ వో 
(గామాత , "తద్‌ ఆహిొ అనునవి పసక్య మము ఎగుబవలన తద న్తటోవకము ౨గు షు. 
దక్షీణా గామాత్‌ [గ్రామావధికమగుదక్షిణదిక్కుయందు] దక్షీణా అనునది అజ 
స్తము దక్షిణా హ్‌_గ్రామౌతే . [,గామావధికనముగువక్షిణది వ్య యందు దూరమున.) 
దక్షిణాహా అనునది ఆహ్యా స్తము. ఆజన్తాజణహ్య సము ౨వ్యయిము ఎ. “ఆపావానే 
పజ్బుమీ” (580 అనుసూత్రభాష్యముదు Wy ర్తిక్యాః భృతి" అని (ప్రభ్యశి 
శబ్రయోగమున పంజ్బుమీ (ప్రయోగనుకలన (వభ్యత్యర్హకశద్దియోగమున పంచమి 
(ఫ్రయోగింపదగునని తెలియదగును. (వళ్ళకి. ఆరభ్య లం నాలు (పళ్ళ 
త్యర్హకముభు: భజ్యాత్పభ్ళతి ఆరభ్య వా సేవోక్టో హరిః. “అపపరిబిహిరబజ్బువః 
సళ్నన్య్యూ” [020]. అనుసూ(తసునకు. అప పరిబహిశ్శబ్రము ఐ, పి శబ్ద 
ముళు, వజ్నామ్య న నముశో" సమాసమునొందునని యర్థము. అపవిష్లు,. బిహిర్వే 
సమ్‌ మొదలగునవి యుదాహరణము ౫, బట్టు. బహిళ్శబ్దమువకు “నణ్బామ్య స్త స్త 
ముళశో సమోసవిధానము దిహళ్ళల్ణ మగగమండు పంచమి యగననుబలో బ్ధ్‌క 


సూ, 588,509,800] వీభ రాూరపకర ణము 5? 
== ట్రా 
మగును. కానిచో నది వ్య ము గాపలయుసు, (గా శామొద్య దాక. మూలముస పజ్బుమీ 
అనునది పజ్బుమ్యపె అనునేర్థముగలది. wr బహిళ్ళద్దియోగమందు షష్టియు 
es యర్థము. కావున “కరస? 2కరభో బహిః" తమా బహిర్యోగమున 
షష్టి షి సాధువగును. 


వివ : :-.--“పురుషారాధనమృ తే” అనుచోట బుతేశబ్రయోగమున ద్వితీయా 
(పయోగమగపడుచున్నది. న్యాయ్యముగ నీ సూత్రముచే సేచట పంచమి రావలసి 
యున్నది. ఈపయోగసాధుత్వమునకుపాయమేమన :___ ఇది యసాధువే యని 
కొందరనిరి. మజికొందరు “ఉభసర్వతసోః” అను శ్లోకవా ర్రికమున “అన్య(తా౬ఒ 
పిదృశ్య తే” అని యనుటవలగ బు తేశబ్ద యోగమందు ద్వితీయగూడ సాధువగు 
గనిరి. చాం! చవ్యాకరణమున " “బుతేచద్వితీయా" (బు తేశస్టయోగదుందు ద్వితీయ 
వచ్చును. -) అనునూ; తముండుటవలననిందు రెండవముకమే యు _కమెనడవి 
(గహించునది, 

599. _అపపరీ నర్దనే, 1-4-88. అపపరి, వర్షనే (కర్మ్యస్రవచ 

సీయాః.) 


ఏతా వరనే కర్మ(సవచసీయౌ సః। 
ణ్‌ peer 


599. అవ పరి అనునవి వర్తన రూపారమందు (విడుచుట) కర్మ(ప్రపచ 
నీ యసంజ్ఞకము లగును, 

600, ఆజ్‌ మర్యాడావచనే. 1-4..96. అజ్‌, మర్యాదావచ నే 

(కర్మ పవచసీయాః.) 
ఆజ్‌ మర్యాదాయాము క్ర సంజ్ఞః స్వాతి 1 వచన్యగహ 
కకొదభివిధావపి॥ 

600. ఆజ్‌ అనునది మర్యాదయుదు (అవధి యందు) కర్మ(వవచసీయ 
నగును. ఏదె న నొకయధికారసూతమునకేసూ తముననధిగజెప్పుదురో యాసూ(శ 
మున (ప్రవ 'రేంపకనంతవటకు (ప్రవ _ర్తించుచోటున మర్యాదయనియు అవధిగజెస్స 
జడు సూ[తోమునగూడ (బవ ర్రీ రించునపుడభివిధి యనియును రా గాక కలన 
భేదము వృద్దులచేనం గీకరింపబడినది. (కేనవినామర్యాదా. తేనస సహేత్యభివిధిః.) 
ఈసూ[తమున “మర్యాదాయామ్‌” అనిచెస్పక “మర్యాదావచనే” అనివచన 
(గ్రహణమునుచేయటవలన పూర్వ క్రమగువృద్దోక్తిలోని భేదమునాదరింపకనిచట 
నవధిమాాతమునుుగ్రహింపనలెను. కొన మర్యాడయందునభివిధియందును ఆదా సుకర్మ 
(సవచసీయమగునని యర్ధమగును. వచన గ్రహణసామర్ద్యా త్త త్తనుమూలమువకర్డ్‌మిట్లు, 
జెప్పపచ్చును. మర్యాదాశబ్దిమేసూ త్రమునజెవ్పబిడినదో యాసూ(త్రము మర్యాదాన చవ 
మనదిడును, “ఆజ్‌ మర్యాదాభి విధ్యోః"” (610) అనవా త్ర వద్దిరగును; అచచిదృష్ట 


“MI 


ర్‌ కొము దీశరదాగమము [నూ 601,802,808 


మగునాజ్ఞ, (మర్యాదాధభివిధ్యర్థకము.) కర్మ(పవ చవీయమగుననిసూ | త్రార్థము. ఈవిధ్ర 
ముగనభివిధియందును సంజ సిద్ధమగును. 
601." పజ్చుమ్యపాజ్‌పరిభిః 28-10.  పజ్బామీ, అపాజ్‌ 
పరిభిః। 
ఎతై క కర్మ సవచ నీయెరో్యగే పజ్ళుమీ స్యాత్‌ | అప 


హరేః సంసొర$ః। పరిహరేః సంసార ః। పరిర(త్రవర్ణనే। 
లక్షణాదొ తు హరిం పరి! ఆము దః సంసారః। ఆసకేలా 


(చృహ్మ। 
601. కర్మ సవచ నీయములగు అప ఆజ్‌ సరి అనువీనియోగమందు 
భంచఘీ వచ్చును, “అపహ'టడేః దరిహగరే సృ్పంసొర £”. (విష్ణువును విడిచి సంసా 


రము) ఈన్యూత్రడున వర్ణనా పోకమగు అవ అనుదానిసాహ చర్యమువలన వర్గ 
నాాకమగు సరి అనునా! fe "గహణడు. లక్షణేక్తంభూశాఖ్యా నా దర్గద్యోతకమగు 
పరీ యొక్క యోగదుందు ద్వితీయయే వచ్చును. హరిం పరి భక్రః. (హరిభ కుడు 
ఆము Er సంసాశః। (మోక్షసునకుబూర్వము సంసారము గానిమోత్షమందు 
సంసోరము లేదు. ) ఇది మర్యాదార్థికనుగు నాజ్జునకుదాహరణమను. ఆసకలా(ద్బహ్మ 
(నము స్ట స్గమును వ్యాపించి ద్రిహ్మయున్నది.) అభీవిధ్యర్థకమగునాజ్ఞునకిది యుడా 
కారణము. 


602. పతిః (పతినిధ్మిపతిదానయోః. 1-4-82. (పతిః, (పతి 
నిధిపతిదాసయోః (కర్మ్యసవచనీయాః) 


వీతయోరర్థయోః (తిరు క్ర కస౦జ్ఞః స్యాత్‌ | 


002. (ప్రతినిధి (ముఖ్యమగువ స్త పష షట తత్పదృశమై స్వీకరింప 
బడువస్తువుఎ (వ్రతిదానము (తనకీయబిడినవస్తువు యొక్క విలువతో తుల్యమగు 
విలువగల మరియొకవస్తువును తిరుగవిచ్చి వేయుట.) అనునీయర్హములందు (ప్రతి 
అనునది కర్మ ప్రవచ సీయమగును, 


603. ' | పతినిధిప్రతిదానే చ యస్మాత్‌. 28-11. (ప్రతినిథి 
(వతిదానే చ, యస్మాత్‌ (పశ్చామీఎ) 


అత కర్క(పవచసీయైర్యోగే పజ్బామీ జ్యాత్‌। (పదు 
మ్నః కృష్ణాత్పతి। తి రేభ్యః పతియచ్చతి మాషాన్‌॥ 


=. 863. మూరమున 'యస్మా త్తనుచోట పంచమ్యురము నంణంధను, .. ఏ 
దద్రువునకు ' వ్రతివిధి వ్రతిదానములగువో యానమ్తపును జోధికీచుళల్లముకం"టి కర్మ 
(ప్ర ఇచపీ యమమగుదామికో యోగమున్న పుడు పంచమి, వచ్చును. ధ్రతినిధిప డాహర : 
త వద్సు ఫమ్నుః క్నషా ఈతి. (కృష్ణకి సమ్యమ్నుడు (ధేతివిథి) 


నూ. 604,806] విఠక్త్యర్థ్ధధకరణను. రక 


(వతిదాన మ నకుడాహ రణము 1 తీలేభ్యః వతియచ్చళి మాష్లాన్స్‌ (నువ్వులను 
దీసికొని వానికి బధులు మిన్నములనిచ్చుచున్నాడు.) | 


604, అక్ర కరక పజ్ఫమీ, 23.24, అకరరి బుణే, 
రా 
పజ్బుమీ (హేకా) 
క_ర్భవర్షితం యదృణం హీతుభూతం తతః పజ్ళుమీ 
స్యాత్‌ | శతాద్బద్ధః। అక ర్రరి కిమ్‌; శతేన బన్టితః॥ 


6/4 క _ర్భృనం జార హితము హే తువునగు యుల మును (కస 
నును బోధించెడవాతిపదేకముకంచె పంచమి (పయోగింపదగును. హేఠొ 
(06. y సూ షో (పాప పమగు తృతీయక ది యపవాదము. శతాదృద్ధః. (నూరురూపా 
యీలబు మచే బస్థముగలవాడయ్యెను ) శత్రము బగకారణము. శతీన విన్దితః. 
బిన్టితః ఆనునది హేతుమణ్లిజ మగు బిస్టధాతువునకు క్షవత్యయాగ్స సము, తేత్ప 
యాజకోహే హేతుశ్చ (1455 ఆ అను సూ. చే శతముసకు క _రృసంజ్ఞాహేతుసంజ్హిలు 
రెండును గలవు, ఇచట శతశబ్దముసకు పంచమిని వారించుటకై సూ(త్రవిజన 
అక ర్రరి (క_ర్భృసం జ్ఞార హితము) అనువిశేషణనమావశ్యకము. 


005. విభాషా గుజేఒస్రియామ్‌ 29-25. విధాషాా గుణే, 
అస్ర్రీయామ్‌ (పణ్బామీ) 
గుణే హేతావ స్ర్రీలిజ్లే పజ్బామీ వా స్యాత్‌; జాడ్యాజ్డా 
ద్యేన జా బిద్దః। గుణేకిమ్‌! ధనేన కులమ్‌। అ స్ర్రీయామ్‌ 
కిమ్‌! బుద్ధ్యా ముక్తః। విభాషేతియోగవిభాగాదగుజే శ్రీ 
యాజ క్వచిత్‌ | ధూమాదగ్నిమాన్‌। నాఒ స్తిఘటోఒనుప 
లభ్జెః॥ 

805. స్రీలిజరహితము హేతుపునగుగుణమును బోధించుశబ్దముకం"టి 
పంచమి వికల్పముగనగును, జాడ్యాజ్ఞాడ్యేన వా దిద్ధః. జాడ్యము (మాస్ట్యము) 
స్తీలిబ్లరహితము బన్ధకారణ మునగుగుణముగా వున జాడ్య కబ్దిముకం మె పంచమి 
వచ్చెను. పక్షమందు జబక్రాం (571) నూ. చే తృతీయ వచ్చును. ధనేనకులమ్‌. 
ధనము (ద్రవ్యము. ధనశబ్రమునకు పంచమి రాకుండుటకై గుజ్యగహణమావశ్య 
కము. బుద్ధ్యా ముక్తః. బుద్ది స్తీలిజ్లము. బుద్ధిశబ్రమునకు పంచమిని వారించుటకై 
అన్రీయాహ్‌ అనుసది యావళ్యకము, స్యూతమున “వఏిభాషా” అమదానిని విభజించి 
హీతువాచకముకే_"టె పంచమి వికల్పమాగనగునవి యర్గమునుజిప్పవలెను. యోగే 
వీఫభాగముచే గుణముగాకున్నను స్తీలింగమైనను కొవ్నిచోటులందు పంచమి 
వచ్చును. ధూమాదగిన్షమాన్‌. ధూమశద్దిము (దవ్యవా చక మైనను పంచమి వచ్చెను. 
“నా స్పిమటోట నుప లబ్ధేః” అనుసలబ్ధిశబ్ణమా స్ర్రీలింగమైనను *పంచమివచ్చెను; 


క్రీ( కొముదీశరదాగ మము [సూ, 800,407 


“జూహూ లకం (సకృతే సనుద్భ'షేః" అనువా రి రిక్రనున (ప్రకృతి శబ్దమునకు సజ్బుమీ 
నిర్షళమీయో గవిభాగమున జ్ఞాపకమగును. 


600, పరక భి సృతియా౬న్యతరస్యామ్‌, 2-8-82, 
సృథగ్వినానానావిక తృతీయా, అన్యతరస్యామ్‌ (సక్భమీ, 
ద్వితీయా.) 

ఏధిరోగే తృతీయాస్యాత్సజ్బమీద్వితీయే చ। అన్యత 
రస్యాంగ్రహణం సము చ్చయార్దమ్‌। పజ్బమీద్వితీయే ఒను 
వ శే! పృథగ్‌ రామేణ, రామాత్‌, రాముం వా! ఏవం 
విసానానా॥ 


606. సృథక్‌ వినూ నానా వీనితో యోగముగలపాతిపదికమునకు 
తృతీయ పజ్నుమి ద్వితీయ యీమూడువిభ కులునగును. ఇచట అన్యతరస్యామ్‌ 
అనునది నిపాతము. నిపాళముల నేకా రకములు గాననిది సముచ్చయార్థకము, ఇది 
తృతీయ తో పణ్బమీద్విరీయ లకు మాడే మును టోదించును. సజ్బామీర్వితీయ 
పదిములనిచటక£ నువ వృ &ిజేసి తృకీయాది విభ కులను మూడింటిని విధించవలయు 
ననీఫలితవముగును. పృథగ్‌ రొమాత్‌ రామేణ రామం వా. ఇ వినానానా శబ్దముల 
యాగమందును తృతీయాదివిభ కృ కులగును. 


బిఫ్‌ క పృథక్‌ వినా నానా ఆపేసి సమానార్భకములు. కావున 
వృత సృతీయా అని సూూతమను జేసినను వినానానాకబ్ణములయో గమందు తృతీ 
యాదులు సిద్దమగుచుండ పర్యాయ్మతయోపొదానము సృఠగర్థమగలయితరళద్దమ 
లతో (హిరుక్‌ మొదలగువానికో) యోగమందు తృతీయాదులు రావని బోధించును, 
కావున హిరుగ్‌ దేవద తస్య, అనుచోట నీసూ(త్రము (ప్రవ ర్రింఛదు. 


607. కరణే చ సోకాల్పకృ(చ్చకతిపయస్యా స _త్వవచనస్య, 
2.588. కరణే, చ, స్రోకాల్చ.... అ... 40. యస్య, 
అస త్వవచనస్య (అన్యతరస్యామ్‌, కలయా, పజ్బుమీ) 

ఏభో్యో౬(ద్రవ్యవచ నేభ్యః కరణే య 
_స్తః। స్రోకేన స్రోకాద్వా ముక్తః। (ద్రవ్యే తు సోశేన విషే 
హతః 


60? దవ్యభిన్న బోధకములు (ధర్మమా త్రబోధకములు) కరణములు 
నగు సోక అల్ప కృచ్చ కతిసయ అనుశబ్దములకంటె తృతీయాపజ్ళమీ విభ క్ష 
అగును. కరణవాచకమునకు తృతీయ ప్రాప్త Pr పక్షమున పణ్బమీవిధానము 
కొణకీస్తూత్రము, స్తోకాదిశబ్లములు శుక్లాదిశబ్రములనలె ధర్మ బోధకములు (గుణ 
ఛాచకములు) ధర్మిబోధకములు _(దధ్యోవాచకములు) గూడనగును, కదా ?౯ 


సూ, 80% 800.1 విభక్త్య ర్ల ర1వకరణము 81 


స్రోశేన సోకాద్వా ముక్తః (అనాయాసముగ ము కృడాయెను.) స్తోకళజ్రార్రమిచట 
(క్రేయావిశేషణమగుటబే స్రోకపదము ద్రవ్యవచనము గాదు, సోకేన ఏ విషేణ హతః 
సోకళబారము విషవిశీషదమగుటచేని చట సోశశబము (దవ్యవాచకము,. ఇచట 


హైకళద్దమునకు పజమీవారణమునశై సూ(శ్రమునీ “ఆస_త్ర్వవచనన్యో అనున 
దావశ్యకము, 


808. దూరా న్లికార్థభ్యో డ్వితీయా చ. 2-8-85. దూరాన్సి 
కా వేభ్యః, ద్వితీయా చ (అస త్ర్వవచనస్య, సమీ 
తృతీయే. y 

ఏభ్యో ద్వితీయా స్యచ్చాత్సజమీ శృతీ యే! (పాతిపది 
కార్ధమ్మాతే విధిరయమ్‌। (గ్రామన్య దూరం దూరాత్‌ దూరేణ 
వా! అ స్టేక్‌, అ న్లికౌతీ అ న్తికేన వా! అస త్వవచనస్యే 
త్యనువృ శ్ర స శేర్నేహ? దూర; పన్దాః॥ 


608. దూరము అ న్లికము (సమీపము) అనునర్గముగల్లి (ద్రవ్యభిన్న 
వాచకములగు (ప్రాతిపదికములకం"టె ద్వితీయ, తృతీయ, పక్పమి యీ విభక్తుల 
గును. పాతిపదికార్థమా(త్రమందే యీవిభక్తులగును, ఈవిభ కులకు ప్రాతివడి 
కార్గములగు దూరము అ న్రికముకంట వేరగునర్దములు లేవని భావము, (గ్రామస్య 
దూరం దూరాత్‌ దూరేణ వా. ( గ్రామమునకు దూరము ) (గ్రామన్య 
అ న్సికం అ న్సికాత్‌ అన్సికేన వా. ((గామమునకు సమీపము). దూరః పన్గాః* 
దూర పదార్థము మార్గవిశేషణమగుటచే దూరశబ్దిమిచట (దవ్యవా చకమగును. 


ఈసూ(తమందు “అస త్త్వవచనస్య” ఆను దానికనువృత్తి తిజేయటవలనవీచట 
సీస్తూత్రము పవ _ర్రింపదు॥ 


ఇది పజ్ళుమీవిభ క్రీ. 
609. షీ షీశేషే, 2850, షష్టీ, CY 


_కారక్కప్రాః పదికార్థవ్యతిరి క్ర కః స్వ స్వా మిభా వాదిసంబిస్థః 
శేష స్తత ష షీ స్యాత్రో। రాజ్ఞః పురుషః। కర్మాదీనామపి . 
నవృస్టమాశపీపజయాం షమ్యేవ। సతాం గతమ్‌। సర్చిషో 
జాసీశే, మాతుః స్మరతి। ఏధోదకసో్యనన్సురుశే' భజే 
శంభోశ్చరణయో:ః ఫలానాం తృప్త పః॥ 


609. ఉకార ములకం"టెనితర ము శేషపదమునకర్థము. కారకములగు కర్మా 
దులు ప్రాదిపదికొర్రము సీస త్రమునః, ముందు (అష్టాధ్యాయియందు) జెప్పబిడీ 
నవి. వీనికంపె భిన్నములై న స్వస్వామిభావము జవ్యజనకభావము మొదలగు 
సంబిస్థములు శేషపదార్ధమగును. సంబస్థరూపార్హమందు షష్షీవిభ క్తి (వయోగింప 
దగునవి యర్థము. షస్నీవి క్తి క్రిక్రీ సందిస్థమర్హమవిఫలిత్రీమగుమ. రాజ! పురుషః. (రాజపేవ 
కుడు) రాజునకు సేనస్‌నిక్‌ స్వ్యస్వామిభోవము సంబిస్థము, రాజా స్యామి, పృరునుడు 


గస. కొముదీశరదాగనుము (సూ, 808,810,611. 


స్వపదమునకర్థము, కర్మత్వం కరృత్వం కరణత్వముమొదలగునవియు సంజన 
విశేషముళే, “కర్మగను క _ర్హగను విషక్షితమగునపుడు ద్వితీయాదులగును', 
సంబిస్ట సామాన్యముగ _వ్‌వక్షితమగునపుడీషష్టియే వచ్చును. రూపవిశ్లీష 
మును విపక్షింపనపుడు రూవవాన్‌ ఘట! అనియు రూసవిశేషమును వివక్షించు 
సప్పుడు నీలో ఘటః అనియునెట్లు _(ప్రయోంపదిడునోయక్లే షష్టీవిభక్తియు ద్వితీ 
యాదివిభక్తులునగునస్‌ భావము. సళాంగతమ్‌, (సత్చీరుసంబషన్టిగమనము.) 
గమన(క్రియయందు సత్పురుషులు కర్తలుగ నివక్షింసదిడక సంబన్టులుగ (శేష 
ముగు వివక్షింపబడుటచే షషి వచ్చెను. సర్పిషోజానీ తే. (సర్చిన్సంబన్ది వవ ర్త 
నము ఇచట కరిణము (సక్చిస్సు) శేషముగ వివక్షింపదిడినందున షష్టి వచ్చెను. 
మాతుఃస్మ్కరతి, (మాతృసంబిన్లి ల ఇచబ కర్య (మాతు శేషముగ 
వివక్షితమైనందున షష్టి వచ్చెను వ నుకర ( ఏదఃక రృకమ్‌ 
ఉదకసంబిన్థి గుణా ఒధానిమ్‌ కౌ షముద? మున చేడిమివి గలు గజేయుచున్నది. ) 
కర్మ (దకము) శషముగ వివిక్షితమైనందున షష్టి వచ్చెను. ఏధశబ్దిమ3 రాస్తము 
కాష్టవా చకము, దకిశబ్దము ఉదక పర్యాయమని (భువనమమృత౦జ్లీవనీ యంద 
కంచం) హలాయుధనిఘంటువున జెప్పబిడియున్నది. భజే శంభో శ్చరణయోః. 
ఇచట కర్మ (చరిణములు శేషముగ వివక్షింపబడుటచే షష్టి వచ్చెను. ఫలానాం 


తృ పః, (ఫల సంబిని తృప్తి.) కరణము (ఫలములు శీషముగ వివక్షితమైనం 
దుననిచట ష షష్టి వచ్చెను. 


610. షష్టీ హేత్నువయోగే. 28-26, షష్టీ హేతుప్రయోగే 
(హౌశా) 
హేతుళబ్ద సయోగే హేతొద్యో'త్యే షష్టీ స్యాత్‌ అన్న 
స్య హేతోర్వసతి॥ 
610. హేతుశబ్ల పయోగమంచు హేతు హేతుమద్భావము ద్యోత్యమగున 
స హేతువాచకముకంటు షష్టి వచ్చును. అన్న స్య హేతోర్వసతి. హేతౌ(571) 
. చే ప్రాప్తమగు తృతీయకిది బాధక ము, 
811. ఫక్వనామ్న స్త త్రురితూ చ. 28-27. సర్వనామ్నః, 
"తృతీయా చ, (హేతౌ, హేతుపయోగే, షష్టీ. 
సర్వనా మో హేతుకబ్దస్య చ _పయోగే హేతౌ ద్యోత్యే 
తృతీయా స్యాత్‌ షష్టీ చ। కేన హేతునా పసతి। కస్య 
హేతోః। (వా) నిమి త్రవర్యాయప్రయోగే సర్వాసాం(పాయ 
దర్శనమ్‌! కిం విమిత్తం వసళి। కేన నిమి అేనః 'కమై 
'విమిళ్తాయేత్యోడి!. ఏవళ 'కింకాఠణం "కో హేతుః. కిం్యసయా' 
ఉనమిళ్యాటః పాయ గహణాదజేర్వవామ్యు! ' నథీమోద్యే 


ఘూ, 611,612) వీభ క్ర్ష్యర్ణ(ప్రకరణ ము శీకీ 


తీయ్‌ నస్త సః। జ్ఞానేన నిమి త్ర తేన హరిః సేవ్యః। జ్ఞానాయ 
నిమి శ్రామేత్యాది! 


611. సర్వానామ్నః అనునది షష్ష్యన్న నము. సర్వనామముయొక్క (పయో 
గమందు హేతశబ్దముయొక్కం (పయోగమందును హేతు హేతుమద్భానము ద్యోత్య 
మగునపుడు సర్వానామముకం పె హేతువాచకముకంకెను తృతీయయు షష్టియు 
ప్రయోగింపదగినవి. కేన హేతునా వసతి, కన్యహేతోర్వసతి. (వా) నిమిత్త 
పర్యాయముల_పయోగమందు నిమి త్రాదిశబ్దములకం"కు తత్సమానాధికరణములకం 
బెను (అభేదసంబిస్టముచే విశేషణములు "= సమౌనాధికరణములనబడును.) అన్ని 


విభ కలను దణచుగ Ms కిం నిమిత్తం వసతి. ఇవి (ప్రథమా 


నములు ద్వితీయూ నములుసగును. కేన నిమి కేన కస నిమికాయ ఈ మొదల 

న్‌ లో లో క ర్‌ స్టా 

గుచి యుదాహనిణములు దౌ రీకముం పర్యాయగహా నమువల కారజ హేళు 
ఇ 


(పయో జగాదిశబ్దముల(పయాగమందును సర సర్వవిళ క్త కులగును. వార్తికములోని 
పాయగహణహువలన (తణచుగా సనుటవ అ; స్స సర్యనామధి: స్నమగుళర్ణ ముకం 
(పథహాద్వితీయలుకంటె భిస్నమగు విభ బ్లలే వచ్చును. జ్ఞానేన నిమి నేన హరి 
స్పవ్య రి జ్రానాయ నిమి శ్రాయ మొడలగునని. . 


. వివ:--గవిమిత్త.... .... దర్శనమ్‌” అనువా వ “షషీహేతు 
సయోగే“ సర్వనామ్న స్పృతీయాచ” _అనుసూ, ర వాహరణములందును 
షష్టీశృతీయలు సిద్దమగునుగాననా రెండుసూ త్రములు దృష్టప జనరహితములని 


(అరృష్ష్యన సయోజనముమాతము గలవి తెలి యదగును, 


612. షష్ట్య్యతసర్థవత్యయేన, 28-80. షష్ట, అతన్య(పత్య 
నః | 


ఏతద్యో గే షష్టీస్యాత్‌ | దిక్‌ శద్చేతిపజ్బుమ్యా అపవాదః। 
గామస్య ap పురః పురస్తాత్‌ ఉపరి ఉపరిష్టాత్‌ ॥ 

612 దక్షిణో తరాభ్యామతనుచ్‌ (5..8..18) అను సూ.చే విహితమగు అత 
సుచ్‌ప్రత్యయముసకు "దిగ్గేశకాలములర్థము, ఇట్టియర్తముగలి (_సత్యయములు 
అసాతి మొదలగునవి పదినై దు గలవు. ఈ(ప్రత్యయము ల _స్రమందుగలవి దశ 
అతః పురః పురస్తాత్‌ మొదలగునవి. ఏనితో యోగమున్న పుడు షష్టి యగునుం 
అత నర్ణపత్యయా స  సములన్మియును దిక్‌ శబ్బములగుటచే వినియోగమందు “ అన్యా 
రాత్‌” (558) సూ. చే (పాష వమగు పజ్బామీవిధ క్రి క్రికీ షష్టి యపవాెదము, (గామన్య, 
దశీణతః పురః పురసాత్‌ ఉపరి ఉసరిష్టాత్‌ . శక: అమనడి అళసుచ్‌ తతి, 
యా నమా. పురిః అమనది అహ్మ్నినత్యయా 3 వము. పురస్తాతి . అమశది .- అస్తాద్రి: 
వ్రత్యయా వ్ర వ్పము.ఉసరి అనునరి రిల్‌ ప్రత్యయా సము. ఉపరిష్ణాత్‌ జసునశి క్లిష్టాతిల్‌ 


(నశ్యయా స్థవకి, 


yy కోముదీశర దాగ్‌మము (సూ. 818,614,815 
618. ఏనపా ద్వితీయా. 2-8-81. ఏనపా ద్వితీయా! 


ఏనబ నేన యోగే ద్వితీయా స్యాత్‌! ఏనపేతియోగ 
వీభాగాత్‌ 'షస్థ్యపి! దక్షిణీన (గామం (గ్రామస్య వా! ఏవ 
ము త్తరేణ॥ 


618. ఏనప్‌ అనునది” ఏనబన్యతం స్యామదూ రే ఒ పజ్బుమ్యాః ” (6-8-95) 
ఆను సూ చే నుత _త్తరాదిశబ్దము లకంటెనవధ్యవ ధిమత్తుల సామీ హ్యమందు వధింవ 
బడు తద్దితపత్యయము. ఏనబ నముతో యోగమందు ద్వితీయ యగును, ఏనపా 
అనుదానిని విభజించి షష్టీపదముననువృ త్తి త్త, ఏనబ స్టయోగమందు షష్టిని విధిం 
పనలయును. ఇందువలననేనబ స 'యోగముస షషియును సాధువగును. దక్షిణీన 
(గూ ా మం CoS (గ్రహమునకు రక్షిణరనందు ) దక్షిదేన అనునడి 

పై సూత్రముచే విహితమగునేనబ సము, ఇళ్లై ఉత్తరేణ అనునేనబ స్త్పయోగమం 
దును షష్షీర్వితీయలనూహించునది. 


వివ:__కా శికొకారుననుసరించి యోగవిభాగము [నాయబడెను. ఇచటయోగ 
విభాగము భాష్యమందగపడదు. మేఘదూతకావ్యమున “తతాఒగారం ధనపతి 
గృహాదు త్ర తరేణ" అనుపాఠము కొన్నిపు స్తకములందగపడుచున్నది. ఉ త్రరేణ 
అమనది ఏసబ స్తమనిన ధనపతిగృహాత్‌ అసుచోట. పంచమి యసాధువుగావల 
యును, కొన ఉ  త్రరేణ అనునది తృతీయా స్తమనియునది యాళ్లోకములోని తోర 
జీన అనుదావికి వశేషణమనియును జెప్పవలయును. "ధనపతిగృహాను త్త తరేణ” 
అనుపాఠమును కొంతమంది చెప్పుచున్నారు. అపుడు ఉ త్తరేణ అనునది వెనబ స్త 
మనియే జెప్పవచ్చును, 


€14, దూరా న్తికార్ధెః షష్ట్యన్యతరస్యామ్‌. 23-34. దూరా 
es షష్టీ: అన్యతరస్యామ్‌ (పజ్బుమీి, 
శ్‌ అద నో 
తెర $గే షష్టీ స్యాత్చజ్బుమీ చ। దూరం నీకటం 
(గామస్య (గ్రామాద్వా॥ 
814, దూరార్థకములతోను, సమీ పార్తకములకోను యోగ మున్న పుడు షష్టీ 
పజ్బమీ విభకు లగును.” దూరం నికటం గామస్య (గామాద్యా, 


వివ:---దూరత్వమునకు సామీప్యమునకునేది యవధియగునో తద్వాచకము 
కం'టెనీవిభక్తులగును. అన్యతరస్యామ్‌ అనునది నిపాతము, సముచ్చయార్హకము. 
ఈ స్టిక్‌ న్యవహితమగు పంచమితో నే సముచ్చయముగాని సన్ని హితములై నను' 
ద్యిశ్రీయాకృతీయలతో గాదు, ఇందు శిష్షకృతమగువ్యాభ్యానమే మానము. 


C16 'జ్రోఒవిదర్హస్య కరణే, 2-$.5 1. జ్ఞ అవిదరస్య, కరణే 
(స్టి1శ్ళే * 


సూ. 615,614] విభ క్యర్ద్యప్రకర ణము కీర 


జానా తేరట్డా నార్హస్య కరణే శేషత్వేన వివక్షితే షష్టీ 
స్యాత్‌ సర్చిహో జానమ్‌॥ 


615. జానార్థకముగానట్ట జాధాతువుయొక్క- కరణము (సాధకఠమము) 
శీషముగ వివక్షేంపబడునపుడు (కరణవాచకముకంచ షష్టి యగును. సర్చిషో 
జానమ్‌. (సర్పిస్సందిస్తి యగు (పవృ త్తి) జ్రాధాతువునకు లక్షణచే జానపూర్వక 
(ప్రవృత్తి త్తి యర్థము, (ప్రవృత్తి త్తినిగుటించి వా స్తవముగ కరణమగు సర్పిస్పు శేషముగ 
వివక్షితమగుటిచే షష్టి వచ్చెను. 


క =సర్చిషో జ్ఞాన్‌ మొదలగుస్టలములందు “షష శే షే" Os 
చేతనే ష షీ సిద్దమగును, సఏతత్సూ(త్రోదావారణములందేగాక జఇెస్పపోవు |. జే 
దత . కృషుక సతియత్నే. 8. రుజార్థానాంభోపవ చనా నామజ్యరేః 
4. ఆగిషినోథః, రీ. జాసిని పహణనాట కొధపీషాంహొంసొ నూమ. శీ వ్యవహ 
భోః సృమర్హయోః 7. కృతో వయోగేకాలేఒధికరటే. అనునేడునూత్రను9 
యుదాహరణములందును “షషశేషే” (609) సూ, చేతనే షష్షి సిద్ధనుగును, 
ఇట్టుండ నీయెనిమిదిసూ _తములికేమి స్రయోజనమవిన, షష్టీ (706) తనుసూ శ్ర 
విహీతమగు సమాసము "మొక్క నినృత్తియే ఫలమని తెలియదగును, ఎట్టన:- 
షష్నీ అన హరు. వీధింపబిడు సమాసము “పతి వదవిధానాషష్టీనసమస్యతే* 
అనువా ర్తికముచే నిషేధింపబడును. ఈసూూతములిచే విధింపబిడు షష్టి (పతివద 
విధానమగును. కావుననీయె ఎమిదిసూ(త్రముఐచే విధింసబడు షష్ష్య స్ట నములకు 
ఆకా) మా కుః స్కరణమ్‌ఇత్యాదులు.) సమాసము రామ. ఈవిషచు 
చును సూచించుదకే ఈ మెనిమికిసూ తమల ముదాహరణ మళందుగను తత్తత్వూ 
తో: -క్రములగు ధాకువులకు తిజ స్ట సరూపములను (జానాతిస్మర తిఇక్యా దుఖ) రికిచి 
తద స్త "సరూపములే (జ్ఞానమ్‌ స్కరణమ్‌ మొదలగునవి జొఎబసెనఏ. ' సర్పిజో 
డానీతే” అనురీతిని తజ స్తరూవముంను జాపినను- సూతమురసనాహరణము 
అగును గానితిజ _న్హముక్రో సమా సమునకు పాప పయ తేశందునవీసూ,త్రములకు 
సమాసనివృ త్తి తి ఫలమని దెల్చుటకవకాశము గలుగదు, 


616. అధీగర్గదయేశాం కర్మణి. 23-52 అధీ... యేశా౦, 
కరణ్‌ (షష్టీశేషీ,) 
ఏషాం కర్మణి శీలి షష్టీ స్యాత్‌ 1, మాతుః స్మరణమ్‌। 
సర్పిషో దయనమ్‌। ఈశనం౦ వా॥ 

616. అధిపూర్వకనుగు ఇక్‌ ధాతువునకు స్మరణమర్ధము, ఆధీగర్థములన 
స్మృత్యర్హకధాతుపులు, స్మృత్యర్గకధా తువులయొక్కయు దాయ (దానే. ఈశ 
(ఐశ్వర్య ధాతువులయొక్కయా కర్మ శేషముగ వివక్షితమగునప్తుడు కర్యవాచ 
కముకంటె షష్టీ యగును, మాతుః స్మరణమ్మ్‌ నర్చిషో దమనమ్మ్‌ నర్నిష 


[9] 


TN కొముదీశేరదాగమము [నూ. 811,818.819 
ఈశనమ్‌, మ్మాత్రాదులు శర్మలు, మాతృ సంబన్టి స్మ రణము మొదలగునవి 
యర్ధములు. .. 

617. తృజః (పతియత్నే. 2-8-58. కృజః, పతియశ్నే 


కర్మణి శేషే ష షీ స్యాత్‌ గుణాధానే। ఏధోద 
ee 
617. గుణాధానమ ad కృష్ర్ధాతువుయొక్క. కర్మ శేషముగ వివ 


ఎచ్చును. ప 


భావవచనానామ్‌, అజ్యరేః ne షష, 4 వ 

హా. మ! జ్వరివర్షితానాఠి రుజార్జానాం కర్మణీ 
ఫస స్యాత్‌ | చ్‌ న్‌రస్య రోగన్య Ser (వా) అజ్వరి 
సు వాచ్యమ్‌। రోగస్య చొరజ్వరః। చౌరసంతాపో 
వౌ! రోగక రకం చౌర సంబిన్తి జ్వరాదిక మీత్యర్థః ॥ 


618, రుజా శబ్ద మునకర్ణము వ్యాధి. భావవ చనశబ్దిమునకు భావము క్ర ర్తగాగల 
వని యర్థము; భావమన కృద స్రటోధ్యమగు ధాత్వర్థము. భావము క ర్తగగల్లి. జ్వర 
భాతుభిన్నోములై న వ్యాధ్యర్హకధా తువులయొక్క కర్మ శేషముగ వివక్షతమగునపుడు 
కర్మవా చకమునకు షష్టి యగును, చోరస్య రోగస్య రుజా. రుజుధా! శుకర్మ చోరుడు 
గానచోరశబ్రమునకు షషి వచ్చెను. రోగము (భావము) కర్త రోగళబ్దముకం టె 
“క్ష _ర్మృకర్యణోః కృతి”. (626) అను నూ. చే షష్టి వచ్చెను, రోగక “రృకమగు 
చోరసందిన్టివ్యాధి యని యర్తము. (వా నూ|త్రకౌరుడు జ్వరభధాతువునువిడువ 
మనియెను. జ్వరదాకువును సంపూర్వకతపధాతువునుగూడ విడువవలయునని 

వా ర్తికకొరమతము. రోగన్య చోరజ్వరః. రోగస్య చోరసంతాపో వా ఈచోటు 
క న త్రముచే షష్టి రానందున పూర్వోక్త కమగు ” సతిపదవిధానా షష్టీ న 
సమస్య శే” అనుసచూసనిషేధమిచట (బవర్తి రింపదు. కావున! షష్టీ (706) అను 
స్మూతముచే సమాసమగును. ఇట్టీయెనిమిది సూ త్రములప్రత్యుదాహరణములందును 
సమాసమగునని యూహింపదగును. రోగక రృుకమగు చోర సంబిన్దిజ్వరోదికి 
మర్దము. 


6:9. ఆశషి నాధః. 24855. ఆశిష్కి నాధః (కర్మణి) 


ఆశీరర్ణస్య నాధతే* శేషే ఇష కర్మణి షష్టీ స్యాత్‌ । సర్చిషో 
నాభథనమ్‌; ఆశిషీతి కిమ్‌; మాజవకసాథనమ్‌! తత్సంబస్టీ నీ 
యార్జేత్యర్థః॥ 


చక Ta 


నూ,819,680,621.] "వి ళక్యర్ణవశరణము ( 


819. ఆశీర్వాదమర్గముగల నాథధాతువుయొక్క కర్మ శ్రేషముగ వినక్షీశ 
మగునపుడు షష్టి వచ్చును. సర్చిషో నాథనమ్‌ (సర్చిన్సు నాకు కలుగవలయునను 
ఆశాసనము.) మాణజవకనాఠనమ్‌ (మాణవకసందిన్థి యాచనము.) యాచనార్హక 
మగు నాథధాతువుయొక్క కర్మను బోధించు శబ్రముకంటె సప్టిని వారించుటకై 
స్తూతమున ఆశిషి అననది యానళ్యకము. 


20, జాసిని పహణనాట్నకొాధపిషాం హింసొయామ్‌. 09.56. 
జాసి.... ....పిషాం, హీంసాయామ్‌! (కర్మణి) 


హింసార్థానామేషాం కర్మణి శేషే షష్టీ స్యాత్‌ చౌరస్యో 
క్ఞానసమ్‌। వపా సంహకౌ విపర్యసా వ్యసా వా! చెరస్య 
నిపహణనమ్‌। (పణిహననమ్‌! నిహననమ్‌। (పహణనం 
వా! నట అవస్క-ందనే చురాదిః। చొరస్యోన్నాటనమ్‌! తౌ 
రస్య 'శాధనమ్‌। వృషలస్య సేషణమ్‌।హింసాయామ్‌ కీమ్‌ 
ధాస్పపీషణమ్‌॥ 


620, హీంసార్థకములగు జానీ (జసు==హొంసాయాం। sae, 
నిిపపూర్వకమగు హన “(హింసాగత్యోఖ) నాట (నట అవస్క-ందనే న చురాది) 
క్రాధ (క్రిథ=హింసాయాం) పిష్ట (పేషణే) ధాతువులయొక్క- కర్మ శేషముగ 
వివక్షితదుగునపుడు షష్టియిగును.  చోరస్యోజ్లాననమ్‌. (చోర సంబసన్టియగుహింస) 
ఉజ్ణాసనమ్‌ అనునది ఉత్పొూర్వకజనుధాతు (సకృకికల్యుడ న్త సము. నిపహణ అను 
దానిచే ని పహణ |వ్రణిహన నిహన (పహణ ధాతువులకు (గహణము, చోరస్య 
ని పహజణనమ్‌ మొదలగునవి యుడాహరణములు, వృషలస్య సేషణమ్‌. చోరస్యో 
స్ప తపము, వీనికి త _క్రత్సంబిని హింస యర్థము. ధానాపేషణమ్‌. (అటుకులను 
దంపుట.) | పాణులపీడయే హింస యనబదిడును. పిషధాతువిచటి హింసార్హకము 
గాదు. ఇజ్లిచోటులందు సూత్రము (పవ ర్తింసకుండుటకై సూ|తమున హిరసా 
యామ్‌ అనునది యావశ్యకము. 


62. వ్యవహృపణో స్పమర్హయోః. 2 Rb వృవహృపణోః, 
సమర్తయోః (కర్మ.) 
శేష కర్మణి షష్టీ స్యాత్‌! ద్యూతే క్రయవ్నికయవ్యన్గ 
హారే చా౬.నయోస్తుల్యార్లకా। శతస్య వ్యవహారణ పణ 
నం వా। సమర్హయోః కిమ్‌! శలాకొవ్యవహారంః। గణనేత్య 
ర్ధఃః। ద్రాహ్మణపణనమ్‌। స్తుతిరిత్యర్హః॥ 
621. సమర్హయోః = సమపర్యాయమగు సమ్‌ శబ్ద మునజర్గ శబ్దిముతో సమా 


సము, లేక నమశబ్ద మసక ర్రశబ్రముతో సమాసముచే సి శకస్థ్వాదిపధ రూపము వలన 
నిట్టిరూ వను సాథ్స్‌నగును! ట్రైల్యార్థకములవియర్థము. ఫేమూనార్థకములగు వ్యవ 


గ్జీ కొముదీకరదాగమము. నూ, 822,628,024, 


పూర్వ్యకనుగు హజ్‌ (హరకే) ధాతువు, పణ (వ్యవహా రస్తు శీసుణొ చ.) ధాతుపు, 
వీనియొక్కం కర్మ శీషముగ వివక్షింపదిడునపుడు షష్టి వచ్చును. ద్యూశము 
(జూదము) (క్రయవి క్రయవ్యవహారము (కొనుట. అమ్ముట) అనునీయర్ధములందీ 
రెండుధాకువులు సమా నార్గకములగును, శతస్య వ్యనహరణం, భకస సణనం, 
(శేతస ౦బన్టిదూ గతము శతోసంచిన్లి (కయవికయవ్యవహారము.) శలాకావ్యవహార॥, 
(శలాకలనేలెక్కించుట) (బ్రాహ్మణవణనం ((బాహ్మణ స్తుతి) ఈయర్హములందు 
హృ పణ ధాతువులు ఈ ల్యార్ధకములు గావ. ఇట్టిచోటులందీస్తూ తము ప్రవర్త రింప 
కుండుటకై సమర్ధయో? అను “నిశేషణమావశ్యకము, 


22, దివ స్తదర్గస్య, 2.8.8. దివః, తదర్గస్య (కర్మణి, షస్ట్రీ 
ద్యూతార స్య గ్రయవిక్రయరూ పవ్యహారార్థన్య చ దివః 
కర్మణి షష్టీ స్యాత్‌ | శతస్య దీవ్యతి। తదర్గస్య కిమ్‌। (బ్రాహ్మ 

జమ్‌ దీవ్యతి। స్తాతీత్యర్థః॥ 


622, తదర్హస్య అనుచోట తచ్చబ్దము పూర్వసూత్రములోని వ్యవహృసణ 
ధాతువులను పరామర్శీంచును. వానికి పూర్వస్తూతమున ద్యూత కయవి క్రయవ్యవ 
వరుల నః ఇట్టి యర్గముగల దివ్‌ ధాతువుయొక్కకర్మను బోధించుకబ్దముకం"ె 

షి వచ్చును. ఈ స్నూశములోనికి శేషే అనునది యనువ ర్రింపదు. “కాపుననీ 
త సం “షష్టీశే షే సూ, చే షష్టి = సిద్ధముగాదు. ఈ 
సూత్రము “కర్యణిద్వితీయా” | (540) సూ. చే (పా ప్పమగు ద్వితీయకు బాధకము. 
సమాసనివృ త్తి యాస్మూత్రమునకు ఫలముగాదని సూచించుటకే శతస్య దీవ్యతి 
(శతకర్మకనుగు ద్యూతము.) అనుతిజ నరూపములనుదాహరించెను. (బాహ్మణం 
దీవ్యతి (బ్రాహ్మణుని స్తుతింపుచున్నాడుఎ స్తుత్యర్థకమగుదిన్‌ ధాతువు యొక్క 
కర్మను బోధించు శబ్దమునకు షష్టిని వారించుటకు "సూత్రమును తదర్హస్య అనునది 
యుండనలయును, 


623. విభాషో పసళ్లి. 2కి..58. విభాషా, ఉపస్థ (దిన స్పదర్హస్య, 
ఒక 
కర్మణి, షష్టి) 
పూర్వయోగాపవాదః। శతస్య శతం వా (పతిదీన్యతి॥ 
623, ద్యూతార్థకము కయమిక్రయన వహ్వా కము ఉస సర్గముపూ ర్వమందు 
గలడినగు దివ్‌ ధాతుపుయొక్క. కర్మను (పతిపాడించుకబ్దముకం"పె షష్టి వికల్పముగ 


నగును. పక్షమందు ద్వితీ మువచ్చును. పూర్వన్యూకమునకి ది యవవాదము. కతస్య 
శతం వా (ప్రతిదీవ్యతి, 


624. పిష్య(బువోర్లవిషో దేవళాసం్యపదానే.. 2.881, 
పపీష్య(బువో 8, హవిషళ్న దేనశాసర్యస డానే (షష్టీకర్మజ్సీ 


నూ, 824,628,628] విళక్యర్ణయకరణము క్ట 


చేవకాసర్మపదానేఒర్టే వర్తమానయోః (పేష్యబునో।ః 
కర్మణో హవిర్విశేషస్య వాచకాచ్చబ్లాక్‌ షష్టీ స్యాత్‌! 
అగ్నయే ఛాగశ్య హవిఖో వపాయా మా పేష్య అను 
''బూపాొ వా, 

624. (పేష్య అనునది దై వాదికముగత్యర్దకమునగు ఇసధాతుపునకు 
లోజ్యుధ్యమపురుషెకవచనము,  దీనీసాహచర్యమువేలన  (బ్రూజ్‌ అనువానిచే 
(బూహి ((బూళ్‌ధాతువునకు లోజ్యధ్యమపురుషెకవ చనము) అనుదానికే గహ 
ణము, ' దేవతాసం(ప్రదానకములిగు పేస్య (బూహి అనువీనికి కర్మలగు హవిర్విశే 
షములను బోధించుళబ్దినులకం"బ షష్టి యగును. అగ్నయే ఛాగస్య హవిషో 
వపాయా మేదసః (పేష్య అన్నుబూపహి వా. అగ్నిసంపదానకములగు (పేష్య 
(బూహి అనువీనికి ఛాగాదులు కర్మలగుటచే తద్వాచకములకంటె షష్టి వచ్చెను. 


825. కృత్వోర్యవయోగే కాలేఒధికరణే. 2-8-64. కృత్వోర్డ 
)త్‌ నిర ్ర్రత్‌ వర్డ్‌ 
(పయోగే, కాలే, అధికరణజే (షష్టీ, శేషే 


కృత్వోర్థానాం పయోగే కొలవాచిన్యధికర ణే శేష షష్టీ 
స్యాత్‌ | పజ్బుకృతో్వో ఒహో్నో భోజనమ్‌। ద్విరహో్నో భోజ 
నమ్‌! శేషే కిమ్‌! ద్విరహన్యధ్యయనమ్‌॥ 


. 625, “సంభ్యాయాః,కి యాఒభ్యావృ త్తిగణ నేకృత్వసుచ్‌' ళ్‌ (5-4-17) 
లనుసూశముచే (క్రి చూజన్మగణ? మును (ప్రతిపాదించు సంభ్యావాచకముకలటె 

్వార్ణమందు కృత్వనుచ్‌ ప్రత్యయము విధింపబడెను, ఉదా :---పజ్బాకృత్తో భు డే 
అయిదుసారులు భుజించుచున్నాడు.) కృత్వసుచ్‌పత్యయ ముయొక్కయర్థమును 
(క్రయాజన్మ గణనమును బోలు అర్థముగల (ప్రత్యయముల_స్టమందు గల్లిన శబ్ద 
ములయొక్క (వయోగమందు కాలవాచకమగునిధికరణము శేషముగ వివక్షింష 
- బడునపుడు కాలవా చకముకం'టె షష్టియగునవి సూ శ్రార్థము, పజ్బుకృత్వో ఒహో్నో 
భోజనమ్‌. (అహస్పందిన్థియగు భోజన మైదుసారులు.) అధికరణమగువహస్సు 
(కాలము) శేషముగ వివక్షితమగుటచే తద్వాచకమునకు షష్టి వచ్చెను. ద్విరహో్నో 
భోజనమ్‌, ద్విః అనునది కృత్వనుజర్థకసుచ్‌ _పత్యయా_గ్రము. శీషీకిస్‌ ? - “దివ 
స్తదర్భస్య” స్యూతములోనికి శేష గ్రహణమనువృ త్రముగాదు. శేష్యగ్రహణ 
సంబస్థము విచ్చిన్నమగుటవలనసీసూత్రముచేనధికరణకారకమందే షష్టీ విధానము 
యు క్రనమని (ప్రశ్నాశయము, ద్విర హన్యధ్యయనమ్‌. కాశికావృ క్యాదిగష్టప్రామా 
ణ్యమువలన మణ్డూకొనువృ త్తిచే శీష్యగహణమునకీ స్యూతమువ సంబిస్టఘును 


చఛ్రేయవలయును. “లేవిచో ద్విరహన్యధ్యయనమ్‌ అమచోట అహము 'శషమగ 
వివక్షితముగానపుకును అహళ్ళ్శబ్దిమునకు షష్టి (ప్రస క్రమగునని యుత్తరాశయము, 
_ 826. క రృకర్మణోః కృతి. 2.8...85, క _రృకర్మజో?, 


| కృతి (షష్టీ) 


0 కొముదీకరధాగమము [mtd 


కృద్యోగే కర్తరి కర్మణి చ షష్టీ స్యాక్‌; కృష్ణస్య 
కృతిక; జగతః కర్తా" కృష్ణః; (వా) గుణకర్మజణీ వేష్యతే। 
నేశాఒక్వేన్య (నుమ్నస్య (నుఘ్నం వా! కృతి కిమ్‌! తద్ధిలే 
మా భూత్‌; కృతపూర్వీ కటమ్‌ ॥ 


600, కృోద స్త నయోగమందు కృ(త్పత్యయ।[ పకృతి యగు తవు 
కర్తను (దాత్వర్థవాాపారా శ్రయమను) గాని కర్మను (ధాత్వర్హఫ లా శ్రయమును) 
గాచి బోధించుళేబ్రముకం"చె షష్టి యగును. క రృవాచకములకుదాహర ణము. 
కృష్ణస్య కృతి; (కృష్ణక ర ర్భకం 'కరణమ్‌) కృష్ణుడు కర్త కృతీః అనునది కృద స్త న 
ము, కర్కవాచకిమునకుధాహరణమ. జగతః కరాకృష్ణః జగత్తు కర్మ, కర్తా అను 
నది కృదన్ల నము, (వా) కద స్త నయో గమునంద్యపధానకీర్మవా చకములకంట షష్టి 
వికల్పమః గనగును నేతాఒశ్వస స్య (సుఘ్నస్య (సుఘ్నం వా. (సుఘ్నమ్మప్రధానకర్మ. 

షష్ట్యభావపక్షమునద్వి తీయ వచ్చును. తికీమ్‌?ధాత్వర్హవ్యాపారాాశయి ముక ర్హధాత్వర్హ 
వ. యముకర్మ.క రృకర్మలు ధాతు వునువిడిచియండివు.కావునవానిచే ధాతువాశ్షీ 

పృమగును, ధాతువులకంచి విహితములగు (పత్యయములు తిజ్జులనియు, ర్ఫిత్తు 
లనియురెండువిధములు. తిజ్‌ యోగమందు (కటంకరోతి _ఇశ్యాదులందు) నలో 
కావ్యయ విష్టాఖల ర్రతృసామ్‌ (f80) అను సూ. శే. షష్టి వ్‌ ఎధింపదిడుచున్నందున 
కృద్యోగమందే (జగతః కరా) క ర్హృకర్మవాచః ములికం"టె షష్టి (వవ ర్తించును 
'గాన నూత్రమః। దలి కృద్రిహజమునశేమి 'పయోజనమని వళ్నాశయము. “తద్దితే 
మా భూక్‌। కృతపూర్వీకటమ్‌” తదితా _నసముదాయశ క్లచేగల్లెడిబోధ యందు వీష 
యమగుక్రియయొక్ష క ర్రనగానికర్మనుగాని టోధించుశబ్దము(క 6 రృవా చకము కర్మ వాచ 
కము) కంత షషిని వారించుటకై కృిద్‌[(గహజమా వ్‌ళ్య- ము. కృతపూర్వీకటమ్‌. 
కృతం 'పూర్వమనేన అని విగహము. కృిఖ్‌ ధాతువు అవివక్షి తకర్మిగలదగుట చే 
నకర్శకమగునుగాన భావార్థమందు క్ష ప్రత్యయము. (రృదదకక్మత క్రిముగాదు.) 
కృత పూర్వ క్షద్ది ములకు సుపా (659) అను సూ. చే సమాసము. “నహపూర్యాచ్చ” 
(0-2-87) అను సూ, చే కర్త ర్రమందిని!పత్యయము. (కృతపూర్వీ అనియగును, 
తద్దికా ౩ నము తరువాత కర్మ వీనక్షితమగును. కృత్తుచే కర్మ యభిహితముగావం 
దున కటశద్దిమను క్తకర్మవాచకమగును. కటము శద్దితా న్తసముదాయశ క్రి చే భోధ్య 
'మగునర్థమున విషయమగ్యుకి యయొక? (కృధాత్వర్ణముయొక్క-) క ర్భయగుటవలన 
కటశద్దముకంచ నీనూ్యూతముచే (ప్రా ప్ప్తమగు షష్టి వారితమగును. ద్వితియ వచ్చును. 
ఈస్ఫూత్రమున కద హణమున్న పుడు కృద _న్రవగుశబ్దముచేత నే గల్లెడిబోధయందు 
విషయిమగు క్రియయేక్క- కర్తనుగాని, కర్యినుగావి టోధించెడి పాతి వదికబ్లు 
కంపే షష్టి యగుననియర్థము లభించును గావననిచ్చోట షష్టివారితమగునన్ని 
సమౌధానాకీయము. కృతపూర్వీ. అనుచోట తద్ధితవ్య శ్రీకిపూర్వము కర్మయవివక్షిత 


మగుననియు పిదపటోపక్షితవళుననియి 'జె్చుటఖో సష్యశముయొక్కలాష్య మే 
మానమని (గహించునది, 


సూ. రీ21.] ఏభ క్త ర్థషప్రకరణి ము {| 


627. ఉభయ ప్రాప్రొ కర్కిణి. 2_39_66. ఉభయ,పాపౌ, 
కర్మణి (షష, కృతి.) 


ఉభయోః (ప్రా పిర్యస్మిన్‌ కృతి తత్ర కర్యణ్యేవ షష్టీ గ 

స్యా సత్తి | అక్చరో (గవాందోహో ఒగో పే! (వా స్తీపత్య ఇ 
యయోరకొకారయోర్నాయం నియమః। ల్‌ బీభిత్సా 
వార్ముదస్య జగతః 2 (వా) శేషే విభాషాః స్త్రీ హత్యను 
ఇశత్యేకే! విచితా జగతః కృతిర్త రేర్హరిణా వా। కేచిదవిశే 
అ విభాషామిచ్చ స్తీ! శబ్దునామముకాసనమాచార్యే ణాచా 

ర్యస్య వో॥ 

G27, ఉధయ్మ పాదా అసుసదీ బహు పీపి(ఉభయాః పౌ పరం మా 


అటే "Ee 


ఉపధర్యిపా ప్రిరస్యిర) ఏక్కి: ఉద్య తమ రు హోయలు (ఈ మచ బరి పంతు, కిరిక్టై 
వాచకియు? నకును) షష పాబ్రమగునో యట్టిచో ట కరత్టివా దకినసకే షష్ట వచ్చును, 
Gr రృవాచకి ముసకురాచి. .) పూర్వసూ(తప్రాప్తమగు షష కివి నియ రాముకి, ఆశ 
ర" 'థగవా దాందోహో =. గోపేసన, (గో వభిన్నునిచేగోకర్మకలో బా సమౌశ్చర్యకర ముం) 
దోహః అనునది కృద్తసు. ఈ కృద న్తయోగమందు అగో వశబ్దమనః సక (కర్త రక) 
Ae (కర్ణాబ) పూర్వసూ (తిముజే షష్ని ప్రాప్తమగుచుసి ఇదీ. ఈ _ 
గోశద్రిముసకే ష షి వచ్చును. అగోపళబ్రమునటి. నివృ శ్ర తమగుసు. 1 (వా) 
కత వలన “ప్రియాం క్తి కిన్‌” (34.4% ఎను నధికారమున విహితములగు 
కృత్‌[_పత్యయములు, ఫ్రీ ప్రత్యయములగు అక అ అనునవి యస్తమంచుగలవాని ' 
యొక్క యోగదుందీనియమము (పవ ర్రించదు. ఉభయమునకు క్‌. వచ్చుసవి ' 
ఫలికనుగుమ. భేదికా విభిత్సా వా రుదస్య జగతః (రుద్రక .ర్సృకము. జగత్య-ర్ము 
కమునగు భేదనము లేకభేదనేచ్చ. ) భేదికా అనునది అక పత్యయా స్త నము. .దిధిత్సా 
అనునది అ (ప్రత్యయా స్తము. ఉభ యమునకు పకల. 2 (వా) శేషవిథాషా i 
శేష్షశబ్దము నకు అకాకార పత్యయములకంె మిగిలిన స్త్రీ! పత్యయములు (క్రినా 
దుల) అని గొందజు Dp en ఈ పక్షమున అక ప్రత్య యాకొర్య సత్య 
యములకం"టెభిన్నమగు స్త్రీ పత్యయముల ప్తె సమందుగలపానితో 'యోగమందు క ర్త 
వాచకమురికం'టె షష్టి. వికల్పముగనగునవి యర్థము  విచి(శ్రా:.జగతః కృతిర్ణరే 
ర్రరిణా వా. కృతిః అనునది కిన్‌ వత్యయా ప్ర సము, " హరిశబ్దముక రృువాచకము. 
షష్ట్యకావపక్షమందు తృతీయ వచ్చును. శేషపదమునకు అకౌజకొర (ప్రత్య మమ 
భిన్నములగు శ్రీ ప్రత్యయములేగాక మిగిలినతృక్ప్రత్య యములన్నియునర్థమనీ 
మజికొందంణ వ్యాఖ్యానముచేసిరి. వీరమకమున అకా ౬కార్యప్రత్యయథిన్న గృ 
యోగమందు క 'వృతాతకమురంలు షష్టి వికఖ్పముగనగునని యర్తము. శద్దానామస్‌, 
శానసమాచార్యేశాచార్య న్య వా. అనుశాససమ్‌ అనునవిల్యుట్‌ వ్రక్యయా రము, 


ఆచార్యుడు కర్తం 


79 కోముదీశరదోగ మము [సూ. 627 608008, 


వివ:_ఉభయ్నపాపొ అనునది బహువ్రీహి. . అన్య పదార్థ చే కక్స త్పత్య 
యము, ఏకకృత్‌ _పత్యయయో గముననుభయమునకు షషి (ప్రాప్త్రమగునపుడే యిని 
యమము (పవ ర్తించును. . అనగాక ర్హృకర్మలకొ కేకృత్‌ (ప్రత్యయము నిమి త్రమగు 
చోటులందే (వవ ర్లించుగవి భావము. ఆళ్ళర్యోగవాందోహోఒగో సేన అనుచోట 
కర్పకర్మలకొకదోహశబ్దమే (కృద సము) నిమిత్తము. ఇట్లు చెప్పుటవలన “ఓద 
నస్య పాకః, (బాహ్మాణా నాం చ _పామర్శావః” అనుచోట ఓదనశబ్దనకు 
(కర్మకు షష్టివచ్చుటలో పొకిః అనునది నిమి త్రము ద్రాహ్మాణశబ్దము నకు" షప్పి 
వచ్చుటలో (కర్త ర్రలకు) _ప్రాదుర్భావః అనునది నిమి త్రమునగుటచే క ర్రుకర్మలకు 
సిమి త్రభేదమున్నందున నీని మమము వరి రించదు, కావుననిట్టిచోటు లందు భయ 
మునకు షష్షి వచ్చునఏి యధి ప్రాయము, 


628, చ, స రమాగే 


రి 
అద్‌ 


చ వర్తమానే. 2.3.67. కన, 
త లీ 


వ ర్హమానార్థన్య క్త క్రస్యయోగే షష్నీ స్యాత్‌! నలోకేతి 
నిషేధసాదవాదః। "రాజాం మతో జుద్దః పూజితో వా॥ 


"6.8, ప ర్రమానకొలమున హితమగు క్షప్రత్యయము స్ప ము సమందుగలదానితో . 
యోగమందు క రృృవాచకముకం'యె షష్టి యగును. “నలో కొవ్యయ”* (630) . అను 
సూయా పమగు షష్టీవి'షేధమునకి ది యపవాదము, రొజ్జాంమతో క్‌? పూజితో: 

. “మత మొదలగునవి “మతిబుద్ధిపూజార్థభ్యశృ” (3-2-188) అను సూ, చే 
ఖే _ర్రమానకాలమునవిహితమగు క్షషత్యయా న నములు. రాజ న్‌ శబ్దముక నృవాచకము, 


ఏకైన పూజికోయస్సురాసుర్రె ౪” అనుచోట పూజితః అనునది భూతక్తా 
లిక క్త పత్యయా స్తమగుటచే విసు త్రము ప్రవ ర్తింపదుగాన తృతీయ యుపసన్న 
మగును, 
620. అధికరణవాచినశ్చ. 2-9-88. అధికరణవాచినః, చ 
§ 

Ga) 

కృష్యయోగే షష్టీ స్యాత్‌ ! ఇదమేషామాసితం శయితం. 
గతం భుక్తం వా॥ 


. 028. అధికరణార్హమునవిపితముగు క్ర ప్రత్యయము స్తమందుగలదానితో ' 
యోగమందు క రృకర్మవాచకములకం టె యథా నంభన ముగషష్టి * వచ్చును. ఈసూ 
శ్రమ గూడ “నతోకాన్యయ"” అనుస త్రము నకప వాదము. ఇదమేషామాసితం. 
శయితం గఠం భుక్తం వా. ఆసిఠౌదిశబ్ది ములధికర ణార్ధక క్త ప్రత్య్మయౌ స్ప సములు. 
(ఆస్యతే అస్మిన్‌ మొదలగునర్హములందు” క్త త్య యమగును) ఆసితంజకూర్చొ. 
నుటకాధారము, (ఏటమొ॥) ₹ేయితు దాక యేసాధా వము. ఇదంకబ్దారము క _రకాషున 
సిషామమచోట నషి వచ్చెను, 


పూ. 680.7 వీభక్ష్యర్ణ(పైరర ణము శ 


(00, నలో కావ్య యనిష్టాఖ లర్థతృనామ్‌, 2860. న తోకా 
న్యయ........తృనామ్‌ (షష్టీ కృతి) 


ఏషాం పయోగే షష న స్యాత్‌ | లా దేశాః। కుర్వన్‌ 
కుర్వాణో హో సృష్టిం హరీః। ఉః। హరిం దిదృప్లః। అలంక 
నిష్ణరాన! ఊక। దై "క్యాన్‌ ఘాతుకో హరిః। | (వౌ) కమేర 

షేధః। లక్ష్య్యాః కొముకో హరిః; అవ్య యమ్‌! జగత్‌ 
నం సుఖం కర్తుమ్‌! నిషా! విష్ణునా aa దె దై తౌ్యః। 
దె దై త్యాన్‌ హతవాన్‌ విష్ణుః। ఖలర్జాః। ఈషత్కరః వపణ్యో 
హరిణా! తృన్ని8 "త్య హరః శతృ ళా నచావితి కృళద్దా. 
దారభ్యాతృనో నకారాతి | శానన్‌। సోమం సవమానః। చౌ 
నళ్‌। ఆశ్మానం మణ్ల యమానః। శతృ! వేదమర్రీ మన్‌! 
తన్‌; కరా లోకాన్‌! 2 (వా) ద్విషఃశశుర్వా! మురస్య 
మురం వా ా ద్విషన్‌। సర్య్వోఒ నుం కారక నష్ట్యాఃపతి పే ష్‌ థః! 
శే షష్టీ తు స్యాదేవ। (వొాహ్మణ స్య కుర్వన్‌! నరక స్య 


జిష్ణు॥॥ 


630. ఉశ్చఉకక్చ= ఈక అక్చడ కౌ చ అవ్యయం చవిష్టాచ ఖలర్ధాశృతృన్‌ చ 
అనిద్వస్తనము.ఇందు లపదము, ఆట్‌ లిట్‌ మొదలగు 9కార కము స్థానమున వివాత్వము 
ల్రగునా దేశము ౨ను (శతృ శానచ్‌ మొ లగు వి.) బోధించును ఉ అనునది యము 
వృత్తమగు కృతి ప్రత్య యమునకు విశేష ఇమనుటచే తదగ్ధ విధివలనమకానా స్త స్త 
(పళ్యయమువు (ఇష్టు మొదలగునవి) ఉకారరూప ప్రత్య యమును బోధి చును 
లాదేశముళ ఊకారా స్టే పక్యయము, ఉకొరరూప (ప్రత్య మమ్ము ఉశ్యపత్మ యను 
అవ్య నుకృత్తులు (కృద న్లావ్యయ మలు) నిష్ట (క్ర క్షన స్యప్రత్వయము బు, ) అల 
(పత్యయములు తృన్‌ ప్రత్యాహార ములోని(ప క్టియము బు ఇవి య స్తమందుగఆ 

వానితో యోగముశ్న పుడు క_ర్హృకర్మవాగకము౨కంటె షష్టి రాదు. క ర్హృకర్మ్యతోః 
aa (626) అనుసూ త్రముశే పా ప్తమగు షష్షికి దిని షేధ ము. (కమముగను ౫ 
హరణము ఇ =సరకన్‌ క గాణ వొ సృష్టిం. హరః. కృజ్ధా పు. ఎట్టు, 
తక్హ్రానమున శతృ ప్రత్యయ మనుజే సన కుర్వన్‌ అని యగును. కుర్వా ౨ అనువవి 
కృజ్ధాకు వ్రకృతికమగు ₹ శానచ్‌ ప్రత్యయా స్త్తమః, శతృకానజ స్త సము౨మోగనముఎమ 
సృష్టి (కర్యవాదకము) హరి, (క ర్పవాచకమి) శబ్దము అకక ష షక్‌ నిషిర్థమగును, 
హకీం దిదృష్లుః. దిదృత్షుః అనుచోట ఊఉ అనునది (ప్రత్యయము. పారిమ౭ఎకడిష్టు( 
ఇచధి ప్రత్యయము (ఇప్పు) ఉకార్తాన్తము. దైత్యాన్‌ భాశకో హరిః, ఘా కేక 
ఆమనరి ఉకప్రత్యయాన్లము. | గ్రా ఉకప్రత్యయా స్త నమస కము ధాఫష్న 
యొక్క యోగమందు షష్టికి నిషేఫములే.వు  లక్ష్యా్యః కౌముక్షో హారి కొముకః 
అమవవ కముధాతువున్రకృతిగగ్గఆ ఉక చత్యయా రమ ఇక కష్య లక్ష్మీ 


[10] 


7 కొముదీశరదాగమము (సూ. 680,681, 


శబ్రముకంకు షష్టి యగును. అవ్య యకృత్తులన క్వా ప్రత్యయము, మకారా _నమలగు 
తుమ్‌ ఆమ్‌ (ముల్‌ మొదలగునవి. జగత్‌ సృష్ట్వా. సృష్టా్వా అనునది క్వౌటక్య 
యా బ్లము. సుఖం కర్తుమ్‌. స అనునది తుమున్న స్త నము. నిష : అ 
న్నే వ్‌స్ణునా పహాగా' దె తాః. హతాః అనునది కృ్యప్రత్యయా సై నము, 2 దే క్యాన్‌ 
హతవాన్‌ ష్‌. హూతవాన్‌ అనునది క్రవత్యుపక్యయా స్ట నము," ఫల ల ప 
ఈషత్కర:ః [,పపజ్ళో హరిణా. ఈషత్క-రః అనునది ఇ ఖల నము. సూ తమున 
తృన్‌ అనునది “లటశ్ళకృషనచె” (9.124) అనుచూతమందలి తృ అను 
దానిక్‌ “తృన్‌ * (12౫) అనుస్కూత్రమందలి నకారముతో (సత్యాహారము. 
కావున కానన్‌ చానన్‌ శతృ తృన్‌ మొదలగునవియ న్తమందుగలవానితో యోగ 
మందు షషి రాదు. శానన్‌ ఆ =సోమం పవమానః. చానళ్‌ =ఆత్మానం మళణ్లయు 
మానసః, శతృ == వేదమధీయన్‌, తృన్‌ క ర్రాలోకాన్‌, 2 (వా) కళ్ళ పత్యయా 
ముగు ద్విష షధాతున యొక్క న షషీన శీధము వకల్పముగనగును, 
చురస్య మురం వాత్వీషన్‌. / 


ఈసూూతమునే నిషేధము కొరకములను (కర్త, కర్మ, కరణము మొదలగు 
నవి బోధించుశబ్దములకం'బ విధింప విడు షష్టీవిభక్త్‌కే యగునని గహీంచునది, 
అన స్తరస్య విధిర్వా భవతి ఫతిషేరో వో  అనున్యాయముచే నవ్యవహితమగు 
సూతముచే విహితమైనకారకషష్టికే నిషేధమవి యాశయము. కావున లాదేళాగి 
యోగమందు “శేష అనునధికారమున విధింపదడు షష్టి (ప్రవర్తించును. 
ఉదా: రాకను కుర్వన్‌, ఇచట (భ్రాహ్మణశబ్దమునకు “ష షిశషే” (60% సూ, 
చే షషి యగును, కర్వన్‌ అనునది శతృ వ్రత్యయా ఫ్ర నము, (పు) నరకన్య' 
క నరకశబ్దమునకు “షష్టీశేషే” సూ, చే షష్టి యగును, జిష్టుః అనునది 
స్ను్యపత్యయా్త సము, (ఉకార _న్ష్నప్రత్యయము), 
Gal అకేనో ర్భవి ష్యదాధమర్గ్య యో. 23-70. అకేనోః, భవిష్య 
దాధమర్హ్యయోః, (షష్టీ న 
కంకంటి ల 8 
భవిష్యత్యక స్య భవిష్య దాధమర్హ్యా గైనశ్చ యోగే షష 
న స్యాత్‌! సతః పాలకోఒవతరతి। (వ్రజం గామీ! శతం 


దొయీ॥। 


831. అకేనో1==అకృపత్యయేన్‌ పత్యయములకు ద్వన్ల కము, భవిష్యదాధ 
మద్య యోః =భివిష్యత్‌ ఆధమర్జ్యశద్దములకు ద్వన్ద కదు. ఆధమర్జ్య రూ పార్థముననక 
ఉత్య్వయమునకు సంభవములేదు గానీనిచట యథాసంఖ్యముగనస్వయమి ప్లేము గాదు, 
భవి ష్యత్కా-లికమగు అక(పత్య యము. భవిష్య దర్థమందు ఆధమర్జ్యరూ పార్థమందును 
దిహతమగు . ఇని పత్యయము ఇవిమయ  నృమందుగేలవానియొక్క యా గమందు క ర్త 
కళ్ట్యవా వకమ్హులక్లశషష్టి కాదన్గియర్తము. నతః పాలకోఒవతవతి.. పొ లకః అనునది 
భవిన్యతి అనునధికారమున విషాతమగు అక(ణ్వుల్‌)(వ్రత్యయా న్ష నము, (పకంగా 


నూ, 681,682,689.] విభ క్యర్త(దేకర ణము "8 


గామీ అనునది భవిష్యతి అనునధికారమున విహీతమగు ఇన్నిపత్యయా_క్థము, 
శతం దాయీ. దాయి అనునది ఆధమర్థ్యరూ సార్గమున (ఆపృుతీనుకొనువాని 
ధర్మము.) విహితమగు ఇని(సత్యయా నము. 


682. కృత్యానాం క ర్తరి వో, 29-71, కృత్యానా౦ కర్త రోరీ 
వా (షీ) 
షషీ వా స్యాత్‌! మయా మమ వా "సీవ్యో హరిః! 
క ర్తరీతి కిమ్‌! గేయామాణవకస్సామ్నామ్‌। భవ్యగేయేతి 
ర ల యద్విధానాదనభిహితం కర్మ! అ త్రయోగోవిభజ్యతే। 
కృతా్యనామ్‌ ఉభయ పా పావితి నేతిచానువ ర రజీ; తేన నేత 
వ్యా (వజం గావః కృషే ఇన। తతః। కర్తరి వా। ఉకో ౬౮81 


63. కృత్య పత్యయములు (యత్‌ ణ్యత్‌ అనీయర్‌ మొదలగకృత్య సంజ 
గల్లిన కృత్‌ _పత్యయములు.) అ స్తముందుగలవానితో యోగమున్నపుడు క కృృవాచ్‌ 
కముకః "పె షష్షి వికల్పముగనగును. “క రృకర్మణోః” కృతి (628) అను సూ. 
చే నిత్యముగ (EE ప్రవగు షష్టికిది వికల్పప్‌ధాయకము. మయా మమవాొ "సీవ్యో 
హరిః. సేవ్యః అనునది జ్యక్‌(ప్రత్యయా ౫ సము. అస్మచ్ళబ్లము కర్పృవాచకము. 
గేయోమాణవకః సామ్నామ్‌. గేయః అనునది యత్‌్యసత్యయా న్ల నము. కర్మవాచక 
మగు సామశబ్దమునకు షష్టీవికల్పమును వారించుటకై కర్తరి అనునది యావశ్య 
కము, గేయళ అనుచోట టక్‌ (పత్యయము “భవ్యగేయ్యవవచనీయ న షో 
(8-4-68) ఆనుసూత్రముచే కర్తర్రమున విహితమగుటవలన సామశద్దిమను 

_క్రకర్మవాచకమగుటచే షష్టి (నిత్యమైనది) నిశ్శంకముగ (చివ ర్రి రించును. 


భాష్యకారులీనూశమును విభజించి వ్యాఖ్యానముజేసిరి. (1) కృళ్యానామ్‌. 
ఉభయ(ప్రాపొన అనునవి యనువృ త్తములగును. కృత్య(వతకయనిమి త్తకమగు 
షషి క రృవాచకమునకు కర్మవాచకమునకునురాదని యర్ధము. “ఉభయ ప్రాప్తొ 
కర్మణి” (827 సూ. బే కి ర్భృవాచకమునకు షష్టీవి'షేధము సిద్ధమగుచుండ కర్మ 
వాచకమునకును నిషేధముకొణ కీయోగమవితెలియునది. ఉదా: --నేతవ్యా (వజం 
గావః; కృషేన. (వజము కర్మ. కృష్ణుడు కర్త, నేతవ్యాః అనుతవ్యప్రత్యయా స 
ముతో యోగమున్న ందుననుభయమునకు షి రాదు. (2) కర్తరి వా. కృత్యానామ్‌ 
అనునది యనునృ త్ర తమగును కృత్య వత్యయా స్ట నమలయోగమున క రృువొాచకము 
నకు షష్టి వికల్పముగనగునవి పూర్వము ఇెప్పిసదియే యర్థము. _ మయా, నుమ వా 
పీన్యోహేరిః. 


683. కురా రర కుల్ల సమతాం కృతీయాన్యతరస్యామ్‌, . 
2872 తుల్యార్థెః -అతులోపమాభ్యామ్‌, కహ న. 
తరస్యామ్‌ 


[క్ర కొనుదీశరదాగమను (సూ. 888,634. 


కులార్రార్యోగే తృతీయా వ్యా స్యాత్‌ పక్షే షష్టీ! తుల్య 
శ్‌" అ 
సద్భశః సమో వొ కృష్ణస్య కృష్ణేన వౌ! అతులోపమాభ్యాం 
కీమ్‌; తులా ఉపమా వా కృష్ణస్య నా స్టి॥ 


638, తుల్యశబ్దమ నకు సాదృశ్యమర్గము, సాదృక్యార్గకములగు తులో 
సమా శబ్దములప సర్యుదాసమిందుమానము. తుల్యేశద్దిము సర్భశా రక మైనచో తులోప 
మాళద్దమలు సొడ్భశా 5 రకమ లగుటచేనా పర్యుదొ: సము వ్యర్హేమయ్యెడిని, తులో 
సమాశబ్రములను విడిచి “సాదృశ్యార్థకములగు తుల్య సద్భశాది శబ్రములయో గ 
నుందు “తృతీయ వికల్చ్పమ గనగును. శేసషప్పి ప్రా ప్పేమగుచుండ నీసూత్రమునికల్చ 
ముగ ' తృతీయను విదించును. తృళ్‌ యాఒభాపపక్షమున షష్టి వచ్చును. తుల్య; 
సదృకః సమోవా కృష్ణస్య కృ ఇన వా. తులా ఉపమావా కృష్ణస్య నాస్తి, ఇచట 
కృష్టశద్రమునకు తృక యానిన వృత్తి తికొ అకు అతులోపమాభ్యామనున దావశ్యకము, 


'వీవ: ల అసవ్యయమః లగు తులోసమా శబ్రములపర్యుదాసము (తద్భిన్నము 
తత్సదృశము) వలన నవ్యయ భిన్న ములగుసోదృశ్యార్థకశబ్దముల యోగమండే 
యీసూ(త్రము (ప్రవ ర్తించును. అందువలన సాదృశార్లేకమగునివశబ్దయో గమందీ 
సూత్రము (ప్రవ ర్రి రించదు. “తులాం యదారోహతి ద న్రవాససా” ,(కోళదాసప్రయో 
గము, “స్ఫుటోపమ్‌ భూతిసి తేనశమ్భునా” (మాఘ్యసయోగము.) మొదలగు 
చోటులందు తృతీయ యెట్లు సాధువగుననుశంకకు “సహయు క్షేజ్యనధానే” (567) 
నూ. చే నిట్టిచోటులందు “తృతీయ సాధువగునని సమాధానము, సహయోగము 
లేకున్ననా సూత్రము [ప్రవ క్రీ రించునని పూర్వముచెప్పబడెను. 


001, చతుర్తీ చాశిష్యాయు ష్యమ ద్రభ(ద్రకుశలసుభార్థ 
హితై 2.9.78, చతుర్ధి చ, ఆశిష్కి ఆయుస్య........ 
హితైః. (షష్టీ) 


కరదంరో గ చతుర్చీ వొ స్యాత్సశ్నే ష షష్టీ ఆకశిషి! అయు 


ష్యం చిరంజీఏతం కృష్టాయ కృష్ణన్య వా భూయాత్‌ । 
ఏవం 'మ(దం భ(దం కుశలం నిరామీయం సుఖం శం అర్హః 
(సయోజనం హీతం పథ్యం వా భూయాత్‌! ఆశిషి కిమ్‌ 
చేవద త్తసాకయుష్యమ సి; వ్యాఖ్యానాత్సర్వత్రా౭.ర గ్రహ 
అలల యాల వరుల! న పఠసీయః॥ 


684. ఆయుష్య మద్ర భ్యద కుశల సుఖ 'నుఖ అర్హ హిత శబ్దములకు 
ద్వన్ల నము. ఆయుష్యాద్యర్థకశబ్దములయో గమున Mg 
యించునర్దము గేల ప్రతేప దికమ నకు చతుర్థి వికల్ప్చముగనగును. పక్షమందు ష 
వచ్చును, ఆ 9. చిరంజీవితం కృష్ణాయ కృష్షష్య వాళూయాత్‌. అ 
నలర్ధిమేలగు వస్తుషేలను ఫొందనలయివను కో క్రీకగానివ స్తుస్థితి ని దెల్భటయాశీర్యా 


నూ. 081,085,838.] విళక్క్యర్ధవకర ణము, భ్‌ 


దము గానేరదు. కాపున దేవదత్త స్యాయుష్యమ స్తీ ( దేవదత్తునికాయన్సు కలదు.) 
అను దేవ దత్తునికి గల నాయున్సును దెల్చావాక్యమున దేవద త్రశబ్దమునకు చతుర్తీ 
వారణార్గము సూ(తమున "ఆశిషి” అనునది యావశ్యకము సీత్రముననాయ 

షాది శేబములు త తత్స కరూపములనేగాక త _క్షదర్గ శబ్దము లనన్ని టిని బోధించును. 
ఇందు కష్టకృతమగు వ్యాఖ్యానమే మానము. సూ(తమున నర్దశబ్దమ గూడనాయు 
ష్యాదిశబ్ణములవలె (బి త్యేకనిమి త్త తము, కావున నాయుష్యాడిశబ్దములతో న రశబ్దమునకు 
దన సము గానిబహం[వీహిగాదెని (గహించునది. మ ద్రభ ద్రశబ్దములు పర్యాయ 
ములు గాన వీవిలోనొ కశబ్లముయొక్క పాఠమనావశ్యకమగును. 


ఇది షష్టీవిభక్తి 
686. ఆధారో౬దికరణమ్‌. 1-4-45. ఆధారః, అధికరణమ్‌। 


కరకర ద్వారాతన్ని షక్రియాయా ఆధారః కారికమధఢి 
కరణసంజ్ఞం స్యాత్‌ । క 


615. కారకాధికారమువలన “ కియాయాః” అనునది లబ్బమగును. కయ 
యన ధాత్వర్ణమ , ఆధారమననా(శయము, (క్రియకు సాక్షా త్తుగనా| శ్రయమగుదానిక్‌ధి 
కరణ సం జ్ఞనుజే వీలు లేదు. వ్యాపారమవియు, ఫలమనియు (క్రియర్వివిధిము. 
వ్యాపారాశ్రయ మునకు, పఠిమగు కృర్శృసంజ్జ (స్వతంతః కర్తా (పవ ర్తించును. 
ఫలాధారమునకు పరమగు కర్కసంజ (| వవ ర్రెంచును. కావున "సరమ్బరచే (కియా 
_శయమే స్యూత్రమ.గనాధార పదముజే (గహింపదగును. క రృకర్కైద్యారకమగు 
పరమ్బర నే _గహింపవలయునవి వ్యాఖ్యాతలు చెప్పిరి. క రృృద్వారాగావి, కర్మ 
ద్వారాగానిక రృకరలయం౦దుండు ఆయకాగశయ మగునది కారకమై యధికరణ సంజ 
గలదగునని "యర్థము. 


686, స ్రమ్యధికరణే చ. 2986. స ప్రమీ, ఆధికరణే, చ। 


'అధికరణే సప్తమీ స్యాత్‌! చకారాద్దూరా _ికార్రేభ్యః 1 
బొపశ్షేషికో వె వై షయికో 2 భివ్యాపకశ్చేత్యాధార ప్రధా! " కళే 
ఆ వే స్థాల్యాం పచతి। మోక్షే ఇచ్చా స్త! సరసష్యన్నా 
తారి౬ స్రీ సి| వనన్య దూరే అ EE వా॥ దూరా నీకా ర్రేభ్యఇతి 
విభ క్రితయేజ సహ చత ప్రోత విభక్రయః ఫలికాః। 
(వా) ర్షస్యేవ్విషయస్య కర్మణ్యుపనపంఖ్యేవమ్‌! ఆరీతీ 
వ్యాకరణే। అధీతమవేవేతివ్యిగహే ఇష్టాదిళ్య'శ్చేతి కర్తరీ 
నిః। (వా) సాధ్వపాధ్యప్రయోగే చ। పాధుః కృషోమాతః। 
అసాధుర్మాతులే। (వొ ఛిమిక్తాత్యర్య్మయోగే। నిమి శ్ర 
మిహ ఫలమ్‌! యోగః పంయోగసమవాయాత్మకః। చర్మణీ 
ద్వ్‌ప్‌నం హత్తి దృక్టమోళ ప్రికజ్ఞ్యరఘ్‌: కేశేష చధుకీం 


గ కౌముడీశరడాగమము (సూ. 648. 


హని సీమి్మి పుష్కలకో వహతః। హేకౌతృతీయా౭ తో 
(పొష్తా తన్నివారణార్గమిదమ్‌। సీమాజ్జకోళశః। పుష్క లకో 
గన్టమృగః। యోగవిశేషే కిమ్‌ 1 పేతనేన ధా-గ్జం లునాతి॥ 


606. ఆధికరణవాచకముకం"టి స ప్పమీవిభ కి వయోగింపదగును, 
సూ శమందలి చికారమువలన దూరా న్తికార్లేకములకం'పె పాతి పదికార్థమున 
స ప్రమియగును, బౌపశ్లేషికమనియు, వై షయికిమనియు, సభి వ్యాపక మనియనాధా 
రము మూడువిధములు. శ్లేషస్యస సమిపమ్‌ =ఉపగ్లేషమ్‌! . ల 
కమ్‌, సేషమన ప, ఏక దేశసంబ. దః కృతము బె బౌపశేషి విషయమే 
వై షయకమి. కర్తగాని కర్మగాని డేనియొక్క- ర్వావయ' జ వ్యాపించి 
యుండునో యది వొధివ వ్యాపకము. క్రమముగనుడాహరణజములు :- (1) కర 
ద్వారాకీియాశరయమనకు 8కే ఆ చే, (బాప శే పశేషికము. చాపయొక్క కొంతభాగ 
వ ననున్న వాడని యర్థము.) కరిద్వారా (కియాశయమునకు ;---స్థాల్యాం న 
(బాపశేషికము, గిన్నెలో కొ తభాగమందు వండుచున్నాడని యర్థము, ) (2)మో 
ఇచ్చాఒస్తి (వై షయికము, మోక్ష విషయకమగు కోరికగలదు.) క వ. 
యందు మోక్షము విషఎమగుటచే మోళము వై షయికాధారిమగును (శ) సర్వ 
స్మిన్నాత్యా స్తి సి (ఆధివ్యాషకము. ఆత్మ యన్నివస్తువుల దన్నియవఐంు విములను 

వ్యాపించి యున్న దని యర్థము.) తిలేషు త్రైలమ్‌ అను యు నెభివ్యాషకాఒధార5 
మునకుదాహరణమగును. వనస్యదూరే అ ల న్తికే ప్‌; bei నిర లాల దూరా 
చ్రికశబము లకు తిిసూతములోని చక రమువలన స మి వచ్చును. “దూరా చి 
కార్డే శ్‌ ద్వితీయా చ” (608) అను సూ. చే a విధ _క్షితయమిత్రో 
గలసి దూరా నికార్థము౬క౦"టె యిట్లు నాల్గు విభక్తులు సాధువులగును.. 


(వా క్రస్యే........నమ్‌. ఇన్‌విషయస్య * నునది తత్పురుషము. ఇన్‌ 
పదమిన్న గబోధకము. ఇనోవిష వఃఇన్విషయః త్య అనివిగ్రహము. విషయ 
శబ్దమునకు * పకృతియని అర్థము. కరకర కిరు కాం 
కరత గుదానివిబోధించు! ప్రాతి పదికముకం"తె . స ప్పమియగు?ని  వార్తికార్ణము, 
ఆధీతీ వ్యాకరణే. ఆధీతమ్‌ అనునది భావార్థకమగు కపత్యయా న నము, అధీత 
మనేన అనునర్హమున అధీ" శబ్దముకంటె “ఇష్టాదిభ్య శ్చ" (ర-'-88) అను సూ.చే 
క ర్త ర్హమందు ఇన ప్రత్యయము విధింపబడెను. అదితీ అనురూపమగును. ఇన్‌ 
(ప్రత్యయమునకు వకృకియగు ( అధీత)' _కృపత్యయా క్ట గమున కర్మ వ్యాకరణము. 
కాననీవా _ర్టికము'చే వ్యాకరి అశబ్దమునకు స ప్టమి. వచ్చెను. వీవిచే వ్యాకరణము 
చదువదిదేనని'' ' “అధీకీ...: ....రజేకో అసడానీకర్ణము (వ సాధ్వీ... .... చం 
సాధ్య ' 'పొధుశబ్దముల్మ వయో'గమిందు' స -ప్తమి వేచ్చును, సొధుః కృష్ణో మాతరి, 
అసాధ్య్యూతులే.. ఈవో! : శికము శేషష్టైకపవాదము. 


Ds వమ. ప మూగ 'పమ'తముశ్రోనవశ్షయముగల |క్రియయందు కర్మ 
యగు స్థముకర్ణే షక నిమి శ్రవాషమక్ష ల న ప్పమి యగును, ఇచట 


షూ. 688, 68.7] విభక్ష్యర్హ(ప్రకరణము 79 


నిమి త్రమన కయాఫలము. యోగమన సంయోగము సమవాయము అను సంబిన 
ద్వయము, రెండుప దార్థములుగలసి మున్న వనావ్య వహా రముననసాదారణకా రణము 
సంయోగమనదిడును. “అవయవా ఒవయవు లకుగల సంబిస్థము సమవాయమగును, 
ల్లో! చర్మణి ద్వీపినం హ న్తిద స్పయోర్త న్లి కుజ్జ రమ్‌ |” కేశేషు చమరీం హని 
సీమ్ని పుష్యులకో హతః. పులినీచర్మ ముకొ అకు, యెనుగునుద _సములకౌ అకు, చమక 
మృగమునుకేశములకొ అకు, గస్టమృగమును (బూకుపిల్లి ల్లి ) అజ ములకొ ఆకును చంపు 
చున్నాడనియర్హము. పులిని చ౦పుట చర్మముకొ అకు 'గావుస చర్మము [కియాఫల 
మగును. ద్వీ పి కర్మ. కుంజరహననమునకు ద సములు ఫలము. కుంజరము కర్మ, 
చమరీవధకు కేశములు ఫలము. చమరెకర్మ, గంధమృగ మారణ మునకునబ్దకోళము 
ఫలము. గంధమృగము కర్మ. ఇచట ద్వీపిచర్మ ము లఎనణ్గకో శ నరు 
కొ సమవాయము ఇతరములకం సంయోగముసంబ; సము. వా ర్రికోదాప హరణ 

లందు “హతా” (671) సూ చే తృతీయ | పా ప్తమసీచున్నది. వా 2 209 
యో గళబ్దమునకి సంయోగన సవాయనలే యనిజె చెబ్బుటకి వేళనేన ధాన్యం లునౌతి 
అనుచో ట్‌ 'వేతనళబ్రమునకు స స ప్రమేవారణము ఫలవినిగ హైించునది. నిమి _త్తమగు 
'వేతనమునకు అవసి క్‌యలో కర్మయగుధాన్య మునకును పాప జు 
సంఐబంధదములుగానందున వేతనశబ్దమునకు స ప్తమి నివృప్త తమగుననీ భావము, 

వివ: “సాధువిపుణాభ్యామరూ యాం న స ప్రమ్యప్రశేః“ fs) అను సూ, 

చే సొధుశబ్దయోగమున స ప్పమి సిద్ధమగుచుండ “సాధ్వసొధు _పయోగేచ” అను 
వొ ర్రికముస్‌ సాధిశబ్దముసకె పూజ వివకీంపబడునపుచేగాక త త్త్వ్వకథన మందును 
(సాధుః ఖృత్యో రాజ్జి) స సప్తమి సిద్ధించుటఫలమని ము నాసూత్రమందలి యమర్చా 
(గహణము నిపుణశబ్దముకొఅకనియును తెలియునది. “సీ సమాఘాబస్టి కిక్షే తేష్వజ్ది 
కోశేషు చ ప్రీయామ్‌। “అథ పుష్పాలకోగస్టమృగే క్షపణకీలయోః" "అను మేఏనీ 
కోశము సీమశబ్దిమునకణ్ణకోశమర్దమనుటయందుసు పుష్క-లళబ్ద మునకు గంధమృగ 
మర్దమనుటయందును 'సమాణము. పుష్క-లకశబ్రమునకు "శంకు (కర మేక) 
అవీయ సీమకశబ్రమునకు సొలిమెం ((గామములకుగరి సరిహద్దు) అని యునర్హము మె 
చెప్పి పొలిమెరనుతెల్చుటకై శంకుపు భూమిలో పాతబడెనని హరచతొడుఆర 


ముమపె ప్ఫిరి. 


687, యస్య చ భావేన భావలక్షణమ్‌. 2శి-క[. యన్య, 
చ, భావేన, భావలక్షణమ్‌ (సప్త ప్రమీ) ' 

యస్య కియయా క్రియా స్ట నరం లక్ష్యతే తతఃస సమ్‌ 
స్యాత్‌! గోషు దుహ్యమానాను గతః (వా) అర్హాణాం 
వ్ర ర్హృత్వే ఒనర్హాణామక ర రాత్రే తద్వెపరీత్యే చ। "సతు 
తరత్పు అనన న అనే! అఆసత్సు తిష్టశ్సు స_స్టచ్చర వి॥ 
సత్సు తిష్పక్సు అసన్తప్త గిన్ని! అసక్సు తరళ్ళు న్నన ప్తి: 
ష ని॥ 
లీ 


థీ కేముడీకరదాగమము (నూ, 687. 


637. సూత్రమున యత్పదార్థము క్ర కర్మలు, భావమన్యకియ. (ధాత్వ 
రము) చేవియొక్క కియచే (కయాస్త సరము (ఇతర మైనదాని యొక్క అజ్రాతకా లము 
గల శ్రియ) జ జొతమగునో దానికంటే hws ఫలవ్యాపారముల 

కా శ్రోయములగు క ్హ్రకర్యి లను వోధించు శబ్రములకంజు) స ప్తమివచ్చును. తెలియ 
బికినకొలముగల [క్రియ జాపకిము. తెలియేబిడని కాలముగల శయ జాప్యము, 
బ్రావక్యకయా శయవాదక _ కంచె సప్పమి యగునని ఫలితార్హము. కౌన “విశేషణ 
వీశేష్యవాచకములకంట స ప్తమి సిద్ధమిగును. జాపక శ్రియా శయము కర్తగాని 
కర్యగానియగును, క రృృవాచకిముకంటే స ప్రమికుదాహరణము: :—__ద్రాహ్మతేష్వరీ 
యానే షగతః. (ద్రాహ్మణులు చదువుచున్నకాలమున వె? 2 నవాడు.) (వొహ్మణు 
అందుగలయధ్యయిన్నకియ (తెలియణఉిసకాలముగలది) అజ్జాతకొలముగల గమన 
(క్రియకు క్ఞాసకము. జ్ఞాపక క్రియాం శయులధి యానులగు (బ్రాహ్మణులు, కౌస బై జాహ్మణ 
శర మకిళటిను వఢేషతమగుఅధిసౌసె శబ ముకం'థను సప్తమి వచ్చెను. కర్మ 


Mp: 


చోదకముకంటె స స్తమికుదాహరణ ము: గోము దుహూమౌనాను గతః గోదోహ 
నము జ్ఞావకము, "గమనము జాన్యము జ్ఞాపక్కకీయా శ యములుగో వులు, (కర్మ) 


(వౌ) అర్హా... ... చ, వార్తికమును నాల్లువొక్యములు గవిభజించి యు మును 
ఇెస్పవలయును. (1) ఏక్రియమందెవరుచితమైనవారగుదురో యాకియయందునా 
రద్ద అనబడుదురు,. ఆకియమందు వొరు (అర్హ లు) క్ర రలుగ వివక్షీంసదిడు 
ఇప్పడు క్‌ చువాచకముకంటె స స ప్తమి యగును. (2) ఎ ఏ, కి యయందెవరికి క రృృత్వ 
మనుచితమగునో వారా క యయందనర్లు లనబడుదురు, ఆట్టికియయందు వారు (ఆన 
రు రలు) cf ర్రలుగ వివక్షింపదిడునపుడు స ప్తి వచ్చును. (3) ఏ ఏ కియయందెవరికి 
క ర్హృత్వముఫతమో ఆ్యకియయందు హు ద్ర _ర్తమిగానట్లు వివక్ష తుఆగునప్పడ్సు 

సప్తమి వచ్చును. (4 ఏ్యకియయుదెపరికి క క రృత్వముచితముకాదో ఆ క్రియ 
యందు వారు క రలుగ వివక్షింసదిశునపుడును స ప్పు వచ్చును. _వథమవాక్షో 
డావాధణ్లము:_సక్సు తరత్సు అస్వన్త ఆసతే. తరణ కియయందు క ర్హలిగుట్న 
కుచితులగు సర్పురుషులాక్రియయందు క ర్తలుగ వివక్షితులగుటచే క ర్హృవాదకదు 
కంటె (సక్సుతరత్సు) సప్తమి వచ్చెను. ద్వితీయ వాక్కోదాహరణ ము: __అనత్సు 
తిస్టశ్సు స్పస్టస్థర న్తి తరణ క్రియునుందు కృర్తలగుటకను ఏశ్తులగునస క్పురుసులా 
క్రియయందు కర్తలుగ వివక్షింపదికన ,దుశ సప్త౫ వచ్చెను. తృోతీ మువాకోడా 
హరజణము:....సత్సు తిష్టక్సు అసస్తస్తర న్రి, తరణ రి చుచుందు కరలగుబకర్షు 
లగు సత్సురుషుల్యాకియయందు కర్తలుగానట్లు వీవక్షీంసబి కిరి, చతుర్రవాకో దా 
హరణ స:__.అసత్సు త త్ను సస్తస్తిష్షన్తి తర ఇమందు క ర్తల్లగుటకన స్పఠగు 
ననత్నురుష్ణుణు తరణము)దు క ర్హయగ వివక్షింపనడరి. ఈవిష కనుము “తరత్సు” 
అనుడానిచే గమ్మమగును, 


నూ. 688,689. ] ఏభ కర్ణ ప్రైకర అము él 


వివ :---వొ _క్రీకోదాహరణములందు “యస్య చభా పన” అనముసూ(తముచే 
మి సిద్దమగును "గాని కియలకు లక్ష్యలక్షజభావము వివక్షితము గావియపుకుసు 
మిసీ సిద్ధించుటకొ ఆకు వా శ్రికమావశ్యేకమిగును, 


68. షష్టీ చా చాఒనాదరే. 28.88. షష్టీ చ, ఆనాదరే (కస్య. 


క లక్షణమి, సప్తమి. 

అనాదరా౬ఒధిక్యే ధావలిక్షణే షష్టీస పపము సః రుదతి, 
జ్య జి వాన్‌ ర జ. 
రుదతో వౌ పొంౌజీక్‌। రుద సై పుశ్రాదికమనాదృత్య 


సన్య స్తవావిత్యరః॥ 

608. అనాదరే అనునది విషయనప్తమి, అనాదరము గమ్య మాననుగు 
సప్పుడు డేనియొవ్య్యకియచే (క్రియా సరము లక్ష్య మగునో . డానికంమె (క ర్హృకర్మ 
వాచకములకంపె) షష్టిసప్తములగును. అనాతరాధి కే అనునది ఫలితార్హము, కేన 
'జాఎకకానమందు స ప్రమిమ్మాత్రము వచ్చుననియు సనాదరమధికమగునప్పడ 
స నస ములగుననియుకు . తెలియదగును. రుదతి రుదతో వా ప్రావాజీత్‌, ఏడ్చు 
బన్ను సః (తాదులనాదరింపక తండి సస్యసించెనని యర్హము. ర 


పివ = పపూర్వకమగువ్రజధా తువునకు ఆనాదర వికి షసన్యా సమర్థము, షషి 
శాత్సర్య(గాహక[ు. స. సనాదరమిచట స్పశ్రాదివిషయక జే 
యగును, ఇ ' k 


189, స్వామీశ్వరాధిపతిదాయాదసాొక్షి ప్రతిభా పసూకశై శ్న, 


వితుం జాతఇత్య ర 


639. స్వామీ ఈశ్వరః అధిసతిః డాయాదః సొక్షీ (పతిభూః. Sgt 
అను నీయేడుశబ్రములఅయోగమందు షష్టీస ప్పముఠగును. “షష్టీశేషే” (80క్రసూ, 
షష్టిమా(త్రము ప్రాప్త వమగుచుండ సక్షనుందు స ప్రమికొ అ ప సై 
గోము వా స్వామీ. CE ఈ శ్వరాదిపదము 5యాగమందును షష్టీస ప్ల పముల 
నూహించునది గడాం గోషు దా ససూతః, గోవు లనేయనుభ ఏంపబుట్టిన వాడని 
యర్థము, | 

పపము స్వామీశ్వరాధి పతి శబ్రము బు సమానార్థకదు 2 గాన సూతనుస ' 
“స్ర్వామ్యర్ద రి అని జెప్పినజాలును గాని SR మనము లగునిళఠ సదనాతై 
న్యాసృర్తిక్రి తికి యిట్లు లు రచింపలిడెను, 

( 11] 


$2 కౌముదీశరదాగ మము (సూ. 640,641. 


6410. ఆయు _క్రకుశలాభ్యాం చాఒ సేవాయామ్‌. 2-840. ఆయు క్ర 
చ, 'ఆసేవోయామ్‌ (షష్టీ సప్తమి.) 


ల అరి ది 
కో వ్యాపారితః। ఆయు రృః కుకిలొ వో హరిపూజనే హారి 
పౌజనక్క బో! ఆసేవాయా ఈ గ్‌ _ఆయుకో గొః కసే! 


పద్య ప్‌ ఇత ర్థః॥ 


Bal. తాత్పర్యము గమ్యుమానమగునపుడు ఆయు క్ర "Bae శబ్దముల తో 
సంబద్ధనలగు ప్రాతి పేదికములకంె ష షషీస ప్త పములగును. శాత్పర్యమన తచేకవ్యాపా 
రతః, ఆసేవాసదదునకు' త వ రూఢి, ఆయు కుడన వ్యాపా 
రముగలవాశని ౮ యర్థము. ఆయు శ్త్‌ః కళలో వా హరిపూజనే హరిపూబనస్య వా వో, 
(విష్ణుపాజయంచేఆస కుడు.) ఆయుకో గః శకశే.. ఇచటనాయు క్ర క్రశబ్ణమున కీష 
ద్య a యర్తము, ఇట్టిచోటు అందు సూత్రము (ప్రపర్తి రింపకుండుటక) ఆ"సీవ 
యాక్‌ అనునది" యావశ గ్యకము. |. 


విప :-అయు కృళబ్దయోగముందధికరణత త్వము వివక్షింపుసపుగు సప్తమ్మి 
ఆరము క్థకుశలళబ్రములయోగ్‌ద మందు సంణంధమువివ క్షి తసుగుసపుడు షమి ప్రాప్త 
నుగుభుండనీసూశ్రముబే 'కెండువిభ క్షు క్తులు విధింసబడి నవి ' 


611. యతకృవిర్ధారణమ్‌. 25.11. యతః, చ నిర్ధారణమ్‌ 
(షష్టీ , స సప్తమీ) he 
F తగుల క్రదాసంకారిన్నమరాయారేకటేళ్య సృ 
.. .కొగారణం నిర్ణారణం యత స్ట సతః షష్టీస ప్రమ స్ప సఃఃసృృణాం 
| స క్‌ (బ్రాహ్మణః. శేషః. గవాం గోషు వొ కృష్ణా 
కీరా! గచ్చతాం గచ్చక్సు పొ థావన్‌ కీమః ఛా(శ్రా 
a ధా శేష వౌ మెతః సటుః॥ 


041. జాకి ((ద్రాహ్మణత్వము అరగ) గుణము (నీలత్వము 
మొదలగుస ది) క్రియ (ధావనముమొదలగుసద్చి సంజ (ఛా తుడు మొదలగుసది) 
ఫీనిలోసేదై ననొకదానితో గూడుకొనిస నేక దేశమునకు (లప యపమునకు) ఇట్టియేక 
చేశముతో గూడిన సము దాయమనుండి (అవయవి) వేరుబేయుటవిర్ణారజమసిబడిను, 
ఏసమ దాయమునుంగి నిర్ధార ఆమో ఆట్టి సముడాయవాచకము (నిర్దారణావధి 

దకము) కంటిషష్టీస ప్ప పమొలగును. జాతివిశిష్టమగు నేకదేశముయొక్కి సృథ 
కరూరణముసికుడా హారిణము :. నృణాం నృ వా (నాహ్మణః శేషం. మనుస్య 
సమ్ముదాయమా. నుండి (బాహ్మాణునకు త వ. 
చేయేటడినందున సముదొాయవొచకషముుంంపె స Er వచ్చెను. గుణవికిషమునక 
హరణము ; --.గదాంగోమ వొ కృష్టా బిహుక్షీరా. కృష్ణా సక వు. క్రియా 


నూ. 042,6-8.] విభ కర క్రకరకణను కీ 
అవదు డ్రై 


ఫిశస్షమనకు :. 1--- ోగచ్చతాం గచ్చళ్ళు వా కావన్‌ శ ఘః” ధావన్‌ =పరుగిడు 
చున్నవాడు. సంజ్జావిశిష్టమునకు :-_-ఛా(క్రాణాం ఛ్రాాశేము వా మెఈ పటు, 
ల అ 


మె తః = మెతుడసు షీరుగలవా డు. 
ళా ౬. 
842, పళ్ళుమ్‌ విభ కే, 28-42, పజమీ, వీభే (యతళ్ళ 


నిరారణమ్‌) 

విభాగో విభక్తమ్‌। నిర్ణార్యమాణన్య యత భేద ఏద 
తత పజ్నుక్‌ స్యాత్‌ మౌ ధురాః పాటలిపుత్రకేభ్య ఆఢ్య 
తరాః॥ 


[19, విభ క్రమన విభాగము, అనగా బేదిమని యర్హము. వేరుచేయ 
బడుదానికి నిరారజావధికిసన్ని విధములఖేదమే (ఉపా త్తమగునే దేవియొకరూ పముచే 
భేదముగాః నన్ని విధములభేదిదుండకవలయ ను.) యున్నపుడు నిర్ణారణావధివాచక 
ముకంఖఠఇ పంచమి వచ్చును. మాధురాః పాటలిప్యత కేభ్య ఆఢ్యతరాః. నిర్ణార్య 
మాణులగు మాధురులకు విర్ధారణావధియగు పాట లిప(తులకునన్నివిధములిభేద 
'మేయున్నది గాని గవాం కృష్ణా మొదలగుచోటులందుదలె సామాన క్య విశే షభానము 
లేదు. 


ష్‌, a గజేదముండి తీరును. అట్టితరి విభ క్షగహణ 
మర$మువలస భేదమే (భేదఏవ యుండితీరవలయునని లబ్రిమగును, 


a9 
618. నె సాధునిపుణా భ్యామర్చాయాం సప మ్య(ప్రశేః. 28949. 
సాధునిపషుణాభ్యామ్‌, ఆర్నాయామ్‌, సప్తమీ, అ్మపతేః। 


ఆభ్యాం యోగే స్ప్తపే స్యాదర్చాయామ్‌.. న తు, 
ప తేః (పయోగేః మాతరి సాధుర్నిపణో వా! అర్భాయాం 
కీమ్‌! నిపుణో రాజ్ఞో భృత్యః! ఇహ త త్త్వకథనే కాత్స 
ర్యమ్‌। (వా) అ(పత్యాదిధిరితి వ క్తవ్యమ్‌!। సొధుర్నిష 

వా మాతరం (పతి పర్యను వౌ॥ 


643. పూజ so నమగునపుడు (వికీతమగునపుడుు) సాధువిపుణ 
శదబ్రములయోగ ఎందు స పమివచ్చును (పతి అనునుపసర్మపయోగమున్నచోటున 
రోదు మాతరి సాధుర్నిషు న్‌ వా. నిషణో రాజ్ఞో భృత్యః. (రాజధృత్యుడు సీపు 
ణుడు) ఇచట జీ థార్థకథసమందు కాత్సర్మముగాని పూజ వివక్షితముగాదు. రాజన్‌ 
కదబ్రము సకు స ప్తయువోర రణమునికై అర్భామామ్‌ అనునది యావ శ్యక కము (వా) పత్యా 
దుల _పయోగిమిందు సప్తమి రాదని జెప్పదగును. “అక్షబేత్హంభూతాఖ్యాన” (855) 
అనుస్మూత్రముననుపొలల్తి ల్తములై న (పతి పక అను ఆగునషి (పత్యాదులనితెలిము 
నడి, ఉదా;..-సాధుర్నిపుణో నా మాతరం (సతి సర్యను వౌ, 


$4 కొముగదీశరదడాగనుము [నూ ర! 4,045,646. 


644. (వసికోత్సుకాభ్యాం తృతీయా చ. 2-8-4, (వసికో 
భుకొభ్యామ్‌, తృళీయూూ చ (స _ప్పమీ.) 


ఆర్యాం యోగే తృతీయా స్యాచ్చాళ్స్ళస్తమీ। (నసితో 
ఉత్నుకో వా హరిణా హరౌ వౌ॥ 


644. (వసితో త్సకశబ్పముల ప్రయో గమరిటు తృతీయాస ప్పములువచ్చును. 
(వసిత ఉత్సుకో వా హరిణా హరొ వా, (వి్ధవుయందేయాస క్తి కగలవాడు.) 


వివ:_“తత్సరే (వక అనునమరనిఘంటు వులవలన (పసితశబ్ద 
మునకు శత్పరుడని యర దీని సాహ చర్యమువలననిట్టియర్హను గలయుత్సుకి 
బదు నకేయిచట గ్రహుజప నిగ్రహిం' చునది. 


815, నక్త్ష్యతే చ లుపి, 2.9.45, నక్షత్రే చ లుపి (అధికర జే, 
తృతీయాస _ప్రమ్యా) 


గ సకణశేయ కృత యోలుప్యమానన్య గ్రత్యయస్యాః. 
రః తత వ ర్రమానా' _కృతీయాస ప్ప పమౌ్య సో౬ధికరణ। 
మూ లేనా వాస అ మేద్దేవీం శవణేన విసర్జయేక్‌ । “"మూకే శ 
వణే। ఇతి వా। లుపి కీమ్‌! పు పుషే శనీః॥ 


645. ఇచజల. ప్‌కబము లుప్‌ ళబ్దముచే లోపించు (ప్రత్యయముయొక్కి యర్ధ 
నును బోధించును. లుప్పునీ లుప్తవ గుప్రత్యయముయొక్కయర్ధమును వోధించుచే 
అధి కర అవాచకముగున క్ష తబో ధకి శబ్దముకం'చె తృతీయాసప్త పములిగును. మూలేనావా 
హ యేద్దేవిం. _శవణేన విసర్హయేత్‌ 1 మూలే (శ్రవణే ఇతి వా, (మూలనక్ష్యతముతో 
కూడినకొలమందు డేవినావిహనముజేసి శ్రవణనక్షతయు కమగు కాలమందు 
శనిని విసర్జింపసలయునవి యర్హము.) మూల గ్రవణశబ్దములకం'టె “నక్ష్యతేణ 
యుక్రః కాలః“ (4-2-8) ఆనుసూ (త్రముబే విహితములగు అజ్‌ (సత్యయములకు 

“బబవిశేషే” (4-2-4) అనసూత్రముచే లుప్పు వచ్చెను. కొపుననాకబ్దములు 
పె యర్దముసుబోధిచును. లుపి అనునది లేనియెడల పుష్యే శవిః అనుచోట" పుష్య 
మీనక్షతమునుబోధించు పుష్యళద్రిముకంపె తృతీయ (_ప్రస్కక్తమగును. పుస్యశబ్దము 
(వష్యమీనక్షత్రబోధకము) లుది  స్తముగాదు, 


646, స _ప్రమీపజ్బుమ్య కొరకమధ్యే లకీ... సప్తమీ 
నజృమ్యొ, కారకమధ్యే (కాలాధ్యనో 1) 

శ కిద్వయమధ్యే యౌ కాలాధ్వానొ తాభ్యామేతే స్తః। 
అద్య భుక్య్సాఒయం ద్వ్యే హే ద్వ్య్యహాద్వా బోకా! కర్ప 
టమ నాకైనా కాలః। ఇహస్టోఒయం కోశే కోళా 

ద్వా లక్షం విధ్యేత్‌ 1 క ర్హుకర్మశకోర్మ ధ్యేయం చ్చే 


సూ.60440547,6180. విళక్త్యరయవశరణము కీ 


శః; అధికశబ్రేనయోగే స అలా! తదస్మి 
న్నధికమితి “యస్మాదధికమితి చ స్తూతని గ్లే శాల్‌ | లోశే 
లోకాద్వాఒధికో హరి;॥ . 


848. అనువృత్తమగు కాలాధ్వనోః అనునది పక్సామ్య న్రముగ వీసరీ 
జామమునొందును, మేధ్యమవధిద్వయమున'పిక్షించునదగుట చే కారకమ'ధ్యే అను 
చోట కారకయోర్మధ్యమ్‌ తస్మిన్‌ అని ద్వివచనా న నముతో సమాసమును చెస్పవల 
యును, కారకములన క  రృుత్వకరణ్వకర్మళ్వాది శక్తులరము. Tess 
యొక్క మధ్యనున్న కాలవాచకిములకంటపె నద్వవాచకమ్‌ లకంజను స ప్తమీ 
పంచమీవిభకులు (పయోగింపడగును. క అ & ద్వయ మధ్య ముననున్న కాలమున 
కుదాహరణము: —అద్యభుకొ క౬యం css హే దకకహాద్వా భోకా, అమ్‌ అను 
చోట భోకా అనుచోటను క "రృత్వళ కియే గలదు. రెండుచి నోటులందునొకడే కర్వయై 
నను క రృత్వశ క్ర కిమా(త్రము (కీయాలేదిమచే భేదముగల్ల ను. ద్వ్యహశల్వము కి కోల 
వాచకము. అధ్వవా చః ముగక దాహరబణము:.. ఇహ స్లో జయం (కోశే (కోశాద్యా 


లక్ష్యం విధ్యేత్‌. అయమ్‌ అనుచోట క _రృత్వశ గి లక్ష్యమ్‌ అనుచోట కళ్మిత్వి 
క Er (కోళశబ్దమధ్వవా చకిమ. 


“అధికశట్లేన.... .... ష్యేతే” కర్ర రక క్యపత్యయా న్లవగు నధ్యా 
రూఢశ బ్రముయొక్కం యగముగల ౮ రో ధికశబ్మపయోగ్‌మందు స షమీ "పంచమీవిభకు 
లిష్టముల౯గును, “తదస్మిన్నధికం” (5-245) “యస్మాదధికమ్‌” (648) అను' 
సూ్యత్రములందధికళగయోగమున సప్తమీపంచమీ విభక్తు లని ర్లైశమిందుమానము. ' 
లోకే లోకాద్వాఒధికో హరిః (విష్ణు షువలోకమందధా రూఢుడై యున్నాడు) చూప 
బడిన అ్యముగలయ ధికళబ్దయోగమున లోకశబ్లమునకు పషి పా ప్రమగుచుండ 
జాసకమువలననీవిభక్తులు చెప్పబడినవి. 


647. ఆధిరీశ్వరే, 1-4-97. అధి ఈశ్వరే (కర్మప్రవచ 
నీయాః.) 


స్వస్వామి భావ సంబన్టే౭.ధిః కర్క(పవచనీయనంజ్ఞ 
స్యాత్‌ । 


647. స్వస్వామిభావసంబిన స్టద్యోతకమగు ఆధి అనునది కర్మ(ప్రవచనీయ 
సంజ్ఞకమగును, 


648. యస్మాదధికం యస్యచేశ్వరవచనం తత సప్తమీ, 
2.89. యస్మాత్‌, ఆధికమ్‌, యస్య చ, ఈక్యరవచనమీ, 
తత, సప్తమీ 

అత్ర కర్మ(పవచనీయయు కే సప్తమీ స్యాత్‌! ఉపప। 
రార్థ హరేరుణాః। సరార్థాదధికా ఇత్యర్థః। ఐశ్యర్యే త్త 


గగ కొను దీశర దాగదనుము [సూ 648,849. 


స్వస్వామిభ్యాం పర్శామేణ స 
అధిరామే భూః। సప్తమీ శౌణెరి 


యు 
జ 


మీ; ఆదిభుని రామః। 
సమౌసపక్షే తు రామా 


ద్రీనా! అషడక్షే క్యాదినాఖః! 


618. కర్మ పవచసీశములకో (ఉప అధి ఆనువానితో) యోగమందుదేని 
కంచర దికమో దేనికి ఈశ్వరవచనమో దానికంటె స ప్తమియగును. ఉపపరార్తే 
హరేర్షణాః, “ఉపోఒధికే చో (54) అను సూ, జే ఉపశబ్లముకర్మాప్రవచసీ 
యము, విషగుణములు పరార్థముకంాన దికములని యర్తము. పరార్థముకం'పె 

న ధికములనుటవలన ష పరా" * శబ్రముకంె సప్తమి వచ్చెను, గ్వస్వామిభావ సంబిస్ట 
_ Males “న్వవాచికముక రట నొక మారు స్వామి వా చః ముకం'టే 
నొకిమారును స పమివచ్చును, కట్టు చెప్పుటకుగారణము (వాయ బడుచున్నది ;.... 
శ న కా ఆను వా” ? థముగకర్ధద్వరో ము వివక్ష తము. ఈశ్వర శబ్దము 
భావార్తకము, (ఈశ్వర త్వమ జ(ప్రభువునందుండుధర్మమ' వచనశబ్దముకగార్ల 
కము.” (ఉచ్యతే) యస్య అనుదానికి స్వామియొక్క అని యర్థమ్‌. ఎవనీ 
(స్వామి) యిందుండునీ శ్వరత్వము చెప్పబడునో తద్వా చక ముకంకె "స ప్త్రమియగు 
ననియొకయర్థము, ఈవ్యాఖ్యా?; మువలన స్వామివాళకమ కంటు స షమి సిద్ధిం 
చును. యస్య అన దానికి "సేవక నియొక్క (క్ట) ౯ నికో రము, ఈశ్వరశబము 
(కభుషర్యాయము ఎ వనియొక్క. ఈశ్వరుడు (స్వామి) చెప్పబడునో తద్వాచక్‌ము 
కంపెస _ప్తమి రోగునవి రెండచ యర్హము,. శః వ్యాఖ్యానమువలన స్వవా చకము 
౯౦ స పష మి సిద్ధమగును. ఇట్టి వ్యాఖ్యానభేదమువలన ఫ్య స్వామివాచకములకు 
ర సప్తమి ఫలితమగును. స్వవాచకము నకుదాహరణము:.._౪ ధిభువి 
రామః. రామువిక్‌ "భామినికి న్వస్వామిభావమ. సంబిగ్టము. రామ డు స్వామి, భూమి 
స్వప దార్థము. స్వ్యామివాచకము.నకుడాహణము ;...* ధీరామేభూః. ల్‌ ప్రమీ శౌ జ్జైః” 
(721) అనునూ. త్రముబే స్ప్తమ్య _స్టవగు రామశబ్దము నకు శౌజ్తాదిగణ మిలో ని 
అధిశబముతో సమాసమగును: ఈ పక్షనుందు రామావీనా (భూణ) అని యగును. 
రామా ధిశబ్దముకం'టె “అషడ తై శితజ్వ లజ్క-ర్మాలంపురుషాధ్యు త్తర పదాత్‌ ఖః” 
(5.4.4) “అనుసూ,తముచే ఖ్రత్య ౫ ము (ఈన) అగును, 


149, విభాషా కృణి. 1.408. విధాషా కలీ (కర్మ(వవచ 
వీయాః, ఆధికీశ్వర ) 
అధిః కరోత్రొ. (పాక్‌ సంజ్ఞో వౌ స్యాదీశ్వ రే ఒర్జే! య 
దత మామధికరిష్యతి। నినియో క్ష్యత ఇత్యర్థః! ఇహా విని 


యో కరీ శ్వర త్వం గమ్యతే। అగతిత్వా త్రి తిజీచో దాత్తవతీతి 
నిమాతో న స: 


ఇత విభర్ర కరా, 


మా. 6498.1] పభ క్త ర్రపకరణము 1 


6149, కృజ్‌ ధాతుయోగమందు స్వస్వామభావ సంబ్యద్యోఈకపిగు అధి 
అనునది వికల్పముగ కర్మ (పవచ నీయసంజై గలదగును. యద్శత్రమామధికరిష్యతి. 
ఎవడున న్నీ కార్యమున వినియోగించగలడని యర్థము. తనను నియోగించువానికి 
యీశ్వర త్వము (సాగమిత్వము) గమ్మమానమగును, మామధికరిష్యతి అనుచోట 
నస్క చృద్దావము క క ms చే ph ద్వితీయా” 
(540) అను సూ. చే ద్వితీయ సిదమగును గాస కర్ట_ప్రవచనీయసంజకు ఫలి 


మేమన నిచట ఆధి అనుచానివ గకిస రజ్జలే సందున &టి 


€ 
2 
ME 
fn 
[1 
£ by 
ర 
ట్ర్‌ 
లో 
క. 
3 


లీ 


మభ న ల సనూ కినొండెను, 


10. అవ్యయీభావ ప్రకరణము 


650, సమరః పదవిధిః. 2.1.1. సమరిః, పదవిధిః 
(22) రు 
పదసమృపస్పీ యో విధిస్ససమర్థాశితో వోధ్యః॥ 


650. పదమును లేకపదములనుదేశించి విధింపఐడు కార్య'మేక కార్టీభావ 
రూపసామర్థ్యముతో గూడుకొ నునట్టిదాని నాశ్రయించి యుండును. పదవిధిః అను 
చోట సందంధార్థకషష్య స్ట సమునకు సమాసము గానోపదస మ్‌స్టి విధిః” అనునరము 
లభించును. (పదస్యవీధిః, సదయోర్విధిః, పదానా౦వావిధ్‌? అని ఏకవ చనదిహుదచ 

నా స్తములకు సమాసమని గ్రహీంచునది.) పదవిధిశబ్దముచే సమాసాదిసంచవృత్తు 
లకు గహణదు కలుగును, వృత్తి తివిభాగము ముందుశెలు పబ కును. సమానము వృత్తు 
లలోనొకటి. సమాసణు తద్దితము మొదలగునవి పదములనుద్దేశించి వీధింపబడుటచే 
సడవిధుళగును, అట్టివి సమర్థా శ్రితములగునని భావము సమర్హపదము లక్షణచే 
“సమర్థ్యాశితః” అనువర్దమును బోధించును. సమర్దపదమునేకు సామర్యముతో 
గూడినదనియర్ధము, 


విన :---ఈళాస్త్రమున సామర్థ్యము న్య పేక్షయనియు నేకార్టీభావ మనియును 
శిండువిధములుగనున్నది. విశిష్టాఅ పీఇ్షవ్యపేక్షా అనువ్యు తృత్తివలన స్వార్థ సమన 
తములిగుపగములకు ఆకాంక్షదులవలనననోోన్యము సంభవించునన్వ యమువ్యశే ప్రీక్ష 
నబకరును. అట్టిది రొజ్టః పురుషః ల టం య. 
రొజన్‌ +-జన్‌ = పురుష సు త త (స త్మేకముగనర్ధవ త్తులు 
గహింపబడుపదములకు “రాఎపురుష అనుసమానమున మ. 
పురుషః ఇత్యాది రీతినొకే యర్ధమును 'జోధింపచే మునదియే కార్టీభావసానర్ధ్యదు. 
ఈసక్షమున రాజపురుషః అనుచోట సముదాయమే యర్ధముగలిది గావిప్రక్యేక 
సదములకర్తము లేదు. ఇట్టియేకార్డీభావము రాజపురుషః ఇత్యాదినృక్తులలోనే 
యుండును, ఈ సూ త్రముననిట్టి యే కార్తీ భావ సామర్ధ్యము నే  గహింపవలయును. 
ఏకార్టిభావపక్షమున వ్యపేక్షపత్షమందువలె రాజపురేషః ఇత్యాది వృమ్తలలోనుండు 
రాజాచిపదార్హములతో బుద్దస్య ఘొదలగువిశేషణపదార్హము ఎన్వయింపవు. వృక్తు 
లలోనుండు రాజావెపదార్థములకు స్వాతంత్ర్య ముగనునస్టి3 లేకపోవుఎయే 
యిందుకుగార ణము, విశేషణ పదాగ్థాన్వ నుసహితమగుబోధజగకత్వరూ మైన గమక 
మున్నచో కొన్నిస్టలములందు (దేవదత్తస్య గువుకులన్‌ మొదలగుచోటు లదు 
వి శేషణాన్వయయునుండవచ్చును. ఏకార్థీభావము వృత్తులలో అలౌరికవి(గ్రహవాక్య 
మందే భాషని ప్రామాణ్యమువలిన గళ్ళ్నింపచిడును, 


సూ. 601,652.) అవ్యయీభావ[వకరణము $4. 


మును దేశించి కార్యమును విధించు వతి, 
హాత్రమందును IE ర్రించి “సనక్షాశితోబోధ్యః” అనునక్జమునుబోధించ్చును, 
పశ్య రొమం శీతో కము జె త్ర jee రామ్మశితశబ్ద ముల కన్యోన్య. 
Nae లేనందున నేకో పస్టికి జన కత్వ రూ పమగునే కొర్టీ భా వసామర్థ్యము . సంభ 
వింపదు గాననవి సమిరములుగాకపోవు బచే “ద్వితీయా? తాతీత (6901) అమ 
ప క్ష్యమాణ సూత్రముచే సమాసము రామ, ఇట్టిదోషమును వారించువక్రై ఘూ; t 
మున సమర్హపదమవశ్యముగనుండవలయును, ' 


651, (పాక్యడారత్సమా సః. 21-8 (పొక్‌, కడారొత్‌ , 
సమాసః। 


శాం పగి లం అలలు nS జ అగ 1 ' A 
కడార (కరు రయజఇక్యతః పాక 9 ఇత ధి 


( శ 
(క్రియతే! 
(1. “రడారాఃకర్యధా భారమే" (755) అనుసూ శ:ను రకునుుడు సాత్‌ 


శుంలోనికి ప్రాక్‌ సమాసః అనుసదము ధి ప. ను, 


(పాక్సదదు నావృ త్తిచేయన లయుడు. అంది వొంటియవధఖో ేధకమగు. 

వము అ లభించును రెండవ షపార్పదము -:1 ర. త్త 

ములై మొవబసమాససంజ్జగ దగును అస్యయీథా ాది విశే షనంజ ఎగ 9వగు మి 

మెను తృరస్మూ తకు ౨వేక ఇగజే యును, సమాస సంజ్ఞకో సవ్యయూ థా వాదినిశేష 
ళో 


జలప సమా వేశయముడునని ఫలితమనును. అట్లు గాము -, ఆకడారా వేకాసంజొ, 


మప పు 
2 వక 4 
ఎ జెన్బుని 


శ్వా 


అనునూత్రమువలన సంజ్ఞాచ్చో నుసమావేశఃసు వేం మను, 


ఇగ 


సమ్‌ అనునువ సర్షచ ముపూక్వముదుగల అన్‌ధాతువుక' ధానార్థము క్‌ భుజ్‌: 
rr “సమాసః అనురూపమే క్ప్వడును. (సమక ఏం జగమా నళ 
నుకన నేకపవము ఎకేశీభాన దూవనుగు సంశ్లేష నునున్థము స సమాన పదమునకు సభ 
ప. 
852, సహ సుపా, 2-1-4. సహ, నుపా (సువ్‌) 
సహేతియోగో విధజ్యతే। సుబ స్తం సదున్చెన సహ 
సమస్య తే! యోగవిభాగ ద్య ష్టసిద్ధ్య క్రత్వాత్సం- తిసయతిజనో 
త్రరసదోఒయం సమాసఃసచ ఛన్దస్యే సన పర్యభూసషయత్‌ | 
అనువ్యచలత్‌ ॥ 
652. సూత్రమున సహ అనుదానిని విభాగముచేయవలయును. సుస్‌ 
ప్రత్యయా స్తము సామర్హ్య్యయు క్రమైన శబ్దముతో సమసించును. సూత్రమును, వీ 
జించుట యిషనుగుకార్యము సిద్ధించుటకొఆకగుటచే సీనమా నము తిజ్‌ _పళ్థయా స్త్‌ 


[12] 


gf:  కోమురీశేరదాగపుము [ నూ, 050. 


ముతఠిగు. కొన్ని శబ్దములు మాత్రము త్రి తిరపద్షములుగలది యగును. అట్టిదియు వేదము 
నంటే యుండదగ్‌ును, కని లోకమసనుండగూడదు. ఉదా :-- పరి చూషయల్‌, 
అవుష్యచళత్‌ . మొదటిస్టలమున పరి అనుసుబి నము * అభూషయత్‌ ” అనుసమర్థి 
తజ మతో సమసించినేది. రెండవస్థలమున వి  అనెడిసుబ సమునకు “అచలత్‌ స్‌ 

అసుసేకర్థతిజ _్టముతోను, అను అమేనుది స్ట నమునకు “వ్యచలత్‌ ” అనుసమర్ధ 
తజ 3కు పర్యాయముగ సమా సమును చేయవలయును. 


468. నుపా. 21-4. (నువ్‌) 
..... గుష్పపా నహ సమస్యలే! సమాసత్వా శ్రాతిపదికత్వమ్‌। 


[షప గులిష్టయు. సమర్థమగు నుదిస్తముతో సమసించును. సమాసము 
జ అవీ 
తీ వి తమనే చుం ల ప శ” 
సక] క్‌ తద్రిత సమౌనాశ్వ (18) అగుగూ తనుం | పొతిసదరసంజ సీదమగుసు, 
నాని ఛై “= మ్‌ (అ 
wa 


లిప్‌. యాగవిభాగమును బయనియెశలననువృ త్తదుగు రా 
సుబ _నృమమనర్హః మును జోధించుటచే గుది స్తు సనుకమగు సుది సముతో సు 
సింటిస్తేసునరమ్‌ సూ త్రమునకు లభించును, అనే వర్యభూషమల్‌ మొదలగు 
పై నిచూసజకీన రూసములు సిద్ధింపకండును. కాన SSD 
యోగవిభాగమునుబేసి పై రీతిగనర్థమును చెప్పినచో లోకమునగూడ “ఘటోభవతి” 
ఇక్యారంందు శ్రీజ నముక్లో సమాసము ప్రస క్ర కమగును. సమూసొవ యవములగు 
సుభ్ములకు సుఫ్రోధాతు” (654) నూ, చే లుక్కు(పస క్రమగును. ఘటభివతి 
మోదలగుననీ క్టహనముబు (పస క్రమరియ్యెడిని. అట్టివి "యభీష్షములు గాకపోపు 
టే “యోగవికాగ స్యేష్ట..... . సమాస అని చెప్పివొనినివారించేను. సహఅను' 
యోగమందు, ఆనువృ త్ర త్రమగు. య్‌ వివక్షితమగుటచే నొకే సుజ 
_న్థవన్యముత్లో. సమనించును. గానిరెండుమూడుసుబ స్రములొకేసారి యితర ముతో 
సక్‌సీం చవ నె డీయర్థము లభలించుటవలన “అనువ్యచలత్‌ ” ఇత్యాదిరూనములందు 
పర్యాయముగ న్రమాసమును చేయవలయును గాని ఒకేసారి సమా సముచేయరాదు.. 
విభ. -క్రమగురెండ వసూత్రములోనీక నువ త్ర తమగు సుప్పదము ముగూడ పై రీతి నే అర్థ 
ముమ్‌ భోధీంచాను, సమౌాసః అనునదధికృతమగును. క థభూతపూర్వళే అనునదితీవి 
కధాహ రధ ఈము. ఇచట పూర్వమ్‌ అనుసుణ సము భూత క అను సమర్తసుబ ముతో 
సమసించినడి, "వళివృ త్తిక్‌ ఏ(గహ వాక్య మొకటియుండును. విగ్రహమన వ్‌ఫి న్న౦ 
గహాః (వేదన పదములను గహించుట) అనువ్యుత్చ త్తిచే. వృ త్తిలోనుండు పద 
'కులస్వరూవమును తదర్ధముమొదలగువానిని తెలియజేయునది. '-లౌకికమనియు 
సల్ల కికమనియునది శెండోవిధములు. లౌకికవమున సిద్ధరూ వ ములత్రోజాటు లోకమున 
గ్లూడ _పృశ్యకృయోగార్హ మై మెనది, తద్భిన్నమలొ కికకము. రాజపురుషః అనునది 
సమ్మాస్థవ్న శ్రి, అందున్న సదములస్వరూ పాదులెలి సికొ నుటకు విగ్రహమునుచూప' 
వలయును. అస్టలమున “రాజ్ఞః పురుషః” అనునది లొకికవి మ్మిగహదాక్యము. ఇట్టి ' 
మ్మిగవామునకుసు సృథ(క్చయోగముఎడనచ్చును. రాజన్‌ జిన్‌ పురుష సు 


ల్‌ 


నూ, 851.] అవ్యయాజ్రాససకరణము ti 
అసనునదలొకిక్ష విగహరయు, ఇది పృథ్యక్రయోగార్హ ముగాదు. వృత్తి త్తియం దేకార్టీభాన 
మిట్టి విగహమం దేకలుగునని యిదివరలో జెప్పబిడిన ది, (పకృతమున పూర్వ న్‌, 
భూ] బ్‌ అనెడియలౌ "కి కవ్యిగహవాక్యమందు “నుప అనుయోగముచే సమాన 
సంజ్ఞ _ సిద్ధమగును గాన సముడాయమునకు (ాలివరిక నరిజ్ట .. సిద్ధనగును 
ఇట్లుండ 1. ఫూ 


654. సుపోధాతు_పాతీఫదికయో?, 2-4-71, సువః, ధాతే.' 
తిసడికయోః (ఇక్‌) ళా 
ఏతయో రవయవస్య సుపో లుక్స్యాల్‌ | భూతపూర్వేచరడి 
తీనిర్చేశాద్బూతశబ్దస్య పూర్వవిపాతః। పూర్వం భూతో 
భూతపూర్వుః. వా॥ ఇవన సమాసో విభ కథలో ప పక జీఘా 


తస్యేవ॥ 


654. రాళువునకుగాని 1పాతిపదికమునకుగాని ఆవయవములగు సుష్వః 
లకు లుక్క-గును. పూర్వచాన్‌, భూత +న్‌ అనుచోట (షాతి పదికాకయనచాజగు 
సువులకు లుక్కువచ్చినచో పూర్వభూత అనియ గును, సమాసమువకు “కృ త్తన్టైళ 
Ws * చే (ప్రాతిపదికసంజ యుండును గాన సముదాయమకం'బ నుఖుత్మో త్తి 

రో గును. రుత్వవిస ర్లాదులు, భూతళ్దిమునకు పూర్యని పాకమువచ్చిన భూతపూర్వ? 
అనియగును. పూర్వభూతశద్దములే రెండును నుబ న్థములేగాన సమాసవిధాయక 
శాస్త్రమున (ప్రథమా నిర్షిషములగుటచే నుపసర్హనములేయైనను “భూత్రోపూ'ర్వే 
చరట్‌” (కరక) అను  పాలినిని ర్రేశమువలన (ప్రాణిని “భూతళబ్దమునే పూర్వ 
మున (వయోగించుటవలన భూతశబ్దిమునికే పూర్వవిపాతమగును,. “ఉపసర్ణనేనరజ్ల 
I (ఆ ప్రధానమునుటోధించునది ) పూర్వశబ్దము కాఖవాచక 
మగుట నలన్మకియన: గుజీంచి విశేషజదుగుటచేతను పూర్వకల్లదునకే “ఉపసజకా 
నంపూర్వమ్‌” (658 సూ, చే పూర్వనిపాతము (ప్రాప్త పమగుచుండ సీఫాజిని 
నిదేజాశము భూతళల్దమునకేపూర్వనిపాతమగుననుటలో "జ్ఞావకమగును, కొపున 
సీనిర్చేశమెట్లు భూతశబ్దమునకే పూర్వనిపాతమును బోదించునను శంక నివ వృత్త 
మగును. 'ఉపసర్షనసజ యన్వర్రమగుటచే సమాసళాత్రమున (ప్రథమానిర్తిష్థము.. 
విశేషణమునగునది ఉప సే సజ సి నేంజ్ఞకల దగునని “వథమానిది౯ షం” (గ 
అనుసూ; (త్రమునకథ౯ మనితె లియదగును, | 


(వా) సుబ 3 నము ఇవ అనునవ్యయమ తో సమసించువనియొ న] 
ముచే వాపి పించు సుబ్లుక్కు- రాదనియును చెప్పవళఆయును. జీమూతొపేక్థతు 'జీశమూ 
తస్య అను సుది స్త్‌ ఇవ అనునవ్యయ్‌ ముతో సమగిశితెకదె, Se: 
లన నకు లుక్కు- నివృ త్తమయ్యెను. 


వీవు అలుక్సమాస సపకరణమున “పఖ్బమ్మాా Hous an 
అనుసూతముచే సంచమీవిభ క్రైక్‌ లుగభానమును  ఏిధించోజహాలినస్సి సూశ్రయన 


ip) కొమువదీశరదొగమము శ 665,656. 


నుసః అనుదానీచే స్మృుపష్పత్యాహార రమునకు [గహణము గానీ స మీబహుంనచనము 
నకుష్నాశను (గ్రహణము గాదనియెరుగవలయును. అట్లయిన క? అ. 
“ఫా ప్తియే లేనందున తదభావకి దానము వ్యర్హమయ్యెడీని, “షక ఎకో 


: జ "నుపా” అనుయో గముచే సిద్దమగుస మాసముననువదించి Py కీకి 
ప్రాప్తవగు లుక్కునుమా(త్రము నిషేధించును. యో గవిభాగసిద్దమగుటచే నిది 
కొన్నిచోటులందే (ప్రవ ర్రించును. కావున “ఉద్భాహురిన వామనః “ొఅనుకాళిదానుని 
(సయోగము సొధువగను. సమాస మైనచో ఇవశబ్దమునకు పరనిపాతము 
కాదగును. జీమూత స్యేవ మొదలగునవి సమాసమ.లనుటకు సమా నస్వరము మొద 
₹€గునవి ఫలములని యేరంగునది. 


655, అవ్యయీ భావః, 2-1-5, 
అధికొారో ఒయమ్‌। 


605, ఇది ర ధికాఃస్నూతము. కావునను త్రరసూ(క్రములందు అవ్యయీ 
భావసం జకవ' గుననునర్హమ ను జోధించును. అందుచే నీ పకరణమున సమాససంజ్ఞ 
గలదగుచు నవ్యయీభావస సంజ్ఞగలదగుననునర్గము లభించును. అవ్యయీభావమను 
నదీ. 'విశేషసింజ్ఞయని తెలియునది, 


వివ 1... “అసవ్యయమన్యయం భవతి" అనునర్హమున చ్వీ(వత్యయా గ్ల 

గునవ్యయశల్పము పూర్వమందుగల భూధాతువుకం జె కర్త ర్రకణ్యసత్యయమును 
బక ఖవ్యయీభావళబ్రము సిద్ధించును. స్వరాదినిపాత భిన్న మెనందుననవ్యయ ము 
శ్లానిదై నను అవ్యయసం జైగలదగునవియర్హము. 


056. ... అవ్యయం విభక్తి సమీ స సమృద్ధివక్రధ్యర్హాభా వాత్యయాసం 
(ప్రతిశబ్ద పాద ర్భావపళ్ళాద్యథాన పూర్వ కయౌగపద్యసాద్భ 
శ్యసంప త్తిసాకల్యా స్త్రవచనేసు. 2.1.8. అవ్యయమ్‌, 

'విభ కి se వచవేష। 


అవ్యయమితియో గో విభజ్య లే। అవ్యయం సమత్దేన 
సహా. సమస్యే సోఒవ్యయీభావః। 


666. సూ్యూకమున “అవ్యయమ్‌” అనుదానినివిభాగము చేయవ లయును, 
విభ క్రమగుసీస్ఫూతము లోనికి os స్థితమగును. అది తృతీయా సమగ 
ఏినరేీణామమునొందును, సమౌాసః నుపదమధికృతమగును. కాన అవ్యయము 
సమర్థముకో.. సఘసించును అడియవ్యయాధావనజ్డగలదగునని అర్థము లభిం 
చునీ అసదిశమనునది యదాహరణము. 


౩౫ వివ ఒాఅసదిశమ్‌ మొదలగుసమాసములందు అప మొదలగు నవ్యయ 
ములు వళ. క్రీ సమీ షాద్యర్థ ధ్యోతకనులు గాకుండుటచే నట్టిచోటు లందు యథా(శుత 


నూ. 85170858... అవ్యయాభాివవకరణము 93 


సూ్యత్రముచే సమాసము పీరించడు. గాగయాగరిధాగమావక్యకకుగును, డ్రి తీయ 
రః సదర్శింపదిడును. అపదిశమ్‌. అనుచోట “దిశయో 
ర్మధ్య” అనింగహవాక్ళదన, ఇట్టిడానివి యస్వపదవిగ్రహమందుక, స్వవడ 
Ws నృ త్తిలోహయమాణనులగు పదములతో వృ శ్తక్టర్ణమును వివరించు 
వా= (నము, జపురుషః మొదల గువృక్తులకు “రాజ్ఞః పురుషః కోవిపిదలగు an 
లట్టి' ee తద్భిన్న మలి! స్వపదవిగేహములనిగ్రహించునది. (పక 
తమున నవ్యయమనుయో గమచె మధ్యార్థకిమగు ఆస అనునవ్యయ మునకు సమర్ధ 
మగు దిళావదిముతో: నవ్యయీ భావసబూసము సిద్ధదుగును, సమా సమగుటచే (పాకీ 
పదికస6 జ్ఞ సిద్దించునుగాన అప దిళా టన్‌ అనుచోట సమాసావయవములగు 
సుప్పులకు “సుపోధాకు జ (£54) సూ, చే లక్కగును. అపదిశా అనియుండును, 


657, పథమానిర్తిష్టం సమాసజఉప సర్షినమ్‌, 1-2-44 (పథ 
మానిర్తిష్ట షక్‌, సమాసే, ఉపస సర్హసి సెమ్‌! 


నట సే (పథమానిరినముప సర్షనసం జం స్యాత్‌ । 


657. సమాసవిధరాయకళాస్ర. 
ఉప సర్షనస స౭జ్ఞగలడగును., 


fh 


సందు (ప్రథమా స్త్రముగన.? వ 


వివ =. సూత్రమున సమాసే అనుపదమునకు సమా సవిధా మకశా స్ర 
మందనునర్గమును చెప్పఎల చును. అంతిదాకాని సమాసమందని చెప్పరాదు, 
అట్లయిన సేమూససం జ పవ ర్థించినవెంజనే _పథమకు “సుపోధాతు!పాతిఫది 
కయోః” సూ, చే wn గానన నట్టియర్ల మునకు, సంభవమే కలుగకపోవును. 
సమాసే అనుడాని “సమాసము చేయజోవుచుండ” అనునర్హమును చెప్పినచో 
కృష్ణం నీత” ప ములలో “కృష్ణంథశి తః" వ అసువ్యిగహమునకృష్ణ 
శబ్దము (పథబదూ సమగ నిడేశింపదిడ లేదు గానదానికుప సర్జన సం జ సిద్ధింపక 
పోవును. అవిష్టమగు శ్రతళద్దువనకీ సంజ వస క్రమయ్యెడిని. కాన సమాసవిధా 
యకశా ప్రమునండనునర్హముశే చె చెప్పదలయిను. సమాసవిధాయకళాస్త్రమున (ద్వితీ 
య్మాశితాతీత, tat) 'ద్వితీయా అనునది (వథమా స్త సనుగు నిస్టశింపదిడినది గాన 
“కృష్ణం అను ద్వితీయా సె సమే యుపసరనమగును. (వళ కృతమున దిశాఅప అవి 
యుండ అవ్యయమను సమాసళాస్త్రమున (ప్రథమా సముగ నిర్రశింపబిడినది అవ్య 
యమ్‌ గావున అప అనునవ్యయమునకుస పసర్దనసంబ్రి సిద్దించును. ఇట్టుండ :-- 


జి 


క 


658. ఉపసర్ణనం పూర్వమ్‌. 2.2. 80. ఉప సర్ణనమ్‌ పూర్యమ్‌। 
(సమాసః) 
సమాపే ఉపసర్హనం _పాక్రయోజ్యమ్‌। 
658. ఉపసర్హనసంజగలది సమాసమున పూర్వమందు [_పయోగింపదగును, 
(పూర్వని పాశము) కొన (ప్రకృతమున అపదగిళా' అనిలర న 


4 కొోముగీశరడాగనుము (సూ, 650,800, 


వివ: సమాసపదవరికృతవ గును. (ప్రకృతమున సమా సమందనునర్గ 
మును చెప్పిన యోగ్యముగనుండును గాననట్టి మోగ్య” ఇలముఇ నె నది స ప్తమ్య స్టై ఫై 
"ముగ విపరిణామమునొందును. సూత్రమున పూర్వమ్‌ ఆనసుషదము పూర్వమందు 
'(పయోగింపదగునననరమును బోధించును. అట్లు అష అసుదానికి దిళాశబ్దము 
“శం పూర్వ ప్రయోగమే సిద్దమ గును, అసదిశా అనియగును, 


669, - ఏకవిభక్తి చాఒపూర్వవిపాతే. 1.౬44. ఏకవిభ కి. 
చ, అపూర్వవిపాతే (సమా సే, ఉపసర్జనమ్‌.) . 


ని, గే టొ యన్నియతవిభ క్రీ కకం తదుపసరనసంజం 
జ్‌ లో 
స్యా క్‌, నతుతస స పూర్వనిపాతః॥ 


669. విగ్రహవాక్యము అన్నిటియం దొక్రేవిభ క్రిగల పదముపసర్జనసంజ్ఞగల 
దగును దీనికి పూర్వ, పయోగముమ్మాతము లేదు, 


వివ: :--అనువృత్త తవుగు నమాషే అనునది: లక్షణచే విగహే అనసెర్ధ 
మును బోధించును. ఏకివిభ కీ ఆనుచోట “ఏకె వవిభ క్రిర్యస్యతత్‌ “ ఆని విగ్ర 
హము, నియతముగనొకేఏభి క్తిగలదనునర్హము “లభించును. కట్లు ఫలిశమగునర్థ మే 
మూలమున “విగహే యన్నియతవిభ క గకమ” అని చూపదిడీసది, “న తు తీస్య 
పూర్వనిపాతః" అనునది “ అపూర్వనిపాతే “ ఆన దానికి ఫలికార్థము. పూర్వ 
నిపాతఎ ఇ 'యూసంజ్ఞవవ చలిని వాబ్యార్థము. ఈసూ(తమునకు విశద 
మూగబో ధయగుటకు “నిషా కామి" అను నుదాహరణము చూపబడుచున్నది, 
ఇచట కౌళామ్న్యాః విష సః నిషా స్టెమ్‌, నిషా నే న్య ఒత్యాదిరీతిని 
(గహములను చెప్పునపుడు " (కమముగ నిష శామ్బినాః, నిష్కౌా-శామ్బిమ్‌, 
_విష్కళశామ్బిన్నా మొదలగు సిద్ధరూ సములగును. అన్నివ్యిగహము లందును 
కొళామ్మ్యాః అనునిమాతము నియత వఎభ క్రికవగుటచే నీసూతముచే 
+ దానికుప సర్జనసంజ్రయగును, గాని దీనికి పూర్వని వాతముమా(త్రము రాదు. ఇచట 
పమాసవధాయక వగు “కుగత్రి పాదయః" (765) అనుశాస్త్రముస (సథమానిర్షి 
' ప్రముగానందున కౌ శామ్మీశబ్దమునకు పూర్వసూ(త్రముచేనుప సర్జన సంజ్ఞ సిద్దించ 
రదు. (పకృతమున “శయమోర్మధ్యమ్‌"” దిశయోర్మ'ధేకినో ఇశ్యాదిరీ తిని సన 
మెన్నీవి గ్రహములను చెప్పినను (_పతివ్మిగహమందును దిశాఅనునది నియతవిభ క్రి 
కముగనుండును గానదానికి యీనూ శతముచేనువ సర్జన సం జ్ఞ సిద్ధించును, 


86. గో స్రియోరుపసర్జనస్య. 1.2.48 గో స్రీయోః; ఊప 
సర్జనస్య, ((్రాన్వః, ప్రాతి పదికన్య) 
ఉపస సర్షనం యోగో ళద్దిః స్త్రీవత్యయా స్ట నం చ తద స్తస్య 
ప్రాకేవదికన్య 'హాన్వః స్యాకః 1 అవ్యయీభావిశ్ళే కృవ్య 
¥ ఓ 


“| ? 
జ ప we 


సూ. 8,681.3] అవ్య యీ ఖో వ పక్‌ రణము. కీ, 


660. ఉపస్కనసంజగల గోశబదు, ఉప సర్థన సంజ్ఞగల ప్రీ పత్యయా. 
0౧ జ 
నము, ఇ ఏయంతమరేదుగల్‌ ఇపొతిపచికముగకు (హస్వము వచ్చును. 
భొవళ్చ”" (6.5) బూ చె సనివాయీవాఎసటోఎము కు అపు మసం సిదీము 
: వు ఖై | వ ౮ 
గును, 


వివ: _-గోస్రిమయోః అనునది ద్వస్ట సమాన ము. త్రీశేబముచే "వ్ర మామ 

అనునధికొరము) విధింపవఐడు స్రీవత్యోయములు (గహిఎప్‌ దిడును. (పత్యయ 
(గహణపరిభాషచే తద న్దవిధినలన స్రీపత్యయా స సమను నరము లభించును. ఉప 
సర్జన ష్య ఆనునడి గో స్ర్రీశబ్ద ములతో (ప్రత్యే కముగ సంణందీ చును, ఉప సర్తనమగు 
గోశబమునకు నటి శ్రీ వత్యోయా న్స నమునకు నమనర్థము లభించును. ఈరెండిటివి. 
పాతీపదిక మునకు విశేషణము గజేఏ తద సపది ఏలే సన మూల కో క్తమగున సరము 
ససించును. లవదిశా అనుచోట దిశా అనునిదీప కర్ణ నయి చాతి స్తమనగుటజే సిన 
య స్తమందుగల * 'అవవిళా” అను, పాతి పదిక మునికి హస్వయు (పవర్షి రి ఇచిన 
అదిక అని యగును, నమాసమునకు త త్తద్దితస్తూతమువె (ప్రాశిపవీకవతల 
యుుడునుగాస సుబుశ్చత్తి తికలుగగా అహపదెశ సు ఆను యుడుసు. ఆచ ్యయోఖావ్‌ 
సమా సముసకు నవ్యయసంక్థ యుండుటలే “ంవ్యయావా శ్వ పల్‌, (155) గూ, కే 
సుష్పలకు లుక్కు (పస క్త కచుగుచున్నది. 


(61, me వ్యయీ భావ వాచాతో ఒప్తునపజ్బమ్యాకి బంక ర, 
—_ న లో 
స, ఆవ్వయాభావాక్‌, అతః, అమ్‌, తు, ఆదజ్బామ్యాః, 
oe లుక్‌) 


న్నాదవ్యయీ భావా చృపో స లుక్‌, తస్య ఈ సజ 
కుం విస అమాబేశస్సాక్‌ । దిశ యోర్య త gate 
“కీ బావ్యయం త్వపదిశం దిశోర్మఛ్యే దిక్‌ నినాద” 
ఇత్యమరః॥ 


081, (హస్వాకారమ స్త స్తదుందుగళ యవ్మయీఫానసమాపముకం పర 
మగునుప్వులథు లుశ్కురాచ్కు వంచమినినిడిచి మిగిఠినసువ్వులకు అమాదేక 
వృనును, అపదిశ+సు అనుచోటసు పత్యయనకు. లుక్కురాత ఆమా దేశము. 
గును. ఫిదవ “అమిపూర్వః” (196) సూ. చే స పూర్వరూపమువలఅనలపదిళమ్‌ ఆని 
సిద్ధమగును. ఆపడిశమ్‌ అనునది _పదర్శితరీతిని సాధుననుట వ 
సిరిహునకను, సమ్మమని తవావివచవమువన తెలియనగుమ. “క్షీ కీ దావ్యయం.... 
శ్రియామ్‌,” అరముసుగమము.. 

జ న 

వివ:-.-ఈస్తూతమున వాక్యద్వ మము. ఇందు మొదటిది “నావ్యయీ 
భావాదతః అనుచది అద న పరోదుగుసుప్నులకులుకు 
రాదని యర్తము. “అమ మృ పపక్నానా ge" ఆసునదరి రెండనది. షంచమికంంనిత5 
ముళిగు నుష్పంకు. అమాదేశమగుసని యర్హము, అపళ్ళుమ వ్యా అనునిషేధము 


ర్ట కైముదీశరదాగమము [సూ.. 662. 


“అన స్త్పరస్య ఏధిర్వా భవతి (పతిషేధో వా" (విధ్విపతిషేధ మలవ్యవహితము 
లకే సంభవించును.) అనువరిభాషచే (ప్రత్యాపన్నమగు అమ్మునకే నుగును గాని 
లుజ్ని షేధముసకు గాదు. అద స్రమగునవ్యయీభాఎముకంచ పరమగుపంచమి 
కంబ నితరమైన సుష్పునకు లుక్కు రాదు, అట్టి సుష్పునకమాదేశమగును, 
పంచమికిమా తము లుక్కు అమా దేశము రెండును రావు అని ఫలితమగును. (పకృత 
మున(ఆపదిశ--న్ఫు పంచమీభిన్న మగును పువరమగునపుడు అపదిశమ్‌ అనియ 
గును. వంచమీవిభ క్రిపరమగునపుడు అపదిశాత్‌ అని యగును, 


“అవ్యయీధావశ్చ” అనుసూత్రముచే నవ్యయీభావసమౌాసము నపుంసక 
లింగమగును గాన “(హస్వోనపుంసశే పాతివదికస్య" (819) సూ.చే హ్రస్వము 
(పపర్తి రించిన అపదిశమ్‌ మొదలగురూసములు సిద్ధమగును కాని అతిఖట్వః 
ఇక్యాదిరూపములకొ జకావళ్యకమగు బవల నను ష్రషట (ప్రసక్తి కియుండుటవలనను 
“నో స్రీ యో 8” అనుస్తూూత్రమిచట నుపన్య సింపదడెనని (గహించునది, 


6€42. తృతీయాస ను. 2-41.84. తృతీయా 
_సప్తమ్యో,బహులమ్‌। (అతః, అవ్యయీభావాతీ, అమ్‌.) , 


అదనాదవ్యయీభావా త్ర తృతీయాస పమ్మ్యోర్చహులమ 
మ్బాపన్య్యాత్‌ । అపదిశమ్‌!। "అపదిశేన। అవదిశమ్‌! అప 
దినే; బహుల్యగహణా త్పుమదమున్య త్త త్రగజ్లమిత్యాదొ స 
మ్యాః నిత్యమమావః॥ విభక్తి క్రీ క్యా చేర యమర్దః।, విభ క్వ 
కవ వ ర్తషాసమవ్యయం సుబి నేన సహ సమస స్యతే। 
స ప్యయాభాపః। విభకొ తావల్‌ 1 వ హరొ ఇత్యధి స హార్రి॥ సప్త 
మ్యుర్ధ స్యావాత్ర ద్‌ ౧తకోజధిః | హరి+-జి. అధి, ఇత్య 
లౌకికం వి గహవాక్య మి అత్ర నిపాతేనాఒభిహితే ఒ ప్యధి 
కరణే పచనసామర్థ్యా శ్రత్స్‌ప్త పమీ॥ 


bes 


(62. (హస్వాకారా న్తమగు నవ్యయీ రావసమా నముకంతె పరములగు 
తృతీయాస ప్త ప్పమీ ఏభక్సు లక మోచేశము బహులముగనగును. తృతీ యకుదా:...అమా 
'డేళము వచ్చున పుడు అపఏకశమ్‌, రానపుడు]అపది'శేన “నావ్యయోథావౌతే ” అను 
సూత్రముణే సుష్పునకు “లుగథావము సిద్దించును. అపదిశ్షమ్‌, అపదిశే. ఇచట 
స స్పమికమాదేశము.  సూత్రమున వాశబ్ద మవలన వికల్చార్హము లభిం 
చుచుండ బహు ఇ(గహఎముచే (క్వచత్చవృ త్రి త్రిః క్వచిద పవృ త్రిః. వ కొన్నిస్తల 
ములందుమాాక్రము సప్తమికి నిత్యముగనమ్మావసు సిద్దించును.. ఉదా: - సీమ 
(దమ్‌. (మ్మదాణాం సమృన్దిః) ఉస త్తగజ్ఞమ్‌. (ఉన్మతా "గజా యస్మిం స్తత్‌) 

అవ్యయంవిభ క్రీత్యాది సూూత్రమున 'రెండవయోగమునకర్థము :. 

“వి క్తి. ...వచనేష్కు అనుచోట విభక్తి సమీప సమృద్ధి వ్య అర్జాభావ 
అత్మయ' అసంవకి న్నక వశ్నౌల్‌ యథా అనువూర్య్యయౌగీవద్య 


సూ. 668. అవ్థయాభావ (ప్రకరణము 97 


సంపత్తి నూకల ఆస్ట శబ్ద ములకు ద్వస్ష సమాసము. దినికి వచనశటబ్ది 
ముకో కర్మదార యము వచన వ క కర్మవ్యత స్ప త్తి Sun 
నాః) విభక్స్యాద్యర రులు oe "ములగు పండ అను నర ము లఅవించును. విభా 
శబ్దము లక్షణచే వీభ క్ష క్ర? 5 కమిను' బోధించును. ఈవాక్యముల్‌ నోని కవ్యయపదమను 
ప్‌ ర్తించును. అవ్యయీ భావః, సమౌానః, అనునవి యథికారలబ్ధములు. సుపొ అను 
సదనువ ర్రించును, తద స్పెవిధిచే సుద నేన అనునర్జము లభించును, కావున విభ ర్‌ క్‌ 
సమీప సమృహ్హాద్యర్హయిలందు. వ వ ర్రమానమగునవ్యయము సమర్థమగుసుబ స్తముశో 
సమసింఎ యవ్య యాభావసంజ్లకమగుకని నూ శ్రార్ధము ల 9ంచను. సూత్రమే కోవ 
(కమముననుసరించి విఫ కర్రమందుదాహరణము చూపబడెను. ఆధిహారి. హరొ 
ఆఉనుదానికి ఆధిహారి ప ర్రభేదయులేదు. పకి కవృతమున సమాన 
ంజ్జసి సిద్ధించి చినతసవొత క్ష తాలి అనునవస్టలో “సువోధా కు” (04) నూ, 
సుసుునకు మం ie గా హూ సవిధాయక ణా! బ్ర మాగనవ్యయకము 
హూ నిర్తిష్ట:ము గాన అధి ఆసుదానికుస సర్హన సంద్ర యుఎషుటచే సూర్యని పొతమును 
ఆధిహారి వ. యుసుకంెపి ప నుస్వునద గంహ్యృయాడాప్పు పః (150) 
సూ. చే లుక్కగును. అధి హరి అరి సిగ్గమగును ఆత 

సమా ససండ్ల మ. సుల్లుక్కరియునె వగవలయును. నూ క్రమన మస 
అనువానినను ఎ ర్రింపజేసి సమా కము విదించుబవే తత్సా పార శగ్రమవలన న సరన 
కము ఆది అశుదానిచేనభిహిత మెనను స ప్రమేవిభ క్రి వచ్చు ను ళ్‌ 


(౮ 


స్ట 
శే 
sh 
fr 


662. అవ్యయీభావశ్చ, eis అవ్యయీథానః, చ 

(నపుంసకము 

ఆయం నపుంసకం స్యాత్‌ | (హాస్వోనపుంసకే (పాతి 
పదిక స్య। గోపాయతితి, గాఃపాతీతి వా గోపాః। తస్మిన్ని 
త్యధిగోవమ్‌। eg బడాకృషస్య సమిముపక బ్రష్టు! సమ 
య్మాగ్రామమ్‌, నికషాలజ్యామ్‌, ఆరాద్వనాదీశ్య త్ర తు 
నావ్యయీభావః। అభితః పరికః, అన్యారార్‌ , ఇతి ద్వితీయా 
సజ్బు మ్యోర్విధానసామర్జ్యాత్‌ | మద్రాణాం సమృద్దిః నుమ 
చమ। యవనానాం వ్యృద్దిపర్యవనమ్‌। విగతా బుస్థిక్వ్య 
ద్దిః। మకికాణశామభావో నిర్మక్షికమ్‌।; హామశ్యాఒత్య యో= 
తిహిమమ్‌। అత్యయో ధ్వంసః। న్నిదాసం్యప్రకి న యువ్య త 
ఇత్యతిన్నిదమ । హరిశబ్రస్య (పకొశః ఇతిహరి। విట: 
సళ్చాదనువిస్ణు। వశ్చాచ్చద్ది స్య తు నా౬యం సమానః। 
తత? పశ్చాత్రంన్య శే ధ్యంస్యతే ఇకి భాష పయోగాక్‌ | 
యోగ్యతావీప్పాప దార్జానతివృ త్తి తి సొదృళ్యాని . యథార్జ్థాః। 
అనురూవష్‌! రూపస్య యోగ్యమిత్యర్థః। అక్హమర్థం వ్‌ 


(BY 


ర్ట కోముదీశరదొగ మము [సూ 688. 


ఇభ జగ్‌ ఇరా ww a దశ) చ 

(వత్యోరమ్‌।  (ప్రతిశబ్దస్య వీప్పాయాం కర్మ పవచనీయ 

సంజావిధానసామరా? తద్యోగే ద్వితీయాగర్భం వాక్యమపి! 
జు అల. 

శ క్రిమనతి(క్రమ్య యథాశ క్ష్‌! హరేస్పాదృశ్యం। సహారి। 

వక్ష్యమాణేన సహస్యె సిః। జ్యేష్షస్యానుపూర్వ్యే ణేత్యను 

జ్ర్యేషమ్‌! చ(కేణ యుగపదితివిగహే॥ 


. 668. అప్యాయీభావసమా సముగూడ నపుంసకమగును. నపుంసకలింగ 
తతా త తయ క్ర కమగ “(హస్వోనవంసకే (పాతిపదికస్య Cry చే 
(హస్వము సిద్ధించును. (1) గోపాః అనుపదమునకు నో పో యతి" (ర కకం 
వాడు) అనిగానీ “గాఃపాత్రి” (గోవలనుపాలించు వాడు) అనగా ని వ్యుత్పత్తి తి చెప్ప 
వచ్చును, గోపునియందనునర్హమున వర్తమ్లానమగు అధి అనునవ్యయము గోపా 
పదముతో సమసించును, నపుంసక హాస్వను విభ క్రికిలుగభావము అమా దేశపు 
నగును. అధిగోపమ్‌ అని యగును. 


(2) సమీపొర్ధమందు : ఉప పకృష్ణమ్‌. కష SE స్యసమీపమ్‌ ” అసుసర్టి 
మున సమీ పార్థద్యోతకమగు ఉప అనునవ్యయము కృష్ణస్య అనుదానికో సమ 
సించెను, సమీ పార్గద్యోతకము లగు సమయా నికషా ఆరాత్‌ అనునవ్యయములు 
కమభుగ గామమ్‌ లజ్కామ్‌ వనాత్‌ అనుపదములతో సమసించపు. “ఆభితః 
పరితః- సమయానికషాహా(ప్రతియోగే ఒపి" (వార్డికము) “అన్యారాదితర గ్షది 
కబ్దాణ్బా తర పదాజాహియు “కే” (596) అనువచనములచే పై స్టలములందు 
ద్వితీయాభ౦చమీవిభి క్వ కులను "వధించుటయే సమాసాభావమునకు గారవము. సమా 
సమున విభక్తి క్రికి లుగాదులగుటవలన నావిభ _క్రివిధానమువ్యర్థమగుననియాశయము. 
(3) సమృద్ధ్యర్ధమందు : :— సుమదమ్‌. "సమృద్ధ్యర్థదోకతకమగు సు అనునవ్య 
యము మద్రపీదముతో సమసించును. (4) వ్యద్ధి యన బుద్ధిలేకపో వుటయని 
యర్హము, ఉదా :.-- దుర్యవనమ్‌. (5) అర్జాభావమందు : లా నిర్మక్షికమ్‌ , 
“వకికాణామభావః” అనునర్ధ్హమందు నిర్‌ అనునేవ్య యము మక్షికపదముకో సమ 
సించును.' (6) అత్యయమన నాశమని యర్థము. ఈయర్రము గల “*అత్రి* అను 
సవ్యయము హిమపదముతో సమసింప అతి హీమమ్‌ అని యగును. (హిమస్యా 
త్యయః). 


(7) అతినిదమ్‌ అమనడి అసం(ప్రత్యర్థమునకుదాహరణము. ఇచట అతి 
అనునవ్యయము అసం(ప్రత్యర్థకము, ఈయర్ధమే యుజ్మికియా స్తర్భావముచే 
“సం(పతినయుజ్య తే” అనురీతిని వివరింపబడెను. అతిశబ్దము ని ద్రాశబ్దముతో 
సమసించిన అత్రినిద్రమ్‌ అని యగును, (నిద్రాసంప్రతినయుజ్య తే). (8) సూత 
ముగ శబ్ద పాదుర్భావవదమునక్తు శబ్దవిషయక( ప్రకాశమని యర్హము. దీవికి ఇతిహరి 
అవి యుదాహరణము. ఇచట "ఇతి “అనునది శబ్ద ప్రకాశద్యోతీకము. దీనికి షష్ట్య 
ము స్వరూ షమా(త్రబో ధకమునగు హరిళబ్దముతో సమాసము, (హరిశద్దిస్య 


నూ, 648] జ క్యయో భావ వ్రకరణమీ Lu 


(ప్రకాశ. (8 వళ్చాత్‌ అనుదానియొక్క యర్థమందు వర్తమానమగు అను 
అసునష్యయము విష్ణుళబ్బముతో సనుస్సింప అనువిష్టు అవి యగును. పక్నా త్తను 
శద్దిమునకు మా, తమీసమాసము రాదు, “అచ।పర్‌స్మిన్‌” (5!) అనుసూ త్రభాష్య 
వప్‌లోని “శత వళ్ళా తృంన్య కే” ఇత్యాది సయోగములిందు గారణను.. సమ 
సించినచో సమానవిధా యకళా ప్రే మననవ్య యను (పథమానిర్తిష్ట్రము గాన పళ్ళొత్‌ 
అనుదానికి పూర్వనిపాతము సస _క్రమయ్యెడిని. 


(1% సూత్రమున యథా అనుదానికి యథార్థద్యోతకమగునవ్యయము సమ 
సీంచున 3 యర్హము. యోగ్యత పీవ్స పదార్థాఒనతి(కమణము సాదృశ్య ౧ము ఇవి 
యథార్థములు, యోగ్యతారూపారమునకు అసురూపమ్‌ అని యుడాహరణము. 
రూపమొనకు యోగ్యమైనదని యర్దడు. (పత్యర్ధమ్‌ అనునది వీప్పారూపార్థమున 
కుదాహరణము, ర వ్రీస్పయందు (ఆర్థమర్డమ్‌) “లి య. 
భ్యా న (515) సూ. చే కర్య్యపవచనీయసండ్లా విదా నసామర్యమువలన “| ర్థమర్థిం 
ee అను ద్వితీయాగర్చితదుగు వొక్క మనుండవచ్చును? పదార్థానతి క్రడాణ 
రూపార్గ మునకు యఖథాశ క్తి అనునది యుదాహరణము, (శక్తి క్రమనత్రిక్రమ్య) 3 క్ట కి 
నతి(క్రిమీంచక యని యర్థము. యథా అనునవ్యయము పడార్థానతిక్రమణార్థదో త 
కదు. సహరి (హ రేస్పాదృళ్యమ్‌) అనునది ఫాదృక్యార్థమనపీదాహరణము. సహా 
శబ్దమునకు అవ్యయీభావేచాఒకాలే (661) సూ. చే సాడేశమగును. (11) ఆను 
పూర్వ్యార్థద్యోతకనుగు అను అనునవ్యయము 'జ్యేష్షళద్దముతో సదుసింప అను 
జ్యేషమ్‌ '(జ్యేష్టస్యానుపూర్వ్యుమ్‌) అను రూపము సిద్ధించును. (10) యుగపదర్హ 
ద్యోతకమగు “సహా” అనునవ్యయము “ద కేణో ల నుడానికో సమసించును. 
చేణ యుగపకి అనియుండ, 


వివ :_ అధిగోపమ్‌ అనుస్టలమున విభ క్యర్హ్వమందవ్యయీభావము. గోపా 
శబ్దమాకారా స్పము. ఇచటగూడ అధిహారి అమెచోటునందువలే గోపి ఆనునది 
an గహము. was నపుంసకత్యము తత్పలముగ “(హస్వో 


పుంనకే” (8:9) సూ.చే (హ్రస్వము విశిష్టముకంటు సుబుత్స త్తియు అమాదేశము 
స స్రీవత్యయా న నముగాకపోవులచే “గోస్ర్రమోః” (680) సూ చే 
(హస్వము రాదు. 


ఈసూ(త్రముచే విధింపబడుసమాసము వక్ష్యమాణమగు మహావిభాషాధికార 
మున జేరనందున నిత్యమగును, విత్యసమాసమునకు అస్వపదవి్యిగహమును 
చెప్తుటన్యాయ్యము. కావున “ఉపకృష్ణమ్‌” ఇత్యాదిసమా సములకు “కృష్ణస్య 
సమీవమ్‌” మొదలగునవియే లౌకికవి (గహములగును. సమయ్మాగ్రామమ్‌ ఆరాగ్వవాత్‌ 
ఇత్యాదులలో “గామస్య సమయా” వనస్య ఆరాత్‌ అనుచోట షష్టీ శేషే (48) 
సూ. చే వఏధింపబడు షష్టియున్నను ఉప పదవిభ క్రులగు ద్వితీయాసంచములున్నను' 
అవ్యయీథావ సమాసముసుచేసినచో (పాతి పదికావయవములగు, సుప్పులకు "లుక్కు. 
నచ్చునుగానపై విభ కృులులోషింప సముదా యముకం బసు భుత్న :త్తియథేచ్ళముగనగున, 


10 కొలుడీకళరదాగకుము [నూ. 668. 


అందుచే సమయా(గామమ్‌ సమయా(గామాత్‌ ఆరాద్వనమ్‌ ఆరాద్య్వనాక్‌ ఇళ్యాదిరూవ 
నులు సమాసమున సంభవించుచుండ మరల “అభఖితఃపరితః”' అనుదానివేళను” 
అన్యారాదితర kc (598) సూతముచేతను క్రమముగ ప సట కలను 
విధించుట వ్య్థర్షమగును. తత్సామర్థ్యమువలన పై చోటులందు సమీ పార్థమున 
నవ్యయీభావ సమాసము రాదనిచెప ఎ కనుకనే (గామంసమయా లంకాంవీః షా 
ఇత్యాది పయోగములు నుండవచ్చును. సమాసమే (ప్రవ ర్థించిగచోనవ్య యమున 
కెల్ల పృడు పూర్వని పాతమేయగును ర లేకపోపును, 


అర్థాభానమన సమసించుసదముయొక్క- అర్థమునకత్య న్హాభా వమనియర్హ ము. 
నిర్మషికమ్‌ అనుచోట మక్షికపదార్థమ యొక్క "అత్య న నాభావమే  భాసించును. 
“మక్షీకాణామభావః” అనునది లౌకికవిగహము. ఇట్లు బప్పుటచే “దుర్యవనమ్‌” 
అనునది అర్జాభావమందుదాహరణము గానేరదు. అచట యవనపదార్హముయొక్క 
యత్య న్గా నాభావీము (పతీయమానము కాదు, యవనసంబింధియగు వ ఎరా 
(పతీట్‌మానవుగును. ఆతిహిదుమ్‌ =అత్యయమన ధ్వంసము, ఇది యర్తాభాపమున 
శీరనందున పునరు క్తి దోషము లేదు. అతిని దమ్‌ =“ ఐతర్తి సంపతీదానీమ్‌” 
అనునమరకోళమువలన సంప్రతి అనుదానకిప్పుడని యర్హము. “అసం(ప్రతి” అను 
నది యుజ్య'తే అనుయాజి క్రియా గ్లర్భావముగచేయబిడిసనజ్ష సమాసము, ఇతిహరి= 
ఆవ్యయీభావమునకునవ్యయ త్వముండుటచే ౩ సముదాయముకం"టెను పన్న మైనసుప్పు 
నకు “అవ్యయీదాప్పుపః" (4055 సూ. చే లుక్కగునని యెరుగవళయును. 
అద న్ల నము కాదుగాన నావ్యయీభావాత్త తనుసూ(త్రము (ధవ ర్తి రించదు. 


“అర్రమర్థం[ వతి" అనునది విగహవాక గ్ర పీహ్నయందు న 
వచ్చినది. (పత 'అనుదానికెట్రియవస్టలో సవన పచ నీయసం . తద్ద్యో 
గమున ద్వితీయ వచ్చును, సమాసముచేత నే పిప్స (పతీయి మగును గాన 

సమాసమునందుమా తము దిక్షర్వ్రచనము రాదు. వ. నబూనగము 
వై కల్చ్పికమని తెలియవలయును. నిత్యమగుచో పె పై స్థలమున శేష షష్టితో సమాసము 
చేసినను సువ్వులకు లుక్కయినపిదప సముదాయముకంబ సర ర్వవిభ క్కలును 
((పత్యర్థం (పత్యర్థన) సిద్దించునుగాన కేవ లము ద్వి తీయావిభ కి కిఫలకనుగు కర్మ 
(పవచసీయసంజ్ఞావిధానము వ్యర్థము గావలసివచ్చును. అందుపలననే “అర్హమర్థం 
శతి” అనురీతిని వోక్యముగూడ (పయోగార్హమగును. అను జ్యేష్షమ్‌ =లఅను పూర్వ 
నున [క్రమమవి యర్థము. “అనుజ్యేష్టం” ఇత్యాదులందు కార్యంకృతమ్‌” 
ఇశ్యాదులను శేషవాక్యములనుగనెరుగునేది. జే్యషాదిక్రమముననుసరించి కార్యము 
చేయబిడినదని యర్థము, సూత్రమున (విభ క్టిసమీవ....) యుగవచ్చబ్దముకం"టె 
స్వార్థమందు ష్యజ్‌ప్రత్యయమువచ్చిన యౌగవద్యమ్‌ అనురూవమగును? కనుక 
యొగవద్యయుగపచృబ్దిములు సమానార్గకములు, 


884. _అవ్యయీభా వే సత. 869381. . అవ్యయీథావే, చ 
_అకాలే (సహస్య, సః) 


సూ. 804] లన్యయోధాన(పకరణము 10! 


సహన్య సస్స్యాదవ్యయీభావే న తు కాలే! నచ్మకమ్‌। 
త. తు సహపూర్వాహ్హుమ్‌। సదృశస్సఖ్యా ససఖి; యథా 
ర్ధత్వేనై వ సిద్దే పునః సాదృశ్య గజాణం గుణభూతేఒపీ 
హీద్యశ్తే యథాస్యాదిత్యేవమర్గమ్‌; కశతాకాం సంప త్తిః 
సక్ష త్ర తమ్‌ బుద్దేరాధిక్యం సమృర్దిః అనురూస ఆత్మథాస 
న్పంప త్తి తిరితి భేదః। తృణమప పరిత్యజ్య 5 
సాకల్యే నేత్యర్హః ! నత్వ।త తృణభక్షణే తాత్సర్యమ్‌। అ న్తేజ 
అగ్ని గ్రగ్గవర్యో స గమర్రీతే సాగ్వ్ని॥ 


664. అవ్యయీభావ సమాసమందు సహ అనుదానికీ స అనునది యాదేళ 
మగును, కాలవాచకముపరమగునపుడీయాడేశము రాదు, (పకృతమున “చ్చ శేణ 
యుగపత్‌ ” అనునవి గహముగలసహచ్మక్రమ్‌ అనుసమాసమున సహ అనుదానికీ 
యాడేశము వచ్చెను. సచ్మక్రమ్‌। సహపూర్వాహ్హమ్‌ అనుచోట కాలవాచకపదము 
వరమగుటచేసీయాదేశము రాదు గస అనుగలమున సార్భశ్యా ర్రకమగు సహ 
ఆనునదడి సఖిశబ్దమ త్రో ప ల “సదృళః స్యా” అని వి గహము, 
ఈసూూత్రముచే సాడేశము. 


సాదృశ్యము గూడ యథార్హమనుటచే దానిచేత ససఖి మొదలగురూపములు 
గతార్లములగుచుండ సూతమున సురల సాదృశ్య గహణముచేయుటపలన గుణీ 
భూతమగు సాదృళ్యార్తమందును సమాసమువచ్చునని (గహింపదగును, అట్లు 
కాకున్న సూ[త్రములోపీ పచన్యగహణ సామర్ధ్యము ననవ్యయార్లమునకు (ప్రాధాన 
విపక్షయందే సమాసము (పవ ర్రి రించును గావిగుణభూతమగువర్ణమునందు (పప 
ర్రించకపోవును. అవ్యయార్తములగు సాదృళ్యాదు లకు (ప్రాదాన్యవిపక్షగల సహరి 
మొదలగురూపములే సిద్దించునుగావిససఖి మొదలగునవి సిద్దింపకపోవునవి తాత్ప 
రకము. “క్ష(శ్రాణాంసంప త్తిః” అనువ్మిగహమున స సంప త్రిద్యోతకముగు సహ అను 
నవ్యయము సమసించును. సాడేశమగును. సక్షతమ్‌ అని చుగును. బుద్దియొక్క 
(ధనాదుల యొక్క) అ ధిక్యము సమృద్దిప దార్హము యోగ్యమగు స్వభావము “సంప త్తి 
శబ్దారము. కాన సంప త్తి సమృద్దికబ్రములకు పౌనరు క్ష్యము లేదు. అందువలన 
సక్ష(తమ్‌ అనుడానికి క్షత్రియులకు యోగ్యమగు కర్మ అని యర్రమును చెవ్న 
వలయును, 
సతృణమ్‌ అనుచోట సాకల్యార్థమందు వర్తమాసమగు సహ అమ నవ్య 
యము తృణకబ్దముతో సమసించినది. సొదేశము. “తృణమస్యవఫరిత్యజ్య” అవి 
యస్వపదలోౌకికవి(గహము, తృణ--టా సవా అని యలౌకికము. ఇచట సహశద్ది 
మపరిత్యాగరూపార్ధమందు వర్తించును. అత్తి అనునది శేషము. కాన “సతృణ 
మత్తి తి” అనుదానికి “పాత యందు వడ్డింపదిడిన సమ న్స సముషు భక్షించుచున్నాడవియే 
యర్థము గాని తృణసహితముగ భక్షించుచున్నాడని యర్థము కాదు. తృణభక్షణ 


109 కొనుదీశరదాగ మము (సూ. 666. 


నుందు కాత్సర్యములేదని యాళశయము అ న్తార్లమందు “సాగ్ని” అనునది యుదా 
హరణదు, సూూతముననగ సళదిముచేన న్లవయవసాహిత్యము వివక్షింపబడును. 
అగ్నిశరిమునకగ్ని చయ నవతి పారక గ? మము. కనుకనగ్నిగన్గానావయవవర్య స్ట న 
మనునర్వమును ప సహ ఫినస్‌వ్యయమునకగ్నిళద్దముతో సమాసము 
పొచేళము. 


కవ: సాగ్ని అనుచోట “ఆగ్నిగన్గానవయవేన సహితం గ్రనమ్‌” అను 
రీత్రివి మరియొక(గగపదమ నకధ్యాహా రముచేసి విగహమ ను చెస్సవలయును, 
అందుచే అన్తావయప ? హి తమగునగ్ని(గ7ముతోగూడిన వేదభాగము నధ్యయనము 
శేయుచున్నాడవి సాగ్ని అధీతే అనుదాని యర్థము ఫలించును, 


B65, యథా౬సార్భృశ్యే. 2 ౨.1. యథా, అసాదృశే। 


అపొద్భశ్యే స్‌ తో థాశబ్షగృమస్య తే! తేనేహ న।యథా 
హరి ed హా శరువమాన వత్రం యథాశట్షో ద్యోత 
యల; తేన a ర థారజతివౌ ప్రా పం నిషి 
© ప 
ధ్యశే॥ 


665. యథా * నున వ్య యమసాదృశ్యరూ పార్హమణండే స సమసించును. ఇట్లు 
'చెప్పుటవలన “యధథాహరి స సథాహరః” అనుచోట సమాసము రాదు. ఇచటనుండు 
యథాశబ్లము హరియెట్టివాడో అట్టివాడు హరుడనునర్థమును బోధించునదగుటచే 

హరికపమానత్వమును "ద్యోతనచేయును. అందుచే “ అవ్యయంవిభ కీ కీ త్యాదిసూ త 
ముననుండు సాదృళ్యాంశముచేగాని యథార్థములలో wend శేరియుండుటచే 
యథార్థాంశమ చేగాని ప్రాప్త ప్రమగునట్టి సమాస నమీసూత్రముచే నిషేధింపబడునని 
యాశయము. 


వివ:....ఈ: స్యూతము నియమార్హము. “ అసాద్భృశ్యే” అనుదానికి సాదృశ్య 
లిన్నములగు యో గ్యతా వీప్పాద్యర్హములకు ద్యోతకమగుయథాఅను నవ్యయము సమ 
spies అట్టియర్ధముయో గ్యతాదులు యథార్హముఅగుటచే అవ్యయం 
భ_కీశ్యాది 'సూశ్రముచేతనే సిద్ధించును గానమరల నీసూ త్రమారభింపబడుటచేనిది 
Nese “అసొదృశ్యార్థమందే యథాశబ్దము 


థు 


సమసించునను” వీ న మముకొఅకగును. 
666. యావదవధారణే. 2.1.6. యేల్‌, అవధారణే।. 


యావ నళ్ళోకాసావనో ఒచ్యుత ప్రణామా యావచ్చో. 
కమ్‌॥. —_——™~ 


£84 ౬ వధ్ధారణార్థద్యోతకళుగు యావత్‌ అనునవ్యయము సుబ న్టముతో 
వమస్తర్యన్హనదియున వ్యయ భావసంజ్ఞకమగును,. యావచోకమ్‌. (శవ స్థ నః 8 శ్లోక? 


నూ. 68,888.) అప్యయీభావస్రకర ణమ lu 


తొవస్టిః లచ్యుత్వపడా మా) ఫోకటులెన్నిగలవో అన్నియే అచ్భుతఎమన్యొంరి 
ములని యర్థము, 
ప్‌ప 2 అవధారజపిన సంఖాగదికముడేనింతయ మెనర్థమును బోధించు 
నిశ్చయము. యావ సాప్‌ కొః అనునది విగహలు. అవరారణే అనునది లేకున్న 
“యావద్ద త్తం శావద్భుత్త తమ్‌” లఅనుచోటసు సమాసము (పస క్త మయ్యెడిన్‌, ఇచట 
నింతతినబడీనదను నిక శ్చయము లేదు. 


667. సుంత్పతినా మ్మాతాల. 2%, సుహ్క్‌ 'పతన్మా మా 
లు 
శఛాకసం లేశ: శెచ్యవతి;మ్మాలా వ్‌ ఈ కషపప్కదు ఎ్రక్షంపతివిదో,: 


667. సుబ స్తు అల్బాన్థమునుద్యోతసచే సపది కతి ఆసుడానికో సదు 
సించును. కార్మపతి. -గాళష్యతేశ్ళ) కొంచైముకాం అని యము. ఇచట 1 పతి 
అసునదల్పారద్యో తకము. సూ ప్రస సుప్పనునడే ప్రథమానిర్తిష్టము గాసళాన 
శబ్దిమునకే పూర్వవిపాతము. “మాత్రానే” అసుసిది లేకున్న " "సుక్ష్మ పతి” 
(వీద్యోతతే విద్యుత) ఇళ్యాదులందు లక్షణా రద్యోతక మగు (వతి అనుడా గానితో గూడ 
సమాసము (ప్రస క్షమగును, 

వివ :-.-. సుప్పనుడానికి తద స్టేవిధిచే సుబస్టమనున్థము. లభించును. 
సుప్పుపా సూత్రమునుండి సుస్పనునదనువ ర్హి రించుచుండ మరల నస్యూతమున సుప్‌ 
(గహణము సన్నిహితమగు “అన్య మమ్‌” అనునవి యీనూ; (తయిలోనికనువ ర్తించ 
దని తెలుపును. 


868. అక్షశలాకొసంవ్యాః పరిణా. 2.110. అక్షకలాకా సంఖా్యః, 
పరిణా। 
ద్యూతవ్యవహారె పరాజయఏవాయం సమాసః। అక్షేణ 
వివరీతం వృత్త తం ఆక్షపరి! శలాకొవరి ఏకపరి॥ 


(008 అక్షశద్దిము శలా కొశద్దిము ఏకొదిసంక్యాశబ్ద ములును షరి అను 
దానితో సమసించునదియునవ్యయీభావ సంజ్జకమగును. ఈ సూ త్రముచే వధింపబడు 
సమాసము ద్యూ కత డ్రీడ యందగునపజ మరౌపార్హమంచే మగును. అక్షపరి (అక్షేణ 
విపరీతం వృ తప్‌) అక్షశబ్దము పరి అనువావేతో సమసిందినది.  ఒకయక్షము 
(పాచిక) తిరుగబకినందున నోట చెకినదని యర్హము. ఇస్తే శలాకొనరి ఏకవరీ 
ఇత్యాదులు. 


వివ :--పాచికలచేగాని శలాకలచేగాని ద్యూత క్రీడను నబ్బదుష, ks 
డ్రీడలందుగళ నినువునుల ననుసరించి మెఖ్లుపోదికనకిన జ చమగునో దానే (| 


104 కూముదీశరదొగపము (సూ. 688, 


విపరీతముగానొకపాచిక పడినదని “అక్షపరి” అనుడానికర్థము, అట్లు పడుటచే 
నపజయము వచ్చినదని యౌశ యము. ఇట్ట యర్థము దే యానమాసము (పవ ర రిం 
చును. ఇఏ నిత్యసమాసనులు గాపున వీనికస్వప పదవిగ్రహ ములను చూపవలయును, 
ఏకపరి అనుచోట “ఏ కేసవిపరీతంవృ త్తమ్‌” అని వ్యగహము, 


669. విభావా. 2_1_1. 


అధికారోఒయమ్‌। ఏతత్సా మర్ధ్యా దేవ (వాచినొనాం నిత్య 
సమాసత్వమ్‌। స సుప్పుపా” ఇతి తున నిత్య సమాసః। 
అపవ్యయమిత్యాదిసమా స సవిథధా నాద్‌ జాపకౌత్‌ ॥ 


6609. ఇది యధికారసూ త్రయము. సూ క్రమువిచటపఠించుబవలన చీని 
పూరకుయదున వఏధింపబకు సదూసములకు నిత్యత్వము సిద్ధించును, ఆవ్యయకు( 68) 
ఇత్యాదిసూ ప్రములచి తిరుగసమా నయసు విధించుబవలస ో“సుప్పుపా" అను 
సూతముచే విధింపబిడు సమాసముమ్మాతయు నిత్యముగానేరదు, 


వ్‌ ము ఇది యధికొరసూ తము గాపునను Sas కధికృత మై 
చాశిచేఏధీంపది శువావికి వికల్పమును టోధించుు. *తాక్కడారాక్స్నమాసఃో 
(851) అసుసూ త్రడుసకు పూర్ణ్యమందే యీావ్యాత్రమును సూ తించిన సమాస 
విధా మకమగు ప్రతిసూ త్రమందధికృత మె విభాషగ సమాసమగు ననుగర్ర మును 
చోధించును. అబ్లుచే మక సమొసవిధామక నూ కున నిచటనీసూ తమును 
పఠించి నందున నీసూ తమకం ముందుండుసూ తనులచే విధింపబడు సమాసము 
నిత్యమని ౩లియదగును అనగా పూర్వసూ తోడా దాహరణములం దేకార్టీభా వమునకు 
నిత్వత్వమని యాశ యము, ఇతరస్థలసు 9౦ దే కొర్టీభావమందు సమాసము, వ్యసేక్ష 
యందు శ్రాక్యమునుండును. అందువలననే నిత్యోసమాసములకు స్వపగములతో 
విగహము సంభవించ దనియెరుగునది. 


ఈసూత్రమునకుపూర్యమే “సుప్పుపా” అనుసూ త్రమున్నది గానతత్యూడత 
విహితమగు సమాసమునకును నిత్యత్వము న్యా మ్యము, అజైన భాష్యము నతత్నూతో 
దాహరణసందర్భ మున చూపబికన విస్పషంపటు; (విస్పృష్షపటుః) అను విగహ 
తదర్శసము విరోధించును. కొపున నాసూ తవిహీతమగు సమాసముమాత్రముః 
నిత్యముగాదవి నిరూసింపవలయును. తృత్ర్రకార మెటిదన : (పాక్కుడారా తను. 
స్యూత్రమన “ప్రాక్‌” గహణమువలన సమాససంజ్ఞకవ్యయీ భావాదిసంజ్ఞల కో 
సమా వేశముండునమి యీవరలో తెలుపబడినది. “సు; సుప్పుపా” అనునూ; (త్రముజే 
ఏిధింసలడుసమా ౫మునసువదించి కేవ అము లగునవ్యయీ భౌవావెసంజ్ఞలను విధించుఏ 
నలననే సంక్రావన్వయస సమా 'వేశము సిద్దమగుచుండ మరల అవ్యయంవిభ డ్రీత్యారి 
సూూతమయభిచే చేయువమాసవిధానమువలన అవ్య యమిళ్యాదినూ త్రమునకు (ప్రాచీన 
మను. .“నుప్పుపా”. అనునమాతయ్యు. స్నైకల్నికమన్ని జ్ఞావనము ' చేను షసు, 


సూ. శీ70%,871.) అవ్యయ భావ్యపపకరణము 108 


ఈసూతముని “విస్పృష్టంపటు ;” అనుష గబా Sa సదూపమగు య్‌ సక గూడ 
సీవిషయమున (పమాణమగును. ఈరితని “ను పుపా” స్మూత్రవిహితసమౌో సము 
నిత్యముకొదని యెరుగవ అయును. 


670. అపపరిబహిరజ్బువః పజ్బుమ్యా. 2-1-12, అహ... 
రజ్బుపః. పజ్బున్య్యూ॥ 


అపవిష్టు సంసోరిః। అపవిష్టో 81 పరివిష్టు। పరివిష్టోః। 
ఐహిర్వనమ్‌। బిహిర్వనాత్‌ | 'పాగ్వనమ్‌। (ప్రాగ్వనొత్‌ i 


670. అహ పరి అనునుప సరడులు బహిః అనుసవ్యయము అజ్‌ ధాత్వ 
స్రెమ ఇవి పంచమ్య నముకో వికల్పఃుగ సమసించును; అదియు గవఃయీోథావ 
pen.) జో 
సంజ్ఞకమగుసు, అపవిష్టు (సంసార) ఇతాదులుడదాహరణముణు, 


వివ: :----అపవిష్ణు ఇచట అప అనుదానికి “విడిచి పెట్టుట” అని యమ, 
రృష్షు పని విడచి సంసారబ ధమని ఫలి తార నం. హత. (599, సూ చే 
అప అసుడానికీ కర్ణా ప్రవచనీ యసంజ్లి యు౦డుటవ లన డానికోగూడినపుడు విసు 
శబ్దము సకు వజ్బామ్య పాం పరిధి? 8/1) సూ. చే న? స ఈస్తూత్ర 
ముచే పంచమ్య గ సముకో సమాసము “సుపోధాతు” (851) సూ. చే వంచమికి 
లుక్కు, వచ్చును. సమాసళొస్త (వ్రథమావిర్తిషమగుబటీ అప అనుదానికి పూర ర్త 
నిపాళము. సమాసముకంజఅ నుత ఏన్నమగు సుప్పునకు “అవ్యయాదాస్పప [లో 
(455 సూ. చే లుక్కంగును. ఈరీతిగ "అపఏిషు” అని సిద్దమగును, తక్కిన 
స్ట్థలములందుని ప్లే ప క్రియనూహింపవలయును. అపవిష్టోః అనునది లోకికవ్మిగ 
హను, బహిర్యనమ. (వ్యకియసమానమే. అద న్రముగాననమావమయ్యె ను,దిహి 
రక్షినాత్‌ . దిహిశ్శబ్రయోగముస పంచమి ఈ సూ(త్రముచే సమా నవిధానరూ పమగ్గు 
జావనమువలన సిద్దమగును. కాకున్న స్మ్నూతమున ఐహిళ్ళబ్దిము వ్యర్థము గావల 
యును, (ప్రాగ్వనమ్‌. 'పాగ్వనాత్‌ , అబజ్బుధాకుప్పుత్త కరపదమీందుగలి “ప్రాకచ్ళద్లి 
యోగమున “అన్యారాత్‌ ” (598) సూ. చే పంచమ విహిఠమయ్యెను. 


671. ఆజ్మర్యాదాఖివిధ్యోః. 2-1-18. ఆజ్‌. మర్యాదాఖివి 
థ్యోఃః (వజ్చన్యూ) 
ఏతయోరాజ్‌ పజ్బమ్య నేన వా సమస్య తే, సోవ్యయీ 
భావః। ఆము క్రి సంసారః। ఆము కేః। ఆదాల౦ హరి 
భర్తీః ఆబాలేభ్య1॥ 
671. మర్యాద అభివిధి అనునర్హములను ద్యోతనజే యు ఆక్‌ అమనుప 
సర్గము పంచమ్య స్త సముతో వికల్పముగ సమసించును అదియవ్యయిభానమగుము, 
ఆము క్తి క్రి (నంసారేః) ఇత్యాదులదాహరణ ములు, 


[i 


106 కొషముదిశరిదాగ పము (సూ. 610,070. 


__ వ్‌వ:--ఆము & ర్త కది మర్యాటయందుదాహరణము. మోక్షమునకు పూర్వము 
సంసారమని యిర్ధము.. ఇచ నోట అ “జ్‌ షరా డ్రావచి నే” (610) నూ. రే జజ్రు నకి 
కర్మ(ప్రవచ సీయసండ యుండుటపలన “పజ్బు మ్యవాజ్‌ ” (60 సూ. చే పం 
చమి సిద్ధిమగుమి. అభధిపిఫ్యర్తమున ఆబాంమ్‌ అని యుచాహారణము. వాలురు మొద 
లుకొని అని. యర్దము. ఆవ ము విశషము. "ఇచటను పై సూశ్రముచేతనే 
పంచమి యగును. “ఆజ్‌ మర్యా దావచ నే” అసుసూ తున "వచస గ్రహణము 
వలననభివిధ్యర్హమంధును అజ్లునకుకర్మ్యసవచి నీయసంజ్ల యుండును. 


672. లక్షణేనాఖ్నిపతీ ఆభిముఖ్యే. 2-1-14. లక్షణేస, అభ్నిపతీ, 
ఆధిము ఖే? 
ఆ 

_ ఆభిముఖ్యద్యోతకావధ్యిపతీ చిహ్నావాచినా సహ (పా 

టో 


న్వతి। అభ్యగ్ని కలభాః పశ ని। అన్నిమధి!: పత 


ఆగిన్షైంపతి॥ 

672. ఆభిముఖ్యార్ధమును ద్యోతనచేయు అధి (పతి అనునుప సర్గములు 
చిహ్నువాచకనుతో వికల్బడుగ సదుసించును అది మంతా అభ్యగ్ని 
(శలభాఃపతన్తి ని ఇత్యాదులుదాహరణములు. అక్షణేస అనుదానికి “చిహ్నృవాచినో 
అనునది వివరణము, అభ్యగ్ని శలభములన మిడుతలు. అవి యగ్ని కథి ముఖ 
ముగ" పడుచున్నవని యర్థము. ఇచట అభి అనునది యాభిముఖ్యద్యోతకము, 
అగ్ని కెదురుగవడుచున్నవనుటచే నగ్ని చి హ్నృము కాననగ్నిశబ్దము చిహ్నృవాతి 
యగును. సమాసాభావపక్షమందు “ఆగ్నిమభి“" అని యగును. 'అభికభాగే (858) 
స్తూ. చే అభి అనునది కర్మపవచనీ మమగుటవలన తద్యోగమందు క నన 
సీయయు లో (551) సూ - చే ద్వితీయ యగును. _ప్రత్యగ్ని. అగ్నిం్యపతి." “లక్షణే 
శ్థంభూతాఫ్యాన” (555) సూ, చే (ప్రతి అనునది కర్మ పవ చనీయమగుటవలస 
తద్లోగమున ద్వితీయయగును. 


678. అనుర్యత్సమయా. 2-1-15, అనుః యత్‌, సమయా। 
(రక్షణేన) 
యం పదార్థం సమయా ద్యోత్యతే తేన: లక్షణభూ శే 
నానుః సమన్యతే। సోవ్యయీభావః। అనువనమశనిర్లత ౭1 
చనస్య సమీపం గత ఇత్యర్థః ॥ ॥ 

670. ఏపదార్హముయొక్కం సమీపము ద్యోతనచే యబడునో అట్టి చిహ్న 
హచకమగుపదముతో అను అనెడి యువసర్గము సమసించును, అదియునవ్యయీ 
భావమును. అమకనమ్‌ు (అశనిర్గతః) ' “పిడుగు వనసమీనమును పొందినదని*ో 
యర్థము, 


671,616.]  అవహ్యయోభావ(పకరణము 10+ 


నివ:.--” సమయా” ఆనుదానికో యోగమున్నపుడు “ఆధితః పరితఃో 
ఒనువార్తి కము చే ద్వితీయ యగును గానసూూతములో'ని యత్‌ అనునది ద్వితీ 
యా? [ అనువన మ్‌ అనుచోట వనశద్దిము షం ననసమీపమును వోధిం 
చును. అవ్యయంవిభ కీత్యాదిసూ(తమువలన్‌నిచట సమాసము సిద్ధమగును గానివిక 
ల్పముకొజకీవిభాషాధికారముననీసూ(తము పఠింపబిడెను. కనుక “వనస్వానుో 
అవియునుండును. ఇచట అను అనునది ననపదార్హమ యొక్క సమీపమును ద్యోతన 
చేయను. ఇది చిహ్నావాచియగు వనశబ్దముకో సమసించెను. 


674. యస్య చాఒయామః, 2.116. యస్య , చి ఆయామః। 
ae అనుః.) 


కస్య డై ర ర్ర కామనునా ద్యోత్యతే తేన లక్షణభూతీనానుః 
జ్‌ శ్రే "ెలనుగజం వారాణ సీ; గజాయాలను। గక్షా 
దె రస కడృశదె దె రోగ్టపలక్షి తేత్య రః; ' 


ఓ_ ఇం 
674. రేనియొక్క పొడవుతో సమాగమగ పొడవ, లను అనెడి యుప 
సరముచే ద్యోతనచేయబడునో చిహ్నవాచకవగునట్టి పడముతోఅను అనునది సమ 
సించును. అము? జమ్‌, (వారాణసీ గజాయా అను. వారాణసి (కాకి) గంగాస 
యొక్క పొడవుతో సమానమగు పొడవుగలదని యర్థము, 


వివ:.._అనుః అనుడానిని యనువ ర్రింపజేసి దావీనావృ త్రి తిజేపి అందొక 
దానిని తృతీయా గ్వముగ విపరిణామముచేసి సళ యామః” అనుడానికో సంబింధింప 
చేయవలయును. "ఆయామమన పొడవు. ఈరీరిగ మూలోక్తాము లనించును, 


* B75, క చ. 2-1-17. తిష్టద్గు పభృతీని, చ 


ఏతా ని నిపాత్య స్టే న తిష్టని గావో యాస్మిన్‌ కాలేస 
తిషద్యు। వస... ఆయతీగవమ్‌। ఇహ శత్రాదేశః 
పుంచద్భావవిరహః సమాసా _సశ్చ నిపాత్య'తే। 


. 65. తిష్షద్లు మొదలగు శబ్రిస్వరూపములు జా! విపకింపబడి 
నవి. ఏకాలమందోవులు నిలువదిడియుండునో ఆసమయము షద్లు” (తిష 
గావో యస్మిన్‌) అనిచెప్పబడును. అనగా పాలుపితికెడి కే యర్థము. 


*తిషద్లు బృహదు ఆయతీగవమ్‌ ఖచేయవమ్‌ ఖవేబుసమ్‌ es 
లాయమోనయవమ్‌ పూతయవమ్‌ పూయమానయవమ్‌ సంహృతయప మ్‌*సర్ష హియ 
మాణయవమ్‌ సంహృతబుసమ్‌ సంహియమాణబుసమ్‌ సమభూమి, చైఘసనాతి 
సుషమమ్‌ విషమహ్‌్ల్‌ దుఃషమహము నిఃషమమ్‌ ఇవపసమమి _ఆయతీసమమ్‌ _ పాప 
మమ్‌ పుణ్య సమము (పాహ్హమ్‌ పరథమ్‌ (సముగష్‌ (పదక్షిణమ్‌ సంప్రతి | అసం 
[పతి ఇగ్‌్‌ ఇతి తిష్టద్‌ గ్యదిః॥ 


108 కొలుదీశరదాగమ ము (సూ. 6718 


“ఆయతీగవమ్‌” అనురూపమునిట్టిదే. ఇచట శత్ళ(ప్రత్యయాదేళమ్ము పుంవద్భా 
నమ రాకండుట్క సనూసా న్లవత్యోయ ము, నిపతింపబడినని, ఆయశీగవమ్‌ అను 
చోట “ఆవత్యో గానో యస్మిన్‌” అని విగ్రహము. 


వివ: “తినదు ఆయతీగవమ్‌ అనెడి 'రెండుస్టలనములందును (పథమాసొమానాధ్రి 
కరణ్యముండుటబే కశతృ(పత్యయము (రటశ్శతృశాన చావ(పథమాగమానాధికరణే 
(82.120 సూ, చే విహితమైనది.) అ్యప్తాప్తమగుచుండనది నిపతింపబడెను, 
“ఆయతీగవమ్‌”  అనుచోట సమాసాక్టము (టచ్‌ ప్రత్యయము) “స్త్రియా! 
పుంచత్‌ ” (885) ఆను వక్ష్యమాణ సూ(శైముచే పుంవద్భావము (ప్రాప్రమగుచుండ 
దానియొక్క యభావమును నిపతింపదిడినవి. “నమాసా నశ్చ” అనుచోట చకా 
రముచేశవ్యయీభావసంజ్ఞయు _ నిపతింపదిడెను. నపుంసకలింగవ గుటవలన 
“తి ప్టద్దు లఅనుచోట 1హస్వోనపుంసకే (819) సూ, జే (హస్వమగును. ఆయతీ 
గవమ్‌ అనుచోట టచ్‌ (పత్యయా న్తరిమమ్శావషగు ను. ఖలేయవమ్‌ ఇత్యాదు 
లందు నిస్తే (పక్రీయనూ హింపవలయును. 


676. పారేమధ్యే షష్ట్యా వా, 2-1-18. పారేమధ్యే, షష్ట్యా, 
వౌ! 


పోరమధ్య శబౌ షష్ట శ్ర నేన సహ వా సమ'స్యేతే। ఏద 
సత్వం చానయోర్నిపాల్యే తే: సక్షే షష్టీ తత్పురుషః। పారే 
'గజ్షాదానయ | గజ్జాపారాత్‌ | మధ్యే గక్లాత్‌ ! గజ్ఞామధ్యాత్‌ | 
మహావిభాషయా 'వాక్యమపి పి! గజ్జాయాః పారాతీ | గజ్జాయా 
మధ్యాత్‌ | 


678. పార మధ్య శబ్దములు ప నముతో వికల్స్పముగ సమసించును అది 
యన్యయీభావమగును. ఈసూ[తముజేతనే పారమ మధ్యశబ్దముల కేకారా చనం 
నిపతింప బడును, వాగహణనువలననిది (పవ ర్తించనపుడు ముందుచెప్పబోవు షష్టీ 
తక్పురుషసమాసమగును. పారేగజ్షాత్‌ (గజ్ఞాయాః పారాత్‌ ) ఈసూతముచే సమౌ 
సము సుప్వులకు లుక్కు గును, అనంతరము (పథమానిర్తిష్ణదుగుటచే పారశబ్దము 
నకు పూర్వనిపాతము, సపుంసక (ప్ర స్వము, నమాసముకంశె సుబుత్చ త్రియగును. 
దీనికి “నావ్యయీథావాత్‌” (681) సూ, చే లుకుగారాదు అమ్మావమగును. గడ్షా 
పారాత్‌. ఇది షష్టీ తక్పురుషము. ఇళ్లే మధ్యేగక్షాత్‌ గజ్షామధ్యాత్‌ అనురూపము 
లగును. విభాష అనున ధికారమువలనన వ్యయీభావతత్పురుషముల యభావపక్ష 
మందు గక్షాయాః పొరొత్‌ గజ్లాయా మధ్యాత్‌ అను వాక్యములునుండవచ్చును, 
ఈవిభాషా ధికారమ'నేకసూ(త్రమలందు (వవ ర్రించుటచే దీనికి మహావిభాషయను 
వ్యవహారము గలదు, 


వివ: నూత్రమున వాాగహణములేకున్నను వీభాషాధీకారమువలన వైక 
ల్ఫికత్వము సిద్ధమగుచుండ నురల వ్యాగహణమువలన విశేషవిహీతనుగుటచే నీయ 


నూ, 677,078. అవ్యయాభావ(పకరణము 109 


న్యయీభావస మానసము సష్టీతత్పురుకసమా సమును బాదించునను శంకకవకొశనము 
గలుగదు, విశీషవిహితమగు నవ్యయీభావముచే. బాధింపబడక షష్టీతత్చురుషము 
గూడ (వవర్తి రించుటకు వాాగహణమనవిననట్టిదానివలన గడ్జాయాః పొరాక్‌ ఇత్యాడి 
వాక్యములు "సిద్దించకున్నవి, అందువలన " మహావిభాషాధికారముణే వక్షమంధు 
వాక్యముగూడ సిద్ధించునని చెప్పబడెను. 


877. సంఖ్యా వంశ్యేన 241.18. సంఖ్యా, వంశ్యేన। 


వంశో ద్విధా;విద్యయా జన్మనా చ।తత్రభవో వంశ్యః। 
తడ్వాచినా సహ సంఖ్యా వా నసమస్యతే। ద్వొౌమునీ వంశ్యౌ 
డ్విముని। వ్యాకరణ స్య (త్రిముని। విద్యాతద్వతామభేదవివ క్ల 
యాం (త్రిముని వ్యాకరణమ్‌ । ఏకవింశతి భారద్వాజమ్‌& 


677. విద్యచేతను జను చేతను వంశము రెండువిధములు. ఇందు మొడటీది 
గురుశిష్యాదులపరంపర,. రెండవది ప్మతపొ[శాదులపరంపర. వంశములోనివాడు 
వంళ్యుడు. వంక్యవా చకదుతో నేకాదిసంథ్యావాదకము వికల్చ్పముగ సమసించును. 
ద్విమునీ. ద్వౌ చ తౌ ముసీ చ అనువిగ్రహమందు “విశేషణం విశేష్యేణ” 
(746) సూ. చే ప్రాప్తించు కర్మధారయమును బాధించి దీనిచే నవ్యయీభావమ 
గును, సుప్వులకు లుక్కగును. విశిష్టముక ౦బనుక్పన్న మైన సుష్వునకు “అవ్య 
యాదాప్‌” (4:5) సూ. చే లుక్కగును. ఇచట వంశ్యవాచకము మునిశబ్దము. 
ద్వామునీ వంశ్యా అనునది విగ్రహమా. త్రిముని. ((ఈయోమనయఖ) వార్థకరణ 
మునకు (పవ ర్తకులు ముగ్గురు మునులు, (పాణినికాత్యాయనసతంజలులు) ఇచట 
మునిశబ్దము విద్యావంశ వాచకము. విద్యకు విద్యగలగారలకున భేదము వివక్షీత 
మగునపుడు “త్రిముని వ్యాకరణమ్‌” అనెడి సామానాధికరణ ముప పన్న మగును, 
ఏకవింశతిభార ద్వాజమ్‌। ఇతి జన్మచే వంక్యవాచియ గుదానికో సమాసమునకుదాహ 
రణను “ ఏకవింశతిర్చార దాకజాః" (భరద్వాజవంకములోనిదారు) అవి విగ్రహము. 

676. నదీధిక్చ. 21-20. నడీథిః, చ (సంఖ్యా 


నదీభిస్పహ సంఖ్యా (పాగ్వత్‌। (వా) సమాహరే చాయ 
మిష్యుతే।ః స్తగజ్గమ్‌। ద్వియమునమ్‌॥ 

౧78. నదీవాచకహులతో సంథ్యావాచకము సమసించునదియునవ్యయీభావ 
మగును. (వౌ) సమా సార్తము సమూహమగునపుడే యీూసమా సము (వవ ర్తించును. 
స _ప్రగజ్గమ్‌. (సపానాం గజ్జానాం సమాహారం) వక్ష్యమాణమగు దికిగుసమాస 
సమిను బాధించి "ినిచేనవ్యయీభావము. స ప్పగణ్ఞాసమూహమవి యర్హము. ద్వియ 
మునమ్‌. (డ్వయోః యమునయోః సమాహారః$) యమునాద్వయ సముదాయము. 
ఇచటి సుష్పులకు లుగభావాదుల నూహించునది. 


వివః:_భాష్య(ప్రామాణ్యమువలన సీసూ(త్రమండు నడీపదముచే నదీవిశేష 
వాచకములకు. నదీసొమాన్యవాచకములకును (గ్రహ ఇమాళల్గావు, కమక “వళ్ళు 


110 కొమవీళరదాగనుము (సూ, 658,600 


నదమ్‌”* మొదలగునవి సిద్ధించును, “సమూహ బే దాయ మిష్యతే”అను వా ర్తికమున 
చకార మేవకారర్థకము గాసనమాకజారమునంచే యనెడి యర్థము లనించున 


673, అన్యవదార్డే చ సంజ్ఞాయామ్‌, 2121, అన్యపదాగ్థం 
చ, సంజ్ఞాయామ్‌। (నుప్‌, సదీధిః). 
బ్రన్యవడాగే విద్యమానం సుబ గం నదీభిన్సహ నిత్యం 
సమస్యతే. సంజ్లాయాహ్‌ | విభాషాఒధికారేఒపి వాక్యేన 
సంజ్ఞానవగా హర నిత్యసమాస ఫ్ర ఉన్మ క్ష తగజ్లం నామ 
జేశః। లోహే తగజమ్‌॥ 


679. అన్య పదార్థమ న వ ర్రమానమగు సుప్‌ వత్యయా న్ల నము నదీవాచక 
నులతో సంజ్ఞ గమ్యమొన మెనపుడు నిత్యముగ సమసించును, పప 
వగును. ఈసూ; తమ విభా షాధికారస్థ సమయినను సమాసమ వలననే సంజ గమ్య 
మానమగును Wi విధింపదిడు స ఇమాఃము నిత్యమగును. "వాక్యము 

నివృత్ర తమగును. ఉన్మ త్తగజ్ల . (ఉన్మ త్రాగజ్షాయ స్మిన్‌ ఇది యొక దేశమునకు 
సంజ్ఞః 1 ఇ్లే “లోహిత? ప ma 

680, సమాసాన్లా . 5-4-69. 

Ma 

680. ఇది యధికారస్తూత్రము. అయిదవ యధాకయ మున నాల్గవ పొదా నము 
వరకునీసూ(త్రమధికృతమగును. సూతమున సమాసపదము భాష్య ప్రామౌణ్య 
నువ లనన లొకి కవి! (గహ వాక్య బోథకమని (గహించునది. కాన సిలౌకికవిగ్రహ 
మందు సమాససంజ్ఞతో సమముగనే టజాదిసమాసా న వత్యయములగును. అన్త 
శబ్దము తురియవయమను బోధించును. కావన సమాసా నములు సమాసొవయ 
వముల గును. 


681. అవ్యయీభథా వే కర త్పభృతిభ$ః. $5-4.107. అవ్య 
యీభావే, శర (క్ర్రభృతిభ్యః (అచ) 
కరదాదిభ్య ష్ష్‌ స్యాత్సమాసానోఒవ్యయీభా వే। శరద 
స్సమీపముపశరదమ్‌। _పతివిపాశమ్‌ । .శరద్‌,విసాశ్‌, అనన్‌, 
దునన్‌, ఉఊఉపానహ్హ్‌ దివ్హ్‌ హిమవత్‌, అనడువ్‌, డిక్‌ 
దృశ, విశ్‌, చేతన చతుర్కొ త్యడ్‌, తద్‌, యద్‌, కియల్‌ | 
జరాయాజరన్‌చ। *-ఉపజరోసమ్‌! (పతిపఠ సమనుభ్మోక్షః । 
య'స్యేతిచ। (పత్యక్షమ్‌.! అక్టః పరమితివి(గ్రహే సమాసా న్ల 
నిభాన్గసాభుక్యా దవ్యయోభాభః। చేరోక్షే లిడిథినిపాతనాత్సర 


స్తూ. 681.7] అపూియిభోప(పకర ణము, 111 


వము! Sr Et కా పె తు అన ఆద్య 


681, శరదొాదిగణమున ఎఠింపదికిన శరద్‌ విపాళ్‌ 'మొదలిగుశబ్రము 9 
స్రమునగలయవ్య 'యాభావ ముకం టచ్‌ ప్రత్యయము (సమాస సమునకన్లావ యప మై) 
వచ్చును. ఉనళందిమ్‌। (శరదఃసమీబమ్‌) షస ధా నందవ్యయీభావము, 
MU వా అమ్బావము,. 1పతివిపాశమ్‌. “ల టేనాభిపతీ” (672) 
సూ. చే సమాసము. టచ్‌; ప్రత్యయము. సుజ్జుక్కుూ. సుబుత్ప త్తి. టచ్‌ (ప్రత్యయము 
సమాసావయవమే గాన యన " (80 సూ. చే నమ్మావము, 
శరదాదిగణమును చూపుచున్నాడు : శరద్‌ విపాళ్‌ అనన్‌ మనన్‌ ఉపానకొ 
దివ్‌ హిమవత్‌ అ దిశ దృక్‌ విగ్‌ చేతన్‌ చతుర్‌ తృట్‌ తద్‌ కియక్‌. 
“జరాయా జరన్‌చి జరశబమునకు జరసాదేశమగును. ఇది గణనూ శ్రమ, 
విభ క్రిపరముగలేనపుదు “జకాయాంర సన్యతరసాము" (229) సూ. చే" జీరసొ 
BEE పమనగుచుండ హి. విధింపదిడెను. ఉపజళనమ్‌.(జరాయాస్పమీపమ్‌) 
నె సామిప్యా కము నసవ్యయోథావదు అచ పత్యయయు జకసొడేశయు. అమ్బావము 
నగును. 

పతిపర సమను ఎధో ౬క్టః” ఇదియు గదబసూ తము. [పతి పరసమ్‌ అను 
ఫీనికంకె 'పరమగునక్షి కణ నకు గణమున పాఠమును చేయవలయును, “యే; 
తిచో (టచ్‌ ప్రత్యయము. తద్దితము గావువనది పరమగుసస్ప కికారలో పమగునని 
సూచించుటకు చూ పబడినసూ (తము ట్‌ కుం (లక్షీ క్‌ పత్రి కన్నులకెమకుగ 
నవి యర్థము. “లక్షణ నాధిిపతీ” (0/2) సూ. చే సమానము, టచ్‌ ప్రత్య మయము 
నుబ్దుక్కూ. (పత్యకి [అ అని యుండనికారలో ఎదు. మరలసు ప్ప, నం 
అవ్వ యముగానట్టి సక శద్దిముకంటె పరమగునక్షి శబ్ద మునకునీగణముశ పాఠము 
చెప్పబడెను. గణపాఠమునేకు టచ్‌. వర యు ఫలము. కనుకనట్టిపాత సామర్ర్యయు 
వలన అనవ్య యమగు ప రశద్రిము “అక్టః పరమ్‌" అనుఏ గ్రహముశ నక్ష శబ 
ముతో నవ్యయీభావ' సమా నిమొందునవి చెవ్పవలయును. "వరోక్షమ్‌. (అక్టః 
పరమ్‌ అవ్యయ భావ సమాసము. టచ్‌ ప్రత్యయము. సువ్పులఏ లుక్కు. “పరోక్ష 
లిట్‌” (3-2-115) అనునూత్రమున “వరోక్షీ” అను పాశిని విర్దేశమునలన సర 
శద్దిమునక స్తా నాదేశముగనో కొరమా దేశమగును. “ఏజః పదాన్తాదతి” (87) సూ, జే 
పూర్వరూపము. విశిషముకం"టెసుబుక్చ త్తి, అమ్మావము. ఇందియములకవిషయ 
మని యర్థము. పరోక్ష, కియా ఇత్యాయ్య క్ష రులందు “ోవరోక్షా”ొ అనుకూవము 
“పరోక్షమస్యా సి సొ అనునర్థమున “అర్మఆదిభోక౬చ్‌” (6-2-127) సూ. చే 
అచ్‌ ప్రత్య మనమును పిదప టాప్‌ (పత్య యముదే సిన సిస్టమగును. సకుక్షమ్‌ 
(అక్టోయోగ్యమ్స్‌ అన్వక్షమ్‌ (అక్జః వళ్చాత్‌) అనుకూనముల వ్ర క్రియను యథా 
పూర్వ్యముగ నరుగవలయును, 


TE కొచుదీకరదాగమము [నూ, G82, 688,681,885. 


682. అనక. 5-4_108. అనేక, చ (టచ్‌, అవ్యయీ ఖా పే) 
అన్న నాదబకయీ భావొట్టివ్‌ స్యాత్‌ ॥ 
682. అనఅ గమందుగల అవ్యియీకావసమాసముకం'బె టచ్‌ (పత్యా 
యము సమాసా న్రమగును. 


688, న స్తద్దితే, 6-4-144. నః, రద్దితే (భస్య, లోవః, టే!) 
మ! థి 


“'పేరోపః సొ? తదితే। ఉపరాజమ్‌ । అధ్యా 
యి ౨2 


688. తద్దిత పత్యయముపరమగునపుడు నకారొ నము భసంజ్ఞకము నగు 
దొనియుక్క టిసంజకమునకు లోసమగును. ఉపరాజమ్‌. (రాజః సమీపమ్‌) సామీ 
ప్యారయున నవ్యయిధావ నమూ స నము. అనశ (68°) నూ. చే టచ ర యు 
సుప్పులకు లుక్కు. ఉపరాజన్‌ +అ అనిముండనీసూత్రముచే అన్‌ అనుదానికి 
లోసమగును. ఉపరొజ శబ్ద ముకం సుబుత్స త్తి. అదమ్భావము. ఇప" అధ్యాత్ముము " 
ఆనుచోటున పష్మకియనె వళవలయును, విభ ర్హ్యర్ధమందివ్య య్‌ భావము ఆత్మని అను 
సది మిగహాదా కము, 


684. గపుంసకాదన్యతరస్మామ్‌, 5_4.198, నపుంసకొత్‌, అన్య 
తంస్యామ్‌ (అనః, Shi టచ్‌) 


అన్న ఫం యత్‌" సలం తద గ్లాదవ్యయీభావాటజ్వా న్యా 
అవీ త 


శ్‌। ఉపచర్శిఓ। ఉపచర్య॥ 


౧84. అన్న ప పమగునప్పు సకలింగశటబ్లను ఫ్ర సముందుగల యద్యయీతఖాస సమా 
సముతం"టె వికల్పముగ అచ, భ్రత్యయడుగును. ఉపపర్మమ్‌ -ఉప చర్మ, (చెర్యుణాః 
సమీసమ్స్‌ సమీ ప్యార్ణమునందవ్యయీ భాపము. టచ్‌ _్రత్మయము. పూర్వసూ శ్ర 
ముచే టిలొ.పము. అమ్బావము. టజ భావమందు ఉపచర్మ అని యగును. 


ళీ 


883. నదిపౌర్దమాస్యాగ్రహాయణీభ్యః. 5..4-110, (టచ్‌ అన్య 
b=] 
తర సామ్‌). 
వా టచ్‌ స్యాత్‌ । ఉపనవదహమ్‌! ఉపనది। ఉపపార్ణమా నమ్‌। 
ఉపపొర్దమాసి। ఉపా్శాగహాయణమ్‌। ఉపాగహో యణి॥ 


685. నదీ పొర్లమాసీ ఆ్యగ్రహాయణీ పీనిలో నే నయిననొకళబ్దను _ప్రమందు 
గలి యవ్యయీభావ సమాస సమాసముకంబట టబ్‌ (పత్యయము వికల్పముగ్గసగుమ, 
ఉపనేదమ్‌! ఉపనది। (నద్యాస్సమీసమ్‌) టచ్‌ ప్రత్యయము. సుష్బులకు లుక్కు, 
ఉఫనదీ [అ అవియుడడ “యస్యేతిచొ (312) సూ. చే సీకారలోవము. 
వి? ష్టముకం'అెసున్ను అమ్మాషము.. ఉపనది, ఇది ఉచ్చురాశట్టిరూవము.. ఉపక 


సూ.668,887.]  అవ్యయీధోొవట్రకరణము 118 


అనుచోట "ఆగం Cy చే, హస్వము. విశిష్టముకం"టె 
నుత్పన్న మైన సుప్పునకు * “అవ్య మాదాప్‌ * (+56) సూ. చే లుక్కగుసు. ఇట్లు 
ఉపపార్హమాసమ్స్‌ ఉపప్తార్హమౌస్ని మొదళిగుష్లైపము లం తియనెళుంగునది, 


680. యమః రశ111. (టచ్‌, అన్యయాభా వే, అన్యతరస్యామ్‌) 


యుయ న్లాదవ్యయీభాపొట్టజ్వాస్యాత్‌ | ఉపసమిధము। 
ఉపసమిత్‌ ॥ 

686. యుయ్మ్‌పత్యాహారపర్ణిమ స్తమందుగల యవ్యయిీభావ సమా సముకం"టె 
టచ్‌(పత్యయను  వికల్పముగనగును. ఉపసమిధహ్‌. Nol i 
భావము. 'టచ్చు. 'సుబ్దుక్కు.. విశిష్టముకంజసుప్పు. అమ్మావము,'”' టచ్చురొనపుడు 
ఉపసమితి - అని యగును. . 

వివ :_ ఈసూ త్రముచే వికల్పముగటచ్‌ ప్రతక్టియుము '(ప్రా' పించం” 

నిత్యముగ టచ్‌ పత్యయముకొ టకు . శరదాదిగణమున' ర్లు ముస్తములకు ;,ఫౌఠము 
చేయబిడెనని తెలియునది, 


687. . గలేశ్ళ సేవకన్య. 5-1-112. గిరేః, చ, సేనకస్య. (టచ్‌, 
అవ్యయీ భావే, అన్యతరస్యామ్‌.) | 


గిరక నాదవ్యయీభావాటజ్వా స్యాత్‌! పేనన్యగహణు 
బావో ఇ 
పూజాధమ్‌। ఉపగింమ్‌! ఉపగిరి॥ . 


687. గిరికల్రమ స్ప నమందుగల యవ్యయీభావ ముకం'కె టచ్చు. విభాషగ 
నగును. " అన్యతర సోమ్‌ అనుసదనువ ర్రిచచుఏచేతనే వికల్ప ము సిస్థమగును, 
న. సనక గ్రహణము. బుషి షిస్కరణమువలనగలుగు . పుణకముకోట 
కగును, సేనకుడననొకవై యాకరణాచావ్యడు. ఉపగిరమ్‌, సామి హ్యముగందవ్య యో 
భావము... టచ్చు. టజభావమందు “ఉవగిరీో, అని ముగును, 


. అవ్యయీభావ్యపకర జము.నమా ప్పను. 
| బాలక 


[15] 


17. ఠతళ్చురుష[పకరణము 


668. ' తుతక్పుదషః, 2.120, 
అధికారో౬యం 1పాగ్పహు వీేహేః॥ 

686. ఈసూతము “శేషో బహ్నావీహిఃొ అసుసూూతమువరళధికృత 
మగును. ఉ త్తలసూతములందుపస్టికమై వానిచే వనిధింపబడు సమాసముసకు అతు. 
రుషసంజ్ఞను బోరించుచుండుము. 

689. స్విగుక్చ, 2-1-25, ద్విగుః। చః (తత్పుకుషః) 

ద్విగురపి తత్పురుష సంజ్ఞస్స్యాత్‌ | ఇదం సూత్రం త్య 
క్షం శక్యమ్‌। సంఖ్యా పూర్వోద్వీగు శ్చేతి సథి త్వా సంకా 
ద్వయనమావేశస్య నువచత్వాత్‌। సమాస స్తః _సయోజ 
సమ్‌! సజ్బారాజమ్‌॥ 


668, వ్విగుసమాసముగూడ తత్పురుష సంజ్ఞకమగును. “సంభ్యాపూర్వో 
డ్విగుః” (గ అను వక్ష్య మాజడ్విగు సంజ్ఞావిధాయకసూ్యక్రమున నే సనముచ్చ 
యార్థకచకారమును పరఠించినచో ద్విగుతశ్పురుష సంజ్ల లకు సమా'వేళము సిడ్డ 
మగును గాననీసూతమున కావశ రత లేదు. ద్విగుషు నకు శచ్చురుషసంజ్ఞను విధం 
చుటవకన పజ్బానాం రాజ్ఞాం సమాహారః అనునర్హమున విధింపదిడు ద్విగునమా 
సమునకును “రాజాహ న్సోభభ్య స్షద్‌ ల (792) మూ చే తత్పురుష సమా సమువకు 
విధింసబోన్న సమౌసొ ప్లై సిటిచ్‌ (ప్రత్యయము సిద్దనుగును, పజ్బారాజమ్‌. 


వివ :.... “ఆకడారాదేకా సంకా” (2%) సూ. చే ద్వి గుసంజ్ఞ తత్పురుష 
సంజ్ఞను బాధించును గాన సంజాద్వయపీద్దికె. సరుగనూ త్రముండవ లయవీననెడి భావ 
మకోనీస్తూకము రిచింపదిడీయెను. అట్టిసం జ్రాద్వ శుసమా వేళము ద్విగు సం జ్లావిధా 
యకస్తూతమున నము చృయార్థకచకారపఠ నేమువలన నే ఫలించును. గానీజీరుగ 
సూూత్రమావశ్యకము గాదవి యాశయము. “నంభ్ర్యాపూర్‌ద్విగుః"! అనుసూ (త్ర 
మును విభజించి “నంఖ్యాపూర్వః" అ పయోగమువే "తస్టకావజా” అను సూ. చే 
విహిత్రఘగుదానికి తక్పురుషసంజ్జను విధి ద్విగుః “ అను 3ండనయోగముచే 
జాన్సీకి ద్విగుసంజ్ఞను విధించినను రెంతుసంజ్ఞ ౨౫ పర్యా నును సిద్ద నుగుణు ఎడ 
చకొర్ల సీ 3 $౨౨౫ సమా పేక యను బోధించి గ్రహించని, 


మా. 6041] ఈతృురదక్యవకరణము 111 


800, ద్వితీయా (తాశితవతితగతాత్య స్పపాపావనై వః! 2-1-24; 
ద్వితీయా (శ్రితా... .పన్గెషః (తత్నురునః, విధాష్మా. 
సమాసః, నుప 


ద్వితీయా స్తం (శకాదివకృతి'ెన్సుబి న్లెస్సహా వొ 
నమన్యశే, స తత్చురుషః। కృష్ణం (శ్రితః! కృష్ణ శ్రితః! 
దుఃఖమరీతో దుఃఖాతీతః? (వా) గమ్యాదీనాముస సంఖ్యా 
సమ్‌। (గ్రామం గమీ। (గ్రామగమీ। అన్నం బుభుక్షుః। అన్న 
దుభుత్షుః॥ 


(00: వత్యయగహణపరిభాషచే ద్వితీయా అనుదానికి ద్వితోయా.స్త 
మనునర్హము లభించును, సుషా అనుసది “శిళా.... పనై నః" ఆనుదానికి. విశేష 
మగుటదలన' దిహువచనా' “నముగ విసరిణొనమునొందును. తద _న్లవిధిషమలన 
“నుబి నె" అనునర్ధము గలుగును. అందుచే (శితాదిశబ్దములు. (శశాదిసల్పఘుటిత 
సముదాయ ములందు" లాక్షణీకములని. (గ్రహించవలయును, ద్వితీయావిభ ర కస్త న 
నుగుపదము. (శిశాదికబ్దములు (ప్రకృతులుగగల సుద్విన్తములతో వికల్పనుగ. సమ 
సి.చును. అదియు తత్పురుష సంబ్రకమగును అని సూ జ్రారము. కృష్ణ శ్రితః... (కష్టం 
శిత] దుఃఖాతీతఈ. (దుఃఖనుతీతోః) కృష్ణ + అమ్‌, ఆతను అనియు, 
దుఃఖ--అమ్క్‌ అతీత+ను. అనియు (కమమీగనలౌ కికమ్మిగ్రహములు,. ఇచటి 
కృష్ణమ్‌ దుఃఖమ్‌ మొదలగు ద్వితీయా స్తములు (శ్రితః అతీతః మొదలగు నువిస్త 
ములతో నమసించినవి. ((అలౌకకవిగ్రహమందే సమానసేంజ్హ- (వవ ర్రించుట డే * 
సమాసావయవములగు అలౌకికవి గహమందే సమాససంజ్ల డవ ర్తి రించుటచే సమౌ 
సావయవముంగు ముసృత్యయములకు. “సుపోధా తు” (గట్‌ సు సూంచే లుక్కు 
గును. స్కూత్రమువ. ద్వితీయా నము. (ప్రఠహోప్‌ రి షం గుటచే ద్వితీయా సృముసకుస 
సర్జినసంజ్ఞయుండును గాన “ఉవసర్తనం పూర్వమ్‌” (858): సూ, చా సూర్యని 
పాతమగును, సమాసముసకు “కృ త్ర తృద్దిత* సూత్రముచ్చే (ప్రాతసదీక సంజ్ఞ యుండుట 
వలన మరలసముదాయముకోం"ు సుబుత్ప త్రో తొయగుడు. మహామిశ్రాషాధకొరమువలన 
సక్షమతదు “కృష్ణయ్యికకః”' ఇ క్యాదివాక్య ములునుండును. (వా)! గమీ బుభక్షః 
ఇక్యొదులగు: గమ్యాద్యావకృతికనుది.స్తములతో'గూడ' ద్వితీయా స్తము. సమనించుసని 
చాన్వడణయుమే,, (గాదుగహ్‌ (గ్రానంగమి అస్నుబుభుక్షళ వ (ఆఅజ్య్టుంబుళుకః) 

ఇక్యాణులుణా దారణను లు, 


091. స్వయం కేన. 2-1-25, స్వయమ్‌, _ేన్య (సుష తోత్ను, 
రుషళ్సి, 
డ్వాత చేతి స సబబే అయోగ్యశ్వాత్‌,: స్వయం. 
కృళక్యానత్యోం న్యాయంక్యళా 


111 కోముదీశరదాగమము. (నూ. 891,092. 


01. _స్వయమ్‌.. అనునవ్యయము క్రపత్యయా కముపకృతిగగల సుబ 
నముతో సఘసించునదియుతత్పురుష సం జకమగు ను. ఆత్మనా అనున్యు ముగల 
స మ్‌ ఆనునవ్యయము క ర్త ర్రకమగుటచే' ద్వితీయా గమగుట 'సంభవింపదు గాన 
పూర్వస్మూతోపా ఈ తమగు డ్లతీయా పదవీ: సూూతమునడనున రింపదు. సాయం 
క్ఫేతి8.: ..(స్వయ౦కృతస్యా వత్యమ్‌) ఇచట కృతః అను క్రపత్యయా ; గపకృ్ళతిక 
సుబ ముతో. స్వయమ్‌ అనునవ్యయము సమసించినది. సుబ్లుక్కు మొదలగువానిని 
దజాపూర్వనగ తెలియ దగును. స్వయంకృతః అనియగును. దీనికంచె స్వయం 
కృతసా సత్యమ్‌, ( అనునర్ధమ న షప్ట్య గవగు స్వయంక కృతళల ముకం" "ఆతఇజజ్ల్‌ ” 
(1. 1-95) అననూ శ్రమే ఇల్‌ (పత్యయప గును. స్వయ థికృత్‌ 1 జిన్‌ న్‌ ఇ అని 
యుండ ను, పాశిపదికాదరో వమగ సుపు?కు లుక్కగను. స్వయంకృత 4 ఇ 
ఆని యుండ “యస్వేతి చ” . సూ.చే అకారలోపదు. “తడ్లిలేష్వచాదూడే 8” 
(T= 2H సూ. చేనా దిళ్ళృద్ది యగనగు. స్వాయ౦గళ్నతి ఆశి కాగా 'తదితా నమగుటనే 
విశిషముసక్ళు ప్రాశివదికనంపి యండటవలన ?ముదార ముకంిపె సుబుకృళ్తి 
No గును  స్వాయంకృతిః ఆనీ సిద్ధించును. 


"వివ: స్వయమ్‌ అనునవ (యమునకు ఏ పై రీతిగ సమాగమును ' విధింప 
స్మ గా “మొదలగు శములికంెనే కక్‌ (పత్యతము మొ దంగునవి వచ్చి 
మండన స్వటంకా | ర "మెదలగు సేనీ రూపములు కావల సీవచ్చును. సమా 
యును విధగచినచో సవ సహంముకంచె. కర్ధిత్య పర్య లో చువచ్చును గాని తర? 
CE ములగు బ్రుశాదిళ్ళమలకం పె రావగా ష్రసిద్ధియగునని భావము, ష్‌ 


692. ఖట్వా కేసే. 2-1-26. a కేపీ (కన, సుపా, 
ద్వితీయా 1) 
భట్వా_ప్రకృతికి౦ ద్వితీయా గ్ల సం న సవకృతికేన సుబ 
నేన _సమస్యతే, షస, ఖట్వూరూఢో జాల్మః;' 
'నిత్యస్రమాసోడయమ్‌। న హీ వాక్యేన విందా గమ్యతే॥ 


682. -- - చ్వీతీయా _కేన. సుపా అనునవి Sait న తద, స్త 
బోధకములగును. .అట్వాశబిము ఖట్యా(పకృతికమందు , లాక్షణ్‌కము, ఖట్వాళేి 
“పకృతి కద్వితీయా సము, 'కా నవకృతికసుబ “ముతో నింద. (పతీయమానమగు 
నవుఢు'. సమసించొనవి న్యూశ్రార్హము. ఖట్యారూఢః జాల్యుడు. Roc 
అమ్‌ ఆరూఢ 4 ను) ఆరూఢ ను అను కొస ' స పకృతిక సుబ _స్టమఘుతో ఖటాక | 
అమ్‌ అన్లు ద్వితీయా సము సవసించి నది. 'సుబ్లుగాదులూ హ్యరమిలు, జాల్ముడన 
నాలోచసము "లేకుండ 'పవీవేయుదాడు. ఇట్టి నింద సమాసమువలననే గమ్యమాన 
మగును. ఈసూతముచే విధింపదడు సమా సమును నిత్యసమా సమ గనెరుగునది, 
నిండ, (ప్రతీయఘానమగునపుడే యూసూత్రముచే సమాసము (ప్రవ _ర్థించును గాన 
“ఖట్వారూఢః” అనుస సముదాయ్థమ్లుదేతనేగ్గాని బ్లాశ్యమనేనస్రమీక్ష్యకారిత్వరూస 


సూ. 698,894,695.7 శత్చురుష సకరణము 111 


మగు నింద (పకియమానము గాకపోవుటచే సమాసము వె వై కల్చికమనుటకవకా శము 
లేదు. అనగా లౌకికవిగహవాక్యము లేదని యాశయము, 


వివ == పహ ర్‌ స్వా శమవిహితములగు నీయమములినన్నిటిని సలిపి 
గృహస్టాశమమును స్వీకరించునపుడు మంచముపై పండుకొనవలయును. అంత 
వరకధళ్శ మనమే వానికి విహితము. : అట్టి నియమము నత్రిక్రమించి (బహ్మ 
చర్యమునందే ఖట్వారో హణమును '' చేసినవాడు ఖటా్యారూఢుడగును. కను3నా 
పదమువలననిట్టి నింద _పతీయమానమగును.. ఇది రూఢశబ్దమగుటచే ఖట్వా 
రోహణము లేకున్నను నిషిద్ధాచారదును జేయవారినందరిని బోధించును. 


693. 'సామి. ఓ! [27 (కేన, నుప్రొ 
సామికృతమ్‌॥ 


698. ' సామి అనుసది సగమనువర్దమును బోధించునవ్యయము. సామి 
అనునవ్యయము కా న్నపకృతికిసుబ స గముతో సమసించును. సామికృతమ్‌ సమాస 
ముగాన దీనికి తద్దితా నము “సామికృతిః” ( సామికృతస్యాపత్యమ్‌) అని యగును, 
సమాసముగాని చో సొమికా రః అని యయ్యెడిని. 


౧01, కాలా? 2 |_28. (న, డ్వితీయా..) 


శ్రేనేశ్యేవ। అసత్య టన వచనమ్‌! మాస 
(పమీతః 'వతివళృష్ణ0ః। మాసం సరిచ్భేత్తుమారద్దివా 
నిత్యస్థాః॥ 

694. కాలాః అనుచోట తపు కోలశబ్దము సరూ పము 
సకుగాక కాలవాఛక ములకు | గహణమును బోధించును, కొలవాచకములు (వకృతిగల 
'ద్యిదీయా వ “ములు రక్ష వత్యయా స్ట స్త పకళ్ళికసుది స సములతో వికల్పముగ సమసించును, 
కేన 'అసుపదిముననువ' ర్రింపక ' “కాలా అత్య స్ట ససంయోగేచ” అని యేకన్నూత 

మునే: చేయుపేలసియుండ “కాలాః” అని యోగవిభాగమును చేయుటవలననీసూశ 
నునమా[తము' “ శ్రేన” 'అనునదనువ ర్రించుననియు అత్య స్తసంయోగములే నపుడు 
సమసించుననియు 'సర్ధమును తెరి బాదగును. మాసపమితః. (మాసంఫమితః) 
.కొలివాచక. _పకృతీకద్వీతియా స్త సమగు *మాసమ్‌” అనునది (పమితః అను క్యయత్య 
యా.న్మ్యపకృళ కసుబి _స్టముతో సమసించినది. సుబ్లుగాదులగును. పాడ్యమినాటి 
చర్మద్రుడు. మాసపరిచ్చేధమునకారంభించి నాడని యర్షము. ఇట్టి చంద్రునకు మాస 
వ నృసంయోగములేకున్నను_ సమాసము సిద్దమగును. 


ర, అత్య గ్లనంయోగే. ఛ నం 712, అత్య న్తసంయోగే, చ 
: (వలా?ః స్సుపా. )-. అ 
కోలా ఇత్యేవ: అ క్రొస్తార్థం వచనమ్‌! ముహూ రం 
“సుఖమ్‌; భఘుహూ Cr 


11% కొముదీశరదోగమము [సూ 896,698. 


695. శ్రే అనునది యాసూూతములోనికనున _రించదు. కాలవాచక 
'వకృశికనులగు "ద్వితీయా గ్ల సములు సుబి 3 నతో అత్య స్త న్రసరయోగము గద్య మూస 
మైనపుడు సమసించును, "క వశ్యయాస న వళ్ళతికముకం'టి. నన్యమగు సుబ న్‌ 
మతో సమాసమువ' చృుటకే సత్రము, "(యోగవిభాగము) ముహూ ర్రనుఖవ్‌. 
(ముహూర్త రం నుఖమ్‌) ముహూ _ర్రపరిమితకాల నసుంతయను వా వ్యాపించు స మఖనువి 
యర్థము, కాషన సమస్యమాన షధార్హములకత్య స్ట నసంయోగమున్నుడి.. 


ఇది ద్వితీయాత త్నురుషము, 


686. తృతీయా తత్కృతార్డేన గుణవచ వేన.. 2-1.80.. తృతీయా, 
తత్కాత, అర్థేన, గుణవచ నేన (సుప్‌, సుపా 


తత్కశేతి లు వత్ళతీయాకమ్‌। తృతీయా స్త నం తృతీ 
యా న్హార్ధకృశగుణవచ నేన, అర్హశద్దేన చ, సహ 'పాగ్యత । 
శజులియా ఖజ్జః। శజ్కు లాఖజ్డః। ధా న్యేనార్లో ధా న్యార్థః। 
తఠ్క్భృతేతి కవ! అక్షై కొణః। 


8. (సూశ్రమున “తత్కృత” అనునది లోపించినతృతియావిభ క్రిగలది. 
(ల తృతీయా అనునది తద న్లఫిధిచే తృతీయా మును బోధించును, 
“తత్క్యత” అనునది “గుణవచనేన” అనుదానికి విశేషణము. “తత్క్యృతేన 
గుణవచనేన” అని నతన న చేయవలయును. తృతీయా స్తమను పరామ 
ర్శించు తచ్చృద్దము లక్షణచే తృతీయా క సనముయొక్క యర్ధమును బోధించును. కాన 
“తత్కశేన్‌ అనుదానికి “తృతీయా నా స్తార్ధ ముతో చేయబిడినదనునర్గము ఫలిం 
చును. గుణవచనమనుచోట వచన గ్రహాణమువలన గుణో పసర్దస్యదస్యవాచకము 
నకు. గ్రహణము. ((శృతీచూ వము తృతీయా న్లారముచే చేయబడిన గుణమును 
బోధించుళబ్లముతో ను ధనవాచకమగునర్దశబ్దముత్రోను సమపించును. కబ్కు- లాఖల్లః, 
(శజ్యులయా ఖబణ్గః) ఇణ్జః (శకలము) అనునది ఖండనమను గుషముప సర్దనముగ 
గల (డవ్యముసు బోధించును. శజ్కుల అనునది ఆయాధపిశేషమునకుసంజ్ల. 
కజ్యాలయా అను తృతీయా సము స్వార్థమగునాయుధ విశేషమాదే చేయవిడన 
అండనగుణ వాచకనుగు. అబ్జకబ్ణ ముతో సమసించినది, ధాన్యార్థః. (ధాన్యేనార్డః) 
ధాన్యేన అను తృతీయా న్లామ్యుశబముతో సమసించినది. తత్కృతేతి కిమ్‌! శజ్యాలా 
ఖబ్లః ఇత్యాదులు వక్ష్యమాణమగు “క ర్హుకరణే కృతా బహులమ్‌” (686). అను 
సూత్రముచేతనే సిద్దించును గాననీస్తూత్రమున “తత్కృత” అనడానికి. (ప్రయోజన 
మేమని-ప్రశ్నాశయరు. తృతీయా న్తము గుణవచనముతో' సముసిండినచో తతా 
తమగు గుణమునుబోధించుశబ్దముతో నే నమసించునుగానియితరముతో సమసించ 
దను నియమమును జెష్వుటకు. " తత్యుత" అనునది స్నూతోపా త్రమైనది. అందు 
వలస "అజ్ఞ కాణః" అనుచోట సమానము న్లాళీనుగ్గును, దుష్కంర్యాదులగే 


సూ. 601800). అవ్యయిీభావ(పవ్రకరిణ యు 118 


నంధత్వగుణము గల్లినది గానితృతీ యా న్హారమగు నేత్రముకే గలుగలేదు అని 
పమాధానాశయము.. 


687. పూర్వ సచృశసమోనార్థకలహని పుణ మి శ్రోశ్ల మై 2-1-51. 
(తృతీయా) లా 


తృతీయా స్తమేశైః (పొగ్వత్‌ | మాసపూర్వ్యః! మాతృ 
సద్భశః। పిత్ఫోసమః। ఊనొర్టే! మాషోనం కార్ణావణమ్‌ ! 
మౌషవికలమ్‌। వాక్కంలహా8। ఆచారనిపుణః। గుణమి[*ః | 
ఆచారక్ట క్షః। మిృిశగహణే సోపసర్గస్మాఒపి (గహణమ్‌! 
మి శంచానుస సరమ సగ్గావిత్యాతా౬నుస సర్గ గహణాత్‌ | గున 
సమ్ముటా రానా! (వా) అవరస్కోపనంఖ్యానము। మా 
నాపరో పొసాబర!॥ 

6౪7, పూర్వ ...శ్ల క్ల అనునది పూరా వదక జై శబ బ్రము ౨కు ద్వంద్వ సనా 


సము, తృతియో గ్రే సము పూర్వ క సదృశ సమ ఊడ ఊ నార్థ ర్‌ొలసా హౌ నిపుణమి[కో కక్ష అను 
శబములతో నికల్పిముగ సమసించును, ఊ నార్థ అను పదముచే ఊ సకద్దార్థ వాచకము 
లగు .వికల హీన మొదలగు దులు (గహీంపబ మను, మానపూర్వకి. “(మాపేన 

పూర్వక) (ర. (మౌ (లౌ సదృశఃి పిత్ఫసమః, (పతా aes .ఊనార్థ 
ములు := మాషోనహమ్‌. (కొరాషణమ్స్‌ =) మొ సమము సీకగలి 
సరీమాణముచే తక్కు వె నది, మొషవికలమ్‌, (మాషే* వికలము వార్కంలహః, 
(వాచా కలహ) ఆచారని పుణః. (ఆచారేణ నిపుణ) గుణమి కః, (గుడేగ 
మ్‌ శః) ఆచారళ ళ్లక్షః. (ఆచారే ౮౫2 శః) శచట సమసదృశశది యోగమందు ' “తుల్యా 
రర తలోపమాభ్యామ్‌” (689% అనునూ కి త్ర ముచేతను, సూ క్వాదిశల్ల ముల యోగ్‌ 


మందీసమాసఏిధా నసామర్త్యమువలనను మాసాచిఖబ్దము లరం3 ప శృతీ మ వచ్చునవి 
తెలి మనగును, సూత్రమున మి గశవదముచేను పస సహితమగు మి శ శద్దిము. సకును 
గ్రహణము కల్లుసు. తృతీయా సముకంటె పరము ఉషసర్లరహిత మునగ. మి శ 
శబ్లము సంధిభిన్నా ర్రమందనోదా త్త మగుశను నర్హముగల “మిశ్రం చానుపసర 
మసన్దా” (6-2 2151) అసు స్నూత్రషుఎదలి యనుప ఏర గ్రహణము తన్నే ఏష స్థలము 
అందు మ్‌ శ్రోళబ్దముచే నుపసవ్షసహిత తనుగుదానికినీ (గహణము కల్లు! సని బోధించును. 
కావున “ “గుడ సమ్మగా? ధాన (గుడేన సమ్మి(శ్రాః) అనుచోట సమ్‌ అనుస 
సర్గ పూర్వక మిిశళబ్దముతో తృతీయా గ్ర సమ సమసించి గది, (వా) అవర శబ్దము నకును 
తృతియా స్ల నముతో సమాసమును ఇప్పవలయును. సూసావరః. "(మాపేన 
ఆనరః, y 


698. కర్హ్వకరణ కృతా బహుఆమ్‌, ఏకి, కర్పృకరటే కృతా, 
బహొలమ్‌ (తృతీయా 


{80 కొముదీశరదోగ మము [సూ,' 600,600. 


ర ర్తి కేరణే చ త్పోర్దియ్లో కది: నేన దిహ్బ్ములం” ఛా. 
గ్వత్‌ 1 హరిణా (తాతో హర్మిశాతః। నై ఫై ర్భిన్నో సఖ 
ఫన్నః! * కిద హతే గత్రకారళపూశ్వస్యాపి re 
నఖనిర్భిన్నః। క్ర రృకరణే ఇతి కమి! భిక్షు భిరుషితః | హతా 
వేషా తృతీయా! బహుల్మగహణం నా 
ర్ధమ్‌!, తేన ద్యాతేణ లూనవానిత్యాదో స్త" కృతా క కీమ్‌। కా 


వచతితరామ్‌॥ 


698. కృతా అనునది తద సటోధశమనగును, ధ్ర _ర్భృశరణ శబ్దము ౩ సమౌ 
హారద్వంద్వముచేసి స ప్రమీ ఏభ క్రి కిని చేసిన క్ర. రృకరణే అని సిద్దమగును. క ర్తర్త 
పుందుగాని కరణార్హమంధుగాని పెపితమగు తృతీయాఎభక3 య స్థమందుగల శబ 
కృద సె సముతో బహంలయుగ సమసించును అదియు త క్పువెష సంజ కమగును. హరి 
(తౌతః, (హరిణా (తాత) ఇచట హరిణా అను క ర్త రకతృతియా గ నము (తాత 
అను కృద స్తై సముతో సమసించెను. Se (నభ 8 భ్రీన్నః 2) కృ 'త్సత యము 
(గహింపబడున పుడు గతి సంజ్ఞ క గాని కారకము గాని పూర్వమందు] న్నచో తద్వి 
శిష్టమే కృద స్ప ఏగును, Cer న కేంలమే కిద గ 
మగును అనానేర్రముగల Woes గకికొరకపూర్వకమగు “కృద స్త స 
ముతో గూడ సమాసమగును. కాన “నిర్భిస్నం” అ ఏదానితో తృతీయా స్తము సమ 
సించును. నఖినిర్భిన్నః. (నభై ర్నిర్భిన్నః). కర్భకరణ అనుస దమును తిసదై చి 
తృతీయా ప్లై lye ముతో సమిసిఎచునని' యము నుచెప్పెనచో “హే కా “(గగ 
అను' సూ,చే విదింపబకు తృ తీయా స్టేముగూశకి ద సము రో సదమసించవలసి వచ్చును. 
కాఫనబిచోటులందు ర కక వారంచుబకై “3 రృుకరణ” అనుసఏి యౌవశ్య 
కము అందువలన “గిక్షిథివషికః” అసుచోట "హా తకృతీయా సై సమునకు సమా 
సము వారింపబడును. బిహువగపహాఆనువలస క్ర రకర జాకములందు విహితదుగు 
తృతీయ యస్తమందుగలదిగూడ నొక్కచోట కృద స్తముతో సేమసించచ్చు. ఒక్క 
చోట మరియొకవిభ కక స్థముగూడ కృద స్టే సముతో సమసిఎచుసను నర్థము లభి 
చును, అందువలన "దా తేఐ రూసవాన్‌” అనువో ట రరణక్యతియా స్టే నకు శ్రవేవు 
పత్యయా. స సముతో సమసించదు, కృతాకియి। ఫా అనునగి యధికృతమగుటే 
తిబస్తముకో సమాసము (పస కదు గాదు. క ర్రాదులచే సాక్షి ప్పనును ఛాత్వర్థబోధ్యక 


కృద_స్తముతో నే సమాసము సిద్ధమగునని భంకాశయము, తి శ్రే వ్రరృతికతద్ధితా స్త స 


ముతో (పచతితరాము సమౌ సమును వాతచుట్ట శె “కృతా” 'అనునదానళ్యకమన 
సహాధానాకయము. కా ర. పచతితరామ్‌. 


జ 


689, . కృతై్యైరధి కార్ణవచచే. 2-198, కృత 1, అధికారార్థవచ నే. 
(పూర్వసూ(తమ్‌, నుష్ఫా 


(99,701,701.] తతురుషప్రకేరోణము [2] 


నలి త ర! తతో 
క్రి కి రరికరణే చ తృతీయా కృత [క సహ (పాగ్వవత్‌ । వాతి 
చ్చేద్యం తృణమ్‌ | కొకపేయా నదీ॥ 

699. సో_తముగాని నిందగాని ఫలితముగగల యర్హవా దము (ఆరోపేకొ 

రము) అధి కార్గమనబిడును. అధికార్ల వచనమందు క్ర ర్త రకతృతియా స్ట సము కరణొ' 
ర్థకతృతీయా స్త సముగూడ కృత్యపళ్మియా స్ప నె పక్ళికిక సుం స్థములత్రో సమసించు' 
నదియు తత్పు పష సంజ్ఞకమిగును, వాతచ్చేద్యమ్‌. (వాతేక ఛేద్యమ) తృణము. 
ఛే ద్యశబ్దము శక్యారకక్ఫ్‌శ్య ప్రత్య యానము. గాలిచేకను ఛగనించుటకర్ల మైనదని 
యర్థము, కోమల మైనదనుస్తుకియు బలహీన మైనదను నిందయ నీవాక్యమువలన 
గఘ్యదూనమగును.. కౌననిషి యధికార్రవ చనమగును. కాకపేయాౌ, (కౌకెః 'పేయా) 
నదీ.. "పే యళబ్ద: మగూడ శక్యార్రకకృక్య ప్రత్య "యా స్రము, కొకులచేే (తాగుటకర్హ మైన 
ననియర్థము. సడి కూలంకసముగ పారయుందుటిచే నొ ద్టినుండియే! సులభముగ 
కొతులకిను త్రాగుటప యోగ్య మైనదనుస్తుతియు, కాకులదే శ్రాగుఏకు యోగ్య మె 
నది గానచాలత స్యూవ నీ పగలదనునింద యు పతీయమానమనగును. కాననిదియు 
సధికౌర్దవచనమగును. ఈరెండువచనముబు పై రీకిగ నుశఫంకము౨ విందాఫలి 
తములునగునని (గ్రహించునది. 

00,- అన్నేన స్యజ్ఞనమ్‌, £.131.. అన్నేన, వ్యజ్ఞసమ్‌ 

(తృతీయా) 
సంస్కారకగ్రవ్య వాచకం తృతీయా గమన్నేన (ప్రా 

గ్వత్‌। దధ్య్నా ఓదనో,దధ్యోదనః, ఇహ స్పర్ఫూతోవసే 

శ్రయాద్వారా సామర్ధ్యమ్‌॥ . 

710. వ్యంజనమవ నంకొంరకదక్యవాచరము. అన్న శద గస సము 
డాయశ క్తిచే సమన యము, సంఫౌంకక దవ్య వొచకను ప తృతీయా స్ప పరర 
ఆన్న వా వౌచకముతో విభ్రాషగ. సదుసించు ప. దధ్య|ోదనః. (పూ ఎఉపసి క్రఃఓనవః) 

దధిచేనుపసి క్రమైన (తడుసబీవస్స నన్నమ) యర్థము, చో దనము ఏక స్తద్భాక 
మగునుప సేక కి యాద్వారా సామర్హ్యము నూహపాొంసవలయును, లేనిచో దధిక్‌ .. 
సంస్కారకత్వము _సతీయమా మానమ్గానే రదు. 

701. భక్ష్యేణ మిృిశ్రీకరణమ్‌. 2-1-5. భక్ష్యేణ్క, మి శ్రీకర 

ణము (తృతీయా) . 
గుడేన ధానాః గుడధానాః! మిిశ్రణ కియాద్వారా సొ 
మర్హ్యమ్‌॥ 

701. మిశ్రీక్రీయతేఒనేన (తనుబఏపస్తు స్తువు దేనిదే కఎవదికనో యక్క 
అనుప్యుత్సత్తిపఇన గుశాదును మి శ్రీకరణ మంగను, కఠి ఏ మఎళ్యూవ నున షె 


[14] 


కోసుడీిశర దాగమమఘు. [iar 22. 


రి 


[2 
గలది భక్షణార్హ మగు వస్తువు భత్ష్యమనబడును, మీగడ కళణవాఒక్‌మగు తృతీ 
యా గ్లము భతి వాచ కముకో ఏభాషగ ఒవ్‌ సించును. 


శ్రితాః ధానాక) శరావమున పేచజడినే ధాన్యసనుదారుము ధానా శస్హ్వాను, ఇది 
థి 
భత్త్యమగును. గుడ ధా ie. ఆనుదానిక్‌ ల్రెల్లముతోకిలసిస అటుకులని యరిము, 


nous Nene సామర్యషుండుటవలసి సటూ సము నిళ్శంక 
ముగ (పవ ర్రించును. 


గుడిదాన 8 (గడన సస్య 


ఇది కృతీయాతత్చురుష ము, 


2, చతరి తదర్జారబలి హితనుఖకక్షితై 8. 2188. 
చతుర్దీ, తదేర్లార .... ....్ర8, (సుప, నుపా.) 
ధు 0౨ 


చతుర నారా. య తచ్వాచినా ఒర్జారిఖిశ్చ ప్‌ కర్త 
వా (పొగ్యతి | ర్ట ఫస "ఉకృతిదిర్చ: శిభావదిత య. 
బలిరక్షీతగ్రహణాజ్డ వకొత్‌, రమూ పాయ ధారు। యాసదారు! 


నేహ! రగనాయ స్థాలీ! రాం వన్‌ సమా సొః। 
(వా) అర్జేన నిత్ణసమాసో విశేష్య లిగ్గతా చేతి న చ ge 
ద్విజాయాష రపం ద్వి జార్డః సూవః। డ్విడార్గా యవాగూ*। 
ద్విజార్థం పయః। భూతదిభిః! గోహితమ్‌। గోసుఖమ్‌। 
గోరక్షి స శమ్‌॥ 

కి 


702. తదర్ధమనుచో ట తదృబ్దముబే చకుర్ణ్య స్త సబోధ్య మగునర్రము విపక్షీత 
నుగును, చకుర్ధ్యనోర్థమకొ అకగునది తదర్హమగును. ప్రత్యయ, గహ ; పరిభాషప 
“దతుర్తి” అనునది చతుర న్ల నబోధకమగును. “శ తదర్థార్హ ....... పైక. అనునది 
ద్వంద్యముకల కె తృతీయా స్త సము, చత రం సము, చకుర్ణ్యగ్రార్రమునకే. యగు 
వస్తుఫును బోధించు సుబ శ్టములతోను అర్ధ బలి హితసుఖ "కకతే ఇవి "వకృతిగ 
గల సుబ స్తమళతోను వికల్పముగ సమసపీంచునడియు తత్పురుష సంజ్ఞ కమగుగు., 
భూతబిలిః  (భూతేఖ్యో బలిః). గోరక్షితమ్‌ (గోభ్యో రక్షితము ఇత్యాదీస సమాసము 
లందు బల్యాదులు చతుర్త్య నార్థములగుభూతాదులకొ ఉక కగుచున్నవి గాన “దతస” 
పదముచేతచే “భూతదిలీ?” “ఇత్యాదిసమా సములు సిద్దించుదుండ స్నూతమున 
వేరుగ ఐతిరక్షిత శబ్దము లగహణము వ్యర్థమై తదర్ధపదమునే (పకృంఏకృతి 
భావమే(చ తుర్యన్నా రముగున స్తుపుపకృతియుతేదర్థదుగుపేస్తువు ప్ర కృతియు నై నెయుండ 
వలయును.) (గహంపబిడునని జ్రావనము చేయును." 'ధూతేబిలి ఇ వ్యాదులిలోభూతా 
ధులకు జల్యాదులకును (కృ శి వెక్ళతి భావము లేకపో వు బచే తవర్హ పదముపలస గతార్థ 
మువాదుగానదితిరక్షితగ హణ మాఎళ్యకమగు ౫. ఇట్లు చెప్పుటచేరన్ట నాయ స్థం ఇత్యా 
దుఠళో చకుర్య్యనార్త రమగు పొాతమునము స్టావఎదార్ట మగు వా తఎ.పే పళ్ళ విక్చని 
భావము తేనంచున ౩ సమానాధావయు స్‌స్ట DG: యూవదా వ Gala మయ, దా ఎ) 
CEE యూ ను వినుఏ నధ స్త యి సకష వు చమూ. శంభ మ. ఇ (చం 


ఇ 


నూ, 10804.) అవ్యయూభావ(దకర ణము 18 


చలి వకువును కొల) దారుసదార్ధము (కల్ల) అగుటచే యూపదారువులక 
పకృతి వికృతిభాకముక్నది'గానసమానమ్‌ సిద్దవగును. అశ్వఘా సః ఇత్యాదులను 
ఫివ్పబోవు EE (704) అనుసూ(శముజే విదింపబిడు షష్టీసమాసముచేతనే 
(అశ్వానాంఘా సఖ) సిద్ధింప చే సికొనవలయ: నుగాని “అశ్వేభ్యోఘా సః” ఇత్యాది 
విిగహము౯నుజూపి యాసూ(త్రమందలి తదర్ధపదముచే సమానము వచ్చుననుటకు 
వలనుడపదు. ఘాసొదులు తదరమ.లై నను “(అశ్వార్ల్షములు) అశ్వఘా సాదు లకు 
(పకృకివికృతి భావము బేకుండుటబే నేతత్సూత్రవీిహితసమాసము శవ ర్తించదని 
(గహించునది. 


(వా చతుర గమునకు అర్గశబ్రముకో విత్యముగ సమా సమగుననియు 
విశేష్యముయొక్క లింగమే = యాఃమా? మునకళగుననియను జేపష్పృవలయను, 
మహావిభా షా ధికా? మువలన నర్ధపదముతో వికల్పముగనే సమాసను రావలసి 
యుండ తని్నివారణమునశై 'నిత్యసమాస ము చెప్పబడెను. అర్థశబ్దిము (ఉ తర 
పదము) పుంలిజమగుటవలన (విశేష్యమే లిజమైనను “పరపల్లి జం ద్వంద్వ 
తత్పురషయోః” (816) అను. సూ. చే సమాసము నిత్యపుంలిజ్లనము గావ లసి 
వచ్చునను యాశయమ తో విశేష్యలిబ్లము విధింపదిడెను. ద్విజాయాయం ద్విజార్డః 
(సూప నిత్యసమాసమగుట నస్వపదవ్శిగహము చూసబడెను. సూపః అను వీశే 
ష్యము పుంలిజ్ఞమగుటచే సమాసముగూడ తల్లిజ్ఞమే యగును. విశేస్యలిజ్లమును 
'చెప్పినందులకు ప్రయోజనమును జూపుచున్నాడు:ద్వి జార్థా(యవాగూః) విశేష్య 
ముగు యవాగు స్త్రీలిజ్లమగుటచే సమాసము స్రీ లిజ్ఞమగును. “దోజార్తమ్‌. (పయః) 
విశేషస్యము నపుంసకలిజ్ఞము గానసమాసము నపుంసక మైనది. భూతబరిః (భూశే 
థో బదిలి?) గోపితమ్‌. (గోభో్యహితమ్‌) గోనుఖమ్‌. . (గోభ్యస్సుఖమ్‌) గోరక్షి 
తమ్‌ (గోభ్యో రక్షితమ్‌), 

ఇది చశుర్థిత క్పురుషము. 
1708. పజ్బమీ భయేన, 2-1. 37. పసజ్బమీ, భయేన, 


చోరాద్భయమ్‌। చోరభయమ్‌। (వా) భయభీత భీతి కీ భి 
రితి వాచ్యమ్‌। వృకధీతః। వృకభీతిః। వృకభీః॥ 
708. న్యూతమున భయళబ్దముచే స్వరూపమునళే (గహణము గాని 
భయార్థకములగు శబములకన్నిటికిని- గహజము లేదు. అశ్లైన “భయఫీత” అను 
వా ర్రికమనావళ్యక ము గావలయును. పంచమ్య స్తము భయళద్దిముతో సమ సించును, 
చోరళయమ్‌. (చోరాదృయ మొ) చోర -జసి, భయ--సు అని యలౌకికమ్మిగహము. 
(వ్వా పంఛమ్య షు ము భయ భీత భీతి ఫీ శబ్దములతో సమసించును, వృకలీతః 
(వృక గీత వృక భీఓ 8. (వృకోద్భీతి:) వృకకా?. (వృకాద్భీ 
704. " అపేతాపోఢము క్రృపితాప్మత స్తైర ల్బశః, rl. రక్కి. 
ఇసేళౌ,,.. ... పత్రస్తేః 3 'అల్ఫకః, (నజ్బ్ళామీ) 


(24 , కోమురీశరధాగమమ (నూ, 101,706,708. 


ఎకె * సనోల్చం సజ్బన్యు గ్గం సమస్యతే స స తత్సు 
రనః; 5 నుభాపేతః1। కల్చనాషోఢః। చక్రము క్షః। స్వర్షపతి 
తః; సన? సః। అల్బశః కిమ్‌; (ప్రాసాడాత్సతితః॥ 


104. “అపేళా... .... సెక” అనునది ద్వంద్వము. అపేత అపోఢము క్ర 
పతిత అప్యతస్త వ కొన్నివంచమ్య క్ష నములే సమసించునదియు 
తత్పురుష నంజ్ఞకమగునని “యర్గము, సుఖాపేతః. (మవాదపే తః) కల్చనాపోఢః, 
'(కల్పనాయాః అపోఢణ చక్రమే కః, (చశ్రాన్ము కల) తరజ్రావ త్ర స్తః (తరజాదప 
(తళ అల్చకశః అనునది లేనిచో (పాసాదాత్పతితః ల చోట సంచమ్య కదు 
నకు నమాఃము (పస క్ర కవ గున, కొన్ని సంచమ్య 7 “ముబే సమసించుననుటనలన 
నిచట రాదనీ తెలియునది, 

105, స్తోకా న్తికదూరార్థకృబ్భ్బాణి కేన. 2-1-80. స్తోకాని 

కదూరార్దక చ్చాణి, కేన (వజ్బామీఎ 

సోకాన్ము కః! అల్పొన్ము కః। అ న్తికౌడాగళఈః। అధ్యా 
శాదాగతః। దూరాదాగతః। వ్మిపకృషాదాగతః। కృచ్చా 
దాగతః। పజ్పమ్యాః సోకొదిభ్య ఇత్యలుక్‌ ॥ 

705, న్యూతమున సోమ్‌ అన్నికమ్‌ దూరిమ్‌ యీళబ్దమలకు అర్జళద్ద 
ముతో బహ హి, పంచమ క కములగు స్తోకార్తములు అ న్తికొర్దకియులు దూరా 
కములు వంఛమ్య గ గముగు క యకల్ణము ఇవి కద్రత్యయా “ముతో సమః సిం 
చును. సోకాన్ము క్ర క్ర (స్తోకాన్ము కణ) అల్పాన్ము క్రః. అల్బాత్‌ అను స్తోకార్తక 
పంచ మ్య స్టము ము _క్తశేద్దముకో సమసించను. అ ర నికొదాగత?! అభా్యశాడాగలేః। 
దూరాదాగతఃః విపకృష్ణాదాగతః। కృచ్చాదాగతః। శఈయుదాహరణ ములండు సమా 
సము వచ్చిన పిదప “సుఫోధాతు(పాతిపడికయో 2” స (పాప్తమగు 
పంచమీ లుక్కు “వజ్బమ్యాః స్రోకాడిభ్యః"” (864) అను సూ. చే నిషెధింప 
బడెను.. అందుచే నంచమి (కూయమాణనుగును. 


ఇది పణ్బామీ తత్పురుషము, 
కి అల్లి 

706. షం, 2.2.8, (నుపా) 

రాజ్ఞః పురుషో రాజప్పరుషః॥ 

708, షష్టీవిభక్త్య స్టము సమర్హమగు సుబ న్గముతో సమసించునదియు 
ఈళ్చురుషమగును, రొజపురుష!. (రాజ్ఞః పురుషః) రాజన్‌ జన్‌ పురుష +ను, 
అని యలౌకకవి(గ్రహము. సుప్పులకు లుక్కువచ్చిన పిదప (ప్రత్యయలక్షణముచే 
రాజన్‌ శబ్దము పదమగుటవలన నలోపమగును, 


నూ. 107] ఆఅత్చురస్య్రకరణము. 12 


+707, యాజళాదిభిళ్చ. 2-2-9. యాజకొరిభికి చ (షష్టీ య. 
ఏథి? షష్ట్య నం సమస్యే! తృజకొభ్యాం క రరీత్య స్య 
(పతి,పసవోఒయమ్‌। (బొహ్మణయాజకః। చేవపూజకః। 
(వా) గుణా త్తరేణ తరలోపశ్చేతి వక్రవ్యష్‌। తరబి న్లం 
యద్దుణవాచి తేనసహ సమాస స్పర్యస్పత్యయలోపశ్చ। నని 
రారణఇది పూరణగుణేతి చ నిషేధస్య _పతిపసవో ఒయమ్‌! 
సర్వేషాం శ్వేతతరః సర్వశ్వేతః। సర్వేషాం మహ త్రరః 
సర్వమహోన్‌। (వా) కృద్యోగా చ షష్టీ సమస్యత_ ఇతి 
వాచ్యమ్‌। ఇధ్యస్య _వశ్చనః ఇధ్య(వశ్చనః॥ 


707. యాజకారీగణముగ వరింసబడు. శణమ లత్రో షష్షన్లి న నము సమ 
సించును, కర్ర భమ నవిహి తములగు కృద్‌వ్రత్యయా 'ముతోను అక్యపత[యా | సము 
తోడను షష్ష్య ఫ్‌ సము సమసించ౭ నునర్గమ గల “తృజక్షాలాగం కరరి" (119) 
అను షష్షి సమాస నిే ధమునకిది (వతిపస సవము, (నిషే క్‌ ధమును బాధించి తిరుగ 
కార్యమును: ధించునది;, బాహ్మణయాజకః. (|బాహ్మ ణస్యయాజకః యాజకః అను 
నది క ర్త రకమగు ఆక (పత్యయా నము. దేవపూ జకః అనునడియుని ప్లే (వా) తర 
ప్పత్ణియో గ్ర నమగు గుణవాచకదు క్రో షష్ష్య కవగు సర్వశబ్దము 'సమసించును 
గుణవొాచకముకంజు విహితవగు తర వత యము లోపించును, వా _్రీకమున సర 
శణమనున వృత్త తమగుళి చే ఎనిట్రియర్ధము లభించిను,. నిర్ధారణమర్హముగల షష్ట్య సమ 
సమసిం చదనునర్హముగల “న “నిరార చే" (708) అను సూ(తమునకు గుణవొచక 
కబ్దమ తో షష్య కము "ము సమసించదను న్యముగల “పూరణగుణ” (709) అను 
స్మూతమునకునీవా రికము (పతి పసనము. సర్వశ్వేతః, (సర్వేషాం శ్వేతతర 1) 
శ్వేత అను గణవాచకముకం'టె తరప్‌_వత్యయము విహితమయ్యెను. దీనికి సర్వే 
షామ్‌ అను షష్ట్య భ్రమతో సమాసము తరప్‌(ప్రత్యయలోసము సైనా ర్రికముచే 
tee వౌ ర్రీకము లేకున్న నిచట “పూరణగుణ” స్యూతముజే సమాస 

షేధము పస క్త కమగునని శెలియునది. సర్వమహాన్‌. ఇచట మహ త్తరః అను 
rs నమతో "సర్వశల్దమునకుసమా సము తర ప్‌ (పత్యయలోసమును సద్దమగును. 
(వా) స. _ర్హృకర్మణోః కృతి” (626) సూ, చే విధింపబడు షష్ష్య గృ "నమునకు 
సమర్ధహసు సదముతో సమాసమును చెప్పవ లయును. ఇధ్మ(వ్రశ్చనః. (ఇధ్మన్య 
ED (వశ్చృనః అనునది ల్యుట్‌_సత్యయా_గ్టము. కఠారమర్గము, తద్యోగ 
మున “క రృకర్మణోః” సూ, చే షష్టి వచ్చెను. “ పతిపదవిధానా షష్టీ న సమ 
స్య శ్రే” లను వక్ష్యమాణవా ర్తి రికమునకిది యపవాదము. 


* యాజక పూజక పరిచారిక పరిషేచక పరివేషక స్నాపక అధ్యాపక 
ఉత్సాడక ఉడ్వర్తక హోతృ భర రథగణక పత్తిగణకజది యాజకా దిగణము, 


128 కొముదీశరదాగముము (సూ, 108,709. 


నిద: దేనీనుండి యేకచేశము చేరుశేనదికనో ఏది చేరుచేయబడునో 
వేరుకేయుట కెయ్యది కారణమో యామూడును వయ కనుల గున పడే నిర్దారణ 
షష్టవిభక్తియు. “సినిర్ధారాణే" అనుసదూస విషేధన గూడ (ప్రవ ర్తించసు. 
(గృొజాం ద్విజకి | శేషః) సర్వ శ్వేతః అను చోట పె మూడును లేసందున “ననిర్దా ణే” 
అను సూ శసునకు (వసి లేదు, ఇట్టి యస్వరసమును మనసునందుంచుకొని 
దీనివి విడిచి "పూరణగుజ” అను నిషేధమునరిది (పతి_పసపమనిమూ లనున 
చెప్పబడెను. 


708. న నిరారదే. ఓ-10. న, నిర్జారణే (షష్టీ 
ఇ 


విర్దారణే యౌ షష్టీ సన సమస్యే। నృణాం ద్విజః 
(a (వా) (వతీపదవిధానా ష షష్టీ న సమస్యత ఇది 
వాచ్యమ్‌। సర్పిషో జ్రానమ్‌॥ 


7. నిరారణమున విధింపదడు షష్ట్య క మునకు సమాసము రాదు, 
నృణాం ద్విజః (శేష) “య తక నిర్దారణమ్‌” (841) నూ. చే సృణామ్‌ అను 
చోట షష్టి విహితమయ్యెను కాన వది ద్విజపదముతో సమసించదు. (వా) పతి 
sale విధింపబిడు షష్ట నము సవసించదు. శేషపదసంబంధముగల 

ష్టిని విడీచి మిగిలినసూ | కమలే (జ్జోఒవిదర్ధస్య ") (615) సూశ్రముమొదలు 

విస్టా (825) సూ (తమువరిక నుండు ట్రై వగు షష్టి 

యంతయు 'పతిపదవీధా న. సర్చిషోజ్జానమ్‌, ఇచట షషి “జో: ఒవిదర్ధస్య 
కరణే” సూూతముచే విహితము. 


విన . పురుషో క్రమః. (పురుషాణాము త్రమః) ఇచట “న ననిర్ధారణే” 
అనునిషేధము [పవ ర్రించును గాననీరూపమెట్లు సాధువగుననిన స ప త్పురు 
షముజే (పురుసే ఎమూ తమః అనువ్మ్షిగహమున * “నంజ్రాయామ్‌” 75 సూ సూ, చే) సొధు 
వగునని (గహించునడి, 


709. పూరణ గుణసుహీ తార్గ సదవ్యయత వక సమానా దికరబేసన, 
2.2.11. (న, షష్టీ) 


పూకతార్యం: స్పదాదీభిశ్స షష్టీ స సమస్యశే। పూరబే। 


a 
ణ్‌ 


సతాం షష్షః। జే కాకస్య కార్య ల॥ డ్రొహ్మణస్య శుగ్గాః। 
యడా (పకరణాదినా డన్హా ఇతి విశేష్యర జ్ఞాతం తదేద 
ముదాహరణ౦1' అనిత్యోఒయం గుణేన విషేధః। తద 
శిష్యం సంజ్ఞాపమాణత్వాదిత్యాదినిప గేశాత్‌ | తేన అర్హగౌరవం 
బుద్ధీ మాన్ట్య మితో్యది సీద్దమ్‌ 1 సుహితార్థా ఫు వ్వ్యర్థాః। ఫలా 
నార సుహొతః! తృతియాసమోస స్తు స్తు న్యోదేవ, స్వరే విశే 


ఇల్ల 


సూ, 19.3] తత్పుకుష(ప్రకరణ ము 181 


షః। సతి । ద్విజస్య కుష్వున్‌ కర ర్వాణో వా! కిజ్యార ఇత్వ 
a జవ ౨ఏమ్‌ | es స్య కృక్వా! పూర్వో త్ర తరసొహ 
హతే! తేన తమపరీత్యాది 


చ రాత్యా ఎవ్యయ మేవ గ 
సిద్దమితి. రక్షితః! తవ్యః! (బాహ్మణస్య కర్తవ్య మ్‌। రవ్యతా 
తు భవ త్యేవ। స్వక ర్రవ్యమ్‌! స్వరే భేదః। సమానాధికరణే। 
తక్షకస్య 'సర్పన్య | ల సస్య హొ బహుల(గహా 
కొన్న! గో స్టేనో రిత్యాదిము ఫోటాయువతి త్యాదీనాం విభ కక 
సరే చరికార్థానాం పరత్వాద్భాధకః షష్షీశ వ. ప్రాప్రః। 


క లన్యవేల వార్య తే॥ ల 


709. సూత్రమున అర్హళబ్రము పూరణగుణ సు హీతశబ్దము లతో సందిఎ 
వించును. ర. శతృ కా నచ పత్యయకు లను టోరించును. తద స్టే నిధిగల్లును 


న. 
ప 


తవ్య శబ్దము తవ్య్యపత్యయమునే గహిందును గానితప్యః _త్మయమును హిం 
పదు, పూంణార్థు సన వీధిపజతు ప్రత్యయము ల నృమంమగ లిళీల్లి' ము తోను 
గుణా రః ఎలతో ను సుహితాాకములతో ను (తృ పరక క్రవవలతి కో శత్సశో నర్‌ (సత్య 
యూ ప్రమిల తోను ఆం మముడో ను తప్య్టపత్య మౌ స్తమౌతో ను సవానాచికరణ 
షస్య్తి సయుతోను ష ష క స్టేము 3 తన సూ కారము, ఈసూ త్రము సంబం 
ధార్థకషష్ష్య స్త న. సమాసని "షేథకము. సతాం షష్షః। పూటా తరమా స 


ఆలీ! 


Ca 


ముగు షష్షః అనువానెతో సతొమ్‌ అనుష స సము సమసిఎచదు. గుతా రై శబ్దమి 
గుణో వసరన ద్రవ్యవాచకము వు, వోథక (పక్కతికభావ పక్కా. స్ట సమ్‌ 


a 


అ 


గూ చోధించును. కొంస్య కన్‌, కార్య ఇ మనునది కతన 


(కష్ట భావః) గువాప్రకయునన" న చారణ ; ఎబాహ్మణ.స్య 
. శుర్దశట్ద గుణోప 4 ఎ నృదవ్యవాచకయు. (బాహ్ముణునికి ధంతములతో 
నా గానశుర్ణ శబ్దముతో. న దుకు సమౌశ్యపస క్రియే 
లేము. (వాహ్మఐస్య = మే దనా స్తే శూ వాక) కొవువ ప రొడాదుంచే ద సము ౫ 
(దన్నాః) అనుఎశీష్వ ము ,దాశమగునపుడే యికి యీ షే శమునకుదా నారణమగు 
సని (గహించునది. సంజయా; పహంకశ్వమె అనుచోఎ (పచూఎక్వపనము. 
గసనివానక మగుబచే దీంతో. సుజావనదము 4౫ నారా అస క్త వను 
చున్నది. కాని “తవశిష్యం సుజౌ పమాంకత్వాశి' (14 5) అనునూ గతము. 
నందలి పాణిం విశే సమాజము లనీ సూతమునే విధింసదిను గుణవాచకముతో 
ని షేధమనిక్యమఎ చె చెప్పవలయు.ు. ఇట్లు చెప్పెసందున ఆ్యగౌరసము (అన్య 
గౌరవమ్‌) బుద్ధిమా; స్ట్‌ (బుద్దేహ్యా సమ్‌) ఇతా్యాదుల ఎదు గొరవమాస్హ్యాదీ గుణ 
బాచకములతో ey స్య పదములు సమాసము స్‌, సుహి కార్థము౨న త్స Er 
ర్ధకయి మి వ్‌ ఫఘలానుం సహితః తృ ప్య్యర్హరమునూ సుహకేేం 
ముతో ఫలానామ్‌ srr ననుసంచను, ఇచటి. కరణ మయి 
(ఫలము ఇ) శేషయుగ వివక్షీకమ/ఏఎచే షు వష్నెను ఫై నుసాశః 


[ల కోముదీశరేదోగమము [సూ 103, 


ఇచట ఫలములకు కరణత్వము వివక్షితమగునపుడుమా త్రము “క రృుకరడ కృతా” 
(98) సూ, చే సమాసమగును. షషీ సమా సమునకు ఫలసంబంధి తృప్తి పనకహైనన 
యర్థము, aes ఫలకిరణకృ ప్రి పిగలవాడని యర్థము. ఫలసుహిత 
శబ్బములకేదోరీశగ సమాసము సిద్దమగును గాసెషష్టీశమాసని షేధము వ్యర్థమని 
మాత్రము శంకింపవీలు లేదు, తృతీయాసమాసమున పూ పూర్వపద(ప్రకృతిస్వరమగు 
we షష్ట సమాసము సెందనోో దాత్తస్వరమగుఐ యు నీరీకిని స్వవరమగుబచే సమాస 
షీధము సార్ధకమగును. శత ృశౌనచ్‌ప్రత్యయా సి స్థెములతో షష స్తము సమసించ 
త --ద్విజస్య కుర్వన్‌. ద్విజ 5$ కంర్వాణః | (బ్యాహణునికి 
"సీవకుడని యర్థము, కారన్‌ అనువది శత్మప్రత్యయా సె సదు. కుర్వాణః అనునది 
శానచ్‌ _పత్యయా స సము. “ద్విజస్య ఘటం కుర్వన్‌” ద్విజస్య అనుచోట షష్టి 
ద్విజునికి ఘటమునెకుగల సందింధమును టోధింపదు. అట్లయిన ద్విజునికి కుర్వన్‌ 
శస్దాముతో సామర్థ్యములేనందున సమాన్నపొ పి పియేలేదు కావున కుర్వన్‌ శబ్దం 
నక పేనకుడ మనీ ఛెప్పిద్విజరింక వులచుగల సంబఎధమిను బోధించు షష్టి స్వీజ 
శబ్దమునకగుసని చెప్పవలెసు. ఈయర్హమును సూచించుట కే తిర్వని శబ: మనకు 
కంకర? అని యర్థము (వాయటడెను, అవ్య యయుతో సమా ననిషే 5: మనతువాహర 
ఇసు 2! బ్రాహ్మణస్య కిక్వా కృత్వా ws షష సము సమసించదు. 
సూ తముసనవ్యయపదమునకు _ పూర్వమ-దున్న సత్తనుకృ త్పత్యయనిరైె శము 
వలన, పరమఎదున్న తన్య అను కృత్పత్య యనిర్దేశమువలసను (సహచరితనరి 
భాషచే) వానిమధ్యను డు సప్యయ వదన సుచే కృదనావ్య యమే (గహింపబకును 
గానిత ఏతరమగున వ్యయము గహాంపబినదు, కాష్‌ త మతం౦ (త శ ఉపర్కి 
ఉహదురిందా ఉపరి మొదలగు కృష్ణిన్నావ నుములతో ష్య సై సెటబునరు సమా 
సము సిద్దమగునని రక్షీతుశను వై యాకంబుడు చెప్పెను. ఇట్లు చెన్సుటవోోసర్వ 
పళ్లాత్‌ * అను ధావ్యప్రయోగమి వపమాఆమని 'తెలియునది. తవ్య(పత్యయా సా సై 
ముతో సమాసనిషేధ మిసకుదాహరణము: ద్రాహ్మణ స్య క ర్హహ్యమ్‌, కర్తవ్యమను 
సది తవ్యపసక్యయాగ్టము. నూత్రముగ తవ్యఅని అనుబంధఎనిన్మ క్రయును 
(గహించువవలన ననుబఎధసహితమగు తవ సశ వత్య యా సయునరు (గ్రహణము 
కలుగదు. కొవస స్వక _ర్తవ్యమ్‌ (స్వ స్యక శ్రవ్య ౧సు. క త్రర్థకనస్ట్య స్తముతో సమౌ 
సము) ఇక్యాదుఐ దు తన్న శద స్తముంతో షష్ట్య స్థనాలకు సమాసము సిస్టమశను. 
“జాహ్మణస్య 5 . ర్రవ్యమ్‌" ఇత్యాదులందును శవ్యత్‌ ప్రక్యయా స్ప సమునే (గ్రహించ 
టచే సమాసముసంభవించును, గానసూతమున తప్వు న నావు 
వలనుపడదు. తవ్యత్‌ ప్రత ఎ్రయాస తనన త్వయా స్తము ౨కి స్వర భేదముుఎడుట 
యిందు గారణము. సనూనాధికరశనమునుదానితో షస్ష్య స్టే సము సమసించదనుటి 
నుదాహరణము : తక్షకస్య సర్నసృ, సమానాధిక వణమన (సమా so అది 
కరణం = చ్రద్య ౧6 యస: 5) ఏకార్తబోధకము. విశేషణము విశేష ముతో బహు 
అలముగ సమ సంచునమనర్టమగల “విశేషణం విశేష ష్యేజణ బిహు ఎమ్‌ వ (740) అను 
చెస్ఫటోవు విశేషణ సమా సఎధా యశసూశ్రమున “క్వచి తృన్నత్తిః క్వచిద పవృ తిః 


సూ 110,711] తత్పురుషషపకీరణము 126 


కిచి ద్విభాషా క్వచిదన్య దేవ” అనురీతిన నేక ములగునర్ధముఇటోధించు ' బిహు 
గహణముండుటచే ' తొత్సామరికముపలననావిశే కీషణ సమా సముగూడ' “త క్షకస్య 
సర్పస్య" ఇత్యాదులందు (పవర్తి రెంచదని (గహీంచునరది, సమానాధికరణముతో 
షష్ట్య స్తై సము సమసించదను ఏకు "మరియొక యుదాహరజము,._గోః ' దేనో41 
ఇచట “పోటాయువతి” (748) సూ, చే విధించు కర్మధారయసమాసము - విశేష 
విహితమసుటచే *షషీ" (706) స్యూతవిహితమగు సమాసమును వాధింపపలసి 
యున్నది. కొని “గా పదను" ఇత్యాద్మిపథమా విభ క్ష్య స్తములందు చరిశార్థమైన 
(సావకాశమైన) “సోటాయువతి" అనుసూ(త్రమును "గోల్రేనో ఇక్యాదులం 
దును సరమగు (రాజ్ఞః పురుషః. ఇత్యాదులందు సావకాశమేన) "షష్టీ * అను 
స్మూతముచే విహితమగు సమాసము బాధించి (పవ "రంపవకీసేయున్నడి “షష్టీ” 
అసుస్నూతముచే (ప్రా ప్రించునట్టిసమా సముగూడ డనీసూ(త్రముచే వారింపబడును. 
71%. కేన చ పూజాయామ్‌. 21212 కేన, చ, పూజా 
యామ్‌ (షష్టీ, న ఖ్‌ 
మతి బుర్ధీతి సూూతేణ విహితో యః ర్త తద న్హేన “షష్టీ 
ప న సమస్యే! రొట్టాం మత్తో బుద్ధః పూజితో ' చా! రోజు 
పూనిత ఇత్యాడా కు భూే కో నేన. సహా 'తృతియాస 
బూ సః॥ 


710. నూతమున పూజాయామ్‌ అనుప నము. 'దుకి బుద్ధిపూ జారైభ్యశ్ళ" 
(4-2-188) అనుసూత్రమునకుపలక్షు ము, 3 అనువాని? తవ స్పవిధినే లో క్రో నేన 
అని యర్హము. హాల బం అమెసూ తమువే, ' విధి ఎసబికు -క్రపక్య 
య! 'స్తముతో షష్ట్య స్తై సెము సమసీఎచదని యర్తము. ఇది శేషషష్ణ్య స్థ సమురకు కారక 

షష్ట్య_స్ట ఇ నము సకును' సమౌ సనిషేధమును విధించును. రాజ్ఞా ౨, మతః. మనధా తువుకం"టె 
మ౩బస్టీక్యాదిస్తూకమువే వ ర్తమానకాలమున క్రపేత్యయము . విధింపబడెను 
(మతః) * "కృస్య చ వ ర్రమానే” (626) నూ. చే రాజన్‌ శ్షబ్ణముకం"ె షష్టి 
వచ్చెను, రాజ్ఞాం బుద్ధః రాజ్ఞాం పూజికః ఇత్యాదులు ని'బ్లే. ఇచట మతః మొద 
లగు పదములకు ఇష్షపడుచున్న వాడనురీతిని వ ర్రమానకా అమర్హమును చెస్పవల 
యును, వ్యవహారముననగపడు రాజహూబితః" ఇత్యాదిసమాసముబు భూత కొ లమున 
ఏిధింపబడిన _కషప్రత్యయా స్టే సముతో రాజ్ఞా ఇత్యాదితృతీయా స్తములకు (“కర్త 
కరణే" సూ, శ్రే సమా సముచేసిన సిద్దములగును, స పూజింసబడి నవాడతి 
యర్రము. . 
711. అధికరణవాచినా చ. 12-18, అధికరణవాఎనా, చ 
(_కేన, షష్టీ, న 
కేన పప్పీ న సమస్యతే! ఇదమేషామాసితం గతం 
భు కం వౌ।* 
1171 “ 


1 కొముదీశరదాగమము (సూ. 712718. 


- 711. .అధికరణార్హమున విధింపబడు కృపత్యయా న్లముతో షష్ష్య సమా 
సమసించదు. (ఇదమ్‌) ఏషామ్‌ ఆసితమ్‌. (గతమ్‌ భు క్రమ. ఆసితమ్‌ మొద 
అగురూపములు “కోఒధికరణే" (8-4-76) అను సూ త్రముచేనధికర జా ర్థమున 
విధిరిషబిడు క్రప్రత్యయా స్ప సములు. తద్యోగమందు “ఆధికరణవాచిన శ్చ” (829) 
సూ. బే షష్టి వచ్చును, 

712. కర్మాణి చ. 2.2.14. కర్మణి చ, (షష్టీ న .) 

ఉభయ(ప్రాపొ కర్మణీతి యా షష్టీ సా న సమస్య తే 
ఆశ్చర్యో గవాం దోహో౬గో శే పీన॥ 


712, “ కేన చ పూజాయామ్‌” అను నిషేధము వ్యర్హమగును గాన నీ 
సూ(త్రముస Er అను పదమనువ ర్రించదు. సూత్రముస చ అనునిపాతము ఇతి 
శబ్రముయొక్సం యర్దమును బోధించును, కావున “కర్మణి” అను స ప్రమ్యేకపచ 
నా “ స్థముచ్చరింపవిదీ యేసూత్రముబే షషి విధింపపడునో అషష్ట్య స్త సము (ఉభయ 
ప్రాహ కర్మణి అనుసూత్రవిహితష ష్య స్తు) సమర్హమగుదానితో సమసించదని 
సూత్రాధము, అంతియకొని కర్మార్థమున విధింపబిడు షష్య స్ట సమునమసించదని 
యర్ధమునుచెప్పరాదు. అర్హైస అకారక ఇత్యాదులందుసీసూ త్రముచేత నేని షే 
ధమ సిద్ధమగును గావున తదరమగు bs కరరి” అమా తు 
వ్యర్ధదుయ్యేడిని, ఆశ్చర్యోగవాం దోహో ౬గో సేన. గవామ్‌ అనుచోట “ఉభయ 
ప్రాహ” (627) సూ చే షషి షి వచ్చెను, కొస సమానని'షేధము (పవ ర్రించును. 


718. తృజకాభ్యాం సు చ lds తృజాకాభ్యామ్‌, కర్తరీ, 


(షష్ట, న్ర 
కర్ర త్త ర్థతృజకా భ్యాం షష్టా్య న స సమాసః। అపాం (నషా! 
వజ్రన్యో భర్తా! ఓదసస్య పాచకః। క్ర రరి రిమ్‌; ఇపూణాం 
భత్షణమిక్షుభక్షీకా। పత్యర్థభ ర్హృశదిస్య యాజకొదిత్వాత్స 
మాసః। భూభర్తా। కథం త ఎల్లి ఘటానాం నిర్మాతుస్త 
భుపవనవిధాతుశ్చ కలహః। ఇతి! శేష షషష్ట్యా సమాస ఇతి 
sa యటః1 


718. కర్తరి అనునది తృజకాభ్యామ్‌ అనుదానితోనన్వయించును. కర్త ర 
మున విహిఠములగు తృచ్‌ _ప్రత్యయాన్త నముతోను అక (ణ్వుల్స్‌ (పత్యయాన్ర నము 
తోను షష్ట్య శ్ర నమునకు సమాసము రాదు. ఆపాం (సషా. వ(జస్య భర్తా. శమ 
ముగ సృజ్‌ భృధా తువులకం"చె ద్ర ర రమందు తద్‌ ధ్రత్యయిముబే సీరూపములు 
నిద్ధములగును. తద్యోగమున ' న “ర్మృకర్మణోః కృతి” (626) సూ. చే షష్టి 
వచ్చును. ఓదనస్య పాదకః. షచధాతువుకంటె క ర్త ర్రమున ణ్వుల్‌ (పత్యయము, 
షీవకీ అక అనునడాదేశమగును. భక్షణమను ధాత్వర్లేమేను సీ'రేశించునపుడు భక్ష 


సూ 714115. తతృ్చుదస్యకరణము సీ! 


ధాతువుకంటె భావార్హమున ణ్యూల్‌ ప్రత్యయముచేసిన భక్షికా అని యగును, 
ఇకూణాం భక్షికౌ అను విగహమందు కర్మవా చకముకంట విహితీమగు షష్ష్య న 
మునకు సమాసము (ప్రవ ర్రించెను, నూత్రమున కర్తరి అనుపదము లేనిచో 
నిచటను నిషేధము (పస క్ర "కమగును. (పసిద్ధమగుటిచే పతిళద్దార్ధకమగు భర్తృ 
శబ్దమే యాజకాదిగణమున పరఠింపబడుటవలన నట్టిభ ర్భృశబ్దముక్రో షష్ట్యన్త నమునకు 
“యా జకాది భి శ్చ (707) సూ చే సమా సమగును. భూభరా. వ భర్తా 
భూపతియని యర్హము, “పహసుటానా౦... ....తిభువనవిధా తుళ్ళ... హః. అను 
శ్లోకమున (తిభువనేవిధాతుః అనుస్టలమున తృజన్స నమగు విధాతృశద్దముతో (తీభు 
వనస్య అనుషష్ట్య_న్ల నమునకు సమొసమగపగుచున్నది. ఆది యెట్లు” సొధువగునని 
కథంతర్పి ఆను శంకకొశయము. ఈ సూ తముచే విదింసబడు నిపేధము సొన్నిధ్య 
మే కొరకషష్ట్య స్ప నమునకేయగును. “షషీ “శేష (808) సూ. చే విదింపదితు 
షష్ట్య_స్థమునకు (ప్రవ ర్తింపదు. పై సలమున శేషషష్ట్య_న్థమనిన సమాసము సిద్ద 
దుగుననీ "జై కె యటుడు చెప్పెను. ఇదీ సమాధానాయాశేయము. 


714. కర్తరి చ. 2.2.16. కర్తరి చః (షష్టీ, అకేన, న 


క్ర ర్రరిషష్టా ఆ న నమాసః! భవతః ళాయికా! 
నేహ తృజనువ ర్త రతే। తద్యోగే కర్తుర థిహితత్వేన కర్తృ 
షష్ట్యా అభావాత్‌॥ 


714. కర్తరి అనునది షష్టీ అనుదానితోనన్వయించును, క ర్రర్థమున 
విదింపబడు షష్ట్య_న  నమునకు అకప్రత్యయా స్త నముకో సమాసము రాదు, తః 
శాయి 3, ఛాత్వర్థని స్టశమున శీజ్‌ (శయనే ధాతువుకంటె అక(గ్రత్యయమువలన 
శాయికా అని సిద్ధించును. భవతః అనునది కర ర్రర్థకషష్ష్య వ్ర నము, శృచోవ్రత్యయము 
కర్త రగ్ధమందే విధింపబడుటచే ధానిచే క ర్త యి హీ తుడగును గాననట్టిశద్దిములతో 
సంబంధమున్న పుడు త్ర త్త ర్హమందు షష్టికి పాపి పియే లేకపో వుటవలస్‌ పూర్వ 
సూూతమునుండి తృచ్‌ పదొమీనూత్రములోనికనున ర్రంచదు. తృజకాభ్యామ్‌. అమ 
చోట నేక దేశమందు స్వరితత్వమనుదోషము నంగీకరించుటినలన అకవదము 
మా(త్రమనువ ర్తించును. 

715. న్‌త్యం డ్రీడాజీవికయోః. 22.17, నిత్యమ్‌, (డీడాజీ 

వికయ్యో (షష్టీ, అకేన) 

ఏతయోరర్హయోర కేన షష్టీ నిత్యం సమస స్యతే। ఉద్దాలక 
పుష్పభంజికాొ। ల క్రీడావిశేషస్య సంజ్ఞా! సంజ్లొయామితి "భాపే 
ణ్వుల్‌। జీవికొాయాం! ద స్పలేఖకఃగ్‌ త(శకీడాయాం నీకల్పే 
జీవికొయాం తృజకాభ్యాంక ర్త రరీతి నిషేధే పా ప్రేవచనమ్‌ 


716. కీఏఎడార్హమందు జీవికా (వృత్తి) ర్థమందును విహీతమగు అక్యత్య 
'యమన్హ న్తమందుగలదానీతో షష్ట్య నము నిత్యముగ సనుసింఛును. ' ఉద్దాలకపుస్స 


101 కొముదీశరద్రాగమమీ (సూ, 118. 


భల్లీకా, (ఉద్దాలకపుష్పాణీ భజ్య నే యస్యాం) భజ్షుధాతువుకం'కె “సంజాయామ్‌” 


(09 సూ, చే కావార్రమన ణ్వుల్‌ పత్యయవ గును, దీనికి అకారెశము, 
ఇందొకఫిధవగు భేలనముబీకు సంశేతము. సమాసమువలననే యట్టి క్రీడారూప 
మగునర్గమవగతమగును. జీవికార్లమందుదాహరణము:-దస్తలేఖకః ద స్పలేఖనముచే 
'జీవించీవాడని యము. లిఖధారీవుకం'టె క ర్త రమందు ణ్వుల్‌ (వత్యయము,అకొ 
జేళము,' విశిషమప్‌లన జీవిక గమ్యమానమగునే. ఉద్దాలకపుప్పభజ్జికా అనుస్థల 
మున జ్వూల్‌(పీత్యయము కర్ర రమందు విహితమగునదీకాదు గావున తృజకాభ్యాం 
క్ర ర్రరిిఅనుసూత్రముచే నిషేధము _సవర్తింపకున్నను" షష్టీ" (704సూ.చే వికల్ప 
సమౌవము ప్రా పించుచుండ ద స్తలేఖకః అనుచోట జ్వుల్‌పత్యయము కర్హర్ణ 


మున విహితమగుటవే “కృజకాభారం” సూ, చే నిషేధను ప్రా ప్రించుచుండ 
సీరెండుస్గలములందును నిత్యసమాసము కొజకీ సూత్రమారంథింపబిడియెను. 


CA 
(718. పూర్వాపరాధరో త్రరమేకడేశినై కాధికరణే, 2-2-1. 
= పూర్వాపరాధరో త్తమమ్‌, ఏక దేశినా, ఏకాధికర ణే! 


అవయవినా సహ కూర్వాదయః సమస్య నే ఏకత్వ 
సం ఖ్యావిశిష్టశ్చేదవయ వీ! షస్టీసమాసొ ఒపవాద!ః। పూర్వం 
కాయస్య పూర్వకాయః। అపరకాణః।! ఏకదేశినా కమ్‌! 
పూర్వం నాఖేః కాయస్య। ఏక ధికరణే కీమ్‌।పూర్వళ్ళా(తా 
ణాం। సర్వోఒప్యేక డేశో ఒహ్నా సమస్యతశే।; సంఖ్యావిసా 
య్‌తి జొపకాత్‌ । మధ్నాహ్నుఃసాయాహ షః 1 కేచి త్తుసర్య్వోఒ 
స్యికడేశః కాలేన సమస్యశే! నత్వహ్వైవ! క్ఞాపకన్య సా 
మౌన్యా'పేక్షత్వాత్‌ ! తేన మధ్యరా_ఈః “ఉపారతాః పశ్సిమ 
ర్యాతగోచరాః” ఇత్యాది సిద్ధమిత్యాహుః॥ 


718. పికదేశళబమవయవవాచకము. ఏనాదేశినా  అనుశబమువలన 
అదయనినా అనునరమ లభించును. ఏకాధికరణే =అధికరణమన (ద్రవ్యము, 
ఏకత్వ సం భా్యాసహితమీగు |ద్రవ్యమందని యర్థము. పూర్వపరాధరో త్రరహ్‌ అను 
నది సమాహార ద్వన్ద పము, (పూర్వం చ అపరం చ అధరం చ ఉత్తరం చ ఏషాం 
సమాహారః)' ఫఏకత్వసంఖ్యాసహితమగు (ద్రవ్యమునుటోధించు అపయవివాచకముతో 
పూర్వాదిశబ్దిములు సమసించును. పూర్వకాయః. (పూర్వం కొయస్య) కాయసబ్లమే 
కత్వసంకావిశి ప్టమగు (ద్రవ్యమును వోధించుయవయవివా చకమగుటచే నద్దానితో 
పూర్వశద్దిము సమసించెను. సూతమున పూర్వాదులు _వథమానిర్దిషములగుటచే 
వానికి పూర్వనిపాళమగును, పూర్వశ్చాసౌ కౌయశ్ళ్చ అని కర్మధార యసమా సమును 
చేసినను పూర్వకాయః మొదలగు రూపములు సిద్ధించును గాని కహూర్వంకాయస్య" 
జనురీతిని విగ్రహమును చెన్ఫునపుడు “షష్టీ” (704) సూ.చే సమాసము (ప్రస క్త 
శ్రుగులవరరనాన్నూత్రమన. .షష్ట్యన్షము (వథమావిర్గిష్టమగులివలనసు కాొయాదిళబ్ది 


సూ. 718.7 కత్పరుషస,పకరణము 188 


ములకు పూర్వనిపాతము (పస కృమమయ్యెడిని, విగహములందును పూర్వొది 
శబ్రముల శే పూర్వని పాశముకొల కీ సూూతముష షి సమా సమునకపవాదముగ రచింస 
బడేనది. అపరకాయః (౦ కాయస్య అధరకాయః మొదలగురూ పసములనిశ్తే 
యూహించునది. సూూతమున “ఏకదేశినా” అనుపదము లేనిచో ఏకత్వ సంక్యూ 
విశిప్ట్రదవ్య వున సమాసమగుననునర్ధము సంభవించును గాన ."హ్తూర్వం 
నాభేః కాయస్య” అనుచోట న భిశబ్దముతో గూడ సమాసము (పస క్షమగును. 
శరీరమునకవయోవభూతవగు న భికి పూర్వభాగమని ఆవాక్యమునకర్ణము. ని భిశద్ది 
మేకదవ్యవాచకమై ననవయ వివా చకము గాదు, కాననచట పూరర్చనా భికబము లకు 
సమాసమును వారింపనేక గే శినా ఆఅనుపదమావళ్యకము. పూర్వః ఛాశాణామ్‌ అను 
చోట ఛా్యతళ్వుము సముదారో వాచకము. సముదాయ ముననుండునవయవ భేదము వివ 
క్షింపబడుటవలన బహువచనము (పవ ర్హించను. న సూర్యభాగ 
మని యర్థము. ఛాతశబ్దమి చట సమూహ బోధకము ' గాననేకడే డేశియైనది. కాని 
యవయవ భేదదును రా గానసమాసము 
రాదు. స్ఫూూత్రమున నేకా ధికరణజ పదమ లేకున్న నీస్థలమందును సమాసము మ పస రక్త క్ర 
నుయ్యెడిని, 


“సంభథ్యావిసాయ పూర్వస్య” (£89) సూ. జే సాయపూర్వకమగు అహ్నశబ్ది 
మునకు జి[పత్యయముపరదుగున ష్టం వికల్పముగ వ ధింపబడెను. 
రా) సాయాహ్నా శబ్దము సిద్దమయిన పిదప వరక (లాలా 
సూత్రము (పవర రింపవలయును గదా! అహ్నః సాయః అను విగహమున షష్టీ 
ాయాసము (పేద రి  రించినచో అహ స్నా శబ్రమునకు పూర్వనిపాతమగును, సాయాహ్న 
శబ్దము సిర్దింపకహో వును. సాయాహ్నశబముల శేకడేశిసమాసమును చేయుదమనిన 
సొయళబ్ద మేక డే? సమా సవిదా యకళాస్రమున లేకుండుటచేనది సంభవింపదు. కాస 
సాం హార్వకవ గు అహ్మృ శబ్దము నాయహ న్నా దేశవిధానము 
వ్యర్తమై “సర్వోజ.పే స్యీకడేళో౬ హా సమస్య తే" ( ఏక డేశవాచకములన్నియు 
నహాన్‌ శర్దముతో సమసించును) అని త. ఇట్లు సాయాహ్న 
శబ్దము లభించుటపలననహన్నా డేశవిధానము సఫలమగును. ఇట్లు జ్ఞాసనముచేయుట 
వలన మధ్యాహ్నః (అహో్నోమథ్యమ్‌్‌ ఇత్యా దులం దేక చేశ సమాసము సిద్ధిం 
చును. సౌయాహ్నః మధ్యాహ్నాః ఇర్యాదులండేః కదేశిసమాసము (వవర్తి రించిన 

పిదవ “రాజాహనృిభ్యష్టద్‌ * (78 సూ, చే సమాసొస్తమగు టచ్‌ (ప్రత్యయము 
“అహో్నో ఒహ్న ఏ తేభ్యః ” (794) సూ, చే అహ్నా దేశమునగునని యెరుగ 
వలయును. 

సంఖా్యనిసాయ సూ తముచే “సరోక=. ప్యేకదేశః వ సమస్యే” అను 
రీతిని విశేషాపేక్షమగు జ్ఞానమును చేయక సామాన్యముగ “సర్వ ఏకదేశః 
కాలేన (కాలవాచకశళబ్దేన) సమస్యే, నత్వ' హావ” అని జాపనముచేయనలయును. 
అనగా కాలవిశేషవాచకమగు అహన్‌ శబ్దముతో నే యనిగాక కాల సామాన్యనానక్రన్మ 


184 కొముదీశరోదాగమము [సూ 714. 


లతో నేకదేశము సమసించునని చెప్పవలయుసని యాళశయము. కనుక మర్యరాత్రః 
(ర్మాతేర్మధ్యమ్‌్‌ “ఉపార తాః పశ్చిమర్శాతగో చరాః” ఇళ్యాదిస్టలములం దేక దేశి సమా 
నము సిద్ధించును. ఇట్లు చెప్పకున్న పై స్థలములందహశబ్దిము బేదుగావున నేక దే? 
నమాసము రాకుండుటచే సీపయోగములు సిద్ధిం పకుండునని కొందు వైయా 
కరణులు చెప్పిరి, 


117. అర్హం నపుంసకమ్‌. 2.2.2. అర్థమ్‌, నపుంసకమ్‌। 
సమాంశవాచ్యర్తశబ్లో నిత్యం క్రీచే స (ప్రాగ్వత్‌ (వా) 
ఏకవిభ కావషష్య సవచనమ్‌। ఏక దేశిసమాసవిషగలంకోఒయ 
అణాల © | 
ముప సర్హనసంజ్ఞానిషే.ధః। తేన పంచఖట్వికాాది సిధ్యతిః 
అర్ధం పిప్పల్యా అర్హపిప్పలీ! కబే క్రైమ్‌! ామౌర్దః। ద 
వై ్యక్యఏవ। అర్దం పిష్పలీనామ్‌॥ 


717. స్ఫూత్రమున అర్హమనునపుం సకలింగని ర్లేశము లన నే అర్ధశబ్దము 
నకు నపుంనకలింగము సిద్దమగు చుండ మరలనపుంసకపద([గహణము నిత్యముగ 
నపుంసకలిజ్లముగల దనునర్హమును బోధించును. ఖ౨4 సామాస్యవాచకముగుసర్ర ర్రశబ్రము 
పున పుంసకలింగములందుండ వచ్చును. సమాంళవాచిలు గునర్ధశచ్దిమ మా! క్రీము 
నిత్యసపుంసకమగును, నిత్యనపుంసలింగమగునర్హ శబ్దము అవయవివాచః ముతో 
సమసించునని సూశ్రార్థము. ఈసూ[తమునక :దాహరణభూత మైన అర్థిపిప్పలీయను 
స్థలమున అర్థం పిప్పల్యాః అర్దస్య పిస్పల్యాః ఇత్యాదివ్మిగహము లందు మ. 
ేబ్దము నియతవిభ క్రికమగుటచే “వకవభి కదా పూర్వనిపా తే” (659) అనుసూత 
మచే నద్దానికుప సరన సం జ్ఞియుండుటవలన “గో స్రియోరుప సర్జన స్య” (680) 
సూూతముచే పిస్పలీశబ్దమునక్‌ (హాస్వము (ప్రాప్రించుచుండ తన్నివారణమునతై 
ఉపసర్హనసంజ్లాని శే క ధకేముగు (వా) ఏకవిభ కావషష్ట్య స్ప సవచసమనువా _్థికమారబ్ది 
మాయెను. “పేకవిభ క్ర కిచ (659) అనుసూూతమునందు అషమష్ష స్త నమ్‌ "(విగ్రహా 
మున షష్ట్య న నము ని నుతముగనున్నను దానికుప పసర్జన సంజ యుండదు) అనీ చెప్ప 
వలయును. పె స్థలమున ష షష్ట్య న నమే నియతముగనుండుటవలన దానికుప సర్జన సంజ్ఞ 
లేశపోవుటచేఅర్టపిష్పలీ యనుస్టలమున నవీష్తమగు [(హస్వాభావము సిద్దమగును. 
పై వార్తికముబే “జేయబడిస నుప క సర్షన సంజ్లానిేే సేధమేక దేశిసమాస మునంటే హవ 
“రెంచును గానవం చఖిట్వీ ఇత్యాదిసేమా సమేలందు పంచానాం ఖట్యానాం సమా 
హోరః సమాహారేణ సమాహారాత్‌ అనురీతిగ విగహములను చెప్పినపుడు ఖట్వా 
నామ్‌ అనునది నియతముగ షష్టీవిభ క్తి క్రికమైనను ఏకదేశిసమాసము గానందుననువ 
సర్గన సం జ్ఞాని షేధము (ప్రవ ర్రించదు గాననిచట (హస్వాదులు (ప్రవ ర్తించును. 
పంచఖల్య అనియగును. పిదప జీబాదులచే వంచఖట్వీ అసియగును, షష్టీనమా 
సమునకీసూ_తమపవాదము. అర్హపిస్పలీ. (అర్తం పిష్పల్యాల) అవయవివా చకమగు 
ఫీవ్ఫలీశబ్హముతో నిత్యనపుంసకమగు అర్థశబ్దము సమస్‌ంచినది. (గ్రామార్థః (గ్రామ 


సూ. 718.] శత్సరుష(ప్రకరోణము 188 


సొ కరః) అనుచోటనర్దశబ్దము సమాంకవాచకముగానందున నది నిత్యనపుంసకము 
a సీసూ త్రముచే సమాసము (ప్రవ ర్రించదు. ఈసూత్రదు లోనికి గూడ 
ఏకాధికరణే యనునదనువ ర్రించునా, కాపుననే ఆ అర్థం పిప్పలినామ్‌ అనుస్టలమున 
[దవె వె రక్యము లేకపోవుటచే సమాసము రాదు. 


వివ : ఇచటినపుంసకగహణము సూత్రని ర్థశమందు లిజ్లవివక్ష లేదని 
జ్రాపకముకొ అకగును. “ఏచ ఇక్‌” (824) అను సూ(త్రమున “అర్హః ఏకారో ఒర్హ 
పీకారో వాస్తి” ఆని భాష్యకొరుడు సమౌంశవాచకా ర్హశబ్రమును పుంలిజ్లమునగూడ 
(పరయోగించుటవలన నీసూ | తములోని నపుుసకసద్మ్శిగహ ణము సమొంళవాచ్యర్త 
శబ్దమునకు వ వలనుపడదు. అవయవవాచకము 
మాత్రము పుంలిజ్ఞమే। (గ్రామార్దమ్‌ ఇత్యాదులు గూడ సమ్మ ప్రవిభాగమందే సొధువు 
అగునని కొందరియాశయము. 


718. ద్వితియతృతీయచ తుగ్ధి తుర్యా ణ్యస్యుతర స్యాబు. 
2.28, ద్వితీయతృతీయచ కుర తుర్యా ణి, అన్యతర స్యామ్‌। 
ఏతాన్యేకదేశినాసహ (ప్రాగ్వద్వా। ద్వితీయం భిజియాః 
దికతీయభి క్షా? ఏకదేశినో కిమ్‌! ద్వితీయం భిక్షాయా భిక్షు 
కస్య। అన్యతరస్యాంగ్రశాఆసామర్థ్యాక్‌ పూరణగుణేశి 
షేధం దాధిక్వా పక్షే షష్షీసమాసః। ిక్షాద్వితీయా॥ 

718. _ ఏఠదేశినాఅనుపదచునువ ర్రించును, ద్వి తీయ తృతీ మ చతుర్ధ కుర్యా 
శబ్దములు అవయవివా చకమగుపదముతో. వక ల్పఘుగ సమసించును. ద్వి తీయభి క్షా 
(చ్వితీయం భిక్షాయాః) అపయనివాచకమగు భిక్షు కాక ద్వి నతి యళబ్దము సమ 
సించినది. ద్వితీయొడిశబ్దములు (ప్రథమానిర్తిష్టయులగుటచే వానికే పూర్యని పాతము, 
భిక్షయొక్క- రెండవభాగముని యర్థము, షప్టే తృతీ నుభి క్ల ఇత్యాదుల నెరుగనల 
యును, “ద్వి తియం ఫిన్లాయా భికుక స్య” అనుచోట ఖికాయా ద్వితీయం (భాగం) 
భిత్తుకస్య (జ్రేయం) (భిక్తయొక్యం రెండవభాగము భిఖ్లళునివ్సి అనురీకిగ ద్వితీయ 
సదము ధిక సదముతోనన్వయించుచున్నది. కాని ద్వి తీయవడాప్రము భిక్ష పదార్థము 
యొక్క యవయవమగుటచే భిక్షావదమే యవివాచకము కాని భిక్షుకసదము 
కాదుగావున ద్వితీ మధి క్రకపదములకు సమాసము వారితమగును. ఏకదేశినా అను 
సదమనువ ర్రింపరపోయినచో పై సలమున సమాసము_పవ ర్తించెడిని, మహావిభాషాధి 
కారమువలననే యీసూకముజేపీధింపదిడు సమాసమునక 'వై కల్పికత్వము సిద్ధమగు 
చుండమరలస్మూతముననన్యతర స్యామ్‌ అనుపదముయొక్క గహ ణరూసమగుసామ 
రకమువలన షష్టీసమాసాపవాదమగు నీసూూత్రముచే సమాసమురానిపక్షమందు ద్వితీ 
యం భిక్షాయా?ః ఇత్యాదులందు (ఫా ప్తమగు “పూరణగుణ సహితార్ధ” (70%) అను 

స్యూత్రవిహితమగు నీషేధమును బాధించి “షష” ష్‌” (70) అను సూత్రముచే విహిథ 


156 కొముదీశరదాగముము [సూ 719,720. 


మగు షష్టీ సమాసము వచ్చునని తెలియదగును. షష్ట్య వ్రమునకు పూర్వనిపాతము 
వచ్చును. కక ఇత్యా దిరూవము.గును. 
(ఏకదేశి సమాసము సమౌప్తము) 
719, _ప్రాపావన్నే చ ద్వితీయయా. 2-24. (ప్రాపాపన్నే, చ 
ద్వితీయయా (అన్యతర స్యామ్స్‌. 
పక్షే ద్వితీయ్యాశి తేర్యాదినాసమాసః।! (ప్రాప్తో జీవికొం 
పా ప్రజీవిరః। జీవిక్శాపా పః। ఆసన్నజీవికః । జీ ఏకావన్నః। 
ఇహస్తూూతే ద్వితీయయా, అ, ఇతి చ్చిక్వా అకారోఒపి 
సివీమిలే। లేన జీవికాం పాపా ప్రా వ్రజీవికొ। ఆసన్న 
బీఏక"॥ 

7118. ' ద్వితీియయా ఆను వానికి pegs ాలణపరిభాషచే తద ప్తవిధ 
సలన వ. నేన అనునరము లభించును. (ప్రాప్త ఆపన్న ఈరెండు EE ములు 
ద్వితీయావిభ క్ర కస్త సమురో వికి కల్చయుగ సమసించును సక్షమందు ద్వితీయా శై తా తత 
(481) స్త్ర 'ఏఎహూతమగు ద్వితీయాతక్పురుష సమాసము (పప ర్రించును. 
ఈశఈసూ(త్రముస _ప్రాహావన్న శబ్దములు ప్రథమా స్ట సములిగని రేశింసబిడుటచే వానికే 
పూర్వనిపాతము వచ్చును. ప్రాప్త పజీఏకః (పాపో జీవికొమ్‌) అపన్నజీఏ5ః 
(ఆవన్న్నో జీఎకాం) జీఏకామ్‌ అనుద్వి రీమా "ముతో ప్రాప్తానన్న శద్ది ములు సమ 
సించిసవి. జీ వికాశబ్దయునకు * 'గో ప్రీయోరుప సరన న్య” (600) అమేసూః 'తముచే 
(హాస్వమగును. ద్వితీయాత త్చురుషసబ వచ్చునపుడు ద్వితీయా సము (పథమానిర్షిష్ట 

మగుటచే ద్వితీయా స్త సమునకు బూర్వని పాతమగును. జీవిక ప్రొ ప్ర పః! జీవికా కాపన్నః, 
శసూక్రముందు ద్వితియయా అనుచోట కృత సంధిని కేశమనుకొని ద్వితీయయా + 
అ= అనీ ఇ చ్చేదమునుబే చేసి (సాపాపన్నెశద్దిములు ద్వితీయా స నముతో సమసించును 
ఆశద్దిములక స్హాదేతముగవకారము గూడ వేచ్చునని యర మును చెప్పవలయును. 
ఇట్లు చెప్పుటెచే బీకాం (పాపా (త్రీ) అను విగ్రహమున వాపాఅను టాబ: స్త 
ముతో సమా సమును చేయునపుడు (పాప్తావన్నాళద్దములకు అ సాదేశముగనకారమ 
(వర్తి రించుటచే (పొప్త పజీఏకా అపన్నజేవికా అనురూపములగును. 


విప ;...- స్తూతములోని విధే ముసముచ్చయార్థకచకార ము సూతమందకార 
(వశ్తేషమున మాననగును. (ప్రాప్తానన్నశబ్రములకు సమాసము వానిక న్లాదేశముగ 
నకొారముయి'రెండును సూ త్రవిధేయములనిబోధించును. (ప్రాప్తావన్న శణ్లిములు 
టాబి స్తములయినను పూర్వా స్తవద్భావముచే సమాసము గలదగునని తెలియ 
నగును, 


{7 
720 కొలొః సరిమోణీనా. 2.2.5. కోలో సరిమోణీనా। 


సూ, 220.7 తిత్ప్చుకుష [ప్రకరణము 1 


పరిచ్చేద్యవాచినా సుబ న్లేననహ కాలాః సమస్యంతే। 
మాసోజాతస్య యస్య స మాసజాతః। ద్వ్యహణాతః। . 
ద్వయోరహో్నస్పమాహారో ద్వ్యహః। ద్వ్యహో జాతస్య 

య'స్యేతి విగ్రహః! (వా) ఉత్తరపదేన పరిమాణినా ద్విగో' 
స్పిద్ధయే బహూనాం తత్చురుషస్యోవ సంఖ్యానమ్‌। ద్వేలహ నీ 
జాతస్య యస్యసః ద్వ్యహ్నజాతః। అహ్మో్టోఒహ్నజఇతి - - 
పష హాజ్‌ ఓవ నక! es స . 
హారేఇతి. నిషేధః॥ జ 


720. పరిమీమయతే యేన అనువ్వ్యుత్స త్రి తిచే వరిమా ఎకబ్ణమ సప కొలద 
నడిఅని మర ము, పరిమాణముకలడి (పరిమాణం అస్యా స్త) పరిమాణి యనబడును, 
అనగా కోలవదిదుచున్నది. పరిచ్చేద్యమని యర్థము. "పరిచ్చేద్య వొాచకమగు 
సుది స్‌ముతో కాలవిశేషవాదరముళు సమసిచుని నూ (కార్టము. మొసజొతః, 
ఇచట మాసో జాత న్య యస్య అనునది తౌకికవిగ్రహ మి, పీరిచ్చేద్యవా చకనుగు 
శాతశబ్ద ముతో కాలఏ'శే షవాదకమగు మానశబ్దము సమ సించినది. షష్టీ సమానము 
(పాపి పంచుచుండ దానినిబాధించి కాలవాచకీములప పూర్వని పొకనముగకే యీ 
సూ త్రమారంభింపణకియె. మాసజాకుడన పుట్టినతవవాత నె9రోజాలుగడ చిపేణాలు 
డనీ యర్థము. కావున జాకునకు మాసము పరిచే దక మెనది, సమాసమునగూశ 
జాకునకే పాధాన్యమని “యస్యసః” అనుదానివలన తెలియును, అలౌోకికవిగ్రహ 
'వొక్యమ ౨దుమ్మా. తము. యస్యసః' అనుదానికి (బి 'వేశము చేదు. ద్వ్యహణొలకలు 
ద్వ్యహో జాతస్య 'యస్యసః అనునది లౌకికవిగ్రహము. కొలవిశేష నాచక మైన 
ద్వ్యహశబ్దయు జాకశబ్దముకో సమసించినది, ద్వయోకహో్నస్పమొవా ర? అను 
విగహమున “తద్దితార్రోత్తర పద సమాహా రేచ” అనువ క్ష్యమాజస్తూ. తముచే సమా 
హారమునందు ద్వీగుసమా సము, టచ్‌ పత్యయానులవలన ద్వ్యహఃఅనుకూవ 
భుగునాక ' 


వో త్తరపదమన సమా సముయొక్క+ తుదియన యవము. ఉ త్రరసదమగు 
వరిచ్చేద్యవాచకముతో ద్విగుసమాసము సిద్ధించుట క్రై దిహంపదము లకు తత్పురుష 
సమాసము చెస్పవలయునని వౌ ర్తికార్హము. ఉదొ:_ ద్వ్య హ్న జాతః ద్వే 
అహనసీ జాతస్య యస్యసః అనునది లౌకికవ్యిగ్రహ వాక్యము. ఇచట పైవా.ర్రిక 
ముచే. మూడుపదములకు తత్పురుషము సిద్ధించును. సుబ్దుగనంతరమున ద్వ్యహన్‌ 
జాతఅనురూపమగును, ఇపుడిచట జాతశద్దిము పరిచ్చేద్యవాచకమగును త్ర త్తరసదమై 
సందున “తద్దితా'ే శ్యాదినక్య మాణసూ త్రవీహితమగు ద్విగుసమా సము ద్వ్యహల్‌ 
శబ్దములకు “సిద్ధించును, తరువాత సమాసొ న్ల నమగు టచ్‌ (ప్రత్యయము (702) 
అహో హ్న వ్‌ తేభ్యః (74 అనుసూ[క్రముజే అవను దశమ (పప్ప రించున్ను 


[18] 


సి 


tig కము ద్రీకరదాగమము [సూ 120,721,722, 728. 


ద్వ్యహ్నజాతః అనియగును. పై వార్థికము లేనపుడు తద్దితా ర్రత్యాదిస్నూవ్రముచే 
నుత్తరపదము పరషగుసపుడు దిక్సం ఖ్యావావకిములకు సుబ సముతో సమాసము 
విధించినందున, డ్వే అహనీ జాతస్య ఇత్యాది విగహములందు, సుప్పుపాఅను 
చోట నేకవచనసామర్హ్యముచేతను, కి౮ాః సరిమూణినాఇత్వాదిసూత్రములచే బిహు 
పదములకు తక్పురుషము రాకపోవుట చేతను, (పదశిశా తమగు ద్వ్యహ్న జాతః 
అనునది సిద్దింపకపోయెడిని, “న సంఖ్యా దేస్పమాహా రే” (717) అనువత్ష్యమౌణ 
సూతముచే సమాహరమందుండు ఆహాన్‌ శబ్దమునకు అహా దేశనిషేధయు విదింప 
బడినందున ద్వ్యహ జాతః అనుచోట అహో 2 చేళము రాదని తెలియుసది. 


(ఇది షత త్పురుషను 


21. సవపరు * కొద. 2100, స పటు శెబెః। 
Cee pan 
స బమ్య గం శౌగారిలిః పాగ్గణ్వా 
గ ou § ya ళ్చ ఇచా BENE | గరి న్‌. ను చ్చే Ss 
దీ కతల శ గ క మ అ] 
అక్షిశాణః! అభధిశ దె త మఠ? CE అయ eg am 
యలు (శు ( ళు en) 


ఈక్వరాధీనః॥ 
721. సప్తమ్య స్పము, శౌడ్డాదిగణపఠితము సుబ గ్రములతో వికల్చ 
గ సదసించును, అక్షశౌణః. (అక్ష షుళ మ. డన కుకలుడనియర్ధము, 
రా దిగణమున అధిశబ్దము సఠించబిడినది, న ప్రమ్యంతము అధి శబ్దముతో గూడ 
నుసించును . ఈశ్వరారీనః। (ఈశ్వ రే అధి) సమాసము అధిశద్దిము _తరపగమండు 
గలదగుటచే “అషడక్ష” (! =) త ఖపత్య యము పచ్చును, 
వానికి "ఆయ'నేయీనీ” (478) నూ త్రముచే ఈనాడే మగును, 


క్ట మ 


ల్‌ త్మ 


122. వర్ధపస్కంక్వబసైక్స, 21.41, సద్దిసషాన కలి వై 
చు (సప పమ్ఫ్రీ, 
ఏతై సృ ప్రమ్య న్తం పొగ్వరత్‌ | మ. ఆతప 
శుష్క! స్థాలీపక్వః। చ్యకదిస్థః॥ 


722. స ప్తమ్యన్ల నము, సిద్ద కుక పక్వ దిస్తె యీశబ్దములతో సమపిం 
చును, యభథా[క్రమముగమేదాహంణ ములు. సొంకోశ్య సిద్దః " (సాంకాశ్యేవిద్ధల 
సాంకోశకనగరమందు పుట్టినవాడనియర్థము. అతపశుష్కః, (ఆత పేశుష్యూల) 
స్థాలీపర్వః (స్టాల్యాంపక్వ్భ) చ క్రదిస్థః (చ శేణిస్టణ). 


728. ధ్యాంక్షేణ కేసే, 21-42. ధ్వాంక్షేణ, క్షేపే, (సప్తమీ) 


శ * శౌజ్ల ధూర్త కీతవ వ్యాడ ప్రవీణ సంపీత అస్సర అధి వటు సణ్జిత 
కుశల చపల నిపుణ  ఇతిశౌట్డాదిః. 


నూ. 18124753 తత్చురుషప్రకర ణము 188 


ధ్వాంక్షనాచినానహ సప్తమ్య స్తం సమస్యతే నిందా 
యామ్‌ । తీ ధ్వాంక్షజన తీర్గధ్వాంక్షః। తీర్రకాకఇత్యర్థః ॥ 


28. స్నూతములోని ధ్వాంక్షశబ్దమువలన శళదర్థమును (గహింపవలయున్కు 
ధ్వాంక్ష సర్యాయములకు (గ్రహణము సిద్ధమగును. క్షేపమన నిందయనియర్హ ము, 
స్పమ్య న్త్వము ధ్వాంక్షవాచియగు శబ్దముతో నిందగమ్యమాన వగునపుడు సమసిం 
చును, తీర్గధ్వాంక్ష। (తేరే ధ్వాంక్షఇవ) ధ్యాంక్షమన కౌకము, తీర్థమందుకాకినలె 
గురుకులముందు చిరకొలమెవడుండడో వాడుతీర్రధ్వాం క్షుడని వ్యవ హరింపబడును, 
ఈరీత్రినిచట. నింద (పతీయమానమగునా, ధ్వాంక్షశబ్పముచే ధ్వాంక్షస ర్యాయము 
లకు (గహణమనుటవలన తీర్హకొకః ఇత్యాదులు గూడ సొధువలగును. 


124. కృతై ్యర్భృణే, 2-1-18. కృతై గః, బుణే, (సప్తమీ) 


స ప్ప్తమ్యక స నం కృత్య(పత్యయా నె నెస్సహ  (_పొగ్వదాన 
శ్యశే; వ మాపేజడేయం బుజమ్‌। పూర్వా శ హేగేయం సాొమ॥ 


724, (పక్యయ్మ గహణపరిభాషచే | కృత [8 అనుపదము కృత్య_పత్యయా 
స్రములకు (గాహకమగును. బుణపదము అవళ్యకమనునర్హ మునకుపలక్షణము, 
ee నము కృత్య(ప్రత్యయా స్తములతో ఆవశ్యకార్థమందు సమసించును, 
సీదేయమ్‌ (బుణమ్‌) దేయమనునది కృత్య సంజ్జకమగు రుం కతా నము, 
ie కృతిబహు లమ” (877) అనువక్షకమోణసూ(త్రముచే స ప్తమీవిభ క్తి కికి 
లుగభాపము. మాసములోపున నవశ్యముగ సీయవల సీన బుణమనియర్హము, 
పూర్వా హైగేయం (సామ) గేయవనునది య త్రత్యయా న్ల్గము, పూర్వాహ్హమంద 
మగ గానముచే మవలసిన సొమమని, యర్థము. ఇచటగూడ (పదర్శికస్యూత 
ముచే సప్తమికి లుగభాదము, బుణ గహణమావళ్యకో పలక్షణముగనుకనే యిచట 
సమాసము సిద్దించినది. 


725. సంజ్హాయామ్‌. 2-1-44. (నుపా, స ప్పమ్య స్లమ్‌) 


స స్తమ్య స్త నం సుపా (పాగ్వత్సంజ్ఞాయామ్‌। వొ కేన 
సంజ్ఞా నవగమాన్నిత్య సదూ సోమ్‌ |" అర ణ్యేతిలకాః। 
ననేకఫేరుకాః। హలదనా న్లాత్స ప్రమ్యాఇత్యలుక్‌ ॥ 


725. సంజ్ఞయందు స స్రమ్యంతము సుబ 7 స్పృముతో సమసించును. అరణ్యే 
తిలకొః। ననేకసేరుకాః। ఈ రెండును సంజ్ఞాశబ్రములు, వోక్యమువలన' మల 
ల౦దు సంజ్ఞ పతీ యమానముకాదుగాన సీ; సూత్రము విభాషాధికారమున తరింప 
బిడినదైన సీసూతవిహితమగు సమాసము వన్‌ యెమగవళయును,. సమా 
సమున- “హలదనాత్స్‌ పమ నంకాయా (8) అనుసూ(తముచ్చే సవమికి 
లబుగభాననుు, 


140 కొముదిశరదాగమనము (నూ. 720,721,728. 


726. _కేనాహోరాశ్రావయవాః. 21-46. కేన, అహోర్మాశా 
వథువాః (సప్తమీ) . 


అహో రా శేశ్చావయ వాస్స ప్తమ్యనాః కా నేనసహ 
(హపాగ్యక్‌ । పూర్వాష్టాకృతమ్‌। అపరర్యాతకృతమ్‌। అన 
యప్యగ్రహణంకిమ్‌। 'అహ్నిదృషమ్‌॥ 


uh క్రేనలసుపదము క ప్రత్యయా గ్రమునకు బోధకము, అహోరాత్ర 
een ౬హోరా[ఇవట్‌ వాః। స్పమ్య ముళగు ఆఅహస్సు (పగలు) 
కంతయు ఠత్మాతియొక్కయు అవయ నవాచకళబ్రములు కృ[పత్యయా [ముతో 
సమసించ ను, పూర్వాహ్హకృ౭ి మ్‌। (పూర్వా హేకృతమ్‌ ఇది అహస్సుయొక్క, అవ 
యవమునకుదాహరజ ము. పూర్వాహ్హాశబ్దము (సగటియందు పూర్వభాగము) 
అహస్సుయొక్క అవయవమును బోధించును. కృతమనునది క్యపత్యయాస్త సము, 
అపరర్మాతకృతమ్‌. రా్యతియొక్క అవయవనునకుదాహరణము. అపరరాత 
శబ్దము (రాత్రియొక్కఅపర భాగము) రాకత్రియొక్క అవయవమును బోధించును. 
సూ(త్రమున నవయవ(గహ ణముళేకున్న అహిిదృష్టమ్‌ అనుచోట పగటినంశయు 
బోధించెడి అహ్ని అనుసప్పమ్య సము దృష్టమను _క్రప్రత్యయా నముతో సమసిం 
చెడని, 


727 త్య, 21-46. (ప్రమీ, కేన) 


తటే త్యేతత్స ప్రమ్యస్తంకా కా నేనసహ పాగ్వర్‌! తత 
భుక్తమ్‌। 


727, త(తఅనుస _ప్పమ్య న్ల నము _క్షప్రత్యయా న్ల నముతో సమసించును. తత్ర 
భు క్త మ్‌, భుక్రమనునది క్యపత్యయా గ్ల గను. త్యతభుక్త కంమొదలగునవి తత్పురుష 
సమాస సములనుటవలన పూర్వపద పకృతి స్వరము సిద్ధమగును. అవ్యయే నజ కుని 
పాతానామనిసరిగణనమ చేయుటచే నవ్యయమగుటవలస నిచటనిష్టస్వర సిద్దికాకుం 
డునని కెలియునది, 


728. క్షేపే. 2-1-47. (సప్తమీ, శ్రేన 


స సప్పమ్య న్ల నం కా నేన (ప్రాగ్వవ్నిందాయామ్‌! అవత'ప్రై 
నకులిస్థితం కేపతక్‌॥ eg 


128. కేపషమన నింద. నీిందయందు స ప్పమ్య స్ప నము క్రవశ్యయా స్ట సముతో 
సమసించును. అవతప్పే నరులస్టితమ్‌। (తఏతక్‌ ) నకులేన స్థితం, నకులిస్టితమ్‌। 
ఇచట క ర్హృకరణే (802) అనుస్తూతముచే సమాసము  నకులస్టితమనునది కారక 
పూర్వకనుగావున కృద్‌గ్రహణపరిభాషణే క్ష ప్రత్యయా స్త నమగును. ఇట్టిపదముతో 
అవత "పేఅనుస _ప్పమ్య స్ప సము సదుసించినది, శత్నురు“ కృతి (877). “అనుసూశ్ల 


సూ. 128,729,780. ] తత్పురుష 1సకరణము 141 


ముచే స ప్తమికి లుగధావము. అవత ప్యప దేశమందు 'నకులములస్థితియెట్లు చంచ 
లమో 'యప్టేకార్యములను ప్రారంభించి సంపూర్తి రినిచేయక నిటునటుతిరుగుట 
యని యొకానొకయవ్యవస్టితచి త్తని గూర్చిన నింద ఈవాక్యము లన (పతీయమాన 
నగుగును, 


749. * పా_తేసమిశాదయళ్ళ. 2-119. ప్యాతీసమిఠా 
 దయః, చ। 


ఏతే నిపాత్స ౦తేశ్షే పే పీ। పా తేసమితాః। భో జనసమయ ఏవ 
సంగతా నతుకార్వే। గేశే కీశూరః। గే శే హీనర్షీ। ఆకృతిగణో ఒ 
యమ్‌! చకారో2.వధారణార్థః। తేనె షాం సమాసాంతరే 
ఘటకతయా (ప వేళో సః పర మౌ 8 'న్నాతేసమికాః॥ 


729. పా తే సమితాదిగణప కితములగు శబ్లములు సమా సౌది కార్య 
హితములుగ నిపతింపబిడినవి. పాశేసమితాః। “నిపాతనమువలననే సప్తమికి 
seen సిద్ధించును. భోజనపా(త్రము సిద్దము గ చేయదిడిన దగుచుండన చట 
సన్నిహితులగువాలేగాని కార్య సమయమున సన్నిహితులు కారనునింద (ప్రతీయ 
చూనమగుచుగ్నది. ఇస్తే గహేళూరః ఇత్యాదులందు, గృహములందే (ప్రగల్భ 
ములుపలు కువారుకాని 'యుద్ధాదులం దట్టివారుకారను రీతి గ నిందనూహించ వలయును, 
గేహేనర్దీ! పాాతేస మితాదిగణమాకృతి గణము. సూత్రముననుండు చకొరము 
నిశ్చయార్థకము. కావున నాయా శబ్దములు గణముననెట్లు సఠింపబడినవో యస్తే 
యుండునుగాని యితర సమాస “ములందు (పవేశమును “ఫొందవనునర్దము లభిం 
చును. అందుచే పరమాః పా తేసమిళాః అనుచోట కర్మధారయసమాసము 
నినృ త్తమగును. 


130. పూర్వకా మెక సర్వజర త్ప్చురాణనవకేవలా స్పమానాధి 
కరణీన. 21-18. పూర్వకారై క పహ కేవలాక, సమా 
నాధికరణేన। 


విశేషణం విశేషే ్ష్యదేతిపడ పూర్వని పాతనియమార్దం 
సూ(త్రమ్‌। ఏకశబ్దస్య దిక్సంభ్యే సంజ్ఞాయామితి నియమ 


* పా తేసమితాః పా(తేబహుళా 8 ఉదుమృ్బరకృమిః కూపకచ్చపః అవట 
కచ్చపః ఉదుమ్చరమశకః భూపమణ్డూకః కుమృమణ్లూకః ఉదపానమణూకః నగర 
కాకః నగరవాయసః మాతరిపురషః పిణ్జీకూర కృితరికూరః. ణే హీకూరః 
గ్గే హీనర్తీ గేహే విజితీ గేహేవ్యాడః గేహేమేహీ గేహేదాహీ గేహే హీదృ్భ ప్ప 8 
గేహే హీధ్భష్షః గర్భేతృ పః అఆఖనికఐకః గోషేహరః గోసపేవిజితీ గోపే షేశ్వేడీ 
గీ సీపటుః గో-షేవజ్డితేః గోషే ష(పగల్భః కర్దేటిరిటిరా కి సేచురుచురా ఇత్‌ప్మాశే 
స్టమిహడిరాకృతి గణ: 


142 కోమునీశరజాగవమము [నూ, (80,781. 


కం! పూర్వంస్నాతః పళ్చాదనులి ప సఃజఆస్త్నొతాను 
లిప్తఃః ఏకనాధః। సర్వయాజ్జీకాః। జరనై ఎ యాయికాః। 
పురాణమీమాంసకాః। నవపాఠకొః। శేవలవై యాకర ణాః॥ 


780. పూర్వకాలళబ్దముపూర్వకాలికమగున రృమునుటోధించుశబ్బమునుటో ధించును, 
ఏక సర్వ జరత్‌ పురాణ నవ కేవల ఈ యారుశబ్ద గులు త త్రత్స్వరూపపరములు, 
సమానం (ఒకటిమెన) అదికరణమ్‌ (అర్హము) యస్య సః అనువిగ హముచే 
సమానాదికరణపదమునకు ఏకార్త బోధకమని యరము. పూర్వకాలా డిసుణ సములు 
సమానాధికిరణనుగు సుబ న్తమకో సమసించుననిసూ త్రార్థ ము ఫరించును, యథా 
(కమముగనుదా: __స్నాలానులి ప్త పః (పూర్వంస్నాతః పశ్వాదగులి ED (మొదట 
స్వ్నానముచేసినవాడు మరల మెపూతగలవాడునగుమనుజుడు) పార్వకాలవృ త్తి తియగు 
స్వ్నాతశబ్రము ఏకార్హబోధకమెగుఅనులి _ప్పశబ్దముతో సమసించినది, ఏగాధః 
(ఏకళ్ళా హేసాధశ.. టి షచట సంఖ్యావాచకమగు నేకిశబ్లమునే గహించుసది, సర్వ 
యాజ్లికాః। (నక యా కాక) యాజైికులన యజ మును దెలిసినవారు) జరనై 
యాముకాః। (జర సశ వై యాయికాః) పృరాణదుమాంసకొ8। నవ పాఠకాః। 
పురాణశర్ద్షిసాహ చర్యమువ వలన నూ తనార్ధకనవ శబ్దమునకశే గహ ణముగాని సంఖ్యా 
పాచకముసకుగహణములేదు. కేవలకై యాకర5 ణాః। పై ఉదాహరణములందు 

“విశేషణంవిఢశేషే ష్యణ బిహులమ్‌" (740) అనుసూ[శళముచే సమాసము సిద్దమగు 
చున్నది. అయినను పై స్థలములందు విశేషణవి శేష్యభావమని యతమగుటచేనాసూ 
(తముచే సమాసము ద్రవ రించిన సూర్వని పాతమాయాశబ్దములకు ని ముతముగ 
సంభవింపదుగాన నాయాళబ్దములకు న. యీాసూత్రమారం 
భింపబడెను, మజియునేకళబ్దమునకు దిక్సంఖ్చే సంజ్ఞాయామ్‌” అనుఅన _న్తర 
సూతముచే విధింపబడునియమమునుగాధించుటకై గూడ “సూ(త్రారంభమని యెరుగ 
వలయును, 


181. దిక్సంఖ్యే సంజాయమ్‌, ల_1.540. దిక్సం ఫ్యే, సంజా 
ళో మా 
యామ్‌॥ 


సమానాధికరణే నేత్యాపాదపరిసమాప్తేరధికారః। సంజ్ఞా 
యామే వేతి నియమార్థంస్తూతమ్‌ పూర్వేషుకామశమీ। 
స _ప్తర్షయః। నేహ! ఉ _త్తరావృళ్షాః। పంచ్యబాహ్మ ణా: ॥ 


701. పూర్వకాలం కసూ(తదుందలి సమానాధికర ణనఅనునది పాదసమా ప్రి 
పర్యంతము నువ ర్రించును. దిగ్వాచక సంఖ్యా వా చకకబ్దమిలు సంబ్ఞయందు ససానాధి 
కరణమగునుబి సముతో నదమసించునని స్యూతార్జము. “విశీషణం విశే ష్యణ" 
(740) అనుస్తూతముచేతనే యీనూ(త్రో దాహారణములందు సమా సముపిద్దించు 
చుండ సీసూ[ త్రము దిక్సంఖ్యా బా చకముభు సంజ్ఞయం'దే నన సించుననునియనూర్థ 


స, 12] తత్బదష్యప్రకరజిము [4 


మగును. పూర్వేషకామళమీ। దిగ్వాచకిళద్దిము (పూర్వ ఇషుకామశమీ శబ్దము కో 
సమసించినది. ఇదియొక దేశమునకు సంజ. సంథ్యావాచకనున కుదా హరణము; Pe 
ప _ప్పర్తయః। అ(తాగనిస ప్ర పరులకిది సంజ. & ర్రతా సు ఇదిసంజ్లకా నందునను త్తి త 
శబ్దము వృక్షశబ్దముతో సమసించుటలేదు, పంచ బ్రాహ్మణాః! ఇదికూడ సంజ్ఞకౌక్‌ 
పోవుటచే సంఖాా వాచకము ద్రాహ్మణశబ్దము తో సమసించ లేదు. 


732. తద్ధికార్జోక్తర పదసమాహారే చ. 2.151. తద్ధితారో ,... 
.సమాహారే, చ Ce) 


తద్దితా స విషయే. ఉ త్రోరవదెచ పరతః, సమాహారేచ 
వాచేక, దిక్చీంఖే్య నారు థభవ+ 
పొర్య్వశాలః । సమా సేకృతే దికక్చార్య ప దాద సంజ్ఞా యాంజః 
ఇత్‌ ఇం (వా) న పుంవద్భావః। 
ఆసరళాల? | పూర్వాశాలా (పిచూయిస్యేతి, తిపదే బహు 

(వీహొక్పతే సి యాళచేఉ త్తరపదే పూర్వ యో స్తక్పురుషః। 
సే శాలాకసఆకార 'ఉదాత్తః। పూర్వ కాలా పియః। దిక్షు 
సమాపిరో సా స్యనధిధానాతే। సంఖ్యాయా స్త స్పద్దితా స్ట; షజ్ఞాం 
మత్తూణానుపత్యం సషాజ్మాకురః। పక్బగావో ధనం 
యస్యేతతిపదేదిహు,_వీహొ అవా స్తరతత్పురుషస్య వికల్చే , 
పాపే, ద్వస్ట్వ్రతచ్చురుషయోరు త్తరస దేనిత్యసమాసవచ 
నమ్‌॥ 


732. సూత్రముస తద్ధితార్థ్ణము ఉత్తరపదము సమాహారము వీనికి 
ద్వస్థ కము. ఇచట సప్త స్తమివై షయికాధారజోధికము. విషయత్వమ నేకవిధము, 
తద్దిత ప్రత్యయార్థము విషయమగునపుడు (అనగాతద్ధిత ప్రత్యయము వివక్షితమగు 
నపుడు) ఉతరపదము సరముగనున్నపుడు, సమాహారము (సమూహమువాచ్య 
మగునపుడును, దిగ్వాచకసంఖ్యావాచకములు సమానాధికరణమగుసుజ స్తముతో 
సమసించును. దిగ్వాచకశబ్రమునకు తద్ధితార్థదుందుడాహరణము. పొర్వశాల్మ। 
(పూర్వస్యాంశా లాయాంభవః ) సమాసాన స సరము “దెక్సా గ్వపదాదసంజ్రాయాంజః' వ 
(4-2-107) అనుసూత్రముచే ఇ పత్యయిము (తర్గిత) (పవ ర్తి రించును. ఆరివ పృద్ది 
మొదలగు తద్దిత పత్యయనిమి త్రకకార్యములు (పప ర్తి రించును, (వా కృత్త త్తద్దిత 
సనూసె త్ర శేషసనాద్య న నధాతురూసములయిదును, వృక్తులనిముండు చెస్ప 
బడును: అట్టి వృత్తుల లోనుండు 'సర్వనామశబ్దమునకు పుంవద్భావమగుసుం 
_వకృతముస సమాసవృ త్తియందున్న పూర్వొశబ్దమునకు పుంవద్భావము, 
ఇస్తే అసరళాలః। (అపర స్యాంశాలా యాంభవేః ) పుంవద్భానమిచ బగూడ 
(దవ రీ రించును. ఉ త్రరవదముపరమగునపుడు దిక్ళబ్దము సమానాధికరణ 
ముతో సమసించుననులకుదాహ రణము, పూర్వశాలా పియః[ఇచటి పూర్వా 


il కోముదీశరదాగమము (సూ. 782,788. 


శాల్యాప్రియాయస్య సః అనువ్యిగహమున  (త్రిపవదబహ్యాపీహిచేసిన తరువాత 
సుబ్దుగాద్యన వరము ' (ప్రెయాశబ్దము త్త తరపదిమగుచుండ పూర్వాశబ్దశాలాశబహులకీ 
సూ(త్రముచే' " కత్పురుష సమాసము, ఇట్లవాంతర తత్పురుషముచే సనందునే సమౌ 
'సముయొక్క. అంతముదా త్రమగునుగాన శాలాశబ్రమందలి ఆకొరమునకుదా త్ర 
స్వరము సిద్ధమగును, బప వీహిసమా సముచేతీనే సిద్దించుచుండమరలదీనిచే 
నవాంతర తత్పురుష సమా సమునకిదియే (పయోజనము అనఖీధా సము (శష్ట్రపయో 
గములేకుండుట) పలన దిగ్వాచకములకు సమాహారమందు సమాసములేదని 
(గహించునది. సంథ్యావాచకమునకు తద్దితార్థమందుడాహర ణము: _-షాణక్క్మాతురః। 
CC కం) సమాసొన పరము “మాతురుత్సంఖ్యా సంభ(దపూర్వా 
" (41- 115) See pn తణాదులు. ఆదివృద్ది, సంఖ్యావాచకనుగు 
Sh తద్దితార్ధమందు సమౌనాధికరణమగు మాతృశ ఏయుతో సమసింబెను; 
ఉ త్రరసదముపర మీగునపుడు సంభాావాచకముసకుదాహి ర జము =, పంచగపధసః। 
ఇచట పజ్బుగావోధనంయస్య అనువ్నిగహ మందు సు 
ధనశేబ్దము త్త తరపదమగుచుండ పూర్వమందుందు పజ సొళబగో శబ్రయులరీసూ త్ర 
ముబే' 'విధంపబడు సమాసము మహావిభాషాధి కారవిపితమగుటేవలన ఏకల్పముగ 
పా ప్పించుచున్నది. అట్లయిన తత్పురుషములేనిపక్షమందు, విధింపబోపుట_చ్చత్య 
యము (పవర్తి రించదుగావ పజ్బగోధసః అనురూపముగూక కావల సివచ్చును. 
కావుననిచ్చోట సమాసనిత్యత్వమునకై వార్తికమును జూపుచున్నాడు. (వా) 
“ద్వస్ద వ్‌ వ వచనమ్‌” ఉ త్రరపదముప రమగునపుడు ద్వష్ట పత తు రుషసమాస 
ములు  విత్యములగునని చె వ్పవలయుననివా _ర్రీకార్ణము, 
783. డోరతదితలుకి, 5-1 82. గోః, అతదితలుర్స్‌ (తశ్చు 
దషస్య. టచ్‌.) 
గోఒనా తృత్చురుషాట్టట్‌ స్యాత్సమాసాంతో సతస్బతలుకి। 
పజఖ్బగనధనః। పంచానాంగవాంసమాహా ర$॥ 

788. తత్పురుషస్యఅనునది సంచమ్య ముగ విపరిణామమునొందును, 
గోః అనుదావికది విశేష్యము. తదస్తవిధి. గోశజ్దాస్త మగు తదపి ుకం పర 
ముగ సమాసొస్తమగు (సమ ాసానాః అని అధికారము) టచ్‌ _ప్రత్యయమగును, 
తద్ధిత లుక్కు-నకు ౫ విషయవగునపుడుమా త్రమది ప్రవ గ్రించదు, (వకృతమునో*పజ్ను 
గోధనః” అనుచోట గోశద్దముకంటె పరముగటచ ప్రత్యయము వచ్చును. అవా 
దేశము (ప్రవ ర్తించును. సంచగవధనః అనియగును, సమాహారమందు , సంఖ్యా 
"వాచకపూర్యపదసమాసముసన కుడాహరణము;..పల్బాగవమ్‌। (పద్యానాంగవాం 
సమాహారః) ఇచట సమాసమవచ్చినపిదన ఈనూత్రయుచే టచ్‌ (పత్యయము, 
'అవాదేశమ్యవ్రవ ర్తి రించిన పళ్చగవమనురూసము సిద్ధించును. 


సూ. 104, 700,736.] తత్పురుష ప్రకరణము 146 


104. సంఖ్యాపూర్వో ద్విగుః. 2-1-02. సంఖ్యాపూర్వః, 
ద్విగుః। 


తద్దిలా ర్రేత్య త్రో క స్పంఖ్యా పు ర్వోద్విగుస్సా్యాత్‌ ॥ 


784. తద్దితార్థోత్రరపదసమాహారే రేచ అసుసూతముచే తద్దితౌర్డి రము విషయ 
మగునపుడు ఉ త్రరపదము పరమగునపుడు సమాహాంము వాచ్యమగుసపుడును 
విధింపబడిన సంవ్యాపూర్వక సమాసము ద్విగుసంజ్ఞకమగును,. 


705. ద్విగురేకవచనమ్‌, 24.1. ద్విగ్యు, ఏకవచనమ్‌! 


ద్విగ్వర్దస్పమాహార ఏకవళ్స్యాత్‌ 1సనపుంసకమితి నపుంస 
కత్వమ్‌। పజ్వానాంగవాంసమాహారః పజ్బుగవమ్‌॥ 
705. ద్విగుసమా సమునకర్త మైన సమాహార మేకవద్భా సనునొందును,.సఘా 
హారద్విగునమా సమేకాళ్ళ పతి పాదకమగునని ఫలితమగును, అహూర్యముగ ద్విగు 
సమాససామాన్యయున కసూ త్ర'మేకవ ద్భావడును త సమాహార 
ముందుండుటయేకిత్యము ననువదించి సమాహారద్విగువు కే. -పీకవడా పం 
సనిన లాఘవము సంభవించును, ఇట్లుసిద్దమెనడే సతు “సమౌ వారో 
అనునదని (గహించునది. పజ్బగపఅనుదానిక్‌ పూర్వసూూత్రముడే ద్విగు స౦జ్తయు 
సీసూ(తముచే తదర్హామగు సమౌహారమున కేకవద్భావము ఏ సిద్ధింప “సనపుంసకం"” 
(825) అనుసూ తముచే నపుంసకలిజ్వమువచ్చును. పజ్బుగప పదే అనుకూను భలిక 
మగును, 


186. కుత్సితాని కత్సనై 8, 2.158. రుక్సితాని, రుత్సన్ర. st 


రుత్స్యామౌ నాని కుత్సనై స్సహ (పాగ్వత్‌ | వైయావరణ 
, ఖసూచి!। మీమాంసకదుర్తురూఢః॥ 


736. కుత్సయన నింద. కుత్స్యమానబోధకము9గు శబ్దము ఐ అ 
దిడువ్య పని ప్రతిపాదించుకబ్దము బు) సమానాధికరణయు ౨గు “కుతృనశేబ్దములతో 
(నిందా హే తక కబ్లములతో ) నమసించును, ఉదాః:వై యాకరణఖి సూచిః, (వై యొక 
రిణశ్చాపొఖసూచీశ్చ) నట క. క్రి వైర యారరణుడు త తో శ్రోతి పాదకము 
వె యాథ వరణశబ్దము. అదివిందా హే తుకమగు ఖసూచిశబ్దముతో సమసించినది.[వశ్నన 
పేగినవెంటనే సమాధానము తెలియక దానిని మరిపింపజేయుటకెనడాఠసమును 
జూచునో వాడు ఖసూచియనబడును, ఇట్టి ఖసూచనము నిందాకొరణము. మీమాంసక 
దుర్చురూఢః। దుర్చురూఢపదము దుష్టకర్మను చేయువాని యందు రూఢము. విశేష్యము 
నట్‌ పూర్వనిసాళము కొ అ కీనూ(త్రమారంభింపబిడెను. 


197. పాపాణకేకుత్సిశై $. 2-1-54. పాఫాఐన్కే కుత్పితై 2! 
(191 


146 కొముదీశరదాగమము (సూ. 781,788. 


పూర్వసూూత్రాపవాదః। వాపనాపితః। అణంకులాలః॥ 


787. పొపకశబ్దము అణకశద్రమును సెపొధికరజములగ్యుకత్తు పొ సశబ్దము 
లతో సమసించును, పూర్వసూ[శ్రమనకిదియప వాదము. ఫాప శబ్దము సాపమగల 
వానిని బోధించును, అణక శబ్దము కురూపిని బోధించును, కనుక సీ రెండుశద్రములు 
కుత్సనశబ్రములగుటచే పూర్వసూత్రముబే సమాసమువచ్చినచో వీనికి జరనిపాతము 
(ప్రాప్తించును. అందువలన పూర్వసూతమునుజాధించి యీశబ్రబులటు పూర్వనిపా 
తముకొరికై క యీసూ(త్రమార 'ంభిపబిడినదని భావము, ఉదా:...పాపనాపితః (పాప 

శ్చాసౌ న నొపీతశ్చ (పావముగలమంగలి) అణజకకులాలః (కురూపియైస కుమ్మర 


జూ 
728, ఉపమానాని సామాసంగచిచె 8. వఏల్‌-55. ఉపమానాని, 
ఆ మె 
సామానంవచస 8, 
హో ఇనా 
భునఇవళ్వామో భునళాగదః ఇహ సూర్యపగంతదో 
దృశే లొక్షణికయికిదోంతయితుం లౌకికవ్శిగ హన CLE 
(సయుజ్యతే। కరర! వతని యమారంస్నూూతమి॥ 


708. ఉఊవదూనమన hrs ఉపమీయతయేన ప స్వ సరం 
అనువ్యుతృత్తి త్రివలననుసమానశబ్లముగకు ఏదిస్వపృ త్తిధర్మముబే ముర 
వును పరిచ్చిన్న మగుసట్లు చేయునో అట్టిపరి రిచ్చేద! తమగు పస్తుపర్హమని 
“చస్ట్రఇవముఖం” అనుచోట చం; (దునిచే స్వవృ తి ధర్మము. (వర్త లత్వం పల? 
ముఖము సరిచ్చిన్న మగుచదుస్నదిగాన చందుడుపమానమగును. ఉపమాసయును 
బోధించు శబ్దముల నీసూ;। తములోని అపాన్‌ దముపలన (గహిం రన రకపు 
సారృశ్యపుచే పరిచేద్యమగుపస్తు వస్తువు ఉపమేయము. (సొదృ్భశ్యా(శ్రయ చంద్ర 
ఇవముఖమనుస్ట లమందు ముఖమువమేయమగును. ఉససాసమందుగుపమే లుకు 
నందునుండునట్టి స సమాసధర్మము సొమాన్యమనవడును, సొమాన్యమునసు పతిసా 
దించుశబ్దిములు. సాదూన్యవచనములు, ఉపసూన శద్రిములు (ఉపమా సత్వేన బోధ 
కాని) న్‌మానధర్మమును చెవ్పునట్టియు (వకృతమన నట్టిధర్మ సహితమగువ్య క్రీ కిని 
బోధించునట్టియునగు సమానాధికరణశబ్దము లతో సమసించునని సూ (త్రార్హముఫలిత 
miss ఉదా:ఘనశ్యామః। (ఘసఇవళ్యామ౭) పురుషుడు. ఇచట ఘ ఘసశబ్దము 
సమానవాచకము. ళశ్యామత్వము సామాన్యధర్యము, శ్యామశబ్దిము సామాన్య 
వరక కూడుకొన్నవ్య క్తిని బోధించుచున్నది. గాన నామోన్యవచనమైనది. 
లౌకికవి్శిగహమున ఇపశబ్దిము, పూర్వ పదము తత్సద్భ్బకశమందు లా క్ర న్లణ్‌చుని 
తెలుపుటక్కసయోగింపబడినది. కాన ఘనశద్దిము ఘనసదృశయినులక్షచే వోధిం 


చును. అందుచే ఘనళ్యామశబ్దములకు సాటూనాధికరణ్యము నిరా ఏధనుగును, 
sb ఇ ht od 
నిశేషణంవిశే ష్యేణదిహు లమ్‌ (tal) అను సూతదుచేతనే ఏతత్వూత్రోడాహొర 


ల్‌ 


అములందు సమానము సిద్దించుచుండ దుల అ సీసూతారంభము ఉపదూాసముగణ 
కారసీవాశారమగును. చేతన S$ 
ఎంసి అ a 


౮ 
వో 
౮ 
ల్‌ 
లో 


ఘసళ్యామః ఇత్యా దుఠలోనుపవమాన సామా గా సర 


నూ, 19, 740.] ళతృరుషప్రకరణము 147 


వాచకములు రెండును గుణవాచకములగుటచే విశేషణవిశేష్యభానమనియతమగును 
గాన ఉపమానముసశే సూర్వని పాతమనునియమమునకవకాళము లేకపో వును, 

78. ఉపమితం * వ్యాష్టాదిఖిః సామాన్య(ప్రయోగే. 

21-66. ఉపమితం, వ్యాఘాదిఖిః, సామాన్య(ప్రయోగే, 

ఉసమేయం వ్యా(ఘాదిభిస్సహ (పాగ్వత్సాధారణధర్మ 
స్యాఒ్యప్రయోగేసతి। విశేష్యస్య పూర్వవిపాళార్హం స్యూతం। 
పురుషవ్యాఘ్హః। నృసోమః। వ్యా(ాదిరాకృతిగణః। సొ 
మా న్యాఒ్నప యోగేకీమ్‌। వుర షోవ్యాస్టుఖవ హర ః। 

789. ఉపమితమననుపమేయము, ఉపమానముచే పరిచ్చేదకము. (సొదృ 
శ్యాశయము ఉపమేయవాచకము సమాన ధికరణమగు వ్యాఘ్రాదిగణప ఠితళబ్దము 
అతో నుషమానో పమేయసాధారణమగుధర్మమును బోధించుపదము (ప్రయోగింస 
బడనపుడు సమసించును. ఉషమేయమునకు నిత్యముగనుపమానాకాంక్షయుం 
డును గాన “వ్యాఘ్రాది భః" అను పదమువలన నుపమానభూతములగు వ్యాఘ్రాదు 
లతోననెడిమురము ఫలించును. ఉపమానో పమేయసమభివ్యాహారముననుపమానము 
విశేషణమగుసేను నియమము కలదు. దీనిచేనుపమేయము విశేష్యమగును గాన 
జల్చిశేషణం విశేషేణ బహులమ్‌” 740) సూ, చే సమాసము (పవ ర్తించిననుప 


సాబూన్యధర్మము (పయోగింసబడిన స్థలములందును సమాసము (పసక్త 
మయ్యెడీని, 
740. విశేషణం విశేషేణ బహులక్‌. 2-158. విశేష 
౦, విశేషేణ, బహులమ్‌। 
భేదకం సమానాధికరణేన ఛేద్యేన దిహులం (పాగ్యక్‌ ! 
సీలముత్పలం సీలోత్సలమ్‌। బహుంలగహణాత్య్వ్యాచినిష్నా 
త్యమ్‌! కృష్ణసర్పః। క్వచిన్న। రామో జామదగ్న్య: ॥ 
740. ఇతరవస్తువునుండి భేదింపజేయునది విశేషణము (విశ ష్య తేఒనేన) 
భేదింపదిడినది విశేష్యము. అందువలననే వ్యావ ర్తకం భేదకమ్‌ మొదలగు విశేషణ 


* వ్యాస్తు సింహ బుక్ష బుషభ చసన వృక వృష వరాహ హ స్పిన్‌ తరు 
సృషత్‌ పుణ్ణరీక సలాశ కితవ ఇతి వ్యాఘాదిరాకృతిగణః | శేన. ఘనశ్యానుః 
నృసోమః ముఖనద్య్మమ్‌ ముఖకనులమ్‌ కరికిసలయన్‌ పార్థిపచస్థ్ర ఇళ్యాది సిధ్ధమ్‌॥ 


148 కొమురి శరదాగనుము [సూ, 70,741. 


పర్యాయములును, వ్యావ ర్హ్యం భేద్యం మొదలగు విశేష్యపర్యాయములును 
రము చ్రీములగుచున్నవి, విశేషణము (వ్యావర్త రకవా చకము) సమానాధికరణమగు 
విశే ష్యముతో (వ్యావ ర్యవాళకముతో) బహులముగ సమచించునని సూ(త్రార్హము, 
ఉడా = సీలోత్సలమ్‌ (నీలం చ తదుత్పలం చ) అని విగహము, ఇచట “నీల 
పదము, ఉత్పలమును (కలవ) సీలభిన్నములగువానినుండి 'వేరుచేయుచున్నది 
గాన నదివిశేషణము. ఉత్పలము వేరుచేయబడునుగానతద్వాచకము విశేష్యము, 
రెండు పదములు నేకార్హవ గ్రత్తులగుటంజే సి సమానా ధికరణములగును. విశేషణము 
_పథమానిర్షిప్ప ఏవ గుటక దానిక పూర్వనిపాతము. వాగహణమువలన 'నేవికల్చ్బము సిద్ధిం 
చుచుండ డాసీని విడిచి బహూనర్గాన్‌లాతి (అనేకములగు నర్హములను గహించు 
ని) ఆఅనునర్హముగల బహుల|గహా ఐమువలన నీసమాస ము కోన్ని చోటు లందుని త్య 
ముగవచ్చుననీయు కొన్నిస్టలములందు రానేరాదనియు తెలియనగును. కృష్ణసర్పః 
కృష్ట స్టస్సరృః ==న ల్ల అని పాక ము) ఇచ్చోట సమాసము నిత్యము. రామో జాదుదగ్న్యః 
అనుచోట సమాసము ము (సస రి రింపదు, 


711, పూర్వాపర(పథమచరమజఘన్యస సమానమధ ధ్యమధ్య 
దువీరాశ్ళ. 2.1.68. పూర్వాపరో.... ... 4, పీరా చ 
(బహుళమ్‌ 

పూర్వనిపాతనియమార్హమిదమ్‌। పూర్వ వె వెయాకరణ ః। 
అపరాధ్యాపకః (వొొఅపరస్యాన్టే పశ్చభావోవ కృవ్యః।1అప 
రశ్చాసావర్ధశ్చ పళ్ళార్ధః। కథ మేకపీర ఇతి। పూర్వకాలై క 
ఇతి బాధిత్వా పరత్వాదనేన సమాసీ వీర రై కణతి హి హి స్యాక్ర్‌। 
బహుల(గహణాద్భవిష్యతి॥ 


(141, పూర్వ అపర (ప్రథమ చరమ జఘన్య సమాన మధ్య మధ్యమవీర 
యీశబ్దములు సమానాధికరణమగు సుబ క్టముతో దిహులముగ సమసించును, 
పూర్వనూ(త్రముచేతనేసమాసము  సిద్దించుచుండ నీసూత్రారంభము పూర్వాదులకు 
పూర్వనిపాతార్హము. ఉదా: _పూర్వవై యాకరణః।(పూర్వశ్చాసౌ వై యాకరణశ్చ) 
ఇస్తే అపరాధ్యోపఠః అనునది (వా) అపరశబ్దమునకర్ణ శబ్దము “పరమగునపుడు 
పశ్చాదేశమగును, పళ్చార్ధః (అపరళ్చాసావర్షీశ్చ) అవరీ శబ్ద మునకర్ణ శబ్దముతో 
సమాసము, అపరశద్దిమ నేకు సళ్ళాదేశము. (సథమనై యాయికేఃః మొదలగునుదా 
హరణముల నిస్తే “యూహింపవలయును. వీరశ్చాసాచేకళ్చ అనువి గహమున 
సీసూ(తముచే. పీరళబ్దమునకు సమౌనాధికరణమగు నేకశబ్రముతో సమాసమువచ్చిన 
వీర శబ్దమునకు పూర్వోనిపాతమువలన “పిర్ర కః” అనురూవము కావలయును. 
అంతియకాని ఏకవీరః యని సిద్ధింపదు. ఈసూ(త్రము పరమగుటజే పూర్వకాల 
'కేత్యాదిసూత్రమును బాధించును గానపూర్వకాలై కసర్వజర దిత్యాదిస్తూతముచే నేక 
శబ్దమునకు వీరశబ్దముతో సమాసముచేసిన పైరూవము సిద్ధించునని చెప్పుటికవ 
కోశములేదు, భావన ఏకవీరః అనురూపమెట్లు సాధువగునని శంక కల్లును, 


సూ, 1410] తత్పరుష(ప్రకరణము 149 


పైసూత్రమునుండి యనువృత్తమెన బహుల(గహణముచే కొన్నిస్టలములందీ 


సూత్రము (ప్రవర్తి గ్రింపదనునర్హమలభీంచును గాన పె పై సలమునందీసూ(తోమ (పవ 


రింసదు. అపుడు పూర్వకాలై శేత్యాదిసూ(తముచే స సమాసము చేసిననభీ ష్టరూపము 
సిదమగునని సమాధానాశయము. 


న 


'g 


వివ; ;--దిహుళగహ ణానువృ త్రి తీవలన పూర్వాదులకు aie 
పాచకాదులతో సమాసము రాదని సమర్హసూ (తభా ష్యమున చెప్పబడెను. అధ్యాపక 
శబ్దము (కీయానాచకమగుటచే నపరాధ్యాపఠః అను నుదాహరణముచికముగాదు. 
అపరమీమాంసకః అనునుదాహ రణముచి తమని (గహీంచునది. 


742. * (శేణ్యాదయః ** కృతాదిభిః. 21.50. శేజ్యాదయః, 
కృతాదిఖిః। 


(వా) (శేజ్యాదిషు చ్వ్యర్గవచనం క రన్యమ్‌। అ్యశ్రేణ 
యః (శేణయః కృతాః (శే ణీకృతాః॥ 


742, (శేణ్యాదిగణ ప రికములగు శబ్దములు సమానాధికరణములగు కృతాది 
గణపరితశబ్దములతో సమసించును. (వా) డ్వి్యపత్యయార్హమగు అభూతతద్భావము 
(పతీయ మానవగునపుడు (శేణ్యాదులకు సమాస మగునని చె ప్పవలయును. ఉదా:- 
Ms (అ్యశేణయః (శేజయః కృతాణ) (శేజణియన నొకశిల్పముచే జీవించు 

రిసంఘను, ఇదివరకు (శేణులుకౌనివారు (పస్తుతమట్టివారుగ జేయబడిరి అనెడి 
చి ప్రత్యయార్థము గమ్యమానమగుచున్నందున "సమానము (ప్రవ ర్తించినది. ఇళ్లు 
తర్గణప రితములై నవానికదాహరణ ములనూహింపవలయును. కృతాదిగణమాకృతి 
గణము, 


748. క్రేన నజ్వీశషేనాఒనణ్‌, 2.100. కేవ్క నజ్‌ విశ 
షేన, అనళ్ల్‌ | 


నజ్‌విశిషేన కా నేనాఒనజ్‌. కొన్టం సమస్యశే। 
కృతం చ తదకృతం చ కృతాకృతం। (వొ) #44 శాకపార్తి 


* (శేణీ ఏక పూగ ముకున్ల రాశి విషయ నిచయ నిధన పర ఇన 9 దేవ 
ముబ్గ భూత్మశవణ పదాన్య అధ్యాపక అభిరూపషక (బాహ్యైణ క్షతఆయ సటు 
సణ్జిత క కుశల చసల నిపుణ కృపణ ఇతి(కేణ్యాదయః॥ 

** కృత మిత భూత మత ఉక్త సమాజ్ఞాత సమామ్నాత సమాఖ్యాతసంభా 
విత అదధారిత నిరాకృత అవకల్పిత ఉపకృత ఉపాకృత। ఇతికృళాదిరొకృతి గణ॥॥ 
తేన దృష్టకలిత దళిత ఉదాహృత వి(కుత ఉదిత ఏతే జేయాః॥ 

*** శాకపార్థివ కుతపసౌ(క్రుత అజాతొల్వవి, 'ఆకృతిగణో ౬యమ్‌। తేన 
కృతొా౬ సకృత భుక్త కృవీభు క్ర క పీతవిపీత గత పత్యాగత యాశాను యాత (క్రయా(క్రయిక 
పృటాప్పట్‌కొ ఫలాజఫలికౌ మనో న్మానికా ఇత్యాదిద్దేయాః॥ 


160 కొమురీకరదాగమము (సూ. 140,444, 


దొదీనాం సిద్దయే డి త్తరపదలోపస్యోపసంఖ్యానమ్‌। శాక 
ప్రయ పార్దివః శాకపార్టివః। దేవబ్రాహ్మణః॥ 


718. నళవిశిషేన అనునది కేన అనుదానికి విశేషణము. విశిష్టశబ్లమధి 
కార్హకము. నజ్మ్మాతముచేనధికమగు క్షా నముతో నజ్రహితమగు "క్ర పత్యా 
యా గ్లము సమసించును. కృతాకృతమ్‌। (కృతం చ తద కృతం చ) పు పూర్వనిపాత 
నియమమునకీ సూ _తౌరి ంభము, (వా శాకపార్టివః దేవ_దాహ్మణః మొదలగురూప 
ముల సిద్ది'కై ఉ తరిపదలోపమును చెప్పవలయును, శాకపార్టివః (శాక్యపియళ్ళాసా 
పార్టివళ్ళ) ' “ఏశేషణం విశేష్యేజ” అనుసూ(తముచే సమాసము, కాక్రియః 
అనునది బహు(పీహీ హి సమొసము. పిదప దీనికి పార్టివశబ్దముతో తత్పురుషము. 
ఉత్తరపదమగు (పియశబ్దమునకు లోపము (పవ రించునని యెపగవలయును. 
ఇల్లే డేవపూజకో ద్రోహ్మణః చేప క్రాహ్మణః “మొదలగు. రూపములందును 
(ప్యకియ నెబుగునది, 


వివ :_ శ్లేన అనునది విభ క్లివిపరిణామముచే ఆన్‌ అనుదానితో గూడ 
నన్వయించును. కావుననీసమా సము పూర్వోత్త తరపదములేక (పకృృతిక కా గములలు 
నప్పుడే (ప్రవర్షించును. కృతాభు క్రమిత్యాదిన మాసము లసాధువులని యెరుగ 
వలయును. 


744. సన్మహత్పరమో త్రమోత్కషాః పూజ్యమానై 8. 2.161. 
సన్మహత్సరమో త్ర త్రమోత్కష్టాః, పూజ్యమానై 34 


సదె దె ద్యః। వ క్షకమాదేన దుహత ఆకారకః। మవ 
వై యాకేరణః। పూజ్యమాసై 8 గమ్‌; ఉత సో గః! 
సణ్కా- దుద్భృత ఇత్యర్థః॥ 


744. సత్‌ మహతీ పరమ ఉత్తమ ఉత్కృష్ట ఈశబ్రములు పూజ్యమాన 
బోధకళబ్రములతో సదుసించును. సదె చై క్వద్యః। (సంళ్యాపొ వై వె ద్యశ్ళ్చ మంచిపై దు 
డనగా కి త్సాజ్దానము బాగుగనున్న వాడని యర్థము. వై ద్యశబ్దము పూజ్థమాన 
వ్య కి కిబోధకము. మ హావై యాకరణః। (మహాంశ్ళాసౌ వై 3 వ్‌ యాకరీజశ్చ) సమాసా 
నంతరముమహచ్భద్దిమునకు “ఆన్మహతళ” (811) సూ. చే ఆకారను న్హాదేశ 
మగుమ. ఇళ్లే ఉత్కృష్షమీమాంసకః మొదలగు వానినూహింపవలయును. సూత్ర 
మున పూజ్యమానై. 1, అనునది లేనిచో ఉత్కషో గౌ౭అనుచోట నతిశయవాచిగాక 
షంకమునుండి పై ప కితీయబిడిన దను నర్ధమును బోధించునుత్కృష్షశబ్దిముసకు గో శబ్ది 
ముతో సమాసము, (పస క్రమయ్యెడీని, సదాదిశబ్దిములకు పౌర్వనిపాతమునక్షే 
యాసూూతారంభము. 


TE, చృిన్దార కనా.గకుజ్ఞర్రె 8 పూజ్యమానమ్‌. 2162. 
బృస్థార కనా గక జ్ఞర్తై 4, పూజ్యమాసమ్‌। 


సూ. 746,746,047]) తత్పరుకష్యవకరణ మి 181 


గో బృన్దారకః। వ్యా్యఘా దే రాకృతిగణత్వా దేవ సిద్దే సా 
మాన్య(పయోగార్థం వచనమ్‌॥ 


745. పూజ్యమానవ్య క్రి క్రిబో ధకమగుశబ్రను (పూజింపబడునట్టి వ్య కీని 
బోధించునది) సమానాదికరణములఐగు బృందారకనాగకుంజర శబ్బములతో సమవేం 
చును. గోబృందారకః। (గౌః బృందారక ఇవ) బృందార కశబ్దము డేవజొతి వాచకము. 
బృందారకశబ్రముచే గోవునణ త్రమత్వము గమ్య మానకముగుచు శ్నది. ఇపే గోనాగః 
పురుషకుంజరః। ఇత్యాదులనూహించవలయును, కుంజరాదిశబ్రములచే. FE శ్రి ష్యము 
(పతీయమానమగును గాన పురుషాదిశబ్రములు పూజ్య మాస బోధకములగును. 
వ్యా(భూడిగణమాకృతి గణము గావున “ఇప్‌మితం న్యోఘ్రాదిఖిః” (738) అను 
సూ(తముచేతనే పె చోటులందు సమాసము మరు ౦డనీన్మ్నూత్రారంభము 
సామా కరర వారన పసయోగమున్నను సమాస ససిద్దికొ అకని యుటు౦గు 
సెది, (గో కుంజర కి స్తూలః 3 


146. కతరకతమౌ జాతివగిపశ్నే. 2-19. కతరరతమా, 
జాతివరిప్రశ్న॥ 
కతరరతః। పితహకలాదః। గోతం ఓ రగడ స్సహ 
ss 
ఇతిజారిత్వమ్‌॥ 

748. శజాఠరిపర్మిపక్నయ గమ్యమాసమగుసపుకు కతరకతమశబ్రములు 
సమానొాధికరణమగు సుబ స్పముతో సమసించును. కతరకఠః। (కతరః కథః) కోట 
Wye రృమగుదానిసధ్యయన ముచే యువాడు కఠుడనబకును. కతమకలావః। (కతమః 
కలాపళ) కలాపి(ప్రో క్రమగుదానినధ్య యసము చేమువాడు కలాపుడు. ఇరుస్పరు 
లం కళ శాఖా ధ్యేతయెవడని ము దిహువ్య క్లులందు కలా పశాభాధ్యేత యవ 
డనీయి పె పై రెండుస్త $లములందు జాతి. పశ్నము గమ్యమాసమగుచుస్నది, గోతం 
చ చరజె థై సృహ అనుజాతి లక్షణముదే కఠకలాప? శాఖాధ్యతృత్వమునకు జొతిత్వము 
సిద్ధమగును, కతమోభవకాం పండిత; ఇత్యాదులందు సమాసమును వొరింపదడాతి 
చర్యిపశ్నే అనునడా వళ్యకమగుము. 


747. కిం కేసే, 2-1-04, కిమ్‌, క్షే పే! 
కుతితో రొజా కింరోడొ। యో స రక్షతి॥ 
747. నిందారకమగు కిమ్‌ అనునవ్యయము సనూనాధికరణమగు సుబి గ్ల 
అ ॥ 
ముతో సమసించును. కింరాజా! (కుత్నికో రాజా వాక్యమువలన నిందగమ్య 


మాసము కాదు గానపసీరితినస్వపదప్యగహమును. బప్పపలయును, . రక్షింపనట్టి 


mu 


పరము. కో రాడా పాటు ప్పుత (3 సే చసద్దము ప్రశ్నా నము) 


అ శాన్‌ అ ఆ ఆతు ౪ కక. నం ణే లీ శు, 


me 


కశ కేముదడీశరదోగన మము [సూ 718148, 00. 


148. పోటాయువతిసోకకతిపయగృష్టి ఫేనువళా వేహద్చష్కాయణీ 
(పవ క్‌ శో తియాధ్యావర ధూ రైర్హాతిః, 21.65. పోటా 
యువతి. .... ధ్యూర్తెః, జొతీః॥ 


148. జాతివొచకము, పోటా యువ తిస్లోక వతిపయ గృష్టై ధను వ 
వేహత్‌ బిషాయణీ (పవ కృ శోత్రియ అధ్యాపక ధూర్త ఈశబిములతో స 
సించునదియు తత్చుష సంజ్ఞకమగును. జాలివాచకమునకు పూర్షీనిపొతమునకె 
యీసూత్రము. 
7419. తత్పురుషస్సమానాధికరణః కర్మధారయః. 1-4-42. 
700, పుంవత్కర్మధారయజాతీయదే కీయేషు. 73.42. 
కర్మధారయే జాతీయదేశీయయోశళ్ళ పరతః భాషితప్పం 
స్కాత్చరడః? తు. సథాభూతం పూర్వం పుంపత। 
పూరణీ(ప్రియాదిస్వ(ప్రా ప పః పుంవద్భావో విధీయతే; మహా 
గభమీ। కృష్ణచ తుర్తకీ మహా(పియా! తథా కోపధాదేః 
(పతిషిద్ధః పుంవద్చావః కర్మధారయాదొౌ (పతి(పసూ యతే। 
పాచఠస్త్రీః ద_త్రభార్యా! (సౌఘ్నభార్యాః సుకేశభార్యా!। 
(బాహ్మణభార్యా! ఏవం పాచకడాతీయా, పాచఠదేశియా, 
ఇత్యాది! ఇభపోటా। పోటా స్త్రీపంసలక్షణా। ఇభయుపతిః। 
అగ్నిస్తోకః। ఉదశ్విత్యంతిపయమ్‌। గృష్టి స్సకృతసూతా। 
గోగృషిః। ఛెనుర్నువ్మపసూతికా। గోధేనుః। వశా వంధ్యా। 
గోపకాః వే వేహద్గర్భఘాతినీ। గో వేహత్‌ః బష sis a 
వళ్చా। గోబషసాయజబీ। కఠ(పన క్రొ రొ కథో (తియః। కా 
ధ్యాపకః। కఠధూ ర్హః॥ 


748, పోటాయువతీత్యాదినూత్రవిహితమగు సమాసమునందు కర్మధారయ 
కార్యమును విధింష nn నిర్వచింపుచున్నాడు. సమానాధికరణ: 
అనుసడి తత్పురుషః అనుడావికి విశేషణము. సమానాధికరణః అనువపదయునకు 
సమానేఒధికరణే (పదే) అస్మింస్తః అను వ్యుత్చ త్తివలన సమానాధికరణములగు 
(ఏకారబోధకములు) సదములుగలచి యనునరము లభించును. గమానాధికరోణము 
లగు సపదములనయవములుగగల తక్పురుషసు కర్మ్కధార': ఈసండ్జకమగునని 
స్ఫూతార్థము. 

750. “స్రియాః పుంవద్భాషితనుంస్క్మాదనూజ్‌ సమానాధికరడే మ్రియా 
చుపూరజీ(పియాదిషు” (885) అను వక్ష్యమాణసూతమునుండి. స్త్రీయాఃభాషిత 
పుంప్కా-దనూజ్‌ అనుపదములనువ ర్థించును, ధాషితపుంస్కాదనూజ్‌ అనునది 
సమృస్తపదము, స్తియాఃఅనుడానికి విశేషణము, భాషితపుంస్కశద్దము బిసీ హి 


$ 


హూ 150.) తత్పరుషపకరణము 158 


(భాషితః పృమానొ యేనశబే బన) అనూజనునది తత్పురుషము. Cr) ఊజ్‌ 
అనునది స్త్రీ (వత్యయము. భాషితపుంస్కా-దనూజనునది బహుపీపొ (భాషిత 
పుంస్కాదనూజ్‌ యస్యాః ఈన్తూత్రముస నిర్రేశమువలసనే పుం స్కశబ్దముకం"టి 
పరమగు పంచమికి అలుక్కు- విశిష్షసమాసముకం'పె పరమగు షష్టికి కోపమును 
సిద్ధములగును. పుంవ త్తనునది రూపాతిదేశమనుటచే “పుంసఇవ” అను విగ్ర 
హముకల్లి పుంలిజ్ఞ శబ్దము యొక్క రూపమగునను నర్ధమును బోధించును. కర్మ 
ఛారయమందు జ్రాత్రీయదేశీ య ప్రత్య యములు పరమగునపుడును పుంలిజమునుగూడ 
బోధించుళబ్దముకంటె పరమగు ఊజభావముగల స్త్రీలిజపూర్వపదమునకు పుంవద్భా 
వమగునని “సూ శ్రార్థము ఫలితమగును,. కర్మధారయమునందు “ స్తియాః పుంవత్‌” 
(885) అను సూ(త్రముచేతను, జాతీయదేశ్రీయ ప్రత్య యములు పరములగునపుడు 
“తసిలాదిష్వాకృత్వసు చః“ (840) అనుస్త్నూత్రముచేతను, పుంవద్భావము సిద్ద 
మగుచుండ, “స్రియాః పుంవత్‌” సూత్రమున అపూరణీప్రియాదిషు అనుపర్యు 
డాసమువలన శ్రీలింగములగుపూరి ణప్రత్యయా స్త నమలుపరములగునపుడును నిషే 
ధింపబడిన వుంవద్బావమును విధించుటకై యీసూ[త్రమారంథింపదిడెను, మహా 
నసవమీ। (రహి చాపొ నవమీ చ నవమీ శబ్దము స్తీలింగమగు పూరణ పత్య 
యా న్తము. “సన్మహత్‌” (144) సూ, చే సమాసము. సమానాధికరణతత్పురుష 
మెనందున కర్మధారయ సంజ్లక మైనది. ఈసూ(త్రముచే పృంవద్భావమువచ్చినపిదప 
“ఆన్మ హతః" (811) సూ, క్ట మహచ్చబ్దమునకాకారా దేశము, ఇస్తే కృష్ణచతుర శీ 
(కృష్ణాచాసౌ చతుర్షశీ చ) యనుచోటగూడ సమాసొనంతరము చకురైశీశద్దిము 
పూరణ్యప్రత్యమా స్త స్తమెనను యీసూ(త్రముచే పంవద్భావము (ప్రవ రి రీంచుటచే 
నఖీష్షసిద్ధి యగును, మహా ప్రియా(మవాతీచాపాప్రియా చ) (ప్రియాకబ్దము' థ్రియాది 
గణప్‌రితము. ఈసూ్యత్రముచే పుంవద్భావము. ఆకారాదేశము. ఇట్ల “న కోప 
ధాయాఃొ (842) సంజ్ఞాపూరణో్యోశ్చ (843) వృద్దినిమి త్ర తస్య చ "తద్దితస్యార క్ర 
వికారే (844) స్వార్గాచ్చేతః (845) జాతేళ్ళ (816) అనువక్ష క్ష్యమాణములగు నెదు 
సూ త్రములచే స్‌ క ధింపబిడిన పుంవద్భావమును కర్మధారయమందు జాతీయదేకీయ 
(సత్యయములుపర ములుగనున్నప్పుడును తిరుగ విధించుటకై గూడ సీనూతారంభ 
మని తెలియనగును. పాచకత్రీ! (పాచికా బాస్‌ స్రీ చ) "ఇది కర్మధారయము 
కావున “స కోపధాయాఃో అనుస్తూత్మపా ప్రమగు నిషేధమును బాధించి యీసూ 
[తముచే పుంవద్భావము (పవరి రించును. ద త్రభార్యా (దత్తాచాసౌ భార్యా చ 
పంచమభార్యా భార్యా చు ఈ రెండుస్టలములందును “సంజ్రాపూర 
జ్యోశ్చ” అను సూ, చే నిషేధము (పా ప్రమగునున్నది. (పొఘ్నభార్యా (స్రొఘ్నీ 
చాసౌ భార్యా చు వృద్ధి నిమి శత్రసే బ్యత్యాదిసూ తపా ప్రమగు నిషేధమును బాధించి 
యోసూ(త్రముచే పుంవద్భావము. సు కేశభార్యా (సుకేశీబాసౌ భార్యాచ) ఇచట 
“స్వాద్గాచ్చేతః అనునూత్రముచే నిషేధము (ప్రాప్తించుచున్నది. (బ్రాహ్మణ భార్యా 


[20] 


154 కొముదిశరదాగ మము, |సూ, 01. 


“జాతేశ్చ” సూత్రప్రా ప్తమగు నిషేధమునీసూ(త్రము భాదించును. ఇప్లే జాతీయ 
దేశీయ్యపత్యయములు పరములగునపుడు పాచకిడాతెియా పాొచరి "దేశీ యా ఇత్యో 
దులనుదాపహారణముగనూహిందునది, dal సూత మునకు వరుసగ 
నుదాహరణములు. ఇభపోటా। (పోటాచాసొ ఇభీ చి పుంపద్భాపము, జాతి 
వా చకమగునిభశబ్రముసకు లాల పోటయన స్త్రీ పురుషలత్షణములుగలది. 
“పోటా స్త్రీపంసలక్షణా” ఆను నిఘంటువిందు [పబూణము. ఇఫయువశిః। 
(యువతిళ్ళాసౌ ఇఖీ చ) అగ్నిసోకః (సోకశ్చానావగ్నిశ్ళ ఉదశ్వత్యంకి పయమ్‌ 
(కతిపయం టప. ఉదశ్వచృబ్ద మనకు మజ్జిగయని యర్హము.. గృష్టి 
యననొకమారే _పసవించినది. “నృష్టిన్తకృత్పసూశా” (నిఘంటువు) గో గృృషికి 
(గృషిళ్చా “ఫ్రై గళ్ళు! నూతన (పసూతిక రేనువగబడును. “ ఛెనుర్నావ_ప్రనూతికా” 
(నీఘంటుప్ప) గోచేనుః, (ఛసుశా ఎస గౌళ) లు పంధా (గ ఢురాలు) 
గోపళా (వశా చాపౌ గొశ్చ్ర) గర్భనాశణరాలు వేహర్తసబడును. గోవేహత్‌ 
(వ వేహద్బాసొ నొన్ఫు చిర్నబసూతము క యాదడును. “చిక సూతా 
విష్తాయణీ” అనునముకమిందుమూనము. గో వ. మణీ క్‌. చాస్తె 
గళ్ళ) కఠథ_స్రవకౌ (వక్తా చానా కఠిశ్చ) కర్మ కోతి స (శో తియశాసో 
కఠ శృ) కఠాధ్యాపకః (అధ్యాసకళ్ళాసొ కఠశ్చృ్రకరయూ రః (ధూర్తళ్యాపొ కశ్చ : 


71, (పశంసొవచనై శృ. 106. (వశంసానచనై ౭. చ్‌। 
(జాతి) 


th 


i 


ne 


రాబ్దమ్‌। గవోద్ద 1 గోతల్లజః। (పశసొ గౌరిత్య 
ర్రః। మతల్లి కాదయో నీయకలింగా స తు విశష్యనిహ్నాః। 
జాతిః కిమ్‌! కుమారీ మళల్లి కా॥ 


751. రూఢములగు (వశంసావాచకళశబ్రము లలో జాతివాచకము సమసిం 
చను. rr (మతల్తి కా చాసౌ గొళ్చ) జాతి శబ్దమునకు పూర్వని పొతము. 
గోమచర్చికా। (మచర్చికా చాసౌ గౌశ్చ) గో్యప్రకాద్దిమ్‌. Gers చ తత్‌ 
గొళ్ళు గవోద్ద క (ఉద్ద శ్చాసౌ గౌశ్చ్ర సమాసాన స్తరము అవజ్‌ స్ఫోటాయ 
నస్య* (89) స సూ, చే ' గోళబ్రమునకవజా దేశము. గోతల్ల జః! (కల్లజశ్చాసి గౌశ్ళ్చ 
మతల్లికాదిశద్దిములు సముదాయకశ క్త్‌చె (పళంసావాచకీములు. కాన పైయుదాప సా గ్ర 
జనులవ్నిటీకి WE సమగు గోవనియే యర్థము. మతలర్తికొ దుచర్చికా మొదలగు 
శబ్దములు నియతలిబ్లకములు |; గానివి శేష్యాయ త్త తములు కావు. కొన విశేష్యము 
పుంలిజ్ల మెననవియు పృంలిజ్లములుకావలెననిగాని ప్రీతింగమైసనవియు శ్రీలింగ ' 
ములు గావలెననిగాని నియమముండదని భావము. కుమారీ శబ్లము పయసును ' 
బోధించుశబ్దము కొనినొతిశద్దిము కాదు గానకుమారీమతల్లి కాశబ్దము లకు సమాసము 
రాదు జాతెః అనునది లేనిచోనిచట సమానము (ప్రస క్తమమ్మొడిని, 


సే సృహ జా తిః _ప్రాగ్యత్‌। గోమతల్లి కా గోమచర్చి 


సూ 752,168. తిత్చుకుష [ప్రకరణము 150 


752, యదా ఖలతిపలితవలినజరకధి?. 2-1-67, యునా, 
అలతి పలితవలినజర శీభిః। 


పూర్వనిపాతనిథమార్గం సూతం 1లిజ్జవిశిష్టప రిభాషయా 
యువతి శద్దోపి సమస్యే! యువా ఖలిడిః ee 
యవతిః అలతీ యవ ఖలరీ। యవజరతీ। యువత్యామేవ 
జర తీధిర్మోపాలంభేన ఈ తద్రూపా రోపాత్సామా నా ధికరణ్యమ్‌॥ 


152, యవన్‌శబిము, ఖలతి పలిత ss జరతీ lal 
సమసించను. శీనికి “నషి పణం" (740) సూ చే సమాసము సిద్ధించునని చెప్పి 
చో ఖలతి పలిత మొదల గుశబ్లములు ద పనొళలమగూడ గుణహచకములేఅయి 
నందున పశేస్యవిశే షణ భావమనీయతర' గుటచే పూర్వని పాతని యమము సంభవీం 
పదు గాన యువన్‌ శబ్దమునకు పూర్వనిపాతినియవ మునకై యీస్యూతారంభమని 
యెలటుంగునది. సూత్రమున య వాఅని పుం లిజ్లని కేశమున్నను“ ప్రాతిపదిక గ్రహటే 
లిజవిశి స్టస్యాపి గహణజమ్‌” అనుపరివాషచే Sn ఖలత్యాదులతో 
సమాసము సిద్ధమగును. యువఖలతిః (యువా చాసొ ఖలతిశ ఏ) సుబ్లుగాద్యనస్ష 
రము యువనీ శబ్లములోని నకారమునకు లోపము. ఖలతీయన బిట్రతలవాడని 
వ యువఖలతీ (యువతిశ్చాసీ ఖలతీ చ) “పుంవత్కర్మధారయి (760) 
సూ. చే పుంవద్భావము. ఇస్తే యువపలితః। ఇత్యాదులు. పలితుడన ముదిమిచే 
నైన తెల్రదనముగలవాడు.. “ యమువజరతీ (యువతిశ్వాసొ జరతీ చ) పుంవద్భా 
కము. జరతియన ముదుసలి! నడిమివయ సుగలస్ర్రీయందే ముదుసలియొక్క గుణ 
ములు సలబ్దహః లగుటవలన జరతీ రూపారోపముచేనిచట యువతిజర తీశబ్దములకు 
సామానాధికరణ్యము నిర్బాధమని మెటంగునది, 


768, కృత్యతుల్యాఖ్యా అజాత్య. 2-1-08, కృత్య తుల్యా 
ఫ్యా అజాత్యా। 
భో జ్యోష్టమ్‌। తుల్య శ్వేఈః। సదృశ శ్వేతః। అజాత్యా 
కిమ్‌! భోజ్య ఓదనః। (పతి'షేధసామర్థ్యాద్వి శే షణ సమా 
సోపి న॥ 

58. కృత్యప్రత్యయా నములు తుల్యవాచకిములును (తుల్యపర్యోయ 
ములు) సమానాధికరణము జాతిభిన్నవా చకమునగునుబ నముతో సమసించును, 
భోజో ష్టం! (భోజ్యం చ। తదుష్టం చ) ఖో జ్యశద్దిము కృత్య ఫత్యయా సము, 
(ణ్యత్‌.), ఉష్టశబ్దము గుణవాచకము. పూర్య్వనిపాత నియమమునశై నూ కారంభము, 
తల్యశ్వేతః। (తుల్యళ్ళాసౌ శ్వేతక్చ) సద్భశశ్వేతః। సద్భశశబ్దము తుల్యపర్యో 
యను శానసవాసము (సవ రించినది, భోజ్య ఓదన। భనుఛోట భోజ్య శబ్దము 


15! కొనుదీశర దాగముము [సూ, 168,764,186, 


కృత్య(_సత్యయా న్తమైనను ఓదనశబ్దిము జాతివాచకమైనందున సమాసము (పవ ర్తిం 
పదు. ఆజాత్యా ఆను (పతిగే షేధసొమర్ద్య ముజే నిచ్చోట విశేషణ సమాసము గూడ 
గవర రించదు, గాతిభిన్నవాచకముతో సమాసమునందు పూర్వోత్త తరపదనులు 
గుణశబ్రములు గాని యాశబ్రగుణశబ్లములు గానియగును, కానవి శేషణవిశేష్యభావ 
మని యతమగుటచే పూర్వసీపాతమునకనియమము (ప్రాప్తి పించుచుండ కృళ్యానా 
మలకు పూర్వనిపాతనియమమునకై సూ(త్రమావశ్యకమగును గాన అజాత్యా అను 
నది సొర్దకమగును. పై స్థలమున వీశేషణ సమానము (పవ ర్రించినను విశేషణనుగు 
టచే భో జ్యశబ్దమున న  పూర్వనిపాతమగును గాన కా  అనుపసదము వ్యర్ధము 
గావలసివచ్చును. తత్సామరధ్యమువలన జాతివాచకముతో విశేషణసమాసముగూడ 
ని'షధింపబడెనని యాశయము. 


వివ:_ఆజాతా అనునది కృత్య(పతకయాంతాదులకే పూర్వనిపాతమనుటకు 
సూ్యశారంభమనునర్రమ ను స్పష్టముగ బోధించును. కాని శాలివాచకముతో విశే 
షణసమాసమును వారి౦ంపదు. కావుననే “కురుగార్హ పత” (6-2-42) సూ తభాష్య 
ములోని “పణ్యకందిలః పణ్యహ సీ” మె దలగుసమా సములు సిద్ధములగును. 
భోజ్య ఓదనః ఆనుచోట సమాసాభావ మిష్షమెనయెడల బహుల[గహణానువృ త్తి 
వలననది సిద్ధమగును, జాలి వాచకముతో కృళ్యాన్తాదులకు విశేషణసమా సమురాదని 
(పాచీనుల ననుసరించి దీక్షితులు (వాసెనని నవీనులయాక్షయము. 


754, వర్ణో పర్షన, 2.1.09, వర్తః, వర్ణే 
ru rea pe 
754. వర్దవాచకము సమానాధికరణమగు వర్ణవాచకముతో సమసించును. 
కృష్ణసారంగః (కృష్ణశ్నాహొ సారంగళ్చ) కృష్ణశబ్రము పర్తవాచకము, లక్షలు 


శేనిది కృష్ణవర్ణముగలయవ యవములుగలదానిని "లోధించును. సారంగశబ్దము 
చిత్రవర్హవాచక్‌ము. ఈరీతిని సామానాధికరణ్యము సిద్ధించును. 


వివ:._-నర్జవా చకములకు విశీషణసమాసము సిద్దమగును గాన సీస్తూత్రము 
దృష్టఫలర హిత మైనదని (గవాంచునది. 
రర * కడారాః కర్మధారయ, 2-2-8. కడారాః, కర్యధార 
యే, (వా, పూర్వమ్‌.) 
కడారాదయః శబ్దాః కర్య్మధారయే వా పూర్వం (ప్రయో 
జ్యాః! కడార జై మినిః। దై మినికడార ?॥ 


* కడార గడుల ఖజ్లొ ఖాడ కౌణ కుల ఖలతి గౌర నృక్ష భిక్షుక సిజ్ల 
పిజ్లల తను జఠర బధిర మఠ్‌ కుజ్ఞ దిర్చర ఇతికడారాదిః॥ క్వచిత్తు। నౌ కాక 
అన్నీ కుక శృగాల (ప్రకృతి పోయ గోత్ర సను విషమ ద్వి(దోణ పజ్బాక 
సాహస. (ప్రతి పరి అను ఏ తే ఒపిదృళ్య నే॥ 


సూ, 755,106,16158,] త త్పు రున్షప్రకర ణము 16? 


705. కడారాః అనుబిహువచననిర్లేశమనలన కడారాదులకు (గ్రహణము. 
రల కర్కధారయసమాస మునేందు వికల్బ్పముగ పూర్వ(పయోగార్డ 
ములగును. “ఉపసర్దనం పూర్వ” మను సూత్రముచే పూర్వనిపాతము నిత్యముగ 
(పాపి పించుచుండ వికల్బ్పముసికె. యీసూ త్రము, కడారజై మినిః। డై మినికడార | 
(కడారశ్చాసొ జె మినశ్చు 


756. కుమారః * (శమణాదిభిః, 21.70, కుమారః, శమ 
రొదిభిః। 


కుమారీ |శ్రమణా, కుమార్యశమణా, ఇహ గణే, గ్ర 
మణా, (పవజితా, గర్భిణీత్యాదయః, స్రీ లిజ్లాఃపఠ్య నే! లిజ 
విశిషపరిభాషాయా ఏతదేవ జాపకం బోధ్యమ్‌॥ 


156. కుమారశబను న Pe సమసించును. కుమార 
శమణా (కుమారీ చాసో (శమణా చ) పుంవధ్భావము. (శమణులన బుద్దిసన్యా 
సులు, (శమణాదిగణమునందు (శమణా గర్భిణీ మొదలగు త్రీలింగశబ్దములు పఠి౦ 
పబడినవి. rE సూతమున పరఠింప బడినది. సామా జాధికరణ్యము 
కుదురదు. కాన సీగణమున స్త్రీలిబ్లపాఠముగూడ “ప్రాతిపదిక గహణే లిజ్లవిష్ట 
స్యాపి గహణం” అను పరిభాషకు జాపకమని యెరుగునది. “ యువాఖలితీో 
త్యాదిసూ(త్రమందలి జర తీశబ్దము పై పరిభాషయందు జాపకమనుటచే “ ఏజ్రదేన” 
అనుచోట నేవకార మపి శద్దారకమని ౬ యెటుంగునది. 


7157, రతుష్పాదో గర్భిణ్యా, 21.71. చతుష్పాదః, గర్భిణ్యా। 


చ తుష్పాజ్జాతివాచినో గర్భిణీ శబ్దేనసహ పాగ్వర్‌ | గో 
గర్భి౭ీ॥ 


757. “జాత్నిగహణం కర్తవ్య” మనువార్తికమువలన జాతిః అనునది 
లభించును, చతుష్పాజ్జాతివా చకములు (నాల్లుపాదములు గల జంతువును బోధించు 
నషి.) గర్భిణీ శబ్దముతో సమసించును, గోగర్ఫ్భిణీ। (గర్భిణీ చాసౌ గౌళ్ళ) 


758. ** మయూరవ్యంసకొదయశ్చ, 21-72. మయూరవ్యం 
సకౌొదయః, చ॥ 


* (శమణా (ప్రవ్రజితా కులటా గర్భిణీ తాపసీ దాసీ బస్టకీ అధ్యాపక అభి 
రూపక సణ్ణిత పటు మృదు కుశల చపల నిపుణ ఇతి _శమణాది॥ 


ఈ మయూరవ్యం సక ఛాత్రవ్యంసక కమ్చా జముణ్ణః యవనముణ్ఞః శిస్టనీః 
హా నేగృహ్య పారేగృహ్య లాజ్ఞూలేగ్భహ్యూ పునర్దాయ సే హీడాదయోన్యేపదర్దే। 
ఏహీడమ్‌ ఏహిసచమ్‌। ఏహివాణిజా! (కియా; 'అపేహివాణిజా (పీపావాణీజ్లా 


100 కౌనుచీశర దాగషీము [నూ 768, 


ఫ్‌ శ్రే నిపాత్యంతే। మయూ రో వ్యంసకః। మయూర 
వ్యంసకః। వ్యంసకో ధూర్త రః। ఉదక్పొవచ్చ == ఉచ్చావచమ్‌। 
నికితం చ (ప్రచితం చ నిశ్చపచమ్‌! నౌ చీ కించన యస్య 
నః అకించనః (వా) ఆభఖ్యాతమావ్యాతేన  క్రియాసాతతే్య। 
అశ్నీతపీది తే త్యేవం bois యతాభిధీయశే సొ అశ్నీత 
పిబతా। భం ఖే భాదత మోదలఠా (వా) ఏ హీడాదయో౬ 
న్యపదార్డే। ఏహీడ ఇతి యస్మిన్మ్యర్మణితదేహీడం। ఏహి 
పచమ్‌। ఉద్దర కోష్టాదుత్సృజ దేహీతి యస్యాం (క్రియా 
యాం సొ ఉద్దరోత్సృజా॥ ఉద్దమవిధమా । అసొతత్యార్త 
మిహ పాఠః (వా) జహికర్మణా “బహులమా నీచే కగ్గారం 
చాభిదధాతి। జహీతే్యత' ?-ర్మణా బహులం సమస్యశే + ఆలీ 
స్టే గమే సమాసేస చేశ్క రాఒభిధీ వత ఇత్ర: [రః జహి 
షోడ? జహి_స్తందిః। నాస్తి కుతో భయం ల సః 
ఆకుతో భ మః] అనో రాజా రొజా స్పరం। వ 
తమ్‌॥ 


Gr 


708. మయూరవ్యంసకాదిగణపఠితము ౨గు యా నూూరవ్యం సకః మొద 
.అగునేవి సమౌసకార్యసహితనులుగ నిపతింపదితిసవి మయూరవ్యం సకః (వ్య స 
క్రశ్నాఫౌ మయూరశ్ళ వ్యంసకమన ధూర్తము. ఉచ్చావచమ్‌ (ఉదకృఅవకృ) 
ఉదక్‌ భబ్దావా క్‌ శబ్దములకుచ్చావచా దేశము నిపాతనముపలస కలుగును. నిశ్చపచమి 
(నిశ్చితం చ (వచితం చు నికిత పచిత శబ్దములకు ee అకిజ్బుసః 
(నాస్తి కిక్బాన యస్యసణ (గ 1స్ఫూ “అఆభ్యాత... ... సాతత్యే” (క్రియ 
యొక్క సొతత్యము గమ్యమానమగుచు అన్యవదార్హమ (సమఫ్యమానవదార్థము 


ఏహిస్వాగళా అపేహిస్వాగళా ఏహిద్వితీయా అపేహిద్వితీయా ( క్ష్‌ పేహిద్వితీయా 
ఏహికటా అపేహికటా (పేహికటా ఆహరకరటా (ప్క్వేకరటా పేహొ రమా 
(ఫ్రోహికర్షదూ విధమచూడా ఉదమచూడా అహరచేలా అహరవనితా అహరవ సనా 
కృ స్తవిచక్షణా ఉద్ధరో త్సృజా ఉద్ద రావ సృజా ఉద్ధమవిధమా ఉత్పచనిపచా ఉత్పత 
విసతా ఉచ్చావచమ్‌ ఉచ్చనీచమ్‌ ఆచోపచమ్‌ ఆచపరాచమ్‌ నిశ్చషపచమ్‌ అకిం 
చనః స్వాత్వాకాలకః పీత్వాస్టిరకః భు క్వాసుహితః పోష్యపాపీ పీయాన్‌ ఉత్పత్య 
పాకలా నిపత్యలోహిణీ నిషజ్జశ్యామా "అపేహిపఘసా ఏహివిఘసా ఇహపజ్బుమీ 
.ఇహరద్వితీయా జహికర్మణాదిహులమాభేస్ట్యేక ర రారంచాఖిదధాతి। జహిజోడః జహి 
“'స్పమ్బః ఆఖ్యాశమాఖ్యే తేన (కి యాసాత త్యే। అ$్నీతపిదితా సచతభృజ్డతా భాదత 
మోదతా భాదతరమకా ఆహరనివయా ఆహరనిష్కంరా భిన్టిలవణా కృష్ణివిచక్షణా 
; పచలవణి పచ పకూటాః ఆకృతిగణోయమ్‌। తేన। ఆకుతోభయ కాన్టీకీక ఆహో 


; వృురుషికా అహమహమికొ యదృచ్చా ఏహిరేయాహిరా ఉన్మృజలిమృతా _ద్రవ్యాన్న న 
రమ్‌ అవక్వకార్యమిత్యాదీసిద్ధమ్‌॥ 


సూ. "గటి. 1. తక్వురుష (వకి రణము jb 


సస. (పధానమగున పుడు తిజ్‌ _పత్యయా న్లము ఆహా) 
తీజ్‌ (పత్యయా స ననుతో సమసించును. గణమున పూర్వము పఠింపబడిన “ఏహీ 
డాదయో ఒన్యపదాన్దే ” అనువచనమునుండీ అన్య పదార్హే అనునది యిచట కనువ ర్రిం 
చును. ఏహీడాదులకు (కీ యాసాతత్య మ పే స్పేక్షి తము దాదనిద్యోతన చేయుటకి ' పారి 
కము చు వ్యుత్కమముగ వ్యాఖ్యాతములయ్యెను. అశ్నీతపిబకా। ఏ్యకీడయం 
దెల్ల ప్పుడు అశీత (తినుడు) పిబత (తావుడు) అని చెప్పబడుచుండునో వ క్రీడ 
అశ్నీతపివితయనబడును. ఇచట క్రయాసొతత్యము పతీయ మానమగుచున్న ది. 
ఇన్లే పచతభృజ్ఞతా (సచత భృజ్జతేతి సతతం య(శాభిధీ నుతే సా) ఖాదత మోదతా 
సతతం యరతాధిధీ నుతే సా) ఇత్యా దుంనూహింసవలయును, 
స్రలములందు (కీడాది.కి శీయ్మపధానను గానస్త్రీళ్వమువ లన (పాతి సదికమగు 
“కమా సముకంటె టాప్‌ పత్యయయి (పప రించును. (2 సూ.) “ఏహిజొదయో ౬ 
న్యపదార్హ” ఏహీదా నాములస్యపదార్హమునందు. నిపతింపదిడుచున్నిప. ఏహిడమ్‌ ఏహి 
ఈడే ఆని ఏపనియందు చప్పబిమునో ఆపని ఏహీడమగును. (ఏహీ డేతియన్న్మి 
న్కర్మజితత) ఎపహిపచమ్‌ (ఎహిపచ, ఇతి యస్మి శ్యర్మిణి తోక్‌ ) ఉద్దరోత్సృడా (ఉద్దర 
ఉత్సృవేతి యస్యాం (క్రీయాయాం సా మూలముస దేహి అనునది ఉత్సృజ అను 
దానికి విపరణము, కోష్టమన ధాన్యాదులుండుస్థల ము, ఉద్దమవిధమా। (క్రియయొక్కం 
అసొతత్య మందుగూ ౫ సమాసమునరై యీ రెండు నే హీ డాదులంచు పఠరింపబడినవి. 
(0 సూ జహికర్మ ణా. ..., .... బౌధిదధాతి। జహిఅనునది పొనః పున్యము 
Sees కర్యవాచకముకో బహుంముగ సమసించును సమా. 
సముచే క ర చెప్పబడవలయును. జహిజోడః। “జహి జోడం" అనిపళుమా.. 
'రెవడు చెప్పునో వాడు Cs ర) జహిజోడుడగును. జోడం అనునది కర్మవాచకము, 
జోడుడని యొకొనొకనిపేరు. ఇశ్తే జహి స్పమృః అనునది. అవతోభ యః (నాస్తి 
కుతో భయం యస్య) ఎవరివలనను భయము లేనివాడు. రాజా స్తరమ్‌ (అన్యో 
రాజా) చిన్మా(త్రమ (చి దేవ) అ _స్తరమాతశబ్ద్బములతో నిత్య సమాసమని దెబ్బుటకై 
యీశెండుచోటు లందున స్వపదవిగహముల్‌ చూప బడెను. మా క్రశబ్దమే వార్రకయు. 
అస్టరశబ్దము భిస్నవాచక ము. 


వివ: సూతమున చకా కొరము ఏవకారారకము. కొప్పన నుయూకవ్య౦ 
సకొదిసమా సములకు సమాస్తా సద ప్ర చేశములేదని తెలియవగును వరకమో మమూ 
క అనుచోట వ వాక్యమే యుండును గానిసమొ సము అ రిందదు. 


(1 ఈషదకృళతా. 2-2-7, ఈషర్‌, అకృతా। 
ఈషత్చిజ్లలః। (వా) ఈషద్దుణసచ నే నేతి వాచ్యమి। 
ఈష(ద క్ష కమ్‌) 
169, శఈషత్‌ అనుశబ్దము కృద స్ట ప్రకృశతికముగానట్టి సుబ స్టడుత్రో సమ 
సిఎచుసు. ఈషత్చిల్ల అ౯| పింగలళద్దమవ్యుత్పన్నయు గానకృద ప్రముకాదు. (వా) 


10 కొముదీశరదొగమము (సూ. కీ, 180, 781,160. 


సూూత్రమున అకృతా అనుదానిని విడిచి గుణవచనేన అని చెప్పవలయును. గుణ 
వాచకముతో సమాసమగునని యర్థము. ఈష న్రక్రమ్‌। ర క్రశబము గుణవాచక 
మగుటచే కృద స్తమైనను సమసించెను, 


760. నజ. 2.26. (సుపొ 
నళ సుపాసహ సమస్య తే॥ 
780. నజ్‌ (ఇకారేత్సంజ్ఞకనశద్దిము సుబ న్తముతో సమసించును. 
వివ :---ఇచటను "నలోపోనజు 9” అనుసూూత్రమందును ఇుకొరము విశేష 
ణార్థము, ని షేధార్థకనశబ్దమునకు లళ్చురుషము రావుండుట యిందుకు ఫలము. 


నె కీధా మొదలగు చోటులందు తత్పురుషస్వరము వారితమగును. ఇచట నలోప 
వారణముగూడ దానికి పయో జనమగును. 


శ8నజ్‌ సమాసమునను త్ర అర పదార్థిన ౨ పఛాసము ఆరోపితత్వము సెం. పి 
త్యము. అబాహ్మాణః ఇత్యాదులందు రెరోపితి కో (బాహ్మాణః అని బో ధకల్లును, 
(వాహ్మణ భిన్నుడ నునర్ధము పర్యప సితమగును. అతస్మిన్‌ ఇత్యాదులలో లేచ్చట్ల 
నునువసర్జనమగుటచే సర్వనామసంత్రాకార్యములు సిద్ధములగును. తత్పురుష 
ము త్రరపదార్హ ప్రధా నచును; పాయో వాదము నిర్పాధమగును. కొందరు సజుర్థము. 
1 తౌత్సాద్భక్యము 2 తదభావదు 8 తదన్యత్వనసు 4 తదల్పత 5 అ(పాశ సము 
6 విరోధము ఆరువిధములనిచెప్పి ,కనుముగ అబ్రా హ్మణః అపాపమ్‌ అనశ్వః 
అనుదరా (కన్యా) అపశవోవా అన|ోగోలగ్వేభ్యః। అధవ్యః। వీనినుదా హరించిరి. 
కాని యీయర్థః ముల సి్ధములగుననియు ఆరోపితత్వముమా, తము న ద్యోత్య 
మనీయును దీక్షీతాశయడు. 


781. న లోపో నజః. 6-9._7. న, లోప, సః (ఉత్తరపచ్చే 


స జ అధ అ Ww ఆప న్‌ నాం “స 
నజ సస్యలోపస్స్యాదుత్తరపద। నృచాహ్మణక, అభా 
హ్మాణః॥ 


761. ఉ త్రరపదము పరమగుసపుడు నజ్‌ యొక్క నకారోమునకిలో వము 
వచ్చును. అ బ్రాహ్మణః (న (జాహ్మణః) నష సుబ స్టముతో సమసించిసది. ఆన 
స్పంమీసూత్రముబే స నకొరలోపము (ప్రవ ర్హించెను. 

762. తస్మాన్నుడచి. 88-74. తస్మాత్‌, నుట్‌, అది, (ఉత్తర 

వ్‌. 

లు పనకారాన్నఇజ ఉ త్త పలా పపడాగము న్నా డ్‌ 
అనశ్వః! అర్జాఒభా పేఒ వ్యయీభావే వేన సహాయం వికల్బ్యతే। 
రక్షో హాగములభ్వుసండేవోః (సయోజనము। ఇళ్సి అ(దుతా 
యామసంషహాకాయామ్‌ ఇతి చ భాష్యవారర్థిక్తపయోగాత్‌ | 


సూ. 102.) తత్పురుష్య్వకరణము 161 


& అనులభ్జిః। అవివొదః। అవిఘ్న మిత్యాడి సిద్దమ్‌. (శా) 
కో నలోప _స్తీజీ కేసే! అషచసి త్వం వార్కి! స వైకరేళ్యా 
నశబద్దేనసహ సుప్పు చేతి సమాసః. 


782. స. ళనుచోట తచ్భబ్దము పూర్వసూ(త్రముచే ఏిధింపజడిన నకొర 
ట్ట న నజ అనుదానిని పరామర్శించును. అచి అనునది యనువృళ్త తమగు 
త్తరపదే అనుదానికి విశేషణము. తదాదివిధివలననజాదా వత్త తరపదే అనుసర్ణను 
Cae అచి అనునది షష్య స్ట సముగ విపరిణామమునొందును: నకారలో సము 
గల నళకంజపరమగు అజాద్యుత్త తర పదమునకు నుడాగమమగునని స్యూూక్రార్థము. 
అసశ్వః (నట. “నజ” అనుసూశ్రమచే విధింపబడు తర్చురుషము అర్హా 
భావమందు “అవ్య యం విభ కీ "త్యాదిస్తూ త్రముచే వధింవబడు సమా సముక్రో 
ఏకల్సితమగును. పూర్వవదా రము (పథా న మెసపుడప్య యోబభ్రావము. ఉ తరపదా 
వము పధాసమైంపుడు తప్పపేషము. లేకున్న నవిఘ్న ముత్యాదులలో విధ్నూనామ 
రాట అనునక్త యుస ఎందు (ఆరక హార క నిర్మికీకం (మక్షికొ 
కామభాసః ) ఇత్యాదులంచఒకొ శముగలడిగావున Ra (యౌభావమును వాధించి 
సరము తక్పురుషమే (పవ వ్రింపవలసివమ్చను. అట్ల అన తష్పురుషమున పర 
పదముయొరక్క లింగను సటూసమునకు వచ్చును 7 గణ ఎమ్మ? ఇత్మో ది పయో 
గయులే యుండవలసిపచ్చును గాని అవిమ్న మిత్యా ది: పయాగముళలపవకొశము .బేక 
ను నల మ నిశ్శంకముగ సిద్ధించును. ఈవిషయ 
నున “రకోహాగమలఘ్య్వసందేహాః (పయోజనమ్‌” అనుభాష్యము “అదుకాయా 
టి. ” అనువా ర్రికమును (ప్రమాణములు, ఛాష్యమున న 
అనునర్ధమందు అసందేహః అనునది పుంఠింగముగ (ప్రయోగింపబడినది (రక్షో 
హాగమ.... .... హాః అనునదిద్వంద్వము) కొవుననచట అసందేహః : అనునడి న్‌ 
తత్పురుషమని తెలియుచుస్నది. అవ్యయీభావమగుచో అసందేహమని a 
యును. వారి రికశారునిచే సంహితాధావమనునర్హమునంచు అనంహితం అని ప 
గింపబడినది, . అచటనర్ధాభావమందవ్యయీభావమని చెప్పవలయును, వ. 
హితః అనిగానలసివచ్చును. అందుచే పై భాష్యవా ర్రిక్తసయోగమువలన రెండు 
సమాసములకు వికల్పమని ఫలించును. ఇట్లు చెప్పుటవలన అనుపలబ్దిః 'అవివాద? 
ఇత్యాదులు నళ తచ్చురుషముపలనను అవఘ్నమిత్యా నులవ్యయీ భావమువ అనను 
సిద్ధములగును. 

(వా) నజో నలోపస్తిజి క్షేపే! నింద గమ్యమానమగునపుడు నల్‌ 
యొక్క నకారమునకు తిజ్‌ (ప (పత్యయాంతము పఠమగునపుడు. లోపమగును. అప 
చ్చసి (త్వం జాల్ట్రై తిజి ముతో సమాసము లేనందున *; సలోప్రోనజుః" సూ. బే 
నలోపమ్యప్రా ప్రమగుభుండ నీవా ర్రికమ రచింసబడెను.. . నై కథా, ఇత్యాదులందు 


1a. 


183 కోముదీశరదాగమము (సూ. 788,764. 


షేధార్హకనశబ్రమునకు “నహ సుఫా” అను సూ. చే ఏకధాళబ్లముతో సమాసము, 
ఇది నజ్‌ తత్పుళుషమవిన అనేకధా అనిగావలసివచ్చును. 

(16. న(భ్రాజ్జపాన్న వేదా నా ౬ఒసత్యా నముచినకులనఖ నపుంసక 
నక్ష్మ్యత్రన్మక్రనాకేషు (ప్రకృత్యా. 69-75. నృభాట్‌, నపాత్‌, 
నవేదాః, నాసత్యాః, నముచిసకుల.... .... .... .... నాశేషు, 
(పకృళత్యా॥ 

ఫాదితిశ్యత న్లః। చేదా ఇత్యనున్న న్లః। న సత్యా అన 
త్యాః। న అసత్యా నాఒపత్యాః। నముజాతీత్రి నముచిః, న 
కంలదుస్య నకులమ్‌! స ఖమస్య నఖమ్‌। స ప్రీ పుమాన్‌ 
సపుంసకమ్‌! స్తీపుంసయోః పుంసకభావో నిపాతనాత్‌। న 
కర తతి నక్ష(త్రమ్‌క్షియతేః శ్షరతేర్వా వ్మ్‌తమతి నిపాత్య శే! 
న |కామతీతి నృక్రః। కమేర్గః। న అకమస్మిన్నితి నాకః॥ 

788, స్ఫూతమున నభ్రాట్‌ నఫాత్‌ సవేదాః నాసళ్యాః ఇవి పృథక్చృద 
"ములు. సమాసమవిస “న వేదోనాసజ్యాః” అనీ గావలయును, సముచినకుల నఖ 
నపుంసక సక్ష్యత న్యక్ర నాక యీశబ్దములకు ద్వంద్వము. ఇవి సజ సమాసములు, 
ఫినియందున్న నజ్యుక్క నకోరమునకు లోపమురాక స్వరూపములోనే 
యుండును, వీనిలో పొత్తనునది శతృ్య్రత్యయా_స్తము, వేదాః అనునది అనున్‌ 
(ప్రత్యయా స్పము, న సత్యాః అసత్యాః। న రం నాసత్యాః। అని నాసత్యాః 
అనుచోట నా చెప్పవలయును. న స్త్రీ పుమాన్‌ నపుంసకమ్‌। నిపాతన 
మువలన స్ర్రీపుంనొశబ్దములకు పుంసకా దేశమగును. నక్ష్మతమ్‌ (న క్షరతి న కీయ 
తేనా) త్షర సంచలన (భ్వాది) క్రీమ్‌ హింసొయామ్‌ (దివౌదిః) వీనిలోనేదై స 
నోకథధాతుపష్తనకు క్షతమని నిపాతనము చేయబడెను, పరః (న (కామతి) కము 
ధాతువునకు డ్యప్రత్యయమును చేసిన (కః అనురూసము ము సిద్ధమగును, నాకః 
(న అకమస్మిన్‌) అకమశ పాపము. నాతమన స్వర్గము, శేషము సుగమము, 


64. నగో ఒపాణిస్వన్యతరస్యామ్‌. 6377. నగః, అపా 
ణ్‌సు, అన్యతర స్యామ్‌॥ 
నగ ఇత్య(త్ర నజ్‌ ప్రకృత్యా వా। నగాః, అగాః పర్వ 
తోక అ(పాణిష్యితి కీమ్‌! అగో వృషలశ్టీతేన। నిత్యం శీ 
డేత్యతో విత్యమిత్యనువ ర్తమానే॥ 
784. నగఃఅనుదానికి పాణ్‌భిన్నమర్థమగునపుడచటనుండునజ్‌ వికల్ప 


ముగ (పకృతిభావమునొందును. నలోపవికల్పమయు ఫలితమగును. నగాః అగా? 
(నగచ్ళంతి) అ(పొణుఆగు పర్వతములు నగశబ్దవా చ ములు. సూత్రమున అపా 


సూ, 105, 788.] ఠతతృురదషపకరణము 188. 


జీషు అనునది లేనిచో అగః (చలిచే వెలుపలకు వెళ్ళటకవకాశములేని హద్రుడు) 
అనుచోటగూడ నలో వవికల్చము (ప్రస క్రమయ్యెడిని. 


“నిత్యం (కీడాజీవికయోః” (715) అనుస్మూక్రమునుండి నిత్యమ్‌ అను 
పదమనువ ర్తించుచుండ :-- 


765. కుగతిప్రాదయః. 2-2-18. 


ఏతే సమర్ధన నిత్యం సమస్యంతే। కుశ్చితః పురుషః 
కుప్పరుష।8 గతీశ్చేత్యనువ ర రమానే॥ 


7685, కు అనునవ్యయము గతిసంజకము (పాదులును సమర్థమగుదావితో 
నిత్యముగ సమసించునదియు తత్పురుషమగును, గతి సాహ చర్యముప్‌లన కుకేబ్ల 
ముచే నిందార్థకమగునవ్యయి'మే గ్రహింపవలయును, కాని వృధివీవాచకము 
(గహింసదిడదు, కుపురుషః (కుత్సిత పురుషః) నిత్య సమా సమగుటవలన నస్వ 
పదవిగ్రహము చూపబడెను. 


“గతిశ్చ” (24) అనుసూ(తము త్రరసూత్రములందనువ ర్రించుచుండ :.... 


7600, * ఊర్యాదిచ్విడాచశ్చం 1.461. ఊర్యాదిచ్విడాచక చ 
(కియాయోగే) 


ఎతే కియాయోగే గతిసంజ్ఞాః న్యుః। ఊ రీళృత్య! ఊర రీ 
కృత! ఖుకీ రే కృత్య! సటపటాకృత్య। (వా) కారికాశబ్దస్లోప 
సంఖ్యానమ్‌। కారికౌ (క్రియా! కొరికాకృత్య॥ 


766, ఊర్యాదిచ్విడాచ్‌ శబ్దములకు ద్వంద్వము. ఊర్యాదిగణప రితములగు 
ఊరీ ఉరరీ మొదలగుశబ్దములు, 'చ్వ్యపత్యయా స్త స్గములు, డాచ్‌ప్రచ్యయా స్తము 
లును డ్రయాయోగమందు" గతిసంజ్ఞకములగుననియర్హము, చ్విపత్యయడాచ్‌(పత్య 
యములు కృ భూ అన్‌ నొధాతుపులయేుక్క సంబంధమునందే విధింపబిడిసవి. కాన 
వీనిసాహచర్యమువలన నూర్యాదిశబ్దములకును కృభ్వ స్తి సి మోగమునందే గతి సంజ 
యవి యెరుగవలయును. ఈ సూత్రముచే గతి సంజ్లాన సరము “కుగతి ప్రాదయః" 
సూ. చే గతిసమాసము (ప్రవ ర్హించును. అం గీకారోర్థకమగు ఊరీఅనునదన్యయము. 
కృణ్‌ ధాతువుకం"టె కాాపత్యయముచేసనచో కృత్వా అనురూవము సిద్ధించును, 
తద్‌ కగబండు ఊరీఅనునది గతిసంజ్ఞకమగును. గతిసమాసము. అన స్తరము 


* ఊరీ ఉరరీ 'వేతాళశీ ధూసీ శకలా (సంసకలా ధ్వంసకలా pea 
గులుగుధానజూః ఫల ఫలీ విక్తీ ఆర్టీ ఆలోష్టీ శకేవాలీ నేవాలీ శేవాలీ నర్షాలీ మసమసా 
భస్మసా వొషట్‌ వషట్‌ (శ్రొషట్‌ స్వాహా స్వధా పామ్మీ (పాదు? (శర్‌ ఆవిన్‌ 
ఇత్త్యూర్యాదిః॥ 


[గీత కొముదీశరదాగనుము [నూ 707,768,169, 


ల్యష్‌్‌సత్యరో ము, ఊరీకృత్య। ణే ఉర రీకృత్య అనునది. కుకీ బలల (ఆకుక్షం 
శుకం న్యా అభూ తతద్భాపమంట్‌ శుక్ల శబ్దముకంొపె చ్వి(్రత్యయ ము విహిత 

మయ్యెను, శు కీ అనునది గతి సంజ్ఞకము ల సవసేసల్యవ్‌ (వత్యయములు, పటపటా 
కృత్య! సటత్‌ ము (అనుకరణము) కంట డాచ్య్‌పత్యయము పటచ్చబ్రమునకు 
ద్విత్వునము వి ధిరపవిడినవి, పటపటా అని యగును, రృత్వాశబముతో సమానము, 
ల్య_ప్పత్యయము (వా కారిక శబనునకు గలిన౭జ్ఞను చెప్పవలయును. కారికౌశబ్ల 
మునకు (క్రియ యని య యర్థము, కోరికా కృత్య (కారికాం కృత్వా) నమాసల్యప్‌ ప్రత్య 
యములు, 


వివ :--- (1) సూతమలోని చకారిము నిపాతసంజతో నీగతిస ంజకు 
సమాడేకమకొజకగును. డి'ర్యాదులు నిపారములు గతిస సంజ్రకములు నగునని 
యర్థము. చరీకృతవనుచో ట 'నిపాత్యవయ |, రవగునాద్యోదార్త లేస్వరద ము సిషాత 
సండ్లకు, ఫలమగును, 


767. అనుకరణం చానితిపరమ్‌. 1-4-02. అనుకరణం, చ, 
అనితిపరమ్‌। 


భాట్‌ కృత్య! అనితిపరం కిమ్‌! ఖాడితికృత్వా నిరష్టివత్‌ ॥ 


767. ఇతిశబ్దము పరమందులేనట్టి అనుకరణశబ్దము (కీియాయోగమున 
గతిసం జైకమగును. భోట్‌కృత్య। ఖాట్టనునది అనుకరణళబ్దము. (ఫాట్‌ అను ధ్వనిని 
చేసి భాడితికృత్యా నిరిష్టీవర్‌; ఇచట నితిశబ్దము పరమందుగల భాటనుదానికి గతి 
సంజ్హావారణముస కై అసీతిపరమ్‌ అనునదావశ్యకము. 


788. ఆదరాఒనాదరయోస్నదసతీ,. 1-4-68. అదరనాదరయోః, 
సదసతీ। 


సత్‌ కృత్య1 అసత్‌ కృత్య॥ 
716.  శమముగనాదరము అనాద దరదునునర్రములందు వ రించు సడసచ్చ 
బ్రనులు [కియాయోగమునందు గతిసంజకములగుసు. సతొకృత్య (సత్‌ కృత్వా) 


సమాసల్యవ్‌ప్రత్యయములు. ఆదరించిథుని యర్థము, ఆగత్‌క షోకి (అసత్‌ 
కృత్వా) ఆదరింపకయని యర్థము. 


719. భూషణీఒలమ్‌. 1.484. భూషజే, అలమ్‌। 


అలంకృత్య। భూషణ కిమ్‌; అలంకృత్వొదనం గతః! 
వర్యా ప్ప ప్రమిత్యర్థః 1 అనుకరణమిత్యాదిస్నూత్రీ స్వధావాతి 
కృం్‌ విషయా॥ 


: 7168. భూవణార్థకమగు అలమ్‌ అనునన్యయమఘు [(కియాయోగమున గతి 
సంజ్జ్ఞకమగును, ఆలంకృత్య (అలంకృత్వా నూపూరాడులచేనలంకరించియన్ని 


నూ. 710, ౧1 శత్పురుష(పకరణము 166 


యర్థము. సూ(శ్రమున భూషణే అనునది లేనిచో అలంకృత్వొదనం గతః అనుచోట 
పర్య ప్ప్యరకమగు అలం అనుదానికిని Bel (వసక్త కమగును. “అనుకరణం 
బానితిపరమ్‌ “ఆదరానాదరయోస్సద సతీ” గ్యాష్షశ్రేలమ్‌” అనునీమూడుసూ(త 
ములును సహజముగ కృజ్‌ ధాతుయోగమునందే (పవ రించును, ఇకరధ్రాటుపుళి 
యోగమందవి గతిసంజ్లను విదింసనని లాత్సర్యము, 


770. అ న్లరసరిగహే, 1-4-65, అ గ్ల, అపర్నిగ్రహే 


అ న్హర్హత్య। మధ్యే హశ్వేత్యర్థః। అపరిగ్రహే కిమ్‌! 
అ నర ర్వా గతః। హతం పరిగృహ్య గత ఇత్యర్థః ॥ 


770, పర్మిగహమన స్వీకారము, అదిలేనపుడు అ _గ్గఅనుసవ్యయము 
గతిసంజ్ఞకమగును, అ ల (అః హత్వా) సమాసల్యప్‌ (పత్యయములు. 
మధ్యయందు చంపి యని యర్హము. అపరిగహే అనునది లేనిచో అ న్లర్గ త్వాగతః 
అనుచోట అ స్తఅనుదానికిని గతిసంజ్ఞపస రక్రమయ్యెడిని, చంపినవానిని తీసికొని 
వెళ్ళినవాడని "యర్తము. ఒకనిని చొంపినపిదప చంపినవానిన చ టనిడుచుటగాని 
దేశాంతరమునకు తీసికొనివెచ్ళటగాని సంభవింపవచ్చును. విడువబిడినపుడుదాహర 
ణము, తీసికొనిపోవునపడు _పత్యుదాహరణమగునని (గ్రహించుసది. 


771. కనేమనపీ గద్దావతీఘా శే. 14.66. కణీమనసీ, గద్దా 
(వతీఘాతే। 


కణేహత్య పయః పిదితి। మనో హత్య! కణేశబ్దస్సప్త ప 
మీ పతిరూపకో నిపాతో ఒభిలాషాతిశయే వ ర్లశే। మనళ్ళ 
బ్దోవ్యర్రై వ ॥ 


771. కణేమనసీజకటేమనళ్ళబ్దిములకు ద్వన్ష్వ్యము. (శ్రద్ధయవన ధికమగు 
నభిలాషదు, దానియొక్క పతీఘాతము =నివృ శ్రీ త్ర (శద్ధాపతీఘాతమగును, 
(శద్ధాయ తీయాతముగందు కణేళ్శబ్దిమనళ్శబ్దిములు _గతిసంజ్ఞకములగును. కణేహత్థ 
పయః పిబత్రి। (కణేహత్వా) ఇళ్లే మనో హత్య పయః పిబతి। జలమునత్యంతమభి 
లషించి యిఖిలొ షముతీరువరకు | తొగుచున్నాడని యర్హము, కావున శద్దాన తీఘాత 
మిచట స్పష్టమగుచున్నది. కణేశబ్దము స స్పమ్య న్తనదృశమగునిపొతము. ఇది 
అధికమగునభీలాష ను బోధించును. మనళ్ళబ్దమునట్టి దే. కాపునకణేహాత్య అనుచోట * 
సమాసాన స్పరము సప్తమికి లుగభావమెట్లగునని శంకింపరారు. 


772. పురోవ్యయమ్‌, 1.467. పరణ అవ్యయమ్‌! 
' పురస్కృత్య॥ 


772. పురః రా గతిసంజ్ఞకమగును, పురస్కృత్య (వరః 
కృత్వా) “నమస్సురసోర్గతో ఖ్‌" అనునూత్రేముచే నిసళ్లమునకు, సత్వమగును, 


161 కోముదీశరదాగనమము.... [నూ 218,714,715, 


(పూః, పుర పురఃకృత్వా అనుచోట పురళ్ళబ్లమునకు గతి సంజ్ఞా నివృత్తీ'కె 
అవ్యయగహణమావక్యకము. ఈసూత్రమున కృజళ్యయోగమం'దే అనునియమము 
లేదు. కొన పురోభూయ పురో గత్య మొదలగునవిగూడనుదాహా రణ ములగును. 


1783, అన్టంచ, 1-488. అ స్తమ్‌, చ (అవ్యయమ్‌) 


అ స్టమితిమా స్తమవ్యయం గతిసంజ్లం స్యాత్‌ అస్లం 
గత్య॥ 


718. మకారా స్తమగు అస్సమ్‌ అనునవ్యయము [కియాయోగమునందు 
గతి సంజ్బకమగును, అ స్పంగత్య (అస్తం గత్వా) అంతర్జానమునుపొంది అని 
యర్థము, అవ్యయ్యగహ ణమనువ ర్థింపకున్న నర్జాంతరమందు అవ్యయముగానట్లి 
అ _స్పమనుదానీకిని గతిసంజ (షప రింపవలసివచ్చును. అం కృత్వా కాండం 


గతః; ఇచట అ స్త్వమనుస్‌ది యప్యయముగాదు. అ సన్‌ కీ పము. కొండమును 
క్షీ పమెనదావీనీగజేసి వెళ్ళిసవాడనియరము. 
ఇటీ క్యా థు 


774. అచ్చ గత్యర్హవదేషు.. 1-4-88. అచ్చ, గత్యర్థవ చేను, 
(అవ్యయమ్‌) 
అవ్యయమి త్యేవ। అచ్భగత్మ। అచ్చోద్య। అభిముఖం 
గత్వా ఉ క్వా చేత్యర్థః। అవ్యయం కిమ్‌! జలమచ్చం 
గచ్చతి॥ 


774. అచ్చ అనునవ్యయము, గత్యర్థకమగు ధాతువులు, వదధారువువీనితో 
యోగమున్న పుడు గతిసంజ్ఞకమగును. అచ్చగత్య (అచ్చ గత్వా) అచ్చ అనునవ్య 
యమభిముఖవాచకము. ఎదురుగ వెళ్లి యనియర్థము. అచ్చోద్య। ఇది వదధాతునతో 
యోగమున్నపుడుదాహరణము,. వదధాతువుకంజె కా క ప్రత్యయము. సమాసాన స్ట 
రము' ల్యపీ(పత్యయము అభిముఖముగ చెప్పియని యిర్దము. అవ్యయమనునది 
లేనిచో జలమచ్చం గచ్చతి అనుచోట స్వచ్భ్చమనునర్హమును బోధించుఅచ్చ మను 
జలవిశేషణవా చకమునకును గతి సంజ్ఞ (ససకృమయ్యెడిని, గతిసంజయున్నచో 
నవ్యయమగును గానసుప్‌ ప్రత యమునకు లుక్కు (పస క్తమగును. 


"7165, అదోఒనుపదేశే. 1.4.80. అదః, అనుపదేశే. 


అదఃకృత్య, అదఃకృతమ్‌। పరం(ప్రత్యుపదేశే (పత్యుదా 
హరణమ్‌। అదః కృత్వా॥ 


705. ఉస దేశముకం'అభిన్నమగునరమందు అదశ్శబము గతిసంజక 

0 a) శు 

మగును. అదఃకృత్య (అదఃకృత్వా) దీనిని చేసి యనియర్థము, అదః కృతమ్‌। 
ఈర డుమదాహ రణములు, అదఃకృత్య అనుచోట గతిసంజకు సమాసల్యభాదులు 
ఫలను, భదఃకృతమమ్గచోట అద? అనుద్లానికి “గథిరన రః" (1.249) నూ,జే 


మీ, 71,7177] తత్పురుష ప్రేకరీణము itt 


విహితమగు స్వరము (పవర్తి రించుట గతి సంజ్ఞకు ఫలము. ఇతరయలకువ దేశింపక 
తనంతటతానాలోచించునపుడుబాహర ణము. పరులకుప దేశముచేయున పుడు పచ 
దాహరణము, అదః కృత్వా॥ 


776. తిరోన్ర 1.4.71. తీర లు అర్‌ క 
em 


776. తీరని అనునవ్యయము వ్యవధాన మనునర్హమందు గతి సంజ్రకమగును, 
తిరోభూయ (తిరః భూత్వా) 


717. విభాష కృణి. 1-4-72. విభాషా, కృజి (తరళ) 

తిర స్కృృృత్మ। తిర ఃకృత్య। తిరఃకృత్వా॥ 

క్‌ తరన్‌ అనుసవ్యయము రక్‌ ధాతువురో యోగ మసన ఎడు వికల్చి 
ముగ గతి సంజకమగును, వ ర! తిరఃకృత్య। తిరఃకృత్వా! గతిగ we 
మందు గతిసహాసము. ల్యప్‌ పత్యయము. “తిరసో౬న్యతం స్యామ్‌” (157) 
సూ. చే సత్వవికల్పముసగును. సత్వవిధాయకస్తూతముస గతిగ్రహణానుప త్తి 
యుండుట చే గతిసంజ్ఞలేనిపక్ష [మండు సత్వముగూడ (పవ ర్తింపదు. కావున మూడు 
రూపములగును. 

వినః...-.పరాభవరూ పార్థమున తిరస్కార శబ్ద పయోగముననుసరించి కొం 
దలు సత్వవిధాయకసూతమున గతిగ్రహణానువృ త్తిచేయలేదని చూధనాచార్యులు 
భా తువృ త్తిఅన్ముగస్థమున 'వాసెను, 

778. ఉపాజేఒన్వాదే. 1-4-78, ఉపాజ్కే అన్వాజే (విభాషా, 

మ, 

తొకృజీ నౌ గతి సంజ్ఞ స్తః। ఉపా జేకృత్య, ఉపాజే 
న అస్వాబేకృత్య। అన్వాజే క కృత్వా! దుర్భలస్య బలమా 
'ఛాయేత్యర్థః॥ 

778. ఉపాజేఅన్వాజే అనునీ రెండును ఏద సములు విభ క్రిసతిరూపక 
ముబునగుని పాతములు. ఇవి బలహీనునకు. బలమును సమకూర్పుట యనునర్హమును 
బోధించును. ఉపాజే అన్వాజే ఆనుసీ రెండునిపాతములు కృషణ్‌ ధాతుయోగమున 
వికల్పముగ గతి నంజ్ఞకములగును. ఉపాజేకృత్య। ఉపాజేకృత్వాః గలసంజ్లాభాన 
సక్షదుందు సమాసము (ప్రవ ర్తింసకుండుటచే ల్యప్‌ సత్యయమువాదు. ఇట్టే అన్వా 
బేకృత్య, అన్వాజేకృత్వా। అవియగును. దుర్భలుసకు బలమును సమాళూర్చియని 


యరము, 
a 


18ీ$ కోముపీశరిదొాగమము (సూ. 719,780,781. 


778. * సావిత్పభృతీని చ. 1-474 సొష్యశ్రభృతీని, చ, 
(ఏభాషా, ర్చి) 


కృణ్ల వా గతి సంజ్లొని స్యుః। (వా) చ్వర్థఇతి ఎ ో చాయి! 
సాక్షాక్‌ కృత్య; సాక త్య్చృత్వా। లవణంకృత్య।” వలణంరృత్వా! 
మా న్తత్వం నీపొతనాత్‌ ॥ 


770. సాక్షాత్పభృతిగణచున పఠింపదిడు సా2ితి మిథ్యా చిన్నా మొద 
లగునవి కృష్లో ధాతువుతో యోగమున్నవుడు విరల్బముగ గతిసంజ జ్రగలవగును. 
(వౌ ఈసూతముచే గతి సంజ్ఞ చ్వి పత్యం నూర్తము (అ వాత తద్భావము) గమ్య 
మానమగునపుడు (వర్తి రించుస్‌ని చెన్పవలయిును. సాల కల్ళాత్య! సానిత,) గత్వా! 
ఇచట అసాడాత్‌ సొక్షాత్ర్‌ శృత్వా అనుచ్వ రను (కారకు) గమ్యము తా] 


అ 
లి) 
ఆ 


మనుసు. 2 చే అసులు, ప! | అవ ంల్ళచ్యా °i చకగి.. fe ట్య అవణ కు V వ తం 
యై 


స! 
ఉదకమ్‌ ఆర్హ్రమ్‌ చఃలియిదు భద్దిదు లమ గడ సంంయున్నుచుగు. ముకారా త్య 


నిపతింపవిడ్షేను. 


అశ 
9 
- 


700. అసడ్యాధా గ్‌ స ఉర క సిముససీ. 1. భష చన వ సు. 


ఉల సిమేనసీ, (విధాషా, కృల) 
9 ఖీ త, జ నాం స అట్‌ న వ తీ 
ఉర్‌ నర్‌ కృత్య! ఉరణ కృత్వా! అభ్యుబగ బ్యతక్ట ౫11 రట 
కృత్య। మనసి కృత్వా! నిశ్చిల్మే త్యల్థః। అత్యాశాసిముస గ షే 
అం తత సః ఉరసి కృతా fl హ్‌ శీత! 


780. ఉరసి మనసి అనునవి స స్రమ్య స సశదృశయులగునవ ( యవ ములు, ఆఅత్యా 
ణా ధానమననుపనేషణన ము. తదభావమందు ఉరసి దునసి అనునవి ర్‌. వాపమయోగ 
చున వికల్పముగ గతి సంజ్లక ములగును. ఉర సికృత్య। ఉరసి రృత్వా। అంగీకరించి 
యని యర్థము, సున సికృత। మససి కృత్వా! నిశ్చయించియని యర్థము. ఆరెండు 
స్థలములందునత్యాధా: నము గమ్యమాసముకొదు. ఉపస్తష నమస సంయోగము అని 
పతియమానదుగునపుడు గతిసంజ్రరాము. ఉరసి కృత్వా పాణిం సే! వక్షస్థల 
ముందు హ స్తమునుంచి నిద్రించుచునా ఎని యర్థము. ఇచట హా స్తసంయోగము 
గమ్యము మూనము గుచుస్నిందున గతిసంజ్ల (సవర్తి రింపదు. 


781. మధ్యే పదే నివచనే చ, 1.478. నుధ్యే, పడే, విప, 
చనే, చ, (విభాషా, కృణి అనత్యాధా నే) 


ఈ సాక్షితీ మిథ్యా చిన్నా బా, రోచనా ఆస్తా అమా అర్జా (పాజర్యా 
పాజరుహా వీజిర్యా నీజిరుహో సంసర్యా అర్రే లవణమ్‌ "ఉష్ణద్‌ శతమ్‌ ఉదరము 
లర్జ్రమ్‌ అగా ఇగే వికసనే విహసనే (పేతవనే ప్రాదున్‌ో సమన్‌ ఆవిన లకి 
గటోఒయమ్‌. 


సూ, 781,702, (88,184. |] తత్పురుష కర ణము 168 


సీతే క్ర క్ఫీజ్లో బో గరిసంజోఃి స్యుంసత్యా (దా నే।ముభ్యకృత్య:ః 
జు 
రకా ప చేకృత్య। పదే & కళ్యా! న్‌మద్‌ ఎకృత్య!। న్‌్‌ 
కతా! వాచం నియమ్ముత్యర్థః॥ 


7181. పధ్యే పదే నివచనే ఇవి ఏద న్రములుగ నివలింపబడినవి, 
ఈ మూడును అనక్యాధానమందు కృ కధాతుయోగమున్న ప్పుడు ఏికల్పముగ గతి 
సంజ్ఞకలవగును. మధ్యేకృత్య। మధ్యేకృత్వా। ప దేకృక్య। పదే కృత్వా! సిపచ నే 
కృత్య! నివచనే కృత్వా! నివచ నేకృత్య అనుదానికి వాచ౦నియమ్మ్యు (బూటలను 
విడిచి) అని యర్థిము. వచనస్యాభావః అనునర. ర్రముసనవ్యయీభావముచే నివచన 
మని సద్ధమగుటవేలన నిట్టేయరము లభించును. 


782, నిత్యం హ సే పాణావపవయమనే. 1.4.7. నిత్యమ్‌. 


అవా 


హస్తే, పాణౌ, ఉపయమనే, (కణ) 
రృజో। ఊఉ ఉపయమనం వినాహ?! స్వీకా చ్‌ దూ త్రమిత్య నేర 


హస్తే కృత్య। పాణొకృత్య॥ 


782, హస్తే పాశా అను రెండుశబ్రనులు ఉపయమనార్హమందు క్‌ 
గౌ యోగమున్న పుడు నిత్యముగ నత్తి సంబకములగును. ఉపయరుననున నివా 
హాము, స్వీకారమా త్రమని కొందరనిరి. ఉచయమనార్థ య (ప్రమముగ 
నేరారా సముగను సొకొరా _స్రముగను నిపతింపబకినవి,. ERE పొాణొకృత్య। 
వివో హముచేసికొని యని యర్థము. 


"09, _పాధ్వం బస్టనే, 1-4-78, పొధ్వమ్‌! బిస్టనే। (కృఖణి 
(పాధ్వమిత్యవ్యయమ్‌। _పాధ్వంక కృత్య । భం నౌకను 


కూల్యం కృ త్వేత్యర్థః। (పార్ట నాదినాత్వాసుకూ ల్యకర డీ col 
(పాొధ్వంకృత్వా॥ 


789. (వాధ్వమ్‌ అనునది మా _ప్రమగునవ్యయము. ఇది బిస్టనముచే నాను 
కూల్యగును టోధించును. పాధ్వమ్‌ అనునది బస్టనముచేనాన కూల్యము గమ్యమాస 
చుగునపుడు కృ ధా తుయోగమునసందు గతి సంజ్ఞకమగును. _పొధ్వ కృత్య ఇ స్ట్‌ 
ముచేగనుకూలయుగాజే సి అనియర్థము. బస్టనముచేగా పార్టనాదు9చే నాను 
కూల్యము గద్యుమానమగునపుడుచూ, త్రమీసూ(త్రము వై రింపదు. (పాధ్యం 
కృత్వా॥ 


144. జీవికోచనిషదావొవమే. 1-478. జీవికోపనిషదొ, 
కొవమ్యు (కృజ) 
[22] 


[70 కోముదీశరదోగ మము (సూ. tl 


జీవికొ మప క్చ్‌త్వా జీవికాకృత్య। ఉపనిషదమివ కృతి 
ఉపనిషత్యత్య | బౌప్య్యు కిమ్‌! బీవిరాం త్చీత్వా! (వాది 
Wes సుపురుషః। అృతివా ల ౨కిని। (| 0 టై 
దయో గతాద్య రై లలుటూ! _పగత ఆచార్య: (పాచార్యః। 
(2 ) అత్యాదయః [కొన నాద్యరే ద్వితీయయా। ఆత్మిక నో 
మాలానుతిమాలః। (0. అవాదయః కృష్ణాద్య శై తృరియ 
యా। అవకృష్ణః కోకిలాయా అవకోకిలః। పర్యాదయో గ్లా గా 
నాధ్యరే చతుర్ద్యా। పరిగ్గానో ఒధ్య యనాయ పర్యధ్యయనః। 
(5) నిరాదయః [కొ నాద్యస్టై పంచిమా క్‌! నిషా పా పః కొళాం 
దార నిష్కోశాంవిః। (వా) కర్మ్యపచనీయానాం (పతి షి 
ee పృష్షల(వేతి॥ 


704. బీవికా ఉపనిగబ్‌ అగురెంతుకబములును సొద్భశ వము గదుపూగ్త 
మగునపుడు కృ ? ధదాతుయోగమందు గతిసంజిక యులగును, ల. (జీ వికౌ 
మిష కృత్వా) గతి సమాసల్యప్‌ప్రత్యయములు. జీవనో పాయము జీవికయగం 
బడు, జీవికవలెనవశ్యముగటే సి యనియరము, ఉపనిషత్యత్య। (ఉపనిషవమివ 
కృత్వా 'వేదాస్తముపనిషచృడ్దార ము, 'దానినివలెజేసి యనియర్హము. జీవికాం 
కృత్వా! ఇచటనొసమ్యము(పతీయమానముగానందున గతి సంజ్లరాచేరదు, ఇది 
గతిసమాసనిరూపణము. (పాదిసమా సములు: .-కుగతి(ప్రాదయః, అనుసూత్రడు 
లోని ప్రారిిగహణము, _ప్రాదులకు గత్రిసంజ్ఞలేకున్నను సమర్హమగుదానితో సమా 
సము సిద్దించుటికగును. కనుకనే సుపరుషః అనుచోట [కియాయోగము సులేనందున 
సుజినుదానిక్‌ గతి సంజ్ఞ లేకున్నను (పాదిసమా సము. సిద్ధించును. న్యవస్ట్థలేకుండ 
ప్రాప్త పముగు ప్రాదిసమా సముయొక్క- వ్యవస్తకొటకు వొ రికములిచట (ప్రదర్శింప 
బడుచున్నవి. OE పాదులు గతాద్యర్రమందు (ప్రథమా స్ప సముతో సమసించును. 
పాచార్యః। నిత్యసమౌసమగుటచే య ఆచార్యః అని "యస్వపదవిగ్రహమును 
చెప్పవలయును. (పఅనునది “గత అనునర్థమందు వర్తించును, (పపితా 
చుహః! ఇత్యాదులని ప్లే న గం (2 అత్యాదులు (కౌనా ద్యర్హమందు 
ద్వితీయా న్తృముతో సమసించును. అతిమాలః (అత్మిక్రానో మాలమ్‌) అతిఅనునది 
(కొన్నార్ణమును బోధించును. మాలాశబ్దముప సర్హనమగుటచే “గో స్త్రియోః” (660) 
సూ, చే (హ స్వను వచ్చును. (8) తృతీయా స్ప సముతో అవాదులు కృష్టాద్యర్హమందు 
సమసించును. అవకోకిలః। (అపకృష్ణః కోకిలయా) కృష్ణఃఅనుదానికి ఆహూతః 
(పిలువబడిన వాడు అనియర్దము. (4) చతుర్ద్య న్టముతో గ్లానాద్యర్రమందు వరి 
మొదలగునవి సమసించునుపర్యధ్యయనః। (వరిగ్గానో ఒధ్యయనాయ) అధ్యయ 
సముకొణకు అలసినవాడని యర్థము. (క్‌) సంచమ్య న్టముతో విరాదులు (శానా 
ద్యర్థమందు సమసించును, విష్కాశాంబి? (నిమ్మా స్టః కొశాస్న్యః) కోశాంబి 


నూ, 784,785, ] తత్పురుష(పకరణము iti 


నుండి వెడలినవాడని యరము. నిర్‌ అనునవ్య మము డ్రొన్ఫార్ర రమందు వ _ర్తించును, 
కౌళాం బీశబ్రమునకుప సర్హన ప్ర స్వమగును, 


(వా) కర్య్యపవచనీయానాం _పతిషేధః =కర్మపవచ నీయసంజకములగు 
పాదురికీ సమా సము రాదు, వృక్షం పతి; ఇచట (పతిఅనునది “లక్షణేత్రంభూతా 
భన” (కర్‌) సూ. చే కర ప్రవచ సీయసంజ్ఞకము గానప్రాదిసమాస సము [పవ 
ర్రింపదు. (నురాజా అతినథా అనుభాష్య[పయాగమువలన సు అతి వీనికంచె 
భిన్నములగు కర్మ(పవచనీయములకే పాదిసమాసనిశే షధిమని గహించునది.) ఇది 
పాదిసమా సము, 


ఇటుపె ఉపపదసమాసమును చెస్పటోవుచుగుపప పదసంజ్లాసూ తమును 
వ్యోఖ్యానముచేయుచు న్నాడు:___ 


785. త్నృతోపపదం స ప్రమీస్లమ్‌. 8.102. తత, ఉపపదమ్‌, 
mar. ళు 
స్వప్తమీస్టమ్‌। 
సప్తమ్య నే పదే కర్మణీత్యాడొ వాచ్య'త్వేన స్టితమ్‌ 
కుమాది తద్వాచకం పదముపపదసంజ్ఞం స్యాత్త తసిక్రింశ్చ 
సత్యేన వక్ష్యమాణః _ప్రత్యయః॥ 


785. ఇది nts ఈసూ(త్రమున స ప్తమీఅనుపదముచే స 
మ్య సము (గ్రహింపబడును. స సప్తమ్య న్నే నే (వాచ్యవాచకభావ సంబింధముచే) తిల 
అనువ్యుత్స త్తి తిచే స _ప్పమీస్థమనుదానికి స స్తమ్య ప్రపదవాచ్యమనునర్హము ఫలించును, 
ధాతోః అనునధిక్రారమునే “కర్మణ్యణ్‌ ” (8-2-1) ఇత్యాదిస్తూత్రములందు 
కర్మణి ఇత్యాదిస _ప్రమ్య న్ల నములకు వాచ్మ మగునదని యర్థము. అందుచే కర్మ ణ్యణ్‌ 
ఇత్యాదిసూ త్రమలకుదా హరణములగు pee ఇళ్యాదులందు కుంభంకరోతి 
అనునవస్థయందు స _ప్రమ్య _సపదవాచ్యములు కుంభాదులగును. కుంభాదులకుపపద 
సంజ్ఞవలన దయోజనము లేకుండుటచేతను ఉపఫ దమనుమహా సంజ్ఞొబిలముచేతను 
తద్వాచకములందు సంజ్ల పర్యవసన్నమగును. కావున కర్మణీ క్యాదిన ప్త్రమ్య న 
ములకర్ణములగు కుంభాదులను బోధించుప దములు పపద సంజ్ఞకములగుననిసూ శ్రా 
ర్రము, “తస్మింశ్చసత్యీవ వక్ష్యమాణః _పత్యయః” అనునది తత్ర అనుదానికి 
వివరణము. ఉపపదమున్నపుడే అణ్‌ప్రత్యయాదులు (ప్రవ_ర్థించునని యర్హము, 
అట్టుకాకున్న నుపవదములేనపుడును  శేవలధాతువుకం'టెగూడనణ్‌ ప్రత్యయాదులు 
(పవ రింపనలసిపచ్చును, 

బవ “కర్మణ్య ణ్‌ ణ్‌” ఇత్యాదిసూ త్రములందు “కర్మణి” మొదలగు 
నవి (పథమార్థ్ధమందు స ప్పమ్య సములు. ధాతోః అనునధికారమువలన ధాతువున 
క్రణ్‌ వత్యయము వచ్చును, కర్మవాచకము ప పదసంజ్ఞక మగుననునర్గ ము లభించ్ను 


172 కౌముది శర ధాగముకు (నూ. గర్‌ 180. 


మండును. కుంభకారః మొదలగునవి యుజాహరణములు. కుంభకరోతి అగునర్త 
నుందు “కగ్య్టిణ్య బ్‌ ణ్‌ సూతమ. చే కృణ్‌ ధా తువునకణ్‌ (పత్యయమగును. కర్మ 
వాచకమగుకంభవానునది యపతదవగును. ఉపపదమున్నపుడే అజాదులు (ప్రవ 
_్రిందను. కర్మణీళ్యారి నవ్పమీని గ్షశముపదదస౦జ్ఞాపదృ త్రికొఆకగును. “ధాతోః 
సమానక కరర దిచ్చాయాం” i (బ్‌ “రా గోరా కో లేకాచో హులారే? కియాసమభిహారే 
యజ్‌” (8) ఇ ధాతోః” లనునీ మూడు ధాత్వధికొారములలో సామీహ్యముచే మూడవ 
ఖ్‌. యిచట Wes కావున ధాతో రేకాచో ఆనుధాత్విధికార 
నొండలి “చ్దిల జి” ఇత్యాదిస్నూతములలోని స వ వారిరట స _ప్త్రమీశద్దిముబే 
(గహింపలిడపు, 


70%. ఉపపదమతిజ్‌. 2.2.19. ఉపపదమ్‌, ఆతిజ్‌ (సుప్‌) 


ఉపపదం సుబ స్టం స సమన నిత్యం సమస్యే! అత్రి 
జి వ. నమాస కృమ్చుంకరో తీతి కుమృకారః। 
సృలన్‌ కౌర ఇ ఇక్యలొకికం ఆడయూవార్య వు అతడ. 
కీమ్‌। మా భవాన్‌ భూత్‌! మాజి లుజీతిస పమీని స్టైళాన్మా 
జుపపదమ్‌! అతిజ్‌[గహణం జాపయతి సు 'పేత్యేతన్నేహా ఒ 
నుప రళఇతి। పూర్వసూ। కేప్‌ గతి|గహణం పృథక్‌ కృత్య 
లతిజ్‌గహణం తత్రాపకృష్య'తే। సుపేతి చ నివృ త్త తమ్‌! 
తథా చ। గదికొారకోపపదానాం కృద్భిస్సహ స సమాసవచనం 
(పాద్సబుత్స శ్తేరితి సిద్దమ్‌। వ్యా అశ్వ క్రీతీ॥ కచ్చపీ॥ 

786. సమర పరిభాషవలగ సమ న అనుసది లభించును. ఉపసదసంజక 


థి by 


ఇల్‌ ఇటీ 


మగు సుబ సము సమరమగుదానితో సమ సించును. అతిజ్‌ అనుచోట తిజ్‌ సదముచే 
తిజ_గ్రము గహింపబడును. అతిజ్‌ అనునది దిహు[వీహియగుటచే సీసదూసము 
తిజ "స్టముగలది కాదనునర్హము లభించును. కంభకారః! కుంభంకరోతి అనునర్ధ 
మందు " “కర్యణ్య ణ్‌ ” (ఓ) సూ(తముచే కర్మవహాచకమగు కుంభపదముపపద్‌ 
మగుచుండ న io క శ్రోర్ణమున అణ్‌పత్యయమగును. “అచోజ్జీతి” 
(26క) నూత్రముచే వృద్ధి (పవ రప కారఅనుశబ్దము పిద్దించును, కారశబ్దముతో 
కంభశబ్దమునకీసూ (తముచే సమాసము. ఇచటి కుంభ (అన్‌ [కొర అనునది లోక 
మున ప్రయోగార్డ. ముగానట్టి (అలౌకికము (_ప్మకియావాక్యము. ఈయలౌకికవాక్య 
మునందే సమాన్‌ముమొదలిగునవి (పవ ర్హించును, కుంభంకి రోతి అనుసదర్హ్యసదర్శ 
నము గానీన్నిగహవాక్ణము రాదు, కావుస సమాసము తిజ నరహతమగున వి చెవ్వు 
నపుడు కుంభంకరోతి అనువిగహ్మ పదర్శనమయు క్రమని "చెహ్పుటకవకాశములేదు. 
కృద్యోగముందు షష్టివిధింపదిగుటచే కుంభ (అమ్‌ కార అని అలౌకికవాక్య మునుచూ స 
కూడదుంఅతిజ్‌ కిమ్‌1నుపా అనుతృతీయా న్లనునువ్న త్తగుటచేతిజ స్టముతో సమాసము 
(ప్రస క్రము కానందున దినికేమి ఫలమని (ప్రళ్నాశయమనుం"నూజి లుజ్‌” (8-3-115) 


నూ, 118.) కళ్ళరుష ప్రకరణము 178 


(మాజ్‌ ఉపవదమైనపుడు లుజ్‌ వచ్చును) అనుసూశ్రమందు . స సమీని ర్రేశము 
వలన మాజుపపపదమగును గాన “మాభూకొ” అనుచోట మాజునకు స భూతో అను 
తిజ్ఞ న్తముతో సమాసము రాకుండుటకై సూ్యతిమున అతిజ్‌ (గవహణమావళ్యకమని 
సమాధానాశయము. భవాన్‌ అనునది ేమాసాభ్రావమును సూచించుటకె (పయో 
గింపబడినది. ఈసూత్రమున “నుపా”ో అనుదానికనువృ త్తి తిచేసీనందుననే “నూ 
భూల్‌ "అనుచోట తిజ గ్రముతో నుపపదమునకు సమాసము నివృ త్రమగుఛుండనచట 
సమౌసనినృ త్తి తికొరకుచేయబడిన " అతిజ్బదము న్యథజా మయ ఈసూత్రమున 
“సుపా” అనుదానికి సంబంధము లేదనునర్జమును జాససము చేయను. అందుచే 
నుపపదసమాసము తిజ స్ప్వథిన్నో త్ర తరపదకమగునని సూశ్రాథణాము ఫలించును. 
అన స్తరము “మాభూకో అనుచోట సమాసనివృ త్తి తికొరకు అతిజ్‌ [గ్రహణ 
మానళ్యకమగును. ఇందువలననుపపదము సుబుత్ప 'త్రిగాకపూర్వముకృడ న్ల నముతో 
సమసించుననిఫలితమగును. ఈశః సూ(త్రమునకు పూర్వమందున్న ' “కుగతి(పొదయః” 
అనుసూూతమున గతిగహణమును విభాగముచేసి (కు పాదయః_గతీః అని 
యోగవిభాగమునుచే చెసి ఈసూ(తమునుండి అతిజ్‌గహణము విభ క్రమగు గతిః 
అను సూత్రములోనికపకర్షము చేయబడును. ఇచటను సుపాఅనుడానికి నివృత్తి 
బోధితమగును. (ఉత్త తరసూ(త్రమునుండి పూర్వసూూతములోనికనువృ త్తి యపక్షర్ల 
మనబడును) అందువలన గతిసమాసమ గూడ తిజ న్టభిన్నో త్ర తర పదకమగుననీ 
సిద్ధించును. ఇందువలన గతిసంజ్ఞకము సుబుత్స త్తి తిగాకః పూర్వము. కృద న్తముతో 
నమీసించునని ఫలితమగును, ఈరీతిని గతికార కోవపదానాం' కృద్భిస్సహా సమాస 
వచనం (ప్రాక్సబుత్స క్తేః అనుప్రాచీన పఠితమగు పరిభాష సిద్ధించును. గతి 
సంజ్ఞకములకు, కారకములకు, ఉపపదములకును, కృద_స్త నములతో 'సుబుత్సే శ్రి తీగాక 
పూర్వము సమాసమును చెప్పవలయానని పై పరిభాషకర్షము. ఆలోచింప పెజొ 
పిన విధముచే గర్యుపపదములకే కృద స్స సమలతో నుబుత్స _శ్రికిపూర్వము ' "సమా 
సదునిలథించును. అయినను కారకవిషయకమ గూడనగుస్‌_ ప్రాచీనుల పరిభాషకు 
“ ఏకాదేశాను మత్యా సర్వానుమతిః” (పొమాణికులచేనంగీకరింపదిడు విషయము 
అందు కొన్ని_ప్రమాణసహతములగున పుడు మిగిలీనవియు స్మృపమాణములేయని 
యూహింపదగును) అనున్యాయముచే కారకవిషయమున గూడ్యపవృత్తి సిద్ధమగు 
నని (గహీంచునది. ఈపరిభాషకు ఫలములు జూపదిడుచున్నని, 


1) గతిసమా సమునకు:._-వ్యాఘీ = ఘఅనునది ఫ్టూ (గంధోపాదానే) 
ధాతు(క్రకృతికమగు కపత్యయా నము, కృద న నమగు దీనితో గతి సంజ్ఞకమగు ఆదా 
నకున్ను ఆ(ఘుశబ్దముతో వి అనుదానికిని గతిసమా సమునుచేసిన న్యా(ను అను 
హ్లాతీపడికమేర డును, పిదపనిడి ' జాతివొచకమునద న్తమగుటచే “జాశతేర స్రీ” 
అను సూ, చే జీపు (ప్రవ ర్లించిన వ్యాఘ్రీ అనునడి సిద్ధమగును, గతినలిజ్ఞకము 
సువినముతో సనమసించుననిన స్టుశబ్దిముకం'ఇ నుబుత్స త్తి తిగావలయును. అద్‌ నంఖ్యో 


దులనశే పేక్షి చును, అట్లయిన స్వార్థ్యదవ్య లి సంభ్యాకారక్షపయ్య క్ష కకార్య ములకు 


14 కొమురీశరదాగమను [సూ 788,87, 


[కమికత్వని యనుముండుటవలన (పథమమున స్రుశబ్దముకం"టె ప్రీ రిజ బో ధక టాస్‌ 
(సత్యయము రావలసివచ్చును. కేపలమగు ష్టుళబ్దమ్‌ జాతివాచకముగాకపోవుటచే 
టాప్పునకపవాదమగు జొతిలక్షణజీషునకు పాపియుండదు. కావునన ఖీష్టరూప సిద్ది 
గాకపోవును. వరిభాషనంగీకరించినచో కృదస్థేమగు ఫ్టుళద్దిముకంబ సుబుత్ప్తీ 
గాకపూర్వమే గతిసమాసము ప్రవ ర్తించును. అన నరము వ్యా ఘ్టుశబ్దము జాతివాచ 
కమునద _న్రమునగుటవలన టాపునువాధించి జ్లీష్‌ ప్రత్యయము" వచ్చుటచేనిష్షపిద్ది 
యగును. 


(2) కారకమునకు:-.అశ్వకీతీ అశ్వేన(గ్రీతాఅనువి గహమున అశ్వ 
శబ్ద,కీతశబ్లములకు "క ర్తకరణే కృతా బహులమ్‌” ($88) అనుస్తూత్రముచే సమా 
సము: (క్రీతాత్మరణ పూర్వాక్‌ (509) అను సూ, చే జ్లీగ్‌ (పత్యయము (పవర్తి రిం 
చిన పై రూపము సిద్ధమగును ఇచటగూడ అశ్వేన అను తరణవాచకమునకు సుబ 
“న్నముత్రో సమాసమనీన పూర్వమువళే డీతశబ్దముకం'టె మొదట టాప్‌ ప్రత్యయ మే 
(వవ శి రి పవలసివచ్చును. సమాసాన సరము (కీతశబ్దమద_స్తముగానందున జీషు 
రాకుండును. పరిభాషయున్న పుడు సుబుత్పత్తి తికి పూర్వమే సమాసము (పవ ర్రి రించు 
టచే కరణ పూర్వకమగు డ్రీతశబ్దమద న్ల నమగును గానజీష్‌ ప్రత్యయము నిశ్శంకముగ 
1దవర్తి రించును. 


(రి ఉపపదసమాసమునకు :_ కచ్చపీ। కచ్చే పిదితి అనునర్గమందు 
“సుపి స్థః” (8.2.4 అనుస్తూతమున సుపి అనుయోగవిభాగముచే పాధాతువు 
నకు క్ష పత్యయము, కచ్చశబ్దము పపదమగుటవలననీస్తూ. తముచేనుసపదసమౌా 
సము. ఇచటగూడ సుబ సమత సమాసమనిన పె రీడిని టాప్‌ ప్‌_వత్యయమే (ప్రవ 
రి ంపవలసివచ్చును, సుబుత్ప త్రి తికి పూర్వముపపద మాసమనిస కచ్చపశద్దిము 
జొతివొచకమగును గానటాపునుబాధించి జీష్‌ ష్‌పత్యయము నిర్పాధముగనగును. 


737, అమైవావ్యయేన. 2-2-20. అమ్మా ఏవ, అవ్యయేన; 


అమైవ తుల్యవిధానం యదుపపదం తదేవాఒవ్యయేన 
సహ సమస్యశే। సా్యాదుజ్కారమ్‌! నేహ। కాలసమయ 
చేలాను తుమున్‌। కాల సృమయో వేలా వా భోకుమ్‌। 
అమై వేతి కిమ్‌। అగే భోజమ్‌! అ గే భుకా కాని! విభాషా 
గ్రేప్రథమపూశ్వేప్వితి కాష్వణములొ। అ మాచానే్యన చ 
తుల్యవిధాన మేతక్‌॥ 

787. అధ్యాహారమువలన తుల్యవిధానమనునది లభించును, అమ్‌ (వత్య 
యముతో నే సమానమగు విధానముగఆ ఉనవదమే అవ్యయముతో సమసించును. 
అహ్‌ పత్యయమును (ణముల్‌ .ఖముణఖ్‌ ) మాత్రము విధించుశాస్త్రముచే దేనికి 
అమ్‌ సత్య యముళో గూడన్సన నదసంజ్ఞ విధింపజడునో ఆయుషపదమే అవ్యయ 


హం 181,168] అ త్చథషట్రకఠతిమి గ్‌ 


ముతో సమసించునని ఫలితము. 'పూర్వసూతముచే - సమాసము సిద్దించుచుండో 
నీస్నూతము ని మమౌర్దమగును, ఊదా: __ స్వాదుజొ-రి మ్‌ (స్వాదుం కృత్వా) 
“స్వాదు మిణముల్‌ ”, (8-4. -26) అనుస్తూక్రముచే నమ ప్రత్యయముతో (ణముల్‌ )' 
సమౌనముగనే స్వాదుష్‌ అను దానికవపదసంజ్ఞ విధింపబడెను. స్వాదుమ్‌అను 
నడి నిపాతనమువలన మా స్తమగును. ఇది కాం మనునవ్యయముతో సమసించును.' 
ఇది అమాతుల్య విధానమనుటకు ఫలము. “*కాలసమయపేలాసు తుమున్‌” 
(3-8-167) అనునూ తమున కాలసమయవేలాను అనుస ప్పమీవి రేశమువలన 
కాల సమయ చేలా కబ్ణములకుప పదసంజ జ్రయున్నను వానికి తుమున్‌ పత్యయిముతో 
తుల్యవిధానమున్నది గాని అమ్‌ ప్రత్యయముతో తుల్య విధానము లేనందున నాసూ 
తోదాహరణములగు కాలోభో కుమ్‌ సమయోభోః లర. సూత్రముచే 
త నా. రింపదు. ఆగేభోజమ్‌ అ్యగే భుకా క్త అనుచోట"* “విభాషాగ్రే 
(పథమపూర్వేషు " (8-4-24) అను సూ,చే కా క(సత్యయణముల్‌ ప్రత్యయములత్రో 

సెమాసనముగ అగే ప్రథమపూర్వశబ్దము లకుప పద సంజ్ఞ విధింసజడినది గానిఅమ్‌ ప్రత్య: 
ఎఅముత్‌ క్రో అది ఏధిం' సబడి్‌ లేదు గా గాన అ గేకబ్లధో జశబ్రములతుప పద సమా సన మురాదుు 
ల చున అసునియమముసకిదియే ఫలడు, 


ల 


788. తృతియాపభృతిన్యన్యతర సామి, 22.21. కృతి 
Be అస్యతర స్యామ్‌। 
పసదంకళ్ల _సృళీయాయా మిలా గదీన్యుపపదాస్యదు నేనా హని 
క సహ వా సమస్యంతే[మూల శేనోపదంకం భు జే 
మూలకోపదంశమ్‌॥ 


788. ఎవకారమునువిడిచి పై స్తూత్రమునువర్రించును. అమా అనునదీ 
వ్‌ స అనుడానికి విశేషణము . తృతీయా_పథృతీని ) అనుచోట కృతీయాకబ్దము 
“ఉపదంశ సృృతీయాయామ్‌ ” (0- 447) అనుసూ తమును (గహీంచును, (ప్రభృతి. 
(గహబముచేనాసూ తము మొదలు “అన్వచ్యానులోమ్యే” (8-4-64) అనుసూశా 
సమువరకున్న సూత్రములు వివక్షితనులు. కావున ఉపవదంక _సృృతీయాయామ్‌ 
అనుసూ( త్రము మొదలు తన్వచా కనులోమే్యే అనుసూ శ్రా సమువరకునున్న సూత్ర 
ములచే బోధింపపడిన నువవదసంజ్ఞకములు అమ స్తమగుసవ్యయముతో వికల్ప 
ముగసమసించును, మూలకోసదంశమ్‌ (మూలశేన ఉపదం౦ంశం భు జే ఉపదం 
శ స్పృతీయాయామ్‌ అనుసూతముచే దంశడాతువునకు ణముల్‌ _స్రత్యయమ్ము, 
మూలకేన అసుతృతీయా స్తమునకుపపదసంజ్ఞ యునగును, సమాసొాభావమందు 
మూలశేనో పరంశమ్‌ అనియుండును. 


వివ :-- మూలకోపదంశమ్‌। కతల ఉపపదసంజ్ఞ అమ్‌ స్రత్యోయముతో నే 
తుల్య విధా నముగలది గానపూర్వనూూతములే సమాస ము నిత్యముగ ' ఫ్రా పించు 


{48 కొముడీశరదాగముము [యా 789,790. 


చండ, ఉచె చై బశకొరమ్‌ ఇత్యాదు9ందు ' “అవ్యయే మథాభి_పీతే” త్యాది? సూత్రోమిచే 
కా పత్యయణముల్‌ (పత్యయములు విధింపణడుచున్నవి గాసపూర్వాసూ త్రముజ 
సమాసమ్మప్రాప్రమగుచుండ సనీసూత్రమారంనింపబడుటవలననిదడి యుభ య త్రవిభా 
షయని యెరుగవలయును. &చె ఎఃకొరమిత్యాదులందుపపదసమానమునకు సమాస 
స్వరము ఫలమగుసనియూహించునది. 


789, రక్వ్యాచ.2-2-2. క్వా,చ,(పూర్వసూ(_తమనువృ తమగుస్తు 


తృతీయా సభృతిన్యుప పదాని క్వ నేన సపహావాసమ 

ప స్యంతే। ఉచె చై ఎకకృత్య 1 ఉద చః రృత్వా। అవ్యయేయథాఖి 

(పేచేతి Ex తృతీయా పఖ్ళితీ నీతి కిమ్‌; అలం కృత్వా! 
ఖలు దృ్‌త్వా॥ 


86. క్వాఅిసుసది తత మాం. ఉసచి౦గ్‌ ; తనూ | సూపు ముద 
అగుస్తూత్రములచే విహితములగు ఉపపదనంజగలఏఎ కా ప సముతోగూడ 
ఏకల్పనుగ సమసించును, ఉం ఏ ఎకిరృృత్య! ఉప ప్రైఃికృత్వా! ఇచట "అవ్యయేయశాఖి 
(పేశాఖ్యా చేళృఖుః క క్యాణములౌ” 1 అను సూ. చే క్వొపత్యయము విధింపబడెను. 
ఈసూ( త్రము తృతీయా పభృతులలోనిది. ఉబె అనునవ్యయముప పదము, సమాస 
సకళ్షమందు ల్యప్‌[వత్యయము. సమాసాభాపమందు ల్యప్‌_ పత్య యము (పవర్తిం 
షదుం అలంకృత్వా। ఖలు కృత్వా। ఈస్టలము లందు “ఉపద౦గ సీ చూ మామ”ోను 
సూత్రముసకు పూర్వమునినున్న “ఆలంఖల్వోః (పతిషేధయోః (పాచాం క్యా” 
(4-4-15) అనుసూ త్రముచే క్ల్వాధప్రత్యయను ఏధింసబిడనంచున సమా సము సస 
ర్రింషదు. ఇట్టి స్టలములందు సమాసము (పవర్తి ర్తింసకుండుట రై తృతియా_పభృకిని 
అనువడావళ్యకము. ఇది ఉపపదసమాసము, 


అప :-- తత్పురుషముందునూ త్రము (పవర్తించుసమాసా న 


సృపత్యయము 
అను దదర్శింపుభున్నాడు. 


790 ౯ తత్పురుషస్యాజు లే? సంఖాగ౬. పరయా 1, 54.20, 
_ తత్పురుషస్య, అబ్లు లేః, సంభ్యావ్యయాటేః। (అచ్చ్‌ ససూ 
సొ a గాః) : 
సంఖ్యాఒవ్యయాదేరబ్దాల్య స్తస్య తత్చురుషస్య సమా 
సానో&చ్‌ స్యాత్‌ ద్వే అబ్లాలి (పమాణమస్య ద్వ్యద్దా లం 
శారు! నిర్గతమబ్ల లిభ్యో నిరజులమ్‌॥ 

70. సంభ్యాప్యయాడేః అనుదానికి సంఖ్యా ఒప్యయే ఆదీ యస్యన 
సంఖ్యాఒప్యయాదిః తస్యఅని విగ్రహము. అజ్జులేః అనుసది తత్పురుషస్య అను 
డానికి విశేషణము. సంఖ్యానాచకముగాని అవ్యయముగాని అదియందుగర్లి అబ్ఞులి 


సూ. 181.) తత్సురుష్యపకరణము it 


శబ్లమ స్త సమందుగల తత్పురుష సమా సముకం'"బపరమై సమాసా స్తమగు అచ్‌.(పత్య 
యము వచ్చునని యర్హము. సమాసొ _స్టముకావున సమా సమునక నావయవమగును. 
(పత్యయముకొవున (ప్రత్యయః పరశ్చఅను సూ తములచే తత్పురుషముకంచపర 
ముగ వచ్చునని (గహించునది, ద్వ్యజులమ్‌ (దారు) ద్వే అజ్లులీ (పమాణమస్య 
అనువి గహముస న ర్రోత్తరప దేత్యోది” సూశ్రముచే ద్విగుసమాసము, 
డు (పమాణేద్వయసజ్‌ దఘ్నద్‌ మాతచఃో (5-2-37) ఆను 

క. ద్వయసద్‌ _ప్రత్యయమునకు “ద్విగోర్లుగనప త్యే” (411-88) 
స్తే సూ. చే లుక్కగును. ఈసూూత్రముచే ద్వకజు లిశబ్దముకం'టె అచ ప్రత్యయము 
(పవ ర్తి రించును. అదిషరమగునపుడు “యే ప్యేతిచ” అను సూ, చే నీకొరము లోపిం 
చును ద్వ్యజులమని సిద్ధించును, అవ్యయాది యగు త్ర త్పురుషమునకుదాహర 
ణము. నిరజబ్లాలమ్‌। (నిర్గతమజ్లులిభ్యః) ఇచట “నికాదయఃకా న్తాద్య ర్ట” అను 
దానిచే ప్రాదీసమా సము) “ఈసూ(త్రముజే సదూసొ పము ' "యప స్యతిచ” సూూత్రముచే 
నికొారతోపసమునూహించునది. 


701. హస్సరే శ్రే కకదేళసంభ్యాకపుణ్యాచ్చ రొ(తేః. 

SE అహస్సరె రై వక దేశసంథ్యాతపుణ్యాత్‌ , చ, ర్యొాతేః 
(అద్‌, సంథ్యావ్యయాదేఖ " 

ఏభ్యో ర్యాతేరచ్‌ స్యాచ్చాత్సంఖ్యాన్యయాదేః। అహర్గ 
పహూణం ద్వస్ద్వార్హమ్‌! అహశ్చ ర్యాతిశ్చాహోర్మాతః। సర్వా 
ర్యాత్రిస్సర్వరా_తః! పూర్వం రాశత్రేః పూర్వరాత్రః। సంఖ్యా 
తర్మాత్రః। దయోరా(త్రోస్సమాహారో ద్విరాతహ్‌। అతి 
(శొనో రాత్రిమతిరాత్రః॥. 


701. అహన్‌ సర్వ ఏకదేశ' (పూర్వాదులు) సంభ్యాత పుణ్య ఈ శబ్దము 
లలోనేదై నగానీ, సంఖ్యావాచకముగాని, అవ్యయముగాని, ఆదియందుగల్లి రాత్రకద్ద 
మ స్తమందుగల తక్పురుషముకం"బు అద్‌ ప్రత్యయమగును, సూ తములోని చకార 
మువలన "సంఖా కవ్యయాదేః" అనునది యనువ ర్తించును. ఈసూ(త్రముస అహన్‌ 
. ద్వస్థ క్రసమాసమున ఆచ్‌ ప్రత్యయము (సవ ర్హించుటకు (గ్రహింపబిడినది, 
హన్‌ శబ్రపూర్వకము రా(త్రిశజ్ఞాస్థమునగు తత్పురుషమునకు . సంభవములేదని 
గా న క్రమముగ నుదోహరణములు :--అహోర్మ్యాత్రః అనునది (అహళ్ళ 
రా్యాతిశృఅనయోః సమాహారః) ద్వోస్ట వ సమా సము, అహోరాత్ర అనుసమా సము 
కంజు అచ్‌(పతకయము. యస్యేతీచ అను సూ. చే నికొరలతోసము. ోజాతిర 
(పాణీనామ్‌” ప. అను సూ. చే నేకవద్భావము. “రాశత్రాహ్నాహాః పుంసి” 
818) అను సూ. దై పుంలిజ్ఞము, (2) సర్వర్గా(త్రః (సర్వా రతిః) పూర్వకాలై 
కసర్వ" (0) అను సూ, గ సమాసము, అచ్‌ (ప్రత్యయను, ఇకారలోవమ్ము 


(231 


[76 కోముడీశరదోగ మము [సూ. 2,798. 


గోర్మాతాహోషోహోఃపుంసి" అను సూ. చే పుం సము సర్వనా మ్నోవృత్తి తిమ్మాతే 
పురివద్బావః అనువ చనముచే సర్వా శబ్దము నకు పంవద్భావము. (3) పూర్వర్యాతః। 
(పూర్వం ర్మాతేః “పూర్వా ౬పరాధరో త్ర త్హర మేక దేశినై ప (716) అను 
నూ. చే చేకదేశిసమాసము, అద్‌ పైత్యయుము. ఇకొరలో సము ఇం స్త సము. 
(4) సంవ్యాతరాత్రః (సంఖ కా రాత్రళొక కర్మధారయసమాసము, “పుంవత్కార్మ 
“ధారయో (750) అన్ను సూం-జే పుంవద్భావము. శషపతయ సుగమము, 
(ఈ పుణ్యర్యాకః | (పుణ్యా రాత్రిక) పుంవద్భావము మొదలగుకార్యములనూపాం 


మనది 'సతిఖ్యోదియగుదానికుదాహ రణము : :---  ద్విర్మాత్రమ (ద్వయోర్శాత్రో 
'స్పృమాహారః) వ a పద” సూణే ద్వగసమాసము, ఆచ్‌ (పత్యయము. 
ఇకార లో పష, “సంభాక్టపూర్వాంరా త్రం బమ్‌" ఆనువా రికముచే నపుంసఠ 


“లెబ్లము, _వయాదియగుదానివ అతిర్యాతః (అతిక్రానో రాత్రిము) “ంత్యాదయః” 
'ఇత్యాఛెన చసముగే (వపాదిగదూ సరు. మిగిలిన కొడ రాజాత మూ చాగంటు, 


792, రాజాహః సఖిభ్యషచ్‌. ర..4.81. రాజ్రాహాఃసెభిభ్యః, టపి, 
(తత్చురు్య) 
ఏతద నా త్త త్చుగుషాట్టచ్‌ స్యాట్‌। సరవురాజః। అతి 
రాజీ! కృష్ణసుఖః॥ 


72, తత్పురుషస్య అనుసదీ పంచమ్య స్త సముగ విషరిణామముసొ ందును, 
దీనికి రాజాహ 8 సఖిభ్య*ః అనునది విశేషణము. తద్‌: సెవిది. రాజన్‌శబము, అహాన్‌ 
శబ్దము సఖిశదము ఇవి యంతమందుగల తీత్సుణిష సమా సముకంే టిచ్‌ స్‌ ప్రత్య 
యము (ప్రవరి రించునని సూత్రార్హము. పరమరాజః (సరమశ్చాసొ రాజా చ కర్మ 
ధారయము. "టచ్‌ ప్రత్యయము. (పరమరాజన్‌ అ) “న స్తద్దితి (8885) అను 
సూ, చే టిలోపమ్ము ఇట్లు వై రూపము సిద్ధమగును. అతిరొజీ (అత్రిక్రానా వ. 
“అత్యావయః” అనువచన్‌ముచే స సమావకము. టచ్‌ ప్రత్యయము. టితోపము 
టి త్తన్షమువలన “టిడ్డాణణ్‌ ” (478) ఇత్యాదిసూ ల జీపు; కృష్ణసఖః 
(కృష్టస్యసభా) షస్టీలే క్సురుషము. టచ్‌ ప్రత్యయము. (కృష్ణళఖి + అ) “ఇకార 
శోషము. 

793, అహ్నష్టఖో రేవ. 6_1_145. అహ్మూ9 టఖోః, ఏవ 

(చః, లోపః) 

టిలోపః స్యాన్నాన్య(త। ఉ త్రమాహః।ద్వే అహ నీభృతో 
ద్వ్యహీనః (కతుః। తద్ధితారే ద్విగుః | తమరీష్టఇత్యధికా ౮ 
ద్విగో ర్వేత్యనువృత్తా ర్యాత్యహ స్పవంత్సరాచ్చేతిఖః। లిజ్ల 
విశిష్టపరిభాషాయా అనిత్యళ్వాప్నేహ। మద్రాణాం రాజీ 
మద్రరొజ్డీ ॥ 


సూ. 191,105] తతృపకష్షవకర ణము 111 


188. అహన్‌ళబ్దమునకు ట్యపత్యయల్యవ్రత్యయములు సరములగునవుడే 
టిలోపనుగును. ఇతరము పరమగునపుడు సవ రింపదవి ఫలితార్థము. ఈనూత్రము 
“న స్పద్రితే” అనుసూ్మూతమునకు నియామక మగును. అ ప్రత్యయముస రమగునపుడుదా 
హరణము: = ఉత్తమాహః (ఊత్తమంచ తదహ శృ పూర్విస్తూతముచే టచ్‌ సత్య 
యము, 'ఈసూశ్రముచే టిలోపము, “ రాతాహాసాహాః పుంసి" (818) అనుస్తూత్ర 
ముచే పుంలింగము, ఖపత్యయ ముపరమగున నపుడుదాహరణము ;.-- ద్వహీనః 
(ద్వే అహనీ భృతఃి తద్ధిళ ర్థోత్తరపద ఇత్యాడిసూత్రముచ్చే తద్దితార్థమునందు 
డ్విగుసమా సము. ఇచట “తమధీసే “* ఆనునధికారమున “ద్విగోర్వా* అని యను 
వర్తింప “రాత్యహ స్సంవత్సరాచ్చ” (5-1-87) అనుసూ(త్రముచే రగ 
ఖ(ప్రత్యయము (పవ ర్తించును. “ఆయనేయోనీయోయ 8 (478) అనునూత్రముచే 
ఖ(ప్రత్యయోమునకు ఈనా దేశము. ఈసూ(తముచే టిలోపము, ద్వ్యహీనః అను 
రూపము సిద్ధమగును. సమాసా స్థవిధానమనిత్యమగుటచేని చట టచ్‌(ప్రత్యయవ్యు 
రాదు, లిజ్లవిశి వ్ల షపరిభాష యనిత్యమగుటవలన రాజాహ స్పభఖిభ్యష్షచ్‌ అనుసూ త్రము 
లోని రాజన్‌ శబ్దము ప్రీ(పత్యయవిశిష్టమగు రాజ్లీ శబ్దమును (గహించదు. కాన మద్ర 
రొజ్జీ (మదాణాం రాజ్జీ! ష షష్నీ తత్పురుషము) కట్టీ శబ్ద న్గమగు తత్పురుష ముకంటె 
టచ్‌ వత్యయము రాదు, టచ్‌ ప్రత్యయము (వవర్తి రించినచో bi సన ఆక 
అనువా'ర్తికముచే పుంనద్భావము, “న స్పర్ధితే” సూ, చే టిలోసమును, (ప్రస క్త కను 
లగును. అపుడు మ(దరాజీ అనునని స్టరూ పము గావలసివచ్చును. 


7194. అహో్నో ఒహ్న ఏ తేభ్యః. 5....88. అహ్నుఖలహ్మ ఓం. 
_ఏతేభ్యః। 


సర్వాదిభ్యః వరస్యాహన్‌ళబ్దిస్యావ్నా దేశస్స్యాత్సమా 
పొ నేనరే॥ 


194. ఎతచ్చద్దిమువలన దీనికి పూర్యసనూతమగు “అహ సృరైైకదేశ 
పంఖ్యాతపుణ్యాచ్చరాంేః” అనుసూ(త్రములోని సర్వాదులు ఛకొాఠవణజనలస లబ్ది 
ములగు సంఖ్యావ్యాయములును సరామృష్టములగును, అహ ళ్ళబ్దముకంపెపరమగు 
అహన్‌ శబ్దము తత్పురుష మందు సంభవెంవదు గాననవా కృద్ణము షరామర్మించ. 
బడదు. ఈరీతిని సర్వాదులకం"ఇప రమగు అహన్‌ శబ్దమునకు అహా అనునాణేశము 
సమాసా.స్తముఫరమగునపుఢు ఛళ్చునని, సూ శ్రఘివకర్ణము, స్తమాష్షాన్హ్మ్యసకర 
అముగాన క సమాసొ _స్రముపరమగున ఫుడనునర్హము లభించి. 


గర్‌. అహో్నో ఒదనాత్‌. 8-4-71. అహా, అఆఅదనాక్‌,:' 
(వూర్వపడాక్‌, రషాభ్యాంనోణ ' | 
"అద _స్తపూర్వపదస్తా డేఫాత్సర స్యా ౬ఒహ్నా దేశహ్య సస్య 
ణః స్యాత్‌ |. | సధ్వాప్పా? | వూర్వాష్టాః। సంక్యాతాహ్న 1! 
ద్వయోధ హోర్ళవః। కాలార్దణ్‌ 1 ద్వోగోర్లుగనపత్య ఇతి 


18 కోముదీశరదాగనును (నూ, 10,10, 


ఠజో లుక్‌ ద్వ్యహ్నః। స్తీయామద గ్టత్వాట్లాస్‌ ।ద్వ్య హోరి! 
దర్వాహ్న్యపియ?।। అత్యహ్నః॥ 


785. పూర్వపదాత్‌ అనునది అదన్గాత్‌ అనుదానికి విశేష్యమగును. పూర్వ 
పదా తన దానివలన పూర్వపదస్తాతి అనున్భము వివక్షీళము,. అకారా గమగు 
పూర్వపదమందుండు రేఫ ను కేంబపరవమగు" అహా దేశములోని నకారమునకు 
ణకారవగును, సర్వాహ్హః (సర్వమహళి పూర్వకాలై కేతా్యాడిసూత్రోముచే సమా 
సము, టవ్‌పత్యయము. అహా దేళణత్వమ లు, హి కాహ్నాహాఃపుంసి” అను 
సూ, చే పుంలిజ్ఞము, పూర్వాహ్హాః। పూర్వమువలె వ(కియనూపాంచునది. సంఖ్యా 
కాహ్న?। (సంభ్యాతమహ “విశేషణం” సూ. చే సమాసము. టచ్‌ (_పత్య 
యము, అహ్నాడేశము. జత్వినిమి ల్స్‌ ళములేక ప్రోవుఓచే ఇత్వము రాదు. ఠత్వ్య్యుహ్నః 
(ద్వయోరహో రవ) తద్దితార్థమందు ద్విగుసమాసము, ఇచట “కాలాక 
(స్‌ 11) సూ చై రణ్‌ (పేత్యయమగు ను. “ద్విగోర్లుగనప తే” (4-1-88) 
సూ. చే నద్దానికి లక్కగును, టచ్‌్‌పక్యయము, అహ్నా దేశము. నితము 
లేకపోవుటచే "ణత్వము రాదు. ద్వయోరహ్నోర్పవా అనిస్ర్రీత్వము వివక్షితమగు 
నపుడును (వ్యకియనమానమేగావిఅద స్రమగుటవలన టాష్మ్‌పత్యయమ్ముపర్తిం 
చును. ద్వ్యహ్నా అనియగను. ద్య్వ్యహ్న(పియః ఇది య. 
మరియొక యుదాహరణను ఉ త్రరపడముసరవ గునపుడు ర్విగుసమాసము, టచ్చు, 
అహ్నా దేశము. అత్యహ్నః। అవ్యయ పూ ర్వకమునక దాహ రణము. “అక్యాదయః 
అనువచననుచే (పాదిసమాసము, టచ్‌పత్యయము. అహ్న దేశము, 


వివ!..... ద్వ్యత్నా కబ్దమునకు ప్రీలిజ్ఞమున టాపువచ్చునని మూలమున 
చెప్పబడెను. ఈజ్‌ (ప్రత్యయము లుక్కు ఇవవ వారమై రదు టిడ్డాణల్‌ 
సూూత్రముసకు (ప్రస క్తిలేదు. అపరిమాణే అనుని'పే షీ ధముండుటవలన డ్విగో? అను 
సూత్రము (ప్రవర్త రించదు, లుప్పతద్ధితాన్త నృమగునిట్టిస్టలములందు “రాకాహ్నాహోాః 
పృంసి" అను సూత్రము (పవ ర్తి రెంచదు. ఇట్టీరోప సములెప్పుడును విశేష్యనిఘ్న 
ములే యగును, . గావున. ద్వ్య హ్నీ అను ప్రయోగము సాధువని దీక్ష తాశయము. 
“ర్నాతాహ్మాహాఃపుంసి” అను సూూతముండుటచే ద్వ్యహ్నాశబము స్ర్రీలిజ్ఞమేగాదని 
నాగేశాదులముతము. 


796. '* క్షుభ్నాదీమ చ. 8.4.99. కుభ్వాదిపు, చ (ఐఏ, న) 


* క్షుభ్న సృసమన నన్దిన్‌ నన్దన నగర। ఎతాని(తీణ్యు త్రర పదాని సంజ్ఞా 
యాం (ప్రయోజయ న్తీ। హరినస్టీ హరినస్థః గిరినగరమ్‌। నృతిర్యజి_ప్రయోజ యతి। 
నరీనృత్యతే। నర్తన గహన నన్దన వివేశ నివాస అగ్ని అనూప। ఏళానిసప్తోత్తర 


పదానిప్రయోజయ ని ని। సరిన ర్రనమిశ్యాడి ఆచార్యాదణత్వంచ। ఆకృతిగణో ౬ 
యమ్‌॥ 


నూ, 198,11] ఈతవ్చడకష్యవకరణనము 101 


ఏసు ణత్వం న స్యాత్‌। దీర్హాహ్నా. ప్రావృట్‌। ఏవం 
చ్‌ నై తదర్ధమహ్నఇత్యదన్తానుకరణ శ్లేళోన కర్త రవ వ్యః. ' (పాతి 
వేదికా స్టఇతి ఇత్వవారణోయ క్ల్షుభ్నాదిషు "పాఠ స్యావ కక 
శ్వాత్‌ | అదనాదితితపరకర ణా న్నేహ। సరొగతమహః సరొ 
హ్న్‌$॥ FF 


796. క్షుభ్బాదిగణప రికములగు ప మొదల గుళల్దము లందు నకారము 
నకు ణత్యము రాదు. దీర్హాహ్నీ ((పావృట్‌) దీర్తాణ్యహాని యస్యాం అనువి(గహా 
మున బహువీహి సమాసము. “అల్లోపోనః” సూ, చే అకారలోపము. “అనఉపథా 
లోపినః"సూూతముచే జీప్‌ వ ప్రత్యయము. *కుభ్నాదిగణ మాకృతి గణముగుటవలననాగణ 
మునదీఘా౯ హ్నశబ్దము గృహింపబడుటచే దీనికి అహో్నుదన్తాత్‌ "సూ.చే జత్వము 
(సవ ర్తించదు. అహో్నోజదనాత్‌ అనుసూూత్రమున అహ్నూః "అనునది యద _న్సమగు 
అహ్నకశబ్దమునకినుకర ణము. అట్టి అహ్నృశబ్దముకం"టి షష్ట్యర్హమందు (పథమౌా 
విభ క్రి. కావున అద _గపూ ర్వ వదస్థమగురేఫముకం'ట పరమగుఅదన్తావ్నాశద్దిము 
యొక్క నకారమునకి బత్వమగుననునర్ధము ' లభించును. డీర్ణాహ్నీ అనుపోట 

“అహో హ్న ఏ తేభ్యః” సూ. బే అహ్నా'దేశము (సవర్తి రించనందున “అహ్మో౭. 
దన్హాత్‌ ” సూత్రముచే ఇత్వము (ప్రవర్షింపదు. కావున దీర్హాహ్నీశద్దిమున ఇత్వ 
నినృవై కుభ్నాదిగణ పాఠనూవశ్యకము 7 గాదు. కౌని “ప్రాతిపదికా స్స “నరేమ్‌విభ కి క్రిషు 
చ” (1067) అనుసూత్రముచేనచ.ట పా ప్తించు అత్వమును వారీంచుటకై "దీర్హా 
హ్నీ శబ్దమునకు కుభ్నాదిగణమున పాఠ మావశ్యకమే యగును. ఈపాఠముజేతనే 

“లహో్నోఒదనార్‌ ” అనుస్మూతముచే_పా పించుణత్వముగూడ వారింపదిడుటచే 
నిచట ఆత్వనివృ త్రి త్రికొఆకు పైని జూపబిడిస రీతిని అహ్నుఅనునది అదన్నానుకరణ 
మనియు షష్ట్యర్థమందు (ప్రభమయనియునిట్టి శ్లేశ హే తువగు పద్దతిననుసరించుట 
యావశ్యకముగాదు. పరాహ్నః (పరాగతమహళ) “పాద యోగళాద్య ర్టేపథమయా” 
అను వచనముచ్చే (ప్రాదిసమాసము. టచ్‌ _పత్యయము. అవ్యయపూర్వకమగుటదే 
నహ్నా దేశమగును. “అహో్నో౬దనాత్‌ ” అనుసూత్రమున అదన్లాత్‌ అను తపర 
కరణమువలన (పరాఅనెడిపూర్వపదముదీర్హా సృము) నిచట అతను రాదు, 


797. న సంఖ్యాదేస్స్పమావోరే. 5.188. న, సంఖ్యా దేః, 
సమాహా రే, (అహ్నః, అహ్నాః) 
సమాహారే వర్తమానస్య సంఖ్యాదేరహ్నా దేళో.న 
స్యాత్‌ । సంఖ్యా దేరితి స్పష్టార్గమ్‌। ద్వయోరహ్నోస్సమా 
హారో ద్య్యహః। (త్యహః॥ 
797. సమాహారమందలి సంఖ్యాదియగు తత్సరుషములోని అహన్‌ శబ్దము 


నకు అహ్నా దేశము రాదు. సంఖ్యాదిభిన్నమగు తత్చురుషమునకు సమాహారమున 
సంభవము దేశపోవుటచే సీ సూత్రమున సంఖ్యాదేః అనునది లభించుచుండ 


182 కొముదిశరదాగముము : (సూ. 708,708. 


నంఖ్యా్య'దేః..అనునది 'న్పష్టార్రమగును, ద్వ్యహః (రార న్నమాపోరః) 
సమాహార మంగు క్యిగుసమోస సము. టచ్‌ పతయము; సంఖ్లా$ది యగుటచే పొ ప్రి పిం 
చుచున్న అహ్మా దేశమీసూ(తముచే విపేధింసబడినదీ, వ సూర్యమువలే 
వకిథశనూహించుచున్న ది, 


798. ఉ త్రమెకాభ్యాం చ. ర్‌ఎకీ.90. ఉ త్తమైకొభ్యామ్‌, చ 
(న, ఇన్నా?) 
ఆభ్యాం' అహా దేశో న। ఉ త్రమశద్దోఒన్స్యార్తః, పుణ్య 
శబ్దమాహ। పుజై జై ్యకాబ్యామిక్యేవ సూ(త్రయతుముచి తమ్‌! 
పుణ్యాహమ్‌। సుడినాహమ్‌। సుదినశబిః (వశ స్త సవాబీ। 
ఏకొహః:! ఊఉ త్రమృగహణనుపా న్యస్యోపి గ్రహణార్త 
మిత్యేకే। సంఫాతొహ ౪11 


798. ఉ త్తమళబ్చైక శబ్బ్దములకంజెషరమగు అహన్‌ శబ్దమునకు అ.జ్న, 


ధేశర్లు రాదు, మూ శమ ను శ్రమశద్దిమ న్వ్యార్హకము గానఆహస్సర్ట్వక దేశేజ్యాది 
సూూతమఘంత న్యమగు పుణ్యశబ్దమును "కో ధెంచును, పుణె ఖై ్యకాభాాం చ అని సూత 
ఘుమురచించిన లాఘవముసంభవించును గాననది యుచతము. పుణ్యాహమ్‌। విశే 
పనస మాను, టచ్‌ (పత్యయము, “అహ్నూష్ష భోరేవ" అను సూ. చే టిలోపము. 
“ప్పణ్యసుధినాధ్యామహ్నః క్షీ ఇతేష్టా” అనువు రకము సపుంసకత్వము, సుదినా 
హాఫ్‌ అమనది పుణ్యాహమనుచోట Sse నపుంసకళింగమునకు దృష్టాన్ల 
యుగ పధర్శింపధిడ్నెను. ఎకాహః। “పూర్వకాలై శం త్యాదిసూత్రముచే నమా 
సము, :టద్‌ ప్రత్యయము. టిలోనము, "ర్నాశ్రాహ్నాహాఃష్నంసి" అను సూ. చే పుం 
_స్తనము.. ఉ త్తనుశద్దిము. “అహ స్సర్వ" అనుసూ(త్రమున వస్త్యమగు పుణ్యక్షట్ల 
ముఘమ్మాత్రను భోధించుటకనిన “అ న్యైకాభ్యాం చ అనుటపలననే పై యర్థము 
సిద్ధదముగుచుండ ఉ శ్ర శ్రమ గ్రహణ సామర్ధ్యము లన అ స్మ నమీపమందున్న సంభ్యాత 
శద్దిముగూడ (గహింఫబిడ్ననని కొందరనిరి. “ఫథ్రముయో? పూర్వసవర్తః” అను 
చోట (పథమయోః అను ద్వివచన మువఖన నెట్లు (సథమాద్వికతీ యులకు (గహణమో 
యశ్లే ఉత్తమకద్దిమందుద్వివ చనమువలనననోగ్థపా స్మృములరెంటికి గహణమనియు 
ఉ త్తమెకాభ్యామనుచోట ఉత్తమౌచ ఏకశ్చ “అవివ్యగహమఘనియు ఉ త్ర మెకాభ్యామ్‌ 
అనుద్వివచనము సౌషత్రమనియునువారియాశయను. సంఖ్యాతాహ 8॥ 


708, అగ్యాక్యాయామురనః. 5-4 శిక్ష, అగ్రాఖ్యాయామ్‌, ఉరనః 
.(దిచ్‌, తత్పురుషన్య) 
టచ్‌ స్యాత్‌ , అశ్వానామురఇన అశ్య్వోరనమ్‌। ముఖ్యో౬ 
శన ఇత్యర్ధ8 
708. ఆ్యగగ్భభ్యాయామనుచోట సప్తమి పంచమ్యుర్థకము, ఖ్యాగ్యశబ్దము 
అలన, (అలగేభవో ఒ్యకస్థల) వభాగ్థకమనునుకీ గ్‌ దను ద్లమందేగల 


మూ, 800%801,802]. తత్పుడుస్యప్రకర తము. is 


తత్పురుషముకంట టద్‌ పత యమగును. అళ్యోర సమ్‌ (అశ్వానాముర ఇప) షష్టీ 
సమాసము, బచొవ్రక్యయము. ఇచటనుర శృబ్ణము (పధాసవాచకము. ముఖ్యమగు 
నక్వమని' యర్హము. “పరవల్లి ఖం ద్వస్టి కత శ్చురుషయోః” అచుసూూతముచే సచూ 
సమునకు సపుంనరత్వము. 


800. అనోళ్మాయస్పరసొం జాతీ సంజ్ఞ యోః. ర్‌_4.04. లనో' 
శా ఎ ఃసరసొమ్‌, జాతి సంజ్ఞయోః। (టచ్‌ 


టచ్‌ స్మా జొత్రౌ సంజాయాం చ। ఉపాొసనమ్‌। అమృ 
ణు 
క కాలాయసమ్‌। మండూకసర సమ్‌। ఇతి జ్లాతీః! మహా 


ఉల 


నసమ్‌. పిండాశ్యః।లో హిళలాయసమ్‌ు। జల నర సమితి సంజ్ఞా॥ 


$౧6. అసన్‌ అక్కని అయన్‌ సరగ ఆకశట్ద ములంతమందుగల తు 
మషముకం"పె జ్రాతీయందును సంజ యందును టచ్‌ అత్య మమగును. ఉపానసమ్‌ 
(రాగరనసః గై పాదిసమాసము. టచ్‌ ఏ ప్రత్యయము. అసళ్ళబ్దము సపుంసకమగు 
టచే సముదాయము సవుంసకమగును. అమృతాశ్ణః। విష వేషేబసమాసము.. టచ్‌ 
(ప్రత్యయము, "న స్తద్దితే”” సూూతముచే టిలోపము. అక్కని శబ్ద కబము పుంలిజ్లమగు 
బీ సమాసము పుంలింబ్లమగును. కొాలాయసమ్‌।! (కాలమయః) టచ్‌ త్మ యము, 
నమండూకసరసమ్‌। షష్టీసమా సము. టచ్‌ సత్యయము. ఈక ద ననా జోతివిశేష 
వాచకములు, (జారిపవృ త్తి తినిమి త్తకములు) ఇస్తే మహానసమ్‌, పిండాశ్యః! లోటూ 
తాయసమ్‌! జలసరసమ్‌। ఈస్థలముల9దుగూడ “'వ్యరియనూహించవలయును. వశ 


భబదములు సంజొవాచకములు, “(సంజ్లా వృత్తి తినిమి త్తకములు. ) 
a) యా 


801. _గామకౌటాభ్యాం చ తకః, 5.4.95. [గామ టాభ్యాం, 
చ తక్ష్యః। (టచ్‌) 
(గామస్య తక (గామతక్షః। సాధారణఇత్యర్థః। కటారి 
ఛపః కొటః। స్వతం|తః సచాసొ తక్షి చ కౌటతకత్షః॥ 
8h. టా గామకౌటకబ్దములకం'టెపరమగు తక్షన్‌ శబ్రమంతసుందుగథి తమ 
శషముకంటె టచ్‌ వ్రత్యయమగును.. (గామతకత్షః (గ్రామ్య తక) టద్‌్‌ సత్య 
యము ((ామళక్షన్‌ + అ) టితోపము ము. (గ్రామస్టులకందఅకు సంబంధించిసవాడవి 
యర్థము. కుటి (చిస్నయిల్లు) యందుండువొడు కొాటుడనబడును. ఇతచలగృపూ 
ముసీనుండక స్వయముగనొకగృహమును సంవాదించి అంయనివ సించువాడను 


నర్థము అభించుటచే కౌటశబ్దము నకం స్వతం_కు శనునర్థము భలితమగును, కొట 
శానా తల్లా చ అనువ్మిగపామున కౌటతక్షః అనియణీను. 


802. అతేళ్ళునః, 5.4.96. అతేః, శుసః (టచ్‌) 


అతిళ్వో వరాహః। అతిశ్వీ సేవా॥ 


{gl కోముడీశరేదాగమము [సూ 803,804,805. 


802. అతి అనునవ ౪ యముకంబసర మగు శ్వన్‌ శబమంతమందుగలత త్పు 
రుషముకంెటె టచ్‌ ప్రత్యయమగును. అతి క్వేః (వరాహమ్‌) శ్వానమతి (క వః 
అం అత్యాదయఃఅనువ చనముచే సమాసము. టచ్‌ ప్రత్యయము. 
టిలోపము. వేగముచే కునకమునుమించినదనియర్హము. అతిశ్వీ (పేవ) శ్వానమతి 
(శానా అనివ్యిగ్రహము. టచ్య ప్రత్యయము, దేలోపము. “టిద్దాజ్‌ " (478) 
సూ, జ జ్మీప్పృత్య యము. సేన కునకముకంటె నీచమైనదని యర్దము. 


$03. ఉపమానాదపాణీషు. 5..4..77. ఉపమోనార్‌, అఫాణిషు, 
(శునః, టచ్‌) 


అ ప్రాణివిషయకో పమానవా చిసక్ళున ష్షచ్‌ | స్యాత్‌ | ఆకర్షః 
శ్వేవ ఆకర్షశ్వః। అ్మపాణిషు కిమ్‌; వానర శ్వేప వానర శా(॥ 

8118. (పాణిధిన్నిముపమేయమై దానికి ఉపమానపుసు బోదిందు స్‌ 
శబమంతమందుగల తత్చురుషమునకు టచి_ పత్యయమగును. ఆక ర్షశ్వః। (ఆకర్ష 
శవ) ఉపమితసమాసము. ఆకృష్యకేఒనేన అనువ్యత్పత్తి త్రివలన్‌ ఆకు 
నకు (వేశ్ళవంటి అయిదుకరముక్కలు గల్లి రళ్ళయులోని థ ధాన్యాదుల ప్రోగుచే సి 
కొనుటకుపయోగించు క(ర్రయని యర్రము. కాననిచట శని ₹బమ్మప్రాణ్‌విషయక 
మగునుపమానమును బోధించుచున్నది. వానరళ్వా (వానరః శ్వవ) అనుచోట 
ఖ్యన్‌ శబ్దము పాణియగు వానరమునకుపమానమును బోధించుచున్నందున టచ్‌ 
(షత్యయము (పవ ర్హించదు. అపాణిషు అనునది సూ తయ! స బేకుస్న నీస్టలము 
నందనిష్టము (పన క్రమయ్యెడిని. 

804. ఉత్తరమృగపూర్వాచ్చ సరః, ఫ్‌ _శ88. ఉత్తరద్భుగ 

పూర్వాత్‌ చ, సకష ః॥ 
చాదుసమానాత్‌ । ఉత్తర సక్టమ్‌। మృగసక్టమ। పూర్వ 
స్ట్‌! ఫలకమిప సక్తి ఫలకస్టేమ్‌॥ 


804. వల పూర్వసూ(త్రమననుండు ఉసమానా దనునదనుప్పృ త్త త్ర 
మగును, ఉ త్రరమృగపూర్వ శబ్దములు ఉపమానవాచకము వీనిలో నొకటి పూర్వ 
వందుగల్లి సర్టీశబ్దమంతమందుగల తత్పురుషమునకు టచ్‌ ద (పత్యయమగును. & త్త్‌రో 
సక్టమ్‌। (ఉత్త లోరం చ తర్‌ సక్తి చ) టచ్‌ పత్యయము, టిలోసము. మృగసక్తమ్‌। 
(మృేగన్య సక్టి) షష్టీ సమాసము, శేషమగు (వృక్రియనూహ్యాంబు। పూర్వసక్తమ్‌। 
పూర్వకాలె లై కేక్యాదినూత్రముచే సమాసము. ఫలకసక్షమ్‌। (ఫలకమివ సక్టి) 
“హయూరోన్యంసకొదయశ్ళ" అను సూ, చే సమాసము, (వ(్రియావిశేషము లేదు. 


805, నానొ ద్విగోః. 5.4.99. నావః, ద్విగోః (అతద్దిడలుక్సి 


నొళబ్దానాద్ద్విగోప్టచ్‌ స్యాన్నతు తద్దితలుకి; ద్వాభ్యాం 
నాభ్యామ గతః ద్వినావరూన్యః। ద్విగో ర్రగన సత్య ఇత్య్యక్ర 


సూ, 815,808,81.] తిత్చుటష(ప్రకర ణము 185 


అచీత్యస్యాపకర్షణాద్దలా దేర్నలుక్‌ | పంచనావ్యప్రియః। ద్వి 
నొవమ్‌! (త్రినావమ్‌। అతద్దితలురీతి కిమ్‌! పంచఖిః సొఖిః 
డ్రీతః పంచనౌః॥ 


803. సొశబ్దమంతమందుగల ద్విగువుకంట సమాసా స్టమగు టచ(ప్రైత్య 
యమగును, తర్గితమునికు లుక్కు (ప్రవర్త రించునపుడు రాదు, ద్వినాపరూపః! 
(ద్వాభ్యాం స్‌ నౌధ్యామాగతః) తద్దితార్థమున దు పప ఇ టచ్‌ (పత్యయము. 
ఆవా దేశము. ద్వినావ అనురూ వము సిద్దింపగా “హూ కుమనుే ష్యేభ్యో ఒన్యతర 
స్యామ్‌” (13-81) అనుస్తూత్రముదే రూవ్య_త్య మము. ఉ త్రరసూత్రమగు 
“గో తేఖగచి” (4-189) అనుసూతమునుండి అవి అను దానిన పకర్షము చేయు 
టచే “ద్విగోట్లగనవత్యే” (4-1-88) అను సూ, వలన హా లాదియగునీ రూవ్య 
_పత్యయమునకు లుక్కు, రొదు. పంచనావ(పి మః (పంచ నొవః |పియాః యస్య) 
ఉ త్రంపదముపరమగుసపుడు ద్విగు సమా నము, ర ఆవాదేశము. 
ద్వినావమ్‌! సమౌహారమందు ద్విగుసమాసనము. టచ్‌ ప్రత్య మము. ఆవాదేశము, 
అస స సపుంసనకము” (820) అను సూ. చే నపుంసకత్యము. (తినావమ్‌! (తిసృణాం 
నావొం సమాహార పుచనౌః అనుచోట పంచభిః నౌథధిః (కీతః అనుమ్మిగహమున 
కంర ద్విగు సమా సము. ఆర్హీ యమగు ఠక్‌ ప్రత్య యము, దానికి అధ్యర్థ 
పూ ర్వేత్యాదినూత్రముచే లుక్కగును. అతద్ధితముకి అనిస్తూ శ్రముశ లేనన్ననిదే 
చోటులందును బడ్‌ చొ వక్యయము (వవ ర్రింపవలసివచ్చును. 


ths weds, 5 క్పురుష స 
100. అర్జాచ్చ, 5_4_100. అర్హాత్‌, చ (నావః, తక్పురుషస్య) 


అర్హాన్నావ షచ్‌సా(త్‌ | నానోఒర్షమవనావమ్‌। కీ బత్వం 
స జ టి ఎ ధ గ 
రోకాత్‌॥ 


8016. అర్థశబ్దముక కంబపరమగు సౌకబ్దముంతమందుగలి తకక్చుకుషముకం"కె 
టచ్‌ ప్రత్యయమగును. అర్హనానమ్‌ (నావో ఒర్భః) “అర్థం నపుంసకమ్‌” అను 
సూ. చే సమాసము, టచ్‌ ప్రత్యయము. ఆవా దేశము. “వరపలి జం ద్వస కతత్చురు 

mrt ది 
గయోః" (810) అను సూ. చే నిచట పరపదమగునౌళద్దము స్ర్రీలిజ్ఞముగాన సమా 
సమునకు స్ర్రీత్వము (ప్రప ర్థింపవలసియుండ సపుంసకత్వము లోకవ్యపహారము 
సలన గద్షినని తెలియునది, 

(07. భార్యాః (ప్రాచామ. క-1-10[. థార్యాః, (ప్రాచామ్‌। 

. (అతద్ధితలుకి, ద్విగోః, అర్ధాత్‌, తత్చురుషస్య్ర 
ద్విగోరర్హాచ్చ కొర్యాష్టద్‌ వా స్యాత్‌! ద్విభారమ్‌। 
ద్విఖారి। అర్జథారమ్‌। అర్జఫారి॥ 


[24 | 


184 కొముదడీశీరదాగమము... (సూ. 807,808,809. 


807, భారీ శబ్రమంతమందుగల ద్విగువుకం'టెసు అర్జశబ్రముపు గార్వమందు 
గల్లి ఖారీశగ్ది 7 సమగు “తత్పురుషదుకం* బసు వఏకల్పముగ టపి ప్రత్య మిమగిసు, 
ద్విఖారమ్‌ ద్వీఖారి (ద్వయోః క) సటూహారమునందు దింగుసమా 
సెము, స యిస్యేతచ ఆను సూ చే నికాంలోఎము స సప్పంస 
కమ్‌ సూ. చే సపుంసకత్వము. టజభావపత్ష్తమందును సపుంసతయుగాన “్యహాస్వో 
సపుంసకే” సూతముచే _హస్వము, అర్ధథారమ్‌। అర్హథారి। “అరం సపుంసకటు” 
(717) అసు సూ. చే సమాసము. అచ పత్యయము. ఇకారతోపము. లోరప్యప 


తుల 


హారమువలన సపుంసకత్వము. టజభాపపక్షమందు సపుంసరహ స్వము, 


సంక 


808. ద్వితి భ్యామజ్డులేః. 54.102. ర్వితిభ్యాము, లజ్జులేః, 
(ద్విగోః, అతద్దితలురి, _పావాష్స్‌ 
జ వై య కోన భా న [ శ్‌ నకి aT 
వన సాద గణా! DEAE దిక్షర్హ లి! తట 
త్యేవ। ద్వాభ్యాదుజ్ఞ లి భ్యాం (తీ ద్వగజ్ఞలి£॥ 
000. వ్వి్యతిశద్రిములాదియంద గలి అర్జులికబ్రచు పండుగల గృిశగు సరా 
(4 జ అంటీ 
సనూసముకంటె అచ్చువీకల్పము గస గును, తద్దితగులు? గయ, PIE 
అష ద్వ్యర్హలి: సమాడొరదుగలందు దిగుససా సము, అచిపతరయవన, ఇరద 


లోపము. స సపుంసకమ్‌ అను సూ.చే సపంసకత్వము, ఈన్నూతములోనికి అతన 
లు 
తలుకి అనునది యనువ రించునా. కొపస ద సకష తిః మ ప Ce) 
ఆశీ 
తరితార్రమందు ద్విగుసమాసాన ఖరము పవ రించిన రజ పైత యమునకు "అధ్య 
ధు ల ల జతి న అంటి ్‌ త 
రూ ల్‌ో త్యాదిసూ శతముఇ లుకూగుటగ టచ్‌ త్య యను (పవ ఏ లింపదు. షసటి 
సేజ్ఞ లిభబ్దముసకు ఆజ్ఞల (దోసిలి పరిషముతవుగు రాను 
వ 
800. (బహ్మణో జానపదాఖ్యాణూమ్‌. 5-4-1104. (ద్రాహ్యణః, 
ప 


స న. 
(బహ్మా న్లాత్తత్చురుషాట్టచ్‌ స్యాత్సమాసేన జూొనదపత్వ 


వో 


మాఖ్యాయళేచేల్‌ | సురా శ్ర బ్రహ్మ! సురాష్ట్ర బహ్మః॥ 


808. జనపదమస దేశము. తదృవుడు జూానపదుడగుసు. ఇచట కొగేపద 
శబ్దము భావ(ప్రధాననిర్రేశమగుటచే జానపదత్వమును బోధించును. (బ్రహ్మన్‌ శద్ది 
దుంళమందుగల తత్పురుషముకం'ు టచ్నిపత్యయమగును. సమాసముచే (బహ్మన్‌ 
శజ్జారమునకు hs చెప్పబడవలయును. సురాష్ట్ర (బహ్మః (సురా షు 
అ్రహ్మ్ర స సప్తమీ అసుయోగవిభాగమువలన స ప్తమీ తత్పురుషము, టచ్‌ ప్రత్యయ 
టిలోపములు, (బహ్మన్‌ శబ్దము పుంలిజ్ఞముగాన “పరవల్ర్తిళ్లమ్‌" సూ. చే పుం 
_స్ట్వము. (బ్రహ్మన్‌ శబ్దమునేకు బ్రాహ్మణుడని యర్ధను. "సురాష్ట్ర దేశమందలి 
(బొాహ్మణుడని సమా సమువకర్ణమగు టచే డానపదత్వము సమాసముజే (బాహ్మణు 
నికీ చెప్పబడుచున్నది. 


నూ, 810,011] శత్చురుష ప్రకరణము 101 


810. కమహ ద్భ్యామన్యతరస్యామ్‌. 5-4.105, కువముహద్భ్యామ్‌, 
అన్యతరస్యామ్‌, (దహ్మణః, టచ్‌) 


అభ్యాం (బ్రహ్మణో వాటచ్‌ స్యా త్తత్పురుషే। కుత్సితో 
(బ్రహ్మా కుబహ్మః। కుబ్మహ్మా॥ 

810. తత్పురుషమందు కు అనునవయముకంబును మహచ్చబ్దముకం చును 
పరవ గుబహ్మన్‌శబ్రముకంబ వికల్పముగ Mp క బహ్మః। 
కుబహ్మా। (క. త్సితో (దిహ్మా) “కుగతిపాదయ సూ. చే సమాసము. టచ్‌ 
(పత్యయటిలోపమలు. టజభావపక్షమందు సస కే. నకారా స్తమగును. మహచ్చద్ది 
పూర్వకమగు ,_బహ్మన్‌ శబ్దమునకు టచ్‌ పత్యయోదా హరణమును చూవబోవుచు 
నచటకార్యవిశేషమును దెల్పుచున్నాడు. 


811, ఆన్మప కాతస్పమానాధికరణజాతీయయో?, 6-3-486. ఆత, 
మహతః, సమానాధికరణజాతీయయో?ః। (ఉత్త తరప దే) 


మహత ఆకారో=. నా నాడేశస్స్యాత్సమానాధికర బేడ త్ర తర 
పదే జాతీయే చ పరే। మహాబహ్మ॥। మహా(బహ్మా!। మహా 
దేవః! మహాజాతీయః సమానాధి:ంరణే కిమ్‌; మహతే బ్బవో 
మహ క్సేవా। లాక్షణ్‌కం విహాయ (పతిపదో క్రస్సన్యహదితి 
సమాసో _గ్రహీష్యతే చేన్మహాబాహుర్నస్యాత్‌ | తస్మాల్ల 
క్షణ్యసతి పదోక్రయోః! (పవతిపదో క్రసెకవ (గహణమితి 
పరిభాషా నేహ (ప్రవర్త రే! సమానాధికరణ[(గహణసామ ' 
రాత్‌ | ఆదితి యోగవిభాగాదాత్వమ్‌. _పాగేకాదశభ్య ఇతి 
నిరేశాద్యా! ఏకాదశ। మహాతీశబ్లస్య పుంపత్కర్మధారయేతి 
పుంవద్భావే కృతే ఆత్వమ్‌। మహా జాతీయా। (వా) మహ 
దాత్వే ఘాసకర విక దు లే సకల సృంనద్భావళ్చ!। 
అసాొమానాధికరణ్యార్థమిదమ్‌। మహతో మహాత్యా వా 
ఘాసో మహాఘాసః? మహాకరః। మహావిళిష్టః। (వా. 
అష్టనః కపాలే హావిషి। అష్టాకపాలః (వా: గవి చ 
యు క్షే! గోళబ్దేపరే యు క్రఇత్య ర గమ్యేఒష్షన ఆత్వం 
వక్షవ్యమిత్యర్థః। అష్టాగవమ్‌ శకటమ్‌। అచ్‌_ప్రత్యన్వ వేత్య 
(కాజితి మోగవిభాగాదృహూ(వ్రీహావవ్యచ్‌। అస్టానాం గవాం 
సమూహారః అష్టగవమ్‌ |తద్యు క్రత్వాచ్భృకటమష్టాగనమితి వా॥ 

811. ఊతరసదే అనునది సమానాధికరణముతో నన్వయించును, ఆక్‌ 


అనుచోట తకారముచ్చార ణార్హము. మ హచ్చబ్రమునకు 'సమానాధికరణ మగును త్రర 
. పదము పరమగునపుడు, జోతీయర్‌ ప్రత్యయము పరనగుసపవృడును, ఇకొరమ న్హా 


111 కోముదీశరీదాగమము [నూ, 811, 


శేశవ గను. వహా।[౯౭హ్క్మః। వళ్యలవ్యు! (దహంళాసా (అహా చి సన్న 
సహత్వ్సర'మో త్రమోత)ులపా ౪” నూనే సమానము, న నన. 
సవర్షదిర ము,  పూర్వస్నూతమచే టక్యొవత్యరోము. టిలోపను. పరనర్తి ఇం 
సూ. చే పుంస్వము. ట౭భావవందాత్తూమ వచ్చిన మహాబిహ్మా అనిరో గును. 
మహాదేవః. ఇది సమానా ధికరణమగును త్రరపదముపరవగునప డాత్వమునకు మరి 
యొకయుదాహరణము. మహాజాతీయః। ఇది జాతీయర్‌ _పత్యయముపరమగునపు 
డదాహరణము. (పకారవచనమున జాళ్‌ీర్‌పత్యయము,. ఆత్వము. సవర్త 
దీర్వము, వమహత్వేవా (వహతః సేవా] షషీసమాగమ. ఊళ శతరపదమగుసే 
శర్దము సమౌానాదికరణము గాకపోవుటచే వహ చృల్షమునకొకారా డేకము “a 
ఇగ చోటులందాత్వము (వష ర్రింపకుండ టై “సమోనాధికర బే” లనుసడావశ్య 
కము. అందుచే “ఆన్గహతో డాళీయ్‌ చ*్లని సూ;తమ ను చేసినను చకారము 
వలనను ౪ “రపదము త తవ గుటవలన మవ చృముస కు కిరపడను పరదుగు 
నపుడు జాతీయ ర్‌(పత్యయ ముపరమగుస పడునా తము వచ్చున 'నునర్షము లభించును 
గావునమహా దేవః మొదలగురూపములు సిదించను గాన “సమాన ధికరదే” ఆను 
నది వ్యర్షమని శంకింపగూడదని యాశరో ము, “షషీ" (7101) అను స్నూతము 
సామాన్యముగవ ష్య ₹ సమునకు సమానమును విధించుచున్నరి, గావున దానిచేవిహి 
తమగుసమాస ము లొకి జి? మగును.“ సన్మహత్ప్సర'మో శ్రొమోత్కొష 8” (744) లను 
సూ. చే సమసించుపదములనుచ్చరించి సమాసమువిధింపదిడినది గాన నది [పతి 
పదో క్తమగును. కావున “లక్షణ (పతిపదో కయాఖపతిపదో క కసె వ(గహణమ్‌" 
అనుపరిభాషబే లాక్షణికమగు షఫీ న సము (గహింపబిడక 'వతిపదో క్ర రమగు 
సన్మహ దిత్యాదిస్తూతవిహితమగు సమాసమే (గహింవబడును గాననీన్నూతమున 
సమానాధికరణపడము లేకున్నను మహ ్సేవా 'మెదలగుషష్షీసమా సములందతి 
(వసక్రియుండదు. అందుచే సమానాధికరణపడము వ్యరమనుటకు వలనుపడదు. 
ఏలయన మహతక్సేవా ఇత్యాదులందాత్వమును లక్షణ పతిపదో _క్రపరిభాషనా (శ్ర 
యించి వారించినచో “మహాబాహుః అనుబహం। వీహియందునీ పరిభాష చే నాత్వము 
సిద్దింపకపోవును గాననీస్నూతమున పెపరిభాషనాశ్రయింపవలనుపడదు. ఇచట 
సీపరిషాష (ప్రవ ర్రించదనుటలో సూక్రమననుండు నమానాధికరణవదమే జ్ఞాప 
కము, పరిభాషనిచట (వవ ర్తి రింపచేసిన సన్మహ దిత్యాదిసూ। తవిహీతమగు సమాసము 
సమానాధికరణమే గాననీసూ(తమున సమౌనాధికరణపదము వ్యర్థమయ్యెడిని. 


ఏకోక్చ దశచ అనువి(గహమందు ద్వంద్వసమాసమ్ముప్రవ ర్రించిన పిదప 
ఏకశబ్దమునకొత్వము వచ్చునపుడు ఏకొదశ అనురూసము సిద్ధించును. ఈనూ(త్ర 


మున 'నహచ్చత్దిమే (గ్రహింపబిడుబవలనను*ద్వ్య షన స్పంఖా్యాయా” మనుఉ త్తర 
సూక్రమునందు ద్విశద్దాష్తన్‌ శబ్దములే (గ్రహింపదిడియండుటవలనను ఏకశబ్రమున 
కౌత్వము (ప్రా ప్రింపకున్నది. అందుచే నీసూ్యతమున ఆత్‌అనుదావిని విభాగము 
జేసి దీనిచేనాత్వమును విధింపవలయును,_అత్వమునలన సై రూపము సిద్ధించును, 


నూ, 811,810) ఈతత్పరడషవకరజణమ 189 


యో గక్‌ భాగము భాస్యమందగవడకఫ్రోవుటనలన నట్లు చెప్పుటకు వీలులేదనినచో 

“పి గేకాదళళ్య లొ (గిం 4%) అను సూూళమున " నాత్వని క్లేళసామర్ధ్యమ వలన 
నిటచ న నాతఃము సిగనగును, వహశీళశః న జాతియ ర్‌్యప్రత్యయ ముపరవగు 
నపడు “ప పంవత్య ర్మరారల జాశీయ దే అను సూ. చే పంవద్బావము 
(వవ ర్రించినపిదప సీస్తూళిముబేనా ళ్వము వవ ర్రించను. మహాజ్రాకీయాజన రూప 
మగును. 

(1) వా॥ః ఘాస కర విశిష ఈశబములలోనేదె నను పరమగునపుడు 
hd వ పంవద్భావవ నుగూడ జెప్పవలయును, “పంవత్కర్మ 
ధారటే కాది" సూ తవిహ్‌ తఈవగు పంవద్భావముచేశను“ఆన్మ హ తః"సూూక్రవిహిత 
మగునాః వ. ఈవా 6[ముచే పారంచలోపహప ములు సిద్దించుచుండ 
wr పము సామాగా ధికరణములేకపోయినను ఆత్వపుంవద్భావ ములు పవ 

రించుటకని (గహింపదగును. మహాఘా సః। మహతోఘా సః అనిగాని మహత్యా 
ఘా సఃఅనిగాని విగహము, షష్షిసమాసమ ,ఈ వా ర్రికముచే ఆత్వపుంవద్భావములు, 
మహాకరః। (మహతో మహ త్యావాకరళి మహావిశీష్షః (మహతో మహళ్యా వో 
విశిషల. 

(2) వా॥ కపాలశబము తరపదమగునపుడు హోమ(దనవ్యము సమాసవాచ్య 
మగునపడు అప్షన్‌ కబమున కాత్వమ ను చెప్పవలయాను. ఆష్టాకపాలః (అష్టసు 
కపాలేష సంస్కృత) పషరోడాశమనీ *మాగమున కర్ణము, తర్షితార్థమందు డగు 
మానము, “సంసతంభక్రా$* (42.1% ఉను సూ, చే వచ్చినలజ్‌ (పత్య 

లోమునకు “డ్విగోర్త గనపతే" (1-1-88) అనుస్తూళముచే లుక్కగును, అప్షన్‌ 
శబ్దమునకాత్వము. సవర్డదీర్హ ము. 


(3) వా॥ గోళల్లముపరమగునపుడు యు కవనునరము (వతీయమానమ 
గుచోన స్టన్‌ శబ్లమ నకాత్వమును pes "అష్టాగవమ్‌ (శకటము ఆషా 
గావః తస్య తక్‌ అనువిగహమన బహూఃకీ హి సమాసము. “గో రతద్దితలుకి" 
అనుటిజ్విధాయకసూూళతము తత్పురుషవిషయకవైన ఆ చ_పత్యన్వవ పూర్వా 
తామలోవ్నుః" (0480 అనవత్ర్యమాణసూ[ రమన ఆద్‌ అనుయోగవిభాగము 
వలన బహు(పీహీ? మాసమందు నచ్శొపత్యయ ము సిద్దించను. దీనిచే ఆత్యము. 
సవర్త డీర్హను. ఎనిమిదెద్దులతో కూడుకొ నిన దిండియని. యర్జము. అష్టానాం గవాం 
సమాహార అను విగహమున సమాహారద్విగుపును చేసినచో తత్పురుషమగును 
గాన “గోర తద్దితలుకీ” స్ఫూత్రముచేతనే టచ్‌ పత్యయము వచ్చును. అష్షగవమను 
రూపమగును. ' లక్షణచే నీశబ్బము ఎనిమిదెడ్గులకో గూడిన బండిని బోధించినచో 
యుక్తా గ్లడు గమ్యమానమగును. గాననిచటను "పె పై వో ర్తికముచేనాత్వము _సవర్టిం 
చును. “ఈరీతిని త త్పురషమందుగూడ నష్తాగవమసు రౌపము సిద్దమగును, 


812. దక్యష్టనస్సంఖా్యయామబహ్మువీహ్యకీతోక 8. 1847. 
ద్వ్యష్షనః, సంఖ్యాయామ్‌ అబహు వ్రీహ్య[ త్యోః (ఇత్‌). 


19 కొముదీశరదాగమము [సూ $12,818. 


ఆక్స్యాత్‌। ద్వౌ చ దళ చ ద్వాదశ! ద్వ్యధికా దశేతి 
వా! ద్వావింశతిః। అష్టాదళ। అష్టావింశతిః। అబిహ్మువీహ్య 
శీతోగః కమ్‌! ద్వితాః। ద్వకాశీతి | (వా) (పాక్‌ శతాదితి 
వ క్రవ్యమ్‌। నేహ। ద్విశతమ్‌। ద్వి సహ(స్రమ్‌॥ 


812, ద్విశబ్దమునకు అష్టన్‌ శబ్దమునకును సంఖ్యావాచకము పరమగునపుడు 
ఆత్వమన్గా దేశమగ ను, బహు[వీహీయందు అశీతిశబ్చ్వముపరవ గునపుడును ఆత్యము 
రాదు, ద్వాదశ, దొోచ దశ చ అని గానిద్వ్యధికా దశ అనిగాని విగహము. 
ఆత్వము. ద్వావింశతిః। (ద్వౌ చ వింశతిక్చ సమాహారద్వస్ట్వము. ద్వ్యధికా 
వింశతిః అనువ్నిగపామున తత్పురుష మైనను కావచ్చును, ఆత్వడు. లోకవ్యహార 
మువలన స్త్రీలిజ్లము. జపే ఆషాదశ అష్టావింశతిః అను రూపమ ల్యష్మకియ నూహించు 
నది. డ్వి(తాః (ద్వా వొ తయో వా) *సంఖ్యయావ్యయాస? న్య్నాదూరాధికో (847) 

ఆను నూ. చే nn కాననిచటనాత్వము రాదు. డ్వ?ీీతిః। 
(ద్వౌ చ అశీతిశ్ళ అనిద్వంద్వము లేక ద్వ్యుధికా అశీకిః అవితత్పురుష: మా 
నము, అశీతిశబ్దము పరమగుటబేనాత్వమురాదు. క స gr అనునది 
లేనిచో పై స్థలములందని పము (పస క్ర రవుగును. (వా) ఈసూతముచే విదింపబడిన 
ఆత్వము “ఫతేమునకు లో పలనుండు సంఖ్యావా చక్రము పరనుగునపుడే వచ్చుసని 
చెప్పవలయః ను. ద్విశతమ్‌ ద్విసహస్రమ్‌। 'ఈర్ణలమలందు శతసప హ(స్రశబ్దములు 
పరములగుటచేనాత్వము రాదు. శతసహ్యసళబ్బములు సం థఖ్యావాచకములై నన్‌ శత 
మునకులోపుననుండునవి గాకుండుటచేనా నాత్వము (పవ ర్హించదవిభావము. న 


818. (తేస్రయః. 7.8.48. (తేః (తేయః (నం కా కయాను, 
అబిహు వీహ్యశీకో్ట?) 


తికద్దస్య త్రయన్‌ స్వాత్పూర్వవిషయే! (తయోదళ। 
(తయోవింశడిః।; దిహుపీహౌ తు తరళ, తదశాః। సుజ 


ఫైన బహ్నపీహిః।అకశీతౌ తు (త్యశీతిః (పాక్‌ శతాదిత్యేన। 
(తిశతమ్‌, తసవా(సనమ్‌॥ 


8183. సంఖ్యాశబ్రము త్రరపదమగునపుడు (తి శబ్దమునకు తయన్‌ అను 
నాదేశము వచ్చును, అశీతిశబ్ణ్దముపరమగునపుడును బిహు ప్రీహినమాసమందును 
మాత్రము (త్రయసాొదేశము రాదు. శతయోదశక। ((త్రయశ్ళ దశ చ అనిగాని 
(త్యధికా దశ అనిగాని వ్విగహము) సుబ్దుగన నరము (త్రయసాదేశము. సకారము 
నకు రుత్వము. ఉత్వగుణ ములు. తయోవింశతిః। (ప(క్రియావిశేషము లేదు. లోక 
మునలన స్రీలిజమగును, (శ్రిదశాః, (తిర్షశ అనువిగ్రహమున “ద్వితిచతుర్భ్య 
స్పుచ్‌” (5-4-18) సూ, చే డ్రియాభ్యావృ త్తి తిగణనమందు విధింపబిడిన సుచ్‌ 
(పత్యయముయొక్క యర్థమును లక్షణచే బోధించు ్యతీశబ్రమునకు బహుం[వీహి 
సమాసము, . కావున. మేష్ఫదియస సమాశమ్లునకర్గము, ౨ బహు ప్రీపొయగుటచే 


నూ. $14,815.] తత్పపష్మపకరణము 141 


(తయాసాదేశము రాదు. (త్య్యశీతిః: ((త్యయశ్చ అశీతిశ్చ అనిగాని త్యధికొ 
అశితిః అనిగాని ఏిగహము) అశీతిశబ్రము పరమగుటచే తయసాదేశము (పవ 
ర్రింపదు. త్రయసాదేశముగూడ శతశబ్దమునకు పూర్వమందున్న సంఖ్యావాచకము 
పరమగునపుడే (ప్రవ ర్తించును గానిశతశేబ్దముగాని తత్ప్సరములగు సంఖ్యావాచకము 
లుగాని పరమందున్న పుడు ప్రవ ర్తించదు. తిశతమ। త్రిసహ(స్రమ్‌॥ 


814. విభాషా చత్వారింకతభృతా సర్వేషామ, 68.49. 
విభాషా చత్వారింశ త్పభ్బృతౌ, సర్వేషామ్‌! (ద్వ్యష్షనోః, 
శ్రే, ఆక్‌, త్రయన్‌) 

ర్వ్యషనోస్తేశ్చ్రాగు క్రం వా స్యాచ్చత్వారింశదాదౌ 
సరే! ద్విచత్వారింశత్‌ | ద్వాచత్వారింశల్‌ | అష్టచత్వారింశత్‌ 1 
అష్టాచత్వారింశత్‌ | తచకత్యారింశత్‌ | తయశ్చత్యారింకక్‌ | 
ఎప౦ పకాశత షష్టి స _ప్రకినవతిఘ॥ 


814. సర్వేషాం అనుపదమువలననవ్వవ హితమగు (తేః అను నడియయు 
వ్య్యవహితమగు ద్వషనః అనునది యుననునృ త్త తములగును. చత్వారింశత్‌ మొదలగు 
సంఖ్యావా చకనులు “సరములగున పుడు ద్విశబ్దా రా షన్‌ శబ్దముల కొత్వదు (త్రిశబ్దము నకు 
(త్రయసాదేశము వికల్పముగనగును. ద్వాచత్వారింకేత్‌ (ద్వౌ చ చత్వారింశచ్చ 
అనిగాని ద్వ్యధికా చత్వారింశతి అనిగాని వి గహము) ఆత్వాఒ.భొనపక్షమం౦దు 
చిచత్వారింశత్‌ అనియగును. అష్ట చత్వారింశత్‌ | అష్టా చత్వారింశల్‌ | విశేషము 
లేదు. త్రయసాదేశము (ప్రవ ర్రీ రించునపుడు త్రయశృత్యారింశత్‌ । లేనపుడు _తిచత్వా 
రింశల! ఈవిధముగనే పజ్బాశత్‌ షష్టిస ప్త ప్తతినవతిశబ్రసులు పరములగునసపుడును 
తూపద్వయమునూహిాంచవలయును. “ ఆత్వ(త్ర యసొదేశవిధా యకములగు పూర్వ 
సూూతములు అశీతిశబ్బము పరమగునపుడు (ఫవర్తింపవు గాననీవికల్పముగూడ 
నచట (వర్తించదు. 

815. ఏకాదిళ్పైకస్య చాఒదుక్‌.. 68.16. ఏకాదిః, చ 

ఎకస్య చ్క అదుక్‌ (నఇః, (ప్రకృత్యా) 


>» 


ఏరాదిర్నజ్‌ (ప్రకృత్యా స్యాదేకస్య చ అదుగాగమశ్ళ్చ, 
సణో వింశత్యాసహ సమాసే కృతే ఏకశబ్దేన సహ తృతీ 
యేతియోగవిభాగాత్సమానః। అనునాసికవికల్చః।! ఏకేన 
నవింశతీః। ఏకాన్నవింశతిః।; ఏకాద్నవింశతిః। ఏకోనవింశతి 
రిత్యర్హః। (వా) షష ఉత్వం దతృదకధాసూ త్ర తర సదా'డేః 
స్తుత చ ధాసు వేతి వాచ్యమ్‌। షోడన్‌, షోడశ! షోఢా, 
షడ్‌ ధా॥ 


$15. అనువృ త్తమగు సణజః అనునది ప్రథమా _నముగ విసరిణాముమునొం 
దును. ఏళాదిః అనునది దిహుఫీహి। (ఏకః ఆది? యస్య స పకశబ్దమాడ 


192 కొముదీశరదాగమము [సూ 515,818. 


యందుగల నజ (ప్రకృతి భావమునొందును, (స్వరు "పముతో సుండుస్సు ఏకశబ్దము 
నకు అదుక్‌ అనెడి యాగమమగును. కి తగుటచే నాగమమనావయమగును, న 
ఏంళతిఃఅను విగహమందు సళ్ల సమాసముదే సవింశతిః అనుభూపము. కాగా 
ఏకేన నవింశతిః అనువిగహమున “తృతీయా తల అతా రన (696) అసుసూత 
మున తృతీయా అనుదానిని విధాగముచేయుటవ లస 'సఏంళతిశట్టముకో ఏకేన. “అను 
తృతీయా స సమునరు సమాసము. సుష్టుగస సరము సకస ఏంశలీ అనియుండ సీనూ 
(తముచే నళోవము రాకపోవుటము వకళబ్రమనకదు సు గాగమయిను స 
ఏకఅద్‌ నవిఎశతి అనుచోట సవర్ణదిర్హాన సరము es సికేను నాపీకో 
(11౧ అను సూ, చే అనునాసిక వీకల్చము. కాన్నవింశతి?। eters త్రం | 
పందొమ్మిది మని నుర్రము , 

(వా) దతృశబ్షివళగ్‌ కట ములు పరిబుఅగున పుడు షష్‌శద్దిము -౮ యు కామ స 
పు సెకుత్య మగును, ఉ త్రరపదేషులగు వత్చదపన్‌ వద్ది మల మొక్క ఆది మందున్న 
దకొారమునకు నిత్యముగ షుత్వము, ధ్యాపత్య యము ఏళ మనునపుకు షష్‌శద్దయిన స్తు 
వికల్బముగనుత్వము, ఉ త్రరఖండమగు ధాపత్య మమునకాదియగు ధకార మునకు 
విభాషగ షుక్వమును చెప్పవలయుసు, ఉదా: --(1) తల్‌ (షట్‌ దనా యస్య 
షట్‌ ళబ్దదస్త సములకు బహు ప్రీహి; “వయసిద ॥ స్తస్యదత్ళ” (885) అను సూ, చే 
ద స్తశర్షిమనకు దతాదేశయు. ఆదేశయులోని బుకార మిత్సంజ్లి కము, షష్‌నబ్దము 
లోని య న్య్యషకారముసముత్వ ము. గు2ము.. ష్షుత్వమువలన డరారయు సు పత; 
యముపళమందున్నపుడు “డగిదచాంో (880) సూ. చే గుభాగమము. దులోష 
సంయోగా నలోపములు, (ఏ) షోడ (ష్‌ చ దసి చ అనిగాని షడగదిరా టిసి 
అనిగాని వీ గ్రహణ) ఉత్వయము. గుణము, ష్టుళ్వి. (8) షోధా? సీస సఖ్యాయా 
విధా ర్రధా” (8-8-42) సూ చే షష్‌శద్దిముకం టె ధాపత్యయదు, ఉతర 
గుణము. ప్లుత్వయి, ఉత్వప్తుత్వము ౨ ప్రవర్త ొ కంచన నపుడు షడ్‌ధా ఆని ౮పగుసు, 
ఉత్వము వీకల్చమగుటచేనుక్వము వచ్చువపుడే ష్షుళ్వము వచ్చును. గానసుత్వము 
రాసపుడు మ్లుత్వమును రా దని తెలియునది, 

ఏన :_“ధాసువా" అనుటచేనుక్వమునశే పీకల్పము. ప 
గనే (వవ ర్తించును. షడ్డా అనియే నుగునని కె .నుటుని వూ? మము, షూ ఎను 
భాష్య ప్రయోగ: మువలననీపఠచే యుక్రమైనది. ఉక్వమ్థుక్వముంు రెండును వికల త్స 
మను హరడ త్రమత తముననసుసరీంచి ధ్ర పే DWE) అన్నివా సవి (గహించుసిది, 


816, పరపల్లి జిం ద్వ పజతక్చురుషయోః. ఏ4_26. పర 
సట '; లిజదు, ద్వస్థిత క్పుచషయో ?॥ 

ఏతయోః పరపద'స్యేవ లిజ్లం స్యాళ। కుష్కుటమయూ 

'ర్యావిమే మయూరీకుక్కు-టొవిమౌ। అర్రపి ప్పలీ (వా) 

దనన పాష్తునన్నలంష. గరా షు " పతిషేధో నా 


సూ. 816.7 తకత్పురుష(ప్రకరణము 198 


చ్యః। పంచను కపొలేమ సంస్కల్పతః పంచకపొలః పుదో 
డాశః। (పాపో జీవికౌం CEs పజీనిరోః। ఆపన్న జీ వికః। 
అలం కుమా రై అలంకుమారిః। అతపీవ జావకాత్సమా 
సః। నిష్కాళాంబిః॥ 


816. పంవక్‌ అనుచోట పరస్యేవ అని షష్ష్య న్తముకంజబ వతిిప్రత్య 
యము, ద్వస్ప నత త్చురుషయోః అనునది షష్ట్య సము. ద్వస్ష కత త్పురుషములకు 
పంపదముయొక్క- లిజముతో సదృశమగ ఏలిజ్ఞమగును. స్యూత్రమున ద్వన్ల న్రిపదము 
చేనిత రేతర యోగద్వన్థ్వము నే (గ్రహింపవలయును. సమాహార ద్వస్ద నమస సీసూక్ర 
మునకపవాదమగు “సనప్పంసకమ”ొ అనుసూ[త్రముచే నపుంసేకత్వము విధింప 
బడును. కుక్కుటమయూర్యొ (ఇమే) కస్కటశ్చమంమారీ చ అనిషిగహాము, 
ద్వస్ట ముస పూర్వపదలిజ్లముపరి పదలిజముగూడ అనియమముగ (ప్రొ పి పించుచుండ 
సినూ(త్రము నియమార్ధమగుసు. మయూరీఠట్కు టౌ (ఇదో) (మయూరి చ 
కమ్కాంటశ్చ) అరపిప్పలీ। ఏకడేశిసమాసము, పూర్యపదా న ప్రధానము గ గాసపూర్వ 
సదలిజను సమా సముసకు (ప్రొ ప్రించుచుండ ను త్రరపదలిజ్లము నీసూూతము 
విధించును. 

(వా) ద్విగుసమాసము _పాపాన్న సమాసము న 
గతిసమాసము వీనియందు పరవర్ది జ ప్రతి షేధమును చెప్పవలయును, ఉదా ; 


(1) సజ్ఫుకపొలః। (పంచసు కపారేషు సంస) గ్ర్భాతక) దిగుసమాసము. ఈనిషే 
ధము లేనిచో సరపదమగుకపాలశబ్దము నపంసకము గాపునసమాసముగూకశ 


సపుంసకము గావలసివచ్చును, (2) "స్రావ పజీవికః (పాపో జీవికొమ్‌) & శ్రర 
పదమగు జీవికొథబ్దముయొ క్క లిజ్ఞము సమాసమునకు రాదు: (8). .అలంకుమారిః। 


అలంపూర్వకసమాస సమునకుదాహ రణము. అలం కమా ర్య అని విగ్రహము. 
బౌ ర్థికములేనిచో కుమారీ శబ్దము యొక్క స్రీత్వము సమా సమునకు రావలసివచ్చును, 
అరింకుమారై $ అనిభా ష్యమున విగ్రహమును చూపుటచే “పర్యాదయోగ్లానాద్య a 
అసువొ ర్రికముజే నిత్య సమా సము (వప రింపదు. కాని యీవా  ర్రికముననలంపూర్వ 
గహణరూపమగు శ్రానకముచే నీస్థలమున సమాసము నూహించునది. లేకున్న 
వొర్తికమందలంపు కార్య గ్రహణము 'వ్యర్థమయ్యెడిని, (4) నిషోశాందటిః। గతిసమా 
సముసకుదాహరణము. కొశాందీ శబ్దముయొక్కం లిజము సమాసవజనకు రాదు. 
వివ :---- సూత్రమున ద్వస్ట్వతత్పురుషయోః అనునది పరవ త్తనునదియు 
నర్హపరములు. ద్యస్థ కత త్సురుషార్థములకు పరప దార్థలిజ్ఞమగునని సూ శ్రార్రము. 


ఇట్లు చపసుటవలన ఇమా ఇమే అను అను పయోగములందును పర పదాభజా 
లింగము సద్ధమగుసని గహించునది. 


(25 


194 కౌముదీశరిదాగమిము (సూ. 816,817,818, 


817. పూక్యవదిశ్వబడబా. 2-4.2/. పూర్వనత్‌ , అశ్వబదడదొ। 
ద్వివ చనవుతం౦్శఅమ। ఆఅశ్వబడబొా। అశ్వబడవిణ 1! అస 
బిడిటై 811 

న్‌ తక (పూర్వ "సావి అనుదాని 5 సూర్విపదార్హిగతలిజమున 
రతి దేశమని _ంర్హము. అ్యబడటొ అనుచోటసుందు ద్విస చసిటువిప క్రితము. 
అశ్వశ్చ బటజగొట్‌ * అనువి। గహిముస ద్వంద్వసమాసపంంము ఫి రకసూత్రముచే 
పైపు పించు రో పదార్ధ లిజ్జ మును దాధించి సా అ ఏబ్రారిషిపదా ర్థలిబ్లము విదింద 
బడుచున్నది. ద్విపచసమవివక్షితమసుటచే బిహువచసమందు సురియుకి విధి 
యందును పూర్వపదార్హలిబ్లమే యతిదేశింపబడును, అశ్వబదగాః। (అళ్వాశ్న బడ 
చాశ్చ) అశ్వేబిడబై ?॥ 


(>? 


వివ ;--- ద్వివచనమతంగతమ్‌ అసుడోట A 
విభ గెనిగూడ బోధించును. కాషస విభ ELE: సరనుందుగూడ పూర్వద డార్ధలిజ్లః 
సిద్ధించును. అవివక్షితమనుటలో br లి పూర్వవ త్త స. మాసము 
ద్వి 'నదుందే పూర్వ ప దార్హలిజ్ఞ ముథిదుత మై సచో “అశ్వబడబో” య అనని పాతమువలన 

నయ్యది సిద్ధించును గాన పూర్వవద్గ) హణము వ్యర్థము గావలసిపచ్చును, 


818, రాత్రాహ్నాహాః పుంసీ. 2.4ఓ.ికి.  ర్యాతాహ్నాహాల షంసి 

(ద్వంద్వత ర్చురుషయోః) 

ఏతదసా ద్వన్ద్వతశ్చ్పురుషా ప పుంస్యేవ। అన స్తరత్వాత్చర 

పల్లి సతాపవాదోటప్యయం పరత్వాతృమాహారనపుంస సరతాం౦ 

బాధశే। అహోరాగతః!. రాశేః పూర్వథాగః పూర్వరా(త్రః। 

పూర్వాస్థాః। ద్వ్యహః। సంథ్యాపూర్వం 'ర్యాతం క్రీ ఏమ్‌! 
ద్విర్మాత్రమ। గణరా(త్రషు॥ 

818. ద్వన్ల ్వత త్పురుషయోః ౦సుదోనిని (పథమాది'ుపచనా పిన 
విపరిజానుము జేసి“ “రా త్రాహ్నాహాక” అనుదానికి విశేషణనుగ చేయవలయును. 
తద స్రెవిధి, రాాతిశబ్దము అహ్మ్మ శబ్దము మా సమందుగల ద్వగ్ల గత కత వ్చదష సమాసములు 
పల్లి జ్ఞముందే యుండునని శరమ్‌. ఇది  పరవర్లిల్ల మ్‌ లను సూత్రనమునరవ ea 
ప్పరొస్తాదసవాదనా న్యాయమూటే సీస్పూత్రమస్యవహిలేహ్తూ రకమగు “పరపర్షి్లమ్‌” అను 
సూశ్రమునశే అవేవాదమైనను పరదుగుటపలస “న సపుంసకమ” “అనునిప్పంస 
కిత్వవిధాయకమగుస్తూత్రముసు గూడ దాధంచుసు, రావుని సమాహాం ద్వ; స్రైవమా/హాడ 
సీస్తూతముసకుదాహరణమగును. ఉదా ౩ అహార్మారః। (అహ శే రొడిశే 
తయాస్నమాహారణ) పూర్వరార్రః ce తః పూర్వధాగః) ఏంచేశిసమాసవు 
“అహస్నర్యకదేశ” (90) నూచే అదొ ప్రత్యయము, పూర్వార్థ 1! ఏరి కమా 
సము, టన్‌్య్రత్యయదు,. “అహో ఒహ్నుఃళా (౧1% సూ, చే అహ్మృదేళయ, 
పల EI ద్వ్యహః (ద్వయోరహ్మోస్సబూహారః) సట సమాసము 


సూ. 8188186203. తత్పరషసపకర ణమ, 195 


“న స్యా?” (77) సూప లవ 
సంథ్యావాచరము పూర్వపదముగగలిగి ర్యాత్రశద్దిమ స్ప సమందుగలసమాసదునపుంసడ 
మగును. ఈనవిషయమున*అవథ పుణ్యాహౌ నపుంసక శ సంఖ్యాపూర్వా రా తీకొ 
అను లీజానుళాసనసూ(త్రము “రాం (పాక్సంఖ్యయాన్వితమ్‌”  అనునమరము 
మానమని _గహించునది. డ్విరాత్రమ్‌ సమాహాండ్వగుసమా సము, నపుంసకత్వము. 
(తిరాతము గణర్మాతమ్‌. (గణానాం=బహూనాం రా(త్రీణాం WR) గణ 
శబ్దము బహుత్వవాచకము. గణశద్దిమునకు "బహుగణ” (25కి సూ, చే 
సంఖ్యా సంజ్ఞః సమాహారద్విగువు। ఆచ్‌, సత గుము. నపుంసకత్వము, 
ama గహ పదిన చోటులుదు, కృత్రిమాకృతిమ 
న్యాం యదు (సవ ఢి రించదని సూచింప! టకై, నరా తమ్‌ గణరాత్రమ్‌ పీనినుడా 
హరించిను, 
819. అపథం నపుంసకమ్‌, 2.4.30. అపథమ్‌. నపుంసకమ్‌, 
(తత్పురుష) 
తత్పురుష ఇతే్యవ। అన్య త డు అపథో డేళః। కృత 
సమాసా స్పనిర్దేశాన్నేహ। అపస్థాః॥ 
818. అపథమసునడి ద్వస్థ్వకసుటకు యోగ్యము కానందున సీసూత్రము 
త త్స్పురుషమందే (ప్రవ రి రించును. తత్ఫుర షమంద పథశబ్దము నపుంసకమగునని 
సూత్రారము, నపస్ధాః అను విగహముస సజ్‌సమూ సము, నలోపము. *పథో 
విభాషా" (072) త్‌ వక్ష్యమాణసూ(త్రముజే వికల్పముగ అ(ప్రత్యయమగును, 
టిలోపము, ఇట్లు అస థశబ్దము సిద్దమగును. ఈసూ తము పరవల్లి జ్ఞమును బి బొధి౦ 
చును, తళ్చురుషమందే అనిచెస్ప్తుటవలన అపథః (న విద్యతే పన్థాః యస్య సః 
దేశము. అను బహుప్రీహియందు నపుంసకత్వము నివృ త్రమగును, సూ త్రమున 
అసథమ్‌ అని సమాసాన్ట(ప్రత్యయముతో గూడినదానిని నిర్తేశించుటచే సమాసా_న్ల 
(ప్రత్యయము (ప్రవ ర్థింపనపుడీస్యూత్రము (వ _ర్థింపదు. అపన్గాః॥ 
g§20, * అర్హర్భాః పుంసి చ. 2-431. అర్థర్నాః. పుంసి చ। 
అర్థర్బాదయః శడ్దాః పంసి క్రీబే చ స్యుః అర్థ 
ర్భఃః “అర్హర్భమ్‌। ధ్వజః, ధ్వజమ్‌। "ఏవం తీర్ధ శరీర, 
మండ, పీయూష, దేహ eps కలశ, ఇత్యాది॥ 


ల అమలా ాకానానానోోక్త్తునా. 


ఈల కటు నాననా టినా. నాయాలు. నాక నల! అలానా కనా =. భననానాబారాలలు. = మతా. గజాలు... శాల పారాను చవారాలాగాలాలం.. నానాలాంగాలా.. కాడమడానాలాలు రాల. లర లలనా. 


* అర్థర్భ గోమయ కషాయ కొర్జాపణ కుతప కుణప కపాట కద్ధ గూధ 
యూధ ధ్వజ కబిస్ట పద్మ గృహ సరళ కం ౦న దిపస యూష అస్థకార దేజ్ల కమ 
ఖలు మ్ల భూత డ్వీవ ద్యూత చక్ర ధర్మ కర్మన్‌ మోదక శకమాన యాన జః 
నఖర చరణ పుచ్చ దాడిను హిమ రజత సప్త పిధాన నార మ ఘృత సై 


106 కౌముదచిశరదాగ మము [సూ, 820, 821. 


820. అరర్భమొదడలగు న్య Bsn) శబ్దములు పుంలిజ్ణనపుం 
సకలిజనూలు గలఫీ గను, అర్థర్వ న అర్జిర్య క్‌ స రక్‌ “అర్తం నప్పం 
[మ్‌ (గ సూ, చే నేలీదేశిసమానీము, బు క్ఫూరబ్లూ 1” (848 గ్‌ సూ సూ 
సమాసా నమగు అ్యపత్యయము, పరవల్లి జమను బాధించి 'ఈసూ(శముజే పున్న 
పుంసఃముల గును, ధ్విజః ధ్వజమష్‌ | ఇస్తే లీర్ణః శరీర మండ పీయూష దేహ అజ్కుూశ 

కలక మొదలగువానియ (దును పున్నపుంసక లిబ్లమ. 6 నూహించవలయ ను. 


821. జాత్యాఖ్యాయా మే కస్మిన్న హువచసమన్యతరస్యాము, 

1-258. జాత్యాఖ్యాయామ్‌, ఏకస్మినా బహువచనటు, 
అన్యతరస్యామ్‌॥ 

ఏకోప్యర్లో వా దిహువదృవతి। (బాహ్మణాః పూజ్యాః,। 
(దాహ్మణః పూజ్యః॥ 

821. జాత్యాఖ్యాయామ్‌ =జాతి (గోత్వము, (బ్రాహ్మణత్వము) (ప్రధాన 
ముగ బోధ్యమగుసపుడు, _ ఏకస్మిన్‌ =ఒకయర్తమును ,పతిపాదించుశబ్దము, 
బహువచనమ్‌ ==దిహూనావర్గానాం, వచసమ్‌ =| పతి పాదనమ్‌. అనువ్యుత్స' ౪ తిచే 
అనేకార్థములకు జోధకమగునని యర్ధము. జాతిని _పధానముగ బోధించునపు 
డేకత్వనం భ్యావిశి స్టమగునర్హము గూడ 1 న నేకార్థమువంటిదగునని సూ(త్రమునకర్ణము, 
ఇట్లు వ్యాఖ్యానముచేయ టవలన జాతినా చకములకు పీనివిశేషణములకును ఏకొవచ 


లే 


జొషద ఆఢక చషక Cs ఖలీన పా(కీవ ష పిక వారవాణు (పోధ కపిద్ధ శాల 
కీల శుక్ల శీధు కవచ రేణు కపట శీకర మున నల సవర వర్త పూర్వ చమస క్షీర 
కర్ణ ఆకౌళ ఆష్టాపద మల్ల నిధన Gas జృమృ వృత్త త షస స ణి స వే డిత 
శృజి నిగడ మూలక నుధు మూల స్టూల శరావ నాల వ[ప విమాస ముఖ (పష్మగీన 
శూల వ(జ కటక కంటక శిఖర కల్కసటమక వలయ కుసుమ తృణ పజ్కం 
కుణ్బల కిరీట అర్వుద అజ్కు-శ తిమిర అ్యశ్రాయ భూవణ ఇక్కస ముకుల పస స్ప 
తటాక పిటక విటజ్క- జ మాష కోశ ఫలక దిన దైపత పినాక సమర 
స్తాణు అనీక ఉపవాస శాక కర్పాస చషాల ఖణ్ల దర విటప క మృగాల హస్త స్త ఆర్ద్ర 
హల తాణ్జిన గాణ్జీవ మజ్జ్దప పటహ సౌధ యోధ పార్శ్వ శరీర ఫల 1 వర రాష్ట్ర 
అన్నుర “నిమ్బ కుట్టిమ' మణ్లల కుడవ కుకుద ఖణ్జ్డల తోమర తోరణ మజాక 
పజ్బాక పుజి మధ్య భాలవల్మీక వర్ష వస్త వసు దేహ ఉద్యాన ఉద్యోగ "సే స్నేహ 
సేన సజ్లమే నిష్టా క్షేమ హక క్షత సప్నిత సూలక మూషిక కుజ విహిర 
లోహిత “విషాణ భవస అరణ్య పులిస నృఢ అసస బరారత కూర్చ తీర్థ లోమస 
తమాల లోహ దణ్ణక శపథ (పతిసర ధారి ధనున్‌ మాన వర్పస్క- కూర్య తణ్లక 
మఠ సహస ఓదన (పవాల శకట అపగాహ్త్త సీడ శకల తణ్దుల ము స్తక 
ర 4 = 

ఇత్యర్థర్బాదిః॥ 


సూ, 821,822.) తత్పురుష[ష్రకరణము [97 


నమును పయోగింపదగినచోట బహునచన ముగూడ సిద్ధించును, ఉదా! (బాహ్య 
జాః (పూజ్యా ఇచట (బాహ్మాణశద్దిము (వధాననుగ జాతిని బోధించునదగుటచే 
నీ జ శబ్రముకం'టె వికల్పముగ బహువచినను (పవ ర్తించిను, సక్షమందు “ దాహ్మణకః 
పూజ్యః” అనుచోట జాతియందుం డేః త్వమును బోధించుయేకవ చనమగును. 


వివ; :--ఘటపటాదిశబ్దములచే జాతియొకటియే (ప్రధానముగ (ప్రతిపాద్య 
మగుటవలన దానికంటె ఏకవీచనమే పాపి పించుచుండ బహువచనమునశకె యా 
సూత్రారంభము. జాతి (పధానముగ వివక్షిశమైనపుడేకవచనము, వ్యక్త కులు ప్రధాన 
మగునపుడు దిహువచనమిట్లు, జాతివాచకములకంట ఏకవచనదబిహువచనములు 
వికల్పముగ సిద్ధించుచుండ 'సిసూూతమునకు (బియోజనమేమను శజ్కం గల్గును, 
ఇ'ప్రే అర్హనావమిత్యాదులందు నపుంసకమునకె లిజ్లము లోక్శశయమని. యజ్లీకరిం 
చుట యావ శ్యకమయిన పుడు “అర్హర్చాః పుంసి చ” ముదలగు లిజ్లానుశాసన 
సూత్రములకేమి ఫలమను శజ్య గూడ గల్లుచున్నది, “జాత్యాఖ్యాయామ్‌* "మొద 
లగు నాల్గు సూత్రములు పె పై జెప్పినరీతిని వ్యర్హములు, యనే లిజ్లానుశాసనస్ఫూ త్రము 
లును వ్యర్తములనుట యిష్టము, ఈవిషయమును సూచింపుటశే లిజ్ల్వవిధాయకము 
లగు సూ త్రములమధ్యను బిహువచనావిధా యకసూ(త్రచతు ప్టయము వ్యాఖ్యాత 
మయ్యెనని (గంథక ర్త రయొక్క యాశయము గహింపదగును. జాతిని పధానమగ 
బోధించునపుడు బ్రాహ్మణాః అను సూ(త్రకౌరాభిమతమురిగు బహువచనా _న్లరూవ 
ములసాధువులని (సత్యాఖ్యాతృ భాష్యకారుని యా కశకయము, 


822. అస్మదో ద్వయోశ్చ. 1.2.59. అస్మదః, ద్వయోః, చ। 
(ఏకస్మిన్‌, బహువచనమ్‌, అన్యతరస్యామ్‌ 

ఎకత్వే ద్విత్వే చ వివక్షితే అస్మదో దిహువచనం వా 

స్యాత్‌! వయం (బూమఃః పక్షే అహం దివీమి! ఆవాం 


బూన ఇతి వా! (వా) సవిశేషణస్య pe పటురహం 
(బవీమి॥ 


822. పూర్వసూత్రమువలెనిదియు నతిదేశసూ(త్రము, ద్వయోః అను 
దానివలన ద్విత్వే అనునర్హము లభించును. అస్మచ్చబ్దార్రముయొక్క ఏకత్వము 
వివక్షితమైనప్పడు, ద్విత్వము వివ క్షిత మైనప్పుడును, అస్య చ్చీద్దిము కంటి వికల్చముగ 
బహువచ సమగును. ఏకత్వ మందుడా ==వయం(బూమః। దిహువచనా భావపక్ష 
మందు అహం బవీమి। ద్విత్వమందుడా=వ యంబూమః. వక్షమందు ఆవాం 
(బూవః అని యగును, (వా) విశేషణసపాతమగు | స్మచ్చృబ్దముసకు బహువచన 
(పతి శే ధమును చేస్సవల యును, పటురహం౦ (బి పీమి। ఇచట పటుః అనునది 
అస్మచ్చచ్దిమునకు విశేషణము. కావున వై కల్సికబహు న చనాతి దేశను 
(సవ ర్రింపదు, 


198 కొముడీకరదాగమము [సూ $93, 824. 


828. ఫల్లునీఫ్రోవ్షవదానాం చ నళ్లశే. 1-2-80. వల్లునీ 
ప్రోన్లపదానాం, చ నక్షశే! (ద్వయోః బహంవచనమ్‌, 
అన్యతర స్యామ్‌) 

ద్విత్వే బిహుత్వ(పయు క్రం కార్యం వాస్యాత్‌! పూర్వే 
ఫల్లున్యా। పూర్వాః ఫల్లున్యః। పూర్వే (పోష్టపడే। పూర్వాః 
(ప్రోష్టపదాః। నక్షశే “కమ్‌; ఫల్లున్యా మాణవిశే॥ 


828. వక్షకే అనునది (పథమాద్వివచనము, (పధానముగ నక్షత్రము 
లభిధీయమానమ లె నపుడు తద్గతద్విత్వవివక్షయందు ఫల్లునీ శబ్దమునకు ప్రో ష్టపదశబ్దము 
నకును బిహువచ్‌సము విభాషగనగును, పూర్వే ఫలున్నో! పు పూర్వోః ఫల్లున్యః। 
పూర్వవల్లునీనక్ష్మ్యతములభిహితములగుచున్నవి, పూర్వే పోష పడే! పూర్వాః 
ప్రోషవడాః। ఫల్లుస్యా (మాజని" "ఫల్ఫున్యోర్జాతే” 1 అనునర్థమందు ఫల్లు నీశబ్రము 
కంటే “నక్ష కేణ యుక్తః కాలః * (4-28) అను సూ, చే అజ్‌ ప్రత్యరు. ము, 
“లుదిపిశేషే” (4 25) సూ, చే వజ్‌ పరల బక్‌ లుష్పగును. అన సరము 

“ఫస నారాల టాక్‌ శ్రవ్య" అనువా ర్రీకముచే ట్యపత్యయము. “టిడ్డా 
ఇంక (478) సూ. చే జీ ప్రత్యయము. ఫలునీనక్షత్రయు క్ర కకొలమందు పుట్టినే 
వారని యర్థము. పధానముగ నక్షతవధిధీయమాసము కాలేదు గాన నిచట 
బిహువచననీ వారణమునకై సూతమున నక్ష్మతే న్య 


824. తిష్యపుసర్వస్వోర్న క్ష్రద్వన్వే Ss 
వచనం" నిత్యమ్‌, 1.2608. తిష్యపునర్వస్యోః, we 
ద్వన్వే, బహువ చనస్య, ద్వివచనమ్‌, నిత్యమ్‌! (నక 


బహుత్వం ద్విత్వవద్భవతి తిష్యశ్చ పునర్వసూ చ, 
తిష్యపునర్వసూ। తిష్యేతి కిమ్‌! విశాభానూరాధాః। నక్ష తే 
కీమ్‌। తీష్యపునర్వసవో మాణవకాః॥ 


824, తిష్యశద్దిపునర్వసూ కద్దిములకు వాచ్యమైననక్షత్రములను (వధా 
నముగ (పతిపాడించు శబ్దములయొక్క+ ద్వ స్ట్వమందు బహుపచనముగకు విత్యముగ 
ద్వినచనమగును. ఇట్లు అర్ధము చెన్పుటవరిన తిష్య పునర్వసూ శద్దిములసర్యాయ 
ములయొక్కూ ద్వంద్వమునగూడ సీసూత్రము (ప్రవ ర్హించును, తిష్యపునర్వసూ। 
(తిష్యశ్చ పునరక్షసూ చ) తిష్య మొకనక్ష( త్రము. పునర్వసువులు రెండు నక్షత 
ములు. ఇచట బహుసచనము పాప పెంచుచుండ నిళ్యద్వివచసము విదింసబిడెను. 
విశాఫాఒనూరాధాః। (విశాఖే చ అనూరాధాశ్చు) తి ష్యపునర్వసూ శబ్దవా చ్య మైన 
నక్షత్రములను బోధించు శబ్దములద్వస్థ్యము కాదుగాన నిచట ద్వివచసము రాధు, 
తెన్యపువర్వస్రోః। 'అనుదావికిడి ఫలమని (గ్రహించునది. తిష్యప్పునర్వసనః 
(మాణవకులు) ఇచట గూడ “నక్షకేణ యుక్తః కాలః" అను సూ,చే అజణ్‌ప్రత్య 


నూ, 82048025  తత్పురుష(పకరణము 189 


యము. దానికి “లుదివిశేషే” సూ. చే లుష్పగును. అన నరము “సంధి వేలా” 
(4-8-16) సూ. చే జాతార్థమందు అణ్‌ ప్రత్యయము వచ్చును. “తోవిష్టాఫల్లునీ” 
త్యాదిసూ(త్రముచే దానికి లుక్క-గును. తిష్యపునర్వసూనక్ష(త్రోయు క్త కాలమందు 
పుట్టినవారని యర్హము. నక్ష(తే అనునది యీసూూత్రములోని కనున "ర్రింపకపోయిన 
నీచట ద్వివచనమే (ప్రస క్రమగును. 


825. స నప్పంసకమ్‌. 2-4-17. సః, నపుంసకమ్‌। 


సమాహారే ద్విగుర్చ్వంద్వశ్చ నపుంసకం స్యాత్‌! పర 
వల్లిజ్లాపవాదః। పంచగవమ్‌। దన్లోష్టమ్‌। వో (1) అకా 
రాస్తో త్తరపదో ద్విగుః ప్రయామిష్షః। పంచమూలీ వా॥ 
(2 ఆబనోవా। పజ్బఖల్వీ! సంచఖట్వమ్‌। వా వొ॥ (8) అనో ' 
సలోపళ్ళ వో ద్విగః స్రియామ! సళ్చాతక్షీ। పజ్వుతక్షమె। 
వా (4) పాాతాద్య పస్య న। పజ్చుప్నాత్రము! (త్రీిభుపిసయుః 
చతుర్యుగమ్‌। దా॥ (0) పుణ్యసుదినాభ్యాదుహ్నూ? స్‌ బతక; 
పుణ్యాహహమ్‌। సుదినాహమ్‌। వో॥ ([) వథప్ప ృం ఖ్యావ్యూ 
డః। సంఖ్యా ౬వ్యయా దేః పరః కృతసదమాసా స్త స సథకద్దః 

న్‌ బమిత్యర్థ “1 తయాణామ్‌ నలం పథము! విరూపః సన్థాః 
స్‌థమ్‌। కృతసమాసా న స్తనిషశాన్నేహ। సుపస్ధ్యా। పకి 
పన్ధాః। వా॥ (7) సామానేే సెషం సక్‌ కమ్‌! మృదు పచతి। 
(ప్రాతః కమసీయమ్‌॥ 


లీ 


$25. సః అనుశబ్దముచే సమాహాంద్మి గ మాసము సమాహారద ద్‌ 
సమౌ సము పరామర్శింపబడును. సమావహారమంనలి ద్విగుద్వస్ట్వ సమౌపముఖు 
నపుంసకయులగుసని 'నూశ్రార్రము, పరవల్లి ఖం ద్యస్త కితక్చుకుషయోః అసుసూ త్ర 
సునకిది యపవాదము. సజ్బగనమ్‌ (వకానాం గవాం సమాహారోణ) ద్విగుసమూ 
సము. (ప్రక్రియ ఉక్తపూర్వము. దీనిచే నపుంసకత్వము. దన్తొష్టమె। (ద గ్హాశ 

yy చిక జి శ, 
ఓమ చు “ద వసే నిశ (ప్రాణకూర్య (011) సూ. చే సమౌవహారద్వ ఏవే వము. 
సపుంసకత్వము. 

(1) వో॥ అకౌరాస్తం ఉ త్రరపదం యస్య సః। అని మిగసయు, అకా 
లా నమగును తరపదముగల ద్విగుసమాసము ప్త్రీలిణమందుండుటి యనిదుతము, 
“స సపుంసకమ్‌” సూూత్రమునకపవాదము. పజ్బుమూలీ।; సమావోరద్విగునమా 
సము, ఉత్తరపదమైన మూలశబ్దమకారా స్తమగుటచే దీనిచే స్ర్రీక్యముగును, “ద్విగో 
(48) సూ సూ చే జీ జీ ప్పత్యయము. వ. 

(2) వా॥ ఆది సము త్రరపదముగగల ద్విగుసమానము వీధాషగ స్త్రలిజ 


భుందుందును. పజ్చుఖట్యే! సమాహారద్విగువు. ఇట్య్యాశప్టమాబిన్హ సము, ఉపసల్జ 


ఫ[1 కొముదీశగదాగమము [సూ. $825. 


నహ్వస్వాస సరమద నమగునుగాన “ద్విగోః:” (482) సూ. చే జీ ప్పత్యయము, 
జావ అ వి 
ప్రీక్వాభావపక్షమందు నపుంసకత్వము. పష్బుఖట్వమ్‌ అని యగును. 


(4) వి॥ అనః అసుదానినౌబ్బ త్తిటెనె అందిలదిొనిని ఆ్రుఖమో సాయుగ్‌ 
ఏపరిణొమముచేసి ద్విగుపెనకు విశేషణముగ చేయవలయును, తద స్తవిధి। అన్నింత 
మైన ద్విగుసమౌసము త్రీలిజి [మందు వికల్పముగనుండును, స్‌ 
సప లోపము గూడనగునని వా ర్థికొర్తము. వా ర్రికములోని వౌ జము త్ర్రియాం 
అనుదానితో నే సంబంధించును. కొనసలోపయి "స్త్రీక్వమందుసు న | 
నిత్యముగనగునని లౌత్సర్యము. ఉదా :---- పజ్బాతక్షీ _పజ్బాతక్షమ్‌. పజ్బూన్‌ ఎ శబ్ద 

తక్షన్‌ శబ్రములకు సెహాహారద్విగును. ప్రశ్వము. సెలోపమి. అద గామగును గానే 
“ద్విగోక” సూతముచే జ్నీస్పృత్యయము. స్త్రీశ్వాభావమఎదు సనపుంసకడు అను 
సూ, చే నవృంసకత్యయు. సలోపయు. పక్బుతర్షటు. 


(4 వాః పాకాదిగణపలితములగు. శటయుల ఫమందుగం ద్విగుసమా 

క అ ల్ల 
సముసకు స్రీత్వము (వవ రింపదు. పజ్యుప్నాతమ్‌। (త్రిభువసయు! చితుర్యుగమ్‌। 
త్‌ో జ్‌ ణీ జ ణే ల్‌ తాటి జో న శ్ర ఇ Pu నో ల క్‌ 
సమాహారద్విగుసమాసములు, వీనికి స్రీత్వనిషధమువలస సనపుంసకటు అను 
న్యూత్రముచే నపుంసకలిజ్ఞమగును, 


(ర) వా॥ పుణ్యసుదిసశబ్దములకంట పరమగు అహన శబ్దము స్తమందుగల 
తత్పురుషమునకు సపుంసక త్వమును చెషప్పపలయును. “ర్మాతాహ్మాహాః” అనుదాని 
ఓని యవవాదము. పృణ్యాహమ్‌। సుదినాహదటు। పృణ్యమహాః సుదినహఃఅనువిగ 
హములందు కర్మధారయసమాసములు టచ్‌ ప్రత్యయము, టిలోపము. పృణ్యాహ 
మనుచోట “ఉ త్తమెైకాభ్యాం చ” (708) అను సూ. చే అహ్నీడేశము ని'షేధింవ 
బడెను నప్పంసకత్వము, 

(t) వా॥ సంథ్యావ్యయమ అనునది సదూహారద్వగ్వ కము. పథః ఆసు 
నడి కృతసభాసా పస్తమునక సుక రోిణయ్ము (ప్రథమా సము, సంఖథ్యావ్యయమిు ఆద్‌ః అని 
రరష్టధారయసమాసము. సంథ్యావాచకముగాని అవ్యయముగాని పూర్వపద 
ముగాగలిని నమాసా పపత్యయసహిత మైన పథశబ్దమంతమందుగలసమా సము 
సప్పంసకమగునని యర్థము, వర్తి జన స కపవాదము. త్రిపథణు ((ప్రేయాగాం 
పగ్గాక) ' “బుక్పూరద్టూః” (145) నూ సూ.చే అ్యపత్యయము. టిలోపము. సస్తంస 
కత్వము. విపథమ్‌ (విరూపః పస్థాల (పాదయో గతాద్యరే అసువా్రిరముచే 
సమాసము. Ws సూహించునది. సుపస్ధాః। అతిపస్థాః। ఈస్ట్థలము 
లందు “న పూజనాత” (8580) సూ. చే సమాసొ సని "షీధము, వా గ్రికమున పథ? 
అని సమాసొ స్టే ససహితమగుదానిని నిర్టేశించటవలస సీగలములందు నపుంసకత్యము 


పప ర్థించదు. . ఆవశ్యకమగునీవా ర్రికము ముచేతనే అవభు అనురూ పమాసిగ్ధమగుగు 
గాన “అనథమ్‌ నపుంసకమ్‌” (810) సూ్యతమవాపళ్యకమని తెలియునడి. 


సూ, 626,8271,828.] తత్పురుష కర ణము 20 


(7) వో॥ సొమాస్యమిందు నపవృుంసతమనగును, నామాన్యమనస త్తి త్రం జ స్తే 
'మాగుణములయొక్క- సొమ్యావస్థి। ఈపచసిసలు బనియతలిజ్లవి నయకిము, ఏశేష్య 
వి శేష్యముయొక్క సన్నిధా నములేసపుడు అని యళతలిబ్లశబ్దిముసకు సప్బ౦ సక్‌ 
లిజ్లమే వచ్చుట న్యాయ్యము. కానసీవొర్తికము న్యా యసిద్దము, ఉదా :-- మృదు 
పచతి। (పాఠః కమసీయమ్‌। (కియావిశే: కు సహ ర్రీకముచేత నే నప్పంస 
కత్వము సిద్ధమగును గాన “(క్రియావిశేషణానాం నపుంసకత్వ” మనువచనమపూ 
ర్వము గాదని (గహించునది, | 


826. తత్పురుషోఒన జ్‌ కర్మధారయః, 2.1.10. తత్పురుషః, 
అనజణ్‌ కర్మధారయః। 


అధికొారోయమ్‌॥ 


$16. ఇది అధికారసూూ తము, పంవలి మ్‌ అనుస్నూడ్రమున అతధిషృళి 
ఇతి. 
బుగును, నళ సదమాసముకం'టె రర్మధారయస మౌ సము ఏలన మె సన్నవుగుతత్చు 3 
హ్‌ వక్ష్యమానసూూత్రవిహితములగు కార్యము అసు పొ ందుససి నుర, 
షు 


శ అ 0 ఇ 
127. సంజాయాం కనోశీనరేము, 2-40, నంశా.సూసమ్‌, 
శశీ గ్‌ న 


కనాస ప్రత్పురుషః డ్‌ బం స్యాకత్సాచేదుశీ నర దేళోత్పున్నా 
షా ఉని 
ఎ? కన్గాయాస్సండజ్లొ। సుశమనె స సౌళమ నుః; 
తేషాం కస సౌళమికస్థమ్‌। సంణ్తాయా మ్‌, కను! వీగో 
కనా! శ ఫీప్ల్‌ లేము రిమి। దాక్షికస్టా॥ 


827. కనా టా సమగు తత్పురుషము చు ఉక్లీ 5 దేశమందు దుపుటిన కంథక నంజ 
యునచో నపుంసక సస సౌ శమికన్థమ్‌। ల సౌశదు యః తేషాం 
కస) సపుంసరత్వము. ఉశీనర దేశమందుపట్టినకంథకిది సంజ్ఞ. వీరణకన్థా। ఇది 

గాకహోపుటచేని చటనపుం సకత్వవారణమునకై సంజ్ఞాయామ్‌ అనునదిసూత్ర ముస 
ప దాశ్షీకస్తా! ఉశీనర దేశమందుత్పన్న మై నకన్థకు సంజ్ఞ కాకపోవు 
టచే నిచట నప్పంసకత్వవారణమునకై ఉశీనరేమ అనుపదమావశ్యకేము. 


విప:..ఇచట సంజయన అనాదిసంకేతము. ఈనంబ్ర ఉశీనరదేశము 
లందు గజ్సమా సకర్ణధార యభిన్నమగుతత్చురుషమందేయుండుటివలన “తళ్ళ్చు 
రుషః” (820) అనునధికారసూ(త్రమునకి చట(ఫయోజనములేదని (గ్రహీంచుసది, 
ఈ(ప్రకరణము సరవల్లి బ్లమునకు విశేష్యనిఘ్నత్వమునకు నపవాదము. 


$28, ఉప సజ్జోపక్రమం తదాద్యాచిఖ్యాసొయామ్‌. 2...ఓ.21 
ఉపజ్టోప (క్రమ్‌, తదాద్యాచిఖ్యాయామ్‌ (వపుంసకమ్‌) 


[26 | 


902 కౌముదీ శరదాగమము Ex 828,829. 


| , సదా ఆం ౧ ఆన టీ 
అసు ఊప లలన రసం 

స - ఖో న్య ్‌ 
స్యాత్‌, తయోరుపజాయమానో ప్యక్రమ్యమాణయూరాదిః (పొ 


ర జ్‌ 1 
జ బక | షూ శని uy ors: శ య 
ఉం బది Bye పాణి నే గరుపజ లు!" న 
గనం! సనొప,కమం ౬3811 
న య 
828. : ఉపసజోపక్రిమళబములు కర్మా ర్హకఘణ సములు, _ (ఉపజాయలే ఉప 
జజ చపా 


(కమ్యతే) సీనిక్‌ క్‌. ్రతమక్తానవీషయము పథమ "రమృఏషయము (వ్రమముగ 
అర్థము, ఇట్టిశబ్దము లకు సమాహారద్వస్ట్య్రమువలస ఉప పజ్షోష్మక్రసుమని యగును. 
ఇదీ అనువృ శే తీమగు తత్సురుషమునకు విశేషణముగాన తద స్రేవిధిచే ఉపజాశబము 
ఉప్యకమళబ్రము అ సమందుగల తత్పురుషమని యర్హము లభించును. తదాద్యాచి 
ఖా్యసాయామ్‌ =తయారాది స్త సదాదిః ఆలా గతుమిచ్చా ఆచిఖ్యాసా తదాదేరాచి 
ఖార్జసొ తస్మామ్‌। ఇచట కత్పదముచేనువ న్రోపక్రమములు వివక్షితములు, ఉప 


అకా 


చొ సె ము ము ఉప(క్రమా hele సగ తత్పురుషము హ్‌ రహో పి మ్యాహౌ నయము లి 
par) 


యొక్క. పాథమ్యము వివక్షి తమగుసపుడు నషం సకమగుసని సూతాము, 
ఉదా:.--పాజిన్యుపజ్లమ్‌ (1 గస్టట) పొణి నేరపక్షా అనివి్శ్మిగహము, పాణిః 
అసుచోట షస్యర్థము కర, పొణినిచే మొదటి శరిసికొనబగిసదిం (పాణిని 


సంబన్థ్యా ద్య జాసవీష యః) భూని యర్థము, స్టో వ్యక్రమమ్‌, (దో 38) గసిస్యో న 
(కమ? అనివ్శిగ్రహము,. నస్టునిచే ముదట నాలంభింపబడిస వని యి సము, 


829. వాయా బాహు శ్యేం 2.4.22. ఛాయా, దాొహుశే?, 
(నపంసవ టు, తత్చురుషణ) 


ఛాయా స్పత్చురుషో సపుంసరం స్మ్యాట్చార్వ:. ౮ 

దాహుశ్యే। ఇకాణాం ఛాయా ఇజచ్చాయమ్‌ు। విభాషాససనల 

వికల్బస్యాయమపవాధః। ఇపచ్చాయానిషాదిన్య ఇరి ము 

ఆనమనాన్నిషాదిన్య ఇత్యాజ్‌ Ee భై టోధ్యః॥ 

829, పూర్వపడార్థుమయొక్క బాహుంళ మున్న వుడు గంచఛాయను 
(నీడను బోధించు భాయాళబ్దను _పమందుగల తర్పురుకము సపుంసకముగుగు, 
ఇక్షుచ్చాయమఘ్‌ Ce ఛాయా) పూర్వపదార్థములగు నిష్షపుల క ఆరుల) 
వాహుళ్యముండుటచేనిచట నపుంసకమగుగు. విభొషాసేనా” Ci) అను మ్మా 
మాణసూ త్రముచే విధింపబోవు నపుంసకత్వ విరల్పమునకీసూ(త్రమసవాదరు. 
“ఇక్లుచ్చా యానిషాదిస్యః"” అను కాళిదాస్తపయోగసున ఇత్షుచ్చాయమ్‌ అనుసపుం 
సకక్లదబ్దము నకు అనీషాదినీబ ముతో సమాసము, ఆసమనాన్నిషాదిన్యః అని ఆడ 
(పశ్లేషమును చేయవలయుసే * సవర్ణదీర్ణ మువలన ఇక్షుచ్చాయానిషాదిన్యః అని సిద్ద 
మగును. కావుననిచట నపుంసకలిద్గ మేల నవ _రించలేదను శంక నిర మగును: 


విన; ఛాయ అవరక్ళదవ్యనిమి త్రకము గాప్పున “కస్యబాహు * ఆను 
నాకొంక్ష గలను, తద్భాహం శే అనునది గమ్యము దూసమగును తత్సదార్థము పూర 


నూ. త, శత్చురుష్నిపకరణ ము 203 


మగును, | | 
880. సభా రొడాఒమనుష్య పూర్వా. 2.4.29, సనధా; రొడాఒ 
నుష్యపూర్వా। (నపుంసకమ్‌, తత్పురుషః) 
రాజపర్యాయపూర్యోఒమనుష్యపూర్వశ్చ సభాన్ల స్త 
తత్పురుషః నపుంసకం స్యాత్‌ 1 ఇన సభమ్‌। ఈశ్వర సభమ్‌। 
(వా) పర్యాయ పై 5 చేష్యతే। నేహా! రాజసభా చం; దగు ప పు 
సభా! అమనుష్యశద్దో రూఢ్యా రక్షఃపికాణా దీనాహ।రక్షన్న 
భమి। పిచాచ సభమ్‌ి॥ 


880. రాజాఒమనుష్య పూర్వా ఆనుచోట రాజా చ అమనుష్యక్చ రాజా 
మనుష్యా తొపూర్వొాయస్యాస్సా అనివిగహము. రాజశబ్దముచే రాజ పర్యాయములు 
వివక్షింప బడును. అమనుస్య శబ్దము రూడిచే పిశాచాదులను బోధించును. రాజ 
కబ్దపర్యాయములు గావి అమనుష్యవా చకములుగాని పూర్వదుందుగలి పభాశబ్రిమ చన్రదుం 
దుగలత శ్పురుషము నపుంసకమగునని యర్థము, ఇన సభమ్‌(ఇనస్య సభా) ఇనశేబము 
రాజ పర్యాయము. ఈశ్వర సః ధమ్‌(ఈశ్వర స్య సభా) ఈశ్వర శబ్దముగూడ రాజపర్యా 
యము(వ్రాస్యూతములోని రాజశబిముచే తత్పర్యాయములకే (గహణమిష్షమనివా_( రి 
కార్ధము, కావున “స్వంరూపం ౦ (24) అనుస్తూతముచే రాజశబ్దమునకు (స్వరూ 
పమునకు) (గ్రహణము కలుగదు. ఏవకారమువలన రా జవిశేషవాచకములకుగూడ 
(గహణము గలుగదని ఫలితమగును. రాజసభా (రాజ్ఞః సభా) ఇచట రాజశబ్దము 
తత్చరా శ్ర్‌యము కాదు కాన సపుంసకత్వమురాదు, చం(దగు ప్రసభా (చందగు ప్రస్య 
సభా) చంద్రగు ప్తశబ్దమొకరాజ విశేషమునకు బోధకము గాననిచట సపుంస 
కత్వము (పవ రి రింపదు. సూూూత్రమువ అమనుష్యశబ్దదు ఫ్‌ క్రిచే రక్ష 
స్సులు, పిశాచములు మొదలై నవానిని బోధించును. “ర క్షస్సభవ్‌ (కజ్షనాం నభా 
పిశాచ సభమ్‌ (పిళాచా నాం సభా) అమనుష్యశబ్రమునకిట్టియర్తదు వవక్షితదుగుటచే 
దేవసభా అనుచోట దేవశబ్దమమను ష్యవాచకమైననీసూ & తము (పవ ర్రించదు. 


881. అశాలా చ. 24-24 అశాలా. చ (నపుంసకమ్‌, తత్పు 
రుషః, సభా) 
సంఘాతార్థా యా సభా తద న్హ స్పత్చురుష కీబం 
స్యాత్‌ స్రీసభమ్‌! ప్రీసంఘాత ఇత్యర్థః! అళాలా కిమ్‌ 
ధర్మ సభా! ధర్మశాలేత్యర్తః॥ 


881. అశాలార్హమును (సంఘాతమున్సు (సతిపాదించు సభాకబ్దను స్త 
'నుందుగల తత్ఫురుషము నపుంసకనుగును. స్ర్రీసభమ్‌ (స్త్రీణాం సభా) స్రీసమూహ 


204 కొముదీశరదాగమము [నూ. 891,832, 


న్‌ యగ్గను. అశాలాకిమ్‌। పూర్వన్నూతమున “సభాో అనుదానినీ విభాగము 

నభా సమగుతతృ్చరుషమునకు నపుంసకలిజ్ఞమును రిధింపవలయును, దీనిచే 
శాలార్థక సభా (మునకు సంఘా తార్థక సభా _గ్రమునకగూడ సపుంసకత్వము విహిత 
మగును. “రోజామనుష్యపూర్వాో “అనునది నియమార్గమగును, శా లార్థక సభా న్ల నము 
నకు నపుంసకత్య్వమయినచో రాజామనుష్యపూర్వమగునపుడే వచ్చునని నియమా 
కారము, సభా అను యోగమువలననీస్తూతో దాహరణములగు “స్త్రీ సభ "మిత్యాదు 
లందు నపుంసకత్వము సిద్దమగును. నియమమునా్శశయించుటచే “ధర్మ సభా” 
(శ లార్జకసభా న్ష్వము) అనుచోటన నతివ్యా ప్రి వారితమగును. కావుస “అశాలాచో 
అనుసూ[ళమునకు పయోజనమేవని (_పళ్నాశయము, ధర్మసభాః ఉక్త 
రీత్రినే నియనుమునా[శ్రయించుటలో వినిగమకము లేనందున _ సంభూతార్దక 
_న్రమునకు సపుంసకత్వమైనచో రాజామనుష్యపూర్వముసశకే అగునను నియ 

ముగూడ సంభవించును. శాలార్గకసభా _గ్రము నియదుకోటి పవిష్టముగాసందున 
“ధర్మ సభా” (ధర్మశాల) అనుచోట “నభా” అనుయోగమచే నపుంసకత్వము 
(పస క్షమయ్యెడిని, అశాలా అనుస్తూతమున్నచో పూర్వసూత్రడు శాలార్థక 
నభా న్ల్వవిషయకము యాసూ(తము స౭ంభూతార్తక సభా స్త్రవిషయకడునగును. ధర్మ 
సభా అనుచోట దోషము నివృ త్తమగునని సమాధానాశయదు. 


802, విభాషా _ సేనాసురాచ్చాయాశాలానిశానామ్‌. 2.425. 
విభాషా. 'సేనాసురాచ్చాయాళాలానిళానామ్‌ (నపుంసకమ్‌, 
తత్చురుషః) 

ఏతద స్స స్తచ్చురుషః ర్రబం వా స్యాత్‌! (బాహ్మణ 

సేమ్‌! (బ్రాహ్మ్యణసేనా। యవసురమ్‌। యపసురా। కుడ్య 

బృాయమ్‌। కుడ్య చ్చాయా! గోళాలస్‌। గోళాలా। శనిశ ము 

శ్యనిళాః కత్పువషో౬ఒనణ్‌ కర్మధారయ ఇత్యనుస్న రహ 

హ। దృఢసేనో రాజా! అసేనా। పరదుసేనా॥ 

క92. “సేనా... ....నిశానామనుచోట షష్టి (పథమార్గకదుని ఆలియునది. 
"సనా సురా ఛాయా శాలా నిళా ఈశబ్దముల గ్రమందుగల తత్పురుషము వికల్పముగ 
నపుంసకమగును, (బ్రాహ్మణ సేనమ్‌. (జ్రాహ్మణపేన! (బ్రాహ్మణస్య సేనా) 
యనసురమ్‌। యవసురా। కుడ్యచ్చాయమ్‌।. కుడ్యచ్చాయా। గోళాలమ్‌ గోశాలా। 
శ్వనిశమ్‌ శ్వనిశా। (తనో నిశా) కృష్ణ చతుర్దశి అవి యర్థము. కృష్ణచతుర్తశి 
యందు కునకములు పవాసముండునని శాదిరభాస్యము (పూర్వమీమాంస) యొక్క 
తిర్యగధికరణమున చెప్పబడెను. దృఢ'నేనః। (దృఢా సేనా యస్య సళ రాజని 
యర్థము. నిహువీహీ! అపేనా (న సేనా నజసమాసము. సరన సేనా! 


సూ, 882.7 తత్పరుష(ప్రకరణము 205 


(సంమా చ సేనాచ) కర్మధారయము. "తత్నురుషోనళ్లకర్మధారయః" అను 
నది యీస్ఫూతములోని కనువ_ర్థించుటవలన _ నీస్టలములందు క్షీ బిత్వము 
(పవ ర్హింపదు, 

వివ: “సంజ్ఞాయాంకన్హోశీనరేష” అనుస్ఫూత్రము మొదలు “ఆశాలాచ” 
అనసూ(త్రమువరకునున్న అయిదుసూత్రములయుదాహరణములందును తత్పురుష 
భిన్న మగుసమానము నళ సమా సకర్మధారయ సమాసములును సంభవింపపు గాన 
“తత్సురుషో ఒనజ్కర్మధారయః” అనునధికారసూ(త్రమునకీసూతమందే (పయో 
జనమని యూహించునది. 


తత్పురుష ప్రకరణము సమూ ప్తము, 


కో 


17. బహు[విహి ప్రకరణము 


829. “స్టేమ్షైక బహ్య్చూ ,వీహి రర T9708. శేషః, బిహాం( స్‌! 
లధిళారోఒయమ్‌। ద్వితీయా తేత్యాదినా ర్‌ U 
కస్య విశిష్య సమాసో నో ఠః స శేషః (పథమా్యా 
మిత్యరః॥ 
రు 


ఓ ఈ 


818. ఇది రో ధికారసూ తము. ద్వితీయా? తేత్యాది సూత్రములగో నేవి 
భ క్రిక్‌ పత్యేకముగ నిమాసము విధింపబిడకేదో యది యిచిటి శేషపడిమున 
కర్ణము. ఏసూ(త్రముచేశను (పథమకు సమాసము విధింపబిడసందున శేషపడార్హియ 
(పథమాస్పమని ఫలితమగును, 


వివ:__ శిష్‌ (అసర్వోపయోగే) ఢామవుకంచ కర్మార్థమందు ఘల్‌ పర్య 
యమువలన శేషః లనురూపము సిదమగును. ఉకాదన్యః వేషం 


చెప్పబడిన డానికంాటు థిస్నమైసది శ్‌ షపదార్థము. “ద్వితీయా... =. మనై వై, 
“తృతీయా.... ..గుజవచచేనో, కక కురిప రడ్షివై 8, “పంచమీథబున ”, 
we “స పహ్‌శౌడైః", అనుసూ(తముల జే నిదివర త యిదిభ లలు దిశేషముగ 
సమాసము దిధింపబడనది. అట్లు (పథమాదిఫ ఫ్ర ర్‌సుచ చ్చరించి _పత్యేకముగ (పసథిమా 
దిభ క్రికితరయుతో స కనా సము 'విధింసబడ లేదు. కాసన శేషపదమునరు (పథమా 
భ్య్ర్రయిను సర్దు లవించును. “విశేషణం... అ. బడుల '(7i0y అను నూత 


విహితమగు సపూసదు (గథదూ స్తు సములద (పప రి రించుసం ఏ నప్పటికి “ద్వి టయా 
తే" త్యాదులందుపల స ఫహాశబ్రమున సుచ్చరించి సమాసము దిధిం సబడకుండుటచే 
శేషమన "ప్రథమా క్ట మే యగును. ఈయధికారమువలనను త్తరస్యూతములందు, 
(సథమౌ న్ల నములకు సమాసమగుననియు గది బహుుబ్ర్‌హిసం; జైఠలదగుననియునర్ణము 
లభించును. 


834. అనేకమన్యపరార్డే. 2.2.24. అనేకమ్‌, అన్యపదార్డే। 
అనేకం (సథమా స్తషన్యస్య వదస్యా రై వ _ర్రమానం 
జో సమన్యతే స బిహు(విహిః! అ పథమావిభ క్షే మీదు 
పీహిరితి సమానాధికరణానామీతి చ ఫలితమ్‌। ప్రాప్త 
ముకం యం పొపోదకో గామః1। ఊఢం థో ఒనడ్వాన్‌। 


సూ. 884. ] బహు(ఏవహా (పకర.ణము 


ఉపహృతపళూ రుద్రః। ఉద్భృతొదనా స్థాలీ 


207 


ఫీతాంబరో 
హారిః। ఏర పురునకో(గామః। (ప్రథమార్టేతు నః వృషేదేవే 
గతః। వ్యధికరణానామప్‌ న। పజ్బుభిర్భు కృమస్య। (వా) 
_పాదిభ్యో ధాతుజస్య వాచ్యో వా చోత్త తర పదలోవః। (పప 


తితసరః -నపర్షః। (వౌ) నజోఒ ge వాచో వా 


ణు —౨ల అ 


జార జో 


గ 


వభ క(పతిరూపకమప(యమ్‌!। అ సిక్షీరా గౌః॥ 
అటి న అవి 


చొ తరపవ పదలోపః। అపిడ్యమానపు తిః, mee 


గి 
ఎతి 
(rn ~ ) 


$84. శేషనదానువృ త్తివలన (ప్రథమా నృమనునర్హము లభించును... సమ: 
సింపటోవు ప్రథమా న్లములక్రంటెన న్యమగు పదము ముక. యర్థమును బోధించు 
సనేకములగు (ప్రథమా సములు సకల ముగ సమ సించున నియ" నదిదహు గ్రహ 
సంజ్లరమగుననియునుసూ జ్రార్డము, “అన్యపదాన్డ” అనుచోట: న్య పదమునకు శేష 


ఇ 


సదమొచేనుపస్టితమగు ప్రథమా స సమకీంపె బట ఖిన్నమగుసచనుసర్తము లభించును, ' 
శట్టు చెప్పుటచే ద్వితీయాదివిభ క్వ్యర్థమందు (పథమా స్ట సములరకు బహు ఎవీహొ (పప 
సమానాధికరణము9గు 
కగదులకే (సమాసనవిభ క్ర క్ర స్రములకే) బహు ఏహి యగుసనియును ఫలితమగును, 


ర్థంచును గాని [ప సఖమావిఫిధ్ర మందు (ప ప్త _ర్రింపదినియు 


ద్వి తీయాదివిభ క్షకర్రములందు (క్రమము గనుదాహ కణములు :.-ప్రాపోదకః। (ప్పాష్ల శో 


యుదరం యం సః) ద్వి తీయార౮ మందుండు పాప పమ్‌ ఉదకమ్‌ అను (ప్రథమా 

ములు సమవించినవి. సమస్యమానపదములు సమా నాధికరణములై నల (గామయే' 
విశేష్యము, సుబ్బు గాది వ! కియనూవాందుగది. డఉదకక ర్మృక్కప్రా _ప్టికర్మ (గాదు? 
న్‌ ౪ ష్యుము. (0 


అస సమాసొారము. ఊఢరథః (డఉథోరథో యని సృృషభనయు 
౮ 


పా ఉపహృ్మ్మశపశు౭। (ఉపహ్మాతః ప పశు? యసె్మ్ర) రుడు, 
కుగర్కకోపహంణ సం|పడానం రుద ఉద్ధృతి" దనా। (ఉద్భ్రృతం ఓదస౦ 


స్యాక శై సొలి। (ఓదస Se ఏ తామ్బురః। (ఎతామృరం యస్య). 
ముల) పీృీపుసషకః। (ఏకా $ పృుపుషా ర) 


(పీతామృరవాని 


గామము। (వీరపురుషాధికరణకో గామః) శేషావ్వెభాషా (8 J) సూ. 'చే నిచట 


సమానా స్త పృత్యయమగును. పై ని చూపబకిననుడా హాంణము౨ందు ర్‌ర్యక Ey 
మురింటి .(వపధిన్లా, 


నం (వదానాదు మబమసమాసముచే ని | హతములగును గారూ 


eg we”, 


ఏభ క్ర గయ్‌ వచ్చును. ప్రథమాఎఖ క్త ర్హ్యర్హమఎదుమా తము ఏిహు వహి CEN: రీ౨ప మ, 
వృ'షే ప దేపేగతః | వృష్ణదేవవదము ము (వథమాప్త సములు | గాసందునని చట సమా సము 
నవ్‌ శ్రి రింపదని భావఃము. వ్యధిక కరణ ములగు (విథిన్నదిభ క్ర క సాబిలిగు) పదము 
లకును బహు వఏహిరామ, వజ్బభిమృ క్రమస్య- ఇదియు శేష హణమునక్రే 


ఫలము, 


(1) వొ॥ పాదులకంటె పరమగు ధా కుజన్యశదిము 


ల లో పథ షో గ్గ ఆలీ 
సూపు: వరియుక ప్రథమా! ముతో, బహు పీహిస 
శాలి శ్‌ 


గో 


క్షా 


his కౌొమురీశరదాగనుము [సూ, 885. 


యును, అందు పూర్వపదమునంద నర్భూతము ధారుజమునగును తర పదమునకు 
వికల్పముగ లోపమును చెప్పపలయును. (సపర్హః। ((పపతితం పర్దం యస్మాత్‌ 
పతధాతుజమగు పతితశబ్దమునకు వీకల్ప ముగ లోపము. (పకృష్టం “పతితమ్‌ అను 
న్మిగహమున “పాదయో గతాద్య ర” అనువా ర్రికముచే సమాసమువలస (_పపతిత 
శబ్దము సిద్ధించును, &  త్రరపదలోపము రానపుడు ప స పతిత వర్ణః అని యగును. 
శవా రికము సూ తట్రప్ప పమగు సమాసముననువదించి ధా చుజమగును రర పద 
మునకు లోవఎకల్పమును మా త్రము విధించునని (గహించునది. 


(2) వా॥ నజఖ్‌ కంచె పరములై అ స్థివదముయొక్క- యర్థమును (విద్య 
మానరూపార్థమును) బోధించు పదములకు మరియొకపదముతో జహు(వీహిసమా 


సమును, అ _స్యర్హకములగును ఆ తరపదములకు వికల్పముగ లోపమును చెస్పనల 
న ప య అ; మగు విద (మా; సక 
యుసు; వ య. పృతో యస్య) అ_స్మ్యర్థక ద్యమానళల్ద 
వణసకు ల్‌ వచ్చునపుడిట్ర గును. అనిద్యమా సః అనునది నై స ము, 
అ నా లోపము రానప్పుడు అవిదూమానప్ప పః అనియగును, 
తరు “ 
అ సి అనువిభ కః సృ పతిరూపకమగుసహ్య యము రిలదు. కొస దానిరంటణి 
లే | జాన లీ జరి 
నుత్ప్చన్నమగు. సుష్పత్యయముసకు “అవ్యయాదాప్‌సుపః” (455) సూ. చే 
లుక్కుగుసు, అన సరము (పతయల క్షణంముచే ఆ సి అనునదియును (వఖమా్యా స్ట్‌, 
నుగును గాన దీనికి కీర శల్ణయు తో నీనూ_త్రముచే సదూసమునుజేసిన అ సమీరా 
(అధ సిక్షీరొణి యః ౫s) (i క్రి యుదలగు: (సయోగయిలు నినన యు లగి ఘు, లొ వస 
నూ శతమున నుస్‌ అను (పథ నూ ము నకనునృ శి తి యు, ప రి స్‌ ఏ 3: స 
వై ఇ స్లో 
కుంనకు సమాసమెట్లు, సొధువగునను శంక నివృ లమగును, 
he . 
వివ: శేష్టగహ అమువలనను అన్య పదాళ్డే అనుదానివలసను అపథమా 
విభక్ష్యర్హమందు సమానాధికరణములకే  సదూసమనునర్హము ఫలించును గాన 
PT జ తో ఖో జా $0 నో శల కళ్‌ ల! ము జీ ఖీ జ జే టే 
అ(సథమావీభ క్త దిహుఎదార్వాచ్థః  “సమానాదీగరణడానామితి స్త్‌ 
వ్యమ్‌” అనువార్థికదులానళ్యకములు గాపని తెలియడగును. విహుగదములకు 
వపా వ్రీహి సిద్దించుటవై (చతాః ఉరర్గుః) అలక (గ్రహణమహమాని శం అ OTe 
886, శ్రయాః పుంవద్భాషితప్పంస్కొాందసూట్‌ సభూసాధి 
కరణ త్రియామపూరణ్మీపినూరిమ. క 94 ర్రీ 
యాః, ప్పంనత్‌, భాషితపుంస్కొా.దినూ:, సమానాధికం లీ 
ఈకలు ఉనే శ కల అటో 
వ్రీయామ్‌, అపూరణిపియూడిపు। (ఉ_శ్లరసపే) 
భాసితపుంస్కాదనూజ్‌ ఊజోజభావో యస్యామితి 
బహ పీసొః। నీ పాఠ నాత్నణ్బుమ్యాఅలుక్‌ | షద్ధ్యాళ్నలుక్‌ , 


సూ, 8805] బిహు[వ్రీహి(పకరణము ల 


తుల్యే _ప్రవృత్తివిమి శ్రే యదు సంసారి తస్మాత్సం 
ఊజో౬భావో యత్ర తథాభూతస్య వా చకిశబ్దస్య పుం 
వొచక "స్యీవ రూపం స్యాత్సమానాధికరజే ప్రీలిజ G త్తం 
పదేనతు పూరణ్యాం (పియాదౌ చ పరతః। గో ప్రియో 
రితి హస్వజ చితాగావో యస్యేతి లౌకికవిగహె చిత్రా? 
అన్‌, గోఅర్‌ ఇత్యలొ కికవి(గహె 1 చ్చితగుః। రూపప 
ద్భార్యః। చితా జరతీ గౌర్య స్యేతి విగ అనేకో శే 
ర్పహూనామపి బహ్మువీహిః। అత్ర కేచిత్‌! చితాజరతీ 
గుః। జరతీచిశ్రాగుర్వా! ఏవం దీర్హాతస్వీజజ్ఞ 81 తన్వీదీర్హా 
జబ్బ! (తిపదే బహుపీహౌ (పథమం న పేంవత్‌। ఉ త్త 
పదస్య మధ్యమేన వ్యవధానాత్‌ | ద్వితీయమపి న పుంపఠ్‌। 
పూర్వపద్వాధావాత్‌ ఉ త్తపదశద్దో హొ సమాసస్య చర 
మావయవే రూఢః। పూర్వ పదళబ్దస్తు (పథమావయపే 
రూఢ ఇతి వద చని! వస్తుతస్తు నేహ 'సూర్వపదమాక్షిప్యశే। | 
ఆనజ్‌ బుతఇత్య(త్ర యథా? తేనో పా; సస్య. పంవదేవ।. 
చితాజరద్దురిత్యాది। అతకఏవ చి తాజరత్యా గావ య'స్యేతి 
ద్వన్దగర్భేఒపి చిత్రాజరద్దురితి భాష్యము! కర్మధారయ 
పూర్వపదే తు ద్వయోరపి పుంవర్‌ | జరచ్చి(తగుః। కర్మ 
ధారయో తరపదే తు చిత్రజరద్గవీకః। త్రియాః కిమ్‌! 
గామణి కులం దృష్టిర స్య (గ్రామజేదృష్టిః। భాషితపుంస్మాం 
తామ! Es అనూజ్‌ కిమ్‌ ౯ వామోరూభార్యః! 
సమానాధికరణ కిమ్‌! కల్యాణ్యాః మాతా ధీ రల్యాణీ మాతా! 
ప్రియాం కిమ్‌! కల్యాణీ (ప్రధానం యస్య స కల్యాణీ 
'పధానః। పూరణ్యాం తు॥ 


885. భాషితపుంస్కాదనూజ్‌ అనునది సమ_స్త్రపదము. భాషితః పుమాన్‌ 
యస్మీన్నరై తత్‌ =భాషితపుంస్క-మ్‌॥ ఏయర్హమున పురుషుడు చెప్పబజడునో 
ఆయర్థము “భాషి తపుంస్కపదమునకర్ణము. శబ్లపవృ శ్తి నిమి త్రమని ఫలితను. 
డేనిషినిమి తముగ గే కొని శబ్దమర్గమందు (ప్రవ క్ర రించునో దానిక్‌ కె వృ త్తి త్రినిమి త్త 
మని వ్యవహారము. (జాతీగుణ క్రియాసంజ్ఞలు) అనంతరము భాషితపుంస్కా 
మన్య స్తి సి అనునర్గమున “అర్శ ఆదిభ్యోచ్‌” (5.2128) సూ. చే మత్వర్థియమగు 
న్‌చ్‌ 5 వత్యయమునుజే సిన భాషితపుంస్కంమనురూపము సిద్దమగును. ఈరీతగనొశే 
(పపష్ఫత్తి నిమి త్రమునను క్ర క్రపుంస్కమనునర్తము భాషితపు 0స్క- శబ్దమునకు లభిం 
చును. అనూజ్‌ అనునది నజ్‌ తత్పురుషము, ఇచట నజ్‌ (వ సజ్యప్రతి షేధార్డ 
కము. కావున అనూజ్‌ పదమునకు అక్‌ రర అంకాల నుని యర్థమ్ము 


[271] 


510 కోముదీశరదాగమము [సూ 805, 


పరః అనుపదమునధ్యాహారముజేసి “భాషితపుంస్కాత్సరః అనూజ్‌ యస్య" 
అనువిగహమున దిహుప్రీహిని చెప్పవలయును. ఇది వ్రయాః అనుడానికి విశేష 
ణము. భాషితపుంస్కాదనూజ్‌ అను సూగత్రకారుని నిపాతనము (అన్యఢశాపా ప్ర 

ల జి వన్‌గా wf క లు. షి స్‌ు 
స్యాన్యధో చ్చారణమ్‌ పలననే సమాసమున పంచయువిఖ కర లుగభాపను సమా 
సముకంటెవిహితమగు షష్షవిభ క్రిక్‌ లుక్కు-ను సిద్ధించును. 


సమానమగు (పవ త్తి తినిమి త్రమునను ర్రపుంస్యామగు శబ్దముకల పస మన్‌ 
ఊజ్‌ _సత్యయములేనెట్టి ప్రీహచకశబ్దముసకు, సమాన ధికరటము త్రలింగమునగు 
ను త్తరపడము పరమగునపుడు పుంలిజ్లశద్రిముయొక్క- రూపయువంటిదూపమగును ; 
పూరణ(్రత్యయా స్ట సదు స్రీలింగశబము పరమగుంపుడ్పు (పియాదిగ (ఇప తితశబ 
ములు పరముల సనపుడు నీయతిచేశము (పవ ర్హించదని తస. ఇచటి 


బూ నాదికరణదును నేకారని" ఉష్యకరుగు ఓ ల ధను "కలు గజేయదదని యు Heel 


లీ 


వ్‌ 


ఉపగుః। చకా గా గావో యస్య అని లౌకికమిగహయు. చతా + అన్‌, 
గో +అన్‌ అనియలౌకికవ్విగహము. బహుటవీహి, సుబ్లుచ్కూ. అనేక 
(ప్రభమానిర్లిషమగుటవ లన గాని విగవాసున నియతవిభ క్రిరవ సుగుటపలస గాని 
గో ళబ్దిముప సర్లనమగును గాన “గోస్రియోః” (660) నూ. చే హ్రన్వయు, ఈ 
సూ శ్రేముచే చ్‌ ప్రాబ్దమునకు పుంసద్భావను, రూప పవద్భార్య et (రు కాపపత్రి భార్యా 
యస్య) బహు వీహి। మ దూనవతిగ్థమన పుంవద్యావము. 
చట చిత్రారూపవతీశబ్దములు విశషణములగుటచే ణా స్పమీదిశేషద బపు 
వీహౌ” అను సూ. చే పూర్వ(వయోగము కలవై నవని గహి హించుసది 


ర్‌ 
౬ ళ్‌ 
22 


బిహువీహివిధాయకసూ(తశ్రమున ననేకపద(గహణముపలస రెండు ప్రథమా 
_శ్రములకునంతర  దికములగు (పథమ సములికును బహు పీపి ాయ[నిను. చితా, 
జరతీ, గొర్యస్య అనువిగహమున మూడువదములకును సమాసము సిద్ధమగుసు. 
ఇచట చితాజర తీశబ్దార్ధములు రెండును గోవనక విశేషణములే గాన స ప్తమీ 
విశేసదే బహు ప్రీహో (9809) నూ, చే చిత్రాజరలీశబ్దములకు పర్యాయముగ 
పూర్వ పయోగము కలుగును. అందుచే చిశ్రాజర తీగుః జరరఠీచి[తాగుః అసు 
రూపములగును. ఇ'్లే దీర్చే తన కకక యస్య ఆకుని నాయుని బహు(పీహొ 
(ప్రవ ర్రించునపుడు పిర్హాతన్వీ జః” 1", “తన్వీదీర్షాజజ 8" అసురూపములగును, 


ఈసూ(త్రమునను శ్రరపదే అనుదానివలన పూర్వపదమాక్షి ప్త్రమగును, 
ఉ త్తరపదశబ్దము, సమా సముయొక్క తుదియప యవమందు పూర్వపదశబ్దము, 
సమా సముయుక్క. ఆద్యపయవమందును రూఢము. అందుచే మూడుపదములకగు 
బహు వీహీియందు (చి శ్రాజిరతీగుః మొదలగునవి) ఉ తర సదముసకు మధ్యకు 
పదముతో వ్యవధానముండును గానను త్తరపదపర్వము "లేళపోపుటవలన మొద 
పదమునకు పుంనద్భావము రాదు. రశెండవపదము పూర్యపదము గాసందున డాని 
కివి పుంవద్భానము (ప్రవ ర్రించదు అని కొందరు వె యాకరుణులు చెప్పుచున్నారు. 


సూ, 885. ] బహు[వీహీ్‌ (ప్రకరణము 211 


వా స్థవముగనీసూ త్రమున "ఆనజ్‌ బుతో ద్వన్వే” (9:8) అనుసూత్రనందు 
వలెను త్తరపదముచే పూర్వపదమాక్షేపింపబడదు. బుకారా స్ట సములకు ద్యంద్వమున 
ను త్రరేపడము పరమగునపుడు ఆనజాదేశవమగునని యాసూ(తమ మునకర్ణము. భాష్య 
కారునిచే ప్రయోగింపబడిన “హోత్పపోతృ నేష్టోద్దారారః” (హోతా చ పోతా 
చ నేష్టా చ ఉద్దాతా చ) అనుస స్థలమున నుద్గాతృశేబ్రము త్త తర పదమగుచుండ నేష్ప 
శబమునకాసూత్రముబే నానజా దేశీ మగపడుచున్నది. ఆసూత్రమునను త్త తరసదముచే 
పూర్వపదమునకాక్షే పమున్నచో పై స్టలమున నేషృళబ్ద మునకు నీరు  క్రపూర్వపద 
త్వము లేకపోవుటచేనా నజా దేశము (పవ శ్రి రించుటకవకౌశము లేకపోవను. కావున 
భాష్య పయోగసామర్ధ్యము వలన “ఆనజ్‌బుతోద్వ న్వే” (925) అను స్తూతమున 
పూర్వపదాక్షే పము. లేదని చెప్పవలయును, అళ్లే “అ క్ష్యానుసారముగ సీనూ|త్ర 
మందును పూర్వపదాక్షేపము లేదని భావము, అందుచే (తిపద బహ్మువీపియం 
ద స్య్యపదసమీపమందుండు పదమునకు పుంవధ్భావము (ప్రవ ర్రించును. చితా 
జరద్దుః. చి శ్రాశబ్దమునకుమా(త్రము మధ్యమపదముతో వ్యవధానముండు టనలన 
పుంవధ్భావము రాదు. 


ఈసూూత్రమందు పూర్వపదాక్షేపము లేదుగావున నే చితాజరత్యో (చిశ్రా 
చ జరతీ చ) గావౌ యస్య అనుద్వంద్వసమాసగర్భమగు బహు పీహియందును 
“చి శ్రాజరద్లుః" అను పుంవద్భావముతోగూడిన రూపమును భాపష్యకారుడు 
పయోగించెను. (పథమమున “జరతీ చాసొ చిత్రా చ” అనువిగహ 
మున “పూర్వకాలైకొ (780) నూ, చే కర్మధారయమునుజేసి యనంతరము 
గోపదముతో బిహు వీహిని జేసినచో కర్మధారయమందు జరతీపదమునకు 
“పుంపత్కర్మధారయ” అను స్నూతముచేతను, బహ్మూవీహియందు జరచ్చి(త్రా 
పదము పూర్వపదమగును గాననీస్తూతముచే చిశ్రాపదమునకును పుంవద్భావము 
(ప్రవ ర్థించును. జరచ్చిత్రగుః అను రూపమగును. మొదట జరతీగోశబ్దముఆకు 
కర్మధారియమునుచే సిన “పుంవత్యంర్మధారయ” (707) సూ. చే పుంవద్భావము 
వలన జరతీశబ్దమున జీ(పృత్యయము నివ ర్హించును. “గోరతద్ధితలుకి ” (788) 
సూ చే బద ప్రత్యయము. అవాదేశము. ' స్త్రీలింగమగుటచే “ సమా సముకం'"కె 
“టిడ్డాణణ్‌ ” (478) సూ. చే జ్మీస్పత్యయము. జరద్గవీ అనురూపను సిదించును. 
పిదప చిత్రా జరద్గవీయన్య అనువిగహమున కర్మధారయో త్ర తరపవమగు బిహు పీ 
హినిజేసిన నీసూ త్రముచే చితాశబ్దమునకు . పుంవద్భావము, సమాసముకం'టె 
“నద్యృతశ్చ” (886) సూ .చే కప్‌ (ప్రత్యయము (పవ ర్తించును. చి తజరద్గవీకః। 


(గ్రామణి (కులమ్‌ దృష్టిర స్య అనువిగహమున బిహు వీహొచే (గ్రామణీ 
దృష్టిః అను రూపమగును. (గామణీ శబ్దమునకు నపుంసకలింగమున చ హాస్వో 
నపుంసకే” (818) సూ. చే (హస్వమువలస గ్రామణిశబ్దము సిద్ధమగును. కుల 
శబ్దము నపుంసకత్వసూ చనార్హము (పయోగింపబడెను. నస్రియాః అను షష్ష్య స్ట నమీ 
సూ(త్రమున భేకున్న గ్రామణికబ్దమునకును పృంనద్భానము (పన క్రమయ్యెడిని, 


212 కౌముదీశరదాగవమము [సూ 885, 838. 


(న గజ్షాభార్యః (గజా భార్యా యస్య అనుచోట గజ్లాశబ్లము నిత్య 
త్తీలింగమగుటవలన భాషితపుంస్కముగాకపో వుటచేనిచట పుంవద్భావవారణను 
సె సూూతముస “భాషితపుంస్కాక్‌ ” అనునది యావశ్యకము. వామోరూః 
(వామౌడి+రూ యస్యాఖిఅను బహు[వీహియందు * సంహితశఫలక్షణవామా దేళ్చ” 
(528) సూ, చే నూరుశబ్బముకం'పె ఊజ్‌ లలన వామోరూః అను 
రూపము సిద్దించును. అనంతరము దీనికి భార్యాశబ్దముతో బిహ్మువీపి; వామో 
రూభార్యః; (వామోరూః భార్యా యస్య) సూ(క్రేమన “ఆనూజణ్‌” ఆనునది 
లేనిచో వామోరూశబ్దమునకు వ వ టు Rew కల్యాణీమాళా। 
(కల్యాజ్యాః మాత్రా షష్షీళ్‌ త్చురుషము సహానా ధికరణే ఆనుసదదు లేనిచో 
నిచట రల్యాణీశబ్దమునకు పుంపద్భావము (పస క్రమగును. కల్యాణీ మాతృశబ్దదు 
ష్‌ కము నరిరజమల నా గాచు; కల్యాణీ (పధాగః (కల్యాణీ పధానం యస్య) 
షష్ట్యర్థదిహ్మునీవి, ఇచట ను త్రరపదమగు స వానశబ్దము వీత్య నప్పం సకలింగము 
కావున కల్యాలీశబ్లముతో సమానా ధికరణమైన ను స్రీయాడు అను స ప్పమ్య ప్త 
మీసూ(తముననుండుటవలన రల్యాణీ శబ్దమునకు సృంవద్భావము వారితమగునుు, 


అవ: పూరణార్థక్యపత్యయా సము పరదుగునప్పడు సృందద్భావనిషేరో 
వాహరణము చెప్పబడుచున్నది. 


886. అప్పూరణబీ(ప్రమాణో $ః 5_4..118. గప్‌ పూరణీ 
(పమాణ్యోః (బహువీ్‌హొ 
పూరణార్హపత్యయా స్తం యత్‌ ప్రీలిషి ౦ తదనా (తమా 
ణ్యనా చ్చ బహువీహేరప్‌ స్యాత్‌ కల్యాణీ న సజ్బమీ యా 
సాం రా!తీణాం ము కల్యాణీ పజ్బుమా రాతయః। స్రీ 
ల యస్య స త్రై సమాణః। Se పుంపద్నాసహ్నపతి 
“ధి క. (వభానపూరజ్యామేవ। ర్యాతిఃపూరణీ 
దాచ్యాచేత్యుకోదాహారణే సుభ్యా। అన్యషత రు॥ 


836. (1) పూరణార్థకమగు (ప్రత్యయమంతమందుగల స్త్రీలింగళబ్ర 
మ_గ్రమందుగల బహు; (వ్రీహికం'చెను,వదూబీకద్దా  గ్రబిహుపీహికంపెను అప్‌ వ్‌సత్యో 
యము సమాసొ _స్థమగును, కల్యాణీపజ్సుమాః? (ర్యాతయః ఉం ఉద్ఫూతాధ యవ 
బేదముగల రాశులు) కల్యాణీ పజ్బుమీ యాసాం తాః. అనువిగహణుసన బహు 
_వీహి. వజ్బుమీ అనునది పూరణ్మసత్యయా నము. (పణ్బానాం పూరణ) పూర 
శి్యపత్యయా సము పరమగుటచే కల్యాణీశబ్ద మునకు “ష్రియాః పుందత్‌” అను 
సూక్రముే నవత నిషేధింపబడెను. ఈసూ(త్రముచే అ్యస్పత్యయమ 
గును. “యస్యేతి చొ (812) సూ. చే సీకారలోషము, టా 
అమాణ్య ప నముసకుడాహర ణము: అంట ప్రమా (ప్రీ పమాజీ యస్య) ది 
వాం తన “యస్యేతిచ” సూ బై SND (2) నా॥ 


సూ, 886,887.] బహంవీహీిసకర ణమ 218 


“స్రియాణ) పుంవత్‌ ” అనున్నూత్రములోని “అపూరణీ_పియాదిషు” అనుదానిచే 
గలెడి పుంవద్భావ(పతిషేధము, యీసూ(తముచే విదింపదిడు అప్‌_ప్రత్యయము 
(పధానమగు పూరణజ్యప్రత్యయా సము పరమగునపుడే (ప్రవ ర్తించును, కల్యాణీ 
సజ్బుమాః అనుచోట పజ్బుమీపదబోధ్యము ర్యాతి యగును. "అన్యపదార్థములగు 
ర్మాతులలో పజ్బామీ పదార్హమగు రాతియును జేరును గాన రాత్రి బహువీహికి 
_పధానముగవాచ్య మగును. బహు వీహి అన్య పదార్థ పధానమగుటచే ర్మాతియును 
ముఖ్యమగును. పజమీపదము పథాన న పూర ణార్ధక్యపత్యయా గ నమగుటచే సమా 
సమునకు ఆప్‌ _పత్యయముకల్యా ణీశబ్రమునకు పుంవద్భావని షే వము సిద్ధమగును. 
(పధానపూరణార్దక్యపత్య యా సము సరముగలేన పుడు పుంవద్భావని షేధము 
అ(పృ్పత్యయమునీ రెండును (పవ ర్తించవు. 


వివ: (1) సూతమున “పూరణీ" అను స్రీలింగని ర్రేశమువలన పూర 
కారక పత్య యదుంతమందుగల త్రులింగశబ్దిమే గ్రహింపదిడును. అనువృ త్ర తమగు 
బహు[పీహొ అనుసది పంచమ్య స్ట నముగ విసరిణత మై ప పూరజీ వమాణ్యో్యః” 
అనుదానికి విశేష్యమగును. తద _గవిధివలన మూలో కారము లభించును. (2) 
కల్యాణపజ్బుమీకః అను అ(_పత్యయరహితమగు భాషా దాహరణమువలనను, 
(పధానమందు కార్యములను (ప్రద ప నీవా ర్రికము 
న్యాయసిద్దమగును. 


887. నద్య్భృతశ్చ. 5-4-158. నద్యుతః, చ। (బహు;వీహౌ, 
కప్‌) 
నద్యు త్రరపడాదృదనోత ర పదాచ్చ బహు [వీహేః కప్‌ 
స్యాత్‌ | పుంవద్భావః॥ 


837. నదీసంజ్ఞకమగుశబ్దము _తరపదముగగల బహు వీహికం'టెను, బుకొ 
రా_స్పము శ్ర తద పదముగగల బిహు వ్రీహికం'టెను కప్‌ పత్యయము సమాసా_న్లను 
గును. కల్మాణపజ్బామీకః। (కల్యాణీ పజ్బుమీ యస్య (వక్షః బహువ్రీహి! 
4&4 _త్రరపదమగు పజ్బామీశబ్దము నదీసంజ్ఞకమగుటచే నీ సూూతముజే కప్‌ పత్యయ 
మగును. ఇచటనన్యపదారము తిరోహీతావయవ భేదముగల పక్షము గాని రాత్రులు 
గావు, శాన పూరణ్యనత్యయవాచ్యమగు రాత్రి సమాస వాచ్యముగాకుండుటచే 
వళ సగర (పధానపూరణ(ప్రత్యయా సము కాదు. అందుచే “అపూరణీ(పియా 
దిషు” అనునిషేధము పప ర్హింపనందున “స్రీయాః పుంవత్‌” అను స్ఫూత్రముచే 
పుంవద్భావము (ప్రవ ర్హించును. పూర్వసూ(తముచేనిచటనప్‌_ప్రత్యయముగూడ 
పో కల్యాణ పజ్బమీకః అని యగును. 

వివ:.నదకృతః అనునది సమాహారద్వంద్వము. (నదీచబుచ్చ) పంచమీ 


విభ we సము, జహు(వీహౌ అనుసది పంచమ న్గముగ విపరిణామమునొందును, 
బహు[వీహొ అనుదానివలననాక్షి పమగును త్రరనదము నద్యృతః అనుదానికి 


214 కొనువీశరదాగనుము సూ. 888,889. 


విశేషము, తద న్గవిధి, ఈరీతిగ మూలోకార్లము ఫలించును. బూకారా నోతర 
పదమగు బహు వీపి సంభవింపనందున బుత*ః అనుఛోట శపంకరణము 
స్పష్టారము, 


838. కణ. 7-4-18. కే అణః। (హాస్వః) 
కే పరే అజో హస్వస్స్యాత్‌। ఇతి పాపే పే 


838. కప్రత్యయము పరమగునపుడు అణ్‌ వర్ణమునకు హాస్వమగును, 
ఈసూ(తముజే కల్యాణపజ్బుమీ [క అనుచోట [హన్వము పాపి పించుశుం డడ: 


వివ: :---వ్యాఖ్యానమువలన సూ తములోని కపదముచే కదరా 
(గహింపవిడును. కావున రాకా (కృద సము అనుచోట హసన్యము (ప్ర వర్తిం 
పదు, 


౧88, న కసి, 7-4-14. న, కపిః (ఆణః (హన్వః) 


కపిపరే హస్తో న స్యాత్‌! కల్యాణపజ్బుమీకః పక్షః। 
అత తిరోహితావయవభఖిదస్య పక్షస్యాన్య పదార్హతయా 
రాత్రీరపిధానమ్‌॥ బహుక _ర్భృకః। అపియదిషు కిమ్‌! 
కల్యాణ్మీపియః | (పియా! మనో జ్ఞా; కల్యాణీ! సుభగా! 
దుర్చగా। భక్తిః। సచివా! స్వసో। కానా! జొన్నా! సమా। 
చపలా। దుహితా! వామా। అబలా। తసయా। 'సామాన్వే 
నపుంసకమ్‌, దృఢం భ క్తిర్యస్య స దృఢభ క్రిః। ప్రశ 
వివక్షాయాం తు దృఢాభ క్రిః॥ 


889, కప్‌ పత్ట్ణయము పరమగునపుడణ్డునరు (హాస్వాము రాదు. కల్యాణ 
పజ్బుమీకః అనుచోటనీన్నూతముచే _హస్వనిషే షేధమగును. కలా్యాణపజ్బామీకః। 
(వక్షః) ఇచట నవయవ భేదము లేనట్టి పక్ష్తమన్య పదార్థమగుటడే పూరణ్‌ నాగు 
రాత్రికి పక్షమున (ప చేశములేనందున రావియవగాన మైనది, కాన పుంవద్బావాది 
కములగు కార్యములు ప్రవ ర్తించవని యధి ప్రాయము. పక్షమన వదునై దుదిన 
ములసమూహము. అవయనభేదమచట వివక్షీితముగాదు. “నద్య్యృుతశ్చ” అను 
సూత్రములోని బుదన్తోత్త రపదమునకుదాహరణము:...ఐహుక _ర్హృకఃః (బహనః 
కరారో యస్య) బహుప్రహా బుదన నోత రపదకమగుటచే "కప్‌ ప్రత్యయము 
స్రవర్తి రించును. 


స్రీయాః పుంవత్‌ “ అనుస్తూత్రములోని అ(ప్రియాదిషు అనుని షేధమునకు 
(వయోజనము (పదర్శింపబడుచున్న ది. కల్యాణీ పియః। (కల్యాబీప్రియా యస్య) 
(పీయాకబ్దము పరమగుటచే నిచట కల్యాణీ శబ్దదునకు పుంవద్భానము రాదు, 
(పీయాశజ్ణిమ (పియాదిగణముభోనిధి, అపియాదిషు అనునది ఢేనిచో నిట్టిస్థలను 


సూ. 888,840.) హు (వీహివ్రకరణము. 215 


లందు పుంవద్నావము (ప్రస _్రమగును. (పియామనో జ్ఞాదిశబ్రములచే (పియాది 
గణము (పదర్శింపబడెను, దడ భక్షిః అను[పయోగము “లోకమున నగపడు 
చున్నది. ఇచట భ క్తిళబ్దము స్త్రీలింగము “గానతద్విశేషణమగు దృఢశబ్దిమును స్త్రీలిం 
గమే గావలయును, అట్టి స్త్రీలింగమగు దృఢాశబ్రమునకు భ క్రిశద్దిముతో సమాసమును 
జేయునపుడు భ క్టిశబ్ణముప్రియాదిగణపరితము గావున స్త్రియా! పువల్‌ అనుసూత్రోముచే 
పుంవద్భావము నిషిద్దమగుటవలన దృథఢాభ క్రిః అనురూపమే గావలయును, దృఢ 
భ క్తిః అన్ముపయోగమనుపపన్నమగుచున్నది. అయిన నిచట దృఢశద్దము అదా 
ర్థ్యముయొక్క నివృ త్రినిమ్మాతము బోధించునదగుటవలన లింగవి శేషము వివక్షి 
తముగాదు. “సామౌన్యే నపుంసకమ్‌” (పదార్ధముననుండు స సత క్ర విరజ స్త సమోగుణ 
ములయొక్క సామ్యావస్థ వివక్షిత మగునపుడు' నపుంసకమిగును.) "అనువా ర్తి 
కముచే దృఢ శబ్దము నపుంసకమగును. ఈశద్దిమునకు సమాసమునుజే సిన "దృఢ 
క్రి" అన్నుపయోగము నిళ్శంకముగ సాధువగును. దృఢ శబ్దమునకు స్తీత్వము 
ప. శ తమగునపుడుమా(త్రము దృ్భథా భర్‌ 53 అనురూపమే యగును ఇట్టిచోటు లంటి 
పు౦ంవద్భావముసు వారించుట కై ప్రియాదిగణమున భ_్రిశబ్రపాఠ ఠము సొర్పకమగునని 
(గదాంచునది. 
140. తసిలాదిష్వాకృత్వసుచః. 6.8.5, తసిలాదిషు, ఆకృత్వ 
సుచః। (ప్రయాః, పుంవత్‌ ) 
తసిలాదిషు కృత్వసుజ నేషు పరేమ ప్రీయాః పుంవ 
త్స్యాత్‌ | పరిగణనం క ర్రవ్యమ్‌। అవ్యా ప్ప స్ప్త్యతివ్యా షి పిపరిహా 
రాయః। (తతసొ। తర ప్రమపొ। చరడ్‌ జాతీయరా? కల్పట్దే 
ఫీయరె। రూపప్పాశపొ। థాల్‌ తిల్‌థ్యనా। బహ్వాష 
బహు(త। బహుతః। దర్శనీయతరా। దర్శనీ యతమా[ఘరూ 
పేతివక్ష్యమాణో హస్వః పరత్వాతుంవద్భావం బాధతే! 
సట్వితరా। పట్వితమౌ। పటుచరి। పటుజాతీయా। దర్శనీయ 
కల్పా! దర్శనీయదేశీయా; దర్శనీయరూపా। దర్శనీయ 
పాశా। బిహుథా! (ప్రశస్తా వృకీ వృకతిః। అజాభ్యో పితా 
అజథ్యా (వా) ళసి బహ్వాల్పార్హస్య పకన వక్రవ్యః। 
బహ్వీభో దేపి బఐహుశః। అల్బాఖో § దేహీ అల్పశః 
(వ త్వతలో గరుణవచనస్య। కుక్షాయా భావళ్ళుక్త త్యమ్‌। 
శుక్ల తా! గుణవచనస్య కీమ్‌! క రా భావః క క్ర త్రీ త్వమ్‌! 
శరన కృతా కాదా తు సామాన్యే సపుంసకమ్‌ (వౌ) 
కే తద్ధితే! హా స్తినీనాం సమూహో హా స్తికమ్‌। అగే 
పాణేయః। శ్రీధ్యో ఢగితి ఢోఒత్ర గృహ్య'ే! 
క ఢకి తు పుంపదేవ। అగ్నాయీ దేవతా "ఆస. 
స్టారీపొకస్యాగ్నేయః! స సనత్నీశబ్దప్రీధా! సృతువర్శా యా 


వ క్రీ కిముదీశరదాగమటు [సూ. 840. 


త్సపత్నశదాచ్చార్జి ర వాదిత్వాతి జీ నేక సమాసః ఎతిర్య 
స్యా ఇతి గహ హె వివాహానిబ్యనం పతిశఐ ఏమా శిత్య నిత్య 
త్రీలిజో ద్వితియః। స్వా మిపర్యాయవతిశేగే సె భాషతవు౦ం స్య్క- 
స్తృతియః। ఆద్యయో శివా వాద్య ణ్‌ | సపత్నాః అపత్యం నెం 
పత్న:ః। తృఠియాక్రు లిన (వశ షవరిథాషయా పము ర్రరపది 
లక్షణో జ్య ఏవ। న త్వణ్‌। శివాదొ రూప ఫయాశేప గహ 
ణాత్‌ | సాపత్యః (వా) శక్‌ ఛసోశ్ళ। భవత్యా శాత్రా భావ 
తౌ్య8| భవరీయాః। ఏతదా 1 రికమేక తగ్దిలేచేతి సూతం 
షె. భా. ప వృ త్తమ్యాశతే ల. 
ల్ని షక {i PE! సరంచదయయ స 

కామ్యుతి। గ. జ న సః సర్వకభార్వః। సె 
(ప్రియః ఇత్యాది! పూ లా ర్వ ఇజమ్‌! ఇ ఎ్రరషాడే ద్యతిలి జాలి 
తీనాతచి ఏర శేషప్ప జ న్‌్‌ సర్విరా | సరా వ 
కుక్కు ట్యాదీనామణ్రాదిషు। కక్కు టా ఆణం రక్కా 


టాణసు। మృగ్యాః పదం మృగపదయు। మృగంరిము। 
ర ఠి 
రాత ళొబ$॥ 


840.  “పజ్బుమ్యా స్తసిర” (5.8.7 అను సూత్రము మొదలు “సం 
ఖ్యాయా? (క్రియాభ్యావృ త్రిగణనే కృత్వసుచ్‌ ”" (5-4- 17) అనునూూతమునుదిపరట 
నుండు నూూతములచే విహిశములగు తసిలాది_ప్రత్యయములు న 
త్రువా చకశబ్దమునకు ఇం మగును అభిమతస్థలమందు లక్షణము (rp 
(వర్తి రింపకుండుట యవ్యా ప్తి బయనబడుసు, అనభి సుతస్థల ముందు లక్షణము వ 
_ర్రించుట యతివ్యా ప్తి పి యసవబిడును. ఇట్టి యవ్యా ప్త్యతీవ్యా ప్త పను నివ ర్రింపచే యు 
బై తసిలాదులను పరిగణనము చేయవలయును వ l1తd 2 తసిలొ ప్రత్యయ 
ములు, శ తరప్‌ & తమప్‌_ప్రత్యయములు. 5 చరట్‌ 6 జాతీయర్‌ ప్రత్య యములు, 
7కల్పప్‌ 8 డేశీయర్‌పత్యయములు. $ తాపప్‌ 10 పాళప్‌ ప్రత్యయములు. 
11 శార్‌ ప్రత్యయము. 12 తర 18 థ్యన్యవత్యయములు, పరిగణీతములగు 
నీ పత్యయములు పరములగుసపుడే పుంవద్బావము టం 

క అరా చూపబడుచుస్నవి :-- (10 బహు[ళత। 
“బహ్వీషు” అనుస ఫ్రమున " “సప్తమ్యాప్రల్‌” (6-510) 3 సూ చే బహ్వీశబ్రము 
కంటె త్రల్‌ ప్రత్యయము, పుంపచ్భావము. 2) బహుతః।. బహ్వీభ్యః అఘుసర్ధ 
మున “పజ్బామ్యా స్తసిల్‌” (5.8.7) సూ. చే బహ్వూశద్దయికంాపె తసిల్‌ (త్య 
యము, పుంపద్నావము, (3) దర్శసీయతరా। “ద్విపచగస వివజ్‌ వ్యోవఎ డీ ఈరప్‌” 
(5-80%్స్‌ సూ. చే ఇద్దటి స్త్రీలలో నీమె మిక్కిలి సుందర మైసిది అనుసస్తమున 
దర్శసీయాశబ్దముకం"పె తరస్‌ ప్రత్యయము. పుంవచ్భాపమువలని టప్‌ ప్రత్యయము 
నిన్నళ్త తమగుస్‌, (4) దర్శనీయతమా దర్శనీ మాళట్షముక టె స్రీలుదరిలోనీమె 


సూ. 840.] బహువ్రీహి ప్రకరణము 217 


మిక్యలిసుందం మైనది అనునర్థముసి “ర్పత్రి బావనే తమవీష్షసోో (5- .3_ 5) 
సూ దే wl 'పుంవద్భావము. స్త్రీలింగమగు వద్వీశబ్దముకంపి 
తరప్‌(ప్రత్యయముసు గా నుం గానిచేయునపుడు “ఘరూసంల్బ 
చేలడ్‌ (బుపగో[తమతవాతే తెషు జ్‌ కో(ఒనేకాచో హ స్వః” (990) నూ సూ. చే విధిం 
పబడు హస్వము దీసికంణ పరమగుటవలన నీపుంవద్భావమును బాధించును. 
కావుస (హైస్వేము _ప్రవర్థించిస (గమముగ పట్వితరా పట్వితమా అని యగును, 
(ర్‌) పటుచరీ। పల్వీశద్దిముకం'పు, పూర్వం పట్వీ అనునర్హమున “భూతపూర్వే 
చరట్‌” (5358 సూ. చే చరట్‌ ప్రత్యయము. శీబాదుల నూహించునది. 
(6) పటుజాతీయా। (పటు సదృశ) “పకారవచనే జాతీయర్‌ ” (రీ-8- 69) సూ,చే 
పట్వీశబ్దముకంటె సద్భృళరూ పార్థమందు జాతీయ (రొ) పత్యయము, (7 దర్శన 
యికల్చా. చర్శనీ నూశబ్దము ప “ఈషద బాహో . కల్పప్లేళ్య దేశీయ” 
(5-9- 6) సూ. చే కల ప్‌ యత్మ్యయిము, (8) దర్శాని మదేశీ మా। “a 
సదూవా” సూ. చే చేశీయ. (ర) ప్రత్యయము. (శ్ర) దర్శనీయరూపా! శం 
సాయాం రూసప్‌” (5.568) అనుసూ. త బువలన చర్శని యాశబ్ద ముం 
(పశంస యందు రూపప్‌్మ్‌ పత్య యము. (0) దర్శని నుపాళా। “యాస పాళప్‌ 
(5-8-47) నూ, చే Mf wes చూడతగినదని యర్హము, 
(1. బహుథా। (బహు పకార్థా కొరవచనే థాలో్‌” (౧శీ-28) సూ సూ, చే 
బహ్వీశబ్దిముకంటె థాల్‌ rm అనేకవిధములై నదని యర్హము. (18) 
వృకతిః ((పశస్తా వృకీ) “వృకజ్యేష్టాభ్యాం తిలొతాతిలొ చ ఛన్దసి” (5-4-41) 
సూ. చే వృకీళబ్దముకం టె తల్‌ ప త్య్యయము. పళ స్గమెన 'యాడుతో దేలని 
యరము. 18) అజథ్మా। ఆకా హితా) అజాశబముకంి “అకావిభ్యాం 
ఖ్యన్‌” (4-1-8) సూ, చే థ్యన్‌ (ప్రత్యయము, పుంవవ్భావము, ఆడుమేకలపస 
హితమైన అతాదులని యర్హము. 


(1) వొ॥ శనొపత్యయము (తద్దితము) పరమగునపుడు బహ్వర్థకమగు 
శద్రమునకు అల్బార్థకమగుశబ్దము సకును ss చెప్పవలయును, 
బిహుళః। బహ్వీశబ్దముకం టె “బహ్వల్పార్హాచృన్‌ రకొదన్యతరస్యామ్‌" 
(54-42) నూ, చె చే “బహ్వాభ్యో దేహి స అసునర్గమందు “os 
పుంనద్భావము. అ (అల్పాభ్యో దేహి పూర్యో క కసూ త్రముచేతనే అల్బా 
శబ్దముకం ప పుంవద్భావము. (2 )వా॥ "త్వ్యసత్యయకల్‌ (పత్యా 
తులు పరమగునపుడు ప్రీలింగమగు గుణవచనదునకు పుంవద్భావనమగును, 
సంజ్లా జాతికృద స్టే స్టతద్దతా _స్టేసమా స సర్వనామసంఖ్య లకంటనితరమగు శబ్దము గుణ 
పచ ద నశబ్దముచే గహింపబడును, శుక్ర క్షత్వను। (శుక్లాయా భావః) శుక్లాశబ్దముకంటె 
త్వర యన, శుర్హాశబ్ల శబము (వసిర్ధగుణవా గకము, పుంవద్భానము. ' కుక తా। 


(హా నని పల్ఫిసా వర్గాళ్త సుక్తంెణ తల్‌ క్ట యము, పుంవద్భావము. క ర్రీత్వమ్‌। 


(0 


in 


Ce 


ఏ 18 కొముదీశరదాగముము [సూ 810, 


(అర్హా భావః) క్రీ గబ్బముకం"టె బ త్వ్యసత్యయము కర్త శిష్ట 3 ము ప. 
చేయు స్రీ? సుని యరము) (వీయానిమి త్ర తకమగుటచే గుణవాచంము గాదు. రౌసనిచట 
పుంవద్భావము రాదు, వా _ర్లీకమున సజవచనపదము లేనిచోని వట గూత ణ్‌ ఇ వత్స 


న. 
wl ల త్న ఇల oe A ae ఇ జో అగ ఇ! 
యముపరమెనది గానపుంవ త్వమను (పప రిిపపఅనివచ్చును, 

నా అవా వం! t 


కావ్యములందు. “నిరీక్ష్య మేనే శరదోకి కృతార్థతా” ఇత్యాదిళ్లి రములలో 
“గృతార్తతా” మొదలగు రూపములగపదుసున్న ని, SRE మకిలం ప భానావ 
ముందు తం ఎ(సత్య వమనవలయున-, వ త {8 WE 
మునునిర్వ ర్హించిస స్త్రీయని యర్హము) గుణపచనము గానేంచుసే పుంపద్భావను 
పప రంప దు గా నకృతార్హతా. అనురూ సము నిద్దిం మ సస్నాది. అయినను “దృఢ 
సవర” అనుస్టలముసందువలెనిచటసు సామ హానషముస నపుంసకమగు కృతార్థశద్ద 


ర్క 


ile 


తాం అలి  పత్యయమును జేసిన “కృతార లా” అనుదూపము సిడించును. 
ల జ్య 5 టాగ్యా న్‌ య | 
ఎంలడిగ సాహా న్య? నప్పంనకిత్వుటు న్‌ శయనం TRY క ya Wim GU తమక ట్ల 
గా క్‌ Ww as We, al ఖం 
5 లతామ్‌”,' నేష్షంపు "దో ద్వారవ తీత్వమానతి "ొయుదలగ్ముపయోగములుము సోయస్ప 


లగును, 


(8) హా ధద్రక్యయము పరమగ ఫనపు దు భనంజకః 
వాం 


ry 
నముసరు మ హోస్టిక నై. (హస్టిస్‌న సమూహః౭ి హా సిసీశణి 
జబ్‌ ళీ 


ముకంపి “అచి తహ సిదేనో ? న Mor భు ధక్‌; పత్యయమగుసు, 
ఆదివృద్ధి. | ప్రత్యయము స్‌ు “లీ స్యేకళొ (78500 నూ, జే నిళాదేశడు. పంచ 
మ... శ్రీవ ప్రత్య మడు నివ ర్థించును. “సస్టదితో సూ, య టిలోపము. 
వగును. రౌహిజేయః। రోహి తళబ్లముకం"పె స్రీశింగమున తవ nt 
(499) సూ. చే జీప్మ్‌పత సయనరా రారొడేశము లగును. “రోహిణ్యా అపల్ళో మ” 
అనునర్థమున రోహిణీశబ్దముకం'పె “ త్రభ్యో ఢక్‌” (4-1-120) సూ, చేఢక్‌ 
ప్పత్యయమగును, ఆదిప్యద్ది, థస్రత్యయవమునకేయా దేశము, న్నార్దికమున “అదే. 
లనుపదములేయున్న విట్టిస్ట ముళంటును బంపడ్చావము . మగును. ఆట 
యిన జీప్‌ నకారములు " నిన _ర్తించుసు గాన రాౌహీరేు రెనుననిషహావము 
పస _ర్ధమగుసు. అల అగుచోది థవపదముడే “స్త్రీభ్యో$ న సూ ఇత్‌పీపా న్‌ రమగు 
కక గహింపబడును. అనగా * “ప్రీభోగధిరో” సూూతఎహిత పయత్య 
యము సరమగు నప్పుడే పుంవద్భాసము ని4ే సేధింపబదును, కన తముచేవిధింప 
దిడు ఢ( ప్రత్యయము పరమగుసపుడుమా(త్రము పుంసడ్భావని"షే షధము (సవ 
_ర్థీింపదు, అందడుబై “అగ్నేర్థక్‌” (42.88) నూ చే విధింపబిడీన 
ధక్‌ ప్రత్యయము పరమగునపుడు పుంపడ్భాని ము (సప ర్రించును, ఆనే 
యః। అగ్నిగద్దిముకంకొ ప్రీశ్వవివక్ష యందు “సృషాక్యపగ్న” (47) 
నూ చే శ్రీని వత్యయైకొరా దేశములు (ప్రవ ర్తించును. ఆగాషాయా. అని నుగును, 
నికర టి అగ్నాయో దేవతా అస్య (స్థారిహాక న్య) అగునర్థ ముగ “ఆగే కక్‌” 
సూ, చే ఢక్‌_సత్యయము, ఏ యా దేశము పుంవద్భానమువలన జీ జీన్‌ గ వ్రత్యయైకారా 


ర్ట 
"లి 
జో 
ళీ 
ర్స 
(| 


నూ 840.7 బహు వీహ(సకరణము 218 


దేశములు నివృ త్తములగును, అగ్ని 4-ఏయ, అనియండ “యస్యేతిచో (812) 
సూ. చే నికారలోపము. ఆదివ్న టై ఆగ్నేయ అనురూప మ సిద్ధించును. 


వ్యుత్పత్తి తీవేదమునే ప. మూగువిధములు గనుస షరి. (1) కతు 
శబ్బమునక క్ర పర్యాయమగు సపత్న శగ్లముకంె లి “కారరవా ద్ర జో 
జీన్‌” (కలీగ్‌ సూ. చే జీన వత లము (పవర్హించున పుడు సిద్దమగుసది మొద 
టేది. ఇది థాపితపుంస్క మగును, శ్నతువరా [యసపత్నశద్దిమవ్యుత్పన్న మని 
ss (2 వివాహమందగు సంస్కారవిశేషముగల పురుమనియందు 
రూఢమగు Ms “సమాన పతిః యసొ కో న విగహమున 
సమాసమునుజేసిన * “నిత్యం సపత్న్యాదిమ” (495) అను సూత్రమువలగ సమాన 
Tes సభావము సతి గబ్లన సక చీప్‌ ప పత్య'। ర TE వీన్‌ సిద్దించి 
నసపత్వ్నీ శబ్లము రెండవది, "లది నిత్య ప్రీ లిజ్ఞము. (క) పభువాచకకుగు సతిశబ్ది 
ము “సమానః స రర క్‌ అనువి(గహముస సమాసము నుచేసి “నిత్యంస 
పత్యాదిషు” సూ, బే సభావాదులను (వవ రీ రింసచేసినపుడు సిద్దమగుసది మూడ 
వది. ఇట్టి పతిళబ్దముతో సమాసముచే సిన పుడనకవ దార్థము న్రీయే గావలయునను 
నియమము లేదు గాన వీ శబ్దము భాషితపుంస్కామగును: 


క కువర్యాయనవళ్నశద్దినువలన, వివాహనిబంధన పతిశబ్దముస లన, 
సిద్దములగు సపత్ర్నీ శబ్దము  అకండు “సవత్న్యా అపత్యమ్‌" అనునర్హమనీ “తస్యా 
సత్యమ్‌" (4-1 99 సూ చే (పా ప్రవగుసణ్‌ (వత్యయమును బాధిఠిచి 

“ స్తీభ్యోఢక్‌ ” సూ.చేఢ ఢక్‌ ప్రత్యయము. (పొ ప్ర్తించుచున్నది. దానిఎ బాధించి 
“శివాదిభ్యోఒజ్‌” (4-1-112) సూ. చే నణ్‌ ్యప్రత్యయమేయగును. _అదివృద్ధి, 
న ల్ని శబ్దము భాషితపుంస్కము గాన దానికి “భవా ల” అను 

వొర్టికముచే పుంవద్భావమువలన జీన వత్యయమ నిన ర్రించును గానసాపత్నః 
వ ఇచటి నకారము స్త్రీలింగమును నిమి త్రమగకే సికొని (పవ ర్లించి 
నది గాకుండుటచే దానికిమా(త్రము నివృత్తి యుండదు. ద్వితీ మసపత్ని శబ్దము 
నలి ల నురవద్భావవవి ప్రవ కి రించదు. “పాపత్నీ అ" "అని 
యుండ “యస్యేతి చొ సూ, చే నీకారలోవము. కాన సాపత్నుః అని యగును. 
ఇచటను పుంపద్భాపము (పవ శ్రి రించినచో సావత; అనురూ సనుయ్యెడిని. స్వామి 
సళూయువతిశబ్దమవలన న సిద్దమైస సపత్స్ని శద్ది ముకం” ద్యత్రము “సషకత్న్యా 
అపత్యమ్‌” అనుసర్తముస “లిజ్లవిశష్టపరిభోషచే స సం పశుం తర 
wD (4-1-85) సూ. చే జ్య్యపత్యచ ఏమగును. శివాదిగణుమున రూఢడము 

గు సపత్నీళబ్దిమునే (గహించటవలన “శిదాదిట్యో౬బణ్‌” నూ. చే నబ్‌ _పత్య 
యము రాదు. ' వథమనవత్నీ శబ్దము శ్యశువనుసర్హమున కేవల రూఢము. ద్వితీయ 
సప త్నిశద్దిముగూడ సమాసభ Es యమనర్ధమున యోగరూఢము. అందుచే 
నారెండుశేట్లము లకణ్‌! ప్రత్య యయ సిద్ధమగును, తృతియస పత్నీ శబ్రముమా(త్రము 
పాశ్రీతిసతః ౪సనురీతిగ శేవలయోగ సిద్దమగుపతికబ్దము గలదగుటచే రూఢము 


220 కొమురదీకరదాగనుము [సూ, 140. 


గానందున దీనికి శివాదిగణమున (గహణములేదు. కానసణ్‌[పత్యయము (సన 
ర్రింపక అక(పత యదు (పవ ర్తించునని టా.  దిరదిర్యా రిక ఆను 
సూతమబే పతిశబ్దము త్రరపదమగుడానికి ణ్య్యప తయో మ న 
“ పాతీపడిక గ్రహ లిబ్లవిిష్టస్యాపి 'గహణమ్‌ొ” అనుపరిభాష చే పత్నీశద్ది 
ము క్రరపదమగ గల శబ్రముపం చెను సఖా సిద్దమ గును. న 
స ణ్య(పత్యయము నిస్పండేహముగ (పవ ర్తించును, 
దివృద్ది. శః కేబ్టము భాషితపుంస్కుము గానపుంవద్పావము ఎ సెంచుటచే 
చలి న రాదమచె నివృత్త తములగును. సాపతి--య అని యుంద చ్య్య'స్యేతి 
చి సూ. జే నికారలోపదు. సాపత్యః అని యగును. (4 వా) ఠక్‌ కొ ప్రత్యయము 
గాని ? భన్‌ ప్రత్యయము గాని పరమగునపుడు ర్రీవాచకమునకు పుంవద్చాసమును 
చెప్పవలయును. భావత్కాః। భవళ్యాళ్ళాాతాః ఆనుసి ఒయుస “భదత ఛిసోి' 
(4-2-115) నూ, వే భవ తీశబ్దముకంెటె ఠర్‌ (| పత్మయమ ము. షే ఇ. 0 
వాము “క 'స్యేకళొ (సీకటి సూ ( చ్‌ ప్రా సదగునికాదగమును బాధించి 
“ఇసుసుకా నాత్మ (78.510) సూ, చే & కక ప్రత్యలో మసకు కాడేశమగ గు, 
ఆదినృద్ధి, “భవదియాః। “భవత షక్‌చసాి” సూ. చే ఇవనిశ కందకు భన వత్య 
యము” ఈయా దేశము. పుంవద్భావము. 


“పికతద్దితే” చ చ (1005) అనుసూ; తగ పస తద్దిత సత్యం 
పదము, పరమగునపు డేకశి బ్రమునకు హాస్తుమగునని య; ప వరత్వదు (ఏక 
స్యా భావః) మొదలగునవి 'యుడాహ రణములు. సర్వనాదుముసకు కృడర్ధిరస 
సాదికృత్తులన్నిటియందు పుంవద్భావమును విధించు “సర్పనామ్మో వృ త్తిమాదే 
పుంవద్భావః” అను భొష ష్యకారునివ చనము వలన *ీ కక్‌ చ ss Bo 
అనువచనములచే సాధింపదగు భొవత్కాః ఏరత్వమ్‌ చెబద 
సిద్ధించును గాననావా రి రకము ఏకతద్దితేచ 4 ఒసునూతమునావ స్య 
నామ్నో పృత్తి తిమొ శే పుంవద్భావః” అను థాష్యగా రిచా ర 
మలు :_ సర్వమయః। సర్వాశబ్దముకంటె “ “సర్వస్యా ఆగతః అనుసవముస 
“బనుయట్‌ చి (4-9-82) సూ, చే దమభుట్న్‌పతుయదుగును. తది గ్గిరపృ ర్తి 
యగుటవలసనీపచనముచే పంవద్భావము. సర్వకొద్యుతి। (సర్వామాళ్మ తస 'ఇచ్చతి 
సర్వాశబ్దముకం"ె “కామ్యచ్చి” (8... 19) సూ,బే చే కామ్యచ్‌ TIE 
సనాద్య స్ట “న్టధాతువృ త్తి తియగుటచే సీవచసమువలన షంవద్భావదు. తిదాదులు, 
సర్వకభార్యః। (సర్వికా భార్యా యస్య) బహు(పుహి సమాసము. గమాసపృ ర్తి 
యగుటచే సీవచనముసలన పుంవ త్యము. సర్వ(పీయః। (నర్వా(పియా యిస్య) 
సమాసమగుటచే పుంవద్భావము, థ పై షాజాడ్రొద్వా” (489) సూ సూ. లే సకచి 
సహితములగు ఏషకా ద్వకా అను శబ్దముల కకారయు! ౦ పూన్వమగునానిగ్‌త్వము 
విధింపబిడెను. పై భాష్యకారవచనముచే వృ త్తిఘటరములగు సచేకధాగములలో 


నొఃధానికంటె పూర్వము ుసనుండు సర్వనావ మముసశే పృంవణ జ్భావమును చెప్ఫసల 


సూ, 840,841] దిహు,పీహిపకర ణము, 22 | 


యును, అట్లు చెప్పనిచో ఏషా ధ్యా అనుశేబములకకద్‌ _సత్య యమును చేయు 
నపుడు తద్దితవృత్తి తివాగుటవలన పుంబడ్భావ'మే పవ రి రించును గాననిత్వవిధాన 
మునకవకాళము లేకపోవును, అందుచే “భ సైమా! అను సూ. చే నిత్యవిధానము 
“సవ్యనా మ్నో ” అనువచనముచే పూర్వమునశే పుంవద్భావ మనుటలో (పమొణ 
మగును. ఇట్లు చెప్పుటవలననకచ్‌్‌ ప్రత్యయము (ప్రవ ర్రించునపుడును ఏకశేష 
వృత్తి తియందునీవచనముచ్చే పుంవడ్భాన ము రాదు. సర్వికొ। అకచ్‌సత్యయముతో 
గూడిన సర్వాశబనుకంి టాప్‌ (బత్యయము, $s 'దత్యయస్థాతి క (468) మా. చే 
నిత్వము, సర్వాః! సర్వాశబముసకు బహువచనము, సరూప సూూతమునై నేక 
చేషము, ల 


(5 వా) కుక్కు టీ మృగీ మొదలగు పక్కు గ్రాట్యాదిగణ ప తితములగు శబ్దము 
లకు అజ్ఞ శాల మొదలగుసడా మషిగణ న తిక బ్రమ ములు పరములగునపుడు పుంవేద్భా 
పముసు “చెప్పపలయును రంగి మటాద్డమ। ః వి "మ్మ టాక ఆణ్దమ్‌) పుంవద్భానము. 
మృగ రమ్‌! (మృగా న. ఒరము) మృగషడం। (మృగాః పదమ్‌) కొకకాటః। 
(కాకా$ః శానః)॥ 


3m pe ల తగ్షసు చః” అనుచోట ఆజు అభివిద్యర్హకము. కొన కృత్య 
సుచ్మాపత్యయివిధా మకనూ(త్రదుగూడ తసిలాదులిలో. జేయినని (గహించునది, 
తిల ఖ్యన్‌ |(పత్యయములు తసిలా దికృత్వసుజ స్త సములందుప లిం పదిడనందున వృకతిః 
అజభ్యా ఇత్యాదులగునధిమత స్థీలములందు "పుంవద్భావము (పప రి రింపకపోప్తను 
కాసనిట్రైచోటులందం గ్‌ప్రియిని “మెకుగునది. దేశ రు రూన్య ప్రత్యయములు తసిలాది 
రృత్వసుజ ఏ ఇరులందు వఠింపదబడుటచే వద్విదేశ్యా శుభారూప్యా ఇత్యాదిరూపము 
లందు పుంవద్భావము పస క్రమయ్యెడివి. వ లు పి యనియెరు 
గువది. ౧౦దుచే పరిగణనమావశ్యకము. “శసి బహ్వల్పార్లన్య”, “థఫ్యాజ డే 
౧నుడా ర్రిరములు తమో (పత్యయములు సరిగణనమంద  సర్ఫూతములు గారపోవు 
టే సంవదా సనమ పా ప పమగుచుండ తదర్హమారంభింపబిడిన వి, 


41, ర్యజ్‌ కొమూనినోశ్చ. 60.0, క్యజ్‌ మానినో?, చః (త్ర 
యాజ పుంవతి) 


ఏతయోః పరతః పుంవత్‌। ఏసీవాచరతి ఏతాయ'తే। శ్వ 
నివాచరతి శ్యేశ్రాయలే। స్వభిన్నాం కొం చిద్దర్శనీయాం 
మన్యతే దర్శనీయమానినీ। దర్శనీయాం స్త్రియం మన్యతే 
దశ్శసీయమాసీ బత 
1. క్యజ్‌ (పత్యయముపరమగునపుడ్కు మానిన్‌ స శబ్దమువరదుగునపుడును 


Se నకు పుంవద్భావమగును, ఏళాయతే। (ఏనీవాచరతి ఏతకబ్రము 
కంచి “పర్ణాదనుదాత్తాత్‌ ” (499) సూ సూ. గే జీ జీప్‌ ప్రత్యయనసకారాదేశములై స సచో ఏసీ 


్లీపీద్లీ కోముదీశరదాగమము (సూ. 841,842, 


శబ్దము సిద్దమగును, “సఫీవాచరతి” అనునర్గమున క్ర రః క్య బ్‌ సలోపకళ్చ"” 
(గ్‌ క 11) నూ. చే నేనీళబ్రముకం'టె క్యణ్‌ వు ఈమ్మాకమచే పుంవ 
దానము. కాన జీ బ్న కారా దేశములు నిన _్లీంచును. కృొత్సార్వధా తుకయోః” 
(7-4-25) స్యూశిముచే ఏత శబ్దమునకు దీఘకా ar స్యతాయశే। (గో్యనీవా 
చరతి) శ్యేతళద్దిమునకు ఏతశబ్పమునకువలే జీ బ్నికారాదేశములనుచేసిన శనీ 
శజమునిద్దించున. స్యేనీళ బ్రముకం శె క్యజ్‌ (పత్యం ము మ. పుంక దృావము. దర్శనీయ 
మానినీ | °( స్వభిన్నాం కార్‌ చిద్దర్శవీయాం మన్యతే దర్శనీయాశబ్దముప పదమగు 
చుండ మనధాతువుకంబ త్వ (32.820) సూ సూ. బే జీని ప్రత్యయము. 
“ఉపపదమతి జ్‌” (756) సూ. చే సమాసము. పుంవద్భాషము. సమాసము 
సకారా స “మగుటచే “"బున్నేభ్యోజ్‌ ప్‌” సూ. చే నీవపత నోము. దర్శనీయ 
మానీ; ( (దర్శనీయాం స్త్రియం మన్యశే) చైస్నతుడు. ఇచట పూర్వమునకువలె 
(ప్యకియనూహంచునది. దర్శనీయమానిన్‌ శబ్ద శేబిము పుంలింగమగుటచే స్ట క్రేశయు 
మాత్రము రాదు. 


వివ :. “దర్శనీవ మానినీ” ఇత్యాదులందు స్త్రీలిజ్ల్షమగు మానినీశ9 
ము త్రరమగును గాన “స్పియాఃపుంపల్‌ ” సూ, చే పుంవద్భావము SR 
అయినను సమానా ధికరణముగానట్టి మానినీళము పరద గుసపుడును atin 
గానట్టి మానిన్‌ శబ్దము పరమగునపుడును పుంవచ్చా వముక్‌ జీ సూత్రము మూ 
శబ్దసు గహింపబడెను, “దర్శనీయ మానినీ" అనుచోట న స్త్రీలింగ 
మైనను సమానాధికరణము గాదు. ఈ విషయమును సూదించుటకే “స్వభిన్నాం 
కౌంచిత్‌ "(దర్శనీయాం మన్యతే) అని యాపపాదింపబడెను, తనరంటె ఛిన్నమగు 
మరియొక స్త్రీని సుందర మెనదానినిగ తలంచుస్త యని యర్థము. దగ్శనీ ban 
ఆనుచోట మాని నొశబ్దము పుంలింగము గాసత్రియోాఃపుంవిలి సూ తముసకు పా 
లేదు. ఇచటనీసూ[త్‌ముచేతనే పృంవడ్భావదుగును, 


842, న కోపధాయాః,. 6.3.87. న, కోదధామాe! (త్రీయూః, 
పుంవత్‌) 


కోపధాయాః ప్రియా న సృంవత్‌! పాచికాభార్యః। 
ర సకాభార్యః॥ మృదికాయే। Sl (దా) కోయ 
(వతిషేధే తద్దతవ్వ్ముగహణమ్‌। నే సహా! పాశా భారా! యన 
సః పాకభార్య॥॥ 


842. కకారోషడమగు తీవా చదిమునకు వం ల రాదు. రత్త త్ర 
త్సూ(త్రవా ర్రికమురిచే ప్రా సమగు Sal నిషేధము. పాచికాభార్యః! 
(పాచికా ar: యస్య “వ్రీయాః సంపత" సూ, చే, పొ త 
ముసకు నిషేధము. రసికాఖార్య గ (6 సికౌ భార్యాయస్య పుంపద్భావని] ధనము 
మృదికా యశ్తే। మ ద్రికొళబ్ద ముకం క జ్‌ వళ్యయము. పూ వ్య; నాాతముచే (పాప ప 


సూ, 848,844] చదిహు[పీహి్నిపకరణ ము $5 


మగు ప నిషేధము. మదికౌమానినీ! “చర నియమాని నీ” అను 
చోటు నందువలె ప కియ నెరుగునది. సంపన్ఫావని"షేధము విశేషము. 

(బా) నకోవధాయాః అసున్తూతముచే వధింపబడు నిషథపుందు. తదితఫ 

సు! 
పదిములను (గవాంచవిలయుసు, రం బంధి వు పత్యయి (ణ్వుం) 
సంబంధి యైనటుపంటి కరారముపధగాగల శద్ది -ఎనకే పుంపద్భావని 'పషేధమని 
యర్రము. పాకభావ్యః। (పాకా 4 థార్యాయస్య | $8) “సాకశబ్దము ణాదులలో నివతీంస 
బడిసెది. అందుచేని పటిర రొతయు తస్టిత; సంద ఎధి.?ని వుపంబంధిగాన కౌొనందుస 
నీ్యధము పవ రించదు. 
pn. 

వివ: _పంచధా తువుకంపె ణ్వూల్‌ (సత్య యము అకా దేశము కరకు 
యము ఇత్వము (పప రి రించిన Pr సిద్ధమగును. రసశి బ మకం'టె “లత 

wr వ్‌ చ్‌, pan ఆరు 
జఇనిశగౌ 4౭ (5-2-116) సూ. బు తరిగిన Ss సి ఆను సున రన్‌ స|పత్యయము, 


జీ జ oe Fa కీ a CN క! a లాన్స్‌ ఇ a ws 0 
( తదితము) దొోనికి ఉఇకరాంనము బాబ ఆయిన ఐగువొనినిటసిస రి సికాకేటము wre 
ఇ యఖ (గ) 
మగును. మ్మ డేపుభవౌ అనసునరనలటి. ఈఈ చద్రశగిమురంయు “మన వజ్యోః అ 

0 
లొ ఇ 


(4-211) నూ. చే రని పత్యయఃఎ, (శప్తీత' మ త మునక 


అని, ముగు ఈస్టలములందుు పుంవద్యా వదఎనిషిస్టమగును. 


గీ, నంజ్ఞాపూరణో శ్చ. B..3_08. సంచా పూరణో కి చ, 
(స పుంపత్‌) 


తందూరి పరం కి దనావార్యః। దతామానిసీ! డా డా 


కియానిమి ర్తః త్తీయాం పొంనవి చి సంజ్ఞ కాటా వో జ యరింతి 
/ సడ్భుమేభార్యః। పకక దారా 


స్‌ 


818. సంద్లావానరముగాని పూరణ్యపత్య నూ_గ్రముగాని యగుస్రీ నాటక 
నబ ముసిమి పుంపవద్భాపము రాదు. ద స (దత్తా భారా యస్య) దఠా కణము 
బొ ౧ 
స్త 


9 
సంభ్లావా చకము. క్‌ సి యాఃపుంపతి ” సూ. ణే పొ వ పుగు పుంవద్భావమువరీచి 


ద 


ని [ధ్రము, దరామానినీ' దతాం మగఃతే అనుసరముచ ణిని పతమయమము. పంప 


డ్భాదని “షీధము, దా దాన్నకియను (దా నముస్వు పుర న్య-రించుకొనిడే దళ్తొ శబ్దము 
పృంలింగమందు స్త్రీలింగమందును సం: జొఫద్ద మెనది. అందుచే నొ కేపపృ తి తినిమి త్త 
ముందు భాషితపుం స్కమగుసు గాన “స్రిమాఃపుంవతి స్యూతమువలన ప్రాప్త 

స్‌ పుంపద్భావమీస్తూ త్ర తముచే నిషేధిఎపబడును. aes (పజ్బుమ్‌ 
భార్యా అస్య) పణ్బామి శబ్దము పూరణ, పత్మ్యయా గాము గాననీ? "షే వమగుకు, 
పదు పొశా. కుత్చి తార్హముస పాశప్‌స్ర త్యయయి. నిఎంచితమగుపంచమి యని 


యర్హము. “తనీలాచిషో (81) సూ గే (పాస్తరగు పుంవద్భావము. నిషిగ్థ 


దుగుగు. 
శ జీ శ నో! నే ఏ టై" 
(41. పృరినిమితన్య చ తద్దతస్యాజర్నర్తవిరా అ BA 
4 అత! 
ఇ” ఖలీ ' శ జో జాకీ (| ఆ న్‌ f' 
DEN వన, చ,తదితస?, అవ గొ! (సృ తేటల? } 
మాజీ ఓ ఖై అనా 


గ్రరి కేముడీశరదాగమము [సూ. 844. 


సృద్ధిశబ్దైన విహితా యా వృద్దిః తర్థతుర్య ప సద్దితో ౬ 

రి (i య (a చో గ్రా స్‌ 
రశ్రవికారార్థ స్తదన్తా త్రీ గ పంవత్‌। పొఘీ్న భా రం! 
మాధుదీయే! మాయురిమానినీ। రస fot 
కరర తద్దితస్య డు రాొణ్తలాపభార్యః॥ పెగ 
శస్లన కీ క్‌ష్‌ు। తాపద న్భార్యః। ర కేతు! కషి CH? రస చ 
సః కొసాయక।? స్థః। వికారే తు హెమీ వ. యస్య సః 
“సామము! దిక్‌? వృద్దిశ బైన వా ్రద్దిం సె ఫలతోవధానా భావి 


ర 


దహ న పుంపక్‌ 1 Te ea వెంఫగింభధార 


644. వృద్ధికబ్ణముచే విధింసబడు వృద్దికి నిమిత్తమై రకా కముకలె 


శ్‌ 
మవ వాం థి 


వికారార్థకముకం'బె భిన్నమై మెన తద్దిత ప్రత్యయము స్త సవుండుగ ల ప్రీచాచి 
పుంపద్భావము (పవ ర్తి రించదు. a ని వృష్టిశద్దముణకొ Ln సద్ది 


శబ్దముచే విధింసచిడుపృద్ధికనునర్ధము లథించిసదని గహించుఫది. నొ శారి? 
సుఘ్నశబ్దము దేశవిశేషవా చకము. (ను ee దసునర్రయుస “క తది" డను 
సూతముచే (నుఘ్నశబ్దముకీంటె ఆశ్‌ ప్రత్యయము. కస్యుతిచ” సూ చే 
అకారలోపము. ఆద్‌ప్రత్యయము ణి త్రగుజబవలస  “తద్దిలేష్వుచామాడేళి' 
(7-2-122) సూ, చే సాదిపృద్ది. hi అజ” సూ. చే చేప. చైహ్ను బని 


యగును. ప్రొఘ్నీ భార్యా యస్య అ నిపగహను, “త్రయా౭ఃపుంపత* స్యూతము 
వలన (ప్రా పించు న నిషేధింపబడుసు. చూఖురి యత. 
“త్మ్తతభపఃి' (48-03) సూ. చే మధురాయాంభవా అమసస్తముసి మిముకాశ టి 
కంట నజ్‌ _ప్యత్యయము. అకారలోవము అదిపృద్ధి జీ పప _ర్థించిస దూ కాఘికీ 
అనియగును. పిదప మాధులరివాచవలతి అసునర్థమున “ర దః రట” (41. 11) 
సూ. చే క్యజ్‌ ప్రత్యయము. సనాద్య స్తూ “శుపగుటచే లగాదులగఏసు.. ఇచట 
ర్యణ్‌ మానినో శ్చ” సూ. చే (పాప్ర పంచు పుంపద్భాప మహ క 
మాధురీమానిసీ। మాధురీం (మధురాయాం భవాం) మన్యతే అనుస: ముస 
భాతువుకంటి ణినిప్రత్యయము. ఉపపదసమహాసము. ఇదినవొరాంత మ? ఏటపలస మళ 


షమురం బి బీప్‌ వత్యయము, ఇచటను రట ానినో శృ” re Wt 7e mr 
wr ఇ” కో అవ్‌ ఆ 
పు౦ంసద్య్భావము నిసుదింపదబిడుసు, 


జై 


ము కకదుభార ్యః। Cea భో క్ష? wD Pe on Pe 9 


సంస చును మధ్యశబ్దయుకంటు “ సుడా: సస్మ్మః' “(4 3 8) PP శ అతన ఖ్‌ 
చును వేసి స షధ్యమాశబ్దము సిదమగును. sn మ కరయాము ష్భ దద wr ఇ 


ఇ 
కాదు. సూక్రముసి వృద్దినిమి త్రస్య అనుపదము లేటస్ననీచట పుంవహ్హసని 2! 


ధము (పస క్త క్రమగును. కొధిలొవభార రః! (కొిలాఏీ భార్యా “పుయా! 


tw: 


ను 


జగ్‌ ఐ ఈ | న న 
సంద మహో జ సంపద షం wr జ వ: a aod a టీ జీ ie . ల ల గ న 
ఇల న. షష Dot A ఇ తా | 
కలూబ భారుస్తరంటచ “ర Mee గ, వ స. ie 
అల జీ 


“అచోజ్జితి” (295) సూ చే కృ. భోనో ళు, తపప న నమస ము చో 
| ప | 


సూ. 844.] దిహం(వ్రీహీ(ప్రకర ణము 226 
సూ. చే జీపు. కౌజణ్ణలావీ అనియగును. ఇచట అణ్‌_ప్రత్యయము ' వ్యరికి 
నిమి త్తిమైనను తర్దితముగాదు. (కృత్తు) సూూతమున తద్దిత స్య అపకు 
నిచట “పుంవద్భావని “షేధము (పస క్ర కమగును, తావద్భార్యః। (తావతీ భార్యా 
యస్య సంక వము, తచృబ్దమకం పె sh “య శ్తదే తేభ్యః 
పరిమాణే వతుప్‌” (5-2-80) అను సూ, చే తుప్‌ ప్రత్యయము, “ఆ సర్వో 
నామ్నుః” (483) సూ, చే నాకారాదేశ్షము, PRE ముముగి త్తు గానజీపగును, 
తానతీ అనియగును, ఇచట వతుప్‌ ప్‌ పత్యయము వృద్దిసంజ్ఞకముగునాకారము నకి 
నిమి త్రమైనను వృద్దిశద్దముబే నాకారము విహితముగాదు, కానస్మూత్రమున “పృద్ది 
శబ్దేనవిహీతా” అను నర్హము ఏసక్షి తముగానిచోనిట్టిస్ట సలములందు పుంన త్తన్సిని పే న్న్న 
ధము (ప్రస క్ర కమగును. 


ర క్రారకమగు తద్దితా ప్రమునకు కాషాయక్టిః అనియుదాహరణ ము. కొషాయో 
కోగ్టా యస్య అనివిగహము: “పుంవచ్చాపము. కషా యేన ర శ్రా అనునర్హమున “తేన 
రొ రక్తం రొగాత” (4.2 2.1) అను నూ. చే కషా యళ శబ్ద ము ముకం-ఫెనణ్‌ (ప్రత్యయ ము. 
అకౌరలో పము ఆదినృద్ది జీప్‌ ప్రత్య Fre ప్రవ ర్రించిగ కొషాయీ అనురూప 
మగును. ఇచట వృద్దిని త్త తరమగు తద్దితము రక కాఫవుగులచే పులవద్భావని శే ఇధము 
(ప్రవ రించదు, హామము దిక [| హైమీ మ్యుుదినా యస్య అనివిగ్రహము. స్పంద 
ద్భావము, హేమ్నోవిరారా అనుసేర్థోమున హొమన్‌ కబముకం'పె ' “అనుదా _్రాదేశ్చ" 
(1. 8-147) సూ, చే అజ క ప్రత్యయము, టిలోపము. అఆదివృద్ధి “దెడ్డాణణ్‌ " 
సూ. చే జీపు. హైమీ అనియగును. ఇచట తద్దితచు వికొరార్థ రయున విఫితమగుటచే 

“షీధము (పవి “రంచదు. 


ఫా రజహ[ అనునర్ధమున వ్యాకరణకశబ్ణముకంట “తదధీశే తద్వేద” 
(4-259) అను సూ, చే నజ్‌ ప్రత్య మము. యే స్యేతిచ” ఘూ, చే నకార 
లోపము. అణ్‌ ప్రత్యయము ణి త్రగుటవలన (పా స టన. "నయ్వాభ్యాం 
పదా న్లాభ్యామ్‌” (7-8-8) అను సూ, చే నిషేధింపటిడును. సయ్వాభ్యాం” అన్ను 
స్మూతముచేతనే యకారమునకు పూర్వమైకారాగమమగును, “టిడ్డాణజ్‌ సూ, చే, 
జీపు. వై యాకరణీ అనియగును. వ్యాకరణమును చదువుకొను ప్రీయని యర్థము, 
వై యాకరణీ భార్యా యస్య అనువ్హిగహమున సమానము, క స్రియాఃపుంద్‌క్‌” 
సూ. చే పుంపద్భావము. వై యాకరణభార్యః అవియగును, స్వశ్వస్యాపత్యం షీ 
అనునర్థమున స్యశ్వశబ్దిముకంటె వారలా జల్‌ (ఓ1-112) సూ. చే నణ్‌. 
(ప్రత్యయము. అకారలోపము. ఆదివృద్ధి 'నయ్వాభ్యాం” సూూత్రముచే ని'షేధింస 
బడును. ఆస్ఫూత్రముచేతనే (పథమవకౌరమునకు పూర్వమొకారాగమము. జీప్‌ 
(పత్యయము. పౌవశ్వీ అనియగును. సౌవశ్వీ భార్యా యస్య అనువిగ్రహమున 
వమనం వముంాలం సౌవశ్వభార్యః అనియగును. ఈ రెండుస్టలములంధు 
ఆదినృర్ది ' “నయ్యాభ్యాంో అనుస్నూత్రముచే ని షేధింపదిడినవి వృద్ధినిమి శ్ర త్తక 


[29] 


లి క్రీముదీశరదాగమము సూ, $46. 


(పత్యయా స్తములై నందున సనీసూతముచే పుంవధ్భావనిషేధము (పా ఫ్టమగు 
చున్నది. అయినసీసూ తమున నృద్దినిమి తస్య అనుచోట నిమి త్రపదము ఫలోప 
హితపరము. కావునతద్ధిక్యపత్యయమును సీస్‌ త్రముగిజేసికొ ని యెచట వృద్ధి 
యితరముచే నబాధితమై (ప్రవ క్రి రించునో అట్టితద్ధితా స్ప సమునకే పుంవద్భా పని 2 షేధమనీ 
సూత్రముసకర్ణముల భించును. ఇట్లు చెప్పాటవలస్‌. పి రెండుచోటులందు గడ్‌ 
(ప్రత్యయము " వృద్ధినిమి తి శ్రమైననావృద్ధి నిషేధింపబిడినందున వృద్ధి (సస ర్హింప 
కుండుటచే పుంవద్భావని ష్షధము (ప్రవర్త రించదు. ఇష్టరూ పములు సిద్ద ములగును. 


చెప్పినచో వృష్థినిమి శన తద్ధితస్య అనుసర్హము లభిం చుచుండ సూతమున 


ఇ wr” 


నికు క్రగ్రహణముడే ఫలోవవోతమగవృప! సిమి సు నావలయుననీ పివకింక 
per: 
జడము. 


ra gens ౨ ోవృద్దే _స్టర్ధితస్య" అనీ పఠించినను 4 షషీవిథి కక్‌ విమ ర్హాకమును 


845. స్వాజ్లాచ్చేతః, 6.3.44, స్వాణాత్‌ , చృ ఈత! (న, త్ర 
యవహాః, పృ౦ంవత్‌) 
స్వ్యాజాద్య ఈ కొర స్పద నా స్రీ స పృంవలొ। సుకేశీభా భార్యకి! 
స్వాక్షాత్‌ కిమి। పటుభార్యః। ఈతః కిమ్‌! అశ్తేశనారగ! స్ట్‌కి! 
(వా) అమానినీతి ప కృష్యమ్‌। స. it 
845. స్వాంగమును (అద్రపంమూ ర్తి ర్రిమత్సా జమ్‌ ర 
తము) బోధించుశద్దముకంె సర మగుసీకారమంతమందుగల ప్రీవా చకముసము 
పరక రు రాదు. సుశేశీభార్యః। [ భార్యా యస్య) సుశకేళశబ్రముకం₹ లె 
ర్ట దోప సర్జనాత్‌ ” (518) నూ, దే: శీష్‌ ప్రత్యయము, క స్త్రియా? పుపత్‌” 
సూ. చె (ప్రా ప్తమ్‌గు సృంవధ్యావము నిషేదింపబడును. మ (పష్వ 
భార్యా యస స్ట గుణవాచకమగు పటుశబ్దముకం"టె స్రీలింగముస “*వోతోగుణబచ 
జస (505) సూ, ఇ జీషు. పుంపద్భాపమువలనసది నిస ర్రించును. శఃస్కూత 
మున “స్వాజ్ఞాత్‌ " అనుపదముండుటవలన స్వార్గివాచకమొకాగట్టి పటుశద్దిసు 
(సరకృతి గగల “ ఈకారా స్తమందుగలదానికీ అ షర ర్ట వారితమ/సను. 
ఆకేశభార్య? | (అకేశా భార్యా యస్య) పుంపద్భాపము, అవిద్యమానాః కేరా 
యస్యాః అనువీగ్రహముస * “నతో డై _స్మ్యుర్జానా 6” అనువా ర్రికముచ సమాసముగు 
కంర తు చేసిన అశేళా అనియగును. కేశములు We సను 
“సహ సళ విద్యమానపూర్వాచ్చ”” (514) నూ. చే నిషథముపలస జీష్ముపప రిం 
చక టాషి (వవ ర్థించును, ఈసూత్రమున ఈతః అనుపదముండుటచే అ'ేళకబ 
నుసకు పుంవద్భావని ఎధ్‌ము వారింసబడును, 


(వా మానీసీశబ్దము పరమగునపుడు “స్వాక్లా చ్చేతఃి” సూతముచే పంద 
ద్నాపనిషేఢము (ప్రవ_ర్థించదని చెప్పవల ముసు. నుశ్రేశమానిప। (ముశేశీం 


నూ, 840,841] బిహు [వీహి పకరణము త్రీ! 


మన్య లే) ఇచటనీవా ర్రికమునే పుంవద్భావనీషేధము నిషేధింప బిడినందుస పుంన 
Aus (పవి రించును 


వివ: ఈతః అనునది “*స్తియాః” అనుదానికి విశేషణము. తద న్గవిధి 
పలన ఈకారా వ ప్రీవా చకళశబ్దస్య అనునర్గము లభించును. ఇట్టు ఫలితనుగు 
నర్దమే తదనా స్రీ అని మూలమున చెప్పబిడేను. 


848. జాతేశ్చ. 63.41. జాతే చః (వ, పుంవత్‌ ) 


డాతేః సరో యః స్త్రీస్రత్యయ న్ల నద న్తం న పుంవత్‌। 
కూ డాభార్యః। (వాహ్మాజీభార్యః। సౌ్యక్రవ్యైవా యం నిషే 
ధః। తేన హా స్తినీనాం సమూహో హా హా సికమిత్య(త్ర భస్యాఢ 
ఇతి రు భవ'త్యేవ॥ 


846. జాతిదాచకముకంయటి పరమగు స్త్రీసత్య మమ న్త్రమందుగలశబ్దము 
పుంవద్భావమను పొందదు, కూ దాభార్యః। (హాదా భార్యా యస్య) శూ(ద 
శబ్దిముకం టె “"భాదాచామహత్వ్పూర్యా” అనువచగముగే టాప్‌ ప్‌ పత్యయము, 
పుంవధ్భాపని షేధము. (గ్రాహ్మణీభార్యః। ((ద్రాహ్మణీ భార్యా యస్య) “శార్లర 
వాద్య జో జీ జీన్‌“ (630) సూ. చే దావ్మాణకబ్దముకంటె జీన్‌ పత్యయము, పరవ 
ద్భావని'షేధము. స్మూతముచే విహీతమగు పుంవద్భావమున కే యీని షేధము 
(పవ రి రించును. (ఇందు వ్యాఖ్యాన మేమానము) అందుచే హా స్తికమ్‌ (హస్తి సిసీ 
నాం సమూహః) అనుచోట “భస్యా ధేతర్దితే” అనువాొ రికముచే విదింనబడు 
పుంపద్భావము నిళ్శంకముగ (పవ ర్థించును. 


847, సంఖ్యయాఒవ్యయాసన్నాడూరాధికసం ఖ్యాస్పం ఖ్యే 
యే. 2.2.25, సంఖ్యయా అవ్యయా.... .... .... సంఖ్యాక 
సంఖ్యేయే (దిహ్మువీహౌ, సువ) 
నంజ యాత సంఖ్యయా గారు 
స్య స్తే సన బహ (వీపాః। దశానాం సమీపే యే సి తే 
ఉపదళాః। సవ ఏకాదశ వేత్యర్దః। దహువీహౌ సంఖ్యేయే 
ఇది వక్ష్యమాణో డచ్‌॥ 


847. సంఖ్యయా పరిచ్చేద్యమ్‌ =సంఖ్యేయమ్‌ లెక్కింపదగినది, సంఖ్యే 
యమును బోధించు సంఖ్యావాచకముతో, అవ్యయము అసన్నా ఒదూరాధికళబ్దములు 
సంథ్యావాచకము సమసించును, అదీ బహ వీహిసంజ్ఞకమగును, ఉపదళాః। 
(దశానాం సమీపే యే సన్తి ఇచబనువయనునవ్యయము' (నమీవవ ర్రిటోధకము) 
సంభ్యేయార్హకనంభ్యావాచకమగు దళశద్దిముతో ఫమసించెను,. పదికి సమీసమం 
దుండునవని యీర్ధసు. పదికి సమీవముననుండునని తొమ్మిదిగాని పదనోకండు 
గాని యగును నమాసాన నగరము నుబ్బుగాడిప్రక్రియచే సిననుపదథన్‌ అనియుం 


ఖీ కొముదీశరదాగమము [సూ 848,849. 


డును. ఇపుడు “బహ్నువీహౌ సంభే్యయే డజబహుగణాక్‌” (856) అనువక్ష్య 
నూజస్మూళము బే నునదశన్‌ శబ్ణముకం'టె డచ్‌ ప్రత్యరు ము. (గమాసా సము) (ప్రవ 
శించును, పీదస “న సదోక"” సూ, బీ టిలోవము (పవ రింప ఉపదళాః 
తనియగును. = న్‌! 
వివ :..- (పసంగవశమున పుంవద్భావతన్ని షేధ్యసకరణములు వ్యాఖ్యా 
నమ చేయబడి (ప్రకృతవగు సమా సవిధాయకశా స్రము వ్యాఖ్యానము చేయబడెను, 
ఏళ త్ఫూ(తవిషయ య. లకు సామౌన ధికరణ్యము లేకపోవుటచేతను అన్య 
పదార్థమ6దుండకపోవుటచెత “ అనేకమన్యప దార్ధ” ఆను పూర్వసూూతముచే 
సమాసమ్మపా heer 


848. తి వింశచేర్దితి, 6.4142. తి, వింశతేః. డితి। (భస్య, 
లోసః) 


వింశతేర్భస్య తిశబ్దస్య లోపస్సా్యాడ్డితి। ఆసన్నవింశాః। 
వింస తేరాసన్నా ఇత్యర్తేః। ఆదూరత్రింశాః। అధికచతాకరిం 
శాః। దౌక వౌ తయో వా ద్వి(తాః। ద్విరావృతా దశ 
ద్విదశాః। వింశతిరిత్యర్ధః 
$48. చి అనునది లు _ప్రషష్ష్యష్త సము. డకారమిత్సంజ్ఞగగల (పత్యయము 
పరమగునపుడు 'భచంక్షకమను ఏం ₹తిశబ్దను యొక్క తిశబ్రమునకు లోపమగను, 
ఆసన్నవింశాః। పూర్వసూ త్రము చేనా సన్న శబ్దమునకు షష్య స్ట మగు వింశతి శబ్దము 
నకును సమాసము. నుబ్లుగా ద్య నంతరమున" “బహు ప్రీహోనంభ్యేయే” సూ చే, 
డచ్‌పత్యయమ నుజేసిన్‌ ఆసన్న వింశతి 4ల అనియుండును. “'పేః”(817సూ.బే 
ప న న లోపము ,పాప్త్రమగుచున్నది. దానిని బాధించి యాస్తూత 
ముచే తిశబ్రముసకు లోపమగును. పరరూసము. ఇటువదికి సమీపముననున స్నపని 
యర్హము, “"అదూర్మతింళశాః। అదూర శబముసకుత్రింశచృబ్దముతో పూర్వసూతముచే 
సమా సము, డచ్‌ ప్రత్యయము, “పీకి సూ, చే టిలోవము. అధికచతాకరింకాః। 
అధికకబ్దమునకు చత్వారింశచృబ్దముతో సమాసము, డచ్‌ పత్యయటిలోపములు, 
ద్వి(తాః। సంథ్యాహాదకమునకు సంభ్యావాచకముతో సమాసమునకుదాహరణ మిది, 
డౌ వ్యాతయో వా అమనర్హమున సమాసము. డచ్‌ పత్యయటిలోపసములు, రెండు 
గాని మూడుగావి యనియర్థము. సంఖ్యావాచకమునకు సంథ్యావాచకముతో సమా సము 
నకు మరియొకయుదాహ రణము. ద్విదశాః। ద్వీరానృతా దశ అనునర్హమున సమౌ 
సము. డచ్‌(సత్యయటిలో సములు ఇరువదియనియర్ధము. 
840. దిజ్నామాన్య న్తరాలే. 12-26. ధిజ్నామావి, అ స్థరాలే! 
(బహు వీవా?) 
దిశో నామాన్య స్తరాలే వాచ్యే (ప్రాగ్వత్‌। దక్షిణస్యాళ్ళ 
పూర్వస్యాశ్చ దిశో౬. స్త సరాలం దక్షిణపూర్వా! నామ్యగ్రహా 
' 'శాద్యొగికానాం నః బస్దెర్మిళ్ళ కౌబేర్యాళ్ళాస్తరాలం దిక్‌! 


నూ. 849,860.] బహుంవీహిప్రకరణము 2209 


849. అంతరాలము (ఆగ్నేయాదివిదిస్కలు) వాచ్యమగునపుడు దిగ్వాచ 
కములు పరస్పరము సమసించును. అది బహువీహి సంజ్ఞకమగును, దక్షిణ 
పూర్వా! (దక్షిణస్యాః పూర్వస్యాశ్చ దిశోఒ న్టరాలమ్‌) దక్షిణా పూర్వా శబ్దములకు 
సమాసము సుబ్లుగాదులు. దక్షిణదిష్కనకు తూర్చుదిక్కునకు మధ్యనుండదిక్కంని 
యర్థము, 

దిశోఒ న్తరాలే అనీ పఠించినను దిశః అనుపదమువలన దిగ్వాచ 
కములనెడి యర్తము లభించుచుండ నామగహణమువలన దిక్కులందు రూఢము 
లగు శబ్దములే గహింపబడును గానియో గమువలన సిద్ధములగు దిగ్వాచకములు 
(గహింపబడవు. అందుచేనట్లి యౌగికము లగు దిగ్వాచ కముల కీసూ(త్రముచే సమౌ 
సము రాదు. ఐన్హార్యాశ్చ కౌబేర్యాశ్చ అ గరాలం దిక్‌. ఇచటనై ౦్యద్రీశబ్రమవయప 
శ శిచే (ఇం_్రసేందింధి నీ) తూర్పుదిక్కును బోధించును గానము వౌ గికము. ఇట్లు 
కోబేరీశబ్రమ గూడయొగిరమే. (కుబేరస్య సంబంధిసీ) కాన ఏనికి సమాసము 
రోడు, 


850. తత తేనేదమితి సరూపే. 22.27. తత, తేన, 
ఇదమ్‌, ఇతి, సరూ సే (బహు వీపీ!) 


స్రమ్య సై నే [గహణవిషయే సరూషే పదే తయ నే 

చ (పహరణవిషయే ఇదం యుద్ధం (పవృ _క్రమిత్యే రే సమ 
స్యేతే కర్మవ్యతివా రే ద్యోతే్య స బహ్నుప్రీపాః। ఇతిశర్లా 
దయం విషయవిశేషో లభ్యశే॥ 


850. తత అనుపదముచే స ప్రమ్య స్తములు వివక్షితములు. తేన అను 
పదముజే తృతీయా స్టములు వివక్షితములు. వీనికి (క్రమముగ “్యగహణవిషయే”, 
“వహరణవిషయే” అనువానిని విశేషణములుగనధ్యాహారము చేయవలయును. 
కర్మవ్యతిహా రే అనుదానినిగూడ నధ్యాహారమును చేయవలయును. ఇదమ్‌ అను 
దానికి యుద్ధమ్‌ అనువిశేష్యమునధ్యాహారము చేయవలయును. (గహణక్షల్ణము 
గృహ్యాశే (్రహింపబహునది) అను వ్యుత్ప త్తివలన కేశములు మొదలగువానిని 
బోధించును. గ్రహణమ్‌ విషయః (వాచ్యః) యయో "సే అనువ్మిగహమందు సమా 
సముచే (గహణవిషయే అని యగును. (గహణవాచకములని యర్హము. _సహరణ 
శబ్దము _వ్యహియ _స్మ్యచేన అనువ్యుత్స త్రివలన (పహరణసొాధవములగు దండాదు 
లను బోధించును. వహరణవిషయే అనుపదమునకు (పహరణనాచకమ్ను 
లని యర్హము, కఠ్కవ్యతిహారమనననో్యన్యగహణము (క్రేశాదులను పరస్నరము 
సట్టుకొనుట) అనో్యన్య(ప్రహరణము (దండాదులచేనొకరినొకరు బాదుకొనుట) 
అనితెలియునది. సమానవర్థములు గలిగి (గహణవాచకములగు 'రెండుస. పమ్య న 
ములు, సమూనవర్తములనుగల్లి | పహరణనాచకములగు 'రెండుతృతీయా న్ల సములును 
ఈ యుద్ధము ఆరిగనడను నమన _ కరగ్థివ్యతిహారము (పతీయఘానమగునవుడు 


280 కౌమురీశరదాగముము (సూ, $61,852, 


సమసించునదియు బిహ్మువ్వీపొ సంజకమగునని సూ త్రార్హము. సూ(శ్రాక్షరములి 
వలన నింతటివిషయవిశేషము లభింపకున్నను లోక్యప సిద్దియ' నెడి (పకాశమును 
టోధించునితిశబమువలననది లభించునని 1గహించునది. 


వివ: :.-- ఇదంయుద్ధమ్‌ అనునది “క్రియాభిధానాక్‌ి” అను భాష్యమువలన 
'కియామాాతమ నుబోధించును. (గహణ[పహరణములు (కియలకుపలక్షణము, 
కావున “కర్ణాకర్తి వథితయళసః”, “హసాహ సిమిషాత్‌” మొదలగు ్నపయోగ 
ములును సాధుఖేలగును వ 


851, అన్యేషామపి దృశ్యతే, 88.187, అన్యేషామ్‌ అపి, 
దృశ్య తే। (దీర్హ 8) 
దీర ఇత్యనువ ర రశే। ఇచి కర్మవ్యతిహా రే బహుపీహౌ 
పూర్వపదా న్‌స్య దీర 8 ఇచ్‌ సమాసానో నో వక్ష్య తే! తిషడు 
(వభృతి ష్విచ్‌ (పత్యయస్య పాఠాదన్యయీభానత్వమవ్యయ 
త్వం చ। కేశేషు కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం (పవృ 
త్తం శేళా కేళి; దజ్జెరణ్లెశ్చ | పహృ త్యేదం యుద్దం (పవృ 


_శ్తం దజ్జాదళ్తి। మష్టిముష y 


851. ఇద్‌ ప్రత్యయము పరమగునపుడు కర్మ్కవ్యతిహారబిహు(వీహియందు 

పూర్విపదమునకు దీర్ష మగును. నమాసా నమగునిచ్‌పత్యయము “ఇచ్‌ కర్య్మవ్యతి 

హారే”(871%) సూ . చే ముందు చెప్పబడును, తిష్షద్వాది గణముననిచ్‌ (ప్రత్యయము 
పరింప బడినది. అందుశేవిజ _స్తమవ్యయీభావమై. యవ్యయమగును. 


కేశాశేశి:_“కేశేమ కేశేషు గృహీత్వా స్టితయోరిదం యుద్ధం పవృ త్త తం” 
అనువి(గహమందు “త తశే నేదమ్‌” అనుసూ(తముచే 'కేశేషు శేశేషు అనుస ప 
మ్య గ్రములకు సమాసము, సుబ్లుక్కు, ఇచ్‌ కర్మవ్యతిహా రే” సూ, బే నిర్‌ పత్య 
యము, “య'స్యేతిచ” సూ, చే నకారలోసము. ఈనూ(త్రదుచే పూర్వపదా స్థ 
మునకు దీర్గ ము. అవ్యయ మగుటచే సమా సముకం'టెనుత్పన్న మైన సుష్పునటు 
లుక్కగును. కేశాశకేశి అనియగును. ఒకరికేళములనొ కరు పట్టుకొవియుండు మను 
జాలకు జరిగినయుద్దమవియర్ధము, దడ్డుదణ్లి “దబద్ధెరధైశ్ళ పహృత్య సి సితయో 


రెదం యుద్ధం పవృ శ తమ్‌ 'అనుఫర్తమున' సమానము సుబ్రుక్కు.. ఇచ్యపత్య 
యము. 'అకారలోవము, పూర్వపదా. న స్టదీర్హ ము, అవ్యయత్వము. దణ్జాడజ్జి. ఇక్టే 
ముష్టీముష్టి యనుచోట (ప(క్రియనూవొంచునది, (ముష్టిభిర్యుష్షిథిః (3 పహృాత్యేడం 
యుద్ధం (పవృ తమ్‌ 

020, ఓర్లుణ॥, 6.4146, ఓక. గుణః। (భస్య, తద్ధికే) 


 ఉవర్ణాస్తన్యభన్య గుణస్స్యా_్థద్దితే॥ అవాదేశః బాహూ 
బాదామి  ఓరోడితివ క్షే స్‌జో _క్లీస్పంజ్ఞాపూర్యకో విధి 


సూ, 82,008] బహు(వీహీ్యప్రకిరీణము [8 


రనిత్య ఇతి క్రాపయికుమ్‌। తేన స్వాయంభువ మిత్యాది 
సిద్దమ్‌। సరూపే ఇతి కిమ్‌! హూలేన ముసలేన॥ 


852, ఉపకారమంతమందుగలిగి భసంజ్ఞక కమగు పద మునకు తద్దిత (పత్య 
యముపరమగునపుడు గుణమాదేశమగును. బాహూచాహావి, (చాహోౌ చ బాపౌ 
చ గృహీత్వేదం యుద్ధం పవృ తమ్‌ బాహు శబ్దములకు “త్ర తతేనేదమ్‌* సూ సూ.చే 
సమాసము. సుబ్బు. ఇచ్‌ ప్రత్యయము, పూస్విసూ(త్రముచే పూర్వపదమునకు 
దీర్ణ ము, ఇచ్యో ప్రత్యయము తద్దితమగుటవలసనడి పరమగునపుడీసూతముచేనుకా 
రమునకు గుణము. అవాదేశము. అవ్యయమగుటచే విశిష్టముకం'బనుత్పన్న 
మగు ఎటుప్పునకు లుక్కగును. ఒకరిచేతి నొకరు పట్టుకో నియుండు మనుజాలకు జరి 
గిన యుద్ధమని యర్థము. ఆ _స్టరతమ్యమువలననుకారమునకు గుణమోకారమే 
యగును గౌపన “ఓరోత్‌” తనుసూ తమును రచించిననుకారమునకోకార మా దే 
మగునన నర్హము లభించును, అయినను సంజాపూర్వరమగు విధాసమనిత్యమసు 
సర్పమును జోసనముచేయుటకు గుణపదముపొ _త్రమెసది. కావున నారంకు 
ఇత్యాదిరూసములు సాధుపులగును. స్వయంభుప ఇదమ్‌ అః పునర్రమున “ స్య 
దమ్‌” (4.- 3120) అను సూ. చే స్వ యంభూ శబ్ద అముకంటె నణ్‌ ప్రత్యయము. 
ఆదివృద్ది. స్వాయమ్మూూ 4-అ అనియుండనీసూ త్రముచే గుణముప్రాప్త మగుచున్నది, 
కాని గుణః అను సంజాస్వరూపనుక్రో సీస త్రముచే గుణాదేశయు. విహితమగు 
టపలన నీనూ తము సంజ్లాపూ ర్వకమగు విధియగును. అందుచే నీస్తూత్రమనిత్య 
మగుటవలన సీస్టలమందు (వర్తించదు. ఉవజాదేశమగును. “స్వాయమ్బువమ్‌ 
అనునది పాధువేగును. హలేన ముసలేవ। ఇవి తృతీయా_ఫమువై నను సమౌనాను 
పూర్విగలవి గానందున “తత్ర తేనేదమ్‌” సూ, చే సమాసము (ప్రవ ర్రించదు. 
అసూత్రమున సరూపే అనుపదములేకున్ననిట్టిస్టలయులందును సమాసముపస ర్త 
మగును, 


విప :;.--- ఓః అమెనేది ఉళబ్రమునకు స'ష్యేకినచనా స్ట సము, భస్య అనుడాని 
కిదివిశీషణయు. తద స్తవిధి, గణక వృద్దిః మొదలగు సంజ్ఞా స్వరూపములతో నాదే* 
ములను విధించుసూ._తములు సంజ్ఞాపూర్వకములగు విధులగును. అనిత్యత్వను 
సలసస సార్వ తికత్వము (ఎల్లచోటుల ప్రవ ర్తి aie, ఫలితమగును. ఈసరి 
భష భాష్య ముసనగపడదు. కొన స్వయంభుప ఇదమ్‌ అసున్ధమున సా యం 
భుపమ్‌ అనురూపము సాధుషు గాదు. భాష్యకా ఎనిచే నవిచారిత డి యోజన మగల 
పదములకు (గుణః మొ) పారా మణామలందదృష్టావత్వ ము చెబ్బబకుటసలననీ 
సూత్రమున గుణపదయునకున దృష్టారత్వముసు ఇప్పుటి యే యుదితమని నాగ్గేకాదుల 


యాశయము, 
669. తేన సహీత్రి తుబ్యయోగే.. 1-298. తేన గహ, ఇతి. 
తుల్యయోగే! (సమాస బహ్ముపీహిః) 


లకీ కోముడీశరదాగమము (సూ. $858, 664, 


తుల్యయోగే ప్ర్తమౌసం సహేత్యేత రియా నేస 
(పొగ్వకి ॥ 


885. గమనాదిరూపమగునొశే [క్రియతో సంబంధమును ద్యోతసిజేయి 
సహ అనునది తృతీయావిభ ర్య సముతో సమసించునది బహు్యవ్రీహిసంజ్ఞర 
మగును, 
వివ :.--తేన అను పదమువలస తృతీయా స్తిమసునర్ణము అధించును. తుల్య 
యోగే అనుచోట తుల్యేన యోగఃతస్మిన్‌ అని విగ్రహము, ఏరకాలికమగు గమ 
నాద్మికియతో యోగమందనునర్థము లభించును. 

854, వోవసరనస్య, 69.62, వా ఉపసరసిస్య! (ఉ తరవచే, 

ణే జె వ! 


Tw ఆ గీ, సః) 


జ న జక అవ్య అగ tn ల లాల్‌ 
కస గజా (౧ నస్వ్యాన్నా। ప్రె(_తే.. 
సహ సప్పత్రః, సహప్పతో వా ఆగతః పితా! తుల్యయోగ 
పచసం (_ప్రాయికమఘ్‌। సకర్మకః। సల్లోమకి 8॥ 


౪64, దిహ్మువీహికవయస మగు సహ అనుదానికి వికల్చ్పము॥ సకొరా ఓశ 
మగును. సప్పుత్రఃః పుం 'శేణ సహాగతః పితా అసుంగ్ధమున సమకొలిరమగునాగమస 
(క్రియాయోగముసు సహ అనునది ద్యోతనచేయుచున్నది గాససద్రానికి స్పత్రేణ అను 
అృతియు నముతో “తేనసహేతి” అను సూ. చే సమాసమగును. గుద్దకి, ఈ 

సూతముచే సభావము. సభాపము (పవర్తి రింపనప్పడు సహవ్మ్మతః అనియగును, 

ప్యుళునితో గలిసి పచ్చిసవాడని యర్థము. తం|డ్రితమారులయాగదు నమేకకా లీకు, 
సహ అనునది సమకాలిక క్రియా సంపింధద్యోతరము “శతేనసహరి” నూ[త్రముగ 
తుల్యయోగవచనము (ప్రాయికము. కావున కొన్ని చోటులండు తుల్యమూగద్యోత 
కముగానట్లి సహ అనుసదియు తృతీయా గ్ల నముతోసమసించుట సిద్ధించును. సెకొర్కొకః। 
కర్మణా సహ న యర్హము) అని మ్మిగహము, తష సహా అసుంది 
ద మనా. ద్యోతకము. తుల్యయోగప చ సము ben నిచట పూర్వా 
నూతముచే సమాసము (ప ర్తి ౦ంపకుండును. ఇటు సలోమకః  అసురూపమన 


నూహించవలయును. ఇచటను సహ అసువనది విద్యవ భః 7 నార్లద్యోతకషే 3 
న! 


ఏన :.-- ఉ త్తరపదాధికొరమువలన సమాసమాక్షి బై పమగును. ఉపసర్జసమ్‌ 
అనునది దానీకి విశేషణము. ఉపసర్హసస్య అనుచోట షష్టయహయవా రదు. ఉప 
సర్గన సర్వావయవక సమాసమనునర్హము లభించును, ఈరీతిగ దహ వీహ్యవయ 
వస్య అనుమూలోకొర్గము ఫలించును. “విభాషానపూర్వస్య” (484) అనుచోటి 
సపూర్వన్య అనుసూ త్రకారనిశ్రేశము తుళ్యమోగపచనమయు (ప్రాయికమనుటలో 
జ్ఞాపకము, కాకున్ననచట సహ అనునది తుల్యయోగడ్యోతళము కొచుగాన 


. 865,856. ] బహువ్రీహి ప్రకరణము 288 


సమాససభావములు (ప్రవ ర్థుచివు. సపూర్వస్య అనునయోగమసాధువు 
గావలయుని, | 


కకక. (ప్రరృత్యా౬ళిష 6-8-8. ప్రకృత్యా ఆశిషి! (శహస్య) 
సహశద్దిః (ప్రకృత్యా స్యాదాశిషి॥ స్వస్తి రాజే సహ 
పుత్రాయ “స హమౌత్యాయ। (వా) అగో చర్చహలేష్వితి 
వాచ్యమ్‌। సగవే।; సవత్సాయ। సహలాయా॥ 


0035, జ సహశబ్దము సాదేశమును పొందక స్వరూపముతో 
నుండును, (స్వ స్తిరా జ్ర సహపుతాయ। “తనసహేతి” చే సమాసము 
తకం గమ్యమానమగుచున్నందున నహశదమనకు “వోపసర్హనన న్య” 
సూ చే విహితదుగు సథావపము నివ రించును. జపే స సహా మాత్యాయ అనుస్టేల ముస 
ఖీ కీ రాయ న తీతమనుటచే గొ సమాసొన సరము సభావము రాదని గహించేసది, 


(వా) గో శద్దవత్సశద్దహలళబ్రష ములకంజ భిస్నమగు శబ్దము పరమగునపుడు 
సహా శబ్దము నలు (పకృతి భాఏమగు; సని చెవ్పపంయును. గోవత్సహ లళబ్దములు పర 
యులగునపుడా! [ర్వాదమందై సను సహశబ్లిము: నరు (పకృ్ళశిభావము ప్రవ శ్రి రించదనీ 
యాశమము. సగపే।; ఇచట స్వ స్టికాడ్డే అసు నాక్య మునధాాహారమును చేసికొన 
పలయును. rs గమ్యమా నమగుచున్న నివా ర్తి రికముచే సహకట్ణమునకు . 
(పకృ్ళకిభాపము నిషేధింపబకినందుస సభావము (్రవరి రంచినది. ఇట్ల సవళ్సా ను 
సవాలాయ్‌ అనుస్టలములందుసు పకృతిభావము (వర్తి రించదు, 


విప :.-అనువృ త్త త్రమగు సహస్య అనుసది (ప్రథమా సను ee 
నొందును, అశీర్వాదముస (పకృతిభాపము నిత్యము ; గాన “ స్త సపుత్రస్య యజ 
మాననై్యైశ్వర్యాభి వృద్దిరస్తు మొదలగు (ప్రయోగములు, సాధువు గావని 
యెరుంగునది, 


అన £ ఇక్‌ బహు వ్రీహిమా తమందు శక రించెడిసమాసా స్తములను 
విధించుసూతములు నివరింస బడును. 


858. బహుపీహౌ సంభ్యేయే andi: 64.78, 
బహువఏీహౌ, సంఖ్యేయే, డచ్‌ అబిపుగణాత్‌ ॥ 
సంఫ్యయే యోదిహ్యువీహి _స్టస్మాడ్డచ్‌ స్యాత్‌! ఉప 
దళాః।ః బహుగణాత్కి=మ్‌। ఉపబపహావః। ఉడగణాః। 
అత్ర స్వరే విశేషః। (వ సంఖ్యాయా స్తత్పురుషస్య 
వాచ్యః। నిర్గతావి _తింగతో విస్రీంశాని వర్షాణి చై క్రస్యః 
నిగ్గత స్త్రింశతో జ లిభ్యో నిస్త్రింళః ఖడ్గః॥ 


[30] 


284 క్రీిముదీశరదాగమును [నూ, 858,857. 


856. సం ఫ్యయారకమగు పంబ వాద సున “సంఖ్యయాఒపవ్యయా 
సిన్నా" (847) అను సూ, చే విధింపబడు బహు(ప్రీహి5ంపి. డచ్వపత్యయ 
మగును, బహుశద్దా సము గణశద్దా స్థమునగు బహు; వ్రిహికంపె డచ్‌ ఆకు 
రాదు. ఉపదళాః (దశానాం సమీపేయే సన్తి “"సంఖ్యయా” అసు జ రా 
సమాసము. ఉపబహావః। (బహూనాం సమీపే యే సన్తి “బహుగణవ శు” 
(| ఆను సూ, చే బహుశబ్ద్బమునకు ప న “"సంఖ్యాయా” 
అను సూ. చే సమాగమగును. “అబహుగణాత్‌ ” అనుస పేధమువలననివపట డచ్‌ 
(సత్యయము రామ. ఉపగణాః। (గణానాం సమీపే యే స నీ పై పె సల: నుందువ తే 
క. ససూనొది వ్య క్రియనెరుగవలయును.. అదిహుగణార్‌ అనుస ఇధమువలన 

దొ ప్రత్యయనురాదు,. ఇచట డచ్‌ ప్రత్యయము (ప్రపర్హించిససు లేకున్నను గణ 
శజసురోవా స్థమగుటపలససుసగణాః అనురూసమే యుకే. అయినను పదత 
యము TE రిందిసచో. సదూనమునకు “చితి అను చూ, చే. స్హోదాత్త 
స్వరము వః రృమయ్యుగిని, లేనపుడిష్టమగు పూర్వూపన।; పకృతి స్వరము సిద్ద 
మగును, | 

వా సంభ్యానాః చకమంతమందుగల హు డచొప్రత్యయమును 
చెస్పవలయును. ని షుంకాని, (వర్షాణి చై (తస్య) విర్షతాని (త్రింకతః అసువ్విగ్రహ 
మున “నిరొదయః (కొ న్లాద్యర్రే” '( అనువా ర్రికముచే సమాసము, డచ్‌ (ప్రత్యయము, 
అప” స్కూ జే టిలోసము, ముస్పదికరాకె నధికమైనపని యర్థము. నిస్త్రింశః 
(నిరత వ్రింశకః లఅంగులిభ్యఓ) ఖడ్గము. ఇచటను క రాదయఃో ఇత్యాదివా_గ్ధిర 
ము సమాసాద్య ప్రక య నెరుగవలయును, ముస్పది యంగుళ ము లకం'టెనధిక మగు 
భొడపస్స గలదని యర్థము, 


hyp బహు వ్రీహొ సక్ష్యజ్ఞ్‌' స్వాడ్లాత్‌ షద్‌. 5-1-115, 
బహం(పీహోొ ; సకక్థడ్ఞో ఫి స్వాక్షాక్‌, ష్‌ ॥ 


వ్యశ్యయేన షష్టీ; స్వారి వాచి సక్ట్మ్యక్య గాద హు(పీహేః 
షన్‌ స్యాత్‌ । దీర్చే “సక్టిసీ యస్య స ce జెలిజొశ్నీ | 
ఘా కిమ్‌; “దీర ర స్‌క్డ శకటనొ। స్టూలా్లై 'వేణుయిస్టిః। 
ఆల్టో ఒదర్శనాదిత్య వ్‌; 


857, సూత్రమున సక్యజ్ఞోః అనుచోట షష్టి పంచమీవిభ _క్షథర్హకము. ఇళ్లే 
బహు(పీనొ అనుచోట స స ప్తమ్‌యు న్యశ్యయముచే న కము: సర గాల 
అనునది భహుఫీషొకి విశేషణమగుటచే తద _స్తవిధి గల్లును, జ “అ దవం మూ లి 
మధ్‌" ఇజ్యాడిలక్షణలక్షితమగునడి యిచటి స్వాబ్ల శబ్ద ముసేకర్ణము. స్వాంగవా చకము 
లగు సక్యకి కల్ణనులంశనుందుగల బహు పీహికేంటీ షచ్‌ (ప్రత్యయము, సమాసా స్ట 
మగును? దీర్త సక్షః। (దీర్హే సక్టినీ యక్య షద్యసత్యయము. “యస్యేతి చె 
ఘా, చే వికారేలోనము. పోడవైన్‌ తొడలుగంవాడని యర్థము, జలజాక్షీ, (జలకే 


నూ. కకక]  బజపహుప్రీహిట్రకరణము | 


ఇవ అక్షిణీ య స్యా షచ్‌ _పత్యయము, “యస్యేతిచ” సూ.చే నికారలోనము, 
జలజాక్షీ అనియ గును, షద్‌(ప్రత్యయము క్ని త్తగుటచే “షిగ్గౌారాదిభ్య శ్చ” (601) 
సూ చే జీష్‌ సత్యయము, షద్‌్యప సత్యయమున ష్య త్ర్యమునకిదియే ఫలనుని 
(గహింపదగును. పద్మములవంటికన్నులుగలదని యర్థము, 


దీర్ల సక్టి (దీర్చే సక్తి సీ తత్‌) కకటము. ఇచటిసకి శబ్దము శకటా 
వయవమును "బో ధించుట చే “అ(దవంమూ ర్రిమళ్సా పజమ్‌" తీనులక్షణముచే 
నిచట సక్తి స్వాంగముకాదు గాన నీసూత్రముచే షద్‌ప్రత్యయమురాదు, సూత్రమున 
“స్వాజ్లాత్‌ " అనువదము వేనిచోనిచట షచ్‌ (ప్రత్యయము పస క్ర కమగును. 
స్తూలాక్ల। (స్లూలాని అక్షీణి =పర్వాజ్యూరాణీ యస్యా) వెదురుకట్హ, "ఇచటనక్ష 
శబ్దమునకు పర్వలందు (కణుపులు)ఉండు రం|ధమువంటి భాగమని యర్థము, ఇచట 
నక్షి శబ్దము స్వాంగవాచకను గాదు. స్వాబ్గాత్తనుపదములేనిచోని చట న నా 
(వస క్ర “మగును. సూలాక్షి శబ్దముకంటు ' “అక్షోఒదర్శనాక్‌ " (849) సూ నచ్‌ 
(పత్యయమగును, " (నమాసొ సము) wales అకారొ . టాప్‌ 
(పత్యయియు. షచ్‌ _పత్యయము (సవ ర్రించినచో జీష్‌ పత్యయము (నస _కమగు 
నని (గహాంచనది, 


858. అజ్లులేర్షారుణి. 6-4-114, అబ్లాలేః, దారుణ, బిహు 
వీహ్ఫో షచ్‌) 


అజ్ఞుల్యన్తా ద్భహు ప్రీహేః షచ్‌్‌ స్యాద్దారుణ్య రై! పజ్బా 
అజులయో యస్య తత్పజ్బూజ్జులం దారు। అబజ్ఞాలి సదృశావ 
యవం ధాన్యాదివిక్షేపణకాష్టమచ్యతే। బహు[వీహేః కిమ్‌ 
ద్వే అజ్ఞులీ _నమాణమస్యాః ద్వ్యజులా యష్టిః। తద్ధితా సై 
తత్పురుషే తళ్చురుషస్యాజ్జులేరిత్యచ్‌ | దాపణీకిమ్‌। పజ్బా 


జులిర్ల స్తః॥ 


858. ఇవం(వీహొ అనునడి సంచమ్య న్త్రముగమారును. దారువు సమా 
సార్ధనగున పుడు అజ్ఞులిశబ్దమంతమందుగల బహు, ప్రీహికంటి షచ్‌_సప్రత్యయమగును, 
పజ్బాజులమ్‌ (పజ్బు అడ్లాలయో యస్య తత్‌) షచ్‌ ప్రత్యయము, “యహేతిచ” 
సూ. చే నికారలోవము.' ' ేళ్ళతో సదృశములగునవ యవములనుగలిగి కళ్ళునుటో 
నుండు ధాన్యాదుల నాకర్షి ంచు కబ్లయని యర్థము. ఇట్టియర మా శబ్దమునకు 'లక్షణచే 
గల్గును. 

ద్య్యబ్లులా (ద్వే అజ్జులీ 'నమాణమస్యాఃి యష్టిఅనియర్ధ్థము, “తద్దికార్రో 
త్తరపద” సూ. చే తద్దితారమందు తరత్ళుథుషము. విహువీవీగానందునేవిచేట 
షచ్‌ ప్రత్యయము రాదు. “తత్పురుష స్యాజ్డులేస్పంఖ్యావ్యయాదేః” నూ, చే అగ 
(సత్యయమగును. ద్వ్యబ్దులొ అనియగును. రెరడేంథుశ ములపొడవుగల కట్టి 
యని యర్థము. వచ్‌ ప్రత్యయమైనచో జీషు (పన క కమగుస్ను, సజ్బాబ్గులీః 


288 కోముగ్లిశరదాగమము [నూ 868,800,881. 


(వకాజులయో యస క్ర) అయిదు _వేస్టగల హ హూ _న్టమని 6 నర్థము, సరూసార్దము 
దారువు గాకపోవటచే షచ్చునివ వృ త్తమగును. 


85, ద్వితిభ్యాం ష మూర్గ్ల్నః. 5.4115, ద్వి; తిభారామ్‌, 
స్క మూర్ద్నః। (బహు(వీపౌ) 


ఆభ్యాం మూర్త్నః షః స్యాదృసహాు,వీహొ। ద్విమూర్ధః। 
ఆఉమాంః (వా) నేతుర్నుక్ష తే అబ్వ _క్రవ్యః। మృగో 
నేతా యాసాం తాః మృగ నేత్రా ర్యాశతయ:। పుష్య న్నేశాః॥ 


858. ష అనునది ఖ్‌. ము, ద్వి తిశబ్రములకం జు పరమగు 
మూర్జనొకల్పము త్తరపదమ గగల బిభూుంీహిస సమాసమునకు ష (ప్రత్యయమగును. 
డ్విమూర్ధః? (ర్వ మూర్జానౌ) ష్యపత్యయము. “స స్తర్దిత” (685) సూ, చే 
టీలోపమే, . శిమూర్దః। (తయో మూర్దానో యస్య ష ష(పక్యయము, టిలోపము 


(వా) సక్షశ్రబోధక నేళ్చశదమంతమందుగల బహువీపొకంట అప్‌ 
(సత్యయమును చెప్పవలెను, మృగనే[ తాః (మృగో నేతా యాసాం తాః) 
రాశులు, వృగ నేళ్ళశద్దముకం పెనీవా ర్రికముబే బగ ప్‌ పత్యం మ. యణాడేశము, 
స్తీలి గమగుటవలన టొ వ్‌పత్యయ మగును. మృగశద్దము సెకు మృగ శీర్షాసక్ష్యత 
మర్గము. నేతృశజ్ఞమునకు నాయకుడని యర్దము. రాతిక్‌నాల! రుడు చం్మదుదై సను 
చర్మిదయోగమువ లస నక్ష[తమునకునునాయ న రత్వవ్యవ వారము విలుగునని (గహిం 
చునదీ, మృగశీర్ణానక్షత్రనాయకములగురాతులని 'యర్దము, ఇస్తే పృష్యనేేశ్రాః 
అనుచోట (వక్రియనూహించునది. 


180. అస్పర్పహిర్భ్యాం చ లోమ్నః. 5-4-117. అ స్తర్నహి 
ర్భ్యామ్క్‌ చ. లోమ్నః; (అప్‌, దిహు,వీహౌ) 


ఆభ్యాం లోహూూ ౬ఒప్‌ స్యానృహా? U హొ mr 
బహిరోమః॥ 
(ma) 


$80. అ _సశక్శ్ళబ్ణమురంటు బిహి కృబ్ణ్దముకం"బసు పరమణగు లోమన్‌ శబ్రము త్ర తర 
పదముగా గల దిహు[వీహికంబి అఫ్‌_పత్యయమగును. అగో మనుః (అస్టః 
లోమాని యస్య) ఆప్‌ ప్రత్యయము, “స స్పద్ధిత” సూ, చే టిలోపము. ఐహిర్లో 
వః అనురూ సముని'పే॥ 


$l. అజ్‌ నాసికొయాః సంజ్ఞాయాం ససం చాస్టూ లాత్‌, 
54-118. అచ్చ్‌ నాసికొయాక సంజ్ఞాయామ్‌, సనమ్‌, చ, 
అస్టూలాత్‌ (జహు(వీహౌ) 


.  నాపికాన్నా ద్బృహుపీహేరబ్‌ స్యార్‌ నాసీకాకబ్రశ్చ నసం 
(ప్రాప్మోతి.. స తు వ. 11 


సూ. 861,000) ఇహు(నవీహిప్రకరణము 2 


861 సంజ యందు న బికుువీహికం"ి నద్‌ 
ర్రత్యయ మగును, నాసిక కాశదబ్రమునకు న సన్‌ అనునాదేశమగును, నా సికా శబ్దము స్తూల 
శబ్రముకంతె పర మగునపు డ్‌ సూత్రము (ప్రవర్తి రించదు, 


వివ :_ నాసికాయాః అనునది బహు(వీహౌ అనుదానికి విశేషణమగుటచే 
తద న్తవిధి గలుగును. నసమ్‌ అనుపదముతరువాత _పాప్నోతిఅను.కియన ధ్యాహా 
రము చేయవలయును. ఉపస్థితిమగుటవలన నా సికొశబ్దమే నసాడేశమును పొందు 
ననీ (గహించవలయును. 


892. పూర్వపదాత్సంజ్ఞాయామగః. 8-49. wn 
సంజ్రాయామ్‌, అగః। (రషాభ్యామ్‌, నః, కక!) 


పూర్వపదస్తాన్ని మితా కలం నస్య | ణః స్యాత్‌ సంజ్ఞా 
యాం నరు గకారవ్వవథానే ౧1 1 రివ నాసికా అస్య (దుణ 
సః। ఖరణసః। అగః కిమ్‌! బుచామయనం బుగయనమ్‌। 
ఆఅణృగయనాదిభ్య ఇతి నిపాత యల న రల 
ఆగలణతి (పత్యాఖ్యాతం భా ష్య అస్లూలాత్‌ కీయ! స్తూల 
గా సిర! (వా) ఖురభఖరాభ్యాం వా? న్‌ ఖురణాః। ఖరణాః। 
(వా) పగ్షే ఒజసీష్యతే। భురణసః। ఖరణసః॥ 


862. “రషాధ్యామి” (296) అను సూత్రమన ' సమానప'దే అని యుం 


డుటవలస సమాసవమందు. అత పమగుచుండ సీ స్యూతముచే ణత్యయు విధింప 
దిడెను.పూర పదశద్దిము అక్షణచే పూర్వపదస్థమును దోధించును. లస అను 
నడి పూర్వపడా త్త తనుడానితో సస్వయించును అగః అనునది పంచమ్య నము, 
పూర్వుపదమందుండు రేఫషశారములరలయు పనమగు సకారసుసణ సంజ్ఞ యందు 
ణకారగుగును గకారములో San Sle ణత్వము రాదు. (దుణసః 


(రివ నావికా ప. యల్‌ నావీకాయాకి్‌ సూ, చే సచ్‌ న్‌(పత్యయము నాసికా 


వదినకు నసొడేశమగును. పనస అని యుండ నీసూతముచి లఅత్వహము, ఖర 
ణసః (ఖగరూపా నానికా యస్య) ళు ససాధేక అత్వదులు ఈ రెం 
డును సంణ్లావా చరము 


వ య yl 


బుగయనమ్‌ వణకు “బుపర్ణాన్న స్య ణత్వంనాచ్యమ్‌" అను 
వార్తికముగూడ నీస్తూతములోనికనువృ_త్తమగును గాననిచట పూర్వవదస్థను గు 
సా పరమగు సకారమునకును ణత్వము ,పా_ప్రమగుచున్నది. కాని 
గకారముతో వ్యవధానమున్నందున ణత్వము రాదు, అగః' "అనునది లేనిచోవిచట 
ణత్వము (పస కమగును, “అణ్భృగయనాదిభ్యః” (4-878) అను పాణినిని'ర్రేశము 
వలన బుగయనమ్‌ మొదలగు రూసములందు ణత్యము రొకుండుట సిద్దించునని 
చెప్పి భాష్యకారుడీస్యూత్రమున అగః అనుపదమును (ఫత్యాఖ్యానముబే'సెను 
స్ఫూలనాసికః (స్థూలానాసికా యస్య “అణ్‌ సాసికొయాః” సూ్యూతమున అస్లూలాక్‌ 
క్‌ 


988 కొమురీశరదాగమము (సూ. 888,884. 


అనునది లేనిచో నీస్టలమందచ్‌_పత్యయనసాదేశములు (ప్రస క్రములగును. (వాఖుర 
ఖరశబ్దములకం"టె “పరమగు నా సికాశబ్దమునకు సంజ్ఞయందు బహు వీహిసమౌస 
మున “వికల్పముగ ససాడేశమును చెప్పవలయును, “ వార్షికముచే కేవలనసా దేశ 
విధానము అ_చ్చత్యయనివృ త్తికొరకగునని తెలియుసది. "ఆదా:-_భురణాః (ఖురా 
వివ నాసికే యన) వసాదేశము, “పూర్యపదాత్‌” సూ. చే అత్వము. “అత్వస 
_నస్య” (428) సూ. చే దీర్హము. రుత్వవిసర్గములు, ఖరణాః అనుచోట (పకి 
యయునిస్లే, (వా) శ్రేవలనీసాదేశము రావిపక్తమందచ్‌_సత్యయముతో గూడిన 
నసాదేశము వచ్చుట యిష్టము. అపిశద్దిమువలన నసాదేశము (గహింపదిడును.. 
ఈవా రికముచే ఖురణసః ఖరణసః అనురూసములగును. ఈవా ర్రికములేకున్న 
పూరషవా రకము. వికల్చ్పము గావుననసాచేశము రానపుదు ఖురనాసికః ఖర 
నాసికః అనురూవములు గావలయును, 


868. ఉపసర్గాచ్చ. 5_4-!19. ఉప పసర్గాత్‌ , చ। (అద్‌, నాసికా 
యాః, నసమ్‌, చ 


ప్రాడేరో న్‌ నా సికౌశద్ది సదనాద్బహం సీ హేరచ్‌ నాసి 
కొయా నసాదేశశ్చ। అసంజ్ఞార్ధమిదం నచనసమ్‌। ఉన్న లౌ। 


నాసికొ యస్య సః ఉన్న సః । ఉప సర్లాదనోత్పర ఇతిసూ(త్రమ్‌। 
తదృజ్‌ కా భాష్యకౌర ఆహ 


863, నా నీకొశబ్దము (కియావాచకముగానందునని చటి యుప సర్గ గ్రహ ణము 
పాదులకుపలక్షణము. పాదులకం"టె పరమగు నా సికాశబ్దను న్గమండుగల బహు 
వీహికం"టి అద్‌ (పత్యయము నాసికాశద్దిమునకు సపాదేశమునగును. శకసూ(త్రము 
సంజ్ఞకొనప్పడు (పవ ర్రించుటకారంభింపబడెను. ఉన్నసః (ఉన్నతా నాసికా యస్య) 
a _త్రనునుప సర్గముకం"కె పరమగు నాసికాకబ్దమంతమందుగల బహువీహి యగు 
టశచేనీసూూత్రమవ 9న సచ్శొపత్యయము సఫాదేశమునగును. ఎశే త్రై నదుక్కుగల 
వాడనియర్డము. 


“ఉపసర్గాదనోత్సరః” అనుసూత్రము పా *౧౫3 వఠింపదిడెను, భాష్య 
కారుకు సూత్రముననుండు “అనోత్పరః” అసుచానిని తీసివేసి తశ్‌ స్థానమున 


బహుళ గహణమునుజేక్స్ని యీదిగువచూపబిడిన (పకాఠమాసూత్రముసు పఠిం 
చెను: 


664. ఉపసగ్గాద్బహులమ్‌. 8.428 ఉపసర్గాత్‌, దిహులమ్‌! 
(శషాభ్యామ్‌, నః, ణః, న్‌ 

ఉపసర్గస్టావ్నీ మిళశ్తాత్సరస్య నసో నన్య ణః స్యాదృహు 

ఇస్‌! పణనః। వౌ పేర్గోంవ క్త కవ్యుః। విగతా నాసికా 

యన్య వీగః। (వా) ల్యే వేఖ్యః। కథ. కరి నినసౌ 


సూ $81.3 పేల (వీ హీ హీ(ప్రకర ణము, 29 


హతదాంధవేతి. భటిః! విగతయా నాసకయోపలక్షితేతి 
వ్యాఖ్యేయమ్‌॥ ° 
864. ఇచటనుపసర్ల గహశము (పొదులకుప లక్షణము. అనువృ త్రి త్రీమగు 

నన్‌ అనునది లు _ఫషష్ష్య స్ట సము. ఉపస ర యందుండు శేఫషకారములకం'బపరమగు 
నసాదేశముయొక్క సకారమునకు అకౌరము బహుళముగ వచ్చును. (పణసః 
(పగతా నాసికా యస్య) “ఉప సర్గాచ్చ” సూ. చే నచ్‌సత్యయనసాొ దేశములు, 
ఈసూత్రముచే ణత్వము. (వౌ) వి అనునుప సర్గముకింటె పరమగు నొసికౌశబ్ద మి 
నకు (గ అనునా దేశమును చెప్పవలయును., వః (విగతా నాసికా యస్య) 
ఈవో ర్రికముచే నాసికాశబ్దమునకు గాదేశము. ముర్కులేనివాడని యర్థము. 
(వా) "ఏ అనునుప సర్గముకం"టె పరమగు నాసికాశబ్దిమునకు ఖ్య అసునా దేశ మును 
గూడ చెప్పవలయును. 'విఖ్యః(విగతా నాసికౌ యస్య ఖ్యా దేశము. 


“ఏనసాహతదొంధనా” అని భట్టికవి సయోగింబగు. విగతా నాసికొ 
యస్యాః అనువ్మిగహమున సమాసానలతరము ores 
కొధించి వేర్లో9ివ క్రవ్యః ఖ్యశ్చ అనువార్రికములవే (గా దేశముగాని ఖ్యా దేశము 
గాని (పవరి రిచును గాస వ్వ్నిగ్రా అనిగాని విధ్యా అనిగాని పయోగింపపలసి 
యుంద్‌ వినసా అనునసా దేశ టాప్‌_పత్య యములతి బ్రోగూడిన (పయోగమెట్లు సాధు 
సగుసవి శంక కల్లును, భట్ట గంథమున కీ విధముగ వ్యాఖ్యానము చేయవలయును: కాకు 
“విగతా నా సిరా” అనువిగహమున “ పాదయోగతాద్య నై” అనువా ర్థికముగ 
సమాసమును చేసిన వినాసికా అనియగును. పోయినముక్కాని యర్తము. బహు 
వహీ గానందున నా సికాశబ్రమునకు గా దేశఖ్యా దేశములు రాష. “టాప్‌ సత్య 
యము. వినొ సికొశద్దిమునకు తృతీదైకవ చసము పర మగునప్పుడు “పద్దన్నోమాన్‌” 
(229) సూ, చే నసాదేశమగుటచే వినసా అనియగును. ఉపలక్షితా అనుపదనున 
కోధ్యాహార మును చేయనలయును. ఇట్లు వినసొ అనుపదమునకు “పోయిన 
య రారు విం ర నర మాతా చెప్పవలయును” అని. ఇట్లు భట్‌ (సమె 
గముసాధువగును, “కథంతర్తె అతు వ్యా భ్యేయమ్‌ ” అను శంకానమాధాన,గం 
ములకాశయమిదియి. 

విష:_“ఉప సర్గాదనోత్పరః” అనుసూూత్రకావని పాఠమునందు నన్‌ అ; 
సదీతము “రషాభ్యాంనోణః” అనునదియుసనుపషృ త్త తశములగణనుగావ ఉప సర్గస్త్రమ? 
నిమి _శత్రముకంటిపరమగు నసాదేశముయొక్క నకారమునకు ఐత్వమగును “ క, 
భరళమగు నకారమునకు ణత్వము రాదని యర్దము. “వణ ఆయూంపషితారిషళల్‌ 
మొదలగునవి యదాహరణములు. “(పనో ముబ్బతమ్‌” ? ఇక్యాదులందు ణత్వదు 
రాకపోవుట అనోత్సరః అనుసరమునకు ఫలమగును. ఈపాఠమునంగీకరించి। 
“పణోనయి” డఇత్యాదులందవ్యా ప్రియ “1పనఃపూషాో ఇత్యాదులంద, 
వ పియు కలుగుననున ధి, పాయముతో భాష్యకారుడు “అనోత్సరః” ఆ దాని! 
తీసిషేసి బహుళ పదమునుబేర్ని కటపసర్గాద్సృహుఅమ్‌” అని నూత్రమునుపష ' ంచెను 


240 కొముదీశరదాగ మము [ సూ, 865,866. 


బహుళ(గహాణమువలన పె నిజూవబడిన అవ్యా ప్యతీవ్యా ప్తిదోషములు నారితము 
865. ' 'స్నుపాతసుశ్వనుదివ శారికుక్షచ చతుర సై ణీపదా జసపద 
Cee ర్‌.1.120. సు పాత... ....తోషపదాః॥ 


ఇ 


పతే బిహ్బ ప్రీ పీహోప 
్రాకరన్య సు ప్రాతః; శోభసం ఇ ఫ్వాడ స్య సుశ్వః। 
శోభనం దివొజు; ఫ్య సుదివ 981 శారేరివ కుక్షిరస్య ₹ థా రికుగ్షః! 
“కక తోబధ్రయాడన్య చతు య ర ఇవ పాదావస్య 


శో 


ఏణీపదః। అజవదః। పోటో “గాః తఫింవ పొదావస? 
స్తై. “ 


వ ప్రళ్య మౌ నా నిపాత్య శ వ సల 


న. 


షవద$ః। 
పో ల 


(1 టో ఇ - ఖో wl yf rs’ >” టీ బో. ఇ గ్‌ గ్‌ శ్రీ wa భి సను. yt 
bhi, స్ముపొత IS Ww wu My Ve (శ Widen Mindy 


i 


bs ద 
లుగ నిపతింపవిడిసపి. సుపాతః (ళో భనం దాతకస్య) దాతళ్ళద్దుమునకు 


(పొతఃకాలః మనచే కర్మయరయు. అద్‌ చద|పత్య మయము... సు! పాతం ne అని 
ధట | . af రా. గ జాన | 
యుండ “లవ్యయానాం భమ్మాతే వ (ఇవో సయ ములకు. భసంబ్లయున్న 


షపద చయ రునిముదికచయులును శం గా హి సమాపనున Dy పత్యయా స 
అబా 


me 
పుడు బిలోపమగును,) అనువచనముచే టిలోపము. శ గోధ సమగ (పాతక కారిక క్రయ 


గలవాడని మరము., సుశ్వః 1. భనం స్‌ శ్వ్‌జుస 5) అచ పత్యయము, శెలోపము,. 
కోభనమగు రే రేపటిదినము క కలవాడని యర్ధము. సుచివః Co దివా స్య) దివొ 
అనునది ఆకారా పదును? సపకయదు, అప న్‌సత్యయము, టర కర; రోధిషమగు 
పగలుకలవాదు, ౌరిలుకః (శారేరిన కష్షరస్య) యు ర్య ఏ సమం “యస్యతిచి” 
సూ. చే నికొారలోవపము. శారి యనెదు పక్షీయిల్కు జక్షివంట ముడిగలవాగు. 
eC So cs స్య బప a en నాలుగు 
అంచులు గలది. ఏణీపదః (ఎణ్యా ఇవ పొదాపస స్య) ఆట్‌ ప 
మవలన పాదశబ్దమునకు పద్య న Mee ea వంటి పాడములు 
గలవాడు, అజపదః (అజ ప్యావ పొదాప పస్య) అచ (ప్రత్యయము, పద్యాపము, మేక 
యొక్క పొదములతో సదృళములగు పొదములుగలవాదు. వీ జృవదః (టో 
స్యేవ పాడావన్య) (ఫ్రోష్టమన గోవు. అచ్యొాపత్యయసు, నిహితసిగివలన బద్భా 


వము. గోవుయొక్క పోదములవంటి పాదములు గలవాడు. 


801. నణ్‌ దుఃసుభ్యో హలిసర్థ్యోర శ్రరన్యతర స్యామ్‌. 
Dd l2la సు. హలిసర్యోః, అన్యతర శ్యామ! 
థ్‌ 
(ఆద) 
అచ్‌ స్యాత్‌ | అహలః[ అహాలిః:;: అగ 5 ఆఅసకిః। 


ఏనం దుఃసుభ్యామ్‌। శరో్యరితి ప్రొశ్రా స్పరమ్‌! అక ః। 
అక. a 


raf 


సూ, 868,887. ] బహుదీ హీ (ప్రకరణము $4| 


866. సణ్‌ దుర్‌ సు వీనికంటి పరములగు జాలిసకిశబములంతపుందు 
గల బిహు(ప్రీహిన వికల్చముగ అచ్యొపత్యయమగుసు. అహలకి, 'అహలిః। హెలి 
శబ్రమికారా సము. (అ) అవిద్యమాసః హలిః యస్య అనివిగ్రహము, 
అస్‌ ప్రత్యయము, “యస్యతిచ” నూ. చే నికారలోపము. నాగలిబేనివాడని 

యిర్హము. అద్‌! ప్రత్యయోథావప్నముందు అహాలిః అయగము, అసక్తః, అసక్టిః 
(అవిద్యహాసం స్టో స యస్య) అక్‌ మ ల పిరుడులేనివాడోని 
యర్హము, అన్‌ ప్రత్యయము రానపుడు అసక్షిః అనియగును. ఈ|పకారముగనే 
దుర్‌ సుపీనిళంటె పరములగు హలి సర్టశద్దములంతమందుగలబహ ,వీహియందును 
రూపములనూహింసవలయును. (దుర లః దుర్గ లీః, దుః సక్తః దుస్పక్టి£ మొ) 


స్ఫూత్రమున "హలిసర్జో js అనుచోట ఆహ wp అని. వరత 
పాఠమున్నది. హరిశకో ge అసురీతినిగూడ సాణినిచే కొంతమంది కిస్యులుసదే 
ింసచితింని భావు. రాక శ క్ర బన్దా  పదిహ్నువీపొ డిని వికల్పిముగన.క్‌ 
uu కయుము సిద్దించును, ఉదడాః..టశో సః క్ట, క్‌ న శర్రిరస్య) 
చ ్యపత్యయేకారలో పములు, సామర్ధ్యములే నివాడని యర్థము, అవ్‌ (ప్రత్యయాభా 
మండు అశ కః అనియగును, ఇస్లే. దుళ్శక్తః దుళ్ళ క్తి ప 
సు. 


విస:---హలహలిశబ్దములు రెందుస్నందున వై వై కల్చికమగు నచ్‌పత్య న 
విధాసములేదన్నను అహలః అహలిః అసురెండురూపములును సిద్ధించును. 
అయినను అదొ పత్యయవిధానములేసపుదు అహలశబ్దము అను క్రనమాసా స 
మగును గాన “శేషాద్వి భాషా” (816) అను పక్ష్యమాణసూూత్రముచే కప్‌ ప్రత్య 

యవ (ప్రస క్రమగుసు, అట్టిరప్‌ పత్యయముసు వారించుటరై హాలిశద్దా సణహు 
వీపొకచ్‌ొ సత్య యు విధింపబడెను. అద్‌ సత్య యము వై కల్పిక మైనను "అహలి 
శబ్దము ర్త సమాసా న్షమేయగును గాన కప్‌ ప్రత్యయము “వారితమగును, అందుచే 
సూఆ్రమందు హలి గ్రహణము న్యర్థముగాదు. 


887, నిత్యమసిద్‌ (సజామేధయో:ః. 44-122. నిత్యమ్‌, 
అనీన్‌, (పజామేధయోః। (నణ్‌ దుఃసుభ్య) 
నణ్‌ దుఃసుభ్య ఇత్యేవ। అప్రజాః। దుస్పృజాః। సుప 
జాః। అమేధాః। దుర్యేధాః। నుమేధాః॥ 

807. బహువీహియందడః నజ్‌ దుర్‌ ను వీనికంచెపరములగు (ప్రజా 
'మేధాశద్దములకం"పె నిత్యముగ అసిచ్‌ అనెడుసమాసొ స్ష్యవత్యయము వచ్చును. 
అసచ్చుసందికార చకారములిత్సంజ్ఞకములు. అన్‌ అనునది మిగులును, అ(పజాః 
(అవిద్యమానా (ప్రజా యస్య) “జ్లోస్త్య ర్ధానామ్‌” అసువార్డి రికముచే సమానము. 
అసిచ్‌ ప్రత్యయము. యస్యేతిచ” = ౨జి నాకాధలోవము, అనజన్‌ అవి 


(311 


242 కొవుదీశరదాగిసుము [సూ 807,808. 


యగును. దీనికంజ రతర పరమగునపుడు “అత్వస ఎస్టేనకో (420) 
సూ. చే దీర నుగుసు. సుర్‌ రోపయత్వ విసనములు, దుుష్రజాః (దుల్లతా ప్రజా 
యస్య) “పాదిభ్యోధా రుజస్య” త ర్రికిముచే సమా సము, SG 
యము మొదలగు (ప కీయ ఉకొ దాహ రణమందువలె సూహించుసది. “ఇదుదుప 
ధస్య” (256) సూ. చే షత్వము. సుపజాః అమేధాః దుర్మేధాః నుమెధాః 
ఈస్థలములందును (పకి యని"ప్రే యూహించునది. 


వివ: వా* సిద్‌ పత్యయమున అకారము పూర్వమునకు భసంజసు సంపొ 
దించుటతై చేయబడినది. కావున సుపజసొ మొదలగురూపములందు *యసే సే 
తిచ” సూ, చే నాకారలోపము సిదమగును. సిచ్చునువిధించినను _పథమైకవచన 
ముస రూసభేదమగపడదు, 


888. ధర్మాగనిద శేవగాత్‌. 5 4.124. ధర్మాన అనిద్‌, 
'నేనలాత్‌, (బహుపీహౌ) 


పలాత్సార్వసదాత్సరో యో ధర్మ కల్ల స్త సదనాద్నహు 
త. స్యాచ్క్‌రల్యాణధర్మా।చేపలాతి కిమ్‌! పరమః 
సో ధర్మో బతి రిపచ బహ్ముపీహౌ మా భూకొ! 
స్వకబ్దోహీహ స స కేవలం పూర్వపదం కింతు మధ్య మళ్వా. 
డాసేక్షికమ్‌! సందిగ్గసాధ్య ధర్మే త్యాదొ చు కర్మధారయ 
పూర్వపష పదో బహు[పీహిః। పవనం చ పరమన్వథ ర్మేత్యపి 
సాధ్వేస్య నివృ త్తిధర్మా అనుచ్చి త్ర్తిధర్మేళ్యాదిపత్‌ | పూర్వ 
దం తు బహు(వీపొణాఒక్షి స్యశే॥ 


ష్‌ 


888. 'రేవలమగు పూర్యపదముకంటి సరమ ధర్మ శబ్దమంతమందు 
గల బహ్మువీహికం'ఇ అనిచ్‌ అనుసమాసొ గ ఫత్యయమగును, అవిచ్చున ఇకార 
చకారములుచ్భార జార్ధములు, కల్యాణధర్మా! కల్యాణః పష సు. అనిమ్మిగ్ర 
హము, ఇచట నీసూ[తముచేననిచ్‌ (పత్యయము. “యస్యతిదొ సూ చే అకార 
భోపము, కల్యాణధర్య్మన్‌ అనియగును. దీసికంటి సవ హత మకా 
దీర్ణసులోప ససలోపములగును. 

శేవలాత్‌ కిమ్‌! బిహువీపొచే పూర్వపదమునకొశ్షే పము గ పూర్వప 
దశబదు సమాస్మవథమావయవనుందు రూఢము గాన (త్రీపసదబిహు[వీహియిం ను 
దోషముళేదవి (సశ్చాయసు. పరమః సో ధర్మో యస్య అనా కప తిషద 
బహు(వ్రీహియందవిచ్‌ప్రత్యయమును వొరించుటకై పూర్వపద: ఎదకు నేపటోొ త్రనువి 
శేషణమావశ్యకడు, ఇచట స్వశబ్దిము ధర్యశబయునకు పూర్వమందు స్ననీనమాస 
సుధ్యమపదమగుటబే నాశ పేశ్షకిమగు (ధరస్థ్రశబ్దముసుగుటించి పూర్యమగునుగాన 

నో'పేక్షికమునవిడును సూర్వపదమగునుగాపి సమాసపూర్వాపయసము కానేరదు. కేవ 
లా .శ్తనువిశే షణములేనిచోపూ ర్వపదమెట్లిదై సను ధర్మశద్దా సబహు పీహికంటెసనిడ్‌ 


కూ, రీక8ి.] బహు వీహీివకరణను 949 


(సత్యయమగుననుర్ధమగునుగాన తిపదదియ్యాపీహియందుననిచ్‌ _వత్యయను 
(పస క్ర క్రమగును. ఇచట సైరా సమాస(పథమావనయనముందు రూఢ 
నునుటలో (సమౌాణము లేదని యు ఏ త్రరాశయము, 


రార రర 'మొదలగు[పయోగములగపడుచున్నవి. (తిపద బహు 
(వ్రీహియందు పై నిచూపబడినవిధమున  కేవలాత్‌ అనువిశేషణమువలనననిచ్‌ 
(పత్యయము ర్లించదు గాననిట్టిరూపములెట్లు సాధువులగునను శంకగల్లును. 
ఇట్లు సమాధానమును చెప్పవలయును మన్న సందిగ్గసాధ్య ధర్మాఅనునది (తిపద 
బహు[పీహియవిస అనిచ్‌ _పత్యయము (పస ర్రింపవీలు లేకున్న న చట కర్మధారయ 
సమా;ిము పూర్వపదమఃగగల బహు (వీహినంగికరించిన ననిచ్‌ పత్యయము 
నిశ్శంకముగనగును. సందిగ్గశ్చాసౌసాధ్యళ్చ అనువి(గహమున సందిగ్ధసాధ్యశద్ది 
ములకు _పథమమున కర్మధారయమును చేసినపిదప సందిగ్గసాధ్య పదమునకు ధర్మ 
శబ్దముతో బపహ్య[వీహిని చేసినచో సందిగ్గసాధ్య శబ్దము శేపలపూర్యపదమగును 
గావడానికంెటి పరమగు ధర్మ కబ్రమంతమునగల బపు (వీహికి అనిచ్‌ ప్రత్యయము 
సిద్దమగును. సందిగ్గసాధ్య ధర్మా “'మొదలగురూపములు సాధువృలగునని సందిగ్ధ 
సోధ్యధర్మా మొదలగురూసములసాధుత్వముకొ అకు కర్మధారయగర్భమగు బిహు 
(పీహినం గీకరించునప్పుడీ రీతి నే పరమశ్చాసొస్వశ్స అనువిగహమున పరమస్వ 
శబ్బములకు మొదటకర్మధారయముచేసి పీదవపరమస్వో ధర్మో యస్య అనువిగ్రహ 
మున బహు పీహినిచేసినచో సరమస్వకశబ్దము 'క్రేవలపూర్వపదమగును గానదాని 
కంజుపర ముగు ధర్మశబ్లమంతమందుగల సమా సమునకనిచ్‌' ప్రత్యయము సిద్ధించు 
టచే పరమస్వధర్మాఅనురూసముగూడ నివృ త్రిధర్మా అనుచ్చి త్రిధర్మా మొదలగు 
రూపములపలె సాధువే యగును. బహు| పీహిచే పూర్వప దమాక్షే పింపదిడును. 
(సమాసమున నపశ్యముగ పూర్వో తరపదమాలుండును గనుకది హు, వీహిపద 
ముచే పూర్వపదమాశ్షేపింపబడునుఏ అందుచే సూత్రమున ,శుతముగానందున 
పూర్వసూ త్రములనుండియనుషృ త్తిలేనందునను పూర్వపదాత్తనుసదెట్లు లభించిన 
దని శంకింసవలనుపడదు. 


వివ :..-- సశాతీయమగునది మరియొకటి లేకుండనుండునటిది కేవలమన 
బడును. కావున కేవలపూర్వపదమన మధ్యమపదముగాకుండునదనునర్హము ఫలిం 
చును, నిర్గతా వృత్తి తిః నిష్ఫత్తి తిః (పాదిసమాసము. పిదప నిష త్తి త్రీః ధర్మో యస్య 
అనువి_గ్రహమున బిహు వ్రీహి. అనిచ్‌ ప్రత్యయము, నివృ త్తిధర్మా అనియగును. 
న ఉచ్చి త్రి తిః అనుచ్చి క్రి తిః నజ సమాసము, పిదప విహు(వీహి. అనిచ్‌(పత్య 
యము, అనుచ్చి త్రిధర్మా అని యగును. ఈ రెండుస్టలములందును త ప్పురుషగర్భమగు 
బహంప్రీహినిచే సినందున నివృ త్త్యనుచ్చి శ్రిశబ్దములు కేవల పూర్వపద ములగును 
గానననిచ్‌్‌పత్యయము సిద్ధించెను, ఇట్టే పరమస్వధర్మా అనుచోటను కర్మధారయ 
పూర్వపదకమగు బహు'వీపొనిచేసినననిచ ప్రత్యయము సిద్ధించుబచే పరమస్య 
ధర్మా అనురూసభు సాధువగునని భారము, 


44 కౌముదీశర దోగమము [సూ 609,870. 


, జమ్బ లక 5-1-12. ఇమా, 
సుహరికతృణ సో మేభ్య॥ 


జ'మ్చేతి కృతసమాసా స్త సం నిపాత్య'శే। క భశ్ష్యే 
ద నే చ। శోభనో జమ్మో౬స్య సుజమ్బా। లు... 
తృణం భక్ష్యం యస్య తృణమివ దనా నాయస్యేతి వా తృణ 
జమా! సోమజమ్బా। స్వాదిభ్యః కిమ్‌। పతిత జమ్భః॥ 


860, నూతమున జమా అనునదిచే ముదిడిన సమౌసా స్త్వపత్యయము 
(అనిచ్‌) గలదై నిపతింపబిడినది. సు హరిత తృణ సోమ వీనికంటె పరమగు 
జమ్భశద్పిమంతమందుగల తత స గనక. నం? 


జమృశబ్రమునకు భక్ష్యము (తి సుదడిపడార్హము లేక దంతమకళాము, స్కో 
(శోభనో యం. సుజమృశబ్దముకం₹ ప ననిచ్యవత్యయము. “ జతి 
సూ. చే నకారలోవ సుజమ్యాఅను నకారాఫ్తశబ్రిము సిదించును. భోధన 


మగు నం. దంతముగాని గలవాడని యర్రయు, క్ట హరితజహ్మూ 
(హరితః జమో యస్య) అనిచ్చు. తృణజమ్మా. భక్షగవాచకమగు జమ్మృశబ 
ముతో తృణకబ్దను నకు సమాసమగునపుడు తృణం జమ్మో2 స్య అనువ్మిగహముసు 

చెప్పవలయును. తృణము భక్ష్య ముగగలవాడని యళల్ధము. దంతవాచకడదుగు 
జమృశబ్దముతో తృణశబ్రమునరు సమాసమగునప్పుడు ల 
తృణకబ్దమునకు తృణ సదృశమందు లక్షణనంగీకరింపవంయును, కొన తృణమిప 
జమా! అస్య అనివమ్మిగహమును బెస్పపలయును. తృణమయువంటి దంతములుగల 
వాడని యర్థము, సోమజమ్ఫా (న జమా; యస్య ని సోమశబ్రమునరు 
న 'యర్హము, చందునివల స్వచ్చములై న దంతములుగలవాడని యర్థము. 

సూత్రమున సుహరితతృణసో మేభ్యః అనుపగము లేనిచో సీనికంబథిన్నములగు 
పదములకం"బి పరమగు జమృశబ్రమంతమందుగల దిహ్ముపీహికిని ఆనిచ్‌ ప్రత్య 
యము (పస క్ర కదుగును, అక్తున పతిత జమ్చః (పలితః జయా యస్యా ఇత్యాదు 
లందు ననిచ్‌ ససత్యయము సవ రించెడిని. 


870. డక్షిబేర్మా లుబ్బయోగే. రఢీ 120. దక్షీదేర్మా, యబ్ది 
యో గే॥ 
దక్షిణే ఈర్మం (పణం యస్య దక్షిజేర్మా మృగః। వ్యా 
ధేన కృత్ణ్నవణ ఇత్యర్తః॥ 


870. లుబ్బుడన వ్యాధుడు. (వేటకాడు) వ్యాధునిసంబంధమందు దక్ష ణేర్మా 
అనుననిచ్‌ప్రత్యయా స్ప స్థమగుదిహు,ప్రీహి నిషతింపదిడీనది, దక్షిణజేర్మా (మృగ) 
దక్షిణే ఈర్మం యస్య అనివిగహము. నిపాతసముసలస ప్యధికంణములై నను 
దక్షీ జేర్కశబ్దిములకు దిహు(పీహొ. అనిచ్చు. అకారలోపము. ఈర్యమన (పణ 
మని) (దెబ్బ) యర్థము. మూలనున (ప్రణమ్‌లఅనునది ఈ ర్య ళబ్లవునకు విపరణ 


సూ, 81,878] బహు(వీహి(పకరణము 245 


మని _గహించునది. కుడిపక్కన వ్యాధునిచే చేయబడిన (వ్రణముగల మృగము 
(లేడ) అనియర్దను. 


చ లుబ్జయోగమును సూచించుటకు “వ్యా ధేనకృత్యవణ ఇత్యర్థః" 
అని ము లుబ్బయోగే అనుటచే లుబ్బునిచేగాక (వణము రోగా గాదులచేకలీగిన 
దె నపుడు దక్షి ణేర్మః అనియే యగును. 


871. ఇచ్‌ కర్మువ్యతిహారే. 54-127. ఇచ్‌, కర్మవ్యతిహా రే॥ 


కర్మన్యతిహారే యో బహు[వీహి _స్తస్మాదిచ్‌ స్యాత్స 
చూసా (స్ట! శేళాకేశి! ముపలాముసలి॥ 


871. రరగ్టివ్యతిహారమందలి బహు వీహికంపి ఇద్‌ అనుసమాసా న్హ 
(పత్యయమగును. శకేళారేశి. ఇచట “త్యతతేనేదమ్‌” (850) సూ. చే కర్మవ్యతి 
హారమందు బహు పీహిసమాసము ఇచ్‌ ప్రత్యయము. ఇచ్‌ ప్రత్యయము తిష్షద్దు 
(పభృతిగణమున పఠింపబడుటచే ue _వమవ్యయీభాపమై అహ్యయమగును. ఇప్టే 
ముసలాముసలి ఆనుసడియాను, 

872. సద్ది ద్ద క్య్యూదిభ్యశ్చ. 5_4_128. ద్విదణ్ఞ్యాదిభ్యః, చః (ఇద్‌) 

తాదర చతుర్తే్యషా। ఏషాం సద్ద ద్థమిద్‌ . పత్యయః 
సాత్‌ | నా దబ్బో యస్మిన్‌ (పహరఖే 'తద్ద్వి దబ్‌ శే పహ 
ఈక ద్విమునలి। ఉనయాహ చస 


8/2. _ ద్విదద్ద్యాదిభ్యః అనునధి తాదర్ధ్యచ శుర్ద్యన్త నము, ద్వి దజ్జాాదిగణ 
పఠితములగు ద్విదణ్ణి ద్విముసలి మొదలగురూపములు సిద్దించుటకై ఇచ్‌ (ప్రత్యయ 
మగును. ద్విదణ్లి మొదలగురూపములందు. శేశాశేశ మొదలగుటోపములందువలె 
కర్యవ్యతిహారము సమానానుపూర్వీకములగు పదములు లేకున్నను దిహ్మువీహి 

సమాసము సమాసొ న _న్రమగువిచ్‌ ప్రత్యయము నిపతింపబడినవి. ద్విదణ్ణి। ద్వౌ దణ్ణా 
యస్మిన్‌ వహరశణే అనివిగహము, నిఫాతనమువలన సమాసము ఇచ్‌ ప్రత్యయ 
మునగును. కర్మవ్యతిహారము లేనందున పూర్వపదమునకు దీర్హ ముమా(త్రము 
రాదు. (రెండుకట్టలుగల _సహరణము) ద్విముసలి. ద్వే ముసలే యస్మిన్‌ అని 
విగ్రహము. పూర్వమునకువలె (ప్రక్రియ నూహించునది. ఉభాహ సి. ఉభయా 
హస్తి, ఉభౌహపైా యస్మిన్‌ ధహరణే అనివిగహము. “ఉభయా౬న్య( త్ర” 
అనువచనముబే విత్యముగ (ప్రా ప్రించునయచ్‌పత్యయము నిపాతనమువలనవిచట 


శ ద్విదబ్లి ద్విముసలి ఉభాజ్లాలి ఉభయాబ్ఞలి ఉభాద న్రి ఉభయాద న్లి ని ఉభ 
హస్తి ఉభయాహ సి ఉభాకర్ణి ఉభయాకర్తి ఉభౌ పాణీ ఉభయా పాణి ఉభాబాహః 
ఉభయాబాహు ఏకసది (పోస్టపది ఆఢ్యవది స సపది నికుచ్యకర్ది సంహత పుచ్చి అ చే 

నాసి ఇతి ద్విదణ్ధ్యాదిః॥ 


246 కొముదీశరదాగమము [సూ, 878,874,818. 


వికల్పముగనగును. కాన రెండురూపములగును. పూర్వపదమునకు దీర్హముకూడ 
విపాఠనమువలన సిద్దించినదే యన్న గహించునది. 


8/0, (పనమ్మ్యాం కసన 5...4_129. (పసమా్యామ్‌, 
జానునోః, జ్ఞా 
ఆభ్యాం పరయోర్థానుశబ్బయోర్డురా దేశః స్యాద్బృహు 
వీహౌ। పగకే జానునీయస్య (వజ్జాః। సంజ్ఞః॥ 


878. ప సమ్‌ వీనికంచిపరములగు జానుశబ్దములకు బహు! వీహి 
యందు జ్ఞు అనునా డేశమగును. (ప్రజాః (పగతే జానునీ యస్య) “ పాదిభో[ధాతు 
జస్య” అనువా _రీకముచే సమాసము, సంజ్ఞుః (సజ జే జానునీయస్య) కలసికొనీన 
మోకాళ్లగలవాడని యర్థము, 


gen హు జానుశబ్ద మొ క"టే యైనను “(పనమ్యామ్‌” అనుఉపపదమసు దలి 
ద్విత్వమునా,శయించిగాని యర్ధగత మైనద్విత్వమునా_శయించిగాని జానునోః ని 
ద్వివచననిర్లే శము చేయబడినది. జ అనునదియాడేశమనిస్పష్టముగ తెల్పుట 
ద్వివచనని కే శమునకు ఫలము. అనగా జానునోః అనిర్వివచనా స్‌ మునునిడిని 
జానునః “అని యేకవచనా _నమును నికకించిన “ (పత్యయఃొ “పరశ్చ” 
అనునధికొారములవలన జానుసః అనునది పంచమ్య స్ట కు పీలుండుటచే 
జా అనునది (పత్యయమగునని యూహించుటకవకాశము కలుగును. ద్వివచనా ఫ్లై స 
వీర్రేశమున్నచో స్థాన షష్టీత్వమ స్ఫుటమగును కాన జ్ఞా అనుదానిని (పత్యయమనుట 
కవీకాశము కలుగేదనియాకయము. 


874. ఊర్భ్వాద్విభా షా, 5_4_180. ఊర్వ్యాత్‌, విభాషా। (జాను 
స 
నో! జః) 
ఊఃర్ద్‌ వ్వజ్ఞాః। ఊర ్వజానుః॥ 
874. _ఊర్థ్వ్వశద్దిముకంబ సరమగు జానుశబ్దిదం'స బహువిసొయందు 


వికల్పముగ జ్ఞ అనునాదేశీమగును. ఊోరో క్టజాః ద జాను! (ఊర్వే జానునీ 
యస్య) ఆదేశము (ప్రవ ర్తి రించునప్పడు డిఃర్హ tg అవియు భేసపుడు ఊర్భ్వజానుః 
అనియు రూపములగును. 
875... ధనుషశ్చ. 51.182, ధనుష%, చ। (అనజణ్‌) 
ధనుర స్తస్య బహుప్రీహేరనిజాదేశః స్యాత్‌ । శార్ల 
ధనాష॥ 
8/5, ధనుషః అనుదానిని బహు పీహికి విశేషణదుగజేయుటచే తద స్ప 


విధి కలుగును. ధనుళ్ళబ్ణను స్తమందుగల బహం(వీహిసమా సమునకనకా దేశమగును. 
అగజానన బికార మిత్సంజ్ఞకము. అకారముచ్చార కార్థము. శార్ణధన్వా (కారం ధను 


Bree 


సూ, 816,871,878,810.] ఒ హు దీ హి వ్రకరో ఉ మే రీ? 


ర్యస్య్ర అనజాదేశము జి త్తగుటచేన న్లాదేశమగును. కాన శారధనున్‌ అనుర ట్ర 
సకారమునకా దేశమగును. పిదప యణా దేశముచే శార్డ ధన్వన్‌ “అనురూప ము సిద్ధిం 
చును. దీనికంకు సు్కుపత్యయము పరమగునపుడు దీరాదులగును. 

ఏవ శ్చ 'స్యేదమ్‌ అనువిిగహ మున శృేజకబముకం"టె CE స్యదమ్‌ / 
అసు సూ. చే నజ్‌ _ప్రత్యయమునుచేసిన శార్తశబ్రము సిద్దించును కొమ్ముతో చేయ 
బడినదని యర్థము. శార్తధన్వా అనురూ పమువలె ద్విధన్వా మొదలగురూ పముల 
నూహింసవలయును. 

$76. వా సంజ్ఞాయామ్‌, 6_1_183. వౌ, సంజ్ఞాయామ్‌। (ధను 

షః, అనజ్‌) 
శతధన్వా। శతధనుః॥ 


876. ధనుశ్శజ్దా ఫై సమగు బహు మీహిొకి సంజయందు వికలముగ ననకడా 
డేశిముగును, శతధన్వా . శతధిసుః! శతధన్యా అనునది ఒకానొక రాజును 


సంజః॥ 
లో 
477. జాయాయా నిల, 5.410464. జాయాచూ. నిజొ॥ 
జాయా పస్య బపబ్మ పీ హేగ్నికా దేశః స్యాత్‌ ॥ 
QTL జాయౌశబ్దను ప్రమందుగలబహు,వీహకి నిజ్‌ అనెడి యాదేశదు*పను. 
దేశమున జకారమిత్సంజ్రకము. 
ఏవ:-.పత్యయః పరశ్చ అసుసధికారములందు పఠింపడినను నిజ 
శ్రగుటవలననా దేశమగునని యాశయము, 
$78. లోపో వ్యోర్వలి. 61-06. లోపః, వ్య్యోఃి, వలి॥ 
వకారయకార యోర్లో పః స్యాద్వలి। పుంవద్బావః।1యువ 
తిరాయా యస్య యువజానిః ॥ 
జ 
878. వచ య్‌చ వ్యౌ తయోః జవ్యోః వకొరయకారములని యర్తము. 
పెర్‌(పత్యాహారవర్దము పరముగనున్న పుడు వకారయకారములకు లోపమగునని 
స్యూత్రార్హము. యువవజానిః (యువతిః జాయా యస్య “జాయాయా నిజ్‌ సూ.చే 
యకారము పె ఆకారమునకు నిజాదేశము. ఈసూ(తముచే యకారలోపము. 
యునతి శబ్దమునకు “స్తియాః పుంవకత్‌" సూ. చే పుంపద్భావముచే యువ జాని? 
అనురూనమ్‌గును. యొవనపతి భార్యగాగలవాడని యర్హము, 


879, గస "స్యేదుత్చూతిసుసుర విభ్యః గ్‌ 4185. గస్పస్య. 
ఇర ఉత్ప్చూతి.... .... భ్యః॥ 
ఏభ్యో గన్దన్య ఇకారోఒ నా నా దేశః స్యాత్‌ | ఉద్దనిః। 
పూతిగన్టిః। సుర భిగన్టిః। (వౌ గస శ్త్వే తదేకొ నంగహ 
ణమ్‌। పైకాస్త స ఏక టేశఇన అపీభాణేనీ ధ్రక్ష్యమాణ ఇత్యర్థః 


819. ఉద్‌ పూరి సు సురభి ఏనిరంపి పరమగు గపశబసపునకు బిహు 
(వీహాయందికార మనా దేశమగును. అనుసధికారి మపలస “ఆదీ; 
పరస స్య” అనుషరిభాష యిచట పసర్రి రించచు. ఉద్దిస్థిః (ఉగ్గతో గస్టో యక) 
వ్యాపించిస సువాసనగలదని యిర్హము. పూతిగన్తిః (పూతిః గన్ద్‌ యస్య) ఇకొ 
దేశము. దుర్వాససగలదని యర్థము, సు గన్టిః (కోభనో గన్హో యస్య) పీకిన? 
(ర ఛిః గన్హో యస్య) సీనికన్ని టికి ని వాయుప్పు ఏశేష్యము. 

(వా) తదేకా స్త్యగహణమ్‌ [ఈస్‌ ఏకాస్టః ఉత దేకొ గే స తస్య్యగహా 
జమ్‌ జఒతదేకా సళహణమ్‌) తచ్చబ్రముచే విశేష్యము(ఐ హు_ుహ్యర్హమగు అన 
పదార్జమ్భు (గహింపబడును. SI ey నధిస్నముగననదడు 
నర్హమును వోధించుగస్టశబ్రము స శే కసూ తముస గహణనుని వా ర్రీకార్డము, సుతు 
దాయమేగుణియన సఘుమతమిన గుంముగుణ్‌ఠకంటె వీదుగనగపడదున దా ? మ 
గుణవాచకమగు గంధశబ్దము నే యిచట (గహింపవలయునుగాని (చ్రప్యవా 
మును (గహింపవలదని" ఫలితమనుగును. స గుణదోడర 
ముగనున్నదనియా యాశ యము, సుగన్జి (వుష్పం సలిలం చ) సోఫసః గస్టః యస్య 
తతి అనివ్నిగహము. పుష్పముగాని సలిలముగాని విసష్యమగును, బవ్వాదులండు 

గస్టము 'పేరుగనగ పడదు. కొననిచట గస పశబ్దముసకీ కౌరా దేశము (పవ ర్రించును. 
ye యు) వాయువుసందలి మ. చేరుగగగపడదు గాననిచటనికొరా 
జేశమగును. సుగస్ట్థః (ఆపణికః) ళో గస్జాః (దవ వ్యాణ్‌) యస్య అనీవిిగ 
హము. ఇచ్చోట. గస్టశేద్దము స Ws వాదరయు. ఆవణికుడు 
(చందనా ాాదిసుగంధ్యద్రద్యేమలనమ్మువాడు) . పిసష్యము, వర్షకునికంచ గస్టేకట్ద 
వాఛ్యములగు చందనాదిద్రవ్యములు, 'వేదిగసగప డుచు ఏండుటబేనిచటనికారాడేశము. 
(సవర్షింసదు. 


నవస పూర్వోత్తర సొహచర eRe యగును, 
మూలమున శోభనాః అనునది సు అనుదానిర్‌ వివరణము. గస్దాః అనుపదముసకు 
ద్రవ్యాణి అనుసది వివరణము, “గస్టస్తు సౌరఖే నృ త్యే 'గష్టకేగర్వ లేశయో:। 
సఏవ (ద్రవ్యవచనో బహుశ్వే పుంసి న న్‌ స్మృతః” అనుకో శముపతన పుంలిం/గము, 
బహువచనా బ్రైమునగు గస్టశబ్దము (దవ్యవాచరమగుసవి 3లియునది, 


880, అల్బాఖా్యయామి, 5.4.10, (గస్టస్య, ఇల్‌ ) 


సూపసన్య గస్టో లేళో యస్మింస్తత్‌ సూప గని భోజ 
సమ్‌! ఘృతగన్ధి। గస్టో గక అమోజ లేశ సలబిష్థగర్య 
యోరీతీ విశ్వః॥ 


సూ, 880,881,882.] బహుటీహీ్య్ననకరణను 818 


88. అల్ప్బాభ్యాయామ్‌ అనుచోటనల్పశబ్దమల్పత్వబోధకము. లేశ వాచక 
మని యర్థము. లేశార్హకమగు es బహ ప్రీహియందికారమ స్తాదేశేమిగు 
సని సూశార్డము. సూపనన్తి. సూపస్య గన్టో యస్మిం స్తత) భోజనము. ఇచట 
గస్పశద్రిము లేశబోధకమగుటచే నికొరమనా స్తా నాదేశమగును. అల్భ్బమగు సూవముగల 
ధోజనీనుని యర్థము, ఘృత గస్తి (మృతస్య గన్లోయస్మిం స్తత) స్వల్బమగు 
ఘృతముగలభో జినమని యిర్హిము, గ్దశబ్ణమల్పవాచ కము గనున్న దనువిషయమున 
విశ్వకోశము [పమాణముగదూపబడెను “గన్దో గస్టకి ఆమోదే లేకే సంబంధ 
గర్వయోః. 


విన: ప్యధికరణములగు సూపగన్టపదములకు బహు, వీహియీన్నూతముచే 
నికారాదేశవిధానమువలస సాధువగును. "మూలమున లేళః అనునది గప్టపద్‌ 
విపరణను, 
$81, ఉపమానాచ్చ. 5-4-187. ఉపమానాత్‌, చ। (సప్టస్య, 
ఇక్‌) 
పద్మ స్యేప గస్టో ఒస్య పద్య్మగన్దిః 1 
రీ 1, ఉపమానదాచకమగు పూర్వపద ముకంయి సరమగు గస్టశబ్లముస 
కంగు బహు; మహి యందికారమన్తా దేశమగుగు. పద్య గని: (పద్మ స్యవగన్తో ఒిస్య ) 
పద్మముయొక్క గంధముతో సమాస మైనగంధముగలదని యర్హము, 
882. పాదస్య లోపోఒ * హూస్త్యాదిభ్యః. S18. పా 
దసర, లోనః అహస్యాదిభ్యః। (ఉపమానాత్‌) 
హస్తా గదివర్తితాదుపమానాక్సర స్య పొదశద్దిస్య లోసః 
స్యాద్భహు ద్రీహొ। స్థానిద్వారేణా ౬. యం సమాసొ స పః! 
వ్యా(భఘుస్యువ పాడా దావస్యే వ్యా ఘుపాతీ | అహాస్త్యాదిభ్యః 
కిమీ; హా _స్తిపాదః। సు 


882, హస్త్యాదిగణ న రితములగు హ స్తిన్‌ కనూల మొదలగు శబ్దముల 
కంటు Hans సర మైన పాదశబ్దము నకు బహ్యనీపా 
యందు రోపమన్లా దేశమగును. 1 ఈలోపము స్టానిద్వారా సమౌాసొ _స్తమగును. 
హిం (వ్యోమ "స్యేవ పాడావస్య) పాదశద్దిమయొక్కం అకారముసేకీసూ శ్ర 
మునే లోపము. హా స్పిపొదః (హౌస్తిన ఇవ పాదావస్య) కునూలిపొద, (కుసూఖ 
స్యేవ పాడావస్య) హ స్తికసూలశబ్దములు సమానవాచకములై నను హస్యాదిగఆ 
నరికములగుటచే సీలోనము (సవ రించదు, 

* హూస్టిన్‌ కుద్దాల ఆశ్వ కుశిక కురుత కటోల కటోలక గజ్జోల గజ్జో లక గజ్జోలక 
కల్జోల కజ్జోలక అజ కపోల జాల గజ్జ మహేలా దాసీ 'కజకా 'కీసూల 
ఇరీహస్యాదిః 1 1 

[321 3 


250 కోయిరీశరదాగసము [సు 882 883. 


"వివ. 1 లోవమభావాత్మకము. ఇది సమాసనునకనా వయదమగుట 
యెట్లు, సంభవించునను శంకకు “స్తొనిద్వా రణా ౬ చుం సమానా సః అని సమా 
ధానము చెప్పబడెను. లోవస్టానియగుఅకారము సమాసచర మావయపమగును గాన 
తత్‌ సానమున పనర్థించులోపముగూడ  కొపచారికనుగు. సమాసాపయిపనుగుసని 
థాపను: 'తోపము సమాసా స్వమని యపశ్యమంగీకరింపపలయును, _ లేకుస్న 
“అదేశ పరస్య”. అసుపరిభాషచేపాదశబ్దాదికి లోపము (ప్రస శ్రమగును.. మజియు 
వ్యాఘపాొత్‌ “మొదలగుసవి యను 


సమాసా స్తములగును గాస “గషాద్విభాషా” 
(886) అను నూ. చ వొనికంటె కప్‌ ప్రత్యయము (పస ర్రదుగును. 
అవి 


$83, ** కుమృపదీషు చ. 5..4188. _కుమృపదీష, చ! 
(పొడస్య, లోపల) 
మృవద్యాదిమ పొదస్య లోపో శీస్‌ చ నిపాత్య'తే శ్రి 
యామ్‌; పొదఃధత్‌। బద్బుధదీ! వ్రీయూం గీమ్‌। భద 
పొదః॥ 
88. కుమృపద్యా ఏగణమువ పంప %న సెన్నుపతీ వ ంవదీ చెండింగు 
ఇహువ్రీహిసమూ నములందును పాదళబ్దనఎలోని ౧ నారగంననలో కదు (సాని 
చదు) కీస్‌ ప్రత్యయము స్త్రీలింగముసి నివతింపదిడెను. ఏమృవదీ (కుమ్మ యప 
పొదావస్యాఖ “పాదఃపత” (417) గూ. చే పొదశబ్దము సళ పదాదేళయు. నిపాతన 
మువలన లోపము జీప్‌ వత్యయగులగును, ప్రీసత్యయా స్తములు నిపంంపదిణగుం 
వలస పృంలింగముననివిరావ. సమృ పాదః (సమృ స్యవ పొదావస ఎ 
నివ :;--- కుమృపదీమ అనుచోట దిహువచనమువలనను గణపారసాదు 
ర్థ్యమువలసమ రకుమ్భ్భపద్యాదులసు గహింపవలయుసు, రుమ్బుపద్యాదిగణదమునసు 
పమానపూర్వము సంభ్యాపూర్వమునగు స్థలమందు “పొదస్యలోపః” మొదలగు 
'సూత్రములచే లోపము సిద్దిమగుచుండ నీస్తూతము లోపమననువదించి. నిత్యముగ 
జీప్‌ ప్రత్యయమునుమా (త్రము నిపతించునని (గహించునది, రాననీవిపాతనము 
“పాదో౬న్యతర స్యామ్‌* (480) సూ, ఇ ప్రాస్టమగు వై కల్సికజీ ప్‌ ప్రత్యయమున 
కపవాదమగును. కుమృపద్యాదిగణమున కుమృపదీ ఏకపడి మొదలగు స్త్రీలింగ 


ఈ న డొన గదాపూతకాుాలత.. నాలం గారిలా... అ కలాంతభతలనా.. ఇకార అ తాలు. కాలం మం డక కదుతునలనా. కారకులు. రసంను. క. a 


** కున్భుసదీ ఏకపదీ జాలపదీ మునిపదీ కూలసదీ గుణపదీ శతపదీ 
న్తూూక్రవదీ గోధానదీ కలశీపడీ విపదీ ద్విపదీ (త్రిపదీ షట్‌పదీ దాసీపదీ తృణవదీ 
$తపదీ చిష్టుపదీ సుసదీ నిషదీ ఆర్థగీపడీ కుణిపదీ కృష్ణసదీ శుదిపదీ 1దోణినదీ 
(ద్రవదీ సూకరపదీ శకృత్చదీ అస్టావదీ స్ట్థూజొపదీ ఆవదీ సూచీపదీ ఇతి 
'శుమ్మ్భువద్యాది$1॥ 


నూ. 884,885.) బిహు[వీహీ్మపకర ణము. 251 


రూపములే వఠింపదిడుటివలననీనిపాతనము స్రీలింగచుంచే (ప్రవ క్రించునని 
సలితమగును. 


884. సంభ్యాసుపూర్వన్య,. 5-4-110. (పాదస్య, లోవబి 


పాదస్య లోవః స్యాత్సమాసానో బహు ఏపౌ। ద్వి 
పాత్‌! సుపాక్ర్‌॥ 


881. సంత చకము సు ఇవి పూర్వమందుగల పాదశబ్దమునకు బికు 
సమాసా _పమగు తోపమగును, ద్విపాత్‌ (ద్వో పాదౌ యస్య) 
అకారమునకు లోసము గశరెండుపాదములు గలవాడని యర్థము. సుపొత్‌ (శోభనా 


వివ ;._ ఉపమానవాచకదుకంటె పరముగలేకఫోవటవలన ద్విపాఠ్‌ 
ఇత్యాదులందు “పాదస్య లోపః” సూ. చే లోపమ్మప్రా పమగుచుండ నీసూత్రమా 
రంధభింస బాను. 
885. వయస దప్తస్య దతం ర్‌-4-141. పయస్కి దస్తన్య, 
వతృ। (సంఖా సుపూర్వస్య్ర 
సంథ్యాసుపూర్వస్య దస్తస్య దతృ ఇత్యాదేశః స్యాద్వ 
యసిః ద్విదన్‌। చతుర్తన్‌। షట్‌ దనా అస్య షోడన్‌! 
సుదన్‌! సుదతీ।; పయసి కిమ్‌! ద్విదస్త నః కరీ! సుద న్దః॥ 


885. సంభ్యావాచకము సు ఇవి పూర్వమందుగల ద _సశదిమునకువయస్సు 
య. దతృ ners ద్విదన్‌ (ద్వో దనౌ దశౌ యస్య) 
_స్తశబ్రముసకు దతాదేశము. ఆదేశముస Bs ఉగి త్రగుటపలన 
టు వట (363) సూ. చే నుమాగమము. సులోపసంయోగ స్త 
లోపములు, సంయోగా స్త్‌ రోపమసిద్ధ్దమగుటచే సలోవము రాదు. రెండుదంతములు 
గలవాడని యర్థము, "ఇచట శిళుత్వము గమ్యమాసమగుచున్నది. చకుర్దన్‌ 
(చత్వారో దస్గా “యస్య ద ్రాదేశాది ప కీయనుపూర్యమునకువ లెనూ హపించునేది. 
ఇచటను 8 త్వయే పతీయమానమగును. మోడ్రన్‌ (ష షట్‌ దన అస్య) దశా 
'దేశాదులు. “షన ఉత్వం దతృదశధానూ స్త సదపదాదేః$” అనువా "ర్రికముచే ష్షుతి థో 
త్వములగును. సుదన్‌ (శోభనా దన్హా యస్య) దతాడేశాద్మిప్రక్రయ నూహీంచు 
నది. సుదతీ (శోభనా దన్హా యస్యాః దతాదేశము. స్త్రీలింగమున “ఉగితశ్చ” 
(45కి సూ. చే జొప్‌ప్రత్యయమగును, స్యూతనూన వయసి అనునది ' లేకున్న 
ద్విద నః (దౌ దన యన్య) ఏనుగు. ఇచట. ద న్టశబ్దమునకు ద్యత్రా దేశము (పస క్త 
మగును, ఏనుగునకు రెండుదంతములెల్ల పుడునుండును గాన వయోవిశేషమాళద్రము 


నలన (పతీయమాన్గము గాకుండుటచే ద(శ్రాదేళము రాదు, సుద గ్థః: అనుచోటన్సు 


ఖీ కొముదీళరదాగమునము [సూ 886,007,008 


వయసి అనుటవలగనే దళాదేశము వొారింనదిడును. శోధనములైన దంతములు 
గలవాడని యర్థము, దీనిశేసయో విశేషము గన్యుమాగసుగాబు గాన ద|తాదేశసు 
(సన రింసదు, 
వీవ ; నుదన్‌ అనుదొనికీ బాగుగకలసీయున్నదంతములు గలవాడని 
యర్హమును చెపునపుడు భాల్యవయస్సు గమ్యమానమగును. 
886. స్ర్రియాం స౭జ్లాయామ్‌. 5_4.148. త్రీయామ్‌, సండ్ల 
యామ్‌! (ద స్తస్య, దతృ) 
ద స్తస్య దత్స స్యాత్సమాసానో విహువీపహొ। అయో 
దతీ। ఫేలదతీ। సంజాయామ్‌ కిమీ! సమద చ్రీః 
826. శ్రీలింగమున బహు పిహియందు సంజ గమ్యమానమైన ఫడు దస స్త 
శబ్దమునకు ద|తాదేశమగును లయోదతి! ఫాలదతీ, ఈ రెండును సంజ్లావిశేష 
నులు. కాన ద్శతాదే॥ము (వవ ర్లించును, ప్రీలింగవ గుటవలన “డి ఉనీతళ్న” 
సూ, బే ను సమద స్రీ (సమాః దన్నాః యస్యాణ ఇది బహు 
(వీహియైనను త్రీలింగమైనను సంజ్రగానందున దశాడేశము రాదు. “నాసికోదర్‌” 
(514 ఈ అను సూ. బే చే జీష్ట్‌పత్యయమగును, స్యూత్రముస సంజ్రాయామ్‌ అనుసగి 
లేని చోవిట్టిస్ల లము లంధునుద త్రాదేశము (ప్రస క్రమగును, 


887. విభాషా శ్యావాఒరోకాభ్యామ్‌. 5.4144. విభాసా, 
శ్యాడాఒరోకాభ్యామ్‌। (ద స్తస్య, దతృ) 
ద న్హస్య దతృ వా దిహువీహో। శారాదదన్‌। శ్యాప 
దస్తః।ః అరోకదన్‌। అరోకద గ్లః॥ 

807. బహ్బువీహియందు శ్యావ అరోక వీవికంచపరమగు ద స్తకబ్దము 
సక దకాడేక్షము ఏకల్పముగనగును. శ్యాపదన్‌ _శ్యావద స్ట నః (శ్యావా దన్తా 
యస్య ద్రాబేశాదిప్రక్రియనూహించునది. కపిశస సర్జ్ణముగల ధంతములుగలవా 
డని యర్హము, “శ్యావః స్యాత్యంపిశః” అనునమరమువలన శ్వావశద్దిము కపిశ 
పరాాయమని తెలియును, ద(శాదేశవికల్పమునలగ రెండురూపములగును, అరో 
కదన్‌...అరోకద స్తః (ఆరోకా దన్గా యస్య ఛిదరహిశములగు ద _న్గములగల 
వాడని యర్హము, 

888. అగా న్తకుద్ధకుభవృషపరా హేభ్యక్ళ. 5-4-146. 

అగా స్ట. .... ...భ్యః, చః వికాషా, దస్తస్య, దత్ఫ) 


ఏభ్యోదన్గన్య గతృ వా। కుడ్యలాగ్రదన్‌॥ కుడ్యల్మాగ 
“Dey 


సూ. 888,800,800,881] బహు [వీహి వ్రకర ణము కి . 


888. అ గకబ్దమంఠనుందుగలకబ్దము, శుద్ద శుభ వృష వరాహ శ 
ములు వీనికంచెపర మగు ద _న్లశబ్దమునకును బహు! ప్రీహీయందు దశా దేశమువికల్ప 
ముగనగును. కుడ్మ లాగదన్‌" (కుడ్మలాగ్రాణీవ దనాః యస్య) కుడ్ముల్యాగ 
శబ్దము అగా న్ల నమగుటచే దన్తశబ్లమునకు ద(శా దేశము. ఆ'దేశమురానిసక్షమున 
కడ్మలాాగ్రద స నః అనియగును.. మొగ్గలవంటిదంతములుకలవాడని యర్థము. ఇస్తే 
శుద్దదన్‌ _ చేద్దద సః, జ్యభదన్‌ _  శుభ్రద స నః మొదలగురూపములనూహించు 
నది, 


వివ:._అ(గ్రాన్ట అనుచోట అ్యగః ఉళ్యగళబ్లః అ నే యస్య అనివిగ్రహ 
మును చెప్పుటివలన అ్యగ్రళబ్బమంతమందు గలశబ్దమను నర్ధములభించును. 


889. కళుదస్యావస్తాయాం లోసపః। 5...4..146. కకుదస్య, 
అసస్థాయామ్‌, లోపః॥ 


అజాతకకుత్‌ । పూర్ణకకుత్‌ ॥ 


889. వయస్సు _పతీయమానమగునపుడు కకుదశబ్దమునకు ఐహ్మనీపొ 
యందు సమాసా గమగులోవమగును. అజాతకకుత్‌ (అశాతం కకుదమన్య) కకుద 
శద్దాః * న్యమునకు లో సము, ఉత్పన్న ముకా నట్టి కకుడముగలదని యర్థము, కకుద 
శబ్దమునకు వృషభములయొక్క మూపుర మర్దము, అట్టిమూ పురము లేని దనుటచే 
బొాల్యావస్ట గమ్యమానమగును. పూర్తకకుత్‌ (పూర్ణం కకుదమస్య యౌవనావస్థ 
(పతీయమానమగును. కకుదము భాల్యముననుద్భూతమగాదుు  యౌదనమున 
నుద్భూతమై సంపూర్తమగును. 

$90. తికకుత్పర్వతే. 5-8-147. (త్రికకుత్‌, పర్వతే॥ 


(తీణ్‌ కకుదాన్యస్య (క్రికకుక్‌ సం జ్జైషా పర్వతనిశేషస్య। 
తకకుదో2.న్యః॥ 


990. పర్వతవి'శేషమర్దమగునపుడు (శికపక్‌ అనుసమాసొ న్లలోపము 
చేయబడిన కకుదశబ్దాన్థ్లబహ్మవీహి నిపతింసబడెను. (త్రికకుల్‌ ((శ్రీణ్‌ కకు 
డాన్య స్య) ఇది పర్వతవిశే షమునకు సంజ్ఞ. సంజ్లికొనపుడు (తికకుదః అవియగును, 
లోపమ్ముసవ ర్తింపదు. కకుదమన శిఖరము. 

891. ఊద్విభ్యాం కౌకుదస్య. $.4..140. ఉద్విభ్యామ్‌,్‌ కొకు 

దస్య, (లోపల) 


లోపః స్యాత్‌! ఉత్కాకుత్‌ | వికాకుతి। కాకుదం*తాలు॥ 
881. ఉద్‌ వి వీనికంచిసరమగు కాకు దశబ్దిము యొక్క అకా రమునకు బహ్వా- 


254 కొముదీశరదొగమము' ' (సూ, 892,899,894, 
(వీహియందు లోపమగును, ఉత్కాకుల్‌) ఉన్నతం కాకుదం యస్య) వికొకుర్‌ 
(విగతం కాకుదం' యస్య కాకుదమన తాలుపు. 
892, పూరార్విభాషా. 5-4-149. పూర్వా, విభాషా। (కాకు 
దస్య లోవః) 
హపూరకాకుర్‌ 1 పూరకాకుదః॥ 
స్‌ ణా 


802, పూర్తశబ్రముకంటెపరవగు కాకుదళబ్దము ముయొక్క అకారమునకు 
ఓహుకీ హీయందు వికల్వముగ లోపవాగను, హౌ కర యా 
యస్య లోపమురానపుడు పూర్తకాకుదః అనియగుసు, 


ప్రా 
f= 


898. సుహృద్దుర్త దొ మితా౬మిత్రయోః 5..4_150. 
సుహృద్దుర్శ్భడొ, మి(తామి(తయోః॥ 


సుదుర్భ్యాం హృదయస్య సాద్భావో నిపాత్యతే। 
హృన్మి(తమ్‌। దుర్శృదమిత?। అన్యత్ర తళా దయ 
దుర వ సదయః॥ గ 


898. బహువీహియందు సు దుర్‌ వీనికంచపరమగు హృదయశబ్దము 
నకు (క్రమముగ 'స్నేహిఠుడు శళ్యతువ అనునర్భయులందు హృదాదేశడునిపతింప 
బడెను. సుహృ (ఫో భసం హృదమం యస్య నిపాఠనముపలన హృదయ 
గబ్బమునకు హృదాడేఫదు. మిత్రుడని యర్థము. దుర్హ్భ3 (దుష్టం హృదయం 
యస్య) శతువు. “మిలా తయోః” నియ నుటవలస మడు ముదు 
అనునర్హము లను విదచి మంచిహ hate అనుస్యములను విపక్షించు 
నపుడు హాదా, వము రాదు. సుహృదయ దు డయోః అనియగుసు, 


884. ఉరః(పభృతిగణమున పఠింపదిడిన ఉరన్‌ గర్చిన్‌ ఇబదలగు సట 
ములంతమందుగల ఇహ పీపొకంటె కప్‌ అనునమాసా గ పత్యయము వచ్చును. 
804 * ఊరః (పభృశిభ్యః భఖ సై. ఉన పభృకిధ్యః, 

so IE 
హూకఢోరస్మ్యః। (పియసర్పిష్య్కాః! ఇహ పుమాన్యి 
అసడ్వాన్‌, పయః, సౌః, లిక్ష్మీరితి ఏకపచనానా ని పళ్య చ్చే! 
ద్వివచనబిహువచనా నేభ్యను శేషాద్విలాషేత్‌. వికల్పేన 
కప్‌॥ ద్విపుమాన్‌। డ్విపుంస్కు-ఃః గ. సూ ా-అర్జాన్న ౫8 । 
అనర్హకమ్‌। నః కిమ్‌। అపార్హమ్‌। అపార్హకమ్‌॥ 


* శరన్‌ సర్సీన్‌ ఉపానహ: వుమాన్‌ అనడ్వాన్‌ పయః సోః లక్ష్మీః 
దఛి'మధు శాలి అర్భాన్నజః। ఇత్సురఃప్రభృశయః॥ 


నూ. 894,895.] బిహుప్రీపా(వకరణము 266 


804. ఉరణపభృతిగణమున పఠింపబడిన ఉరన్‌ సర్చిన్‌ మొదలగు 
టూ. (ల బహి(ఏహికంపె కప్‌ అనుసమాసా న్నపత్యయమువచ్చును. 
కప్‌ ప్రత్య మమున సకారమిక్న్సంజ్ఞకము. కప్పు తద్దికషగుటిచే కకారమునకిత్సంజ్ఞ 
తాదు. వ్యూథోరస్స-ః (వ్యూ థం ఉరః యస్య) కప్‌ ప్రత్యయము, “సి ఫ దాదొ” 
(159) సూ, చ్చే ఏసరదునకు en విశౌాలమగు పప వాడల 
యర్థము, పియసర్పీష్క-ః (పియం సర్చిర కప్‌ ఎత యు “ఇణకషక” 
సూ చే మ. la డ 


ఉరఃపభృతగణమున పుమాన్‌ అనడ్వాన్‌ సమః నౌః లమ్మ్మీః అను ఏక 
వచనా స్తములు పఠింపబడినవి, కొననేకవచనా స్టములకే యీసూత్రముచే కప్‌ 
(ప్రత్య యము (పవి రించుగు. ద్వివచనా స్త సము లకొం"టె బహుంవచనా ప్రములకంటె 
“ఛేచూద్వి భాషా” ప. సూ. చే వివే వై కల్పికమగు క్‌ప్‌ వ్యప్రత్యయమేవచ్చును. 
ద్విపుమౌన్‌ -ద్విపుంస్కః (౩ ఇవ! ఫమాంసా యస్య) క కప్‌ ప్రత్య యయిువచ్చునపుడు 
“సంపుంకానాం సోవ క్తప్యః” eee సత్వము (ప్రప ర్రించును. ద్విపుం 
స్యుః అనియగును. పక్షమందు ద్విపుమాన్‌ అనియగును. ఇ'ప్తే పే? సౌః 
బందలగుశబ్రముల_యెర్క ద్విపచ నాప్త్రములకం"ట చె కల్పికకిప్‌పత్య యము 
నూపొింసపలయుసు, 

(గం సూ న్జు కంపెసరమగు అర్థ య దిహునీవా 
కంటు కిస్‌ నల యమున, అన పర్తకమ్‌ (అవిద్యమానోఒర్రో య స్య) “నకో౬ 
_స్య్యర్హానామ్‌” అసువార్తికముచే సహానము. గణసూత్రముచే కప్‌ పత్య మము, 
అపార్థమ్‌ _అపార్థకమ్‌ (అపగతః అ అలో యస్యాత్‌) ఇది అగ్హశద్దా స్టదిపా నీహా 
మైనను నల్‌ పూర్యకముగారపోవపుటచే  నీగ3సూత్రమువలననిచట నిత్య 
మగుకప్‌[ ప పత్యయము 5 రాదు. చె మ న గణసూతమున సజు 
అనుపదమురేనిచోనిట్టిస్టలము లందును నిత్యకప్‌_ ప్రత్యయము ప్రస క్రమగును. 


ప:..-ఉఊ౦ 8,పభృ్ళశిగణమున ఉరప్‌ సర్పిన్‌ మొదలగు శబ్దములరు విభ ్రి గి 

రహితములై నవానికే పాఠమగపడుచున్నది. పుషానస్‌ అనడ్వాన్‌ సయః సాః 

లక్ష్మీః అసుసవిమాత్రమేకవచనా గ్ల సములుగ పఠింవబకినవి. మిగిలినవానిని 

విభ కీర హితములను గప అంచి వీనినియేకవచనా స్తములుగ పఠించుటనలన వీని 

యొక్క ఏకవచనా స్తత్వము వినక్షితమనును. ఏరవచనా స్రములకం'టె నిత్యముగ 

కీప్‌ పత్యయమగుసని ఫలితార్థమగును , 

505. ఇనః శత్రియామ్‌, 6-4-152. ఇసః స్ర్రియామ్‌। (కప్‌) 
దిహుదజ్జికొ నగరీ (ప) అనిసస్మన్‌ క్యగహ ణాన్యర్హవతా 


చొనర్థి కేన చో తద సవిధిం పయోజయ న్ర్తి ని బహువొగ్మికా। | 
శ్రియాం కిమ్‌! “బహుదణీ! బహందణికో (గామః , 
తే a జ్‌ v 


966 కముదీశరదాగమము [సూ 895,898. 


825. స్త్రీ రింగమున ఇన్‌ (ప్రత్యయా ఫశ ప్రముకిం౬ బిహు(అహాయందు 
దిప్మ్‌సత్యయమగును. బహు దణ్లీకౌ (ది; ఫాను? దజ్డ్‌నః యస్యాటు దణ శద్దిమిన 
(పత్యయా నము, ఈసూ[త్రముజే కీప్‌ ప్రత్య యము. అనేకలగు సన్యాసులుగల 
సగరి యని . యర్హము. (ప్ర అనిసస్మన ... “య ని, శకపరిభాష (30/1) స్తత 
మున _వ్యాఖ్యానముచే యబడెను. బిహువాగిైికొ. వాగస్యా స్తి. అనువ్విగహముస 
“వాచో గ్మివిః” (5-2-124) సూ చే గ్మిని పత్యయమగును. గ్మిన్మిపతయముస 
నకారముమీది ఇకార ముచ్చార ణార్హము, గిక్రైవ ప్రత్యయము తద్దితమగుట ఇ “లశర్వ 
తద్ది" (196) సూ. చే గళారమునకి త్సంక (పర్తి రంపదు? వాచ్‌ 1గ్కిన్‌ లని 
యుండ చకారమునకు రుత్వము. పిదప జ శ్వకము, వాగ్మీ అనియగును. మాటరారి 
అని యర్థము. బహవో వాగ్మినోయస్యామ్‌ అనివిగహము.గ్మెన్‌ పత 'యనునఇన్స్ను 


అసర్థకమై మనను “ “అనినస్యన్‌ ” అనుజరిఖా షచే గ్రైన్‌ ప్ర ప మ్య ఆ షన్‌ 
wa 


సు స్రత్యోయా ష్య Hele 1 (గవాంపదిగ ఘను. కాగ నీసూతముచే తస స అర్థ: ముదమునులు, 
వహుదళణ్ణీ- బహుచణ్ణింః (బహవః ద్ద: ౪8 యసి] శ్ర) ల గాము, రా మాన tad 
స్త్రీ లింగమునాకపోపుటచే సీ సూ తయువలసి కప్‌ప్ర త్యయము రాదు. చె కల్పికకప్‌ 


ప త్యయమగును. ప్రియామ్‌ అనునది సూత్రముస లేన్న నిద్రతో టుఅలమెగు నిత్య 


GU 
కగ్‌జతంయుుు పసలపుగును. 
es! ఇ a) pane, | 


$4. శేషాద్విభాషాం.. ర.4..1§4, షాల్‌ విభాషా, (కాహు 
(వీహౌ, కప్‌) 


౬ 
్జt 
(to 
LAN 
ts 
ట్‌ 
ల 
డా 
{ 
Cr 
ల్యే 
;ై 
శ్‌ 
(a 
(లీ 
గ్‌ వ్‌ 


౧06, ఇదిపరకువిదింపబడిన సమాసా స్తములతో రహితమయి ఆశ్గస్లో 
బహుదీహిః" అనుశేషాధికొరముస విహితమగు బహు పీహికంచు రఫ్‌, వలో? 
యము వికల్పముగనగును. మహయశస్క-ః మహాయశాః ps హాత్‌యశేః య యస్య) 
“అనకమస్యనడాం్‌ సూ. చే సమాసము, “ఆన్మహతః” సూ. చే, గారను, 
ఈస్తూతముచే కప్‌ ప్‌ ప్రత్యయము. “సోన డాదొ” (153) సూ. చే ఏసగ మునక 
సత్వము. కప్మ్‌పత్యయుమురానిపషమందు “అత్వస న్తవ్యగా౬ధాతోః” సూ చ 
దము. నుహయళాః। 


1. వ్యాఘపాల్‌ :..- ఇచట “పాదస్యలోవః" సూ. చే నమాసా స్పెనుగు 
లోపము విధింసబడినది, 2. సుగర్గిః :.. ఇచట “గ్యస్యేదుద్చాత” సూ చై 
నిళారము (నమాసా స్తము విధింపబడిసది. 8. పి “"పపథః : ఆక | 
సూ. చే నిచట అప్మ్‌వత్యయమువిధింవదిడినది. ఈసమాసములు సమాసొ (ప్రత్య 
యమణగలవగుటచేససు క్రవమాసా ప్రములు గానందుననీ సూత్రము ప్రవ _ర్దీంపడు, 


నూ, 896. ] టహం[వీహ్బ్నీపకర ణము కక్‌? 


సూత్రమున శేషాత్‌ అనువదమునకు అను డ్రసమాసాన్హాక్‌ అనునర్థమును వివ 
షీంపకుస్న నిట్టస్టలములందును కప్‌ ప్రత్యయము (పస స క్రమగును. 


1. ఉపబహావకః :;.._ “సంఖ్యయా= వ్యయాసన్నా” నూ, చే నిచట 
వ హొ ప్రీహ్‌ి, అ SOOM కన రాల ల నరా” సూ, చే నిచట 
సమాసము, శీ. సపుతః --- “తేనసహేతొ సూ, ణో సమాసము. ఈస్తఅము 


అందు శేషాధికారమనజేరనట్టి సూూతములచే సమాసములు విధింపబడినవి. అందుడే 
నీస్టల ములందీసూ(తముచే కప్‌ ప్‌ పత్యయము (ప్రవ ర్తీంపదు. శేషాక్‌ అనుపదము 
సకు శేషాధికారస్థాతి (శేషోజహు(పీహిః అనునధికా రమునవిహితము) అనునర్త 
మును వివక్షింపనిచో నిట్టిచోటు లందునీ కూ త్రముచే కప్‌ ప్రత్యయము ప్రవ క్తమే 
గుసు, సూ త్రమున శీషాత అను నద మొ కమారుచ్చరింపబిడినను తన్హ్రా దికముచే 
అను శీసమాపార్హాలి, 'శేషాధికారస్టాత, అను 3ండర్హములసు బోధించును. 

వివ షమన చెప్పబిడినదానికంపులిస్న ము. (ఉకాదన్య శేషః) ఇంత 
మపూర్యము షు సమాసా స్తములు చెప్పదిడినవో వానికలఇభిన్న మైనది శేష 
పదార్థము. . ఈరీతిగ శేషాక్‌ తఅనుపదమునకు అను _ర్రసమౌసొన్హాత్‌ అసునర్రము 
అభించును. “శేషోబహ్మువీహిః” అనునధికారసూ త్రములోని శీషపదము “భ్రీన్సేక్ష 
నున్యపదాగే దారే” అనునొక్కుసూ త్రడులోని కే యునువ ర్రించును. మిగిలీనసూ త్రము 
లోనికనువి రింపదు, కొన “సంఖ్యయా” Meret 0 

గావు, 

శేషాత్‌ అగుపదమునకు 'శేషాధికారస్టాత్‌ అనునర్హమునుగూడ వినక్షింస 
వలయును. ఒకమారుచ్చరింప జడిన శబ్దమువలన రెండర్హములెట్లు సంభవించునను 
శంకకు “తస్థాదినా శషశట్లో: ఒర్ధద్వయపరః” అని సమాధానము చెప్పబడినది. 
ఆదిశబ్దముచే ఇ అనృ్ఫత్తివి (గహింపవలయువు. అర్హభేదమున్నను శద్దిభేదము లేకుం 
డుట తంత్రమనబడును. “శ్వేతోధావతి” ఇత్యాదులందు క్వా...ఇతః (శ్వేతః) 
వతి (ఇచ్చటనుండి కుక్కంపరుగిడుచున్నది) శ్వేతఃధావతి (తెల్ల నివాడు పరు 
గెక్తుచున్నాడు అనురెండర్థములును 'శ్వేతః అనునొకపదముపలననే "బోధ్యములగు 


చున్నవి. ఇట్టిచోటులందు “తంత్రము. శేషాత్‌ అనుసదము తంక్రముచే రెండర్థ 
ములను బోధించును. అర్జభేదమున్నపుడు శబ్దిభేదముండవలెననుట ఆనృ త్తి యన 
బడును. శబ్దము సమానమైనను మన మెన్ని యర్ధములను వివక్షింపదలచుకొంటిమో 
అన్ని మారులాశబ్దమునుచ్చరించవలయునని భావము, నక్రతం్యకముచేశబ్దమునుచ్చ 
గించును, టోద్దకు ఆవ్ఫ త్తిచేతనే బోధ కల్లును, 


897. ఆపో=.న్యతర స్యామ్‌, 7-4-15, అహః, అన్యతరస్యామ్‌ 
(కసి, (హన్వః) 
(33|| 


208 కోసుదీశరదొాగమము [సూ, 807,008,800. 


కప్యాది స్తస్య హస్తో వా స్యాతి! బహుమాలాకః। 
బహుమాలకః। కబభొ'పే దిహుమాలః॥ 


$97. కఫ్‌ ప్రత్యయనుపరవాగున పుడు ఆబ న్రముసకు వికల్పముగ _హస్వ 
మగును, జహుమాలకః- ఏహుమాలాకః (బహ్వా్యక మ మాలాః యస్య “త్తీయాః 
పు౦ంవత్‌” సూ. చే పుంవధ్భావము. “శేషాద్విభాషా” సూ. చే విశల్బరిప్‌వత్య 
యయ, - శస రకల యముసరమగున పుడు మాలాళబ్దమాబ స్రమగుటప లన సీస్నూత 
ముచే _హస్వము (పవ ర్హించును. దిహుసూలకః లనియగుసు లేస్‌ న బిహు 
మూలారక్కు ఇఅనిభగును. "కప్‌ ప్రత్యయము ce wr రించనపుదు 


టహ్బుమాలః అనీయగును. “నకపి" సూ. చే _హాస్వని షే ప్రా CE స  ంచుచుండ 
(హా క్వదికల్బముస శై యోసూ(తపూరంభింపబచెను, 
a 


698. "స'సంజ్ఞాయామ్‌, 54.155. స్క సంజాయామ్‌। (కప్‌) 


వ చ పః కప్‌ సి భాసక్నంట్ట్‌న RY వ్‌ 


"0908, వం అనుసూశ్రముే _పాప్రమగు కస ప్రత్యయము 
సంజ్ఞ యందు రాదు, పో దేవ! (విశ శ్వ దేవా అస్య) ఇది యుకనికి సంజ్ఞ, "కాస 


సీన్లూత్రము ద్రవ రించును, 


విన: “అన న్హరస్య విధిర్వా భవతి we వో” అనుపరిభాషణే 
నః ప్యహితమగు, “శీషాద్వభాషా” అసనూ తమల విహో శమగి గు కప్‌ పత్యంపమునే 
_యాస్తూతము నిషేధించును, మ దష్టృతశ్చ” మొదలగునూూత 
ములచే .వీధింసటడు కప్‌ ప్‌ స్రత్యయమును నిషేధింపదు, . 


808. చయసశ్ళ. 54.1566, ఈయసః, చః (స్క కప్‌ 


ఈయసన్తో త్రరవడాన్నరప్‌। బహపః (యాంనో ఒస్య 
దిహు్యశేయాన్‌! గో ప్రీయోరితి హస్వే పాపః (జా) 
శఈయసో బహు ప్‌ హేర్నేతి షు బిహ్వ్యః 4 
స్యోఒస్య బహు శే యసీ12హం! వీ హీః కమ్‌ [అతి_ఫేయసి॥ 


$89, ఈయన్‌ ప్రత్యయా స్వ సము త్రరపదముగాగల వహుపీహికం కస్‌ 
(ప్రత్యయము రాదు, బహు(శీయాన్‌ (గయన్‌ శబ్లమీయన్‌ ప త్యయా గ్రము, ' 
బహవః (శేయాంస? అస్య అవివ్మిగహము, “శషాద్విభాషాొ సూ. జే పాప 
మగు కస్‌ ప్రత్యయమిసూత్రదుచే నిషీధింపబడెను, 


“సొతినదిక గ్రహణే రింగవిశి స్టస్యాఒ పీ (గహణస్‌"_ అసుసరిధాషచే 
సూకనుససీయన్‌ ems స్రీవత్యయా స స్థివగువీయన సము (శేయసీ) 
గూడ (గ్రహింపదిడును, (కేయపీశబ్దముతో  బహ్వ్యః (శేయళ్య? అస్య 


సూ, 100,801] వబిహునీపోవకరజణమ 9h 


అనువిగ్ర హవన సమాసముచేయునప్పడు “గో స్రీ మోరుపసర్త్షనస్య” (880) నూ. 
చే వనము పా_పమగుదుండ : (వా) ఈయసో.., . వాచ్యమ్‌। కఠయన్‌ 
(ప్రత్యయా న సమగు "బహు(వ్రీహికంచెకరమగు స్తీ[వ క్యయమునక _చూస్యము 
రాదనిచెప్పవ యును. ఈవా _ర్థికముచేనిచట క స (హాస్వము రాదు, 
బహు(శేయసీ ఆనియగును, ఇచట “నదక్రతక్చ“ సూ చే పాపి పించు క కప్‌(ప్రత్య 
యమీసూూతముచేని షేధిఎపబిడెను, అతి శ్రేయసిరి(శేచ వసీమత్రి(క్రా స్ట ఇది తత్చురు 
షము. వా ర్రికమున బహ్మువీశే హీః అనుపదములేనిచోనిట్టిచోబులం సునుహస్వని షే 
ధము (ప్రన క్రమగును. 

ఏవ 1... పూర్వసూూతమును యీాసూతమును కలిపి “నసంజే న న్షుస్రోః” 
అని యొకేసూత్రమునుచే మక  వేషయోగమును చేయుబవలన సీసూ(త్రముచే 
నిత్యము (నద్వృతశ్చ) చై కల్పికమునగు (శేషాద్విభాషా) కప్‌ _వత్యశుము నిషే 
ధింపబిడునని (గహించునది. 

900. వన్తితే థ్రాతుః. రీ._4_157. వన్ది తే, (ఛారుః। (న, కప్‌) 


ర యో (భాతృశది స్త స్పదన్నా సృ కప్‌ స న్యక్‌! 
_పశస్తో భ్రాతా యస్య (ప్రశ స్త్మభాతా। 'సపూజనాదితి నిషే 
ధస్తు బహ్ముప్రీహౌ సక్ట్యత్షోరితి ప్రాగే వేతి పక్ష్యతే। వన్పితే 
కిమ్‌! మూర భాతృకః॥ 

900. పూజింపదిడు సోదరుని బోధించు (గ్రాతృశబ్దమంతమందుగల బహు 
(వీహికం'పె కప్‌ ప్రత్యయము రాదు. (పశ స్ష్మభాతా ((ప్రశసో భ్రాతా మన్య) ఉ త్రము 
డైన సోదరుడు గలవాడ నియరము. :నద్దక్టితిక్ట సూ. చైే (పా ప్రమగుకప్‌ ప్రత్య 
యేమీసూ త్రముచేనిే షీధింపబడీనది. “సపూజనాత్‌” (9595) దీనికివ్యాభా్యనము 

సమా సాగ పకరణముగ చేయబడును) సమౌసాస్తని షెధకనుగునీ సూత్రము. 
“బహు పీహౌ సక్ట్యక్టోః” అనుస్ఫూతమునకు పూర్వముసనున్న సూ త్రనులందే 
(పవ ర్తించునని చెప్పబడును. కాన “బహు వీహోొ సక్ష్యక్టోః” అనుస్తూత్రముత ము 
వాతనుండు “నద్యృతశ్చ” సూ. చే విహితమగు కప్‌ పత్యయమును వారించుటతై 
యీసూత్రమావశ్యకమగును. మూర్హ భాతృకః (మూర్లో భాతా నస్య) “నద్భు 
తశ్చ” సూ. బే కఫ్‌ ప్రత్యయము. మూధుడగుసోదరుడుగల వాడని యర్థము. ఇచటి 
(థ్రాతృక్షణము పూకి కుడగుసోదరుని బోధిందదు. కాన సీసూత్రములేనిచట కస్‌ 
Sse (వవర్తింపదు. వన్దితే అనుసదములేనిచోనిట్టిచోటు లందును 

"షేధము (పస క్రమగును. 

901. నాడీతన్హ్యోః స్వా. ర్‌..4.159. నాడీతన్షో్యోః, స్వాళ్లే। 
(న, కప్స్‌ 


210 కొనముదీశళదాగమను (సూ, 901,002. 


స్వాజ్లే యౌ నాడీత వ్రీశల్లొ తదన్లాక్‌ కప్‌ న స్యాత్‌ । 
భహునాడిః కాయః।॥ బిప్పాత భ్రీఫివాః త ధ్రీర్రమనీ। స్తీ 
tal స్తళ్వాభావాద్ద్ర్యస్వో న। స్వాణే కష్‌; దిహునాడీ 
కః స్పమృః। బహుత చకా పీణా॥ 


* స్వాంగవాచకములగు నాడీ త స్రీ శబములంతమందుగల బహు, ఫీహి 
కంచె క న రాదు, బహునాడిః "(దిహ్వ్యః నాదో యస్య) శరీరము, 
ఇచటినా డీశబ్రమునకు నరమని యర్థము, నరములు (ప్రాణిస్లములగుటచే నాడీశబ్దము 
స్వాంగవాచక్‌మగును. ఈవిషయమును సూచించుటశే కొయః అనువిశేష్యము 
చూపదిడెను, "గో స్రియోరుపసర్హనస్య” సూ. చే నాడీకబ్దమునకు (హస్వము. 

“నద్యృతశ్చ్న” సూ సూ. చై ప్రాప్త పమగు £ కప్‌ ప్‌పత్యయమీసూత్రముడే నిషేధింవదదెను. 


దిహుత స్టీః। క స్థీశబమునకును నరమనియే యర్హము. త ఫ్రీశబ్లమిచట 
స్వాంగవాచకమని సూచించుటకు (గీవాశబ్లము (వయోగింపబిడెను. క్‌ ప్రళబ్లము 
వీజ యొక్క తీగయందును (పసిద్దమగుటబేనిచటి త బ్రీశబమట్టియర్హము గలదికోదని 
తెల్చుటకు “త థ్రీర్ణమవీ" అనునర్దని శ్రేశము చేయబడెను. కసూ తమదే కప్‌[ పత 
యమునకు విపే పీధము. త న్రికబ్దముకం'టె “అవితన్రా సనాత నిభ శః" అను 
ఉకా దిసూత్రముబే విధింపదిడు ఈ (పత్యయమువలన త ఫ్రీశద్దిము సిద్ధించెను. 
త స్టీశబ్దము స్త్రీపత్యయా స్టము గాకఫోవుటవలన “గో ప్రీయోః” సూ, జే 
(హాస్యము రాదు. 


బహునాడీకః (బహ్వ్యాః నాడ్యః యస్య) స్తంభము విశేష్యము. ఇచట 
నాడులు (గీతలు) _పాణిస్టములు గాకపోవుటచేనిచట నాడీశబ్దము స్వాంగవా చకము 
గాదు. అందుచేసీసూ[త్రమీవలన కట్ని"షేధము (పవర రింపదు. “ సద్యుతశృ” 
సూ, చే కప్‌ ప్రత్యయము. బహుత స్థీకా (దిహ్వ్యః తః స్యః యస్యాస్సా వీణ 
విశేష్యము, ఇచటిత స్టీశబ్రమునకు తీగలవి యర్థము. కాన త స్రీళబ్దము స్వాంగ 
వాచకము కానేరదు. ఈ స్తూ తముజే కప్‌ప్రత్యయని “షధము (ప్రద క్రి రింపరు, 
స్ఫూత్రమున స్వాజ్లే అనుపదములేనిచో బహునాడీకః బహుత _ఫ్టీకొ మొ గలగువాని 
కంటె కప్‌ పత్యయాని'షేదము (ప్రస క్రమగును. 


802. నిష్పవాణిశ్చ. 5.4.160. న్నిష్పవాణీ!, చః 
కబభావోఒ(త నిపాత్యడే। (పపూర్వాద్వయతేర్త్యుట్‌ ; 
(సవాణీ తన్తువాయశలాకా! విర్గకా (ప్రవాణ్యన్య నిప్ప 
వాణ్‌ః వటః। సనా స్పవోనః। నవ ఇత్యర్థః॥ 


8112. విస్పవాణిః అనుబహు(వీహిసమాసమున కప్‌! వత్యయాభావము 
యీసూ(త్రముచే విపతింపదిడెను. (ప్ర అనునుపసర్లము పూర్వమందుగల పేజ్‌ 
(తన్తుస న్లానే) ధాతుష్తకంచి “పోయశే అస్యామ్‌” (డీనియందునేయబడును) 


నూ, 000,008]... బహు్రీహివకరణమ 1 


అనువిగ్రహమున ల్యుట్‌_వత్యయముగే _సవాణీఅనురూపము సిద్ధించును: (ప్రవాణీ 
శబ్దమునకు సొలివానినేతకట్ద అనియర్ధము. నిగ్గతాాపవాణీ అస్య అను మ్మిగహమదున 
సమాసము. ఉపసర్తన్యహస్వము, “సద్యృతశ్చ"” సూ.చే ప్రా ప్రమగు కప్‌ పత్యయ 
మీనిపాతనమువలసో నివృత్రమగును. వస్త్రమువిశేష్యము. సమా ప్రమగు వానము 
(నేత) గలదని సమా సమునకర్ణము. నూతనవ స్ర మనిఫలితమగును.. 


903. సువిశేషజే దిహు[వీహౌొ. 2295. స _ప్పమీవిశే 
, బహ్నువీహౌ। (పూర్వమ్‌) 

స _ప్రమ్య స్త నం విశేషణం చ బహు[వీపొ పూర్వం (ప 
యోజ్యమ్‌। కణ్రేకొలః। అతఏవ జాపకొద్వ్యధికరణపదో 
బిహ్ముపీహిః। “చి తగు! (వా) సర్వనామ సంఖ్యయోరుప 
సంఖ్యానమ్‌। సర్వ శ్వేతః । ద్విశుక్ల 81 మిథో ఒనయో స్పమౌాసే 
సంథ్యాపూర్వమ్‌ | శబ్దపరవి_పతిషేధాత్‌ | ద్వ్యన్యః। (వా) 
సంఖ్యాయా అల్పియస్యాః। ది 3ళాః। ద్వస్వే౬పి। ద్యాదశ। 
(వా) వా (పియస్య। గుడ్యపియః। (పియగుడః। (వా) 
గడ్వాదేః పరా స ప్తమీ। గడుకణః। క్వచిన్న। వహేగడుః॥ 


008. బహు. వీహిసమా సమున స ప్తమీవిభ క్వ సము, వేష 
సార్వనాందు (పయోగింపదగినవి, కట్రేకాలః (కట్టే కాలో యస్య స _ప్రమ్య స్త స 
మగు కట్టే అనుదానీకి పూర్యనిపాతము. “అమూర్ధమ _సకౌత్స్వా గదకామే” 
(975) అను సూ చే స _పమికి లుగభానమగును, 


సూూత్రమున స ప్ప్హమీ(గహణము వ్యధికరణములగు పదములకు కొన్నీ 
చోటులందు బహు[వీహి సమాసముండుననువిష యమున జ్ఞాపకమగును. వ్యధికరణ 
పదదుల౫్న బహుం(వీహిలేనిచో సమానాధికరణ ములు ప్రథమా నములు నగువదము 
లకే బిహుపీహియగునుగాన కణ్రకాలః ఇత్యాదులందు బహు (పీవీకి పాపే పీయే 
లేకపోపుటచే స _ఫమ్య స్ట నమునేకు బిహు[వీహియందు పూర్వని పాతముకొఅకు 
సూత్రమున స ప్రమీ గ్రహణము వ్యర్థమగును. చిషతగుఃః ఇచట్మిప్మకియయిది 
వరకు నిరూపింపబ డెను. చి త్రపదము విశేషణవాచకమగుట బే నద్దానికి యీసూ(త 
ముచే పూర్వనిపాతము. చిితగో శబ్దములు రెండును_ప్రథమానిర్లిషములగుటవ లనగాని 
విగహమందు నియతభ క్షికములగుటవలన గాని రెండిటిలో శే దోయొకదానికి పూర్వ 
నిపాతము పా పించుచుండ విశేషణమునకే పూర్వ్యనిసపాతముకొ అకు సూత్రమున 
విశేషణ గ్రహణము, 


1. వా॥ సర్వనామమునకు సంఖ్యావాచకమునకు బహు[వీహియందు 
పూర్వనిపాతమును చెప్పవతయును. సర్వశ్వేతః (సర్వః శ్వేతో యస్య) సర్వ 
శ్వేతకబ్దములు రెండునుగుణవాచకములగుటిచే విశే ష్యవిశే షణభావమును యథేష్టముగ 
జేసికొనీవచ్చును. కాన న తా కః స్తూత్రముచే పూర్యనిపాళము 


262 _శొమువీశరదాగమము [సూ 908,904. 


'పాప్తంచుచుండనీవా ర్రికముచే సర్వనామసంజ్ఞగల సర్వశబ్ద మనకే పూర్వనిపొత 
మగును ద్విశుక్ష క (ద్వౌ శుక య యస్య) ఇచట సంథ్యావాచకమ ముగు oe 
పూర్వనిపాతము' ఆలోచింపనీచట ద్విశద్దిమునకు సర్యనా నామమగుటవలనశే పూ 
నిసాతము సిద్ధించును. అయినను (తకు క్ల క ఇళల్యాదులందు సర్వనామములు వ 
సంఖ్యావా చకములటి పూర్వవిపాతమునకై వొర్షికమున సంక్యా(గహ ణమావళ్య 
కము. సర్యనామములకు సంఖ్రా్యవాచకములకును పరస్పరము సమాసమగునపుడు 
సంభ్యావా చః మునకు పూర్వనిపాతమగును. శబ్దపరవ్ని! పతిషీధమీవిషయమున 
“పీ కువగును. సర్వనామ సంఖ్యయోః అనుచోట ప పరమగుటచే 
“వి పత్రి షేధే సరం కార్యమ్‌” అనుస్తూత్రమువలన నద్దానికే పూర్వని పాళమగును. 
సర్వనామ సంఖ్యయోః అనునొ కేవా ర్తి రికమున సర్వనామ సంఖ్యా వా చకములు పొ త్రమురై 
నను పాఠ క్రమముననుసరించి సంఖ్య్యాళబ్దిముపరమగు టచే సీవిధమగుక్దవరత్వ 
దునాశ్రయించి విపరితి షేధసూతయు పవ ర్రి “రించునని Seat te ఉదొః = 
ద్వ్యన్యః। ద్విశద్దాఒ న్యశద్దిములకు సమాసము, ద్విళబ్రనునరు న. 
ఈపికారముగ సంఖ్యా వాచకము నకు పూర్వని పాతమన శె ప షం ము 
లభించుటకొజణకే “ 'సర్వనామసంఖ్యయోః"” అనుద్వంద్వసమోసము మున సర్వనామ 
శబ్దిసంఖ్యాశబ్రములలో 3 నల్చ్బాచ్యమగు సం ఖ్యాశబ్రయునరు పరనిపొతము బేయబకి 
నది. 


2. వా॥ సంథభ్యావాచకములయొక్క్య సమాసమందు స్వల్పసంఖ్యను 
బోధించు శబ్దమునకు పూర్వని పాతమగును. ద్వితాః। ద్వి తి9ళబ్దములలో ద్వి అను 
నది యల్పార్హవాచకమగు టచే సద్దానికిపూర్వనివాతమగును. ఈ వా ర్థికడం ద్వంద్వ 
సమాసమందును పవ ర్తి రి ంచును, "ద్వాదశ (ద్వా చ దశ చ) ద్వంద్వ సమా న్‌ 
ద్విశద్దదథన్‌ శద్దిములలో న సల్నార్దబో ధకమగు ద్విశబ్దబసకు వ 


కి వా॥ దిహునీహియందు ప్రీయశబ్దమునద వికల్చ్బముగ స్తూర్వనిపా 
కమగును, గుడపియః పియగుడః (గుడః ప్రియ యస పూర్వనిపాతమగు 
నప్పుడు (షీయగుడః అవీయు లేనపుడు గుడ్మపియః అని... నగును. 

4. వౌ॥ రిస వీపొమందు గడ మొ 5: ఎశద్దిముఅకరపె పరముగ సప్త 
మ్య_్టము (పయోగింపదగును. గడుకణః (గడుః కజే యస్య "స ప్రమీవిశేషణే” 
సూ, చే సష్టమ్య_నైమగు కభకబ్దమునకు పూర్వ(పయోగము [పొ పించుచుండ 
సీప్పార్టికముచే సరనిపాతమగును. ఈవార్తికము కొన్నిస్టలములందు (స్తస ర్థీం 
పదు. కానవిట్టిచోటులందు స_ప్పమ్య స్రమునకు పూర్వనిపాతమగును. వహేగడుః 
. (వహే గడుః యస్య) స్పష్టమికి లఅుగభావము. ప్రై వా రికమిచట (సప ర్తింపదు 
' గానమాతముచే పూర్వవిపాఠమగును. 
. $904, విస్టా, 2.2.86. (విహు(పీహౌ పూర్వమ్‌) 


నూ, $04, 905. బహు(వీహి(వ్రకరణము 264 


నిష్టాగ్గం బహు[వీహౌ పూర్వం స్యాత్‌; కృతకృత్యః। 
(వా) 1 జాతికాలసుఖాదిభ్యః పరా నిష్టా వాచ్యా। సారజ్లజగ్లీ । 
మాసజ్లాతా! నుఖజాతా। (ప్రాయికం చేదమ్‌! 'కృతేకటః॥ 
పీతోదకః॥ 


304. SD క్రవతుహత్య నములు నిష్టాసంజ్ఞకములు. (పత్యయగ హ 
ణపరిభాషచే తద సయ గిహాంపబడును. నిష్టాస్టేము బహ. _వీహయందు పూర్వ 
పృయోగార్డ మగుసెని సూతా9ిర్దము. కృతలృత్యః (కృతం కృత్యం యేన) కక్‌ 
ధాతువుక-పె క్రప౦త్య యముచేసీన కృత శబ్దము సిద్ధించును, కృత శద్ది కృత్య శబ్దములు 
రెండును కియాకట్టయిలగుటచే విశేషణ వ్‌శేష్య భావము కామచాకముగాన కిండిటి. 
లోనేదోయొక రదానిక్‌ పూర్వనిపాతము ప్రాప్త ప్పి ంచుచుండ ఏసూతరీయుచే విషాన్తమగు 
కృిశశబ్దయినకు పూర్వనిపాతంు విధింపపడేను. 2 


~- 


(వౌ ) బహుటరిహి మందు చాతివొ టవటుంకలటి కిల న. 
శన మలకంటనుపరిటుగ Ds JP జాతీవాచకయునకుడాహా 
ను సొర? బగ్గీ (సారజ్ఞః జగ్గో యయా “అస్వాజపూర్వ ప దాద్వా” (512) 
నూంచే కీష్‌ పథ త్యయమగును. జగ్గా అనుసది & క్యపత్య యా స్తము. సొర a ముణాతి 
గాచరము. కౌలవ వా చకమునకుదాహ రణము: _---మాసజాతా (చూసో జాతో యస్యాఖ 
సుఖశ శద్ద ము మునకుడాఃసుఖజాతా (సుఖం జాతం యస్యాః) తఈవా రి రిర ము సార్వ! తికయు 
గాదు. Meee జాతి కాల సుభాదులకంతె పూర్వ్యమందును నిష్టా యు 
(పయోగింపదగును. ఉడా :--- కృతకటః (కృతః కట్రో యేస) రటశబ్దమ "జాతి 
పచనమైనను డానికం'టెపు ఫ్రార్యముగనే కృతశబ్దము (పయోగింపబడెను, పీకోదరః, 
ఉదకొశబ్ద ము జాతీవాచక మైనను పీతశబ్దమూనకి క్‌ పూ క్వని పొాతమయ్యెను. 


9115. వాఒహి * కాగ్న్య్యాదిము. 2-2-87. వా ఆహితాఒగ్య్యా 
దిషు। (నిష్టా, పూర్వమ) 
త్రనకత అగ్నారహపితః। ఆక్కతిగణో ఒయమ్‌। 
(వా ప పసహరణారే రేభ్యః సరే నిష్టాన ప్రమ! అస్యుద్యతః। 
దల్దపాణ్‌ః॥ క్వచిన్న। వివృతాసిః॥ 


ఇతి బహ(ప్రీహిః॥ 


905. ఆహీతాగ్నాకదిగణమున పఠింపబడిస ఆహికాగ్నిః మొదలగు 
ఐహుపీహిసమాసములందు విష్టాస్థమునకు వికల్పముగ పూర్వనిపాతమగును, 
ఆహిళాగ్నః -- అగ్న్యాహితః (అహిశాః అగ్నయః యేన) ఆపాత అనెడినిష్టా న 


* లహితాగ్నిః జాతప్పుత్రః జాతద స్తః జొతశ్శ్యకుః తై లపీతః ఘృతసీత 
ఊఢభార్యః గతార్థః ఆకృతిగణో యమ్‌ । తేన గడుకణః అస్యుద్యతః దద్దపాణి: 
ఇశ్యా దిజే యమ్‌! ఉత్యాహిశా గ్నా్యదిః॥ 


264 కొముదీశరదాగమము [సూ 805, 


మునకు వికల్పముగ హపూర్వనిపాతము. ఇప్రే జాతద స్టిః-ద స్పెజాతః మొదిలగురూప 
ములనూహింపనలయును, ఆహిలాగ్య్యాదిగణ మార్చతిగణము, 


(వొ బహువీహియిందు ఆయుధవాచకములకంటి ఎరముగనిష్తాసయి, 
స్రమ్య స్రము _సయోగింపదగును. అస్యుద్యతః (అసిః ఊద్యతః "మేన 
అసిశబ్దమునకు క శ్రియని యర్థము గాననిది (పహరణార్జకమగిను. ఈ8వార్రి రికముచే 
ఉద్యత్‌ అను క్ర స్థమునకు పరని పాతము దిణ్లపాణిః (దః sal యస్య) దండ 
శబ్రము (పవాణార్థకమగుటచే స స వును పాణి శబ్దము" రీనా రికముచే పర 
నిపొతము. కొవ్నిస్టలములందీ వా ర్‌ రికముచే ఏధింపబడు ౧ కని వాతము (నప రి రిం 
సదు, వివృళాఒసిళ్‌ (వివృతః అసిశ్యేన) అసిశబ్దము ప్రహండార్దకము, వివృత 
శబ్రము క్షపత్యయా స్త్వము, 


ణ్‌, 3 , క “ 


న్డ్‌ న గో ఉలి ఇ క్‌ 
దినాం స టొ డో కలను సమూ సము, 
~~ & 


19. ధ్వన్వ (ప కరణము 


రు 


906. చర ద్వస్ట్వః 2-2-29. చార్దే, ద్వస్త్వః। (అనేకమ్‌, 
, సమౌసః, విభాష 

అనేకం సుఐ స్తం చాన వ ర్రమాన ౦వౌ సవస్యతేస 
ద్వని! సముచ్చయాన్వా చ యేతరేతరయోగసమాహా రాళ్ళా 

8[ పరస్ప్బరనిర పేక్షస్యానేకనై క స్మిన్నన్వయస్పము చ్చ 
న్‌ $అస్యతర స్యానుషజ్లీకత్వేఒన్వాచయః 1మిలితానామన్వయ 
ఇతరేతరయోగః। సమూహ స్సృమావారః।త(త్రేశ్వరం గురుం 
చ భజస్వేతి సముచ్చయే। భఛిక్షామట గాం చానయేత్యన్వా 
చయే చ న సమాసో౬ సామర్థ్యాతీ త। ధపభిదిరౌ। సంజ్హాపరి 
భాషమ్‌। అచనేకో శ్రేరోతృపోతృ నేష్టోద్దాతారః। ద్వయోర్హన 
యోర్డ స్వం కృత్వా పునర్ద్వన్వే తు హో తాప్రో తానేష్టో 


ధాతారః॥ 


9118, చకార ద్యోత్య మగుకర్రము న వర్తమానము ననేకము ౨నగు సుబ 
సములు వికల్పముగ సమసించును, అది ద్వ స్ట గ్రనంజ్ఞగలవగును. సము వృయము 
అన్వాచ యము ఇత రీతరయోగము సమాహారము ఇవి చక కారద్యోత్య ముకు, ఒకదాని 
య పేక్ష కురియొ కదాఎకి లేనట్టి యనే కార్థము లకౌక నుర్హమందన్వ మమున్నపుడు సము 
చ్చయముచార్భమగును, సరస్పరనిరపేక్ష మవనొకీటి కీయ ముదన్వయించినపిదస 
మరియొకటి కీయావ్య త్తి తిచేనా(క్రియ మందన్వయించుట. ఈశ్వరం గుషం చ భజన సః 
పరస్పరాపేక్షలేనట్టి యాశ్వరునికి గువువునవను భజన(క్రియ నుందు కర్మగనన్వయ 
ముండుటచేని ఏ సముచ్చ మముసకుదాహరణము. రెండువస్తుపులలోనొకటిసధాన మై 
రెండవది య్యప్రధానమైసపుడు (ఆనుషజి కము - అనుద్దేశ [ము చశద్దార్రమన్వాచయే 
మనబకును. భిక్షామట? ; గాఖ్బానయః। భిక్షిటనము (ప్రధానమగుబచేనీదీ యన్వాచయ 
మునకుదాహరణము, భిక్షకొర కేగునపుడు నమూగజామున గోవుగాన్సించిన తిమ్మ 
నియు గవానయనము లేకున్నను భిక్షకు తప్పక నేగుమనియు సీ వాక్యమునకర్థము. 
భిక్షకేగునపుడును వెదకి యావును తెచ్చుట యావశ్యకము గానందున గవానేయన 
సూనునుషజ్లికము. (అప్రధానము) పరస్పరా పేక్షగల యనేకపదార్రము౨కు (ఉద్భూ 
శాన యవ భ్లేదము గల సమూ హము ౪కు) ఒక యర్థమందు (ఏకధక్మావచ్చిన్నము) 


(34) 


రిగీ| కొముదీకరదాగమము (సూ, 906,907. 


అన్వయమున్నపుడు చార్భమిత రేతరయోగమగును. సమూరాము (అనుద్భూూతా 
వ యవ భదముగలద్కి సమాహారము, చల లో సము వృ్యయనుందు 
( ఈశిరం గురుం ఓ భజస్వ) SAS సును (ధిషెముటి గాం చా & 
అనేరసుద ములు చా ర్రమున వ రమాసములుగాకుందుటప లస నేరార్రభా స పాపము 
నము లేనందున సమాసమురాదు. ఇతరేతరయాగసుంచు సమాహార నుందు నేక 
సుబ నములకే ర్రీఖాప ముండుటచే సమాసమగుమను, "CONN ప ష్‌ dry 
శ్ర దోటమే అసమన స, ఇది సమస్యమాసపదూ ములనుగుకిం ది ఏషః ల 
మగును, కాపుననేయిచట సమా సముకం”టె ద్వివవనబహువ చసమః అగును. 
ఉదా :._ ధవఖదిరౌభిన్టి (సముదాయమునకవయవములగు ధవఖదిర ములనుఛే దీం 
పుము) స సమొౌభారముస “సముదాయము వ nn విశేష్య మగును. 
కొపన 1(పధానమగుసముదాయమొక్క టే సమాసవబి హోధ్యమగుటివలననీస మాసము 
కంబ పుడునేకవ చసమే . మచ్చునుం GF tre సంబ ఎతిఖాషము (నండావరి 
భానలఅ సమూహము) ఇతరేతర యోగసమూహారములు సమానముచే ను రములగపట 
వలన సమానముస చళబ్దమునకు పయోగముడదు. అనేకవదము సనువృ శ్రి తిచేసీ 
యనేక సుబ సములు రక తగరము దివలైను హోతృహోతృ చేష్ట ఉద్షాత్న 
శబ్దములకు ద్వోస్ట సము సిద్ధమగును, “ఆనజ్‌ బుత్‌ కోద్వనైే గ్‌ (326) సూ, చే 
నూత్తర సదసు సరీమగునపుడు విధింప6ంబడునాన జొ దేశము "నేస్పృశబ్దదునకే (పవ 
ర్రించెను, హోతపోతృళబ్రము లకు త్త తరపదము సరముగలేనందుస నాసజు రాదు, 
ఉత్తరసదమనసమొస చరమివయవము. హోత్ళసోతృపద ములకు, ను ఉగ్గాతృ 
శప్టములకును, వేకు ప్రేరుగ ద్వస్ట్వముచేసి యీద్వస్ష్వములకు తిరుగ ద్వ క్రముబేసి 
నో హోతాపోతా నేస్టోద్గాతార? అని యగును. మొదటెద సస్తములందు. హోతృ్ళ 
సే స్ట్రశబ్దములకు శ్రరపదము. పరమగుటచేనాసజు (ప్రవ ర్థించును, ఓదన (పవృ త్త 
మగు “ర్వద్ద్వమున 'నేష్టోద్దాతృశబ్దము త్ర కళపదమలల్‌ '  పోతృకబ్దమునకునాసదో 
వచ్చును, 


907. శ రొబదనాౌ న్హాదిషు పరమ్‌, 2.2.31, రాజదనా దిషుపరమ్‌॥ 


టా. క నల న కో! న: 


ల] ar నసాల జ (కనవా న న బతక 


* రాజద గః అగేనణమ్‌ లి ప్టవాసితమ్‌ సగ్నముషితమ్‌ స్నిర్షసంద్భుష్టమ్‌ 
మృష్ట లుంచితమ్‌ "అవకి క్రి స్నృపక్వమ్‌ తర్చితో ప్త పము దీ _ప్రగాధమ్‌ ఉలూఖల నుసి 
తరగులకిజ్వమ్‌ దృష మ్‌సలిమ్‌ ఆరాగ్వాయనబిస్థెకీ చి తొరధబా హ్లీకమ్‌ అపి సేమ్‌ 
ఫాద్రార్యమ్‌ స్నాకకరాజానౌవిహ్వక్సేనార్డునా తక భుతమ్‌ దోరవగమ్‌॥ ధర్యాదిషో 
భయమ్‌॥ అర్జదర్శ్మా ధర్కొర్జా అర్థశల్లొ ఖా అర్థకామౌ కామౌర్థా వై కారిమతమ్‌ 
గోజనాజమ్‌ కోసాలధానీపూలా సమ్‌ వూలాసకకరండమ్‌ సూల? త ఉశీరో లీ 
జమ్‌ సిాజాస్టమ్‌ చిికాస్వాతి భార్యాపరీ దంపతీ జంవలీ జాయాపతీ ప్ముతనతీ 
ప్యక్రనకూ చేశశ్శ కూ కూ శిరోవీజమ్‌ శిరోజాను సర్చిర్మధునీ మధుసర్చిషీ ఆడ్యండొ 
, ఆంకాదీ గుణనృగ్ధీవృద్దిగుతొ। ఆక్ళతిగణో ఒయంరాజదన్లా ద్‌1॥ 


ల 


సూ, 907,908,908, ద్వ నక ప్రకరణము a 


ఏష ప స; సరం స్యాత్‌ 1 దన్వానా 
త రాజద న సః! ధర్మాదిపష్వనియ మః। అర్జధరా డ్రి! ధర్మార్హౌ! 

వశీ జమ్బలీ। జాయాపలి। జాయాళద్దిస్య దమ్మావో 
_ నిపాత్యలే। అకృతిగణో ట్‌ ష్‌ 


£07, రాజదన్హాదిగణప ఠీతము లం దాయాసూ(కములచే పూర్వ(పయోగార్హ 
వగునది పరమున (పయోగింపదగును. “ఉపసర్జసమ్‌” (658) ఇత్యాడిసూ(త్ర 
ములచే (పా ప్ప వగు పూర్వినిపాళి యవవొదము. రాజద న పః (దన్హానాం 
రాజా) ఇచట “నుపస రు మొ సూ. చేద న క పూర్వనిపాతము (పామగు 
చున్నది. రాజ ఆద గ్తాదలలదు షష్నీతత్పుడషమ అకు కిర్కధారయములకు ద్వ్‌స్ద ము 
లకును పాఠముండు టవలనినీసుతముసర్వస ఏమా సవిషయకి మైనను “అర్ధధర్కా” 
ఇత్యాదులగను సరించి యీ, పకరజ ముననుపన్య సింవదిడినదని తెలియునది. ద్వని 
సమా ముగ ధర్మాదిశబ్రము౭౬ ఏషయమై రరనీపాతమగుగనునీయమము (పవ రి ర్‌ం 
చదు. ౭దిగణనూ త్రము. అర్హధరా శ్రే! ధర్మార్డా। దమ్బళీ। జమ్బతీ। వాయావతీ। 
(జాయా చ పతిశ్చ జాయాశబ్రమున కు దమ్‌ జమ్‌ అనునా దేశములు గణమున 
నివతింప(బడిసవి. అభ్యిర్మి తముగుటచే పతిశదిమునకు పూర్వనిపాతను (పా_పమగు 
చుండ నీస్నూతముచె పరనీపాతము. రాజదనా దిగణమాకృతి గణము. 


908. ద్వన్వే ఘీ. 22.82. ద్వన్వే ఘి। (పూర్వమ్‌) 
ద్వన్ట్వే ఘిసంజ్ఞం పూర్వం స్యాత్‌ హారశ్చ 
హరిహరౌ॥ అనేక్యప్రాప్తాషే వేక్నత నియమోఒనియమశ్మేషే 
హారిగురుహరాః। హరిహారగురువ ః॥ 


908. ద్వ? స్ట్వసమాసమున ఘి సంజ్ఞకమునకు పూర్వవిపాతమగును. హారి 
హరా (హరిశ్చృహర్‌కృ) ద్వస్త్వమున సమస్యమానవదములన్నియును (పథమాన్న 
ములే యగుటవలననుప సర్హనములగును. కావున పూర్వనిపాతమునకవియమము 
CE పమగుచుండ ఘసంజ్ఞకమునకే పూర్వని పాతమమగునను నియమమునశె 
యీసూత్రమారంభింపందిడిను. (వా) అనేకములకు పూర్వనిపాతము (ప్రాప్త పమగు 
నపుడొకడానికే యీని నుమమగును ఇతరములకు లేదు. హరిగురుహూరాః। హరిషార 
గురువః। హరగురుశబ్దములకీ ని యమము (ప్రవ ర్రించదు, 


909. _అణాద్యద సమ్‌. 2-79. (ద్వస్వ పూర్వమ్‌ 
ఇదం ద్వన్వే పూర్వం స్యాత్‌! ఈశకృష్ణా। బహుష్వ 


నియమః। అశ్యేర చేన్దాగః॥ ఇన్హాశ్వరథాః। ఘ్యనా దజాద్యద 
సం వీ(పతి శీధేన్‌ ఇద్దారి గీన్ష॥ 


909, అచ్చుఆదియందు _హస్వాకారమ స్థమందుగలది యజాద్యద స్పము; 
ఇచ్లిశబ్దిము ద్య్వస్ట షమున పూర్వ(ప్రయోగార్లము, ఉదా; దా ఈకేక్ళట్ణ్‌' । అజాగ్య 


శీ కొమదీశరగాగమము (సూ. 609,910. 


డ దుల నేకములున్న పుడీనిదయమము (పవ రి రించదు, శ్వర ఫద్దా౦ః। ఇన్షా9శ్వ 
రథాః (వా ఘీస సం జకిముసకును ఆజాద్యద గా మునక ను టు. 
పరవగు “నజాద్య స వ అనునూతముచే నజాద్యద స సమునకే స గార్వనిపాతమ 
గును, ఇన్లాషిగ్నీ॥ 


ప్‌వ మనో సహౌ ష్టవొదార్యవిశేషళాలి నీమ్‌” అనిభారవిిపయోగించెను, సౌష్ట 
వౌదార్య యో ర్యేవిశేషా “సచ్భాలినీమ్‌ అని యర్హము. సౌస్లవౌ దార్యమ్మనుద్వన్వమునే 
సీసూ శ్రమే సౌదార్యశబ్రమునకు పూర్వని పాతము EE పవ గుటచే సీహ్‌యోగ 
మెట్లు సాధువగుననిన “ముదా ధ్రాద్ద క” (4- గీ. ay సల క్రబసే త త్రో? [కియా 
యోః” (3-2-126) మొదలగ సొ; లని స్రశముల ౬ చ న అక్‌ నిత | 
నగుటవలస ప స; సాధువగుసని తెలియనగును, న ద దాభా తను 
చోట సీసూతమను అక్షణహేత్యోః। ఆనుచోటద్వరే గనమీ అనుసూత్రమును(ప వష 
ర్రింప(జేద కుండుటచే చేనీని ర్లేళములుక్రారమున జాపక మగును. 


910. అల్బాచ్‌తరమ్‌, 2.2.84. (ద్వనే 8! పూర్వమ్‌ 


శివకేశనా।; 1 బుకునక్ష్మతాణాం సమౌక్షరాణామానుపూ 
ర్వ్య్యేణ, హేమ వశిశిరవస న్హాఃఃకృ hd See 
రాణాం కిమ్‌; "గ్రీష్మవసనా 1 2 లఘ్వత్షరం హపూర్యము॥ 
కశకాశమ్‌॥ $ అభ్యర్తితం చ॥ తాపసపర్వతౌ॥ శ వర్షానా 
మానుపూర్వ్యేణ[బాహ్మణక త్రి తి యవిట్‌ భ్యూదాః॥ 5 (భ్రాతు 
ర్యాయస aT యు ధిష్నిరార్డునౌ॥ 


910, ద్వస కముననుండు శబ్దములలో స్వల్పమగునచ్చులుగలది జూర్య 
(సయోగార్హ మగుసని సూత్రము. శిపశేశవా (అల్బాచ్చూముల నేక బులుసన్న పుడు 
నియడుములేదు. LE దున్చుధివీణా వీణాశజ్ఞదు దుస్తుభయః) ! వా॥ సమానమగునచ్చు 
లుగల బుతువా చకేమురియొర్క ద్వస్ట్యమంిదు, సమౌాసమగున గల నక్షత 
బాదకములద్వస్ట్వ్రమందును[గ్రమము (అను పూర్వము) సనుసరించి హూర్యని పాతము 
చెప్ప(దగును. బుతువులకు (క్రమము ఆరున కృతమనియు నక్ష్మతముకలది 
యుదయకృతమనియును గహించునది. ఉదా: హిమ పశీశిరవసన్లోః। క్షీ త్తి తీరా 
రోహిణ్యా। సమానా చ్య-ములకవి బె ప్పవియెడలగీ ౨ ష్యవస సవాఅనుచోట నీసూ్య కము 
(పస క్ట కమగును. 2 వా॥ అఘ్వక్షరములు గలక్షబ్దము గుర్వక్షర ములు గలశబ్దము 
ద్వస్త్వముననున్న పుడు లఘ్వక్షర శబ్దము పూర్వ(పయోగార్హ మగును. రుశకొళదు॥ 
9 వా॥ ద్వస్థ్యసున (శేష్లవాచకిమునికు పూర్వవిపాతమును జెప్పపలయును, శాస 

సపర్యతొ॥ “సాపరమసు" సర్వతముకంటె జ్షానియగుతాపసుడు (శీమడు, శీ వా॥ 
ద్వస్థమున వర్ణవాచకములు (కమముననుసరించి పూర్వ ప్రయో గార్హ ములగును, 
)బొ ష్యాణకక్రి "యె వెళ శూద్రులు వర్గములు, (గాహ్మాదారులట క్ల క్రమము చేదా 


సూ, 010811) ద్వ ని పకరణము £09 


దులవలన సిద్ధవగును, ఉదా: _ (బ్రాహ్మణక్ష త్రి యవిట్‌శూ(దాః। 5 వా॥ జ్యేష్ట 
సోదర వాచకచ ము ద్వస్వ్వమున పూర్వ(పయోగార్డ వాగును, ఉదా -యురధిప్లి రార్డునా॥ 


వీవ:.....అల్బాచ్‌తరమనుచోట తర (ప్పత్య యమీనిస్టశ మువలన స్వార్థికము 
గానియతిశయార్థకముగా దని కొందరనిరి, తర దిర్ధమగునతిశయమిచ ట వివక్షితమున 
వివక్షితమను పీక్షద్వయము భాష్యమున విచారీంప(బడుటచే పూర్వోక్త కవాదము 
భాష్యవిరుద్ధమని (గహించునది. సూూత్రమున క త్వళ్చుత్వములయ భావముమా త్రము 
నిపాతన లభ్యమగును, “ఆజాద్యద గ్ర సమ్మ"ను సూత్రము పంములగు, అల్పొచ్త 
రిమ్‌, లఘ్వక్షరిమ్‌ మొదలగు వానిచేభాధింప(బడును, “వాసు దేవార్డునా నాభ్యాంవునో 
(4-39.98) అనుస్యాతనిప్రైళముచేనన్నిట్‌కంపె నభ్యర్హితము పూర్వ ప్ర యోజ్యమని 
(గహింపవలయును. 


911. ద్వస్ట్వశృ ప్రాణితూర్య సేనాజ్ఞానామ్‌. 2.12. ద్వన్ద్వః 
చ (ప్రాణితూర్య "సన క్లానామ్‌! (ఏకవచనమ్‌ 


ఏషాం ద్వన్షే § సః ఏకవత్స్యాత్‌ | పాణిపాదమ్‌। మారజ్లిక 
పాణవికిమ్‌। సమాహార సె త జ్వేసిర నియమార్హమ్‌ 
(పకరణమ్‌[(ప్రాజ్యక్షాదీనాం సమా హార ఏప యథాస్యాక్‌॥ 


911. (పాణీతూ ర్య సేన జ్షానాష్‌ =(పాణ్‌తూర్యసేనా కన్నులకు ద్వస్థ కమా 
దీనికజ్గగబ్దముతో షష్టీతత్పరువము. అజ్జశక్షము (పాణ్యాద లతో (ప్రత్యేకము 
సతతం రవము అజ్లగజ్లము పాణ సీనలవీషరు మున స బోధకము. తూర్యము 
విషయ ముననుపకారకిప[ ము, (పాణ్యవవ వటోధకివ సొకశల్చము నకు డ్వస్థ నము 
సమృవించనందునని త౭ము (పత్యాస త్రిచే న 
రకరకల బగు ద్వగ ము నూ హించ నది. కావుననే ప్రాజ్యజములకు 
(పాణ్యుజ్ణములతో నే ఫేన ములకు సేన జ్ఞములతో నే ద్వస్ట కము చేయునపుడు ఏక 
పద్భాపమను నర్దము సిద్ధమగును. దీనికి “మా? 2 జ్లకాశ్వారో హౌ” అన చోట నేకవద్భా 
పనివృ త్రి ఫలమగును. అనువృ త్ర త్రమగు నేకవ చోనశబ్దము ' "ఏకంవ క్రి" అనువ్యుత్ప 
త్తిచే నేకత్వజ్యగలదానికి వోధకమగును. వః వ తోనునది ఫలికారేము, (పాణ్యా 
ద్యవయసములద్వస్త్య మేకవ ద్భావమునొందునని “సూఢ్రార్ధము. ఇట్టిద్వ స్తన మేకార్డ 
టోధకపడిమువలెనేకవచనా స్టమగునని (గహించునది. (నమాహా రోద్విగువిషయక్‌ 
మగు “ద్విగురేకవచన” మను సూత్రసాహ చర్యమువలనవ్యా ఖ్యానమువలన సీసూ 
(కము సమాహార ద్వస్వ్వవిషయకమగునని తెలియదగును పాణిపాదమ్‌ (పాణజ్యోః 
పాదయోశ్ళ సమాహార) ఏకవద్భావమువలననేకవచనమ్ము “*సనపుం సకమ్‌” 
(825) సూ చే సపుంసకలిజ్ఞమునగును. ఇది పాణ్యజ్లములక దాహ రణము, 
మార్దజ్లికషాణవికమ్‌। మార్తజ్లికులు జమరైలనువాయంచుటయందు నేర్పరులు. 
పాణపికులు =పణవమనువాద్యోపీశేషమును సాయించుటయందు నీషణులు. ఇది 
తూ గ్యాజ్ఞములకోదాసరణము, రధికాశ్యారోహహమ్‌్మ్‌ రథికుల =రిథముచే సంచరిం 


270 కోనముదీశరదాగనుము (సూ. 812,918. 


చువారు, అశ్వారోహులు జగుజ్జ్లముల నెక్కువారు. ఇది "సేనాజదులకు దాహ రణము. 
సమాహారమేకిరూపమే గాననచట నేకః వద్చావము సిద్దమగుచుండ సమాహారద్వస్ల క 
విషయకమగునీ్నీసకరణము నియమార్దవన గును, య. సమాహారమందే 
సమాసమగునుగాని యితరేతరయో గముసలేదిని నియమస్య రూపము 


వివ :__ 1. ఏకవద్భావ_ప్రకరణను విషయనిభాగముకగొ ఆకగును. (పొణ్య 
గ్లాదులకు సమాహారమందే ద్వస్ట కము డిదిపయఆదులకితరేతర యోగమందే 
డ్వస్తము "శేషించినవా వానికుభయమందు డ్వస గిమగునవి, 


2, సమాహారమందు (_పాణజ్లాదులకే యేకవద్భావమనువిప రీతనియమముసు 
₹జీ్కీాంపవలసుపడదు. క (84) అనుసూ తమన (విహువచ 
సమునకు ద్వివచనగముగు ః ధించునది దిహజువచన్శ్య(గహణ[మందు మానము, సమా 
హర మందేకవచసదునకు (ఇదం తిష్యప్ప: నర్వసు =సమౌాహార రద కము మిపచిన 
మును వారించుటతై బహువచసశదిము (గహింవబచెను. పై ఇెప్పళదిడినరీ&ిని న్స్‌ 
రీతనియమము స్వీకరింపందిడిన చో తిష్యపునర్వసువులకే ళపద్భావము పాప ERI 
గానందున ఏహుదచగ(గహణము వ్యరము 7 గావలయును. కాపు? సనేశృత్రకరల 
బిహీ ర్య్ఫూతములగువానికీని సమాహారద్వస్ట్య్యమగ ను. ఉ ఉత్తర సూ(తడులుని" సె ae 
వద్భావనియామకములని (గహించునది. 

812. అనువాడే చరణానామ్‌. 2-4-9. అనుూదే చరణా 

నామ్‌; (డ్వస్త వః, ఏకవచనము 

చరిణానాం ద్వస్త్వ ఏకపఠత్స్యాం , సిద్ధస్యోపన్యా "పీ! (వొ 
సేజోర్లుజీతి వ క్రవ్యమ్‌। ఉదగాత్యాళకోలాపదు। (పత్యషా 
త్కఠ కొథుమమ్‌॥ 


912 చరణశబ్దము పేదశాఖల స ధ్యయినముచేయు వారిని దోరంచును, 
ఇతర(పమాణములచే సిద్ధమగునర్థమును కార్యా స్త స్తరార్త రమ Se యను 
వాదమనదిడును. శా బ్రాధ్యేతృవాద కములద్వస్టము సమాగా నుదుచే. నగువోదము 
గమ్యమానమగునపు డేపకవడ్భావమునొ౦దును (వా) లజి 4 సమురగు స్టాధాత్వి బ్‌ 
ధాతుపుల(పయోగదుందీసూ( తము (పపర్తి రించి చప్పవలయుసు. డిదగాల్‌ కళ 
కాలాపమ్‌ (కఠానాం కాలాపొనాం చ సమౌహారళ) కఠ(ఫ్రో క కమగు శాఖనధ్యయ 
నముచేయువారు కఠులు, కలాపి (పోక రమగు శాఖసధ్యయనము చేయునాప కాలా 
. వులు. ఉదగా తనునది ఇబ్‌ ధాకుపకృతికలుజ స్త సము కఠులయొక్ళం కాలొపుల 
యొక్క ఉదయమిచటననువదింప బడెను, _పత్యష్టాక్యఠ కౌళుమమ్‌ (కఠాగా౦ 
కొథుమానాం చ సమౌవోరఃి కటలయొక్క కోథములయుక్కం (ప్రతిష్ట యనున 
వీంప(6దిడెను, (ప్రత్యష్టాత్తనునది స్ట్థాధాశువ్రకృతికలుజ సము, 


$18. అధ్వర్యు.క్రతురనపుంనకిమ్‌, 2.44. అధ్యర్యుక్రతక, 
 అఈనిషంసకమఘ్‌॥ 


సూ, $10,914015.] ది సెవీ డక ర ఆము i. 


యజుర్వేదే విహితో యః (క్రతు సద్యాచినామసెపుంసకో 
ల 
ద 


లిజ్షానాం ద్వస్త్ర్విః ఏకవత్స్యాత్‌ 1 అర్కాశ్య మేధమ్‌। అధ్వ 
ర్వు,కతుః కమ్‌! ఇషునవ్రౌా సామవేదే విహిలౌ! అనపుంస 


కొం 6కు! రాజసూయపి జపీయ్‌, అర్రిర్బాదీ॥ 


819. అట య్య కకుః అనుట శ (పఖమావిభ శ్త్‌సిం బస్థారికము. అభధ్వయ్య 
శర్ణియి ల్నణచే యుజుర్వేదమును బోధించును, యజ శ్వేదమున విధింపబడు 
యాగమిలను బోధి చెడి స్త్రీలిజ్లపుంిజ్ఞ ముల మొర ద్వసై నమేకవద్భావమునొందు 
సని నూ్యతార్హము. అర్కాశ్వమే ధమ్‌ (అక్క స్యచాశ్వమే ధస్య చ కమాహారః) 
అరసు అశ్వమేధము యిని యజూరే శ1దవిపాతములగు (కతువులు, ఇషువ్శన్ల" 
(ఇషశ్చవ్యజశ్చు ఇవి సాను వేదవిహిత్నకచువులు, పీనికేక కవద్భావమును వోరించు 
టనై అధ్వార్యుక్రతుః అనునది యావశ్యకగు. రాజిసూయవావుపే మే (రాణసూయం 
క వాబపేనయం చ) అర్హర్చాదిగబ పాఠ ముపలసనివి సెట్పం సలి లిళ్ల ములు సగుసు, 
ఇగ టేకి 'గ్భావవాంణార్తమై అనపుంసకమనునది యాద శకము. 


ర్‌ (ధ్యుయినితో ఒఏ(పరృషాఖ్యా సం, 2.45. అధ్య యసతః, 
అవి పకృష్ణాఖా్యనాయి॥ 
గ శ ఆవ అర్‌ వా sm ఆవ్‌ ల లీ 
అధ్య మనేన యఉళల్యానన్నా ows చయుషాం తేషా ౦0 ద్వ 
స్వ ఏకవత్స్యాత్‌ | పదక(ర్రమకము॥ 

914. అధ్యయ యనతః ఇది తృ నూత సి పక్య మాసము. అధ్యయ 
సము సన్నికృ: కంల బోధి ౨చుశబ్దము ౨ మొ క. (pe ద్వసై న మేరవద్భానము 
నొందును. ప పద1(కమరమ్‌ (పదకొనాం ్రమకానాం సమౌహారి క; పదమునధ్యయ 
నముచేయువారు పదకులు. (క్రమమునధ్య మనము చేయువావ (క్రమకులు. మొదట 
ము ఫ్ర్రములిను (సంహితను) చచివి పిదప మ_స్ర్రైము 9లోని పదములను పఠించి 
పిదప నాపదములక [క్రమమును ఇవ్వుదురు. కాపున పద్మకమము లకు (పత్యాస తి 

ఉట we, a ఓల ఇటీ, ష్‌ as లె ఖ్‌ Se క + అలి అ 
(i నికిరయు) సిద్ధమగును. ఎనివ్వార పదక్కక్రమసలపను (_ప్రత్యాస శ్రి లబ్ధి 
మణగను, 

విన క హు (పత్యాసత్తి తి యథ్యె యమందు తద్ద్వారా తది 

ఫ్యతలందునారోపింపబడుసని గహించునది. పదడ్రమశబ్దములరు త్రరసూతయుచే 
నేకవద్భాసము సిద్దమగుటిచేసీ సూ తము తదద్వే తృ పురుషవాచకములం'డే Ey 


_రించును, 
015. చాంర పాణినామ్‌. 2-10. జాంక, అపాశీనామి॥ 


పాణిప ర్య్యచాతివాచినాం ద్వస్ద్వ ఏకదతీ | ధానాశమ్యంలి। 
(పాణినా న్ల ను విట్‌ భా él (చవ్యజాతీయానామేవ। నేహా! 


212 కోముదీశరదాగమము [9:.5,916. 


రూపరసొ! గమనాకుజ్బనే। జాతి ప్రొధాన్య ఏవాయమేళ 
వద్భావః! (దవ్యవిశేషవివజయాం తు బిదరాను3కొని॥ 


916. బాతిః ఆనుచోట (పథము షష్షర్ణకిము. పొణిభిన్న మగు జాతిని 
బోధించుళచ్దిములయొక క్క ద్వస్థ్వ మేకవద్భాసమునొందును, ఉదా:-ధానొశష్కు-లి 
(ధానోశ్చ “శషృ-ల్యశ్చ ళాసొం సమౌహారః) విట్‌ య. ఈశద్దిము బు (పాణి 
వాచకములగుటచేనిచటనేకవ ద్భావమును వారించుటకె Kz ప్రాణినామ్‌” అనునది 
యావళ్యకము, అపాణినామనునది పర్యుదాసము. (పాణీవిన్నము పాణీ సద్భ్యశ 
మునగుడానిని (జాతిని) బోధించును, పమ్యదాసముచే (పాణిథిన్నదవ్యజాతి 
వాదకిములే ఇచట జాశిసదముచేగ్రహింపబ కును. ధానౌశమ'! గారి శబ్ద ములట్టిదవ్య 
జాతివాచకములు, రూసరసొ esl చకములు) గమనారుజ్బునే (కియా 
జాలివాదకములు) ఈ ద్వ స్వాములందేకిన ద్భావమునువారించుట ఆ_ప్రాణినామగుచోట 
ay సుద స మలము. ఫు. ఆ పౌచ్‌ SN మ్యదాసస మనే FO I REE 
లకనేనునర్ధము లభింనుచుడనత్రిరి వలా జాతి ప్రాధాస్యమందే యీ 
నూ శ్రమువేఈ (ప్రవృత్తిని బోధించును. వ్య క్రివిశేషమును ఏవక్షింపక జాత్యా్యశయ 
సకలస్య క్ష కలను దోధఎచుట జాత్యపాధాన్యమనబ కును. వ్యక్తి రీ విశేషఘు లో 
మగుసపుకి మేం రపద్భాపము (ప్రవ గి రించదు, _ద్రవ్యవిశేష౦పక్షయన ని ముతమగప 
న. బనరామలకాని (బవరాణ్యామబకాని చ) ఇవి ఫంత్వ 
మను వ్యాప్యజాతివొ చకముమి. ఆరణ్య కము ఏగు బదూాదెనోధకయు ఏ౨గుటచే నిచటి 
బగరాదిశబ్దములు నియకదు ఐగు వ్య క్తు౨ను బోధించును గాసవాత్యా్యశ మములగు 
సకలవ్య క్ష రులను. టోధింపపు కావనే జాతికి సవా వాలికరున వత్యాలహ 
ce రించదు, 


: 8,6, విశష్షలిల్లో సీ. చేథో జ గామాః, 24 న వ్‌శిష 
లిళ్లక, నీ దేశ, అ్యగ్గామ 8. (ద్వస్థ్యః, ఏకిపచనమ్స్‌ 


_ గామవర్ష్యనదీ దేశవాచినాం | భిన్న లిజ్లా నాం సమాహాశే 
క ద ఏశప వీత్స్యాత్‌ 1. ఉద్ధ్యచ్చ ఇరావరీ చ ఉస్థ్రేరావతి॥ 
జాచ ణో _ గడ్షాళో తుజ! కరవశ్చ దరున్నేతం చ 
has భు; భిస్నడ్లా నౌంరీయి। గాయము | మ్మ 
'రేరయాః! ఆగాసాః కటు; జామ్బపం సగరమ్‌।! శొలూ 
కీసి _గ్రామః। జామృవళాలూ కిస్యా॥ 


8,6, విశిష్టలిన్లః నదీ దేశః లప రు బహు 
త్వాగ్థకముగూడస గను. విశిష్ట పలి 8 అనునది బహు పీపీ (విశిష్ట షం లి యేషాం) 
వి! సమన భిన్నము, విభిన్న లిడములుగలవని రము, పదీ జ ఫదీవా దకానామ్‌। 
చేశ దేశవా చకొనామ్‌! నదీకబ్దముచే సదములకుదు, గహన, కొప్పకషిచొట 
నీన్నులిబ్గక న్న ఇగుట సమ్మ ౧ంచసు, సూ త్రమున ధఎడువాళ్యములనూపాఎమం షి, 


సూ, 916,917,918.7 ద్వ న (పకీరీణము 278 


(గ్రామవాచికఫిస్నములు భిన్న లిజ్ఞకములునగు సదీనదవాచ కముల ద్వ స్వ్వ'మే కవద్భావ . 
మునొందును, గామవాచకభిన్న ములు భిన్న లిజకములునగు దేశవా చకములద్వస్త్వ 
మేకవద్భావమునొందునని, దేశశబ్దము నకుమనుష్య వా సయో గ్యములగుస్థలపుల 
రము. వాక్యభ్రేదమువలన నదీవాచకదేశవాచకములకు సమాహారమే యనెడినియ 
మము లేదని సిద్ధమగును. కౌవున గడ్జాకురుక్షేతే! అనుచోట నేకవద్భావము (ప్రవ 
రి౦చదు. నద్యవయవకద్వ న్వ్వము మునకుదాహరణములు. ఉద్యేరాపతి (ఉద్ద్యః == 
నచవిశేషము, ఇరావతీ నదీవ్‌ శేషము) ఇ'ప్లే గణ్గాశోజమ్‌। అనుచోట నేకవద్భాసము 
నూహించునది. దేశవాచకద్వస్థ్వ్యమునకుదా : 2  కురుకురుక్నేతమ్‌ (కురవ పశ్చ 
కురుక్షేత్రం చానయోస్సమాహారః) గజ్జాయమునే। మద్రకేకయాః। ఇవి సమానలి 
బ్లకములద్వస్ట్వములు, విశిష్టలిజ్లః అనువిశేషణములేనిచోనిచట నేకవద్భావము 
(పస మగును. “అగామాః” 'అనుచోట(గ్రామళబ్దమునకు (గామాపయవకద్వ్య్వ్వ 

మని 'యర్హము, ఈపర్యుడానములేనిచో డామ్చపళాలూకిన్యా (జామ్బవం, సగరక్‌ 
శాలూరీ సీ, గ్రామ ఇచ్చోట నేక వద్చావను (పస ప్రమయ్యెడిని॥ 


917. భద్రజ ఫె సవ. 2.4.8. (ద్వప్ప్షిః, ఎకవచనమ్‌) 


ఏషాం సమాహారే ద్వ ig ఎకపతా ల । యూళశొలిశ్షమ్‌। 
ఆనకులాక తుద్రజ స్ట చవః॥ 


917. చ ంల లలల వరమా తము ల జస్తుపులు, వ్యద్రజస్తువాచ 
కములద్వస్ష మేకవద్భాప సమునొందును. యూకాలిక్షమ్‌ (యూకానాంలిక్షాణోం చ 
సమాహారః) అల్పసరిమాణముగల దోమమొదలు ముంగిసవరకు కుద్రజస్తుపు 
లగదడును, 


నీత టీ దజన్సువులెవ్వి యనువిషయముసమతభేదములు గలవు, ఎము 
కలులేనిపని కొందటు, అల్బపరిమాణముగలప ని కొందలు, అధికమగు సస్తతి 
గలవని ఫొందటు, ముంగి సయవరిగగల ఛిన్న జన్తుపులనిమరికొందరును చెప్పిరి 
(జో 11 కుదజన్లు 5 నస్టిస్స్యాదథవా కుద బపయః। శతం వా (పసృతొో యేషాం 
శేనిడా డానకులాదపి) యూకొ లిక్షమనునది సర్వ పక్షసాధారణమగునుదాహ రణము. 


918. చేషాం చ విరోధళ్శాశ్వతికః, 2.49. యేషాం, చ, 
ఏరోధః, కాశ్వతికః॥ 


ఏషాం (_పాగ్వత్‌ ! అహినకులమ్‌। గోవ్యా(భుమ్‌। a 
లూకమిత్యాదొ పరత్వాద్విభాషావృక్షమృగేతి (ప్రాప్తం 
కారేణ బాధ్యతే॥ 
918. ఇచట విఠోధశబ్దము నకు వై రమని యర్థము, శాక్వతికనునస్వాభావి 
కము (నిత్యము) స్వాభావికమగు వె రముగల వానిని 'బోధింషకబ్ద ము బద్వన్ష్వ్యమేక 


(వస్‌ | 


7 కొముదీశరదాగ మము [సూ. 010,020 


పద్భావమునొ ౦దుసు. అవానవలమ్‌ అమీనా 

గోవ్యాయైమ్‌ Gs) కాకోలూకమ్‌ (శటనివ్వష్ట్య్రము) ఈ రందుసలము 
లందు పరమగుటజే “"విభాషావృక్ష” (921) సూ. చే విహితమగు విరల్చిరర 
దాపము | పొ పమగుచున* ది. నూ[తముతలోని చకొరము వొఠ 

ద్భొాబయు ( a మిల c స NY | na 

వపమునే తిరుగ విదించును. శఈపు పుసర్విధాసముచే సరమగు ఏ! 
బడును, కావున నుక్షోదాహరణములందు నిత 2 స 


o 
విగ్‌ 
€ 
ళా 
(1 
2 
ct 
€: 
జ 
గ్‌ 
3 
షి 
C 
ee 
a 


వివ :-- ఇచట వైరమే విరోధపదార్థమనుటపలన సహాసవ 
మగు విరోధముగల ఛా యోతేవ ముల ద్వస్త వ మేకపద్భాప మునొ ఎదదు. ఛాయాతపొ। 
వెరము స్వాభావికముగావలయుసనుటవలస తాత్కా-లిక వె రదుగలవాని యొక్క 
ద్వస్ట న మేకవద్భావమునొ ౦దదు. దేవాసుకాః। చేన్సలకు రాత్షసులపనమృుతమువిష 
యమ్‌ వై రముగల్లినది గావినము్యవ్రమథధన శే వేళతో వెరదులేదుగదా 1 కొపుననది 
నిత్యమగాదు, ఖ్‌ 


శ! 


0198. హా దాణామనిరవసితానామ్‌. పిండీ, సూ్యదాణామ్‌। 
ఆనిరవ సితానామ్‌॥ 


అబహిష్క్యూళానాం ఫహాడాడాం పొగ్వత్‌ | తష్లయసాో గ్రా 
రమ్‌! పా.శాద్బహి ష్క్య్యూతానాం తు చజాలన్ఫుతపాః॥ 


919. నిరవసితులస పాొశతమునుండి బహిష్యాళులు, దివరిచ భుజింప 
బడిసపొతము స్మలుంందు వపిధింప స 
యట్టివారు ప్మాతబహిష్య్బ పలసిబడుదుట. చండాలాదురిటి 
న! 


ళో 


సిశానామనుని శషేధమునలసనిచట. జొ దశబంు రహ్మాంకత (యటవె బ్యలరం'పె 
bl నాకా 
Cand) 


ఇ 
కో 
లని 
© 
J 
J 
{ 7 
క్ట 
క్‌ 
zi 
ea 
GED 
ణ్‌ 
4 
fs 
dg 
zi 


hs 
థిన్నులగుమనుష్యులను బోధించును గానిజా(దత్వ చాతి గలవారి నిబూ(త్రము టోధిం 
పదు. బహిష్క్యృకులు గాగట్టిబాదులను దోధించుళబ్రముల త్వర మకవద్భాపము 
నొందునని సూ(త్రాథకాము, రశషయస్కా వము (తగాం చాయస్కారాడోం చ 
సమాహారణ్ర అనిరవసిలానామనుటళ పాశటహిష షా లగు చ ర్జాలాదులదోధించు 


శబ్లములకితోరే లతరయోగద్వ్య్థనముగూడనగును, చరా జాలద్భుకపాః॥ 
120, * గవాశ్వ్యపలృతీవి చ, 2.4.11, 


borne nee banana bene ata a aaa నానా అత అనా a Huet amass పస 4 న by) tie అ భవం ల RRs sitet ఏ కు where wd 


* గవాశ్వమ్‌ గవావికమ్‌ గవై డకిమ్‌ అడావికిషు అనై డరమ్‌ రుద్దివాదునమ్‌ 
కుబ్దకిరాతమ్‌ పృక్రపా(త్రమ్‌ శ్వచద్ధాలమ్‌ స్త్రీకుమారమి దాసీమాణవకిమ్‌ శాదీపాదీ 
కక్‌ శాడ(పచ్చదమ్‌ శాటీపట్టీకటి ఉస్పృఖరమ్‌. ఉప్ప శకము మ్యూతళకృతమ్‌ 
మూష్ళతప్పరిషమ్‌ యకృస్మేదః మాంసళోబితమ్‌ చర్భిశరమ్‌ దర్భుపూతికిమ్‌ 
అష్టనళరీషమ్‌ అదన పరునస్‌ తృణో అహమ్‌ దాసీడాసమ్‌ కుడీజుటమ్‌ భగవతి 
భగవఠమ్‌ ఏ'తేగవాశ్వ పభృతయః॥ 


నూ, 820,921. ద్వ న్లక్టి ప్ర కరణము 215 


యథోచ్చరితాని సాధూని స్యుః। గవాశ్వమ్‌! దాసీదాస 
మిత్యాది॥ | 
920. _గవాళశ్వుపభృతీని ఊగవాశ్వమ్మ్‌పళ్ళతి యేషాం తానిఅని మిగ 
హాము. గవాశ్వళబ్దముమొ దలుగగల సమాహో ర్వా కదులు. గణము।; ననేరీతిగ 
పఠింప(బడినవో యీవియారీతిగనే సాధుషలగుననియీ రము, SS (గవ 
మళ్యానాం చ సమాహార ఇచట “విభాషా వృక్ష” (941) సూ, చే ప్రాస్తమగు 
వికల్పమును బాధించి నితై తె కకనద్భావను నిపతింప(బడెను. “య థోచ్చరితాని” 
అనుటవలనగణమున గవాశ్వమని పఠింపదిడుటచే గోఇబ్దమునకసజి కాదేశము వచ్చు 
నపుడే యీసూత్రను (ప్రవర్త రించును. అవశాడేకాభా వపక్షమందు త్రరనూత్రముచే 
వికల్పమగును, గక! "గోశ్యాః! దా దాసీడాసమ్‌। ఈనిపాతనయు “పుమాన్‌ 
శ్రియా” (888) సూ చే ప్రా ప్రపగునేకశేషముకు బాధించును, 
921, విభాషా వృక్షమృగతృణధా న్యవ్య జస పపశలగ్య 
శ్యబడబహూర్వాపరాధరో త్రఠాణామి. Sales (ద్వ 
గ నః) 
వృళదీనాం సప్తానాం ద్వస్ట్వః అశ్వదిడచేత్యానిద్వస్టన 
(త్రయం చ (పాగ్వద్వా। వృషదౌ విశేషాజామేవ (గహ 
ణమ! ప్లత్తన్య్యగ్రో ధమ్‌! పత్షన్య(గోధాః। రురుష్పృషతమ్‌ | 
రురుపృషతాః। కుశకాశమ్‌। కుళశకాళాః। వ్రీహియవమ్‌। (ఏహిొ 
యవా?। దధిఘృశమి। దధిఘృతే। గోమహిషమ్‌।; గోమహి' 
షాః! శుకబకమ్‌। శుకబికాః! అశ్వబడబమ్‌। అశ్వబడబొ 
పూర్వాపరమ్‌। పూర్వాప'రే। అధరో _త్రరమ్‌। అధరో త్రరే॥ 
ఫలసేసావన స్పతిమృగశకుని క్షు ద్రజన్తుడా న్యతృణానా బిహు 
(సకృతి రేవ ద్వన్ద్వ ఏకవదితి వాచ్యమ్‌॥ దిదరాణ్‌ చామల 
కొని చ విదరానులకమ్‌। “జాతిర పాణినామి” త్యేకవడ్భా 
వః। నేహ।బదరామలగే। రధికాశ్వారో హో ప్ల త్షన్య్యగోధౌ। 
ఇత్యాది! విభాషావృక్షేతి సూకేయేఒపాబిన "స్తే సేషాం(గహ 
ణం జాతిన(పాణీనామితి నిత్యే (పాప విళల్పార్హమ్‌। పళ 
(గ్రహణం హస్త్యశ్వాదిమ సేనాజ్లత్వాన్ని తే; పాస్తే పే మృ. 
గాకా న్నుగె రేస శకునీసాం తై రేవో భాస త ద్వస్తే కః! 
అనై ్యన్తు సహేతరేశరయోగఏవేతి ని కుమారం మృగ . 
శకుని గహణమ్‌। ఏనం _పూర్వాపరమధరో త్రరమిత్యపి। 
అశ్వదిడది గ్రహణ) తు సళ్షే నపుంసకత్వార్హమ్‌। అన్యథా 
సరత్వాత్చూర్యువదశ్వదిడ దానికి స్యాత్‌ ॥ 


278 కొమురీశరధాగకనును 021, 


921, వృక్ష మృగ తృణ ధాన్య వ్యజ్ఞన పశు కకునీ వీనియొక్కంద్వన్ల కము, 
అశ్వదిడది పూర్వాపర అధరో శ్ర తర ర. నును వై కల్చికే కై'కపడ్యా 
నమునొందును. సూ్యూతనున ష షష్టి “విషయభేదము భీన్న మగును, కృ౭దులేడింటి 
విషయమ ననవయవాపయవిభావ ము తభ కాన కాదాత్మ్యముషష్ట్య 
రము, నృక్షిద్యవయవక డ్వస్ట కము అశ్వబడ దాదిరూ పమగు ద్వ వ్రిముఅనియునర్హము 
ఫలితవగును. ఇచట వృక్ష దిశబ్ణము లేడును త _్రద్విశేషదులను బోధించును గాని 
స్వరూపాదులను బోధీంపవు, స ప్పక్షన్యగ్రోధమ్‌ "అనునది మొదలు శుకదికాః అను 
నది య సమందుగలవి (కమమగనుడాహరణములు, వర్‌ మొదలగునవి 
స్తతో “క్రర్వన్ష క త్రయమున నకుదాహ రణము, (వౌ సలా వాచ్యమ॥ 
ఇది యేకవ ద్భావ్యపకరణమునకు నియమమును భి ఇందలి సనస్పతి 
శద్చముకో ళో ర్రమగు విశేషార్థమును టోదింషక వృక్షగులన్ని టిని టోదించును, 
ఫలము సేనొజ్లము వ పృక్షము మృగము శకుని ట్ర దజస్తువుధాన్యము తృణము వీనిని 
బో ధించుశ బ్రముల యొక్క ద్వస్థ్వము బహుపచనానాన్లా వయవకమగుసపుడే, తత్ర 
త్ఫూత్రములబే విహితమగు నేకవడ్భావమునొందునని వచనార్హము. ఏకవచనా న 
ద్విపచనాన్సా పయ వకద్వస్వ్వ్రమునకురా దనీ ఫలితవ గును. బహాపకృతిః బహవః 
=దిహువచనాగా . (పక్ళితిక కారణం యస్య అనివిగహము ఉదా:--- ఐదరా 
నులకన్‌ (విదరోడామామలకానాం చ సమాహారః) “జాతిరపాణినామ్‌॥ (815) 
సూ, చే నేకవద్భావదు, బడారామలకే (బిదరం చామలకం చ) మొదలగు చోటు 
లం డేళవచనా న్తడ్విప చనా సృములకి తరేతరయోగద్వస్థ్వమే ఫవర్ధించును.. “విభా 
షావృక్ష "అనుసూ త్రమునవప్రాణులగు వృక్షమృగతృంధాస స్యవ్యళ్షునములు “*నకాతిర 
(ప్రాణినామ్మ”ను సూత్రముచే వీనికి ని3్యైకవద్భావము (పాస్తమగుచుండ వికల్ప 
మును విధించుటకు (గ్రహింపబడెనని తెలియనగును. oy స్త్యశ్వాదులు 'సేనాణ్లము 
లగుటచే వానిద్వస్వమందు “ద్వక్వ్వశ్చ" (11) సూ. బే నితై ్యకవడ్భావము (ప్రాప్త 
మగుచుండ దానిప్‌బాధించి వె వె కల్పరై కవద్భామగుటనై దూహే(త్రమునే పశువడము 
_(గహింప(,దిడిను. మృగవాచకములకు శకువీవాచకను లకును “చార్టద్వన్త్వ్యః 
సూత్రముచేతనే సమాహార ద్వస్ష్వవికల్పము సిద్దమగుచుండ సీస త్రమున" సశుశకువి 
(గహణమునశేమి ఫలమను ₹జ్కాకు “మృగాణాంమృగై రేవ....గహణ” మను 
(గస్టముచే సమాధానమునుజెన్సుచున్నాడు. అర్థము 1. మృగవాచశములకు 
మృగవా చకములతో సే సమాహారమందువితరేశర యోగమందును ద్వస్థ్వనగును, 
ఉదా ౩ గోమహిషమ్‌!। గోమహిషాః! ఇట్లే శకువినాచకములకును కనివాచ 
కములతో నే సమాహరమందు నీతరేతర యో గమందును ద్వస్ట్వనుగును, ఉదొ కా 
శుకదకమ్‌! శుకబకాః। మృగవాచకములకితరములతో గాని శకుఏవాచకములకన్య 
ములతోగావి యితర రేతరయోగద్వ స్వమేగానిసమాహా రద్వస్ట్వము లేడనునియమము 
కొరకు సూత్రమునమృగ శకుని గహ ణననీ తెలయునది, (రుక శుకొ;) పూర్యాన 
ధమ్‌! అధరో త్తరమ్‌। పీనియొక్కగహ ణముగూగ నీయమార్ధమే, పూర్వ శబ్దము 


నూ, 881,822.) ర్వ న్ట్వ ధ్ర కరణము ett 


నకపరశబ్దమ తోనే యధర శబ్దమునకు త్తరశబ్బముతో నే - సమాహా రేతరేతరయోగద్వ 
న్వ్వములు, పూర్వాపరమ్‌। ఇతా?దులు దాహారణములు. తదితరములతో నితదేతరయోగ 
ద్వే సమే యగును. (పూర్వో తరే) అశ్వబడబమనునది పశుద్వస్త్వ్యమ గుటచే విక 
ల్పము సిద్దమగుచున్నది గానిస సమౌహారద్వన్వ్వపక్షమున నపుంసకలిజ్లముక్‌ ఆకు 
సూత్రమున నశ్వబడదిళ్పిము (గహింపందిదెన్‌, లేనిచో నమాహారమందు “సన 
పృంసక మ్‌” (825) స్యూత్వపాప్త పమగు నపుంసకత్వమను బాధించి సరమగు 
“పూర్వవదశ్వబడబౌ” (817) సూ(తముచే పరపదలిజ్నమే (ప్రవ ర్థించెడిని. అశ్వ 
విడబ్యగహణ సొమర్హ్యమువలన “ పూర్వవదశ్వదిడబో " అనునది దాదింప(ఐడు 


నియు “పూర్వవదేశ్వబడబౌ” అనుసూత్రమి తరేతరయోగద్వ గ్వమందు సావక్షుక 
మగుననియును (గహించునది. 


$22. _వి్యపతిషిద్ధం చానధికరణవాచి. 2-418. విప్రతిషిద్దం, 
చ, అన ధీకరణవాచి। (విధాషా) 


విరుద్దారానామ(ద్రవ్యవాచినాం ద్వన్లకి ఏకవద్వా స్యాత్‌ । 
శ్టీత్రో స్ట్‌? కీతోషే। వై వై కల్సికస్సమాహా రద్వన్ల్వశ్చారేద్వన్ల 5 
ఇతి సూ(కేణ ప్రాప్త స విరుద్ధారానాం యది భవతి తరి 
అ(దవ్యవాచినామే వేతి నియమార్ధమిదమ్‌। తేన (ద్రవ్యవాచి 
నామితరేతరయోగ ఏవ। శీతో"షే ఉదకే _స్‌ః। విపతిషిద్ధం 


కిమ్‌! నన్దకపాజ్బాజన। ఇహ పాక్షికస్సమావార ద్వన్ల్వో 
భవశే్యేవ॥" 


922, మ్మీపతిషిద్ధమ్‌ ==పర స్పరవిరుద్ధమ్‌। ఇచటస హానవస్తాన రూసమగు 
విరోధమును (కల సియొకచోటనుండకుండుట) గ్రహింపవలయును, “అ ద్రవ్యవాచ 
కములకిట్టి విరోధమే సంభవించును గానివై రరూపసమగునది సంభవింపకుండుట 
యిందు గారణము. అధికరణమన (ద్రవ్యము. విరుద్ధార్యపతిపొదకములు ద్రవ్య 
థిన్నవాచకములునగు కబ్బ్దములయొక్క- దస ప్టము వే వె కల్పికె 3 కవద్భావముగలదగు 
నని సూకార్తము. ఉదా ౯. శతోస్పమ్‌: కీతో షే! ఇవీ గుణపాచకములు, ఇల్టివానికి 
“చార్చేద్వన్ద కః సూ(త్రముచేతనే సమావారద్వస్ట నము వికల్పముగ (పవ రి రించుట 
వలనేనేకవద్భాన వికల్పము (ప్రా ప్తమగుచుండ నీస్తూతము నియమార్దమగును, 
విరుద్ధార్హకములకు సమాహారద్వన్ల కమేగుచోనద్రవ్యవాచకములకే యగుననీ నియమ 
స్వరూసము. ఈనియమమువలనే పరన్నరవిరుద్ధములగు (ద్రవ్యములను బోధించెడి 
శబ్దములకితరేతరయోగమే యగును, కతోష్టే (ఉదక్తే చల్లనినీరు వేడినీరు అని 
యర్థము, సూూళమున విప్రతిషిద్దవదములేని యెడల “చారేద్వన్ల వః" సూ, చే 
సమౌహా రేతరేతరయోగములు (ప్రవ్తి రించినచో న్యదవ్యవాచేకములకే యగునను 
నియమము సంభవించును. ఆట్లయిన  “నస్పకపాఖ్బజన్యా” అనుచోట నస్టకపాజ్ళ 
జన్యశబ్బములు (ద్రవ్యవాచకములగుటచే సమావారద్వన్థ నము లేకపోవును,- వివతి 


2 కొమదీశరదాగమము [నూ, 928,824. 


షిద్గగహణమున్నపుడు నియమము విరద్ధారకవిషయకమే యగును గాన నస్టక 
పొళ్ళజనా్య అనుచోట నీనియమము (ప్రవ రి “ంచదు, కొం సని! “చా స్థద్వస్ట్వః” 
సూ, చే పొకికమగు సమా వా రద్వస్తసముగూడ తప్పక (ప ప ర్రించును, (నస్టక 
పాజ్బాజన్యమ్‌) విష్టుపుయొక్కఖడ్లము నిస్టకము, విష్ణప యొక్క శబ్దము. పాళా 
జన్యము. ఈ రెండును విష్ణుపునందుండునవగుటచే వీనికి పె  (జెప్ప(బడిన విరో 
ధము సంభవింపదని తెలియునది 


928. న * దదిషయలదీని, 24-14 నృ దరిపరుఆరీని। 
(ఏకవచనమ్‌) 


ఏతాని నె పక చ (11 డదిపయసీ। ఇధ్యాబర్సి ష్‌ నిషా 
తనాద్దీర 81 బుక్ళొడు। వాజ్యన ET 


9%.  దరిపయలఆదీని = ఇది బహుఃపీవొ। దిదిపయఅఆదిగణ౧ందును పరి 
యళ రి రకా (సమాహారద్వన్ల్వము) రాదు, దధిపయసీ (దరి చ 
పయశ్చ) ఇవిన్యజ్ఞానవాచక ములగుటఒ “విభాషావృక్ష" సూ్యూత్యపాప్తమగు, చైక 
లిక కపీదాదమీ దీనిచే విషిద్ధమగును. ఇధ్యాదిర్హి షీ (ఇధ్మ చ బరి శ) ఇచట 
నిసాతనమ నలన నిధ్యశబమునేకు దీర్హ మగును. ముక్చొమే। వాజ్మస సీ! రతెండు 
స్టలములంద ను “అచ తుర” అనుసూ(తముణే సచ్‌(పత్యయదు విపతింపబడిగనంని 
సిగియునది. 


విన ;..- ఈగణమున (దిహ్మ్యపజాపతీ ఇత్యాదులు పరఠింప(దిడెను, 
కావుననీనిషేధము ప్రకరణ పా ప్రమగునేకవద్భావనియమమున కే యగుననుటస లను 
ఫఢదు. (దిహ్మ(పజాసతీ అనుచోటనే వియమమునకు పా ప్రిలేపండుట యిందు 
అకుగారణము, (సకరణ్యపా ప్తమగు నియమమునకువలే “చారెద్వస్ట కః" సూత్ర 
విహితమగు సమాహారమునకును నిషేధమగునని (గహించునది. కాప్పేన దధిషయ 
ఆదిగణస కిళనులకేసూత్రముచేతను సమాహార ద్వస్ద కము రొదనునర్హము లభిం 
చును, 


824. అధికరణై కావ శ్రే చ. 24-15, (న, ఏకివచనమ్‌) 


(ద్రవ్య నబ్ఞ్యానగమే ఏకడేపత నియమో న స్యాత్‌। 
దశ దనోష్షాః॥ 


924, అధికరణై కాన త్ర కమ్‌ =అధికరణమన సదూ సార్థమున క్యాళయము, 
(వర్తి ర్థిపదార్రము) ఏతావ "కరమ్‌ =సరిమాణనియమము. (జ్ధ్యావీశేషము) ద్రవ్య 


* దధివయసీ సర్చిర్మధువీ మధుసర్చిషీ (బహ్మ(పజానతీ [వవ వక 

' నృందవిశాఖౌ సరి(వాజకకెళికొ (సవర్గోససనదొో శుక్ష కృ కృష్ణా ఇధ్యాబర్జి.సీ దీక్షా 

తనసీ, అధ్యయవతపసీ ఉలూఖలముసలే అద్యవసావే గ్రక్ధామేరే, కు 
' ఛాజ్కనసే ఇథి దధిసయజిద్తయ? క వ 


సూ, 925,926. 7 ద్వే స 5 ప్రకరణము 279 


సంఖ్య, పదా స్తర్‌ సమధివ్యాహారముచే గమ్యమానమగునపుడు సమాహార ద్య్వస్త సమె 
యగునను పేక్ఫోతిని నుమము (పవ ర్థించదని స్తూ తార్థము, దనోషా 8 (దనాశ్ళ 
షు. ఇచట సమీపోచ్చారితమగు దిశపవముచే" సమ స్యమాన పదారములగు 
వస్తోషములయొక్క సంఖ్య నిశ్చితనుగనపగతమగుచున్నందున (ప్రాణ్యజ్లవిమి త్ర 
కిమగు నేక కవద్భావమున కీనిశే షేషధము (ప్రవ _ర్థించును గాననిత రేతర యోగద్వస 3 
మగును. 


925. విభాషాసముపే. 2.4.18, విభాషా, సమీపే! (అధికరణై 

తావ శ్త్వ్వే) 

అధికరకజై తావ త్ర కస్య సామీష్యేన పరిచ్చేదే సమా 
హర ఏ వేత్యేవంరూపో నియమోవాస్యాత్‌ । ఉపదశం చన్లో 
ష్షమ్‌। ఉపదభా దస్తోష్టాః॥ 

1192 సమీపశబ్లము లఅక్షణచే సామీజ్యముచేనగుపరిచ్చేదమును బోధిం 
నరు, అధికరధై తావ జే శే అనుసెది షష్య ప దుగ విపరిణామమునొందును, సను 
స్యమాసపదా వార్థముల సం ఖ్యా విశేషము సొమీవ్య ముచే పరిచ్చిస్నమగున పుడు సమౌ 
హారద్వస్త్వ్యమె యనునియమము వికల్పముగసగును. (ఇచట సరం 
సెకు వికల్పమనినను దోషములేదు గానివూర్వసూ త్రమున ని యమముఇకే నిషేధ 

దునుటిచే తదనుసారమీసూ,తమందును నియమ మునకే వికల్పమని చెప్పబడెను. 1 
ఉణతదశమ్‌ దన్తోష్టమ్‌। ఈ తొమ్మిదిగాని పదునొకండు గాని దన్లో షముఅసమూహాములని 
యర్థము, ఉపదిశమనునది సమీపార్హముననవ్యయీ భావము, శొప్పుసనిచట వ ర్తి 
వదార్థసంఖ్య సొమీష్యముచే సరిచ్చన్నెమగును గావిపూర్వనూ తోదాహరణమంటు 
వలే 'నిశ్చితమగ మ ఉపదళొాః దన్సొ నోష్టాః। ఉపదశాః అనునది ఐచహు 


వీవా (దళానాం సమీపే యే సన్ది తే) సమావా రద్వస్ట కమునకువలేసీయితరేతర 
యోగముసకుసర్హ మును ప. 


విప ;-- సమాహారద్వస్ట వస్టలమున సమూ సలిజ్ఞపచనములుగల యవ్యయీ 
భాబమునకే యనుపయోగమగును,. కాపువ “ఉభరశం దన్తోషస్య" అన్మువయో 
గము, సిద్దమగును, సమీ పమునక సమీపముగలదానికి నభేదఏవక్షచే నిచట సామా 
నాధికరణ్యమునూహించునది. ఇతరేతరయోగమంయ సమాగలిజ్ఞవ చనములుగల 
డగుటచే బిహ్మువీహకే యను పయోగమని తెలియదగును. 


926. " ఆధజ్‌ యతో ద్వనే క. 6-9-265. ఆనజ్‌ బుతః, ద్వనే్య 
ఇ యు 
(వద్యాయోనిసందివైేభ్యః, ఉ త్తరప దే) 
విద్యాయోని సంబన్టినామృద న్హానాం ద్వన్వే ఆసజ్‌ స్యా, 
దుత్తరచదే ఫరే। హోళాఫోతాగౌ। పహోతృషోతృనేష్టోద్లా 


50 కముదీశరదాగమము [నూ 928,927. 


తారః। మౌొళాపితరొ। పు శక్టేఎన్యతర స్యామత్యతో మలబ్దూ 
ప్ణత్యాపు శ్రి ఇత్యస్యానువృ ర్త తేః పితాషుత॥ 

9.6. విద్యాయోనిసమృనేభ్యః అనునది షష్ష్య_సైముగ విపరిణామము 
నొందును. విద్యాసమృస్థవా చకములు యోని సమృస్థవా చకములునగు బుద ప్రియుల 
ద్వస్ప షమందు త్రీ తరసదముపరమగునపుడు పూర్వమగు బుకారముసకుఆనెడొ కే ము 
(ఆన్‌) అగును. ఉదా :.___హాతాపోతారా। హోతృశబ్దముస బుకొరమునకొనడా దేశ 
నలో పములు (పవర రించెను, పోతృపోతృ నేహ్టోద్దాతారః। ఇవి విద్యాసంబం౦ధవాచ 
కములకుదాహరణములు. 4 త్రరపదముచేనిచేట పూర్వపదమాక్షి ప్ర పము గాదు, 
ఆక్షి ప్రమయిసచో హోతాపోతారా అనుచోటనే ఆనడా దేశము సాధువగును గాని 
నుధ్యమపదమున కొ దేశము సిద్ధముగాకుండును. ఆక్షేపములేసందున హోతృపోత 
నేస్టోద్దాతార? అనుచోట మధ్యమపదమగు నేష్ట్రళప్టమన 3 బుకారమునణునా చేశ 
సిద్దేమగును. ఈవిషయమును సూచించుటకే నిదియునుదాహరింపబ6 బడెను, 
హో(త్రాదులకేకయాగమందు విద్యాద్వారకమగు ముత్విక్కృత సమృ్బ్యముగలదని 
తెరియదగును. యోనిసంజంధవా చకమునకుదాహిరణము :_ మాతాపితలొా। పీరికి 
సృ_తోత్సాదనమందు యోనికృత సమష్టి సము కలదు. బుతః అనునది, యసువృ శ 
మగుచుండ తిరుగసూతమున బుతః అను; సిడి సమానములోని పదములవ్ని యుసు 
బుద స్తములగుసపుడే యాదేశమగునని బోధించును. కావుసనే పతృపితామలో। 
ఇత్యాదులందా దేశమురాదు. ఆల్లయిప పితాపు క్షా అనురూ జమెటులసాభువగునను 
శజ్యాకు " “పుత్ర ఒస్యతస్యా” మను; (గస్టముచే సమౌాధాసమును ఇప్పుచున్నాడు. 
es పు శ్రే న్యతరస్మా మ్‌” (985) సూ శమునుండి మద్జూకప్ణతిచే విచటికి పృ జ్‌ 
భద్దమమువృ త్త తమగును. మధ్యనుండు నం తరువాతిసూూ త్రము 
లందనుప రించున ప్పుడు మబ్దూకస్లతి చే చెననువృ శ్రి తీ మనంబడును, బుతః అనునది 
“విలాషా స్వసృవత్యోః” (౪87) అను మధ్యసూత్రములోనికసువ _ర్రింపమండుట 
యిట్లు చెప్పుటకుకారణము. యోనిసమృస్థివాచకములద్వకా ప మందు పు స్రశల్దము త్ర తెర 
పదమగునపుడు పూర్వమగు బుద _స్రమునక్రానడా దేశమగునవి ధిన్నవా క్యముచేనర్థ 
మును చెప్పపలయును. ఇట్లు దెవ్చుబిదే పితాపు శ్ర అనుచోటనా దేశము సిద్ధమి 
గును, తాతపు లా అనుచోటనాదేశము వారిక మునగును, పు శ్రగబిము త్రరవదమగు 

సపుడాదేశమగుననీనవిచటనా దేశము (పస క్రమగును, పితావు సంప యోని కృత 
సమృస్థము జన్య జనకభావ రూపమని 3 మదగును. 


వివ 1 ఆనజొ దేశమున జకారములేకున్న సీసూతమున నిక్తిష్టమగుబుకొర 
మునకే యగును, కామి యుత్తరసూత్రోదాహరణమగు మికానరు తౌ ఆనుచోట 
మి త్రశబ్ద మునక _స్థ్యనగుసకొరమునశే యాదేశముగుటకు జకారమావళ్యకమని శెలి 
యునది, 


827. . దేసతాద్వన్ద్వే చ. 8-8-23 (ఆనజ్‌, ఉత్తరవడే 


నూ. 921,928.) ర్వీ స్వ ద్రకరణము 181 


ఇహో త్తరపదేపరే ఆసజ్‌ మ్మిక్రావరుణొ॥ వా॥ వాయు 
శబ్బపయోగే ప్రతి షేధిః1అగ్ని పాయూ । వాయ్వగ్నీ1' పునర్వ్వ 
సి వగహణం ప్ర సిద్దసొహ చర్య స్యపరి గహార్దమ్‌। తేన బ్రహ్మ 
(ప్రజాపతి ఇత్యాదౌ నానజ్‌ | ఎతద్ధి చే నై కహవిర్చాగిత్వేన 
శతమ్‌, నాఏ లోకే (| ప సిద్దం సాహచర్యమ్‌॥ 


927. దేవతానాం ద్వేస్త కః తస్మిన్‌ = =దేవ కాద్వన్ల్వే! డేవకాషదమున 
కిస్టది దేవులని యర్హము, దేవ కావా చకము ంద్వస్త పస మా సమునను త్రపదము పర 
మగునపుడు ర సదమునకానజాజేశమగును, బుకోరా న్తమలుగా 
నందున, విద్యాయోనిసమృస్టవా చకములుగానందుసనా నజా దేశమప్రా ప్ల పవేగుచుండ 
నీసూత్రమారంధింప(బడెను. ఉదా :-... మిశ్రావరుణొ। (వా వ వాయళబ్దముగల 
న్వస్త మున నాజి జాదేశమునకు నిషేధమును చెప్పవలయుసు. ఉదా = అగ్భ్మి 
టాయి వొయ్వాగ్నీ। ర రు తీరుగ సూత్రసున వద్ద 
పనసమును (గహించుటరు ఫలముసు జప్పుదున్నాడు. “పుసర్హ్వస్ట కిగహాణ0.. 
సరి్యగ్రహార మ” పేవమందుగాని లోళమునగాని ప్రసిద్ధమగు సాహిత్యము శల కేవ 
తలను ధరి పాదించుళబ్ద ముల యొ క్కద్వస్ట్వమఎదే యా దీశమగునని యి నటిద్యస్ట $ 
పదగహణము బోధించును. ఇట్లుచె చేప్పుటిచే దిహ్మా(పశావతీ అనుచోట నాచేశము 
వారితమగును. వీరికి ఏకహర్భాగాను9ివరూవమగు సొహూచర్యమువేవమన 
శు త్రముగాలేదు, లోకప్రసిద్దమగు సాహ చర్య మైనను లేదు. 


928. ఈదగ్నేస్సోమవరుణయోః. 6-27, ఈత! అగ్నేణ. 
సోమవరుణయో: | ( దేవతాద్వస్త s) 
ఢేవతాద్వనే ్వ ఇత్యేవ॥ 

928. దేవతావాదకద్వస్త మున సోమవరుణవదములు త్తరసడములగు నప్పు ; 
ఢగ్నిశబ్దిముస కీకారమా చేళమగును. ఇది స 
కసవ వాదము. 
" వివ :.- దేవఠాద్వస్ట్వ్యమందే యీకౌరమును. విధించుటచే అగ్నిహోనా 
(మనుష్యులు) అనుచోట 'సేకారా దేశము వారింసంబడును. కాశికొళా రుని యమ 
సరించి యిచట దేవతాద్వస్ట్వపదమునకనువృ త్తిచేయంబ డెను, . ఆశ్వలాయనుడ్లు 
అడేపతాద్వస్ట మందును ఈకొరాదేశమును పయోగించెను. “అన్నీషోమో(వజే , 
ష్యామి” ఇచటనగ్ని సోమళబ్దములు జ్యోతిర్తతాటోధకములు, , ఆర్షమగుటిచేనిది 


సాధువగునసియు దేవతాద్వస కనుందే యూకొరాడేశమగునవియననున్భ స్త తీచేసిన ' 
నారియాశయము, 


1361 


22 కేముదీశరదాగమము [సూ, 929,930. 
929, అగ్నేః స్తుతీ పోమసోమి?:. 8.3.28. Sms, స్తుత 
సోమసోమౌః, (మూర్తన్యః, సమాస, సః) 


అగ్నేః పరేషామేషాం సస్య షః స్యొాత్సనూస। అగ్ని 
ష్టళ। లగ్మిహ్రామః। అగ్నీషోమౌ। అగ్నీసటబో॥ 

9-8, అగ్ని శద్దముకంట పరములగు సుర సోమస్రోడు3 స ఎఐందిరిగకార 
ముసకు సమాసమందు మూర్తి న్యము (షకారము) ఆ చేశ మగును. “సాత్పడాద్యోల 
(8-8. tl 1 సూత్రపా ప్ర ఫమగు షత్వని స షధమునకిదియసవాప':ఎ. ఆ ఆగ్ని పుల్‌ 
(యాగవి శేషము అగ్నిష్లోమః (సోమయాగసంస్రా అగ్నీమోమా (అగ్నిశ్చలో 
చుళ్చ) శకిత్వబశ్వములు, అగ్నీషరుబణో = శత్వుము, 


90. ఇద్య్భిగ్దా శ 8.%.28, ఇల్‌, పృద ( దేవతాద ఓల పనీ? ai}, 
టీ తర 
వృద్ధిమత్యు త్రరపడ. అగ్నేగిగాగెకస్వా కం వడాగ్యా పూ! 
చ ers Re 


అగ్నాదురురౌ దేవతే అస్య అగ్నిమాగుతం రర రై! అగ్నే 
నరుజొ డేవళే అస్య బగ్నివారుణ[౫ః స మరొాద్వ? నన త్య 


భయపదవృద్దిః। అతాకికే వా వాశ్యే ee REE ఓ దాధినాక్షి 
ఇత్‌ | వృద్ధా కిమ్‌! అగ్నేష్టః। నస్ట్రిస్యప రమ్య మ్య్‌ లన 
పృద్దిపతి “షీ ధ్రః॥ విష్ణో న సః ఆగ్నాపై ష్తపమి। 


930. వృద్ధిశబ్దము త్ర తరపదమునమ విశేషణము. చేవరాట స్య కముస వృద్ది 
రూసమగును త్రరసదము సంభవింపగందున పృర్ధిశజడు పౌఃత్రలో ఎలు ప్రమతు 
బస్థమని చెచ్పవలయును, వృదిను శ్ర త్రగును తర పదము సకమగుసపురు దేవతా 
ద్వస్ట్వ్యముననగ్నిళబ్దమునకి కారమస్త డేశమగుపేని సు సూతా్యము. ఇకారముసకికార 
సి్గనమానజీ కారమేటబాధనార్థ ము. ఆగ్ని మారేతస్‌ (అగ గ్నాదుదురా దేవతే Cig) 
అగ్నీ వాయువ్య లు దేవతలు గగరీ (కీయావిశేషదు. ఆగ్ని వాపణటు! (జుగ్నీప పఠనా 
దేవతే అస్య) “దేవశాద్వన్వే చ” (18.80 సూ. చే జూర్వో శ్రరపదముం 
యాదక్టచ్చునకు వృద్ధియగును. శసూూతముచే విహితముగునికారయు తస్తీతపృ త్తి 
కొఆకు కర్పితమగు నలౌకిళఠవాక్యమందు. (అగ్నిమదతద్కా అగ్ని వరణ) 
ఆగ్ని మారుతమనుచోటసానజా దేశమును, ఆగ్నివారుబదునుచోటనికొరో దేశమును 
దోజించజి స త్త్షము్యపవ ర్రించును. సిద్ధరూపముకం'పె తద్ధిత్యసత్యయము (ప్రవ ర్రిం 
చుటేచే ను కర పదమునకు సృద్ధిమ త త్వమికొరము (ప్రవ రి “రంచునమయిముననుండుట 
తోథంభవషొ గోనథాలియగుదాసి నే గ్రహింపవలయును. ఆగే ఎన్ట్ర)ః (అగ్ని శ్చేస్ట్ర 
శృ తాగనా కౌ దేవతే అస్య) అణ్‌ _పత్యయము అదివృద్దియ్‌సిగును, “నేస్టి 
ల్యే వరవ్య “ (ఈ) సూ. చే నుత్తరవదమునకు వృద్దిని 'షేధింవంబిడుటటే . 

నీ సృద్దిమత్తు గాదు, ఇచటనికోరా దేశమును వారించుటరై వృద్దీమ త్త తను 


నూ, 980,931,082.] ర్వన్ల్వ్వ ప్రకరణము శీ! 


విశేషణమావళ్యకము, (వా) విష్ణుశబ్దము త్తర పదమగునపుడీసూ(కము_స్రవర్తించ 
దని జెప్పవలయును, ఉడా :.__._ "ఆగ్నావై స్టవ్‌ (అగ్నిశ్చ విష్ణుశ్చ అగ్నాషెస్లా 
కౌ దేవతే అస్య) ఆగ్ని శబ్రమునందలి యకార మునకికారము రానందున జడ్లేవ్లజ్రా 
ద్వవ్వేచ” (827) సూ, చేనానజు (పవ ర్హించెను, 

931. దివో ద్యావా. 6-8-29. దివ ద్యావా, (దేవతాద్వ నే, 

డి త్తర పదే) 
దేవళాద్వన్వై డి త్తరపదే। ద్యావాభూమీ। ద్యావాక్షామే॥ 

991. డెప పారాను తరసదముసరి మగునపుడు _ 
ద్యావా అనుసది యాడేశమగును. ద్యావాభూమీ। (ద్వొశ్చ భూమిక్ళ దాక్జవాక్షా'ే 
(ద్యౌశ్చ జామా ౧) ఇమాశబ్దము పృథి వీవర్యాయము, 

బక క కొన్నిపు స్తకదులండు ద్యావాక్షుమా అనీ యుదాహర ణమున్నట్లు 
శద్దన్దుశేఖర్యప్రతీకమువలన తెలి యదగును. అపుడది షష్య స్థము,. ద్యావాపుథివ్యో। 
అనియర్హము, ఇడి “డ్యావాక్షామా రుక్కో అ స్పర్విభాతి దేవాః” అనుబుక్కు-లోని 
(ప్రయోగము. అచట ద్యావా క్షామాశబ్దముకంటె బరమగు షష్టీద్వివచనమునకు 
“సుపాంనులుక్‌” (7-1-88) సూ. చే డాదేశమయ్యెను. 


932, దివసశ్ళ పృథివ్యామ్‌. 63-30. దివసః చ, సృథివ్యామ్ల్‌। 
(దివః, దేనతాద్వన్వ్వే) 


దివ ఇతేేవ। చాద్ద్యావా। అదేశే అకొదోచ్చారణం సకా ' 
రన్య రుత్వం సూ భూదితే్యేతదర్గమ్‌। ద్యాశ్చ పృథివీ చ 
దిపస్పృథివ్యా। ద్యావాసృధివా్య॥ ఛస్టసి దృషానుదిధిః | 
ద్యావా చిదసై్మ పృథివీ! దివస్సృధివ్యోరరతిరిక్యత పద 
కారా విసర్గం పఠ న 


982. దేవతాద్వస్ట మున పృథివీశబ్దిము త్తరపదమగునపుడు గివ్‌ శబ్దమునకు 
దివన్‌ అనునది యాబేశమగును. చకోరమువేలన ద్యావా దేశముగూణీనిగ్గునని 
యర్థము. దివసాదేశమున సకారముపై యకారము (ఇత్సంజ్ఞకమ్సు ఉన్న ప్లుడుసళా 
రమునకు ఆ దేశములు రాకుండుటజే సకారము శుత్తహ్మగ్లున్లు. ఈ యకారనుచే 
పయోగమందలి సకారమునకు నేయా దేశములు రావని యూహీర్థిపబకును, దివ 
స్పృథీవ్యా అనుచోట సకారమునకు (ప్రా ప్లమగు రుత్వమను వారించుట యాశేళ 
ములోని అకారో చదృారణమునకు (పయోజనమని ఫలితమనున్ను, దివునక్ర్రథివ్యు! . 
ద్యావాపృథివ్యా (ద్యొశ్చ పృథివీ చ) “ఛస్టసి దృష్టానువిధి।” . అక్ల్షుభాశ్యతాక్లుని 
వాక్యమునకు సేదనుందగువడు (ప్రయోగముననుసడించి కాదస్థిముల్లన్సు, కల్ళింస్ల 


284 కొనముదీశరదాగ మము [సూ, 988,084,996, 


వరియునని యర్థము. ద్యావా చిదనై్మై పృథివీ (వేదవాక్యము) ఇచట దివ్‌కల్ల 
' వృధివీశల్ణములకు * 'చిద'సె్మ” అనుదానిరో వ్యవధానమున్నను సమాసద్యావా డే। 
“ములు (ప్రచ ర్తి రించినవని తెలియదగును. పదకారులు (పదపాక మును ను సేయువారు 
గివస్పృథివో గ్గొ అనుచోట (అవగహదుందు) విస సర్వమును పఠించుచున్నారు. దీని 
నలన దివసాడదేశమున సకారమునకినుమితమగు విశారాభావడు లశ్ష్యములనను 
సరించి క్వాచిత్కనుని యజ్లీకరింసదలెనని (గ్రహింపదగును. 


$88, ఉషాసోషసః, ( 003381, ఉషాసా। ఉషసః। ( దేవతాద్వ స, 


ఉ త్తరపదేే 
ఉషన్‌ శబ్దిస్యోషాసాదోళో దేవతాద్వస్వా। ఉషాసానూ 
రకమ్‌॥ 


988. చేదతాద్వర్ద ప్రమ నను త్తరపదమ దరడుగునపుడు ఉషన్‌కబ్దమునకు 
షాసా అనునది యాబేశమ్‌గును. ఉషాసాసూర్యమ్‌ (ఉషాక్చ నూర్యశ్చ ఆన 
sh సూహారః) 


$94. మాతరపితరాపవీచామ్‌. 8.9.92. మాతఠరపితరొ। 
ఉదీచామ్‌॥ 


మాకరపిళరౌ। ఉదీదాం కిమ్‌; మాతాపితరా॥ 


$34. ఉత్తర దేశీయులగు వై యాకరణులనుతమున క కేబ్లము త్ర తరసద 
నుగుసపుడు పూర్వపదమగు మాతృళబ్దమునకు అరకాచేశదయు విపతీంప(పదెను. 
పితరొ అనును త్తరపదము ' “ముతో జి” (276) న సు సిద్ద 
మగుటచేనచట “నిపాతనమావశ్యకదు గాదు. ఇతర రణులదుతమున ఆస్‌ 
జాదేశముచే మాకాపితరా అనియగును. ఏశనేషము స ద్వ కిము 
సాధువగునవి (గహించునది, 


౪36. ద్వస్హ్వాచ్చుదషహా ధ్ర గ్ఞాత్సమాహరే. 6.4106. డ్వగ్ల్వార్‌। 
చుదస్తహా న్హాత్‌ | సమాహాలే (టచ్‌) 


చవర్గొన్తాదషహా న్రాచ్చ ద్వన్వ్యాటచ్‌ స్యాత్సమాహారే। 
గోర ' నె mia 

నాక్చ శ్వకృ నాక్రకచఘ్‌! త్వ(క్పజము । శమీధ్భషదమ్‌। 

నాకి కషమ్‌। ఛత్రోపానహమ్‌; సమాహారే కిమ్‌! (పాద్నట్‌ 
' యాజ్‌ 
క. శరదో॥ 
ర "~~, చవర్గము దకారము షకారదు హకారము ఇవియ స్థ గముందుగల 
'.' సమా హా రద్వర్ట కముకం'టె టచ్‌ ప్రత్యయము (సమానా సము అగును, “వార్త్యచమ్‌ 
(వాళ్ళ త్యక్భ.అనయో స్నమాహార క) త్వక్సబమ్‌ (త్వక్చ (సక్స అనయాస్నమా 


నూ. 886. ద్య స్వ ప్రకరణము 235 


హార వర్ష గహణమునకు (పయోజనమును (పదర్శించుటకె ఇదియునుదాహ 
రింపదడెను, దా స్త్రమునకుదా ;---- శమీదృషదమ్‌ (శమీ చ దృషచ్చఅనయోస్వమౌ 
సిరల) షా స్రమునికుడా [ae వాక్తి్విషమ్‌ (వాక్చ త్విట్బ) హో స్టమునకుదొ క 
ఛత్రోపానహమ్‌!। ప్రావృట్‌ శరదొ. ఇతరేతర యోగద్వస్త్వమగునిచట సదూసాొన్ల 
నును వారించుటకై సమాహారే అనునది యావళ్యకము, 


ఇది ద్వస్తన్షిపకరణదు, 


20, ఎకశేష (ప్రకరణము 
అలా == do ae 
అగై కశేషః॥ మూలము సరూపాణామ్‌. రామొ! రామాః! 


(వౌ విరూపాణామపి సమానారానాదు। ఆ గాక ముడెల 
bo అ 4 
గణశ్న। వ(క్రదణా। కుటిలదబ్దౌ॥ 


అర్హము : లా ఇటుపై ద్వద్హి ఉభవాదడకుగునేకేరను ను వాాభొంనకును 

ర టుర్‌ ఓ 
జేయుచు స స్పర్బళుద్ద క్రై సవ న ఇ తదుగుారణ 
ముఠలనీచిట స్కరించచున్నాడు. ' హా కశేషః। గరూపాడాగ్‌, రామో; రా” 


అని. (వా) న స ఇ స్తు సమానార్గకియులగు శబ్రములలో కకక 
నకు శేషము గలును. ఉడా :.- వృక్రడణా।! కుటీలడణా । (చగ్రదద్దిశ్చ రుటిల 
దళ్గిశ్చ) 


వీవ;....సరూపనూ(తమున రూప పశబ్రమ్మురు రూప్యతే బోధ్య'తే అసువ్యుత్చ ర్తి తినే 
నర్ధపర్యాయమని జె ప్పినయెడల సమానార్ధకచుల కేక కశేషదుగుసనునర్హము సూ త్రాక్షర 
ములచేతనే సంపాదింపశక్యమగును గాసి “విరూపాణామ్‌"అనునా ర్రికమపూర్వను 
గాదని తెలియదగును. 

yt. వ. ంకో య్‌ నో తల్ల క్షణే సే ward ఏడ. 1.265. 


జ్య ణ్‌. జో 
వృద్దః, రానా తల పయకి, చేత్‌, షః DHE (sat) 


రాసా సప EN గో తం శిష్య'తే గోతయుస( ప్రత్య 
యమా(తకృతంచే త శయోః కృత్స షం వెరూవ్యం స్యాత్‌ । 
గార్ల్యశ్చ గార్ల్యాయబిశ్ళ గార్జ్యా! వృద్దః కిమ్‌! గర్లగార్గ్యా 
త యూనా కీమ్‌; గర్గగార్గొక తేల్లక్షఆః కిమ్‌! భాగ 
విత్రిభాగవి త్రికౌః కృత్స నం 'కిమ్‌; 'గార్యవాళత్చా కయగౌ॥ 


936. ఇచట వృద్ధశద్దిముచే “అపత్యం పొశపభృతి గోతమ్‌” 
(4.1182) అనునూ (తము చే వీహీతమగు గోత్రమునే (గ్రహింపవలయును. యువ 
పక్యయా _సముతో సాహ చర మిట్టివృద్దమునకే నమృవించుట యిందుగారణము, 
యువన్‌ళబ్దముగూడ “జీదతి తు వం యువా” (4-1-169) సూ. చే జెప్ప 
బడు యువ్‌ సంజ్ఞకమును బోధించును. యూనా అమచోట తృతీయ " సహయు కే 
టధానే” (66) సూ చే వచ్చినదగుటచే యూనాసహోక్తూ అనువర్థము "లభిం 
చును, కల్ల క్షణః అనుచోట తచృబ్దము వృద్ధనత్యయయవవ్రత్యయములను 


నూ. $86,981.] పశశేష (ప్రకరణము 21 


Mat dn ల్నణ శబ్దము నిమి _త్రీవాదికము, చేచ్చబము యద్యర్హకము, విశేష 
శబ్దము వై రూప్యబోధకము. యుస్య్రత్యయా ౫ నముతో సహవ చేనమున్న వుడు 
గో త్యపర్యయా సెయుమిగులుసు (యువ(ప్రత్యయా నము లోపించును) ఈరెండి 
టికి కృత్స షమగువై రూప్యము గో త్రయువప్రత్యయమా(త్రనిమి ౪ రకమయే యుండ 
వలయును గానితద్భిన్ననిమి శ్ర ర్హకముగాగూడదని స్యూత్రార్ధము. రృత్స్నమనునర్హ మే 
వకొరమువలస లభించును. ఉదా: *గార్గొ్య (గార్యశు గార్యాయ౭క్చ) ॥ గాగ్యలా 
i గోత్రపత్యయా ౫ సు. గార్గ్యా యణ శబ్రము యువ ప్రత్యయా సై సెమి, వృద్ద 
నునది లేనిచో గర్గణార్థ్యా మజా 'అనుచోట్‌ గో త్రవత్యయా స స్టముశానట్లి గర్గ 
శద్ది ఎనసరుసు శేషము పస ర రమనగుసు, గద్ద గారా లి! ఇచటనే. శ్‌ మును హరించు 
టె యువ్యపత్యయా ౫ సముతో సహోక్తియుండవఅయున ని చెప్పవ లయును. వీనిలో 
వ. జా శబ్దముగో త్ర పైత్యయా శా స్రమెనన. గగకా శబ్దమును యువపత్యయా ల 
గాదు, తల్ల ణః కీమ్‌! వె వై రూప్యము గో[త్రయువ(పత్వ మమా త్రకృతమే యేల 
గావలయునేని (వశ్నాశయము. భాగవి తిభాగవి తిక; భాగ ఏ తస్య గోతాపత్యం 
భాగవి శ ఖీః। ఇది గో త్యపత్యయాా హ్‌ భాగవి ఫ్‌ శ్రిశేబ్ద ముకం యు వా పత్యరూపా) 
ముందు “వృద్దాళక్‌ సౌవీరేష బహులమ” (11. -148) సూ. చే సొవీరగోత 
(పత్యయా_న్రముకంచు నిస నులు యువా పత్యార్థమందు విధింప 
బశీసి గె క్‌పత్య చమువలన " “భాగవి త్రిరఃో అఎయనును. ఇదట వె వెరూవ్యము 
త రు. గారనిన్దాక్సతముగూడ నగుచుండుటచే నిచటగేక కశేషవ్యా 
వృ విర “తల్ల క్షణః” అనునది యావశ్యకమని సమాధానాశయము. కృత్స్నం 
కిమ్‌? ఏ ప్రవకారముచేసకృత్యర్థమునకుగూడ వ్యావృ శ్రి తియేంచేయవ లయుసని శజ్కాం 
శయము, గార్య్యవాత్స్యాయనొ। ఇచటి ఎ ము. 2 గో తయుపపత్య మమాత్ర 
కృత్య గ గార (పకృత్యంశకృతముగూడ జ్రనగుటచే నేఠశే ఎషముసు వారించుట్ట కె కృత ఏ 
వుసుసది యాపశ్యకము. 


937. స్ర్రీపుంవచ్చ. 1-2-600. ప్రీ, పుంవత్‌, చ। (శేషః, వృద్ధః, 
యూనా, తల్ల క్షణః, చేత. ఏన, వి శేషః) 
యూనాసహోక్త వృద్ధా స్త్రీ శిష్యతే తదర్హశ్చ పుంవత్‌। 
గార్తీ చ గార్ల్యాయబౌ చ గర్గాః। అశ్రయామిత్యనువ ర ర్త 
మాసే యణ గో శ్మేత్తి లుక్‌ | జై చు దాక మయణశ్చ దాత! 


987. యువ్యపత్యయా స్ల నముతో సహవచనమున్నపుడు గో తపత్యో 
యా_స్థమగు స్త్రీవాచకమునకు శేషమగును, శిష్టమగు. ప్ర్రీనాచకముయొక్క- యర్థమయ్యు - 
పుంలిణ్లము గల యర్థ ముతో సదృశమగును. (ప్రీకిబ్లగబ్లిము పుంవచూవమునొం 
దును.) వానియొక్క వై రూస్యము గో త్రయవపత్యయములు లిజ్ఞము వీవివలన 
సిద్ధమైన దే గావలయునేని స్యూత్యాము. ఉదా :--- గర్గాః। (గార్లీ ₹ చ గార్లాయణా 

చ) గా గార్డీ అనునది గోత్ర వ్రత్యయాస్త సభఘగు వ్రీవాచకము, రెండవది యున సత్య 


. కొముదీకరదాగమము (908880. 


యా _స్రము, అర్హముసటు పు౦ంవది న ఫలమును జూప్పటకే 
“గాగ యజణ్‌” అను ద్వివచనా స్పముతో వ్నిగహము చూప౧బిదెము. ఇపుదు 
ద్‌ ఇ శేష గను బహొవచనా _స్టమగును గాససిటటు Nw ఖల 
స్పష్షమగును, ఏకవచనా నిమునరిపగ్రహాముమచెప్పివచె నో నేం న. ర్ట 
మనేనుగాన పుంవద్భావమువచ్చిననురాకున్నను “గాగ=ా' 'అనుగొ కేఏధమగురూప 
మగుటచే పుంవద్భావఫలము స్పష్టముగా నేరదు. “యజ ఖోశ్చ” (2.4.64) 
సూ త్రములోనికి “త్మ ద్రాజస్య బహుష"” (2-4-62) స్యూతమునుండి అస్ర్రీయామ 
సునది యనువృ త్తముగును. యజ ప్రత్మయముసకు అజ్‌ (ప్రత్యయమునకును 
లుక్కువచ్చును, "ప్రీలిబ్లమున రాదని తదర్ధము. పుంవద్భాపమువలననే యిచట 
యజపత్యయమునకు లుక్కుగూడగప్రవ రి ర్రించెను. గర్గాఃఅనియగును. (ద్వితీ. 
యాబహున చనమందు “గర్గాన్‌” అనుచోటి నత్వముగూడ పంసద్యాసముసరు భల 
సుగున్ము దాన్నీ (దా తీత డానియుకా ») చా: స భద్దముసరునే సను పు౦ంసన్య్బూాపములే 
శీషు నినృ త్తమగును, దాక్షీ అనునడి ద్వీప చనా సమ. “గా ఇ వాత్స్యాయనొ 
అ ఇత్యాదులం దేకశే షమును వారించుబశై. “తల్ల క ఆః" ఇక్యాదికగుననుస్న శ్రి 
చేయవలయునని తెలియుసది. 


బగ్ర పుమాన్‌ స్త్రియా. 1-287, ళు త్రయః! (శేషః, 
నరూపాణామ్‌. తల్ల క్షణ శ్చేదేపవిశేషల) 


త్రియాసహోక్టొ పుమాన్‌ శిష్యతే తల్ల క్షణఏవ విశేష 
శ్చత్‌। హంసీ న్‌ హంసశృ్ళ హంసొ॥ 


08%, సరూపమగు స్రీవాచకదముతో సహో క్రియున్నపుగు పుంలిగశద్దము 
సక శేషముగును కృత్స షవై రూస్యము త్రీలిబ్లటూ న తకృతవుయే యుండప పేను. 
ఉదా :--- హంసో (హంసీ చ హంసక్ళ) 


విన ;- ఈస్ఫూత్రములోనికి_ సరూపాణామనుడావిక సువృ త్తి యగునను 
అలో “భాళత్ళప రా స్వసృదు హితృభ్యామ్‌” (188) అనుసూ త్ర'సు బ్రాపకమగును, 
లేనిచో తదుదాహరణమగు పురా (ఫ్యళళ్ళ్చ దుహితా చ) అగుచోటో వీసూ(తము 
చేతనే శేషము సిద్ధమగును, గాననానాశ్రము వ్యర్థమయ్యెడిని. “సరూపొణా" 
మమదానికనునృ త్తి తచేయటపలన హంసశ్చృపరటాచ * అనుచోటనేకశేషము. వొరిళ 
మగును, తల్ల క్షణః ఇత్యానికమనువ ర్థించుటడే ఇస్టరిళ్ళ ఇక్జారాణీచ అనుచోట'నే? 
శేషము వారీంప(బరును, ఇచట వె వై రూహ్యము ప్రీలడ మా, శ్రకృత'మే గాక పుంయోగ 
కృశనుగును, 


816, _భాతృప్పలా స్వనృదుహితృళ్యామ్‌. 1108, భాత్స 
ప్క్టుతొ, స్వసృదుహితృభ్యోమ్‌ (శేషః) 


(భ్రాశా చ స్వసా చృ (భ్రాతరౌ! పృ్యకళ్ళ్చ దుషాళా చ 
ష్నశో॥ 


సూ. 989,840,941.] ఏత శేషట్రకరణము 29 


939. స్వః స్రదుహిత్మశట్ర ములతో సహో నెయుస్నాపుడు (గ్రమముగ 
8” కాలాలి ళ్‌ శి 
థాతృపు, (త్రశెబ్దములు రంగులు ను, (భొతరౌ (కొతొ చ్‌ స్వనొ చ పతే 
(పుక్రశ్చ దుహితా చ 


$40. నపుంసకమసప్పంసకేనై కవచ్చాస్యాస్యకరస్యామ్‌. 
1.2609. సపంసతమ్‌, అనపుంసశకేన, ఏకపత్‌, చ, అస్య, 
అస్యతరస్యామ్‌ (శేషః, తల్ల క్షణః, చేత్‌, ఏవ, విశేషః) 
అక్ష బేనసహోక్తొ క్రీ బం శిష్యతే తచ్చ వా ఏకవత్స్యా 
తల్ల ఇ కణనీవ విశేష శ్చేశ్‌ క్ష 8 పట, శుక్షా శౌటీ, శుక్ల 0 
వస్త్రకు, తదిదం కుక మ। కాసీమాని శుకా క్రాని॥ 


$10. ఆన _సరకమువలస వళూకచశబ్దమువలనను అన్యతర స్యామను 
అతి ఏకప త్రనువానితో నే సమృస్టించుసు. “కొపున చేకవద్భావమునకే ఏికల్పము గాని. 
అకశీషునునకు గామి, పుం ప్రీలిశ్లగబ్రయు లతో సహప చసమున్న పుడు నస౭సరము 
నషి "శీషమగును, ఏిష్షమగుశబ్దముస కేశ పచ్యావము (ఎక త్వ సజ నుగలద దగుట్స ఏకట్స 
ఒమగసగుసు కృత్స్నమగువై క్త త్వాక్తీ బ త్వమౌ త్రకృత మే కావలయు 
సని న్యూతాా ము, ఉదా = చు ద మె। పాని ఫు ః ఘుక్షా శుక్ల మ్‌ వ). ఏకపచ్యా 
వమురానిపక్షమందు శుర్లొని అని మగును ఇచట నపుం సీకలిజవుగు శు క శబ్దము 
సట శషదమయ్యెను. స్రీపస్నపుం సరయుఎగు శు శబ్దిములశే విగ్రహను. “లది ' 
(ఎకి వా దరయుల నియు దిశేష్యనిఘ్న క సందుస  ల్రిజబే చముగలవసియును ద్రోధిం 
చుటద మానము స టాదిశద్దియులు వ గ హూ మందు వ్ర దర్శిక' మలై నవ, లే౦చో 
“గుణీ 'పర్గాద యః ప్‌" ఏలనుకోథముడే సన్నియునుపు పంలిజ్లముల్‌ గానఆయుసని 
తెలియునదీ. 


విప :.-- అనపుంసకేన అగునని లేనిచో భుళ్గ ఆచ శు ంచ అనుచోట 
సేకశేష షముఎకపడ్భాపముసు CE కసములగును. సూశ్రమున " “అస్య” అనునది 
లేసన్ననిస్ట్వాము సొన్నిధ్యముపలసనే. సిస్దమగుసు, కాని అన్యఅనిచెప్పుటపలన 
నీసూత్రముచే విహితమగు నేరశీషఘముసకే కే యేకవద్భావమగును గొనిస్నూశా స్పరవిహితో 
మగుదా నిశేకసద్భావము (పప ర్తి ర్తిచదనునర్థము సీద్దమగున సు. రావుననీసూ తమే 
సమాహారద్వంద్వవిషయమున | (గప రి రించుసనియు “నికరనూత్రములు సమాహార 
ద్వస్తవిషయమున (పస ర్తి రించవనియుసు తెలియునది. 


941, పితా మాత్రా 1-2-77. పిఠా, మారా (శేషః, అన్యత 
రాస్వామ్‌ 


మాతా నహోక్తా పీతా వో శిస్యతే। మౌాతొాచ్చ పిళొ | 
సవం. మాళాపితరొ॥ 


[871 


$90 కిొముదీశర దాగమము [సూ. 841,942,948. 


941. మాతృశబ్దముతో సహో _క్రయుసన్న పుడు పితృ*బ్ల మునకు శేషము 
వికల్పముగనగును. ఉదా: ఎ పితరొ! “మాఠాపితరొ (మాతా చ ట్‌ పితుర్త 
శగుణం మాతా గొరశేణాత్రిరిచ్యతే” (య. "బతర్షి. పదిరెటు 'గొారవముగలదిీ 
అనుస్మ భతిచే మాత యుభ్యర్తి తయగును గాస “అఫ్యర్తి తంపుర్య” మనుపచినము 
పలన మాతృశబ్దమునకే వు నవక మూఠాపితరౌ “అఆనజ్‌ బుతో 
ద్వన్వ్వే” (828) సూ, చే మాతృశబ్దమునకొనజ్డు వచ్చును, 

942, శ్వశురః శ్వశ్ర్వా. 1-2-71. శ్వర న్వ్య్వా (శేషః, 

ఆన్యతర సామ్‌) 
శ్వా సహోక్త శ్యమరో వా శిష తే, తల్ల ణబఐవ 
నష శ్చేత్‌ 1శ్వయాశ్చ శ్వకురశ్చ, శ్వఘరౌ।' యం. It 

042, wer భబ్రములో సహో క్రియున్న పుడు క్షషఘుర శబ్దమునకు" సషను ఫర 
లృముగనగును, ఉదా: శ్వపరా | శ్వా ్యకురొ (శ్వ్యహా ళృళ్వకు రశ్ళ స్వ 
ర్యకు జననియును తనరు మాతవంటిది గానమాల్శకబ్దయిసిణిప ల కక 
నకసు పూర్వనిపాతమయ్యెను. 

వివ “య్శిష్యతే స స లుహ్యసూ నార్జాలిధా దూ న నలు. 
ల _ప్పకబ్దములఅయర్థనుసుగూడి bese) అనున్యా సములేవినరా.. క్యకుగా 
అనుసేకశిషవిషయముగ. లక్షణబే 1 తృకజ్తమేతర్లి ని, శ్వసం భన మామకు, 
బోధించును, ఏఠశేషములేకున్ననీయర్ణవు పై స్వ రీతీగ స్యకుస్తును గా ససీసూ(క్రోగ్య 
మము న్యర్తము. ఇచట పక్షమున చ్వస్త్వ్యమున్నకగుటదే గక విధా యరముగు 
పూర్వసూ(క్రసముదాయమువ లెనిదియిను ద్వ కదప ల్ల త్త సపసపీళు తీదనుశణ్యంగిగి 
సదూభఢాసము, పితృశ్వకురశబ్రములరవ ల శేషలమూక ' ఎకకడా కటములకును క రడ 
పొసమందు (ప్రయోగగును వారింప నీసూ త్రద్వయమాప ౪ రలఎగాసప్యర్థగఎగాదని, 


948, త్యదాదీనీ సర్వ్వైర్నిత్యమ్‌. 1.2 72. త్యడాదీని సశై$ః, 
నిత్యమ్‌ (శేష) 
సర్ర్వైస్సహోర్త్‌ కొ త్యడాదీని నిత్యం శిబ్బస్తే సఃసచ డేవ 
ద శ్రక్చే శౌ 1 త్యడాదీనాం మిథస్న సహో యుత్సరం 
తచ్చిస్యశే! సచయళశ్చ్ళయొ॥ 2 పూర్వ ఢీషోఒసీ దృశ్య శే। 
ఇది, భాష్యమ్‌॥ స చ యళ్చతో। శ త్యడాడితశ్ళేషి పుం 
నపుంసకతో లిజ్లవచనాని॥ సా చ డేవదత్తశ్చ తౌ॥ తచ్చ 
డేవద త్తశ యజ్ఞదక్తా చ కావి! ఛీ పుంనపుంసర 
యోస్తు 5 సరత్వాన్నపుంసక్షం శిశ్యశే1తచ్చ దేవద ర్తక్చ శే॥ 
గ్ర తగ్య స్వత త్పురుష షవిశేషణానామితిన క్రష్యమ్‌॥ 
టనయూర్యావి'మే నుయూరీకుక్కుటాదినో | తచ్చ సా 
ఛ్‌ అర్జపిస్నల్యౌ శ్ర 


నూ, 948,944.] ఏకశేషగ్రకరణము Ey 


918, సర్వశబ్దము సాకల్యా రకము. త్యడాదులతోగాని తద్భిన్న మగు నేళబ్ద 
ముతోగాని సహో కియున ఇపుడు ఫ్ట్వీదాదులు. (సర్వాద్య _నర్గణము) నిత్యముగ్‌ 
శేషమునొందును. = సర్వశద్దము లేనియెడల సొన్నిధ్యమువలనత్యదాదులతో నే 
సహో _క్రియస్నపుదనుసర్షము సన్నువించును. ఇట్టియర్ధమును నివర్హింప జే(యుటకు 
సర్వ్యప దము (గహింపబబెను, ఉదా :-- తౌ(స చ చేవద త్తశ్చ్ర ' 1 వా॥ త్యదాదు 
లకు త్యదాద లతోనే ?హో_క్రియున్నపుడు గణపాఠమననేది పరమో యయ్యది 
మిగులును. ఉదా :. యౌ (సచ యశ్చ) 2 పూర్వము ప సఠింస(దిడినదానికి 
గూడ శేషముగాన్చించుచున్న డని భాష్యమందుక్నది. ఉదా :-తౌ (స చ యశ్చ) 
అహం చ భవాంశ్చ ఆవామనుభాష్యో క్రివలన నీసూత్రమున త్యడాదులు ద్విపర్య న్త 
ములేయనునియమమునా్యశయింపదగడు. & వా॥ త్యదాదులకు శేషమువచ్చునపుడు 

సహవిపక్షితములగుపుంనపుంసరములననుసరించి ిష్టములగు ప్రీలిజ్ఞత్యదాదులట్టి 
లిజమునుగలవగును, దడా జ తౌ (సాచ చ దేవద Es తాని (తచ్చ దేవద తశ 
యజద తా చ) 4 పుంనపుంసకములు సహవివక్షితములగునపుడు “పష పుంనపుంస 
కతో లిజవచనాని” అనువచనమునందలి సర్వతమునా(శ్రయించి నపుంసకత్యదాదు 
లకు శేషమగును. ఉదా: శే (తచ్చ దేవద త్రక్చ) 5 ద్వన్ల్వ విశే షణములకు 
తత్పురుషవిశేషణములకును పూర్వో కనియమము (వ రి ర్రించదనీ యర్హము, ఇది 
పూర్వవచనమునకసవాదము.  ద్వన్ల్వతత్పురుషములు పరసదలిబ్గములుగాన తద్వి 
శేషణములు తదథీనలిజ్ఞములే యగునని యాశయము, ద్వస్త నవి'శే షణమునకుదాహర 
ణము, ఇమే (అయం చేయం చ) కుక్కు.టమయూ రో 1 ఇచట పూర్య్వవచనముచే 
పుంలిడ్లే దమ్‌ శబ్దము నకు శేషము నివృ త్రమయ్యెను. పరసదలిజ్లమగు ప్రీలిజమె 
వచ్చెను. ఇమోొ (మయూరీ కుక్కు.టొ) ఇది (పకృతానుపయు క్ర క్రమెనను (స ససబ్దనక 
మున నుదాహృతమయ్యెను. తత్పురుష విశే షణముసకుదాహర ణము: అర్ధపిస్పల్యో, 
శే (తచ్చడాపి స్పల్యర్థము సాచ =అర్హపి పీప్పలీ) ఇ ఇచట పూర్వప చనముచే నపుంసక 
మునకు శేషమురాక ప్రీశిజ మునకు వచ్చెను, తే అనుద్విప చనము, ప్రీనపుంసక 
సాధారణదుగుటచే విశేషములేదనిన, తచ్చ తచ్చ సాచ అర్ధపిప్పల్యఃతాః, అను 
నది యుడాహరణమగునని 'తెలిరుడగును. 


944, (గమ్య వపస సస యు త్రం 1-2-78. (గ్రామ్య 


ఏమ సహవిపక్షాయాం స్త్రీ శిష్య తే। పుమాన్‌ స్తియేత్య 
స్యాపవాదః! గావ ఇమాః। గామ్యేతి కిమ్‌! రురవఇమే। 
పకుగహణమ్‌ కిమ్‌! (బాహ్మణాః! సబ్జషు కీమ్‌! ఏతొ 
గావౌ। అతరుజేషు కిమ్‌! వత్సా ఇమే॥ వా॥ అనేకశజే 
ష్వితి వాచ్యమ్‌। అశ్వా ఇమే! ఇహ సర్వత్ర ఏకే షే 
కృతేఒ౬నేకసుది న్హా న్లాభావాద్ద నినో న। తేన శరసీ। శిరాం 
సీత్యాదో సమాస ఫ్యేత్యనోదా త్త త్తః, (ప్రాణ్యజ్లత్వా దేకవధ్భా 


292 కొముదిశరదడాగనుము [సూ, 944 


నశ్చన। పన్గానొ! పన్గాసః। ఇతాగదౌొ సమాసాన్లో న॥ 


ఇత్వేకశేషః॥ 


044, (గ్రామముననుత్పస్నములగు గవాదులు (గ్రామ్యపశువులు, సజ్జ మున 
బహువ్య కులయొక్క, సముదాయము, తరుణశబ్లము లేగలను బోధించును. "తరుణ 
భిన్నములగు (గామ్యపశుపుల సజ్జ ములు సహవీవ కరుగు ఈ స్ర్రీవాచకము 
నకు శేషవగును, “పుమాన్‌ స్త్రియా” (8) అను సూ. చే పుంలిజ్ఞమునకు శేషము 
(ప్తాప్తనగుచుండ దానికపవాదమగ స్త్రీ లిర్షమున స శేషము ఇప్పంబిదెను, 
ఉదా ;-- గావ ఇమాః। ఇచట శ్రీలిజ్లగో శబ్దమునకు 4షమమ్యెను ఆమకు 
లేనిచో నరజ్యజన్యపకు గజములు" సజ విక క్రితదులగునప్పడ ను స్రీలిప్లము 
నకు శేషము (వస్త కమగును. రురివజమే। రురు శడ్జాధ్ధములగు £ కింకలు (గ్రామ్య 

మలుగావ, దళుళబయు లేనిచో (గామభవు లగు (డ్రాహ్మదాదులనజ్జమ. లు సహవివ 

కీిళిములగుగ పడను గీ లమ స య NS పసి వ్‌ య్యెడిని. వాొహవ్మాణాల చే! 
గజ పదము లేనిచో ఏతా గావౌ! అనుచోట స్తీలిల్లమునకు CEES (పస కమయ్యె 
డిని. లతరుణేషు అనునది, వక ఇమే, ఆసుచోట స్రీ గముసకు కేషమును 
వారించుటకానశ్యకము, (2. (౧ నేకశఫములు గల గదాదులసజ్ర వ మలవిషయముస'నే 
యీసూక్రము (సవ గ్లించుకని ఇప్పవలయును.. ఫశబ్దిముసకు పకుపాదమందలి 
డెక్కంయర్థము., గహదులకు రెండు దెక్య్తలుండు€ టలేసవీ్‌ యుదానారణములగును. 
అశ్వములు (ామ్యములై సనేరకఫములగుటచేసవ (ప త్యుదాహరణమగును, అశ్వా 
ఇమే. 


ఏక శేషోదాహ హరణములన్నిటియందును విభ కినిరపేక్షముగుటవలన స wa 
మగు నేక షము న ననేకసుటి స్థాయులు లేనందు దు ర్వన్ల కము" (పవ 
౦చదు, ఇట్లు చె ప్వుటబే . కృత కస్ట వముండేః అ యా ని నిర స్పమగును, 


కృత ద్వ నవం గెశకశేడణ గునవినచో” శిరన శిరొంసి  అనుచొ పట i సమా సస్య" 


(01228 స (శవిషాతమగుననోడా pe కళ dg gt దూ” (011). సూ. బీ క 
న | స్‌ న్‌ గ | అలో నే వ న్‌ io ar 
నేళవద్బావదు సస లయ 5ర పగానౌ! పస్టానః। జసు నోట * 'యుమ్సాగప్‌ 


ఖ్‌! స? 
(015) నూ. చే సమాసా సము (షస రక్త క్రమయ్యుడిని ద్వస్తవ్షిముసకు పూ ర్మ యేక FE 
శషము(ప్రవ రి రించును గాసి స ద్వష్ట్వసంద్దగాని. | సమాససంజ్ఞిగాని. sae స 
లేకుండుటచే ₹రసీ ఇత్యాదులండే హ్‌ కరోస వనర వారించదిరును, 
శీషము (సవ రి రించిసపిగప ద్వ విము సఖా ప్రీ కేరంరుసి, నీరమెననే ' sp 


సభాదఏీకశేషః” అనుప్రవాదరువీ గ్రహించనను 


Bo గ నే 
ము Bene ీ న “= 
ల Rn hf 


21 స్స ౧నమానశేష పకరణము, 


న శ్టీవరసేట్టైనస్టా య 


1 మూ కృ త్రర్ధితసమా పై కశేషసనాద్య న ధాతురూ 

పాః సజ్బువృ తయః। పరారాభిధానం వృ తీః। వృ త్యరావ 
యవి (ca) అర లీ ఆర 
టోధకం వాక్యం విగహః। స ద్వివిధః। లౌకీకో ౬ లౌకికశ్చ। 
పరినిషికత్వాత్సాధురౌకికః।| పయోగానరోఒ సాధుర లౌ కికః। 
(ఏ గో లే 

యథా రొబ్జః పురషః। రాజన్‌అన్‌ పురుషసు ఇతి; అవి 
(గహో నిత్యసమాసః, అస్వపదవిగ్రహో వా॥ 


2 సమాసశ్చతుర్విధ ఇతి తు (పాయోవొదః। అవ్యయీ 
భావతత్పురుష బహు వీహిద్వస్హ్వాధికొర ది హి ర్ఫూతానామపి 
సహసుపేతి సమాసవిధానాత్‌ పూర్వపదార్థ్యవధానో ఒవ్య 
యీభాపః। ఉ_త్హరపదార్హ్మ్యసధాన_స్టత్చురుషః। అన్య పదార్థ 
'పధానో బహు, వ్రీహిః। ఉభయపదార్గప్రధానో ద్వన్థః। 
ఇత్యపి (పాచాం (సవాదః పాయోఖి పాయః। సూస (ప్రతి! 
ఉస్మ త్హగజ్లమిత్యాద్యవ్యయీభా వే, అతిమా లాడొతత్సురు షే 
ద్విత్రా ఇత్యాదిబహుప్రీహౌ, దన్లో షమిత్యాదిద్వస్త్వ చాభా 
నొత్‌ | తత్పురుషవిశేషః కర్మధారయః। తద్వి శషో ద్విగుః। 
అనేపదడల్వం ద్వగ్గ్వదిహు[పీహో ్యరేవ। తత్సురుషస్య క్వచి 
గేవేత్యు క్షమ్‌॥ 


9 కజ॥ సుపాం సుషా తిజొ, నామాని ధాతునాథ తిజాం 
తిజా। సుది నే నేతి విజ్లేయస్ఫ మాసష్షడ్విధోబుధై 8॥ సుపాం 
సుపా। రాజపురుషః। తిడా!పర్యభూసషయక్‌ |నామ్నా। కుమృ 
కారః। ధాతునా। కటప్రూః। అజ్యసమ్‌! తీజారి తీజా। పిదిత 
భాదతా। భాదతమోదళా!। తిబాం సుపా। కృష్ణ విచక్షణేళి 
యస్యాం (కియామూం సా కృ స్టవిచక్షణా। ఏహీడాద 
యో ఒన్యపదార్దేఇతి మయూరవ్యం సకొడొ పాఠాతృమూ స।॥ 


294 కోముదీశరదాగ మము 


అర్థము; 1 (పసజ్లవశమునవృ శ్ర్యాదిస్వరూ పము విపరింపదిడుచున్నది, 
య కృడ స్త సము (కాకకః) ) (2) తద్దిత్భ ప్రత్య యముతో గూడుకొనినది. (దాశరధీః, 
పర్యక।) తద్ధితపదమునకు తద్దికా కని యద్దము చెప్బినచో తహ రుతు 
విశిష్టమగు లిహువటనః అనుసదిము, అకదొ త్య యవికి ష్టమగు సరషకః అను 
నదియును వృత్తులు గాకపోవలసివచ్చును. బహుచ్‌ ప్రత్యయము (పొతిపదికమునకు 
బూర్వ్యావయవ మై (పవ ర్తి రించును. అకచ్‌ _పత్యయము రూపకము 
మధ్యను పవర రించును, (8) స సమాసము EE వ్‌. క్‌ శేషము 
(రామౌ) (ర్‌) స న స ర కచ్‌ కాద్యుచ్‌ క్యజ్‌ క్‌ కష్‌ ఆచార 
క్విప్‌. ణిచ్‌ రూజ్‌ యక్‌ ఆవు ఈయా బ్‌ బిల్‌ అఫ్ఫవమందుగలధాకుపులు 
(పిపఠిష) శరై దును వృతుల? దిగను, క్న ని త్రిగకుసే ప 
శబ్రముచే, పరళ్దా రము టోధితమగును. అరవడదుచేసొో 
పరార్థము తో గూడీసభోద్ధము ప పర రారమగును, పరార్దన మ్బుద్దవ గు సారము నె Faye 
యుప స్టితికి కారణము వృత్తి. & స సబడున ను. డేనిలోనుందున నదములిచేనితర ఏ గార 
ముతో సమృన్తించు స్వా ర్రమునక్రేయప ఏ స్టితి గల్లునో న. న్భే త్రి తియగునని ఫలిత 
మగును, వృత్తేలందవయపిశ క్రి కిచే నిర్వాహముగలు గదని యునదు దాయక క్రిని(ఏకార్టీ 
భావము) అవశ, ,మస్వీకరింపవలయుననియును నై యాకరణుల సిద్దా స్తము, రోజపురు 
షః అనునది సమాసమగుటచే వృత్తి తిమగును, ఇచట రాజపుపష సద ములు 
వాక్యమందునలె (పత్యేశము రాజుమేమా త్రము రుషునిమాత్రము బటోధింపవ 
సముదాయశ క్రి చే రాజసంబిన్టిపురుమనే న ఈవ్భన్తుకబు పదోడ్డేశ్యకవిభు 
అగుటవలన, "“ వీనియం దేకార్రీభావ రూప సామర ర్థస్టియిందును, ఇది సముదాయశ క్రి 
రూపము, కాపున వృక్తులవ్‌లన . పరస ర సీమృద్దరుగుసర్త మే స రదుపసిరముగును, 
వృ త్త్యర్హదునుటోధించు. స బగ హాం ము! సదిమును, EE చ వోకి శ పదమునకు 
_సమాసముననుండుపద ౫ అకు పృథు ఎయో, గటాదన ను చిని కమనీయున లోడి! 
మనియును పిిగ్రహము రెంగువిధ ములు, వ్యాక కరిణ సంపా గ్రారిముగ జ దగుటగే 
- సొధువగునది లౌకికమగును, లోంమున  (పయోగా ర మగునదని  ఫరికార్హ మి. 
ఉదా: . -రాబ్టఃపృరురః (రాజిపదషః) అనునది లౌకికము, వ్యాకరణసంస్కం తము 
గానీరగులచే లోకమున (పయోగాను  ముగావిది.. CG తద కియానిర్వాహమున'కై 
శాధ్ర కారుల బే(గర్సితయ | అలౌః నకం ఉదా విం లొజన్‌ 4జిన్స్‌ పుయష యను; 
అవి(గహా ముగావి యస్వపదర్శిగహడ యుగ గాని. నిత్య. సరూసనునందిడును.. అవి, UE) 
ముగ లౌకికవిగహ ములేనిదని దుర్గ షు 'నిక్యాధికారీ మసమాసమున సమాసమందలి 
పదములకు స్య పేశ్షారూవసాముద్ద్యము లేనందున లొకికవిగహముండరు, సమసించు 
సదములవ్నిటితోగూడిన వ్యిగ్రహములేవిది యస్వపద ఏగ్రహదునబడును, 


రారా? వ్‌ ఇచటి వర 
న 


స్యారను ము టోదిశపుగును.. 


య. 


¥ సమాసము, అన్యయీభానము తశ్పురుషము బహువ్రీహి ద్వస్థ కము 
అనునోలుగు భేదములుమాత్రదుగలదని (ప్రాచీనులుచెగ్నిరి, అహ్యయీభానాద్యధి 


సర్వసమాసశేష్యస్రకరణము 295 


కారములకు బహిర్ఫూతములగు “సహనుపా” (052) సూ. చే విహితములగు 
సమా సములుండుటవలన సమాసము చతుర్విధమను (_పాచీనుఇ_పవాదము బాహు 
ల్యాభ్మిపాయకమని _గ్రహించునది, పూర్వపదార్థము _వధానముగగలది యవ్యయీ 
భానము. (ఉపకృష్ణమ్‌) ఉ ర్తర పదార్థము (పధానముగగలవ త్‌ య (కృష 
శతః) అన్యపదా 5 ము ప్రభానముగగలది బహువ్రీహి (సలాస్పురః) ఫయసదా 
రములకు్యపాధాన [మిగలది ద్వస్టె ము. (రామకృష్ణా) అని మును వసి 
సూవ్మపతి (అవ్యయీభావము) ఇచటను మా (పధాసము, 

ఉన్మత్త త్రగజ్లమ్‌ (అవ్యయీభాపము) ఇచటసన్యవదార్థము పధాసము అతిమాలః 
(తత్పురుషము) ఇచట పూర్వ పదార్హము పధానము, డ్వితాః (బహు ఏహి 
ఇచటనుభయపదార్హములకు ప్రాధాన్యము గలదు. దన్నాషమ్‌ (కా) ఇచట 
నుభయపగా ర్రములకం'టెనితం మగు సమాహాంమునకు | (నాధా న్యము, వీనిలో (పాచీ 
సులు చెస్పిసలిష్షంయులు లేంది. JOINING Era న 
|, పాయకమేయని ఇెన్పపలయును. వారుచెప్పిసభక్షణయులుగలఏ బహులముగనుం 
గుటచే వారటులంపెప్పిరి గానయన్నిటిలోను వారిఅక్షఐమునస (పవృ త్రీతేదని 
నూశయము. తప్పటషస్పమానాధికరణః తర్యధారయః” స రర్టిధారో 
సరం తశ్పుపషముననొక భీధయు “సట్టా వ్యావూరో వరెస్ట్‌ సః” అనుటచే ద్విగుపు 
కగ్యాధారయముననొకి భేదము, “అనే5న ౧స్యపడా శ” అనుదిహుపీహివిధాయక 


లే 
సూతవునస నేక పదముంగుటడేతగు _ అగేకకుఅసుదానికి ద్వ కివిరాయరి 
గూతములోనిక రనువృ క్రి తి చేయిటవపలనను గ్వప్త నబి: వబ ప్రీహులంే యనేరపదము 
లుంగును, తశ్చురుషాదులు ప ష పదద్యయయుసక (చునును, “న్వ్యహ్నతాతఃో మొగడ 


లగు కొన్నితర్పుదషముల౦దుమూ (చను నేరగవములుండును, సె విష నుములు 
మ 
గాష్యారిగ్టములందుజి జ పృ యబడియె, 


8 సమాసవిభాగమాపశ్యకమగుచో సీ క్రిందిరీతిసనుస రి ఉద దలకు ర్రయు, 


“సుపాొంసుపా”ో అనుల్లోకముసకర్థము. సుపొౌాం అనునది అథ దానికి 
య 
సొర్వముననుండు “సుపా” మొదలగునాల్లింటికోను కర i pa 
సుపా। సుబ స్రములకు సుబ _స్త్రముఠ్‌ క్రో సమాసము ్ర ఉదొ :--* రాజప్పరుష!। 
శ్‌ 


(2) సుపాంతిజా। సుబ స్టమలకు తి తిజి స్ట సముతొ సమాసము, ఉదా : పర్యభూష 
యత్‌! (8) నుపాంనామ్నా! సుద న్చమరికు (పా౨పదికముతో సమానము. కుమ్మ 
కొరః। (4) సుపాంభాతునా। నుబి స్ట ఏ సములకు ధాతువుతో సమాసము, కట్నపూః। 
ఇచట “క్రి బ్వచి(వ్రచ్భ్యాయతస్తుకట్యస్పజు గ్రీణాందీర్లో సం ప్రసారణం చి అను 

నార్తికముచే కటశబ్దముసకు పగతో” అనుధాతువుతో సమానము మొదలగునఎ 
ఎరదుకు. “అజనమ్‌। “నమికమ్చ్యు జస” వ. అనుసూ త్రముచే 
నరునకు జసధా కువుతో నమాసమునిపతింప(బడెను, కారికలోని “తిజామ్‌” అను 
సది తిజా సుఏ నేన అనువానితోనన్వయించును.. (శ) తిడాంతిజా. తిబన్షములికు 


998 ప్రోముదీకరదాగ మయము 


తిజ న్తముతో సమాసము, పిబఠథొాదళాః కొదఠరమోదఠొః; "ొమయు ారవ్యం సకా 
ర. మ. నమాసము. ce తిజా౦ ట్‌. లిజ న్రేములకు a 


న! 
వ్యంస సకొదులందు పఠింపందిడిన నం య అనువ చసముచే 
(2) 


సమాసము. ఈవిధముగ సమాసమారువిధసులని (గహించునది. 


ఇ జట్‌ క స, 
సర్వసమౌస భష పకరణము పగ రను; 


ఏలి సమాసాొాన్త వర రణము 


0415. బుక్క్చురబూఃపథామౌనక్షే. క్‌-4-74. బుళ్చూరదూః 
ఎ 
వథిమ్‌, అ్క అసక్ష (సమాసానా 8 


జల్‌ 


ఆ అనక్షే ఇతిఛధః। బుగాద్య స్తస్య సమానస్య అప 
త్యయో=నా నా యపనస్స్యాతి అక్షే యా ధూస్తద న్లస్య 
దః అర్హర్చః॥ అన్న ఎషదిహవుచావ ధ్యేత దే రవ నేహ। 
అస్ఫక్‌ నా బహ్బ్య్ఫూక్‌ నూ క్రమ్‌। ఏష పూః, విష్ణు 
పురమ్‌। గీ ద బ్‌త్వం లోకొత్ర । ఏములావం సళ 


గ్ర 


945. అనక్షే అనునది అర్జ్రసామర్థ్యముపలస ధూర్‌ శబ్బమునకే విశేషణ 
నును గానియసంభవయువలన బుగాదులకు గాదు. అసశ్షే అనుపోటస ప్తమి సంజ 
నము. అ అసునది లు ప పథమా స్ట సము, బుక్‌ పుర్‌ అప్‌ ధర్‌ పథిన్‌ 
లోనేదయిన సస్తమందుగల సమాసమునకన్తా వ యవ మై అకార పక్యయమ 
గును, అక్షసంబస్థముగలభు మును చోధించు ధురొశద్దా శ్థసమా సమునకీప్రతయము 
రాదని నూ శ్రారేము. ఉదా 3=== అర ర్థర్చః (బువోజర్దమ్‌) బుక్‌ శబ్దా స్థమునకు 
అ ప్రత్యయమయ్యేను. అనృచబహకచ శబ్దములు (అ(పత్యయా స్ల సములు) బుక్కు 
సధ్య యుసముచేయుటకు యోగ్యతగల వాని యందే సొధుషులగును. -అనృచః (అవి 
ద్యమానా బుచో యస్య) బుగధ్యయనయోగ్యతగలిగి కేవలయజు ర్వేదమును 
జదివినవాడు. బహ్వృచః (బహవః బుదో యస్య) బుక్‌ శాఖా ధ్యయనముజే సిన 
వాడు. అధేతకం'బధథిన్న మగునర్హమునుదోధించు అనృద్‌ బహ్వ్రద్‌ శబ్దములకు 
సమాసా నము రాదు. ఉదా : అన్ఫక్‌ (అవిద్యమానాః బుచో యస్య సామ। 
బృహ్వృక్‌, సూ క్రము. విష్ణుపురమ్‌ (విహోః పూః) లిజ్ఞము లోకొ్యశయమగుటచే 
(పండితులువిష్ణు ఫేర శథముసేన పుం సకలిజ్లముగ్యవయోగించుటచే) నిచట సనపుంస 
రలిజ్జము సొధువగును. లజ  మువిష మముస లోకమే (ప్రమాణము గానవిష్ణుపుర 
మమేనది స్తీ లిజ్లపూళ్ళృన్దా స Dn స్తీలిజముగావలయునని కజ్కోంంప 
పీలులేదని యాశయము. విమలాప మ్‌ (విమలా ఆసో యస్మిన్‌) స్వచ్చమగునీరు 
గలసరస్సు, 
అవ :.. కృతసమాస్తొన్తమగునప్‌ శబ్దమునకు కొర్యవిశేషములను విధించు 
సూతములరు వ్యాఖ్యానముచేయబడిన సపిదస ధూళ్ళబ్దసథిన్‌ శేద్దా స్ట సముఠరు ఆ(ప్రత్య 
ఎహూస్తో దాహరణషసుంభు జొపబమిసు, 


[38 1 


298 కోముదీశరదాగమము [040,042 


946, ద్వ పరువస రెభో్య ఒప ఈత్‌, 6_9.97. ద్వ చరుప 
సరేధ్యః అపః, ఈత్‌ ॥ 

అవఖతి నస న. షష ప 

ఫథమౌ। ఏథ్యోఒప స్య చింత స్యాత్‌ | ల లా ప్రో య్‌ 

న్నికి ద్వీషమ్‌। Cy సృరీపమి!్నవగిస టు, సత SE సము రా పో 


దేవయజనమితి లు సమా ఆహో న చోథ్యయ। 
కృత సమాసా ప్రగ్రహణాన్నేహ। gut Worn (i (బౌ) _పర్దా 


నా ద్యా॥ (పేవషమ్‌। పరేపమ్‌। (పాపమ్‌! పరానస్‌॥ 
అనీ 
స ఇల ఇగ ఆ ఇల ఇ . SR ET Vo TEE జ అలి 
046. పః ఆసపనది అపత$యా పంపర దుంరణుం... ఇచటి ప్రథమ 
“i ములు జే 


షషంరకము (పస) వక అఫర్‌ ఉపసరములు పపికంపెపర మగు పల? 
ద అ 


. న 
మూనా నాపళట్టసుయుక్య. Rh SI, ten Ro (బకర్‌ అం ఉదా: 

న్వీసు ఇత్వ (లపక్‌) (డ్విర్లతా య న ఈ త్త క్రియ, సవర్ణింర న, 
అగరీపమి। 6 లర్‌ [అవదు eu స్థగతా ఆప్‌ క్‌ స్మిన్‌) పలదటు! (పతి. 
అదయి (ప పతికులా ఆసో యస్మిస్‌ ) 'సమీపదు। సమీ + అపటు (in Mh 
యస్మిన్‌) “సమాసో డేవయంఆసన” మనుచొట సవుకగా ప్‌ కల్షనులరు సమాన్లు. 
(సమా ఆఫో యసపి?న్‌ ఓం Be grt పఠిరుగలే కందు నీ _త్వ్వ్యమునువి? 


న అక్‌ లో 


పొ పిలేదని [గహించునది. దేదయజననబ్రమునరు చజ్జమామి యః క న 
శబ్లమీచట లోకదునా|శ్రయించి పుంరిజ్ఞయుగ పయు ర రమెనది. అహః [రకర 
కృతసమాసా స్త గమునకనుకరణమనుటలే స్వప స్వపీ (5 ఖభణా ఆటో fe 
అనుచోటనీ త్వ్యము వారితమగును. ఇచట baw ల (159) సూ 
: ల 

స్వా రము ని సషదీంసబదెన జ (వా వా)! ఎవర్హ్వా నే చం? 

బ్రమునకీ _త్వ్వము వికల్పముగ నగును. జరు! పాపను ((అ4వమ్‌) తే 
నమ్‌, సరాషమ్‌ (పరా +లసమ్‌్స్‌ 


947, శఃదనో స్త కేశ. 6.808. ఉత్‌ అనోః, దేశ! (అహః) 


జ 


mh re" 
YY Hux 


ణ్‌ 


జ, పరస్యావస్య డి ఆతా se స? ఓ యో నూసపో జ దనక రిల 


ధురా। అక్షే తు! బిక్షణాః। దృథమార “8 ఫిపట:! రమ్య 
పథో దేశః 
947. అనుఅనెడియుస సగళా ముకంజ పరమ అచబ్దము as 


సా న్లాస్‌శబ్దము) యొక్క ఆద్యాళార ముసరు దేశము pr టోధ్యమగునపు 
డూకొౌరస్‌ దేళమగును. ఉదా = అనూపః (అనుగశా ఆపో యస్మీన్‌) ఇల 
(సాయమగు (ప్రదేశము, రాజధుకా (రాజ్ఞో ధూ) అనత్యయము. టావ్పవర్డదీర్ష 
ములు, ధురమక్షసబ్బన్టినుగునపుడు సమాసా ; సృమురాదనవి పూర్వమచెవ్నబదెను, 
అనక్షధూః (అక్షే ధూః) దృఢధూః।1 (దృఢా ధూర్యేస్య అక్షము, సమాసాస్ష సని షేఢ 
మునక క్ష సన్ఫుస్థము మ్యాతమసేకశీతను, అక్షళబ్దము పూర్వపదసుగనుంగున పుడు 


సూ, 047,048.) సమా సా నవకరణ ము 88 


నిషేధమనిన “ద a అనుచోట నీషేధణు (పవ రీ రింవకుండును. అక్షవన 
పదార్ధమగున పుడు నిషేధమనిన అక్షధూః అనుచోట నిషేధము (పప రి రింప 
కుండును. ఈ రెండుచోటులందు (పవృ త్తికొ అకే యక్షసమృస్థమున్న పుడని వ్యోక్ష్యా 
నముచేయబడెను. ఈవిషయమును సూచించుట కీయుదాహ రణద్వయము జూపబడె 
నని తెలియునది. సభిపథః (సఖ్యుఃపన్థాి తత్పురుషము, సమాసా నము, కచ్చు" 
సూ. చే టిలోపము. రమ్యుపథః (రమ్యః పన్దా యస్య) బిహు, వ్రీహి। ఉత్తర 

శ్రమురిలోని3 “బహు వీహొ సంఖ్యయ” “అనుసూ(త్రమునుండి బహువీహి 
న | సూచించుట కీయదాహరణద్వయము చూపబడెను, కొప్పననీ 
(పకరజమున విహితములగు సమాసా స్తములు సర్వసమాససాధారణములగునని 
(గహిరచునది, 


018. ఆర్‌ (పత్యగ్వవపూర్వాత్సామలో మ్నః. ర_4-76. అద్‌, 
(పత్యన్వవపూర్వాక్‌, సామలోమ్మ్నః॥ 


ఏతత్పూర్వాత్సామలోమా న్లాత్సమాసాదచ్‌ స్యాత్‌ | (పతి 
సామమ్‌! అనుసామమ్‌ అవసాదుమ్‌। (పతిలోనుమ్‌। అను 
లోదుమ్‌। అవలోమమ్‌॥ వ కృష్ణో దక్సాణ్ణు సజ్ఞ్యా పూర్వా 
యా భూమే మేరజిష్య'తే। కృష్ణభూమః। ఉదగ్భూమః। పొబ్బు 
భూమః। ద్విభూమః [పాసాదః। వ॥ సజ్ఞాకయా నదీగోదా 
వరీఖ్యాా చ। సజ్బానదమ్‌। సప్తగోదావరమ్‌। అజితియోగ 
విభాగాదన్య(తాపి। పద్మనాభః॥ 


948. పతి అను అవ యివి పూర్వపదముగాగల్లి సొమళబ్దముగాని లోమ 
శబ్దముగాని య స్తమందుగల సమాసముకం'టెనచ్‌ (ప్రత్యయమగును, ఉదా :(పతి 
సామమ్‌, అవ్యయీభావము, లేక్రాదిసమాసము. సమాసా నము (ప్రవర్తించిన 

దప “న స్తద్దితే” (8:3) సూ. చే టిలోసము. అనుసామప్‌। ఇత్యాదులునిశ్తే, 
. కృష్ణ ఉదక్‌ పొద్దు సజ్జా వాచక ములు, యివిపూర్యపదములు భూమికబ్ద 
ము త్రరపదముగల నమా సముకం"టెనచ్‌' (పత్యయమువచ్చును, కృష్ణభూమః 
(కృష్ణాభూమిర్య న్య) అచ్‌సత్యయదు, “యస్యేతిచొ సూ చే నిక కారలోపము, 
ఇమే ఉదగ్ఫూమః। మొదలగునవి. తాన! (ద్వే భూమీ యస్య) (పాసాదః= 
రెండ వరా ఈవచనము “సజ్ట్యాయానదీ” అనువ చసముగూడనపూర్వ 
ములుగాపు. సూ తమున “అద్‌” అనుదానిని విభాగముచేయుటవలన సంలు 
నవని (గహించునది, వ॥ సజ్జ్ఞ్యావా చక ముకంబసరమురిగు నదీగోదావరీ శబ్దముల స్ట 
మందుగల సమా సమునకచ్‌ ప్రేత్య యకుగును. పజ్బానదమ్‌ (సజ్షానాం “నద్‌నాం 
సమాహారః) స ప్పగోడావరమ్‌ (సప్తానాం గోదావరీణాం సమాహారళ పద్మనాభః 
(వద్యాకారా నాభిర్యన్య, యద్వా పద్మం నాభౌ యస్య) సూత్రమన అచ్‌పదమును 
విభజించి సమాసమా(త్రముకంపి అచ్‌ (పశ్య శుమగునని జెప్పుటచేనిట్టి!ష్ట్రపయో 


800 కొముదీశరదాగమము [సూ, 949,950. 


గములందీసమాసా సము సిద్ధవ గును. ఇష్టసిద్ధ్యర్ధమే యోగవిభాగము. గానగోషా 
ఫాదనమునునేయపీలు లేదు, 


949. అక్ష కో౭ దర్శనా న్‌. గ.4_716. అక్షః, ఆదర్శనాత్‌ | (ఆగ్‌) 
జ్‌ £2 


అచక్షుఃపర్యాయాదక్టో ఒచ్‌ స్యాత్సమాసా గ్షః, గవామ. 
శీవ గవాక్షః॥ 


949. _అదర్శనమనచోట దర్శనళమునకు i యర్హము. నేత్ర 
మును బోధీంపని యో క్షి శబ్దమ గ శమందుగల సమానమ కం'పెన న్‌ పత్యయవగును 
జక్షిగబ్రమక్షీ సదృశవ గు రంభ దిచునుటోధించుసప దీసు (తము ప్రవ ర్రిరరనని ఫలి 
తార్తము. ఉదా :... గవాక్షః (గవావ.! ఓవ) కటిని ఆనియర్జము. గో శద్రిముసకు 
కిరణములను, అడి కబ్దమకి సద్బశదో ధకినుని సు గించుటకే. మి గడ వాక్యమున 
నివశబ్దము 'పయోగింవఏడెను, 


000, అచతురవిచతురసుచతుర స్ర్రీపంన సరేనం షా నడుహా 
కా జ మవా జ్కిన సాక్షి ఛుపడారగవోర కహీపపది మ 
యి సప 


= వన్నక్టిన్దివర్యాశిన్లివాహ గ్రవ సరజ సని శ్నేయాసపురుషా 
 యుషద్య్యాయుష్న త్యాయుషగ్య ౯ జుషడాతోక్ష మ 


పో క్షవృద్దో శోదభనగో ష్షళ్వాః క్‌.4-77, 


ఏకే స క జావింకత్రిరోజ స్తా నిపాఠత్య సే CL అదడ్యాస్రైయో 
విహ్ముప్రీహయ 21 అవిద్యమౌసాని చత్వార్యన్య! అచతురః। 
నిచతురః। సురతురః॥వ॥ (య్యపాభ్యాం చతుర్‌ రో౬జిష్య శే; 
తిచతురాః। చ చతుర్జాం సమీపే యే సన్తి తేతపచతురాః। 
తత ఏకాదశ ద్వస్వాః। స్త్రీషంసౌ। ఛేన్గనడుహొః బుక్ళొ. 
మే! వాణ్మన శి;లీక్షిజీ ల (భుదౌ చ అక్ష్యభవమ్‌ 1డారాళ్ళ 
“గావశ్ళ: దారగావమ్‌। ఊరూ చ © షీవనౌ చ ఉఊర్వషీవమ్‌। 
'విపాతనాట్టిలోవః। సద్నిపమ్‌। నిపొతనా 'ళ్పదశద్దిస్య పచ్చా. 
వః జ్ర క్రేం చ దివా చ నివమ్‌। రాత్రౌ చ దివా చ. 
ర్యాశ్రిన్లి మ్‌; రా pig: క నిపాతగశే। అహని చ దివా 
చ అహర్షివద్‌! పీప్పాయాం దూగ్ధ్యో నిపాత్యశే! ఆఫ 

హా వీత్యరః। సరజసమితి సాకల్యే ఒడ్యయీభావః। బహ 
(వీహో క్‌ సరజఃపద్య. జమ్‌! నిశ్చితం యా వి్యశ్ళేమి 
సమ్‌ తత్పురుష ఏవ; సేహ। నిశ్శేమాన్‌ పురుషః పుడ 
షస్యాయుః పురుషాయ ణమ్‌, గతో ద్విగుః ద్వ్యాయ 
షమ్‌। (త్రాకయుషమ్‌! తతో డస 511 ఒబగ్యజుషము! తత 
ప్రయః కర్మధారయాః। బాలో వక మహ్రగిక్షః। నృద్ధీక్షః। 


నూ. 950. సమాసా స్హప్రకరణము [01 


శుసస్సమీపముపశునమ్‌। టిలోపాభావ?, స(మృసారణం చ 
నిపాత్యతే। గో"షే మ శౌరి గోష్టక్వః॥ 


950. సూత్రముననచ తురాదిశబ్దములకు ద్వన్ల కము. అదతురః మొదలగు 
నిరువదియైదుశద్దములచ్‌' ప్రత్యయా కములుగ నిపతింపదిడెను, సమా సవిశేషనియ 
మము టీలో పాదికము నిపాతనమునకు ఫలమనికెలియనగును. ఇందు మొదటి 
మూడును బహు, వీహిసమాసములే, అచకురః (అవిద్యమానాని చత్వారి యస్య) 
స ప లోపము, విచతురః (విగతాని చత్వారి యస్య) సుచతురః 
(ళో భనాని చ్‌ళ్వారి యస్య తత్పురుషమున అచత్వారః విచత్వారః సుచత్వారః. 
౧నియే యగును. వ॥ (తి ఉప పీనికంజపెబరమగు చతుర్‌ శబ్దము నకచ్‌ (పత్య యము 
గమాసా _స్థమగును, వ. (తయ ఫ్యత్వారో వా ఉపచతురాః (౮౮ 
సమీపేయేస ని) ఇచట “సజ్యయావ్యయ” (847) సూ, చే బహ్యువీహి।!”దిహు 
(వీహౌ సంఖ్యేయే” ఖ్‌ పమగు డచ్‌ పత్యయమునకిది యపవాదము, 
వ్రీపుంసా మొదలగు పదున్‌ నొకండుశబ్లములు ద్వ గైిమందే నీపతీంపబడినవి, ర్తి 
పుంసొ (ప్రీ చ ల. ద్వః మున స్రీ పుమాంపొ అనురూపమునకు నివృత్తి 
నిపాతమునకు ఫలము, ధేస్వనడుహౌ (తేవలృా జత “త్రరేతర యోగద్వ న్వ్‌ 
ముస ధేన్వనడ్వాహొ అనునది నిప్ప త్రమగును. బుక్సామే (బుక్చ సామ చ) 
బుక్సామనీ అనుసది నివృ శ్ర తమగును. వాజ్మనసే (వాక మనళ్చ్ర వాజ్మనసీ అను 
నది నిన్సత్ర తమగును. అక్షిభువష్‌ (లక్షి క్షీణీ చ (భువౌ చ పాణ్యజ్ఞమగుటబే 
నేకపడ్భావము. అక్షి(భు అనుసది నిదృ_త్రమగును. దారగవమ్‌ (దారాశ్సే గావశ్చ) 
స్త చారగు అనునది నివృ త్తమగుగు. ఊళ ర్వష్టీవమ్‌ (ఊరూ చ 
అష్షీ వస్తా చ) నిపాతనమువలన టిలోపము. అష్టివచృబ్దమునకు జానుపులర్థము, 
వదష్టీవమ్‌। (పాదొ చ అషవ నా చ నిపాతనీమువలన పాదశబ్దమునకు “పదా 
జేశము. స _క్రన్షివమ్‌ (స్త కం చ దివా చ) ఈరెండు నవ్యయములు, అవ్‌ ్పత్య 
యము, యస్యేతిచ సూ. చే నాకారలోపము. అద న్గ్రమగునవ్యయీభావసమౌ స 
దుందువ లెనిచట Ss రొస్తతిన్టివమ్‌ (రాత్రౌ చ దివా చృ రాత్రి 
శబ్దమునకు మా స్రత్వమీనిపాతనమువలననగును. అవ్యయీభావ సమాసకార్యము 
లగును. అహర్షివమ్‌ (అహని చ దివా చ) సుష్పునకు అుకరాగుటచే సత్యయ 
లక్షణము లేనందున సుష్పుపరముగలేకుండుటచే “రో౬సుపి” (178) సూ. బే 
అహన్‌ శబ్దముల నినకొర మునకురా దేశము, 'రెండుపదములు నమానార్థకములగుటచే 
“నిరూ పాణామపి సమానార్గకానామ్‌” అనువచనమ.చే (ప్రా ప్ప పమగునేకశేషమును 
బాధించి యీసూ(త్రముచే వీస్నయందు ద్వన్వము నిషతింపబిడేను. Sas 
యర్హము, సరజసమ్‌ (రజోఒప్యవరిత్యణ్య) “అవ్యయం విభ క్రీ" (666) సూ 
సారల్యార్తకిన ప. రజశ్శద్దిముతోనవ్యయీభావము. క 
దాశాలే” (664) సూ హ శబ్దమునకు సాదేశము. ఈసూ త్రముచేనచ్‌_పత్య 
యము, అవ్యమాధానన మ. యానిపాతమనుటచే సహక కా 


302 కోముదీశరదాగమము (సూ. 850,951,962. 
బహు,ప్రీహిచేయుసపుడచ్‌ పత్యయము రాదు. త అనువిగహమున 
“ తేనసహేతితుల్యయోగే” (18) సూ. చే సమాసము. “వోపసర్దన స్య” (854) 
సూ. చై సహ శబ్దమునకు సొదేశము. సరజః అనియేయగును. పుస్పాడితో గూడిన 
పద్మాదికమని యర్థము, ఇట్టుండ పరం శకేతకీన మొ, “సరజసము 
కర స్పనిర్బరాసు (పసవవిభూతిషు ఇత్యాది పయో గములు (దిహు, వీహులు) 
ప్రామోదికములే a గహించునది న టన్‌ (నిశ్చితం చ తత్‌ శ్రేయ!) 
తత్పురుషమం దే ls ము, నిశ్చితం శేమా యన అనువిగ్రహముగల 
నికే నూన్‌ అసుబభ లు వీపి సుందచ్‌ ఒపత్య యము రాదు.ఈయసశ్న అనునిషేధ 


ముచే కషపత్యయము నివృ త్రమగును. పుధుషాయుషమ్‌ (పురుషుని హ్‌. షషీ 
అం 1 ద్వా్యాయుషమ్‌ (ద్వయో డాయ సృమాహారః) 


(త్యాయుషమ్‌ (తయాణామాయుషాం 6 సమాహా రల) ఈరెండును సమాహారద్విగు 
వులు. బుగ్యజుషమ్‌ (బుచశ్చ యజూంషి ద్వ సము, జాతోత మహో 
వృద్దోత కద్రిములు కర్యధారయములు, జాతో క్షః। (శాకాళ్ళాసావు ౯ చ్చ అచ్‌ తా 
యము. దీక్షన్‌ న్‌ళదిమున టిలోపసము, మహో? లకు సావు క ల య 
మహచ్చ్భబ్దమునట్‌ “ఆస్మైహత లః" (810) గూ, చై నాచన వము, వృర్దో 
(వృద్ధశ్ళాసాపు క్‌ చ) అచ్య్‌ప కతు యము, టిలో దు, ఉపశళుస (పనన వేకు) 
అవ్యయీభావము. “న స్పద్ధితే" (6:8) స్తూ గతా Ss టిలోపమ సకభావమం 
“శ్యయువమఘోనావ వత్రద్దశే" (364) సూ. చే న్నపా_పమగు హం. 
దాసముపలన సర్త్రసారణమును నిపఠింపదిడినివి. గోగు్వః (గోడ శ్వా అద్‌ 
(సత్యయము, టిలోపము, సష్టమీతచ్చురుష షయండే నిపాతనము, కంకవృిదప 
యందు గోష్టశ్వా అనియ గును, 


961. దహ్మహ | ప్రభా్టం వర్చః న. ల్‌... 78, ఆకా 
క్యాం, వర్చొనః। (ఆదా) — 


లర్‌ చ్‌'స్మాత్‌ దహ్మవర్చసమ్‌। హ స్తివర్ఫనమ్‌॥ వః. 
ఫల్యరాజథ్యాంచేతి వ వ్ట్రవ్యమ్‌। పత్యవర్ససమ్‌। రా జవర్చ... 


గమ్‌ 


జ్‌ | 


షి 


951. (దిహ్మాహ స్త్రిః టముంరంటెందిరమగు వర్శశ్యబ్దమంతదుందుగల 
సమాసమునకచ్‌ వ్రత్యయమగును, ఉదా : == (దహ్మవర్చసమ్‌ ((విహ్మణో 
వర్చశ హస్తివర్చసమ్‌ (హ స్తినో పర్యః) (దా) పల్యశద్దరాజన్‌ కబ్బసులకంపె 
పరమగువర్చశ్శద్దిను స సమందుగలసమాసమునకు నచ్‌ ప్రత్యయమగును, పల్యవర్భ 
సమ్‌ (సల్యస్య విర?) వల్యకభిముగలు మాంసముసుభుణించునాడని యర్హము, 
రాజపర్పసమ్‌ (రాజ్ఞో నర్చః) 


సలి అ నసిమన్గేభ్య స్త సమసః, 5.4.0, జవ సదుస్ధేభ్యః; తను 
సః (అజ్‌) 


ప్రకరణము $03 


౭ 


సూ. $62,168,954. ] సమానా 


అవతనుసమి। స నమసమ్‌। అస్టయతీత్యస్థమ్‌। పచా 
ద్యచ్‌। అస్థం తమః అన్టతమసమ్‌॥ 

952. అవ సమ్‌ ఆనే పీనికంట(బరమగు తమళ్ళ్శబ్దమ స్థ సమందుగలనమాస 
మునకద్‌పత్యయమగును. అవతమసమ్‌ (అవహనం తమః) స స్హమసమ్‌ (సత 
తం తమః) అస్టతమసమ్‌ (ఆఅస్టం తమః) అస యతి అనునర్హమున ణీజ స్తమగు 
ననధాఠతుపునకు “వచాద్యచ్చుచే సినీ నస్థమను రూపముసిద్దమగును. పురునులదృష్టికి 


@ 
పసారములేకుండ(జేయునది, అస్టేశబ్దమునకు గాథ మైనచని ఫలితార్థము. అస్టతమ 
సమన గాఢమగుచీకటయని యర్హము." 


958. శ్వసో పట తష 5_4_80. శ్వసః। వసీయ 
(శ్శేయన్‌ః (అద్‌) 
న్‌ ఎశేబ్దః (ప్రశస్తి సల బ్‌ తత రఃంయగునీ వవ్‌ య: | శ్వ 
శద ఉత్తర పదార్ధ ప్రశంసామా శీర్విషయకామాహ । దుయూ 
రవ్యం సలాదిత్వాత్పమానః। భ్వోవసీయసము! శ్వ్యశ్చేయ 
సమ్‌ తే భూయాజ్‌॥ 
959. శ్వన్‌ శబ్దము (ఆవ్యయ ము కంట పరములగువ ప. మళ్ళళ 
దుల స్తమందుగల సమాసమునకచ్‌ (పత్యయమగును. (పశ స్తవాచకమగు వసుశద్ద 
ముగటు అతిశయార ముస శయసున్‌ (ప్రత్వ గుముపలస వసీయః అనునది సిద్ద 


వుగును, ఉత్తర పదార్హమగు ఆరం మత్వమును శ్వన్‌అనుసది ది ద్యోతనపై 
యును. “మయి రవ్యంసరా దయశ్చో (8 సూ. జే సమానము, శ్యోవసీ 


Teg 


యస! శ న్యయసమ్‌। త్రీ టాయౌొత్‌ | ఆరి భ్‌ 'స్థథ్రమాగమందే' యారూప 
ములు నొటువులగునని వృత్తి తిళొ రుని యాక యదు రే కస షర శే. మశ్శశబ్రము 


గూడనీయసున్‌త్యయా ప్ప స 
ఏవ :... పృత్తి తికొపవిరీతిసనుసరించి శ్వన్‌ శబ్దము కాలవిశేషవిొ చకమైసను 
ల! క్రిస్వభాప మువలస పృశత్తి తియందువూలి వ్వోలౌర గ ద్యేతకమగునని చెప్పెను. ఇచట 
ఖ్యనోశదిమునకిర్థ మేలేదనుట యు Er లేడా డ్‌ తర పదార్థమ్మాత్రబోధకమని చెప్ప 
వం ఈవిషయదు పాణి నీయమతదర్సణమనుగస్టమున చెప్పబడెను. 
“రంగం పరపద"సే స్యహా శ్వశ్ళబ్దఃకా అవాచ్యిపి। అభిధ శే స్వభా వేన తేసేమౌ సుజ 
లార్జరౌ” ఇతి॥ మూలమున త్రరపదార్హప్రళంసామౌ శీ ర్వి షయమా హా అనిగాని 


ఉ ర్రరవదార్భ ప్రకంసాయా ఆశీగ్వషయతామాహ అనిగాని పొఠము యు క్రమని 
(గసహాొంచుసది. , 
964, .అస్వవతపాదహాసః, ర్‌. 1.85. అన్వవతపాక్‌, రహసః, 


ఖ్‌ 


304 కొమిదీశరదగలటుబు [నూ 9b, 990,951. 
అసురహసహఘ్‌। అవరహాసమ్‌! త సరహా 


954. అను అప తప్త ప పీనికంసిపరమగు రహశ్శబిమ స సమం౦ందుగల సమా 


సముసె కచీపత్యయమగుసు, "అసుర హసమి Cog = Sos సు 
పకా శాభావము ర హశ్శగ్దార్థము. అపరహసమ్‌ (అవ వహీనం sts ఫ్ర త_పరహ 
మ్‌ (త_స్టమిన తప్ప సమ్‌ "తచ్చ రహః) పరునిచే అలిసికొ నుటటశల్యముగా గానిదని 
యరము, 
ర్‌ 
956. 


a 


(As 


[| 


స్ప _పమీస్టాత్‌, 5.4.83. ప్రతీ? ఉదసః, 


(అచ) 


0 
ఉరసీతి ప పత్యు ౧రసమ్‌! విభ త్య రేవన్యయిధావః॥ 


రురస 
మీసాల 


we CS Ona Mis గ్‌ (గాన్ని జ wn స్ట 
0స 0, అ “1 ఎస్టై య్య టసుడానిక స స "3 తర సుని Whi vd ua 
పతి అనునవ్యయదుకిం"టె ఏరమణగునువ న్య్మపమ సమఎదుగ ల సమాసము సదటి 


6 

ఎ 'ససు (GID) వివ LYFE SY wi pe 
(సత్యయమగును. వళ్యురసయి (ఉరసి భక్ట్యరద్‌ గ్థతకమిగు (ప తిసద" ఘముససస్యై 
యాథోవము, 


956. బనుగవమాయాయు, 5-4..80, అనుగదమ్‌। ఆయామే॥ 


006, అ దీర్ల పర్యాయము మ నమువామఘమునే నై ట్రీ రము 
బోధ్యమగునపుడనుగవమమీనదొచ్రత్యోయా సము. విపతింపంబతిను.. డిడి. 
 అనుగపమ్‌! యస్య చాయ మ (07 స్తూ. చే సపూయాభావను,. గోపై వ 
సద్భశదైర్త రృశ్చముగలది. యానమవి యదు, చై రండు. దో౭తరుగానపురు అనుగు 


(గదాం పశ్చాత్‌) అనియే యుండును. లు 
MT జ ధ్రస్తానా దేదిః Bh, దన సానా! Fe 
పేదిః॥ ౫. ప (. 


.. అకప్రత్యయస్థిలోపన్ప మాన న్స నిఫాత్యకే!. క “ావత్రీ. 
| (పకృతౌ.. వేది స్తో: ద్విగునా ధ్రగుజా. వాహ్వ" మేధాదొ తశ: క కము. 
దం. 'నిపాతసమ్‌। - చేవరతి. కమ్‌! -న్వప్తావతి: “త్రిస్తావ బర్‌ ee 
రద్జాః॥. 


కో న్‌ న్‌ 
$57, భి (రణ! గ్ర గలవి" 
గమసిట మత్‌ ' యౌ న్తమలు. సీపరికదలం 


మింగుంస్యంఎముటి, న. | స్త ఈ 
లోపములు నిన సతింపదిడుటప. షె 


mn 


958, 00.) సమాసా న్త్యస్రకరణము 806 


చదియుక  పరిమాణమెంతఏిధింప(బడెనో యంతకు రెండురెట్టు గానిమూడు రెట్లు 
గాని యధికమగు వరిమాణముగలది. వికృతియాగమందలి వేదియనునర్హమున (కమ 
సగ స రెండుసద్దములు నిపతింప(ఐకినవి. సమ స్తయాగా గాజములేయాగముననుప ది 
సింపందిడునో నుయ్యి (వళ్ళకి నూగమగును అగ్నిషో మాదులిబివగును. ఏయా 
గముననజ్లయులత్రి దేశింప(బడునో (సర్వాజ్లో వ దేశము లేనిది) అదవికృతి యాగము 
గును. ఆశ్యమేభాదులిట్టివగుంనితెలియునది. వేదికంటెతఎ మగు రజ్ఞ్వా మలర్థమగు 
సప్పుకు ద్విః తాపస్హి తిః తానత్కీ అని నగును. ఇచట సమొాసాదుఐను వారిం 


a క హు ప్త జర్‌ ల్‌ Pp 
అక సూత్రముసి బం గహణ చావ రకము, 


58. ఉపసరావవ్వనః. 5-485. ఉపసర్షాత్‌ | అభ్వనః, (అద్‌) 
ares ధ్యానం పాధ్యో రథః॥ 


958. శ. (పాదులకుపలక్షణము, (పౌదులకంబ బఐరమగు 
సె నధ్వన శబ్దము ఇఆదుందుగల సమాస సమునకచ్‌ (సత్యయమగును. ఉడా :- (పాధ్వః 
(0 సగరో ఒధ్య్వానమ్‌) రథము. _ప్రాదిసమాసము. అచ్‌ ప్రత్యయము, “న స్తద్ధితే” 


వవ్‌ 


సూ, చ టతోపము. ఇస్తే నిరధ్వమ్‌ (పత్యథ్వమ్‌ 'మొవలగునవియగును, 
959. న పూజనాత్‌. 5-4_.68. న, పూజనాత్‌॥ 


పాజనా ర్రాత్పరేభ్యస్సమాసా న్హా న స్యుః। సుకాశ్రా। 
ఆశి రాజా స్వతిధ్యామేవ। నేహ। పరనురాజః। పూజనా 


త్వామ! గామతికానో ఒతిగవః। బహు వీహౌ సక్ష్యష్టో రిత్య 


తః (వాగవాయం నిషేం$। నేహ। సు సక్టః। స్వక్షః॥ 


858. “రాజాహసృఖిభ్యష్షచ్‌” ఇత్యాదిస్తూ. క్రమచేనేయేశద్ద ములకు సమా 
సొ ఫములు విదింప(ందిడినదో యాళబ్దములు, పూజావి చకముకంబి బరములగు 
వ! సమానా / ప్రత్య మ నుముభురాపని యర్ఞము ఉదా £.-- సురాశనా! అతిరాజా 
(వూజ్యూడగురాజొ) సు అతి ఇవ పూజారోక ములు. ఇచట “రాజావా స్పభిభ్యః" 
సూత్రవిహితమగు టచి సత్య అుమునిషద్దమయ్యె ను. ణు సుగొ:, అత్రిగేః, 
ఇత్యాదుబుదాహరణ యలు (వా) పూశానారకములలో సు అతి అనునాని నే 
(గహింవత తయన; ఇట్లు వ పరమూాజః అనుచోటనీనిషేధము (ప్రవ ర్తి రిం 
చదు. ఇచట పరమశబ్రము హూజనా రకము, అతిగవ।ః (గామకి క్రొ న్లే నః) ఇచటనతి 


ఉనునది పూజనార్థకము గాదు. పూజనా త్రనుపదమిలేనచోని ఎటిసీవిేే షే ధము 
rea 


మయమ్యుడిని. నిషేధము “బహు; వీహోౌ నక్యక్లో 8” (657) సూత్రమునకు 
ణా గీ 
పూర్వము జెప్సందిడిససటౌ సొస్పముఐకే మని చెప్పవలయును. “ప్రాగ్బృహు వ్రీహి 
] 


కొముదీశరదాగమము [980,96 1,962, 


806 


f3 a BB 
r 0 ట్ర 
శ్‌ గ 
2:2 శె 
గ స 
(7) ల్‌ లో 
ల ఉనే 
హరే 7 
పట "౩ 
భౌ —~ శ్‌! 
a9 3 
న 
a 3 
2 3 


2 కే gs 
2 చో 
Ta er 

i a 
అం తర 
గ | 

y3 


మ్‌” అ 


న 


నే సకినీ యస 


హణం కరన 
జం (రో 
¥s (8 
i 


గ 
సు 
ని 

థు 


అను 


Cw 
జావ 


ఖా రింగొ?| 


మాసా 


దాని 


క్షేపే యః కింళబ సతః పరం 


అలాల 
సేధము (ప్రవ రించదు. బప 


రి లన్న భా 
< ఏ pal 
x గ్‌ ఈ ఈ 
9 i} 3 
శ జ 
భే ta శ న్‌ు 
= Bg 
FE J ళల శ చ 
ఇ క్ల చ Et 
7 3 a న్‌ 
క్‌ ననే. 
నో 3 3 ail 
i స న్నా 
43 ఫ్‌ 
gs" 
గ్‌ * 


3 


] " ఉండక 

‘Nn క కల స 

గ్‌ fe 2 

ఇల్‌ * 9 «a 

ళ్‌ ఈ) సా 
hp అ 
7) ప న్‌! pe 2 

3 fa జ్‌ 


స్తై క్ష: 
2b 9. 
# "3 
ప్‌ ఛ్‌ శ 
Pa 3 re) Pe 
¥3 ay 1 
న | 
PEE 
[౮4 న ఛే 
(2 “= సఖి 
ca + 
Sn 
Ne 
co 3 nD ఇల్లే 
వం శ y3 
షూ గో 


Su 


శ 


స్ట 


జో 


ఓ 


పథ దేశ! అవథం పర్దతే॥ ఇతి... 


అ 


త్‌ అ : 
a oh క! 
i 
షు 


ek 


+* 


సుటిక్బ చీహిరపందు 
ఏచుష 


దానికి శకటము,. విశే 


శు 


ఏత 


ul 


గ 
స్టా “ఎక్పూరస్‌ " (045) 


(888) సూ,జే టిలోసము “అవథఘ్‌ 


వో 


శ 


స అపథమ్‌। అవగా! . 


జ్‌ 


అటే 
ప 


వ. 


న! 
సమౌ 


న 
(wpe 


(న 


జో, 


మున 


y 


ఛు 
సదితే” 


అనీ మై 


నర నిశా ము 


ఖే! 
అటో 


బె 


సమాస గాక! 


a 
iu 


wa 


నో 


సని, అధు 
ఇళ" 


ల 


(గును. దీనిపలచిసమానా సాను. వికల్పముగనగుసవి 


ర్వాత 


జాలి 
అనే 


+ 


ఎక్పూర్యస 


అధురం శకటమ్‌॥ 
“షధసు వికల్పం 


జ 
$ 


టో విభాషా. 5-1-70, _పథః విధాషాః (నఇః, తక్చు 


గ్‌, 


జా 
ఫలితమగును, ఉదా == అపథిస్‌ి! అసగా? 


సూ చే నసత్యయమగుస పుడు a 


సొ సని 


సూ. 862.3 సమాసా నప్రకరణము 807 


నపుంసకిమ్‌" (818) సూ. చే నపుంసక లిజ్లమునగును. తక్పురుషమునశకే సమా 
సా సెనిషేధమనుటవలస అపథః (సవిద్యతే. పస్టా యస్య = దేశము) అనుబిహు 
పీహియందును అపథమ్‌ (పథో ఒభావః) అనునవ్యయీభావమందునీని శ ఇధము 
(ప్రవ ర్హించదని (గహించుసెది, 


శ్రీః 
సర్వసమా ససాధారణసమాసా స్ట ప్రకరణము ముగి సెను, 


టో Po a 
ఏసు సం 
ww WwW ఏం ial 


28. అలుకృమానస వ 


అగ 
టా 


penn అ 
చి ల్‌ ఇల్‌ అని ల న్‌ 
అలుగధికొరః (పాగానసజః, ఉ తవపదాదినావ నె వాడ 
అతనో తనతో నక 


963. అలుక, ఉ త్తరపదే, ఈపదముఐదధికృతనులగుసు. అలుక్పువదు 
క బుతో ద్వ స్వే” (08.2 య. స్యూత్రమువజకిను, ఉద్దవపచే. అనునది 
న సం పిపర్య ; స్రమునధి] పతదుగును, అలుకృదమునకు లుగ 
భావము (అక్కు సవ ర్రింపటరేడుట) 1 అర్హ pean 


964. సజ 


న్ని 
“3 
స్ట 


ఈ 1 
జాని! కొని గంసత్రిడి (దావాగ్టదొచ్చంసీ। బుతిక్షి న్న ఇష! 
దిక్‌ 


Pe] 
ముం పగజాన నా దేప॥. 


ఇ రీ 
961, - “హోకా నికదూరారక షక్ఫాలి కేం" Ror 89) 
పఠతములగు హక. బా తము. స్లో సో కాట్రశబ్దిము దే ea sre 
కొదులక లోటపర మగు పణది బువిభరి ఉ గ్ర 
బద (స జా సాద మపయులగువప్‌వ లపై సహో 
శారు" సూ జపా ప్రమిగులుక్కు నిల వడు) య. ఉడా! =. “ స్రోకాన్ము క్ర గః 
a అస్తి; దాగతః। మూరాదాగతః ఇత్యాదుంసూహించునది, హోకా వ్రింస్యూక 
స్త వాదిపర్మ్యాయములపుసు Lగహణవుని వేటా కావున పరం tt 
బరమగుఎజ్బుమికీని భుగభాపమగుము, అల్నాన్ము కః సఎపొదాగతః! ఇత్యా 
దులు, నిస్తో కః (విష సో కొత్‌) ఇచట లుగభాపముమదారించుట కై "ఉం 
పదే” అసుసది యోవిశికిము, (వా (బాహ్మాణాచ్చంసీ అనుచోట పళ్చాి 
లుగభావముసు ఇెప్పవలయిను, ఇచట సజబ్బుమి ద్వితియాాకి కము ఇని యాపచస 
సామర్గ్యమువలననే పొధువగును, (బ్రాహ్మణముస (మ్యువ్యావ్యానరూవము) ఏధిం 


వ్‌ ¥ 
వ ఖ్‌ 
seb 
శ 
gr 

pee 
+ ఖః 
“పప 
గై ష్‌ 
~ ఈ 
ర 


సూ. 985,961,167. | అలుకృమాస[పకర ణము 909 
ప(బడుశస్రములు (అగీతమ ని సాధ్య ృగుణ్‌ని షగుణా భిధాసమయు మ) లక్షణ చే 
(నావాగ్ట్రిబయులగును. అశస్రములను పఠించు బుత్ర్విక్కూనకు _గ్రాహ్మణాచ్చంసీ 
అనీిప్యవహా రము, 


వివ:-..-స్తోకాన్ము కః,ఇత్యాదులు వ వాక్య వ ములేలగా(గూడదు. సమాసములని 
యిజ్లీకరించిలుగధా వమునుపధించుట కేమివలమనీన, వ్‌ పచత్వము, సమాసన్య 
స Ey సోకాన్మ _క్రస్యాపత్యం స్తాకాన్యు క్తి 8౩“ అనుచోట తద్ధితవత్య యనిమి శ్ర తక 
ము నాదివ్ఫేద్ది, మొచలగునవి పయోజనమని తెలి ముగగును. అనధిధానమువ లన 


రవ చనల సవరం _నములగు స్రోకాదులకు వాక్య మే గానిసమాసము సాధువు 


గాదు. సో గాధ్యాం మ Er ఇర్యాద లు, 
pan?) 


985. ఓజస్పహో ఒచ్చు సమస స్నృతీయాయా?,. f-రి-4. 
nr) అవీ 
ఓజస హో2ఒమ్బు సమసెక్క తృతీయాయాః॥ 
జ సాకృతమిత్యాది 1 వా॥ ఈజ్షాప ఉప సక్ష్యానమ్‌। అజ్ఞ 
సాకృతమ్‌ । ఆకే కృత మిత్యరః॥ వా। పుంసొనుజో 
స్‌ 
జనుషా స్ట ఇతి చ। యన్యాగ్రజిః పుమాన్‌ స పుంసొనుజః। 
జనుషాన్హో జాత? Hl 
౧65. ఓజన్‌ సహాన్‌ అమృన్‌ నమన పూర్వవదములగు వీని కం బిర 
మగుళ్ళతియా ఏభ కికు త్తరపదము పరమగునపుడు లుగభావహగును. ఉదా :-- 
మీజసావమృతమ్‌ సప సొక్సశమ్‌ అమ్మ 5 3! తదున సొర్భశమ్‌! ఇచట “కలి ర్త 
తిరదే వృతా” (1400 సు సూ, చే సమాసము. ge అజ్ఞ న్‌ శబ్దము కంటెపరనుగు 
తృరీ మకు లుగభావమును చప్పువలయును. అజ్జని నకు న్యాయ్యముగ చేయణడిన 
చని యర్ధదు. (వా) పుంసానుజః, జనుషా న, అనుచోట తృతయకు లుగభావ 
మును చెప్పవలయును. . పుంసానుజః (పంసా “సీనునా నుజః) ఎవనసికిముందు 
పుట్టిన నాడు పురుషుడగునో దాసు పృుంసానుజాడు. జనుమానైః శ (జన్మనా హ ున్నాః) 
పుట్టు (గుడ్డివాడు. జనుశ్శబ్దమునకు జన్మయిర్ధము, “తృతీయో తత్యల్భతాా శన అను 
సూోతమున “తృతీయా” అనుయోగవిభాగమచే చట సమా సమగును. 
౪66. మససః సంజాయామ్‌. 6-8-4. మనసః, సంజ్ఞాయామ్‌ | 
ళ్‌ 
(తృతీయాయాః) 
మనసాగుపా॥ 
98, మనశ్శబ్దముకంటి(చిరమగు తృతీయకు ఊఉ తరపదమషముపరమగు 
సప్పుడు సంజ్లయందు తుగభావమగుగు. మనసాగుపా (ఒకత్రీకపే రు 
967. ఆజాయిని చ. 6.85, (మనసః, తృతీయాయాః) 
చా 


మనస ఇత్యేవ; మనసా అజ్ఞాకుం శీలమస్య మనసా 
జయా 


కౌముదీశరదాగమము సూ. 967,968,909. 


810 


Whur 
y3 a 3 
i జూ 
2 yy గ 
KY శ్ర గ్‌ i3 
శ్‌ dhe 
rl] 
| ta y3 
క 3 1 
గ్గే స 12 
మ్‌. , 
లి లై -” య 
ఇ టీ J} it 
ఈ 33" 
స నా దు 
wa ve ta 1 
ళ్ళి 
హ్‌ రెం 
a లర hh 5/3 
A 2 ల శి 
nd 2 గ్‌ 
ణి na 
టా న్‌. 
# 3 0 
a జ 
AA 4A 
goa 9 A 
ట్లో "ad డ్‌ 
2H x 
sy U2 
x “8 చి 
న 
cm 3 నో 
యు జ్‌ ఫి 
ఇ f@ 
స్త తం 
3 o 
2 hb we 


కియాయా అలుక్స్యాత్‌ ! వా॥ పూరణ ఇతి 


భో 


గ్‌ 


అవి 


. 6-91.06. (తృతీయాయాః) 


ఏ 


>“ 
భ్‌ 


శకం 
‘iy ఇ 


ఆత్మ 


068, ఆత్మ 


a} i232 — టై 
; GG © 63 
“3 3 స + 
శ్‌ న ం bE 
"5 “3 1 §్త (1. 3 
= a} ప్‌ో క 
2 ఖీ ప 1 | i} 
i శే శత స ఇతే 
f- శా + 


tb గ 
ఛే 5 స 
శై స. 

శ గ్‌ 
LAs య ఛి Q 
sony 
తం F939 
in t3 లే షః 
క jon 


ని 
CG 
అర 
భంగ 
ద్‌ 


తో, 
గ 


wr =, 


ళల 


అటే 


ఆ 


మో 


ప 
సడే 


॥ పథ! 
జో 


ప 
న + ఉడి స్టే టల అధిగ ' 


అ 
టు 


జొ 
య! 


ర్‌నాటి 


* 


wef 
థి 
at 


wT 
అ ay 


x 


కో 


ట్య ళ్ళ ఎ ఈగ ఖో గు 
గజ్బుడు క్‌ు గాడ క 


జే 


జ 
శో 


హా 


ఫర 


pe 
bs 


సరు పూర కా 
uf 
త 


కూలీ, 
అము 
న్‌ 
+ 
ష్‌ 
జీ. జ 1 గో 
పసిహామె గలి ఫు 


న 
వ్‌ చ” 


గాను పీ రి రి జో Rie My 


జల 
4తే 


వయారరణాబభా,! 


జై 
జ 
| 
er iP 
వి 
సే 
2 4 
స © 
1 
a రో 
* జ 
ga 
పలి గ్‌ 
ట్‌ 2 
త fi} 
శ 
2వ 
అ! 
3 మై 
చై సజు 
9 3 
Gh € 
శశ << 
3 (2 
న ౯ 
A ~ 
ww, శ 
స్‌ స్‌ 


జ్‌ 
yt] 


తాడే 


(ry 


hoes 


స 
wa! 


లెను 
జాలీ 


ఇ 


4 


Uy 


కి 0.07. 


రణావ్యాయాం, చ రుర్హ్యాః। (ఆత్మనః) 


hy 


ప 


Ul 


ను కొవుని ఇదినా 
ఆత్మన ఇత్యేవ! ఆత్మ నేపదమ్‌! ఆత్మ నేభాషా 


చతుర్వేషా। చతుర్లీకి యోగవిభాగాత్సమా సః॥ 
చ్‌ ధి 


ఫో 


01, యాగ రణాభ్యాయాం చమురొ 
పూ ధి 


అనుసూతదిు వ్యర్థమగు 
(గాహ్యావి గాదనీలరియునది, 


సూ. 970,971,972.] అలుక్సమాస(్యసకరణ ము 811 


011%. పూర్వసూశమునుండి “ ఆత్మనః * అనుపదమనువ ర్రించును. 
(వెయ ాకర జాభ్యాయాన = వ్యాకర జేభచా వై వె యాకరణీ, సా చాసావాఖ్యాతస్యామ్‌) 
స్తముస ఏ వ్యవహరింప(దిడు సంజ్ఞ యర్థమగునపుడు ఆర హా ల 
వరమగు చతుర్దికి లుగభావమగుము. ఉదా: ఆత్మ నేభాషా ఇచట “తాదర్శ్య 
చతుర్తీవాచా వ 'అనువా రికముచే చతుర్ధివచ్చెను. ఇచట సమస్యనూన వదార్డను 
లము స కృ క వికృతి భావము లేనందున “ంస్టనాయస్టాలీ ” అను పయోగమునందువలే 

రీ తదర్థాా” (102) సూ. చే సమాసమ పా ప్రమగుచున్నది. కాని చకుర్తి 

దానిని “విధాగముచేసిప పకృతి వికృశిభావము లేకున్నను సమాసమువచ్చునని 
య. చిత సర్పురుషము సాధువగును. 


జో నళ 
సున 
ఆకా ఆ 


ఏవ :.-- ఆత్మ నేభాషా, అనునది యసష్టాధ్యాయానూ క్రములందువ్యవ హరిం 
పంబితియుండుటవేము గానిధా వపాఠమున నీవ్యవహా రమగపడుచున్నది. ధాశువలు 
సూత్రములు గణములు ఉణాదులు వారి రికయులు యీయెదింటియొ క్క సముడామ 
రూపమే వ్యాక రలుమని స్వీకరింప వలయును, అత్మ నేపడా క్క నే భాషాకములు, 
త ఆతామ య రాన్‌ ఆథామ ధ్వమ్‌ ఇట్‌ ఏహ మహి ళానచ్‌ కానచ్‌, యీ |పత్య 
యములనువోధించును. 


9:0. వరస్య చ. 68-8. (పూర్వసూ త్రమ్‌) 
పర శివ పదమ్‌! పరసె్మభాషా॥ 
170. వెయాకరణు౨సంజ్ఞ బోధ్యమగునపుడు పరశద్దిముకంచబపర మగు 


ప్ర 


చళుదికి లుగభావమగును ఉదా :_- పర సైశ్రపదహ్‌। పవ స్యెభాషా. 
అ par.) 
971. హలదనాత్ళ ప్రమ్యాస్పంజ్లా మమ్‌. 8.8.9. హల 
చనాత్‌, స సప్తమ్యాః, స సంజ్రాయామ్‌॥ 


హలస్తాదదనా చ్చ స ప్తమ్యా అలుక్సండొయామీ। త్వచి 


971. హాలదనాల్‌ =హల్‌ అత్‌, | ద్వస్త్వము. పిదపదీనిక న్గశట్ద 
ముతో బహువ్రీహి. హల్లుగాని _హస్వాకార గాని యస్తమందుగలళద్దము 
ఠంబవరమగు స ప్తముకే సంజ టు. లుగథాపమగును. హరి స్త 
ము నకుదాహార జ్ఞ. త్వచి సాం ః (ఈ సేవుగల యొక రాజు) యుధిష్టిరః (ధర్మరాజు) 
ఇదియు వాల సముసకుదాహ ఫం రల ము. స్టింశోబ్దములోని సకారమునకు “ సొత్పదా 
ద్యోః” (80 సూ.చే షత్వని షభముి ప్రాప్త ప మగుచుండను తరన్యూత్రముచే 
షత్వమును పిధించుచున్నాడు. ఉ త్తరసూత్రవ్యా ఖ్యావ సస్టర్భమున నీసూత్రనమృన్ధి 
యగు సదస్తోదాహరణము చూవంబడును,. 


$72. గవియుదిభ్యాం సరః. 6.3.95. గవియుధిభ్యామ్‌. 
స్థిర ః॥ 


ఓ 


ఆధ్యాం స్పిరస్య సస్య షః స్యాత్‌! గదిగరక। దశ 
చ్‌. ప Sa క 
గవీతివచనాదేవాలుక్‌ । యుదధిషిరః।! అరన$అ అకా౭। అ 
సంజాయామితి స వమిసదాః। వా॥ హృాద్దువ్యాం చ॥ 
ర క ది శీ 
సు పో Pa 
హృదిస్సృక్‌ | దివిస్సృక్‌ ॥ 
ఫ72. గవి యుది అనునవి స పమ పు చ నరు ర జం 
న 1 న్‌ 


టుతోని సర మునకు షశ్వమగును. గంషికః। చిక సూ 
కంచె సరమగువానికి షత్వవిధాససామర్థ్య మువలన నే ము 
మగుస బమికి లుగభావమని (గహింపదగును. ఉదా :--- యుధిషవః। సూర 


ద్య 
చావ 


ట్‌ 
రి 
ల 
స్ట్‌ 
ప 
Ur 
0 
౮ 
& 
EA 


వావ 


సూ తముచేనిచట స ప్రమికి లుగధావమయ్మెను, పూర్వస్తూతములోని యద షనము 
హర - అర జ్యేతిలకొః। ప్రి “పండాయామ్‌" (725 సూ డే 
సము నో] హృద్‌ క్యు ఈ కబ్దయులక ంచెదధఐగున ద ముకిలుగధాపమగుసని 
pr.) 
చెప్పునది. ఉదా :- హ్పూదిస్పృక్‌ . దిఏస్పృక్‌. వీనికి వరుసగ హృాదమం 
సృృశతి, దివస్సృశతి, అని విిగబాములు, ఇచటసలుగ్విధాననా 
కర్యార ఎస ఎ పమువచెానని తెలియుగది, ఈహసూతచు “సాక్సదోహో 
అ or బి న 
దాని 5భాధరము. 


9/8. కారనామ్ని చ Saal హాలాడొౌ. f.?_10. కా 
నామ్మి,చ, _పాచామ్‌ హలాదొ। (హలదన్హాత్‌ స ప్తమారః) 


_ప్రాచాం దేశే యత,రనామ తతహలాడాష తరపదే 
హలదనా గాత్స ప్రమ్యా అలుక్‌। ముహు'పేకొరాపజ 


{1 
కొటి 
౭7 
వ్‌ 
య్‌ 


డ్‌ జో 


మౌషకః। పూర్వేణ సిద్ధ ని నుమా రబు। కాం 
(వాచామేవ, హలాదావేవేతి। కొరనామ్ను ఓమ్‌! 
పళుః:1। కారా దన; సె "తదేశాన; నాట! వొచి 
పం లి ఇ i షే 
రాధ పళుః। హలాదౌ ము, అఏకద్రోరణః! 
తమ్‌! సదాగం దోహో నఏిదోహాః॥ 
లో 


లి 
(1 
వ్‌ th 
(౧ % 
రర 


స్‌ 
౮ 
బ్బ 


ర్ట ప రకములు పళుపొలకరులు వ్వవపాచుదవాసట పీరిపంసరాజులచే 
గాహ్యముగుభాగ య కరమసటజకును. కొర అనునది స్వార్తికాణ్‌ (పత ఎమూ స్త 
మగుబచే కర కార శబ్దములు సమా నొర్జకము మ తూర్పు దేశము సరాజాహ్యధా 
గదు సముడాయముచేజో రకమైన ఎజి ప్రేతీవమాన పుగునపుడు హ లాది మగును త్తర 
పదమువరమగునపుడు, హాల సముకలె సచ న్స ముకంాినువ రమగు సదుకి 


లుగభావమగును, ఉదా :_ ముకు పేశార్దా శణమ్‌। దృషదిమాషకః। ఇని రాజ్యా 
హ్యాభాగబోధకములు, ఏతత్సూ_ తోదాహరణములందు పూర్వసూత్రముడే లుగ 
రావేషు సిద ప్రమగుచుండ నీన్నూత్రము నియమౌర్ద (మగును. (1) కరమునకు సంజ య మగు 
a 


నప్పుడే భనియు (2) (పాగ్దశీయులకర మెనప్పుడే ౨నియు (స) & ఉ రర పదము హ్‌ ాలో ది 
రు గుసపుడేఅనియును, ని యుమవస మూడువిధముబు. అభ్యర్హి  తపశుః। (రాజున 


సూ. 974,975.] అలక్సమాస్మపకరణము 818 


కీయవగిన యు కరముకం ఇవితరమగునటియు వస్తువు నకు సంజ్ఞ ) ఇచట లుగ 
భావమును వారించుటకై “కారనామ్న ” అనునది యా వశ్యకము. యూధ కశ? 
(ఉత తర దేశమందలి కాజ గా గూప క్యా భాగమునకు సంజ్ఞ) ఇచట లుగభావమునువారించు 
టకై _ప్రాచామనునది యావళ్యకము. అవికటోరణః (అవికచే + ఉరణః = మేక 
లమందలోని మేకపోతు, స టా. ఇచటను త్తరపదమజాది, 
ఇచట లుగభావమును వారించుటకి *హూలాదౌ” అనునది యాఎశ్యకిము. నదీ 
దోహాః (నద్యాం ద్‌ దోహాః నదిని వాటించునపుడిచ్చు కరమునకు సంజ ) ఇచట 
లుగభావమును దారించుబశకె హ అదన్తాత్తనుదాని కనువృ త్రినావశ్యకము. 


వివ:__..ఈసూ(త్ర మునకు కాశికొవృ త్రి తిననుసరించి నియామకత్య యు చెప్ప 
బడెను. పూర్వసూ; త్రముచే నిత్యముగ లుగభావము సిద్ధమగుచుండ నీనూత్రము 
వికల్పార్థము. కావున ముకుసేకార్లానణమ్‌ ముపటకార్థావణమను హా పద్వయనము 
సాధువగునని భాష్యమునజేప్పబడెమి. సంజ్రాయామనునదియనువ ర్రించును గాన 
సీసూతమున నామ్యగహణము స్పష్టార్థము. కూలి అనిచెప్పినచో యస్మిన్విధిః 
అనుపరిభాషవలననే తదాఏివిధి గనే. గానహలాదౌ అనుచోటబనాది, గరాణము 
గూడ స్పష్టారమగును. 


974. మవ్యాద్దురౌ, 5.3... [ls మధ్యాత్‌ , గురౌ, (స_ఫమ్యాః) 
మధ్యేగునః వా i అనాచ్చ। అ న్రేగువః॥ 


974. మధ్య శబ్రములతంశువరమగుప ప్తమికి డ్‌ తరపదమగుగుముశబ్దము 
పరమగునపుడు as ఉదా; మధ్యే ఇగురు?! వో॥ అ _పళదిము 
కంట పరమగు స _ప్రముకి గురుశబ్దము క్రశపదమగునపుడు లుగభావమును. చెప్ప 
వలయును. ఆ న్చేనురుః। చశయుదా వట యతందు “స ప్తమీ శొట్దెం అనుసూ త 


షై 


ముగ విభ తమగు స పమీ అనుదానిచే విదింవబడు సమాసము సిస్ధ మగునని 
తెలింమునది. 


95, అమూర్రమ స్తకాత్సా్వజ్షాదకొమే. 6_3_ 2. అమూర్డ 
మ స్తకొల్‌,  స్వాజ్లాత్‌, అకామే (సప్త పమ్యాః, హలదనాత్‌) 


కన్దకా ల$; ఉరసిలోమా। అమూర్హమ _స్తకౌత్కిమ్‌। 
మూర్ధశిఖః। మ స్తకశిఖః। అకామే కిమ్‌! ముఖే కామోఒ 
స్య తము. 


975, మూర్తమ స్తశశబ్ద ములకంతెభి సృమగు హలద _న్లస్వాజ్ఞవా చకమునకు త్ర తర 
మగు సప్తమికి కౌమశబ్రముకం కభిన్నమగును త్త తరపదము పరమగునపుడు లుగ 
భావమగును. ఉదా: :.-కట్టేకాలః; ఉర సిలోమా!? మూర్ధశిఖః. మ స్పకశిఖః। ఇచట 
లుగభావమును నారించుట శె క అమూర్థమ స్తకౌ _త్తనునది యావశ్యకము. ముఖకొమః 

(401 


414 కొముదీశరదాగమము [సూ 976,977,978,979. 


(ముఖీకామో౭ స్య) ఇచట లుగధావడును వారించుట శె అ౫ామే ఆనుసది చూవ 
శ్యకము, 


| 


౪6. బనే చ విభాషా. 6_3-[4. బన్దే, చ, విభాషా। (హల 
(అ 
దనాతీ, స పమ్యాః౭) 
— pn. చి 
హలదనాత్స పమ్యా ఆలుక్‌ 1 హు సైబ[ః1 హస్తదిస్టః। 


హాలద నేతి కమ్‌! గు పిదిసః॥ 
మల అవి ఫె 


975, హల న్రముకం'టె సద స్టముకంెపెపర మగుర పమికి బపసశబము తర 
pe . | జే ఠా దె నం! 
వదవముగుసప్తుడు ముగభొపయి స్‌ ల్పముగన గును. ఉడా: హా అబస$క[హ గది" 


సు ప్రిబస్థః. ఆగుచోటనడి. పసకి ని వారించుటకె హలదనా ఈ 


ఇ 
షో 


977. తత్పుదషే కృతి బహుకమ్‌ 6-7-14. తత్పురుషే 


$77. తత్చురుషమున కృద స్ప సమగుగు శ్రరద దముపరదుూవ నపుడు సప మికి 
లుగభావము జహులముగనగును. స్ట్రమేరమః। స్తమ్ఫరమః। ఇవా?దు 
చములు. దిహులగహణమువలగన కురుచరః అసుచోట స పశకలుకు. గోషువర 
జునుచోటలు గభావముగూడ' సిదమగునని శెలియునది, 


ల 
$76. ,పావృట్‌ శరతౌకాలదివౌం జే. 63.15. _సొవ్యట్‌ శర 
త్యాలదివాం, జే! (స్ప్తమ్యాఖ 


(పావృపిజః! శరదిజః। కాలేజః, దివివః। పూర్వన్యా 


యం పప పః 1 
178. (పావృప్‌ శరత్‌ కాల దిప్‌ పీవనీకందసు తరమగు స బసుకిజశం యము 
si uo జలే మ ద 
పరమగునపుడు లుగభావమగును. (పావృషి్‌జః ఇతా?దులుదాహాఎజముము. ఏత 


ర 
త్చతో డాహరణుములందు అుగధానము “తరు 


సిద్ధమగుసనిన నానూ(తమునకుడాహ రణములగు వానిలో న్నిటి నుందీసూత ము 
[వగ రించుననియునందుచేనిది యపూర్వ యిగవివాయకముగావనియును (గ్రహించు 
నది, 


౨ త్త 


979, విభాషా వర్షక్షరశరవరాశి 63.16. విభాష వరక్షర 
అ 
శరవరాల్‌ (స స్తమ్యాః, జే) 
ఎభ్యస్స ప్పమ్యా అలుక్‌ జే! వర్చేజః। వర్గజః। క్షరే 
జః! క్షరజః శరేజః। శరజః। వరేజః। వరజః॥ 


ఘూ, 979,930,981. | అలుకృసమా[ప్రకరణము 815 


$79. వర్ష క్షర శర వర వీనికంపె పరమ మగుస ప్తమికి జళద్దిముపరమగు 
నపుడు లుగభావము వికత్పముగదగును. నరేజః వరజః, ఇత్యాదులు దాహ కా రణ 
ముత ఉచ్చ చచ 


980. ఘకాలతనేమ కాలనామ్ను$. 6-8-17. ఘకాలతచేషు। 
కాలనామ్నః (స్తమ్యూః, హాలదనా నాక్‌, విభాషాా 


స ప్రమా ee స్యాత్‌; ఘే! పూర్వాహ్రైతరే। 
పూరా రాక త దే? పహైతమే। పూరా ్వహ్హాతమే॥ కాలే! 
పూర్వాహాకా లే? pas లే! తనే! పూర్వా హేతనే। 
Mo 


981, భకాలతనేషుాఘకేబ్ణము మసి తరతమ; (పత్యయముల్యు రము కొల 
శణ్ణము స్వరూప టోధకము. తస ఒమ్‌నది పత యయ, ఘతన, యిషి (పశ్యయ 
ములయినను “ఉత్త వపదాధికారే సత మగహాతీ తదన + గహజణం నా స్త 
(ఉత్తరపచే అనుదా దానికనుప్ళ ల్లి తియున్న ప్రకరణ మున _గహంపదిడ్యువత్యయము 
తద స్పమును జోధింసదు) అనుపరిభాషచే తద స్తటోధకముము గావు. హల సము 
గాని యద_గముగావియుగు కొలవాచకముకంటె పరమగుస ప్పమికి తరతమ, పత్యయ 


ములు కాలళబ్దము తస ప స ముయిం పరమగునపుడు లుగభానము వికల్చ 
ముగసగును. “పూర్వాహైత తర, ర్వాహ్హాకరే, ఇకాక్జిదులుదాహరణ ములు, 


$41, శయవాసవాసిష్యకాలాశ్రి h_3_1%. _ థకయవొసదాసిషు, 
అకాలాతీ (హాలద నాత్‌, స ఫమ్యాః విభాషాా 
యువి జాని జ 


భేళశయః!। ఖశయః। [గామేవానః। (గామవాసః। గామ 


. 


వాపీ! (గామనాసీ। హలద గ్తాదిత్యేవ। భూమిశయః।! వొ॥ 


అపోయోసీయన్మ తుషు॥  అప్పుయోనిరుత్ప త్రిర్య స్యసోఒ 
ప్పుమోనిః। అప్పుభవోఒ సృవ్యః। అప్పుమ న్లావాజ్యభాగి॥ 


981. ళాలవాకముకంబభఖిన్నమగు హళద సృశబ్దముకంటెను త్తరమగుష ప్ప 
మిక్సి శయ వాస వాసిన్‌ యివి ఉ త్తరవదము ౨గునపుడు లుగభావము , ఏకల్పముగ 
నగును శవేశయః ఖశయః ఇత్యాదులుదాహరణ సులు. హలద నా తనుదానికను 
పృత్తి తిచేయనియెడల భఘామికయః '(యామ్యాం శమః అనుచోట. "లుగభావము 
(పస క్త కమగును వా॥ ఆప్‌ శద్ద యుకంె స5మిగు స _ప్రమికి యోనిశబ్దము య కు 
త్యయము మతుప్‌ ప్రత్యయము యిది పరముగనున పుడు లుగభావమగును. అప్పు 
యోనిః (అప్పుయోనిరుత్ప శ తిర్యస్య్ర నీటి యందుక్చున్న మెనవాడు. అప్పవ్యః 
(అప్పుభవః) వీటిలో పుట్టినవాడు. అప్పుభవః అనునర్గముననె సృబ్దముకంటె యత 
త్యయము. ఈసూ(త్రముచే స మ లుగభావమగును. గుణావాదేశముఐ, అప్పు 
మన్వా। (కారీరీష్టి ముంచలి నూ కా జ్థథానముము)ు. అప్పు అనుశద్దిముగలవను నరము ౩ 


316 కొముదడిశరదాగమము [సూ 982,983. 


నప్పుశబ్రముకం"టె మతుప్‌ (ప్రత్యయమునుచే సినఅ ప్పుమనా అనునది యగును. “అప్ప 
గ్నేసధష్షవొ, “అపవ్సుమేసోమోఒన్నబపీతీ ” అనెడి యనువాశ్యమ:దప్పుశద్దిము 
లుండుటవలన నా జ్య భాగము లప్పుమత్తులగును. 


వివ :.... “అపోయోనియన్మతిషు” అనిపఠించి అప్పుమతిః, అని పాచి 
నులుడావారించిరనియునీపాఠము భాష్యముననగపడ దనియును మనోరమయందు 
దీక్షితులు (వ్రాసెను. మతిషు అనుపాఠమే యు క్రమని నాగేశుడు (వా సెను, 
982. నే_న్సిద్దబిధ్నాతిషు చ. 68... న, ఇన్‌ సిద్దదిధ్నా 
తిష, చ, (స ప్రమ్యాః 
ఇన్న స్తాదిషు సప్పమ్యా అజ! స్టణ్ణిలశాయీ సొ 
జ్యాఎశ్య సిద్దః। చక్ర బిద్ధః ॥ 


182, స ప్తమ్య _న్లమునకిన్‌(వపత్యయముప రమగుట యసంభవదము గాన 

నూ గ్రమందరిఇన్‌ పరము తద _గ్టబోధకమగును హల స్తముకంటె నద గ్రముకంటెను 

రమగు స _ప్రమికి, ఇన్న స్త నము, సిద్ధశద్దిము బై ధాతు _పకృతికకృద స్త సములు పర 

ముగను; స్నపుడు లుగభావము (వవ రి రీంచదని సూ త్రార్రము, వబసగనుదాహరణ 
నులు, స్టల్తీలశాయీ సాజ్యాశ్య సిద్దః, చక్రబద్ధః॥ 


వివ: చక్రబిద్దః (చ ేబర్ధః) బద్దః అనునది బస్టధాతుప్రకృతిక క్ర 

(పత్యయా స్తము. చ ్రిబిన్టః అనికొందరుదాహరించిరనియు “అచట దిస్టశబ్దము 
పచాద్యజ న్రమనియు, ఘజః _సముపరమగున పుడు “బినేచ విభాషా” స్యూత్‌ము 
(పవ _ర్థించుననియును ఊఉ 'త్రేరసూూ తమునుండి బిస్టేచ విభాషా అనుసూతములోనిక్‌ 
తత్పురుష పదమునకపకష=- యనియును. శబ్రేస్టుశేఖరమున జెప్పబడినది. (పకృ్ళత 
సూత్ర లోనికి తత్పురుషే అనుదానికనుప వృత్తి “కిచేయుటవలన తత్ప్చురుషయందే 
ల షేధము (పన ర్రించుననియు చక్రబిస్టః అనునది బహు(వీహియగునపుడు 
“బన చ ఏభాషా” అనుసూత్రము (పవ రి రించుననియును త _క్వబోధినియందుచెప 
బడినది. 


863. సేచ భాషాయామ్‌. 18820. సేచ, భాషాయామ్‌ 
ప్రమ్యా అలుగ్న। సమస్థః। భాషాయాం కిమ్‌। కృష్ణో ఒ 
స్యాఖరేష్టః॥ 


983. హల _న్రముకంటెనద _న్షముకంటెను పరనుగు స ప్రమికి స్టశద్దిము 
వరిమగున పుడు లుగభావము లొకికభానయందు (సవ ర్తి రించదు ఉదా 3. సమస్థః। 
"కృష్ట ఒస్కాఖరేష్టః” ఇది వేదవాక్యము. ఇచటనీని షేధమును వారించుటికై 

“భాష్‌ యాను"నుస్‌ది యావళ్యకము. 


సూ. 884.1] అలుకృమాస(పకర ణము 917 


ర్య, Li అ కోశే. 68.21. షస్ట్యాః, ఆ[కో శే॥ 


చెర స్యకులమ్‌? ఆ కోశే కిమ్‌! బాహ్మణకులమ్‌। వా 
| వాగి కృశ్యద్భ్యో యు క్రీదణ్ణహరేష। వాచోయు EU 
దిశోచణః। షశ్యతోహరః1 వా॥ 2 అముష్యాయణామష్య 
పు శ్రికొముష్యకులికేతిచ। అముష్యాపత్యమ్‌, ఆముష్యాయ 
ణఅ8| నడాదిత్వాత్పక్‌ | అముష్య పు పు శ్ర భావః అముష్య 
పుత్రికా! మనో జ్ఞాదిత్వాద్వుజ్‌ | ఏవమాముష్యకులికా। వా॥ 
8 శేవానాం ప్రియ ఇతి చమూ రే! యన దేవ(పియః।వా॥ 
4 శేఫపుచ్చలాజూ లేమ కన న శ్శేఫః। శునఃపుచ్చః। 
కునోలాబ్లూలః। వా॥ గ దివశ్చ డాసే! దివోదాసః॥ 


984. విస్త గమ్య మానమగు పండ ను త్ర గపదమువర మైనపుడు షష్టికి లుగ 
భావమగును ఉదా :__ ప్‌ సు ఆ కో శేఅనునదిలేనీచో బ్రాహ్మణ కుల 
టు లుగభావము (పస క్రమగును, 1 వా॥ వాక్‌ దిక్‌ పశ్యత్‌ ఏనీకంబ పర 

షష్షికి కమముగ pes _కదబ్ఞహరశబ్దములు సరములగునపుడు లుగభావమ 
మ్‌ = ఉదా స వాచోయు కి క; దిశోదజ్దః। పళ్యతో హరః। ఇచట “షష్టీ 
చానాదరే” (688) సూ. చే షపి యగును చూమ వాని మొక్కసమక్షమందు వానిక్‌ 
తెలియకుండగనే దొంగలించువాడు (స్వర్ణకారుడు) అని యర్థము. 2 వా॥ ఆము 
ష్యాయణః ఆముష్యపుత్తి కొఆముష్యకులి క వీని లో షష్లికి లు గభావము నిపతింపబ 
డెను. ఆముష్యాయణః. అముష్య అనునది అదళ్శబ్దమునకు షష్ట్య _న్హ నము. అము 

ష్యాపత్యమ్మనునర్ధ్హమున “నడాదిభ్యః ఫక్‌” (4-1-19) నూ.చే ఫక్‌ _పత్య మయము ఆది 
వృద్ధి, ప్రత్యయమునకాయన్నా దేశము, అముష్య పత్తి కొజ అముష్యపు_త్రశద్దిముమనో 
జాదిగణమునచేరినదగుటచే అముష్య పుల్టి భ్రస్య భావః అనునర్హమున అముష్యపుత్త శ 
ద్రిముంకె “ద్వస్ట మనో జా వభ్యశ్చ” (రీ-1-11) సూ సూ తే పుజ_శ్య మము. 
డీనికీఅకా దేశము" ఆదివృద్ది. టాపు. ఇత్త్వము ఆముష్యకులికా (అముష్య 
కులస్య భావః ఆముష్య పుత్రి కొ కబ్దమునకనేలే దీనికిని _ప్యక్రియనూహాఎచునది. 
8 వా॥ మూరుడనునర్థమున, దేవానాం(ప్రి చః అన మగును. ఇచట షష్టికి లుగ 
భావమగు వని యాశయము. ఇచబ మూర్ణశబ్దము _చిహ్మాజ్ఞానకూన్ము లను బోధిం 
చును i హ్మాజ్లా రహి కులు (సంనాఎ్‌) యా గామలనొ సనర్చియిన్హాగిది దేవతలను 
సనోషే షెపుదు. కొన దేంతలకువీ ౨సనీవులవలే పియులగుదువని (గ్రహింప 
చగును. (దే వళళద్దిము నకు మూ ప్రలర్థమని యు మూ ప్రలకు మూవులే పియులిగు 
దురు గానదేవానాం Ee అనుసముదాయమునకును మూర్దునునిర్తము ఫలిత 
మగుననియును కెయటుడు వ్రాసెను) అన్యార్హమందు దేవపియః అవి మగును. 
శీ వా॥ శ్వ న్‌ శబ్దిముకంటెపర మగు నష్టికో “శేఫపుచ్చలాబ్లూలళద్ది మలు పరమగు 
న పుడు లుగభావమగును. ఉచాౌ : _ కునశేఫః (శన ఇ శేఫమన్య) ఇకే 
శునః పుచ్చకునో లాజ్ఞూ ౨౪బ్ర ములకును బహు ఎవనీపొయందు లుగభావము. ఇవి బుషి 


818 కౌొముదీశరదాగమము [సూ 985,960,987. 


విశేమలకు సంజ్ఞలు, ఇవిబహ్వృచ(భాహ్మణాదిగస్సములందు (ప సిద్దములె 
యున్నవి, 5 వా॥ ' దివ్‌ శబ్దముకంటెపరమగువషికి దాసశబ్దముపరమగునపు కులుగ 


భావమగును. ఉదా == “డివోదాసః॥ 
985. పుత్రే ఒన్యతరస్యామ్‌. 6-3-22. ప్ప శ్రే! అన్యతకస్యామ్‌ 
ఇయ ల. 
(షష్ట్యాః। ఆ క్రో శ్రే 
షష్ట్యాః పుర్రె ఒలుగ్వా నిస్తాయామ్‌। దాస్యాఃపు క్రః। 


దాసీపు శః నిన్హాయాం కమ్‌! (జాహ్మణీపు త్రః॥ 


జో 


005, పు శ్రీకబ్లము క్రరవదమె సిస్ట గమ్యమాసమగుం3ు షష లు 

భావము వికల్పముగనెగును. pe షి జ దాస్యాః పు శ్రీః డాసిప్పు త్ర. (జా హా? ణీ 

పెతః అనుచోట లుగఛావమును వౌరించుటకే ఆకోశే అను పదము ని వాతము 
లోనికనువృ త్రిచేయవలయును. 


9868. బుతో విద్యా గ్రయోనిసమ్చునేవ్యః. 8_3_13. ముక! 
విడ్యాయోని సమృన్తభ్యః (షస్ట్యాఖి 
విద్యాన సమృ్బన్థ్గయోని సమృగ్థవాచి నబుదనా త్రీ షష్టా 


అటో 


హో అర నేవాసీ! హోము. తః పితుర న శేవాసీ। పి చు 
పుత్రః సౌ॥ విద్యాయాని సమృనేభ్య స్థత్పూర్యో త్తరపడ 
(గహణమ్‌। నేహ. హోత్ళ వనమ్‌! 
080. _విద్యాసమృస్ణవాచకములు యోనిసమృస్టవాచకములునగు బుద స్త 
ప ప షష్టికులత్త తరపదనమువవమగునపుడులుగధావమగును. దిచా ః= 
హోతుర _సేవాసీ। యాగమున బుగ్వేదవిపొతములగు మన _స్తములనువరించువానిక్‌ 
స వ్యవహారము, కావున హో తృళబ్చమునిద్యా నమృగ్గవాచకమ గును. 
హోతుఃపు తః. ఇచట హోతృళబ్దిము యోని సవ్బన్థవా చకము. పితుర _నేవాస। 
ఇచట పితృశబ్దగు వీదా క సందింధవాచరము, పిచఃప్పు “తః స పి శబ్దము యానిశ కం 
బంధవాొ చకము. (ప సిద్ధమైన తర్మడివలస పుట్టినవా డు వా॥ పూర రక త్తవపద 
ములు విద్యా సమృస్టవా వోచకిములుగాని యోవిసమృస్థవా చకను లుగా ని అగుని చ సమూ 
సమందే యీసూ; (తము (పవ ర్రించునని జెప్పవలయును. కౌప్ప హోతృధసమ్‌. ప్‌తృ 
ధసమ్‌. ఇత్యాదు లందు త్తరపదము విద్యాయోనిసమృష్ట సదా చకముగాకుండుటన లస 
సీసూూతము ప్రవ ర్థించదు. 


లి 


9౪7. విభాషా స్వసృభతో కః, 63.24. విభాషా, స్వసృశతో కశ 
(బుతః, షష్టా్యః) 
బుదన్లా త్‌ షష్ట్యా అలుగ్వా స్వసృపతో్యోః పకయోః॥ 
987. బుద స్టశబ్దముకంటెపరమగుషషికి స్వసృవతిశబ్దమలు త్త్రరపదము 
లగునపుడు లుగభావము వికల్పముగనగును, 


(అ 


సూ $01%888.].. అలుక్సమాస్యసకిరణము 810 


౪98. మాకుఃపికు తుక్చ్యామన్యతర న్యాష్‌. 9_3_85, మాతుః 
పితుర్భ్యామ్‌, అన్యతరన్యామ్‌ (స్వసుః, సః, మూర్దన్యః, 


ఆభ్యాం స్వసుస్పస్య హ్‌ వా er ఫే మూతుః 
ష్యసా। మారుఃస్వసా। పితుఃష్వ్యసా! పి పితుఃస్వనా। లుక్ప 


జ. మాతుః పితుః అను షష నములకంచిపరమగు స్వసృృశబములోని 
న్‌ ఇకో = కల టో న్‌ య న్‌ జీ 
కొ సమందు షారాదెశము ఏికల్పముగనగును. ఉదా ;.మాశుః 
ష్‌ ee —— పితుఃష్వసా పిరముఃస్వసా। షష్టికి లుక్కువచ్చినపక్షనుదు 
నిత్యషత్వ మనువిధించుసూ త్రము వ్యాఖ్యానముచే మబిశుచున్నది. 


989. మాతృపితృభ్యాం స్వసొ. 8.004. మాతృపితృభ్యామ్‌, 
స్వసా (సః, మూర్తన్యః, సమాసే) 


ఆభ్యాం పరస్య స్వసుః సస్య షః 8 స్యాత్సమా సే బ| మాతృ 
ష్వసా। పితృష్వసాః అసమా'సే వ మాతుఃర్వసా। పితుః 
స్వసా॥ 
989. న అనుచోట (పథమ షష్ట్యర్థ కము, మాతృశబ్దము కం టెగాని 
పితృశబ్ద ముకం'కె: గాని పరమగున స్వ సృశబ్దము రో నొ సకొ రమునకుసమా సమందు 
Beds గ. ఉదా : మాతృష్వనా। పితృష్వసా! సూూతద్వ మమందును 
సమా సపదానువృ త్తివలన వాక్యమందీషత్వ ము (పవ ర్రించదు, మాతుః స్వసా। 
పితుః స్వసా॥ 


అలుక్క్ళమాసపకరణము సనూ పినొందెను, 


24. సమాసాశ్రయవిధిపకరణము 


స ర. ౨ 


$90. ఘరూపకల్పచేలడ్‌ బువగో త్రమతహ తేమ జో కు 
చేకాచోహస్యః. (3-48. ఘరూ వకిల్పచేలడ్‌|బువ 
గో తమతహ తేషు, జ్యకి అనేకాచః, హస్యః, (భాషిత 
పుంస్కాత్‌ ) 


భాషితపుంస్కాద్యో జీ తద గస్యాచేకాచో (హస్వః స్యాత్‌ 
ఘరూపకల్ప(పత్య యేషుపరేషు చేలవావిషు నో శ్రవచేషు; 
ద్రాహ్మణితరా। (బాహ్మణేితమా! బాహ్మాణీరూపా। దా 
హ్మాణీకల్పా। (జ్రాహ్మణ్‌చేరీ! _బాహ్మణీ_బువా। _వాహ్యోణ్‌ 
గో తేత్యాది। (దోూక 8 పచాద్యచి వచ్యా దేశగుణయోర 
గ ల చేలడాదీని వృత్తి తివిషయే కుత్సనవాచీని। 

ఆ 5 కుత్సితా నికుత్సనై రితి సమాసః। జః కిమ్‌! దఠాతరా। 
భాషితపుంస్కాత్కిమ్‌। ఆమలకీతరా! కువలీతరా॥ న 


990. “*ఠరప్‌ళలమపొ ఘః” (1- 1-22) అనునూ తముబే తవప్‌తమప్‌ 
(పత్యయములకు ఘసంజ్ఞఏధింపబిడెను. కొవననిచట ఘపదమునకు తర ప్రమప్‌ 
(పత్యయములర్థము. హవ కల్ప అనునవి తద్దిత పత్యమములు. తుందా దులు 
న న దట తద ల n= త్త పదాధికా రే (పత్యయ 
గ్రహణే తద సగహణం నాస్టొ (ఉ త్తరపచే అనువదము: నకనువృ త్రిగల (ప్రక 
రణమున _గహంపబడు_పత్యయము తద _స్రమునకు టోధకముగాచు. ఉ త్రరపద 
మును hs ae కొని ప్రత్యయము తదంతమును బోధింపదని భావము) అను 
సరిభాషయే యిట్లుచెవ్పుటలో గారణము. చేలట్‌ అనునది పచాదిగణమునటిర్తుగా 
పఠింపబడిన(పొతిపదికము. “జీ” అనునది (పత్యయమగుటనలన (పూర్వపద 
విశేష్యకము) తద _న్త్రమును బోధించును, ఉత్తరపదే అనునది యా పకరణమున 

“మి శే చర్షా” 8-3-180) అనుసూత్రమువరకధికృతమగును, పూర్వపదమాక్షే 
సలబ్దము భాషితపుంస్యముకంటవిహితమగు జీ్యపత్యయిమ న్తమందుగల్లి యనే 
కాచ్చయిన పూర్వపదమునకు తరతమరూపకల్ప్మపత్యయములు, చీల (బున 
గో(తమత హత అనును త్తరపదములు, పరమగునపుడు (హస్యమగునని సూతా 
ర్దము, బాహ్మణీతరా ఇళ్యాదులు దాహ రణములు. (వాహ్మణశబ్దము పురుషునిగూడ 
బోధించును గానభాషితపుంస్క-ము. (బ్రాహ్మణీ శబ్దము జ్య న్తము అనేకొచ్చులుకలది. 
దీనికి తరతమాది_ వ్రత్యయములు పరముగనుండుటచే (హాస్వము (ప్రవ ర్తించెను. 


99 0,991.3] సమాసా[శ్రయవిధి[ప్రకరణము క్రల్తీ 


(ఆపిలాదిష్వాకృత్విసుచః ag os (పొ _ప్పమగువుంవద్భావము 

“జాశతేశ్చ” (846) అను సూ షేధింపదిడీనదని తెలియదగును) (బ్రాహ్మణీ 
చేలీ। చేలశబము టి త్తగుటచే ప సము. (బ్రాహ్మణీ బువా! బువ అనునది (బూజ్‌ 
ధాతుపునకు పచాదిగణముకం'టవి ధింపబిడు అది ధాతు సిద్దమగును. అద్‌ 
(ప్రత్యయము పరముగనున్నపుడు (ప్రవ ర్రించెడి “యూజ్లో వచిః” (2.453) 
అను నూచే వచ్యా దేశము, “సార్వధా తుకార్దధా తుకయోః” (7-8-84) అను 
సూ. చే గుణము, వీనియొక్కయభావము, ఇచటని పాతన మువలన సిద్దమైనది. చేల 
(బువాదులు సమా సాదివృ త్రివిషయ ములయినపుడునిన్హాటోధకములు, కొసన “కుత్త 
తాని కుత్సనై &” (186) ఈ అను సూ. చ్చే (బాహ్మాణాదులు చేలాదులతో సమసిం 
చును. జ్య న 'నమునకు హ్రన్వమగుననాటచే “ద త్తాతరా” అనుచోట టాబిన్తదశ్తా 
శబ్దమునకు (హైస్వము వారింపబిడును. ఆమలికీతరాః కువలీతరా! ఆమలకీకువలీ 
శబిములు నిత్య స్రీ లింజములగుటచే భాషితపుంస్కములుకొవు, కొవుననిచట (హ్రస్వ 
మును వారించుటకై భాషితపు 9స్కపదమునకనువృ త్రి యౌవశ్యకము. 


వివ : = సమాసములందు (టవ ర్హించుకొర్య విశేషములను విధించుటికీ 
(పకరణమారంభింపబడెను. తరతమరూపకల్చ్ప(పత్యయములు అతిశయము 
(వశంస మొదలగునర్థములందువిహితములగుతద్దితములు . కావున (బాహ్మాణితరా 
(బాహ్మజితమాళబ్దములు తృమ్మబ్రాహ్మణ స్రీబోధకములు, (వాహ్మజణ్‌ రూ పాళబ్దము ప్రశ 
స్ప బ్రాహ్మణ వ్రీబోధకము. (బ్రాహ్మ ణీక ల్పాశబ్దము (బ్రాహ్మజ ప్రీకంటగుణములచేళ 
గొంతతక్కువయిన స్ర్రీని బోధించును, (బ్రాహ్మణిగో(శ్రాదిళబ ములు లంకల బ్రాహ్మణ 
స్రీ టోధకములు, 


99}, నద్యాశృేషస్యా ౬ న్యతరస్యామ్‌. 6.44. నద్యాః, 
శేషస్య, అన్యతరస్యామ్‌। (పూర్వ మూత్రము) 
అజ స్తనద్యా జ్య న్లసె కకాచక్చ ఘాదిషు (హస్వో వా 
స్యాత్‌! (బ్రహ్మబిస్థుకరా! | టహ్మ్యబిస్టూ రా! చ్రీకరా! స్రీ 
త్రరా। వా॥ కృన్నద్యా న। లక్ష్మీ తరొ॥ 


991. _శేషపదమునకు పూర్వసూత్రమునజె ప్పబిడినదానికంపె నితరమని 
యర్థము. పూర్వసూ _త్రమునజ్య న్హ నమునకున నేకాచ్చునకును _హస్వమువిధింపబ డెను. 
కావేననీస్యూత్రమున జ్య స్తముగానట్టి నదీ సంజ్లకమునకును,జ్య స్తమగునే కొచ్చునకును 
అనునర్హము లభించును. జ్య న్రలిన్నామగునద్య న నమునకు ఎకాచ్చగుజ్య న సమునకును 
తరబాదులు పర మెనపుడు హా స్వము వికల్పముగనగుననిసూత్రారము. అజ్య న్తనదికుదా 
హరణము.(బ హ్మా బన్గుతరా।బ్రహ్మదిస్లూతరా। జ్య స్ల సమగు నే] కొచ్చునకుదాషారణము. 
ప్రతరా। స్త్రీతరాః పూర్వసూ త్రమందనువృ త్తమగు భాషిత పుంస్కకబ్దమునకీ సూత 
మున సందింధములేదు. ఈవిషయమును సూవించుటప అభాషితేపుంస్యామను 


[411] 


bpp కొముదిశరదొగమము [002 000, 


స్రీకబమునుదాహరించెను. వా॥ నదీసంజకదు కృదస్తి స్తిమెనపుడు హరిస్వమురాడు, 
ఉదా; లష్మతరా లక్ష్మి శట్ణము లధాతు ప్రకృతిక కృ సము. 
992. ఉగితశ్చ. 6-8..46. ఉగితణ చ, (ఘరూపకల్పచేలట్‌ 
[మివగో (తఎబలతహె తేషు, నద్యాః, సిక్రి! వౌ) 
ఆగితోః ఎరా యో నదీ తద స్తస్య ఘాదిషు (హ్రన్యో 
వా స్వాతి । విదుషితరా। (పాస్వాభావపక్షే తు తసిలాదిష్వితి 
పుంవతీ! ఏధ్వ_ల్రరా! వృర్యాదిషు విదుషీతరేత్యప్యుడా 
=. హృతం, తన్నిర్యూలమ్‌॥ 


= పీకల ఉ్యక్పళ్యాహార: ముల్‌ లోనిపర్త మిత్సం౦జ్లగా గలిడి డీగి త్తనదిడును. ఉగి' 
శుకం జ ముగు ఆరక ట్రర్‌చు వమందుగలదానికీ తరదాదులు పరమేనపుడు హస 
ను వికల్పగు గసగును, “యూ “క్రై నది” (207) అనుసూ త్రమీకా రోకా రము 
లకును తద _స్తములకి Pree! సిగ సంజ్ఞనువిధించును,. అందు మొదటిపక్షమును . 
(గహించి ' “ఉగితః పరాయానదీ ( ని వ్యాఖ్యాన నము చేయబడెను, ఉదా: AY Ye 
తధా. విచుషీ శల్దన Way విద్వచ సృదిముసకి | త్తీలింగరూపము. విద్వన్‌ అనునది పసు 
(సత్యయా స స్రమగుటచేనుగి భోగును, దానికిపరచుగునీకారము నదీ సంజ్ఞకము, విన్ను 
కట్టను సక (హప్వమురానిప్న ముసె “రసిలాదిష్వార్భల్వనుచః" (840) అను 
సూ. బే పుంవద్భావమువలస విద్వ ర్రరా అనియగును, (హ స్వాభావపశ్షమంగు 

దుషీతరా అనియగునని రాశికాపృర్తి రెమొదలగు (గంధములందు చెప్పబడెను, 
ces వమందును పుంవద్భాపమును (హాస్యము చాధించుననుట న్యాయ్యము 
గానందున వృళ్త్యాద్యు రము _ప్రమౌాణరహితమగును, 


008, హృదయస్య హృర్షఖయదణ్‌ లాసేషు. 6.8.50. 
హృదయస్య, హృత్‌, లేఖయదణ్‌ లాసేను॥ 
హృదయం లిఖతితీ హృల్లఖః। హృదయస్య ప్రియం 
హృద్యమ్‌। హృదయ'స్యేదం హార్షమ్‌। హృల్లాసః। లే ఖేత్య 
అ_నస్య (గహణమ్‌। ఘజ్లీ తు హృదయలేఖః। లేఖగహణ 
మేవ జ్ఞాసకమ్‌! ఉత్తరపదాధికారే తద స్టవిధిర్నా స్తీతి॥ 


.. 198, హృదయశద్దిముసకు, లేఖశబ్దిము య(కత్యయము అణ్‌ (ప్రత్యయము 
లాసశబ్దము పరమగునపుడు హ్స్‌ అనుఆదేశమగును. లేఖ ఆనునది లిఖధాతు 
(వకృలీకమగునజ్‌ (వత్యయమ స్థమందుగలది. ఉదా:.---హృళల్లేఖః! (హృదయం 
లిఖతి) హృద్య మ్‌ “హృదయన్య (పియః"” (4-4-85) అను సూ హృదయశబ్దము 
కర్షక యక్‌ సత్యయము, (మననునకింపయినది) వార్షమ్‌ “తస్యేదమ్‌ ”(4.8...20) 
అమ, ఘూ, చే హృదయశబ్దముసక ణ్‌ (సక్యయము. జ ప్రకోయనుజే క్ర తగుటచే 
“తద్ధిేస్వదామా దేః” (Tt 117) అమ సూ, చే నాధివృద్ధి మగును. వనసునకు 


సూ, 008,004.] సమాసాశ్రయవిధీవకరణము $28 


సంబందించినదని యర్థము, హృల్లానః। ఇది లాసశద్దిముపరమగున పుడుదాహర 
ణము, లేఖశబ్దమణ్‌ (పత్యయాన్త నమ యజ్‌ పత్యయా న సీముగూడగావచ్చును, అజ్‌ 
(వత్యయసాహాచర్యమవలన సీసూూతమందు లేఖశబ్దిమణ్‌ చత్యయాంతయే నిరిష్ట 
మయినదని యూహింపదగును. కావున ఘణ డ్వొశ్రేఖకబదు  పరముయినపుడు 
హృదాదేశమురాదు. హృదయలేఖః, సూ(త్రములోని ఆణ్‌ప పదము (పత్యయ(గహణ 
పరిభాషచే తద న్గమును బోధించినచో నజ్ద స్తమగులేఖళబ్దమున్యుగ్రహించుట వ్యర్థ 
మగును. ఇ'స్లే శేఖ గహణము వ్యర్తమై “ప్ర త్తరసదే ల్‌నుపదమధికృతమయినంతో 
వజకు అనగా షష్టాధ్యాయ తృతీయపోదము కుదివరకుగలసూత్రములందు గ్రహింప 
దిడు ప్రత్యయము తద _నబోధకముగాదనుటలో జ్ఞావకమగును, (ఉత్త తర పదాధికారే 
(పత్యయగహణే తద న్టగ్రహణం నాస్తి ఘరూపకల్పాది_పత్యయములు తద న 
ములను (గహింపకుండుట యీసరిభాషకు ఫలము, జ్ఞాపనో త్తరమున అజ్జ న్టలేఖ 
శబ్దము పరమగునపుడు హృదాదేశమునకై లేఖ గ్రహణము" సార్థకమగుసుగానే 
జొపకము సుస్టమగును. 


994. వా శోకష్యజ్‌ రోగేష. 63.51. వొ, శోకష్యజ్‌ రో 
గేషు! (హృదయస్య, హృత్‌) 
హృచ్చోకః। హృదయళోకః। సౌహార్మ్యమ్‌। సొహృ 
దయ్యమ్‌। హృదోగః। హృదయరోగః। హృదయశ్ది 
పర్యాయో హృాచ్చట్టోఒప్య స్తీ స్త తేన సిద్ధ పప జ్బార్హమిదమ్‌॥ 

994. హృదయశబ్దమునకు కోకశబ్దము స్యజ్‌ _పత్యయము రోగశబ్రము 
యివిపరమగునపుడు వ్యాదాదేశము వికల్పమగసగును. ఉదా: హృ చ్యోకః. 
హృదయకళోకః. సౌహార్యమ్‌ “గుణవచనబావ్మణాదిభ్యః కర్మణి చ”(2.1-124) 
అనుసూ త్రము గుణవాచకములకంటెను దాహ్మణాదులకంబను భావ కర్యర్థము 
లందు ష్యజ్‌ _ప్రత్యయమును విధించును. సుహృదయశద్లిము బాహ్మూణాదిగణ 
నుననూహింపదగినది. సువాదయునికర్మ లేకభావము అనునర్హమందు ష్యజ్‌ ప్రత్య 
యము, సుహృదయ -య. |(ప్రకృతసూత్రముచే వ్యాదయకబ్లమునకు హృదాదేశమ 
గుమ. పిదవ“వాద్భగసిగ్గ్వ నే పూర్వపదస్య చ” (78-19) అను నూ, చే 
పూర్వో త్త తరసదములగు నుపదహృత్పదముల మొదటియచ్చునకు వృద్ది వచ్చును, 
సౌహ్నద్రయ్యమ్‌. హృదాదేశమురానపుడు “తద్దితేన్వచామా డేః"” (1-2-117) అను 
సూ. చే సుపదములోవియుకారమునకువూ।త మే వృద్ధి (పవ ర్తించును. “యస 
తిచ” సూ. చే నకొరలోపముగును, హృదయశబ్దసమానార్థకమగు హృచ్ళబ్దిము 
గూడ కోశములందున్నది. ఈరెండిటివలన హృచ్చోకః హృదయశోకః మొడలగు 
'శబ్దములు సిద్ధ్దమగుచుండ సీసూత్రము (పపంచార్హమే యని్యగ్రహించునడి. అనగా 
శోకాదుబసరమగునపుడే హృత్‌ హృద నుశబ్దములికు (ప్రయోగమనియు, మిగిలిన 


$24 కొముదీశరదోగమము [నూ. 895,998. 


చోట హృదయకశబమునకుమా[తమే (వయోగమనియును నియమముకొ ఇకీస్తూత్ర 
మని యాశేయను? 


085. పాదస్య పదాజ్యాతిగోపహశేను॥ 6-852, పాదస్య, 
సద్క ఆజ్యాతిగో సహ తేష॥ 


ఏమా త్రరపదేమ పాదన్య సద ఇత్యద న ఆదేశస్సా్యక్‌ | 
పా దాభ్యామజతీతి పదాజః। పదాతిః। అజ్యతిభ్యాం పాదేజీ 
తీజ్‌ వత్యయః. అజేర్య్యుభావో నిపాతనాక్‌ | పదగః। పదో 


పతః।॥ 


995. ఆజి ఆతి గ ఉపహత్క ఇవీ యు తరసదనులగునపుడు పాదశద్ది 
మునకు పద అనునద భమాదేశమగును. ఉ త్రరసూ(తముచే పద్‌ అను నాడేశము 
విధింపదిడుటవలననిచట పద అనునద నే యాదేశమనవలయును. సూూతమున 
పద అనునది లు ప్తవిభ క్యశము, అదేశమద నమనువవలన పదగః మొదలగు 
రూపములు సిద్దదులగను. ఉదా = పదాజిః। పదాతిః। పాదములచేనడచువాడని 
యర్థము, ఆ జ్యాతిశల్షములు, ఆజ అత అనుభాతువలకు “అజ్యతిభ్యాం పాడే చ” 
అనుక ణాదిసూ(తవిహీ తమగు కబ్‌ (పత్యయమువలన సిద్దములగును. “అజేర్వ్యఘ 
ఇపోః"” (2-456) అను సూ, చే నజధాతుపునకు విధింపబడిన పీ అనునా డేశము 
సూూతమందలి ఆజి అనునిపాతనమువలన నివృ త్తమయ్యెను, 


996. సద్యక్యతదరే 8.58. వద్‌, యతి అతదర్రే (పాదస్య) 


దస్య పత్స్యాదతదరే యతి పరే। పాదౌ విధ్య ని 
న అతదరేకీమ్‌। పాధారముదకమ్‌ పాద్యమ్‌। 
పాదార్హాభ్యాం చేతి యత్‌! వా॥ ఇకేచరతాపుప సంథ్యానమ్‌। 
పాదాభ్యాం చరతి పదికః। పర్పాదిత్వాత్‌ స్టన్‌ ॥ 


001, పాదశబ్దమునకు యత్‌ _పత్యయముపరమగునపుడు పద్‌ అను 

నాదేశమగును, యత్‌ ప్రత్యయము తదర్హమునవిహితము గాకుండవలయునని సూ|శ్రా 
థ౯ము, డఉధా;.-- పద్యాః, పొదములకునొప్పినికలు గజేయు గువ్వరాళ్ళని 
యర్హము, “విధ్యత్యధనుషా” (4-4-89) నూ. చే పాదశబ్దముకంటె యత్‌ (ప్రత్య 
త్యయము విధింపదిడెను. పాధ్యమ్‌ ఇచట య[త్పత్యయము “పొదార్జాభ్యాంచ” 
(6-425) సూ. చే పాదముకొరకై నదనునరమున విధింపబడినది. ఇచటనాదేశ 
మునువారింప అతదరే అనునదావశ్యకము, వా॥ చరతి అనునర్హమందు విధింపదడు 
ఇక్యసత్యయము పరమగునపుడు పాదశబ్దమునకు సదాదేశమును చెప్సవలయును. 
ఉదా := పదికః. పాదశబ్దము పర్పాదిగణముననున్నందున “పర్పాదిభ్యః షన్‌” 
(0) అను సూ. చే "స్టన్‌ (సత్యయమువచ్చును. శారీ ప్యేకఃొ (1-8-50) అను 
నూ, బే షన్‌ (పత్యయమునకు ఇకొదేశమగును. ఈబా _ర్రికముచే పదాదేశను. ఫాద 
స్లులబ్లే సంఛరించునాడ నియర్థన న 


నూ, 9917,998,999.] స మా సా(శ్రయవిధివకరజణ మ 925 


విన :_ పూర్వసూూతమున పాదశబ్రమ |పాణ్యనయవ'మే 4గహింపబడు 
టచేసీసత్రమందునలిదానినే (గహించడగును గాని. పరిమాణవచనమును (గహిం 
పరాదు, కావున ద్విపాద్యమ్‌ (ద్వాభ్యాం పొదాభ్యాం (క్రీతమ్‌) అనుచోట పరిమాణ 
వొచకమగుపొ దశజ్ఞమునకు పదాదేశము (పవ ర్రించదని తెలియునది, 


. 997. SNES చం 6154.  హివకాషిహాతీషు 
చ (పాదస్య, వక్‌) 


పద్దిమమ్‌. పకా షీ, పద్దతిః॥ 


997, హిమ కాషిన్‌ హత్తి శబ్లములు పరమగునపుడు పాదశబ్లమునకు 
పదాదేశవగును. ఉదా = పద్దివ మ్‌ (పౌద- హిమమ్‌) పదాదేశమ పూర్వ 
వర్గాదేశముచే హకార మ నకుదకొరమునగు ను, పత్కా-షీ పద్ధతి! 


998. బుచః శే. 81.55. బుచః, శే, (పాదస్య, పతీ) 
బు చః పాదస్య పత్సాాచ్చేపరే! గాయ్యతీం పచ్చః శం 
సతి। పాదంపౌదమిత్యర్తః॥ బుచః కీమ్‌ పొదశః కౌరా 
పణం దదాతి॥ 


008. ఇచటిపాదశలమునకు బుక్కుయొక్కం (బుగ్వేదమునచం దోబద్ద 
వగుభా గము చతుర్దాంశమర్షము. శే అనునది తద్దిత్యపత్యయమగు శనొయొక 
ఏక డేశమునకనుకరణ ము. 'బుకృతుర్షభాగమునుబో ధించెడి పాదశబ్దమునకు కన్‌ 

(పత్యయమపరవయి నపుడు పదాదేశమగునని సూ(క్రార్లము. ఉదా :.-- గాయత్రీం 
వ శంసతి (పాద-శనొ ఇచట “సంఖై కకవచనాచ్చ వీప్సాయామ్‌” 
(6-4-498) అను సూ చే శన్‌పత్వయము విధింపబడెను. నాలుపాదములుగల 
గాయ్య్ముతీమంతము నొక్కకపాదము చొప్పున జెప్పుచున్నాడని బుగర్హము. పాదశః 
కౌర్లాపణం దదాతి. ఇచటిపాదశబము పరిమాణవా చకమగుటవఠఅన (బుక్పాదటోధక 
ముగానందున) నిచట పదాదేశమునువారించుటకై సూ(త్రమున బుచః అనువిశే 
షణమావశ్యకము, 


999. వా 'ఘోషమ్మిశశబ్దేషు, 6-856. వ్వా ఘాషమ్మిశ 
శద్దేష (పాదస్య, పక్‌) 
పాదన్య పత్‌। పద్దోషః। పాదఘోషః। పన్మి(శః। పాద 
మ్మశః। పచ్చబ్దః। పాదశబ్దః॥ వొ॥ నిష్కేాచేతి వొచ్యమ్‌। 
పన్నిష్యాః | పీదవిష్కఃణ। 
$99. పాదశబ్దమునకు ఘాష మిక శల శబ్దములు పరముగనున్న పుడు 
సదాదేశము వికల్పముగానగు. వద్దోషః మొదరిగునవియదాహారణములు, వౌ॥ 
విష్కశబ్దము, పరమగునపుడుగూడ పాదశబ్దమునకు పదాదేశమగునవిచెప్సవల 
యును, ఉదా; ఫా పమ్మిష్మ్యః! పాదనిష్య-ః॥ 


$$ కోముడీశరదాగమము [సూ, 1000, 1001,1 002, 


10004 ఉదకసోదస్సంజాయామ్‌. 6-8-57, ఉదకన్య, ఉదః, 
సంజ్రాయామ్‌॥ ల 


ఉదమేఘః॥ వా॥ ఉ త్రరపదస్య చేతి న క్రవ్యమ్‌। 
క్షీరోదః ॥ 


1000. ఉదకశబ్దమునకు త్తరపదమున్నపుడు సముదాయముచే సంజ్ఞభోధిం 
ఫదిడుచుండనుదా దేశమగును. ఉదా; ఉదమేఘః। ఇది మేఘ విశేషమునకు 
సంజ్ఞ॥ వా॥ ఉ త్రరపదదుగునుదకళబ్లమునక గూడ సంజ్ఞయందు ఉదాదేశమగునని 
చెప్పవలయును. pa ప కీరోదః। సముదవిశేషమున్‌కిదిసంజ. 


వివ :_ “ోవసన్నోదకమ్‌” (నిర్మలమగునుదకమ గల సరన్సు) అను 
చోటనుదాదేశమునువారించుటకు వో ర్రికమున సంజ్ఞాయామనుదానికి సంబంధము 
చేయవలయును, కాన్సన (పనన్నోదం. సరః ఇత్యాది పయోగములసాధువులగును. 


1001. పేషందాసవాహనధిమ చ, 6.8-68. (ఉదకస్య, ఉదళ) 


ఉదపేషం పినషి! ఉదవాసః। ఉదవాహనః। ఉదధిర్హ 
టః। సము[దేతు పూర్వేణ సిద్దమ్‌ ॥ 

1001. “పేషం వాస వాహన ధి ఇవి పరమగునపుడు ఉదకశబ్దమున కదా 
'దేళమగును. ఉదపేషం పినషి మొదలగునవి యుదాహరణములు. ఉద పేషమ్‌ 
అనునది ఉదకశబ్దిపూర్వకపిషధా తు ప్రకృతి కణముల గ్గ నము. పినష్షిఅనునదియను 
(సయోగము, ఉద పషంపినష్షి అనుసముదాయమునకుదకముచే “ నూరుచున్నా 
డని యర్హము, ఉదధిః (ఉదకం ధీయతేఒస్మిన్‌) సీరుపోసికొనుబకుయోగ్య 
మగు ఘటాదికమర్ధము. సమిద్రమునుబో ధించునుదధిశబ్దము సంజ్ఞావా చకమగుటచే 
నచట పూర్వసూ(త్రముచేతనే ఉదాదేశము సిద్ధమగును, 


1002. ఏకహలాదొ పూరయితవ్యే ఒ న్యతర స్యామ్‌. 
6-3-59. ఏకహలాడా, పూరయిత వ్యే, అన్యతరస్యామ్‌, 
(ఉదకస్య, ఉద 


ఉదకుంభః। ఉదకకుంభః। ఏశేతి కిమ్‌। ఉదకస్థాలీః 
పూరయిత వేతి కిమ్‌! ఉదకపర్వత:ః॥ 


1002.  ఏకహాలాడొా అనునది కరగ్టాధారయగర్శ్భితది హ్నువీహి (ఏకాళ్ళా 
సౌ హాల్‌ స ఆదిర్యస్య) ఇచట నేకశబ్దమ సహా యార్హకము. సహాయము సమాన 
జాతీయము లకేయగును, గాన నేకళణ్డము ద్వితీయమగు హల్లుకు వ్యావ్న _త్తమగునట్లు 
జేయును. ఒకేహల్వర్షమాదడియందుగలడని యర్దము, పూరయితవ్యమన పూరణార్హ్‌ 
ఏ న్వుగ్పున్ల. న్తువని యర్జము. సంయోగాదిగానట్టియ. పూరించుటకు మోగ్యమగుకుంభాదు 
అకు జోభకములై చేట్టియ శబ్దములు పరమగునవుడుదకళద్దిమునకుదా దేశము వికల్ప 
నుగ నగునవి “యర్థము, ఉదా == ఉడకుంభః, .ఉధకకంభః, ఉదకస్థాలీ అను 


సూ. 1008,10604.] సమాసో్యశ్రయవీధివకిరటిము 997 


చోట స్టాలీ శబ్దము సంయో గాదియగుటచే నా దేశమునువారించుటకు ఏక గ్రహణమావ 
శ్యకము. ఉదకపర్వతః. సర్వతముదకముచేబూరింప పయోగ్యమైనదిగానందున నిచ 
టనుదాదేశమును వారించుటకు పూరయిత పే వ్యు అనునదావశ్యకము. 


1003. మన్హాదనస కుబిన్లువజభారహా రవీవ ధగాహేషు చ. 
6_3_40, (ఉదకన్య, ఉదః) 


ఉదమస్థః। ఉదకమస్థః। ఉదొదనః। ఉదకిోదనః।॥। 


1008. మస్గ ఓదన సక్రు బిస్లు వజ భార హార వీవధ గాహ ఈశద్ది 
ములు త్రరపదములగునపుదు పూ్వపదేమగునుదకళబమునకుదా దేశము వికల్పముగ 
నగును. ఉదా: ఉదమన్థః. ఉదకమనస్థః నీరు 7 నెయ్యి మొదలగు (దవ(ద్రవకము 


అతోగలుపదికినస రలు వు స్టశదిము: సకరదు. ఉదకేన మః అనిన్‌: హను, 
(a (c=) 


1004, ఇకో పాస్య్వోఒజోక గాలవస్య. 8-61, ఇకః, 
(హాస్య, అిణ్యః, గాలవ! స్య (అన గ్ట్‌తో రస్యామ్‌) 


గప్తస్యాణ్య సస్య wos బో? స్యాదు త్ర దప చః mm 


జ een ఇక! కీమ్‌! రమౌావతీః। అజ్య 
ఇతి కిమ్‌! గౌరీపతిః। గాలద(గహణంపూజా రమ్‌! అన్యత 
రస్యామిత్యనువృ త చేః। వా॥ ఇయజువజ్‌ భావినాము ఏవ్య యా 


నాంచ శోతి వ an (భూఫజ్లః। స, 
వా॥ ఆభుకుంసొదీనామి ప క్రవ్యమ్‌। (ురుంసః? భుకు 
ట్‌ః। (థూకుంసః। కస అకరారోఒనేన నిరీ మతఖఇతి 
వ్యాఖ్యానా స్తరమ్‌ (భ్రకుంసః1 (భకుటిః। (ధ్రువా కుంసిో 
భాషణం శోభా వౌ యస్య సః స్త్రీ పేషథారీ స్య్రర్ధకః। (భువః 
కుటి? కౌటిల్యమ్‌॥ 


1004. ఇకః అజ్యః అనునవి పూర్వపదమునకు విశేషణములగుటచే 
తద నబోధకములగును. వన వల సం నంగ జ్య స్త సముగ్గా నట్రి పూర్వ 
పదమునకు త్రరపదముపరమగునపుడు (హస్వము వికల్పముగనగును. ఉదా = 
(గామణిపుతః. (గామణీప్పుత్రః, (గ్రామబీశబ్దము జ్య _గ్థభిన్న మగునిగ సము. రమా 
పతిః అనుచోట రమాౌశబ్దమునకు (హా స్వవమనువారంచుటకై ఇకః అనునది యావ 
శ్యకము. గొరీసతిః. ఇచట్కహస్వమునువారించుటకు అజ్యః అనునదావశ్యకము, 
వికల్పబోధకమగు అన్యతరస్యామ్‌ అనువదమీస్యూత్రమంవనువ ర్థించును. కావున 
వికల్పమును టోధించుటకే గాలవ గహణమనావశ్యకమయి మషహారి రి నామస్మరణము 
వలనగలి గెడి పుణ్యముకొటకగును. వా॥ ann యోగ్యముంగు 
నిగ న్తములకు, అవ్యయ సంజ్లగలనిగ గ గములకును హా స్వమురాదని చెస్పవలయును. 
శ్రీవుదః, (ఛభూనుదః, శ్రీయ్రాశబ్దములు Me గాన్నహన్న 


§2§ కొమురీశీరడదాగమము (సూ. 1005, 1006. 


మునివ ర్రించును. శుక్తీ భావః. కుకీ = శబ్దముచ్వి(పత్యయా న నమగుటచే “ఊర్యాది 
చ్విడాచశ్చ” (104) అను సూ. చే నిపాఠసంజ్రకమగును. పిదప “*స్వరాదినిపొత 
మవ్యయమ్‌” (400) అను సూ, గ నవ్య యమేగును. వా॥ (ఛుకుంసః (భుకుట్‌ః 
ఇట్టిశబ్రము లందు హన్వనిషే షధము హవ ర్థింపదనిచెప్పవలయును. వీనిలో 
(భూళేబ్టమవజ్‌ భావియిగుచిచే పీషసము ప్రాప్త సమగుచుండి నీవ చినపూొర ధింప 
బడెను. “అ|భుకుంసొదీనా” మనువచనమునకు ' "భుకుంసాదులందలి_భూశబ్ద ము 
యొక్క ఊకొరమునకు అకారమా దేశమగునని గొందరు వ్యాఖ్యానమును జేసిరి. 
ఈపక్షముస అ, అనునది లు ప్మపథమొా సె సము, ఉదా వా-- (భ్రకుంసః. (భకుటిః. 
కుంసశబ్దమునకు భాషణముగాని , శోభగాని యర్ధము, (భుకుం సశబ్రముకనుబొమ్మచే 
సంభాషణమునుగాని శోభనుగాని గల్లినస్త్రీ వేషధారియగు న ర్తకుసి బోధించును. 
కుదిశబ్రము రె రౌటీలా పర్థరము, _్రసమేటిశేర్రిము కొను పుచొమ్మ యొక్క వశ్రతసు (పతిపా 
do, 


విన :..-- (భుకుంసొదులు (హస్వవికల్చ్బముచేతను అకోరాదేశవికల్పము 
చేతను మూడువిధనులుగనగును. “ఛకుంసశ్చ (భుకుంసశ్చ (భూహంసశ్చేతి 
న ర్రకః। “తంత్రీ _వమిలా (భ్రకుట్నిర్భుకుటి ర్చూకుటిః స్రీచూమ్‌” అనియునమర 
కోశము, 

1005, ఏక తద్దితే చ, 88.82. ఏక్క తద్దితే చ (ప్రూన్వణ) 


ఏకశబ్దస్య (హస్వః స్యా _తద్దితే ఉత్తరవదే చ। ఏకస్యా 
ఆగతమ్‌ు ఏ ఏకరూపహ్యమ్‌। ఏకన్షీ [రమ్‌॥ 


1005. ఎకళద్దము ల పం, ఎకశద్ద మునకు తద్ధిక ప్రత్య యము గాని 
ఉ త్రరపదసుగాని సరమయిగపుడు హాస్వము 3 వచ్చును. ఏకశబ్దమునకు పున్నపుంస 
కములందు విశేషములేదుగాన స్తీలిజ్లము౨దే (హస్వవిధానము సార్థకమగును, ఏక 
రూస్యమ్‌ (| క ఏకాశబ్రమునరు రూవ్య( ప్రత్యయము వ. 
పరమగుటచే (హస్వము వచ్చెను. ఏకక్తీరమ్‌ (ఏకఫ్మాః క్షీరమ్‌) ఉ త్రరపదను 
పరమగునపుడు |హస్వమునకిదియుడాహ రణ ము, 


t 


1006. జ్యాపోసృంజ్లాఛందపోర్భహులమ్‌, 68-638. 
సోః సంజాఛన్ధసోః, బహులమ్‌। ((హావ్వఖ) 


'రేవతప్పుతః। ఆఅజర్షీరమ్‌॥ 


1008. జర స్ప సమునకు ఆబ న్హముసకు నుత్తరపదము పర మైనపుడుసండ్ఞ 
యందు వేదమ.దును (హాస్వము “బహుశముగసగును. ఉదా :...-- .శేవతిప్య తః. 
శే ఎతీ శబ్దము జ్య స్టము, 'రేవతివు తోశేద్దిము సంజ్ఞానా చకము, బేదమండాది నము 
నకుదాహరణము. అజక్షీరమ్‌ (అజాయాః క్షీరమ్‌) “అజ కీ రేణజుహ్టకోతీ” అని 
'షేదవాక్యము. 


మూ. 1007,1008, 1003.] పాసా శువిధి(ప్రకిరణము 829 


1007. త్వే చం 6-9-64. (పూర్వసూ త్రము (హస్వః 


త్వ_పత్యయ బ్యాపోః (హస్యః। అజత్వమ్‌! అజా 
త్వమ్‌! రోహిణిత్వమ్‌! రోపిణీత్వమ్‌॥ 

1007. జ్యసనాబి న్లములప త్వ ప్రత్యయము పరముగమునున్న పుడు చేదమున 
పహాస్వము ఐహుళము గనగును. త్వ(_సత్య యా సము సంజ్లావాచరమ/పటయసంభ 
వము గా గాన సీసూత్రము 'వేదమందే (సవ ర్తి రించుననుట ఫలోతమగును. ఉదో 3 
అజత్వమ్‌, అజాత్వమ్‌ (అజాయాఃభావః) రోహిణిత్వమ్‌. రోహిణీత్వమ్‌ 
(రోహిణ్యాః భావః) త్వ(ప్రత్యయము త్త తరపదముగానందున మ న ప 
మగుచుండ సీసూ(తమారంభింపబడెనని (గహించునది. 


10008, ష్యజస్పం(పసొరణం పృత్రపత్యో సత్పురుషే, 
(..!..18, ష్యజః, సం సారణము, స్పుత్రపతొ (9, తత్పుధషే॥ 
ష్యజ స్తస్య పూర్వపదస్య స సం వసొవణ౦ స్యాత్చుుత 
పత్యోరు తరపదయో స్తత్సురుషే॥ 
10/8. తక్పురుషపదముచే పూర్వో తరపదము లాక్షి ప్రములగును. ష్యజః 
అనునది పూర్వపదమునకువిశే షణ మై తద మనో ద్రించుము. ష్యజా దేశమంత 


సుందుగల పూర్వపదమునకు చ! తహ కత్రిసబ్దరూ పను? సు పరపదము సనమ యి 
నిష్పగుత ర్చురుష మందు సం(వసారణమువచ్చు ను, 


1009. సం ప్రసొరణన్య. 6-8-139. (దీర్హ 8) 


సం|ప్రసారణ స్య దీర్హ 8 స్యాదు ర్ర రీరపదే। కొమువగ్‌ 
స్యా యాః పు చక కొమేడగస్టీవుత్రక! ద్‌ కౌదయుదగస్టీపతిః। 
వ్యవస్టితవిభాషయా (హస్వో నః (ప) త్రీ పత్యయె చ చానుప 


సర్హనే నేతి తదాదిని యమ వ షేధాత్‌ | పరమకారీషగస్టీ 
పుత్రః! ఉప పసర్షనే త్తు " కదాదినియమా న్నే హ। అతికొరీష 
గన్ఫ్యాపుత్రః॥ 


1009. సం్యపసొరణమునకు త్రరపదము పరమయినపుడు దిర్హ మువచ్చును. 
ఉదా :.-- కొ ముదగస్టిప్కుతః (కొముదగన్హ్యాయాః పుత్రక) కౌముదగస్ట్య అనుష్య 
టి స్రముకండి ప్రీలిజ్జి మున చావ్‌|ప్రత్యయముచే కౌముదగస్ద్యా అనియగును. ఇది 
పూర్వా సవద్భావముచే ష్యజ స్త్వము. సంవసారణముబే " యకారమునకికారము. 
పిదస పూర్వరూపము (ప్రవ ర్హించెను. కౌముదగన్టిపత్రః అనియగును, స్థొనిన 
దావముచేవికారము నం|వసౌరణమగుటవలన నీసూ త్రముకే దీర్హము వచ్చును, 
ఇ'ప్టే కొముదగస్టీపతిః। అనుచోట వడ్రియనూహించునది." ఇకో(హన్వః 


(421 


శ్రి కొముదీశరదాగమము (110. 


(6-3-61) సూత్రము వ్యవస్థితవిభాషయగుటనలన నీయుదాహ రణద్వ యమందు 
ప్రవర రించదు, వ్యవస్టితవిభాషా స్వరూప మును (89) సూ(తమున జూడవలయును, 
రకం ప చానుపసిర్హ నే సి అనుపవరిభాషచేననుప 
రసవిషయమున తదాదినియమము నిషేధింపబడుటవలన న. 
ళు ష్యజ న్గమగును, కావుననిచట సంపసారణము (పవ రి రించును, స్‌ 
(పత్యయపరిభాషార్థమును (294) స్ఫూత్రమున జూచునది. అతి కారీషగన్హ్యాపుత్రః 
(కారీషగంధ్యామతి కొన జఅతికారీషగంధా (తస్యాః పుత్రః) ఉపసర్హ: నవిషయమున 
స్రీ(పత్యయపరిభాష ష్యపవర్తి రింపకుండుటచేసిచట తదాదిని ఏ మముకడును, ఇచట 
కారీషగన్హ్యాఅను నదియే ష్యజ స్త సమగును గానిపూర్వపదమగు అతికారీషగనా నాశ 
బ్రిము ష్యజన్ల నముగానందున సం ససారణము (సవ రి రించదు. 


వివ:.---క్‌ కొముదగస్టీపు | షన త (త) అనునర్త 
మున కుముదగన్దిన ప్రముకం జ “తస్యావత్యమ్‌" fos అను సూ. చే ఎడ 
(పత్యయము, దీనికీ “అణిశోరనా రయోః” Cl) చే ష్యజాదేశము, 
ష్యజ స్తముకం'బ “యజశ్ళాప్‌” (4-1 -74) అను సూ, జే మ 
(స్రీపత్యయము కొదుదగన్హ్యాశబ్దిము చాబస్తమయినను పూర్వా స్పపద్భాపముగే 
గ్య్యజ న్తమగును. సం్యపసార బపూర్వరూపములజచే క్రాముద గన్టి అని యగును. 
పూర్వరూపను(_సవ ర్తి రించినపిదప స్తానివదా ద్భావముచేనికారము సంపసొరణజముగును, 
కానదీర్ల ము (సవర్తి రెంచును. దీర ర మలా శ్రయవి ధియైనను దీర విధాన సాగుర్దక్థము 
పతన నిచట ననవ్విధౌ అనుని షిథము (ప్రవర్షి రించదని గ్రహించుసది. 


1010. ఐన్ఫుని బహ్మువీహౌ. 61-14. బన్టుని బహు పీహౌ, 
(వ్యజ జక్క, సం పసారణమ 


బన్గుశబ్దే & త్రరపదే ష్యజః సం ప్రసొరణం స్యాదృహు 
దీహో, కొరీషగంధ్యా బంధుర స్యేతి కారీషగస్టీబింధుః। 
బహు!వీహాఏతి కీమ్‌! కారీ షగంధ్యాయాః బిన్దుః, రొరీష 
గంధ్యాబంధుః। క్రీ క్రీబనిర్హశస్తు శబ్దస్వరూపా'పే పీక్షరహ। హా॥ 
మాతజ్‌ మాతృకమాతృష్పు వా! కారీషగందీమాతః। కారీష 
గంధ్యామాతః। కారీషగంధీమాతృక | కౌ రీషగంధ్యామాతృ 
కశ | కారీషగస్టీమాతా। కారీ షగన్థ్యామాతా। అస్యా దేవ నిపా 
పాతనాన్మాతృశబ్దన్య మాతజాదేశేః, కమ్వికల్పశ్చ। బహు 
వీహావే వీదమ్‌।" నేహా। కారీషగస్హ్యాయాః నూతొ=కొరీష 
గస్ట్యామాతా। చి _త్తనసామర్శ్యాత్సిత్స్వరో బహు వ్రీహిస్వరం 
దాధతే॥ 


1010, ష్యజ న్ల సపూర్వపదమునకు బనుశబము తరపదమయినపుడు బహూ 
ప్రీహియందు సం(ప సారణమగునుు ఉదా: :=ైకారీషగర్టీబన్గుః (కారీషగస్హ్యా దను 


సూ. 1011,1012] న మా సాగ్రయవిధి ప్రకరణము 10] 


రస్య్ర సంస సారణదీ ర్ర ర్రములు (పవ ర్తించినవి. కారీష గచిన్థః (కారీషగధ్యాంన్హ్యాయా 
బిన్లుః) ఇది తత్పురుషము, ఇచట సం్యపసారణవివృ త్తీకె సూత్రమన బిహు 
_వీహిపదమావళ్యకము, సూత్రములోని విని అనునది నప ౦ సకబిన్హుశద్దిమునకు 
స సప్తమ్య క sing బన్హుశబ్దిము పుంలిజ్లముగా నపుంసకని శ్రేశమెట్లుసాధువగుననిన 
బన్గుని అనునది యధ్యాహృతమగు వ అనుడానికి విశేషణమగుటచే 
విశేష్యగతమగు నప్పు నపుంసకలిజ్షిము విశేషణమందుజేయ బిడుటవలనని్దేశము సాధువ 
గును, వా॥ ష్యజ స్ట నపూర్వ పదమునకు మాత (చ్‌) మాత్ళక మాతృశబ్దములు పర 
మెనపుడు సం|పసారజణము వికల్నముగనగును. కారీషగ సీమాతః “ కారీషగస్ద్యా 
మాతః (కారీషగన్థ్యా మాతా యస్య) ఇత్యాదులు దాహ రణ ములు, ఈవార్తి రికమంలి 
నిపాతమువలననే మాతృశబ్రమునకు వై కల్పికమా తజా దేశము “న ద్యృతశ్చ” 
(887) నూ, చే నిత్యవవిగవిధింవబడీసకవ్‌ ప్రత్య యమునకు వై కల్పికత్వము 
నూహింపదగును. ఈరెండువికల్పమువలన రూప(క్రయము “సాధువగును. 
కారీషగస్టీమాతః ఇత్యాదులను బహు వీహియందే భాష్యకారుడుదాహరించుటివలన 
నీవచవము బహు(ప్రివాయంగే (వవ ర్తించును. కావున తత్పురుగముందిది =(దైవ 
ర్రించదు. కారీషగంన్హ్యా మాతా (కారీష గంస్హ్యాయా మాతా) కారీ షగస్టీమాతః। 
ఇచట మాతజాదేశము ప ళ్చంజకటీకారి ముగ దగ విధింప బడుట చేతత్సలమగు 
చిత్స కరము (అనోదా త్రము) దిహు(వీహి స్వరమును (పూర్వపద్యప్రకృతి స్వరము) 
బాధించును, 
1011. ఇష్టకేషీకామాలానాం చితతూలభారిషు. 6-8-65. 
(హస్వః) 
ఇష్టకాదీనాం తదన్తానాం చ పూర్వపదానాం చితాదిషు 
(కమాదు త్తరపదేషు హీస్వః స్యాత్‌ 1 ఇష్టకచితమ్‌। పక్వేష్ష 
కచితమ్‌। ఇషీకతూలమ్‌, ముంజేషీ శతూలమ్‌। మాలభారి। 
ఉత్పలమాలభారి॥ 
1011. అధికార్యప్రా ప్రమగును త్తరపదముచే పూర్వపదమాక్షీప్ట పమగును. 
ఇది ఇష్షకొదులకువి శేష్యమగుటచే తద స్పవిధిగల్లును. పూర్వపదములగు ఇష్టకౌ 


ఇషీకొ మాలా యీశబ్దములకు, ఇష్టకాద్య క్ష నపూర్వప దములకు ను _శ్రరపదములగు 
చిత తూల, భారిశ బ్రములు పరమగునపుడు హశఏస్వమగునని సూ తాథకాము. 


ఉఊదా:.----ఇ ష్షకచితమ్‌ (ఇష్షకాభిశ్చితమ్‌) జర్ర రృకరణే” (088 అను సూ, చే 
సమాసము, ఇష్టక్వాస్త నమునకుదాహరణము పశ్వేష్ట కచితమ్‌. ఇషీకతూలమ్‌ మొద 
లగుమహహారణములంటు (వ(్రియని'ప్రై యూహించునది. శ 


1012. కారే సత్యాగదన్య. 6-8-70. కార, సత్యాగదస్య। 
(స) 


982 కొన డి శరదాగనుకు (నూ. 1012, 


ముమ్‌ స్యాత్‌! సక్యజ్యారః। అగదజ్యారః। 1 వా॥ 
ఉ స్రోశ్చేతి వక్రవ్యమ్‌। అస్తుజ్క్యారః। 2 వా॥ ధేనో ర్భవ్యా 
యాష్‌ ధేనుమృువ్యా! 3 లోకస్య సృజఖే। తోకమ్బృణః।| 
సృజఇతి మూలవిభుణాదిక్వాత్య-ః। 4 వా॥ ఇత ఒనభ్యా 
శస్య। అన భా్యశమిత్యః| దూరతః పరిహ ర్తవ్య ఇతర్ధ్యః| 
ర్‌ నా॥ (భాహ్హి గ్నో్యరిన్దే! (థ్రాష్ట్రా మిస్టః। అగ్ని మిస్థః। 
గీ వా॥ గిలేజగిలస్య। యం, “అగిలస్య కిమిః 
గిలగిలః| 7 వా॥ గిలగిలే చ।తిమింగిలగిలః। 8 వౌ॥ ఉష 
భద్రయోః కరజే। ఉష్టజ్కరణమ్‌। భ్యదజ్యరణమ్‌॥ 


1012. సత్యాగదస్య అనునది సత్య శబ్దాగదశద్రిములకు సమాహార ద్వన్ద్వము, 
సత్యాగదశబ్దములకు కార శబ్దము సరమయిసపుడు మున్‌ (చు) ఆగమమీగును. 
సత్యజ్కారః। శసధకరణము శపథధక ర్రయుసర్హము. అగదజ్క్మా-ర 8 (వై ద్యుడు) 
ఉదాహ రణద్వయమందునినుస్వార పర సవరిములిగును. 1 వొ॥ క కారి శబ్దమి సం మగు 
నపుడు అస్తు అనుదానికిగూడ ముమాగమిమగును, అస్తుజ్మారః (అజ్లీకారము) 
అస్తు అనునది తిజ న్య్వపతిరూ పకి మగునవ్యయము, 2 వా! ధనుశబ్దముసేళో ళు భవ్యా 
శబ్దమువ రమగునపుడుముమా గమమగును. ధేనుమృవ్యా (ధేనుళశ్నాసౌ భవ్యా చ) 
“మయూరన్యం సకాదయకశ్చ"” అను సూ, చే సమాసము, ఆగణముస నిపాతనము 
వలననే భవ్యాశబ్రమునకు పరనిపాతము. కాగలధేనువనియర్దము. 8 వా॥ లోక 
శబ్దము నకు పృణశద్దిముపర మయిన నపుడు ముమాగమమగుసు . లోరమ్పణః (లోకం 
పృణతి) లోకమును సంతసింపసజేయువోడని యర్తము, పృణధా కువు మూలవిభుజా 
దిగణము లోనిదగుటచే “కప్రకరజే మూలవిభుజాదిభ్య ఉప సంథ్యానమ్‌” అను 

వార్టికముచే కన గాం (౨) వచ్చెను. ఆగబమునజేర్చనియెడల “కర్మ 
ణ్యజ్‌ “ (3-2-1) అను సూ. చే నణ్‌పత్యయముప్రా ప్తించుటచేలోకమ్చృణ: 
అనురూపముసిద్ధముగాకుండును. 4 వా॥ అనభ్యా సబ్దిమునకు ఇత్యశబ్దము పరమయి 
నపుడు ముమాగమమగును, అనభ్యాసమిత్యః। దూరమునందుం చతగినవాడని 
యర్షము, ర్‌ వొ॥ (భాష శబ్దాగ్ని శబ్దములకు ఇస్టశద్దిముపరమగునపుడు ముమాగమ 
మగును, (ాష్ట్ర మిస్ట్‌ అగ్ని మిస్టిః। 6 వా॥ గిలశబ్దము _తరపదమగునపుడు గిల 
శబ్బముకంటెభిన్నృ మగు పూర్యపదమునకు ముమాగమమగును. తిమిజ్లిలః (తిమిం 
గిలతి) గిలఅనునది మూలవిభు జాదిక(ప్రత్యయా న్గము. అగిలస్య అనేటచే పూర్వ 
పదమగుగి లశబ్దమునకాగమము రాదు, గిలగిలః।  వా॥ గిలగిలశబ్దముపర మైనపుడు 
గూడ గిలశబ్దిముకం'బెభిన్నమగు పూర్వపదమునకు ముమాగమవుగును. తిమి జల 
గిల (గిలంగిలతీతి గిలగిలః, తిమీనాం గిలగిల) ఇవి మతృ్యవి శేషవాచక 
ములు. $8 వా॥ ఉష్టభష్నదశద్రిసులకు కరణశద్దము త్రరతదమగునప్పుడు చుమాగ నుమ 


గును. ఉస్లజ్యరణభఘ్‌! భ| దజ్మ్యరణమ్‌॥ 


నూ, 1011014101] సమాసాశ్రీయవిధివకరణనము $88 


1018. రా శేః కృతి విభాషా. 6.1.72. రొ|'తేః। కృతి, 
నిభాషా (ముమ్‌) 


ర్నాతిజబ్యురః। రాతిచరః। ర్మొత్రమటః। ర్యాత్యటః। అగ్రి 
దర్హమిదం స్ఫూతమ్‌। ఖితి తు అరుర్షి కషదితి నిత్యమేవ 
నక్ష్యతే। రాతిమ్మన్యః॥ 

1018. ఊ త్రరపడాధికారమున (గహింసదిడుపత్యయము తద _న్లబోధకము 
గాదని నిషే షీధమున్నను రాత్రి శబ్బమునకు కృత' ప్రత్యయమువరమగుటయేసంభవము 
గాననీసూూతమున తవ స్తవిధి సల్లును, రా త్రిశబ్దమునకు కృద నస్తముసర మైనపుడు 
ముమాగమము వికల్పముగనగునని సూ(శ్రార్హము. రొతిఖ్వుర। ఇత్యాదులు దాహరణ 
ములు, కృత్చ్పత్యయములలో గొన్నిఖకారేత్సం జ్రకములు, (థిత్తులు) కొన్నితద్భి 
న్నములుగలవు. ఖిత్తులుగా సట్టికృత్తుల స్ట ల సమందుగలయు త్రరపదముపరమైనపుడీ 
సూత్రము (ప్రవ రీ రించును చరః అటః ఇవి యభఖిద నములు. ఖిద న్స నముపరమయి 
నపుడు పూర్వవి పతి షేదా(శయణమువలన “అరుర్టి కషత్‌ ” (6-8-01 అనూ 
సూ. చే విత్య్వమగుముమాగమమే యగును. ర్మాతిమ్మన్యః। “మన్యః” అనునది 
మనధాతుపకృ్ళతికఖళ్‌ (సత్యయా నము. 

1014. సహస్య సః సంజ్ఞాయామ్‌. 8-6-78, సహస్య, సః, 

సంజ్ఞాయామ్‌॥ 
ఉ త్తరప దే! సపలాశమ్‌। సంజ్ఞాయాం౦ కిమ్‌! సహాయుధ్య్యా॥ 

1014. సహ శబ్దమునకు త్తరపదము పరమైనపుడు షాడేశ్షమగును. ఉదొః= 

సపలాశమ్‌ (స హపలాకమ్‌) le క్‌దె సంజ్ఞ సహయుధ్వా (సహ 
యు ధ్యతి) కల సియుద్ధముచేయువాడు. హశబ్దపూర్వకమగు యుధధా కువుకంటె 


క్యనిప్‌పత్మయిముబే. సిద్ధమైన నకార్వాన్హ శరము ఇది సంజగాదు. ఇచట సా దేశ 
ముగు వారించుటకై సంజ్ఞాయామను సద్‌ యావళ్యకము, 


1015. (గన్గాన్తాధికే చ, 6-3-9. (సహస్య, సబ 
అనయోరరయోస్పహన్య సః స్యాదు కరపదే।! సము 
థి దీ 
హూ ర్తం జ్యోతిషమధీతే। సద్రోణా భారీ! 

1015. (గ్రన్ధాన్తా నానాపదాధికపదములకు నమాహా రద్వంద్వము. (గ్రస్గముయొక్కం 
తుదిభాగమును అధికమును (ప్రతిపాదించెడి సహశబ్దమునకు త్ర తరవదముపరమగు 
నపుడు సాదేశమగును. ఉదా :--- సముహూ రం వోతిషమరీతే. జ్యోూతిశ్చా త్ర 

మును ముహూ ర్హగన్థహరక సము చదువుచున్నాడనియర్థము, సముహూ _రమను 
చోట సహ ముహూ ర్రవదములకు “అవ్యయం విభక్తి" న్యూచేన న్థవచననుండ 


884౨  కొముదీళరదాగనముము (నూ. 1018,1017. 


వ్యయాభావము, అధికార్హమునకుదా ; — స్మదోణా (కౌ రీ కుంచనముచేన ధికమగు 
పుఖడనియరము) 


వివ :_సముహూ రమ్‌! కారివాచకమగుముహూ రపదమిచటముహూ ర్త 
(సతిపాదక(గస్టవర మైనను "కాలత్వారోవముచైే కాలవాచకమగ.ను. అవ్యయీభావ 
మున సహ శబ్దమునకు సాదేశమును విదించు “అవ్యయీభా పే” అనుస్తూతము 
కాలవాచకమువర మైసపుడు (సవ ర్తి రిం చనందున నీనూతమారం భింపదిడెను. 


1016. ద్వితీయే చానుపాఖ్యేం 6-9-80. దితీయే, చ అను 
పాఖ్యే (సహస్య, సః) 

లనుమేయే ద్వితీయే సహస్య సః స్యాత్‌ | సరాక్షపీకా 

నిశా! రాక్షసీ సాక్షాదనుప లభ్యమానా నిశయా౬నుమీయతే॥ 

1౧16, ద్వితీ యశబ్రమ(పధానమగు సహాయుని బోధించును. ఉ పాఖ్యన సన 
(పత్యక్షము, తద్భిన్న మను పాఖ్యము. అనుమేయిమని ఫలితార్హము, (పత్యక్షముగ 
(గహింపనశక్య మైనందున ననుమాస_పమాణముచైే వెలియతగోనదని భావము. అను 
'మేయము అ(పధానమునగుదానిని (పతిపాదించు శబ్దము త్రరసదమగునపుడు హర 
పదమగు సహశద్దిమునకు సొ దేశమగునని స్యూతార్హము. ఉదా :--- సరాక్షసీకా 
(సహ రాక్షసా) “శేసస హేతి తుల్యయోగే” (868) ఆను నూ. చే సహశబ్దము 
నకు రాక్షసీళద్దిముతో బహుంవీపా “నద్భ్రతశ్చ” అను సూ, చే క్య్పత్యయము. 
ఇచటరాత్రి ప్రధానమగుటచే రాక్షసి య్యస్రధానము. రాక్షసి (ప్రత్యక్షముగ నగపడ 


దనిదయి రాత్రిచేననుమానింపదగినది. కావున రాక్షసీశబ్దమపధానానుమే యవస్తు 
బోధకమగును. 


1017, సమానన్య ఛన్హన్యమూర్థ( పభృకత్యుదర్కేష. 
6.984. సమానన్య, ఛన్దసి, అమూర్గ(పభృత్యుదర్మే.మ। 
(సః) 
సమానస్య సః స్యాదుత్తరపడే న తు మూర్చాదిషు। 
అను( భ్రాతా, సగర్భ్యః। అనుసథా, సయూధ్యః। యోనస్పను 
త్యః। త్యతభివఇత్య రై సగర్పసయూధసనుతాద్యన్‌। అమూ 
ర్ధాదిషు కిమ్‌। సమాసమూర్తా। సమాన|పభృతయః। సమా 
నోదర్మా-ః। సమాన స్యేతియోగో విభజ్య తేః తేన సపక్షః 
సాధర్మ్య్యం, సజాతీయమి త్యాది సిద్ధమితి కొళికొ। అథవా 
సహశబ్దస్సృదృశవచనో ఒవ్య సి సిః సదృశస్సథ్యా స ససఖీతి 
యథా। శేనాయమస్వపదవి(గపో బహు వీహిః। సమాన; 
పక్ష ఒస్యేళ్యాద్లి॥ ' 


సూ. 101%101] న మా సొగ్రయేవీధి(ప్రకీ రణము కి 


1017. 'వేదమున సమానశబ్దమునకు మూర్దన్‌ పభృకి ఉదఠర్క- వీని 
కంపెనితర మగు శబ్దము త్రరనదమైనేపుడు సాదేశమగును. అను భాతాసగర్భ్యః 
(నమానేగర్భేభవః) ఇత్యాదులుదాహరణములు. సగర్భ్యః ఇత్యాదులు చేదము 
లోనివనితెల్పుటతై వాక్యములుదాహారింపబడెను. సగర్భసయూధ సనుతశబ్రములు 
కర్మధారయములు. పీనికంటెభవార్థమందు ' “సగర్భసయూ ఎసనుతాద్యన్‌ "(4 £114) 
అను సూ. చే యన్‌ ప్రత్యయిమగును. సమానమూర్థా ఇత్యాదులందు సొదేశనివృ 
త్రికై అమూర్త _పభత్యుదర్కే షు అను (పతిష్నే షీ ధమావిశ్యకము, 


లౌకికభాషయందు ససక్షః సావర్మ్యమిత్సాదులలో సమానశబ్రమునకు సాదే 
శముకొ అరు “సమానే స్యాతీ" త్యాది గంధము చేనుపాయము (పదర్శింపబడు 
చున్నది. సూూత్రమున “ “సమానన్య"” అనుదానిని విభాగముజేసి సమానశబ్దమున 
కు త్రరపదముపరమైనపుడు _సాదేశమగునని చెప్పవలయును. తకవాకముచే 
సప్‌క్షః (సమానః పెన్లో యస్య) నొధర్యమ్‌(సమౌానో ఖో క్రీ యస్యతస్య భావః) 
సచాత్రీయః (సమానాయాం శజాతౌ భివః) ఇత్యాదులలో సొదేశము సిద్ధమగును, 
పల షా గావుససతి_ప్రస క్రీ క్‌ని శజి్యింసవపలనుపడదు, మోగవిభా 
గముచే వీనిలో సారేశేమగునని కాశికా పృ త్తి తె గంథ ముగ జెప్పబడెను. ఈవయో 
జననుపేక్షించియ ఛస్‌ నో విషయరమగునీసూ తమీచట వ్యాఖ్యానముచేయదిడినదని 
(గహిందునది, భాష్యమున సీయోగవిభాగమగవడనందున వీయు సాయము 
(పామాణకముగాదని తలచి రతర దిగ్రగాయుచేను పాయా గ నరము ఇప్ప 
బడుచున్నది. సదృళార్థకమగు సప కా శద్దసు సని “(సదృశః సభ్యా మొదలగు 
నస్యయీథావ ములందు ప్రసిద్దమైయు న్నది. సపక్షః ఇత్యాదివృర్తు ఐఎదు సదృళార్థక 
సహశబ్లముకలదని యజ్లీకరించవలెను. అందుచేనివి “సమానః పక్షోఒస్య"” అను 
రీత్రిని యస్వపదవిగ్రహముగల బిహు వీహు9గును, కావున వీనిలో సహకద్దిము 
నకు కు “వోపసర్షనసన్య” (854) సూ చే సాదేశము సిర్ధసుగు నని అథ వేశ్యాగిసనూ 


జ 
1018 జ్యోతిర్ణనపదరా త్రినాభినామగో తరూపస్టానవర్డ 
పయోవచనబిస్టుషు. 6-3-85. (సనూనస్య, సః) 
ఏష ద్వాదశసూ త్తరపదేషు సమానస్య సః స్యాత్‌। 
సజ్యోతిః। సజనపదఇత్యాది॥ 

1018 జ్యోతిః జనపద రాత్రి నాభి నామ గోత్ర రూప స్థాన వర్ణవయః 
వచన బన్టు యీ పది రెండుశబ్రములకు ద్వంద్వము. ఇవి యిత్రరపదములగు 
విపుండు సమానశద్దిమునకు సావిళీదుగును. సజ్యోతిః (సమానం జ్యోతిర్యన్య) 
మొదలగులక్ష్యములనూపాంచునది. లౌకికభాషయందు సాదేశముకొజకీసూ త్ర 
మారంభింపబడిెనని తెలియునది, 


4g కోము దీశర దాగ్‌ మము (సూ 1019,1020, 1021. 


1019. చరణే (బహ్మచారిణి, 6-9..86. చరణ, (_బ్రహ్మాచారిణి 
(బహ్మాచారిణ్యు త్తరప దే సమానస్య సః న్యాచ్చరణే 
సమానత్వేన గమ్యమాసనే। ఒరణశ్మాఖా। (_బహ్మ వేదః। 
తదధ్యయనార్హం వతమప (బవ్యా! తచ్చరతీతి (చినాచారీ। 


. ళో ల! ట్‌ . వ్‌ 
ఒమౌానసః సః స(బహా శ్రచార॥ 


1019. (అహా శ్రైచారిన్‌ శబ్దము త్రి తరపదమగునపు6డు సమౌనశబ్దమునకుచర 
ణము (వేదశాఖ) సమాన మెనదిగ్‌ పతింసమాసమగునపుడు సాచేశమగును. చర 
ణకబ్లమునేకు వేదవ సిద్ధమగు బుగాదిశాఖ ౨రము, (బిహ్మచారిన్‌ శబ్బములోని(బహ్మ 

భస్పపజసిమి అరు a సతో న నునె కా ణికగుపతముగూడ లెక్షణచే (అ్రహ్ము 
కబ్లాధమగును, తక పతమునాచరించువాని (టపి శ్రచొరి నాబడుసు, స్మెబిపోగ్ట్రచిరి 
(సమానః (బ్రహ్మచారీ (వ్రతము సమానమగుటనే (బ్రహ్మచారికి సమానత్వము 


ఫలితమగునని (గహింపదగును. సమానమగు వేదాధ్య యన్యనతమునాచరించు 
నొగనీ యరము. 


1020, తీరే యే, 60.87. తీరే, మే (సమౌనస్య, సః) 
ఖు 
తీర ఉత్టరపదే యాదొ పత్యయే వివక్షీతే సమానన్య 


సఃస్యాల్‌. "సతీర్మ్యః, ఏ ఎకగురుకః । సమాస తీరేవా! సతి యత 
(సత్యయః॥ 


1020. (ప్రత్యయే అనుస ప్రమ్య గ్రమధ్యాహారలబ్రను. దీనికి “యే” అను 
సడి విశీషణము, యకారాదివ్రత్యాయుమవి యర్హములభించును. సమానశబ్దసునకు 
తిర్హశ్షబ్దము త్తరపదమ నప్పండు యికారాద్యివత్యయము వ్‌ క్షితమగుచుుడ్‌ సాడ్రేళ 
మస్‌. తదా వాాసతీర్య్యః (సమా వానే త్‌ వాపీ సమాన శబ్ద మక పర్యాయము, 
తిర్తశబ్దిమువకు గురుపనియర్థము, ఒకేగుకుపువలస భిస్నకా లములందధ్యయనము 
చేయువా వామపరస్పరము సతీరులనబడుదురు, “సమానతీర్రే వాసీ” (44.107) అను 
సూ, చే నిచట య।|త్పత్యయము. 


ఏవః....సమాస కలీర్ధశబ్బము ఐకు సమాసము (శద్ధితార్టోత్త తరపద సమొాహా be 

ల త్తరపదసూ(త్రవిమిత్త త్రశమగుటచేస _గరణ్లము సమా సముకంటె (సమా నతీర్హ) 

విసింపబిడు య త్రత్య య్యయము వహీరేజ్ఞము, కావున య(త్పత్యయా మస్‌ 

తీర్ణశబ్దము పరమగునపుడు సాదేశమగుసని యర్హముచే యవీలు గాదు. ఈకొరణము 
చేకీనే యాది్రత్య్మయము నివక్షితమగున పుడవని” యర్థము జెప్పబదెను. 


1021. విభామోదర. 60-88. విభాషా ఉదరే (సమానస్య, 
స, యే 


నూ. 1021,1022,1028.] సమాసాశ్రయవిధిప్రకరణము 08 


యాదొ (వత్యయే వివక్షి తే ఇ 'త్యేవ। సోదర ణా సమౌ 
నోదర్యః॥ 

1021, సమాన శబ్దమునకు ఉదర శబ్దము శ్ర తరపదమగునపుడు యాది(ప్రత్య 
యమువివక్షితమగుచుండ " సాదేశము వికల్చ్పముగనగును, సోదర్యః (సమానే 
ఉదరే శయితః) య ప్రత్యయము వివక్షితమగుచుండ (రాక పూర్వమే) సమానో 
దరశబ్దములకుసమాసము. సమానశబ్దము నకుసొదేశము, సోదర శదబ్దముకం'టె “స్రోద 
రాద్యః" (4-4-109) అను సూ, చౌ య_్రత్యయ ముం యన న. 
“సమానోదరే శయిత ఓ చోదాత్తకొ (44.10% అను సూ, చే యత్‌ (ప్రత్య 
యముచైే సమానోదర్యః అనియగును. 


వివ : “నమానముదరం యస్య” అనునర్హమున “సమాస స్య భస్టసి” 
అనుసూ(తమందు అథే స ud ముచే జెప్పబడినరీతిని సాదేశము సిద్దమగును 
గానసోదర శబ్దము “వోవసర్టన స్య” అను సూ. చే విహొతమగు సారేశడు వికల్చ 
మగుటవలన ; సహోదర శబ్ద ముగూడ సొధుప్పలగునని (గహించునది. 


1022. దృగ్‌ దృశవ తుషు, 6_9_89. (సమానస్య, సః) 


సద్భక్‌ ! సదృశః। వా॥ దృక్షేచేతివ_క్షవ్యమ్‌। సదృ్భక్షః! 
వతురు _త్తరార్హః॥ 


1023, వతుప్రత్యయము యభ్చద్దాదులకం'కె విధింపబడుటచే సమౌ నళబ్ది 
మునకు వతు_పత్యయముపర మగుట సంభపంపదు. కొవున స్మూతములో ని వతు 
(గహణముత్త తరసూ(తములోని కనువృ త్త్యర్హమగును. సమౌనశబ్దమునకు దృక్‌ దృశశబ్ది 
ములు త్రరసరములగునపుడు సాదేశమగును, ఉదా ౩ సద్భక్‌ సద్భశ ః। హో! 
దృక్షశేదిముపరమగునపుడును సమౌనశబ్ద మునకు సాదేశమగుననిజెప్పవ లయును. 
సద్భక్షః॥ 


వివ ;--- దృక్షేచ అనువా ర్రికమునకు “సదృకి సః” అనునుదాహరణము 
భాష్యమున చూపదిడెను. వేదము లోని; వయోగమునువాహరిందుటచే నీవా రికము 
వీదవిషయకమనియు, 'వేదవిష ముకమయిననుప్రకరణకుద్దికొ అకిచట వ్యాఖ్యానము 
చేయబడినదనియును (గ్రహించునది. 


1028. ఇదంకిమోరీళ్‌కీ. 6-3-90. ఇదంకిమోః, ఈళ్‌కీ 
(దగ్‌ దృశవతుషు) 


దృక్‌ దృశవతుషు ఇదమః ఈజ్‌ కిమః కీ స్యాత్‌! ఈ 
దృక్‌ । ఈదృశః కీదృక్‌ | కీ దృళః। వతూదాహరణం దక్ష 
హా॥ దృక్షేచేతి వ రవ్యమి। ఈద్భక్షః।! కీద్భక్షః। ఆ 


[431 


4g కము డీశర దాగమీము (నూ. 10283, 1024, 1025. 


సర్వనొమ్నుః। వా॥ దృక్షేచ। తౌద్భక్‌! తాదృశః। తావాన్‌। 
తాదృక్షః! దీర్హ 81 మత్యోశ్వే! అమూద్చ్భక్‌ 1 అమూద్భశ ః। 
అమూదృక్షః॥ 


1028. దృక్‌ దృశ వత్నపత్యయము యివి పరమయిదవుడదమీ శబ్రమునకు 

ఈ కొ అనునది, కిమ్‌శబ్దమునకు కీ అనునదియునాదేశములగును. ఈశౌొ దేశము 
శి త్రగుటచే సర్వా డేశనుగును, శద్భక్‌. ఈద్భశః. (ఇదమివదృ॥ శ్యతే) పెతుప్‌ 
ప్రత్యయము సరమగునపుడుదాహరణమగు, ఇయాన్‌ అనునది తద్దిత పకరణముశ 
చెప్పబడును. (వౌ దృ క్షశబ్దము పరమగునపుడును ఇదమ్‌కీమ్‌ శబ్దము లకు గమ 
ముగ ఈళ్‌ కీ అనునా దేశములగునని చెప్పవలమును. ఈదృక్షః, “కీ దృక్షః. “ఆ 
సర్వనామ్నః” (488) అను సూ. చే దృగాదులుపర మైనపుడు న 


త్వము విధి-పబడెను. వా॥ దృక్షసబ్రముపర మైసపుడును సర్వనామముసకొత్వము 
(పవర రించునని వా _ర్తిరౌర్హము. ఉదా ? _- తాద్బర్‌. Ws తావాన్‌. తొద్భక్షిః। 


మూరిమున సీయుదాహ రోణముతరువాతనున్న " ర్త 8” అనునది పూర్వుపరో దాహ 
గణదులితోనన్వయించును, తాదృక్షః అనుచోట "తచృబ్దము మొక్క దకారమున 
కాత్వముచేసినపిమ్మట సవర్ణదీర్ణ మగునని యర్థము. పరములగు సమూదృగాదు 
అందదళ్శబ్ధమునకాత్వము వీ | రించిన పిదప తగు 
నాత మతో ్వో త్వ ములు (వవ రి రించుటచే అమూద్భక్‌ ఇత్యాదులు సిద్ధములగును, 


1024. సమాసేఒజు లే సజ్లః. 8-8-80. సమాసే। అజ్లులేః। 
సజ్లః। (సః, మూర్జన్యః) 


అదురు సస్య మూర ర న్నాకక్నమాః ఎ! అజ్లు 
లిషజ్లః। సమా"ఫీ “మ్‌! అలు లే సజ్లః॥ 


1024. సః మూర్జన్యః అనుపదములు “నక్షశాద్వా” అఆనుసూశ్రము 
వటక ధికృతములగును, సః అనునది ష షష్ట్య_స్ట నము, సకారమునకు మూర్చన్యా దేశ 
మగుసనిన. ఆ నరతమ్యమువలన షకారా దేశమగు నని ఫరితమగును. అజ్ఞలి కబ్చిము 
కంఅవరమగు సణ్గశబ్రముయొక్క. సకారమునకు సమాసమందు షకారాదేశముగున 
నసూశత్రారము. ఉదా: : -- అజ్జులిషబ్లః (అజ్లులేః సజ్జః) అజ్జలేః సజ్జిః అనువాక్యమున 

షత్వమును వారించుటకు సమాసపదమావశ్యకము, 


1025. ఖీరోః స్ట్థానమ్‌. 8-8-8. ఖీరోః। స్టానమ్‌॥ 


ఖీరుకద్దాత్‌ స్థానస్య సస్య మూర్దన్యః స్యాత్సమా సే। 
ఫీరుస్టానక్‌; అసమాసే తు ఫీరోఃస్టానమ్‌॥ 


1025. సమాసమందు భీరుశబ్ద ముకం పరమగు సాన శబ్దము యొక్క 
సకారమునకు షకౌరాదేశమగును. ఉదా :- ఫీరుష్టానమ్‌ (భీరోః స్థానీమ) సమాస 
మందనుఉవలన ఖీరోః sess షక్వము వారితమగును. 


సూ. 1028,1027,1028.] నమాసాశ్రయవిరివకరణము. 000 


1026, జ్యోతిరాయుషః సో సోమః 8.8.8, జ్యోతిరాయషః, స్టో సోమ; ॥ 


ఆభ్యాం సోమస్య సస్య న స్యాత్‌ సమా సే। 
జ్యోతి షోమః। ఆయుష్టోమః। సమాసే రిమ్‌ | జ్యోతిషః 
సోమః॥ 


10:6. జ్యో తిరాయుళృబ్రములకు సమాహార ద్వస్ల కము, జ్యోతిరాయుషః 
అనునది పంచమ్య న్లము, ఈ రేండుళబ్దిమలకం'జెపరమీగు సోమశబము యొక్క 
సకారమునకు సమా సమున షకారాదేశమగును. ఉదా: జ్యోూతిషోమీః। ఆయు 
స్లోమః। “జ్యోతిషః సోమః” అనువాక్యమందు షత్వవారణమేనకై సమాస 
(గహణమావశ్యకము, 

ఏవ అబ్లులేః సజ్లః, ఫీ రో౭స్థానమ్‌ జ్యోతి షః సోమః ఆయుషః సోమః 
అనునర్రములందు (ప్రత్యానత్తీ 'తిచేనాయాపదిములకు సమా సమగునపుడు సకారమునకు 
షకారమగునని “స సమాపేఒజులేః సజ్జః “ మొదలగు మూడుసూతములకు (గమ 
ముగనర్హమును చెప్పవలయును, మూలము ఫలితార్థ్మ్యప దర్శకమగును, ఇట్లు చెప్పు 
టచే నాయాసూ(త్రములందు ప్రథమాని ర్రేశములకౌచితి సంభవించును. 


1027. * సుషామాదిషు చ. 8-9-98. (ఇణ్‌ కోల 

సస్య మూర్జన్యః। శోభనం సామ యస్య సుషామా। 
సుషన్టిః॥ . 
1027, సుషామా అనుశబ్దమా దియందుగల గణములోనిశబ్రములయొక్క 


ఇణ్‌ కవర్గములకం అెప రమగు నకారమునకు షకారమాదేశమగును- ఉదా 2 
సుషామా' (శోభనం సామ యన్య (బ్రాహ్మణస్య) 


1028. ఏతి సంజొయామగాత్‌,. $8.-9-99. ఏతి! సంజొయామ్‌!। 
లః ళ్‌ 
అగాత్‌ 1 (ఇణ్‌కోః) ; = 


సస్య మూర్భన్యః। హరిషేణః ఏతి కిమ్‌! హరిసక్టమ్‌। 
సంజ్ఞాయాం కివ్‌। పృథుసేనః। అగకారాత్కి-మ్‌। విన్వశ్సే 
నః। “ఇజ్‌ కోరిత్యేవ! సర్వ సేనః॥ 


‘1028, గకారముకం'బభిన్న మగు ఇణ్‌ కవర్గ్షములకంబసర మగునట్టియు 
ఏకారముసరమందుగల్లినట్టియునగు సకారమునకు సంజ్ఞయందు షకారమాదేళ 


* సుషామా విషామా దుఃషామా సుషేధః నిఃషేధః దుఃషేధః నుషని 
నిషస్థిః దుఃషన్టిః సుష్ణ దుష్ట గౌరిషక్టః సంజ్ఞాయామ్‌ (పతీష్టికా ప... 
నాషేచనమ్‌ దున్షుభి షేవణమ్‌ ఏతి నంజ్రాయామగాత్‌ హరిషీణః నక్ష(త్రాద్యా 
రోహిణీ షేణ? ' ఆక్ఫతిగణో ఒ యంసుషామాది?॥ శ 


$40 కొముగీశరదాగమము [ 1029, 1080, 


మగును. పారిషేణః. ఈ పేరుగలరాజు. హారిసకమ్‌. ఇచట 
సేకారసరకనుగుసకార మునకు షత్వమనవలయును. పృథుసేనః (పృథ్వీ సేనా 
యస్య) విసొరమగుపేనగలవాడని యర్హము, ఇది సంజ్ఞగాదు, ఇచట షత్వమును 
వారించుటకు సం జ్ఞాయావ నునది యావేశ్యకము. విస్వక్సేనః। ఇచట సకొారము 
గకారముకం”టిపర్‌ మయినదగుటచే షత్వము వారితమగును, ఇందుకై అగః అను 
నది యావశ్యకము. మ్‌ చర్వ్యమసిద్దమగుటవలన గకారముండునని 
గహింపదగును. “ఇణ్‌ కోః” అనుసధికారి సూత్రమిచటగూడనధికృతమగును. 
కావుననే సర్వ'పేనః అనుచోట షత్వము వారితమగును. ఇచట సకొరమిణ్‌ కవర్గ 
ములకంిటెపరముగాదు. 


1029. నక్ష(తాడ్వా. 8-9-100. (వూర్వసూ త్రము 


ఏతి సస్య సంజాయామగకారాన్మూర్తనో $ వా! రోహిణీ 
“కీల; రోపొణీపేనః। అగకారాత్కిమ్‌। శతధి షక్సేనః। 
ఆకృతిగణోయమ్‌॥ 


1029. గకారముకం"బట నితరములగు ఇణ్‌ వర్గములకం'అెసరమగునట్టియు 
సక్ష్యతనాచ కముకం-బసర మందున్న టియు సకారమునకుఏకారము పరమగునపుడు 
సం బ్రయందు షకొరా దేశము వికల్పముగనగును. ఉదా :-- రోహపీణీషేణః, 
రోపాణీ నే సనః। ఇది సంజావిశేషము. శతభిషక్సేనః। ఇచట సకొరము గకొరము 
కంచెసరమైనదగుటవలన షత్వము వారింపబడును, సుషామాదిగణ మౌకృతి గణము. 
అనగా వీనికో సదృళములగు శబ్దములనిందు జేర్పవచ్చునని యర్థము, 


నివ :--- వక త “ఏతిసంజ్ఞాయామగాత్‌ ” 
“*నక్ష్యతాద్వా” అనునవి గణసూత్రములనియు నష్టాధ్యాయీసూ త్రములమధ్యను 
(పక్షి _ప్తములై నవనియును సూచింపబిడెనని (గహించునది, 
1000, అషష్ట్యతృతీయాస్టస్యా ఒన్యస్య దుగాశీరాశాస్త్రా 
స్థితో త్చుకో తికారకరాగచ్చేషు, 6.8.99. అషష్ట్య 
తృతీయాస్థస్య, అన్యస్య, దుక్‌, ఆశీ రాళాస్టాసితో త్సుకోతి 
కారకరాగచ్చేషు॥ 
అన్యస్య దుగాగమః స్యాదాశీరాదిను సరేష। అన్య 
దాశీ 81 అన్యదాళా। అన్యధాస్థా! అన్యదాస్థితః। అన్యదుత్సు 
కః। అన్యదూతిః। అన్య(ద్రాగః। అన్యధీయః। అషస్టీత్యాది 
కిమ్‌! అన్యస్యా౬ న్యేనవాశీః అన్వాశ్టీః। వో॥ కౌరకేభేచ 
నాయం నిషేధః। అన్యస్య కారక, అన్యత్యారకః। అన్య 
స్యాఒయమన్యదీయః। గహా దేరాకృతి గణ క్వాచ్చః॥ 


నూ, 1091,1082.] సమా సాగకోయలిరిచకరణమే tn 


1030. రయ నన కులకంబనితరమగు విభ క్రికి పకృతి యగు అన్య 
శబ్దమునకు ఆన్‌ ఆశా ఆస్థా ఆస్టిత ఉత్పుక డిఃడి కొరక రాగ, ఛ (పత్యయము 
ఇవి పరముగనున్న పుడు దుగాగమీము (దొ) అగును. అన్యదాశీః (అన్యా ఆశీ!) 
ఇస్తే అన్యదాళా మొదలగునుదాహరణములనూహించునది,. ఇవి కర్మధారయములు, 
అన్యదీయః అన్య స్యాయమనునర్గమున “గహాదిభ్యశ్చః” (4-2-188) అను 
సూ. చే నన్యశబ్దముకం"టె ఛప్రత్యేయము. దీనికి ఈయాదేశము. గహాదిగణమా 
కృతిగణమగుటచే నన్యశబ్దమాగజ మున జేర్పదగును. అన్యస్య ఆకీః। అ'న్యేన 
ఆశీః। ఇత్యాదులందు దుగాగమవారవారణమున కై “అషష్ట్యతృతీయాస్థస్య ” 
అనువిశేషణమావశ్యకము. వా॥ ఈనిషేధము కారకళబ్దఛ్యప్రత్యయములు పరమై 
నపుడు _ప్రవర్థించదు. అత్యక్కారకః (అన్యస్య కారక) అన్యదీయః (అన్య 
స్యాఒయమ్‌ి * ఇచట షష్ట్యన్త నమునకును దుగామమయ్యెను. ఈవిషయమున నుహా 
భాష్యము (ప్రమాణము, సూత్రమందలి నజ్‌ ద్వయో పాదానము సృష్టారము. 


వివ :--- కరం పర మెనపుడు అషషీత్యాది ని 'షేధము 
(ప్రవ ర్తించదనుటలో "అష వం చన 'అనుచోట నఇక్‌ద్వయోపాదానము 
మానము. “అషష్టీతృతీ యాన్థన అనిననిష్టార సిద్దియగుచుండ నజ ద్వయము 
నిషేధానిత్యత్వమున జావకవేగును. ఇట్టి యీనీత్యత్వమూలకమే “కొరకే ఛే చ 
నాయం నిషేధః"అనువేచనమని, త త్వ్వబోధి సీకారనియాశయము. 


1031. అర్థే విభాషా, 64.100. అర్థే, విభాష్యా (అన్యస్య, 
' దుక్‌) 
అన్యదర్థః। అన్యార్థః॥ 
1081. అర్హశబ్రమువర మైనపుడు, పూర్వసూ(_త్రమునకు విషయమగునట్టి 
యన్య శబ్దము సకు దుగాగమము వికల్చ్బముగనగును, అన్యదర్థః. అన్యార్థః॥ 


1102. కోశ క త్రత్సురుషేఒచి. 68-101, కో, కద్‌ తత్పు. 
రుషే, అచి (ఉత్త త్రరపదే 


అజాదావుత్త తరపదే। కుత్సితో ౬శ్వః, కదళ్యః। కదన్నమ్‌। 
తత్చురుషే కిమ్‌; కూష్టో, రొజా॥ వా॥ (త్రై చ। కుత్సీశాస్త 
యక త్రయః 


1082. కుత్సితార్థకమగు కుళబ్దమునక జాదియగును  శ్రరవదమువరమగునవుడు 
తత్పురుషమందు కద్‌ అమనా'దేశమగును. కదశ్వః (కుక్చితో ఒక) కదన్నమ్‌ 
(కుత్సితమన్నమ్‌్స్‌ ఇచట “కగతి(పాదయః” (785) అను సూ.చే.త తుతుత్లము, 
కూష్టో రాజా (కుత్సితః ఉస్ట్ర యన) ఇట్టేదిహు[(వీహి యందు కదాదేశమను 
వారించుటుకై తత్చురుషే అనువది యావశ్యకము. వా॥ సత్రిశద్దిము క్రరసదమైసపు 


$12 కోముదీశరదాగమము (సూ. 1089, 1094, 1095, 1038, 


డును కుకబ్దమునకు కదాదేశమును చెప్పవలయును. క త్రయః (కుత్సితా స్త్రయః) 
[తి శబ్దమ జాడిగానందున నీవ చనమౌరం భింపదిడెను. 


1088, రథవదయోళ్ళ. 6.9-102, (కోః, కద్‌ తత్సురుషే 
క(దథః। కద్వదః 


1088, రథవదశబ్దములు పరమగునపుడు శత్పురుషమున _ కుత్సితార్హక 
కశబ్దమునకు కదాదేశమగును, కదథః (క త్సీతో రథః) కద్వదః (కుత్చితో వద) 


1084. తృణే చ జాతౌ. 6-8-108. తృణే, చ। జాలౌ (కోః 
కద్‌) 


క _కృణమ్‌॥ 


1081. కుళబ్దమునకు తృణ శద్దిమపరమైనపడు సమ దాయముచే జాతి 
దోధ్యమగుచుండకదా డేశమగును, క కృజమ్‌, “తృణ జాతివిశేషమునీ శదిము బోధిం 
చును, 


1085. కా పథ్యక్షయోః, $.8.104. కా పథ్యక్షయోః (కోః) 


కాపథమ్‌। కాక్షః। అక్షశబ్రేన తత్పురుషః, అక్షి శబ్దేన 
బహువ్రీహి ర్యా॥ 


1085, పథిన్‌ శద్దిము అక్షశద్దిము పరమైనపుడు కుశబ్దమునకు కా అను 
నాదేశమగును. కాపథః (కుత్సితః వన్ధాః) కుశబ్దమునకు పధిన్‌ శబ్దముతో ోకృగత్రి 
పాదయః” అను సూ, చే సమాసము “బుక్పూరబూః" (945) అను నూ. చే 

- సమాస్తార్థ ప్రత్యయము వచ్చును. కార్షః (కుత్సితమక్షమ్‌) నిస్టితమగునిన్ది యనని 
యర్థము, ఇచట “*కుగతి నూ. చే సమాసము. కత్సితమక్షి యస్య అనువి(గ 
హముగల దిహు(వీహీయందు హర సక్ష్యజ్జోః" (861) అనుసూ చే 
సచ్‌_పత్యయమువలన సిద్దమగునక్ష శబ్దము పరమగునపుడుసీయాదేశమగును. 


1006. ఈషదర్దే. 6-8-105. (కోః, కా) 


ఈషజ్జల౦, కాజలమ్‌। అజాదావపీ పరత్వాత్క్యా దేశః। 
కొమ్లః॥ 


1088. అల్ప్బార్థబోధకమగు కుశబ్దమునకు కాదేశమగును. కాజలమ్‌ 
(ఈషజ్జలమ్‌్‌ “కుగతి” "నూ చే గతిసమాసము. ఇది నిక్యమగుటచే నస్వపద 
విగ్రహము చూపదిడెను. కొన్లుః (కుత్సితః ఆమ్లః) ఇచటో*ోకోఃక _త్రత్పురుే సషేఒచిో 
అను సూ. చే (ప్రాప్రమగు కీదాదేశమున్ను పరమగు సీనూ త్రముచే విధింపదిడిన 
, కాదేశము బాధించును. అల్పార్హకమగు కుళబ్దిమునకు హాలాద్యు త్ల తరపదముగావి 
; యజాద్యు క్థరవదముగాని, వరీమైనప్నడు కాదేమే. వచ్చునని ఫలిళోమగును, 


సూ, 1037, 1088,1039,] సమాసాొశ్రయవిధిపకితీ ణము... 84 


1087. విభాషా పురుషే, 8.3.108. విభాషా, పురుషే (కోః, శౌ) 


కాపురుషః। కుపురుష్షః। అపా పవిభా షేయమ్‌, ఈష 
దర హి పూర్వవిప్రతిషే షేధాన్నిత్యమేవ। ఈషత్సురుషః. 
కొపురుషః॥ 


148 /, రుకబ్రము నకు పుకుషశబ్ద ము త్రరపదమైనపురు కొదేశము వి కల్పము 
గనగును, కాపురుషణ కుప్పేరుషః (అక్సితఃః పురుష) ఈనసూ(క్రమ(పా ప్ర పవిభాష, 
ఈ షదర్ధక కుశబ్దముసెకు పురుషశద్దిముపర మైన పుడు పూర్వవి(ప్రతిషే ధాశయణము 
వలన ' కి ఈషదర్థే* అను సూ, చే "కాదేశము" నిత్యముగనే వచ్చును. కాపువుషః 
(ఈ షత్సురుషణి అల్చుడగు పురుషుడని యర్ధిము. 


1038. కవం చోషే, 6-8-107. కవమ్‌, చ, ఉషే (కౌ, 
ణ్‌ ణా 
విభాష్రా 


ఉష్ణశ్వ డీ త్రరపదే కోక కవనం, కౌచ్కవా స్యాత్‌ | 
కవోష్టమ్‌, కోష్టమ్‌ కదుష్ట షమ్‌॥ 


10838. కుశబ్దము నకు ష్టశబ్ణము _క్రరపదనుయినపుడు కొవా దేశకాడేశములు 
వికల్పముగనగును. ఈ యా దేళీద్య యము రాని పక్షమందు “కోక ర_త్రత్చురుషేఒచి” 
అను సూ. చే కదాదేశమగును. కవోష్టమ్‌, కోష్టమ్‌. కదుష్టమ్‌॥ 


1099. * సృషోదరాదీని యథో సదిష్టమ్‌. ౧5.1 09. పృమోద 
రాదీని, యథో పదిష్టమ్‌॥ 


పృషోదర[పకారాణి శిషెర్యథో బ్బారితాని తథైవ సా 
ధూని స్యుః। పృషతః ఉదరం, పృషోదరమ్‌। తలోపః 


వారివాహకో, బిలాహకః। పూర్వపదన్య బి: ఊ _క్లరపదా 
దేళ్చ లత్వమ్‌॥ 


న్లో॥ భ వేద్వర్ణాగమాద్ధంసః, సింహో వర్ణవివర్యయాత్‌। 


గూఢోత్మా వర్ణవికృశతేః వర్ద నాశాత్సృషో దరమ్‌॥ 
1 వా॥ దిక్‌ శబేభ్య ప్దేరస్య తారోభావో వా॥ దక్షిణతారమ్‌ః 
దక్షిణతీరమ్‌! & _త్రరశారమ్‌। & _త్రరతీరమ్‌। 2 వా॥ దురో 
దాశేనాశదభధ్యేఘాత్వము క్ర తర పదాదేః మ్లుత్వంచ। దుఃఖేన 
దాశ్య తే దూడాశః। దుఃఖేన నాశ్య తే, దూణాశః। దుఃఖేన 
దభ్యశతే, దూడభః। ఖల్‌ ఆ్రిభ్యః। దంభేర్నలోపో నిపా 


ననన నానన 
* పృషోదర పృషోత్రాన దిలాహక జీమూత శృశాన ఉలూథఖ౨, పిశాచ 
బిసీ నుయూర ఇతి సృషోదరాదిరాకృతిగణ 8॥ 


fad కోముదీశర దాగమము [ 1008. 


త్య తే; దుఃఖేన ధ్యాయతీతి దూఢ్యః। ఆత శ్చేతి కఃః (బున 

గ్‌. డి ఇ లె టీ జ క్ట 
నోఒస్యాం సీద స్తీతి, బృిస। (బువచ్చబ్దస్య బృ ఆదేశః। 
సదేరదికరణే డట్‌. ఆకృతిగణో ఒయమ్‌॥ 


1088. పృషోదరాదిని అనుసది (పృషోదరమాదిర్వేషాం తాని) బహు 
దహ! శబ్దస్వరూణి అనునది యధ్యామారలభ్యము. యథోఎదిషమమపదస్వార స్య 
మువలననా శబ్దము సాద్య? వ్యార్ధకమని చెప్పనల మను. యథోప్క ష్షమునునరి 
యథారే అవ్యయీభాపము. “జపదీష్షపదమునపద్భరించవిడినదని యర్థము, ఉచ్చా 
రణక_ "కలెవరనునా కాంక్షవలన శి] షః అనుసది లభ్యమగును. శిష్ణులనళద్దిత ఈ తగ 


సాక్షా త్యారముగలయోగులని (వై యాకరుణులు) మహాభాష్యమున జెప్పబడెను, 
సృషోదర శబ్దముతో సదృశములగు శబ్దములు శిషులచే నేరీ తిగనుచ్చరింసబడునో 
యవి యే" సాధువులగుసని నూ శ్రార్థయు. ఉదా :--- పృటోదరమ్‌ (పృషతః 
ఉదరమ్‌) తకా రలోపము. గుణము. జిలావాకః (వారివాహకణ) పూర్వపదమనగు 
వారిశబ్దమునకు బాదేశము. పొశబ్ద ములోని పకొరమునళు అకారమునగును. 


న్లో “భ వేద్వర్దాగమాద్ధంసః ... .పృషోదరమ్‌" L భ వేద్వర్థాగమౌద్ధంసః == 
హనధాతివ్లునక కచ్యొిసత్యయముపర మైన నపుడుదీనిచేసగాగమమగుటవలన “హంసః 
అనురూపము సిద్దమగును. 2 సింహో వర్గవిప ర్య యాతి =హింనొథా కువ్వన కచ్‌ 
(వ్రత్యయమువరమగునపుడు హకొరసకారోములకు స్థానవ్యత్యయముగల్లుటబే 
సింహ: అనురూపము సిద్దమగును. 8 గూఢో క్మావర్డవికృతేః అ ఆత్మన్‌ శబ్దము 
యొక్క యకొరమునకు ఊకారా దేశమువలన గూఢోత్మా (గూఢః ఆత్మా యస్య) 
అనునది సిద్ధమగును. 4 చనం మొక్కతకొరముసకు లోపముప 9నపృషో 
రదమ్‌ అనునది సిద్దమగునునని 1 కోకార్థము. 


1 వా॥ rst శ తీర శబ్దమునకు తార శద్దా దేశము వికల్ప 
ముగనగును. ఉదా == దాక్షీణతారమ్‌. దక్షిణతీరమ్‌. & శత్రరతారమ్‌. ( £1) 
తీరమ్‌॥ 2. వా॥ దుర్‌ అనుదానికి దాశ నాశ దభ ధ్య ఇవి పరమగున పుడు దుల్‌ 
అనుదానియొక్క. రేఫమునకుకారా దేశము డాశాదులయాది వర్తములకు మత్వము 
నగును. ఉదా :--- దూడాశః (దుర్‌ £డాశల్ర రేఫమునకుత్వ ము. సవర్షడీర్త ము. 
స్టుత్వముచే దకొారమునరు డకారము. దూణాశః (దుర్‌ (నాశక) దూడఫః (దుర్‌ 
దభ) అనునవియునిళ్లు యగును. కృచ్చేఐ దాశ్యతే ఇత్యాద్యర్థములందు దుర్‌ 
పూర్వకములగు దాశ్ళ (దానే) ణశ (అదర్శనే ణిజ సమ్‌) దమృ (హింసాయామ్‌) 
ధాకువులకంచె “ఈషద్దుఃసుషు కృిచ్చాకృచారేషు ఖల్‌” (38.12%) అను 
సూ. చే ఖల్‌ (అ) (ప్రత్యయము వచ్చుటవలన దూడాశః మొదలగునవి సిద్ధము 
లగును, దమృధాతుపళోని సకొారమునకు లోపము, నలోపవిధాయకళాస్త్రమునే 
సద్ధముగానందుననిచ టి దభలఅనునిపాతనమువలన నే (ప్రవర్త రించిసదమి (గ్రహించు 
నది, ధూఢ్యః (దుఃఖేన ధా్యయకి) దుర్‌పూర్వకదై $ (చిన నాయామ్‌ ధాతుష్న 


సూ. 1039, 1040.] సమాసా్యశ్రయవిధిప్రకరణము $46 


కంటె “ఆతశ్చోపసరే” (3-116) అను సూ, చే క్యపత్యయము (వవ ర్థించి 
నచో ధ్య అనురూప మేర్నడును, (ప్రకృత వా ర్హిక ముచేనుత్వ ప్లత్వములగును. బ్బిసే 
(బువనో ౬ స్యాం సీద్ర చి) బువత్‌ శని బమునహ బృఅనెడియా దేశము స సదధాతువున 
కధికరణరూ పార్తమందు డట్‌సశ్య నుము (వివ రి రించును, ప సల పర 
మగునపుడు సద్‌ధా కువుయొక్క- టిసంజ్లకమునకు లోపమువలన స అనునది సిద్ద 
మగును. పిదప (పత్యయమందలి టిత్త్వమువలన “టిడ్డాణజ్‌ " సూ.చే జీప్ప 
వచ్చును. సృషోదరావిగణమా కృతి గణము. కావున పై నిచూసేబడిన రూవములును 
వార్తి రికములును గణములోనినని యూహింపదగును-" 


వివ : నిరు క్తాదిళాస్త్ర సిద్దములగునసమ స్త సవదములు “ఉకాదయా బహు 
లమ్మ"”ను స్తూత్రముచేనీశా స్రమున సాధుత్వముగలవగును. కావున సమాసముఆకు 
మాత్రమే యీస్మూత్రము సాధుత్వమును (బ్రితిపాడించునని హరదక్తునియాశయము, 
_పాచీనులచే జెప్పబడిన “భవేద్వర్ణాగమాత్‌” అనుకొరికయందు హంసః హింసః 
మొదలగు నసమ సపదము బదాహరింపబడుటచే నీనూ_ తము సమాసవిషయకమే 
యగుననుహరదత్తున్‌ యాశయము (గ్రాహ్యాముగాదని వష శాళయము, 


2 పృషోదరాదిగణమాకృశి గణమనిచెప్పబడుబచే గణపశితములకేగాక తది 
తరములకును దీవిచేసొధుత్వము సిద్ధమగును. ఎట్లన : 

కో లుమ్చేదవళ్యమః కృత్యే తుంకామమనస్రోరపి। 

సమో వా హితతతయో ర్యాంసస్య పచియుడ్‌ ఘుజోః॥ 

అర్హము ; ;— అస్త్యమనుపద ముసకధ్యాహారము. కృత్య(పత్యయా న్లము శ్రర 
నదమగునపుడు అవశ్యమనుపూర్వపదముమొక్క అ న్య్యమగు మకొరము లోపిం 
చును. ఉదా :-- అవశ్య సేవ్యః (అసక్యమ సేవ్యః) కామశబ్దమన శబ్దములు సర 
మగున వుడు తుమ్‌ ప్రత్యయమున కన్యమగు నుకొరము లోసించుచు. ఉదా :_ 
గ నుకామః ((గన్తుమ్‌ కామణ) గన్నుచునాః (గన్హుము నునో యక్క హితతకశద్ది 
ముబుపరమగునపుడు సమ్ము మొక్క మకౌరము వికల్పయుగ లోపించును, ఉదా :- 
సహితః. సంహితః. సతతమ్‌. న స్టతమ। యుట్‌ (పక్యయయము ఘణ్‌ (పత్మయము 
పరమందుగల పచధాతువువరమగునపుడు మాంసళద్దిమునక్యమగు నకొరము 
లోపించును. ఉదా :--- మాంసచనమ్‌ మాంస్పాకః॥ 


1040. సంహితాయామ్‌. 6-3-114. 
అదికారోఒయమ్‌॥ 
1040. ఇది యధికారస్నూత్రము. 


(441 


$46 SANS [సూ. 1041,1042, 


వివ :_ సంహిత వివక్షితమెనపుడే వక్ష్యమాబన్నూతవిహితములగు 
కార్యములు (ప్రవ ర్హించును. “ద్వ్యచోత స్టిజః" (8-8-195) సూత్రమ ద్వ్యచ్య- 
మగు తీజి న్రమయొక్య Rte "సంహితవీషయమైనపుడు దీర్తా దేశమును 
విధించును. ఉదా = “విదా హత్వా సత్పతింకార గో నామ్‌" (బుగ్వేదమ తము 
ఇచట విద్మ శబ్దమునకు దీర్హము (పవ ర్హించెను. “విద్మహీత్వా” అనునవ(గహ 
సమయమున (శేషన) సంహితయుండదు గాన దీర ము రాదు. అధికార మునకిది 
ఫలమగును, ఈయధికారములోని యితరసూ త్రములు త్తరపదాధికారీ యములగుటి 
వలన సమాసవిష ముకమువలే యగును. సమాసమందు సంహిత నిత్యమగుటచేనచట 
సీయధికొారమునకు ఫలములేదని [గహించుసది. 


1041. కర్త లక్షణ స్యావిష్టాష్టపళ్ళుమణిభిన్నఛిస్నఛి_ద్ర 
(సువస్వ ప్‌! స్య 68-115, (దీర్హ ఖ్రి 
కర్తశబ్రేపరే ఆడరవారరన్య దర్భ ః। ద్విగుణాకర్షః। అష 
ణస్య కిమ్‌! § శోభనకర్షః। అవిష్షాదీనాం కిమ్‌। విష్టకర్ణః। 


అష్టకర్ణః। పజ్ఫకర్ణః। 'మణ్‌కర్షః | భిన్నకర్ణః। ఛినష్నికర్షః। 
ఛిట్రకర్ణః। (స్రువకర్ణః। స్వస్తి స్తికకర్ణః ॥ 


1041. కర్ణకబ్దము త్ర శ్రర పదమైన పుడు చిహ్న వా చకమునకుదీర్హ మగుసు, విష్ష 
అష్ట పంచ మణ్‌ భిస్న ఛిన్న ఛి చ(సువస్వ స్తిక వీనికి మతము దీర్హ ము 
రాదు, స్వామివిశేషసంబస్టమును తెల్పుట'క్రై పశువృలశరీ మున 'వే మబడు కొడ 
వలిమొదలగువానియొక్క SO “గురుతు యిచట లక్షణశబ్దముసకర్థము, 
ద్విగుణాకర్తః (ద్విగుణ రేవా కర్ణా యస్య ద్విగుణశద్ది ము చిహ్నావాచశము. సకోథ 
నకర్ణః. ఇచట దీర్చ మును వారించుటకై చివ్నావాచకమునకు త్‌ర్ష సు 
విష్టకర్దః అష్టకర్ణః ఇత్యాదులలో దీర్తవ ముగు వారింమటనై అఏ షే షేక్యాదిని షే 
మావశ్యకము. వీష్టాదులు లక్షణవాచకీములని తెలియుసది, 


1042, సహివృతివృషివ్యధివచి సహితనీషు 58, 6-8-118. 
(ఉత్త తరపదే, దీర క్రి 


క్వ్‌బ నే నేషు ఏను పరేషు పూర్వపదస్య దీర్గ $1 ఉపానకత్‌'। 
నీవృత్‌ । "హౌవృట్‌। మర్మావితీ। నీరుక్‌ , అధీఠక్‌। బులీ 
షట్‌ | పరీత్రక్‌ | శ్ర క్య్వావితి కిమ్‌, పరిణహసమ్‌। విభాషాపురుష 
ఇత్యతో మడ్డూ కప క్యా విభాషానువ ర్తతే, సాచ వ్యవ 
స్ట్‌లా। తేన గతికారకయో రేవ। నేహ। పటురుక్‌'। తిగ్మరుక్‌ ॥ 


1042, క్విస్‌ ప్రత్యయా స్ట నములగు నహ (దిస్టనే) వృశు (వర రే సై వృషు 
(పేదనేవ్యధ(కాడనే) దచ (దీపా) సహ (మర్ష జే)కేను(విస్తారే) రఈధాతువులుత రప 
దములగునపుడు పూర్వపవమునము దీర్చ మగును, ఉదాః.-=ఉపానక్‌. ఉపసహ్మతే 


1010, 1044] నమాసాగ్రయవిధిప్రకరణమ 547 


అనెడియర్ధమున నహాధాతువునకు క్విప్‌ పత్య్ణయము. సీవృక్‌ (నివ ర్రతే) ప్రానృట్‌ 
((వవర్షక్రి మర్మావిత్‌ (మగ్మాణిఏిధ్యతి) సీరుక్‌ (నిరోచతే) బుతీషట్‌ (బుతిం 
సంహ కే పరీతత్‌ (పరితనోతి) పరిణహనమనుచోట నహనమనునది నహధాతు 
వునకు ల్యుట్‌(పత్యయా గరూపము. ఇది పరదుగనున్నపుడు దీర మునువారించు 
టకై క్వౌ అనునదావళ్యకము. “విభాషా పురుషే” అనుసూ(త్రమునుండి విభాషా 
పదమ నిచటకనువృ త్తిచేసి యాసూ(త్రము న్యవ స్థితవి భాషయని యజ్లీకరించవ లెను, 
కావున గతిసం జ్ఞకిమునకు కారికమ నకునమా (క్రీమీ సూ క్రముదీర్లీ మును విధించు 
సనున్యము లభీంచను. ఉపానత్‌ ఇత్యాదులందుపాదులు గతులుగాని కారకములు 
గాని యగును. ఇట్లవ్యా కాక నమువలన పటురుక్‌ తిగ్మరుక్‌ మొదలగురూసము 
లందు దీర్చము వారింపదిడును. వటుతి గ్మశబ్దములిచట గతులుగాని కారకములుగానీ 
కావని (గహించునది, 


1048. వనగిరో్యోః సంజ్రాయాం * కోటర ** కింకులకాదీ 
నామ్‌, 68-117. వనగిర్యోః, సంజ్ఞాయామ్‌, కోటరకిం 
శులకాదీనామ్‌, (దీర్హ క్రి 

కోటరాదీనాం వనేపరే కింశులకాదీనాం గిరౌపరే దీర్హ ః 
స్యాత్సంజ్రాయామ్‌॥ 

1048. కోటరాదిగణవ ఠరితములకు వసశద్దిముపరమగునప్పుడు, కి ంకులకొది 


గణప ఠితములకు గిరిశబ్రముపర మగుసప్పడును, సంజ్ఞ ప తీయమానమగునపుడు దీర 
మగును, ఉదా: :...కోటరావణమ్‌, కింకులకొగిరిః8॥ 


1044. వనం పురగామి[శకా సి ధకాసారికొకోటరాగేభ్య:ః. 
8-4-4. వనము పురగా.... ...(గేభ్యః। (నః,ణః, పూర్వ 
పదాత్‌, సంజాయామ్‌) 

వనశద్దిస్యో_త్రరపదస్య ఏభ్యఏవ ణత్వం, నాన్యేభ్యః। 
ఇహ కోటరా న్హాః పజ్బు దీర్హవిధొ కోటరాదయో టోధ్యాః, 
శేషాం కృతదీర్హాణాం ణత్వవిదౌ నిర్దేశో నియమార్ధః। 
అ్మగేశబ్దస్య తు విధ్యర్ణః। పురగావణమ్‌। మి[శకావణమ్‌। 
సిధకొవణమ్‌। సారికావణమ్‌। కోటరావణమ్‌। ఏభ్యఏ వేతి 
కిమ్‌! అసిప(త్రవనమ్‌! వనస్యా(గే అగ్రేవణమ్‌ రాజదనస్తా 


* కోటర మి(శక ప్రక పురగ శౌొరిక ఇతికోటరాదిః॥ 


** కింకులక శావ నడ అంజన భజన భజన లోహిత కుక్కుట ఇతికిం 
శులకౌది$॥ ee 


848 కొనుదీశరదాగమమ [నూ, 1044, 1048, 


దీమ నిపాతనాత్స _వమ్యా అలుక్‌! (పాతిపదికొగ్గమా శ్రే 
(సథమా। కింశులకౌగిరీ8॥! 


1044, వనమ్‌ అనుచోట (పథమ సంబన్గారకము, ఉ _తరపదమగువనశబ్ల 
ముయొక్క నకొరమునకు, పురగా మి(శకొ సిధకొ సారికా కోటరా అణే పీవీ 
కంచె పరమైనపుడే సంజ్ఞ పతీయమా నమగునపుడు ణఅకొరాదేశముగును, పురగాదు 
లకం'పేనితరములగువానికంశుపర మగున పుడు ణత్వము రాదని స్యూశార్లము. ఈ 
సూ తమున పురగాళబ్దముమె దలుకోటరాన్న సములయిదును దీర్గ విధాయకవగు “వన 
గిర్యోః” అనుసూ[తీమునకోటరాదు లని గహించునది, కృత దీర ముఠగు పుర 
గాదులకీనూత్రమునగహ ణము నియమార్హము. అనగా పుర గాదిశబ్దిములకు సంజ్ఞ 
యండే న యీసూ[తములోనికి “సంజాయామ్‌” అనున 
దనువృత్త తవగుటచేతను సంజ్ఞయందు “పూర్వ పదాత్సం జ్రాయామగః” (8-13) 
సూ. బే ణత్వము సిద్దమగాచుండ నీపురగాది గహ ణము నియమ ర్రమగునని యాళ 
యము, అగేవణమ్‌ అనునది సః జగానందున “పూర్వపదాత్‌ ” (8-4- -8) సూ. చే 
ణతకిమిచట సిద్ధముగాకుండు టచే అ 5 గేశద్ది గ్రహణము విధ్యర్తముగాని నియమార్హము 
గాదు, పురగావజ మ్‌ ఇత్యాదులందు వూర్వసూ(త్రముచే నీర్తవ ము సీసూ(త్రముచే 
ణఅత్వమునగును. పురగావణాదులయిదును నర కవిశేషమునకు సంజ్ఞలు. నరక 
విశేషజోధకమగు అసిప(త్రవనమ్‌ అనుచోట “పూర్వవదాక్‌ ” (8-4-8) అను 
సూ. చే ప్రా ప్రమగుణత్వముయొక్క నివృ తియినియమమునకుఫలమని (గహిం 
చునది, రాజదన్తాదిగణమున అ్మగేవణమ్‌ అని నిపతించుటవలన అ(గశబ్దముకం'ది: 
నరమగు న్నష్టమికి లుగభావమగును. అ(గ్రేవణశబ్దమునకు వన్యాగమందవి 
యర్థము, అ(గేవణమనుచో టన! గే శగ్ణార్ణము (వధానమగుటచే అగేవణే అని 
ప్రొ పమగుచుండ నగేవణమను (ప్రథమాన్త స్పమెట్లుసాధువగుననుశజ్క-కు సమౌ 
ధానమిది, పజ్బుకంపొతి సదికార్టః అనుపక్షమున న _ప్రమ్యర్హముగూడ (పాతిపది 
కారాన్ల ర్ఫూతమగుటచే = ప్రాకి పదికార” సూ, చే పథము సొధువగునని, “వన 
గిరః” అను సూ(త్రమున జెప్పబడిన కింశులకాదులకుదాహరణములు చూనదిడు 
చున్నవి. కింళులకొగిరిః, అజ్ఞనాగిరిః॥ 


1045. వలే, 6.9_118. (దీర్హ ®, సంజొయామ్‌) 

వల(సత్యయేషరే దీర్డ ః స్యాత్సంజ్రాయామ్‌; కృషీవలః॥ 

1045. వల (చ్‌ ని (ప్యతయముపర మైనపుడు సంజ్ఞావిషయమున (పకృతికి 
తీర్చ మగును. ఉదా: కృషీవలః (కృషి వల) వ్యవసాయము గలవాడనునర్ధ 
మందు “రజఃకృష్యాసుతి పర్షదోవలచ్‌ " (62112) అను సూ, చే కృషి శబ్దము 
కలాబె మతుజర్ధమున నలచ్‌(ప్రత్యయను విధింపచిడెను. ఇస్తే ఆసుతీవలః అనున 
ధషితెరియునగ్ని, 


సూ, 1040,1041,1018.] నమాసో(శ్రయవిధివ్రకరణమ 84 


వివ :_ ఈసూతములోనికి యథోపదిస్షమ్‌ అనుసదమునకనునృ త్రీచేయ 
టనలననీచట వలళద్దిమ చే పత్యయమున క్మేగహాణముగాని “వల” అనుధాతుపు 


నకు (గహణగలుగదు. సంజ్ఞగానందున ప్యుతవలః ఇత్యాదులలో దీర్షము 
(సవ ర్రించదు. 


1046. ముతౌ బహ్వాచోఒ*నజిరాదీనామ్‌. 8-8-119. మతో, 
బహ్వ్యచః, అనజిరాదీనామ్‌, (దీర్హ 8, సంజ్లాయామ్‌) 


అమరావతీ అనజిరాదీనాం కిమ్‌! అజిరవతీ। బహ్వచఃt 
కిమ్‌! [వీహిమతీ। సంజ్ఞాయామి త్యేవ। నేహః వలయువతీ॥ 


1046. మతుప్‌_సత్యయముపరమైనపుడు సంజ్ఞావిషయమున అజిరాదుల 
కం"టథిన్నము బహ్వ్యాచ్యమునగు (పకృతకి దీర్హ మగును, ఉదా :...- అమరావతీ, 
స్వర్గ్షమునకుసం జ్ఞ, అమరులు గలదనునర్హమనన మర శబ్దిముకం'ప మతుప్‌(పత్య 
యము. పత్యయములోని దుకారమునకు వకార దేశమగును. అజిరవతీ. ఇచట 
దీర్హవారణమునశై అజిరాదులకు నిషేధమావశ్యకము. దీహీమతీ, (ప్రీహీశబ్దము 
బహ్వాచ్మ-ముగానందున దీక్హ ము వారితమగును. సంజ్ఞగానట్టి వలయువతీ అసుహోట 
దీర్పనివృత్తికై సంజ్ఞాయాషేసుదానికి యనువృ త్రియాప్‌శ్యకము, 


1047. sls చ. 6.8120. (దీర్హః, మత సంజ్ఞొ 
యామ్‌) 


శరావతి॥ 


1147. శరాదిగణవ రితముఅకు మతుప్‌(వత్యయము పరమగునపుడు సంజ్లొ 
విషయమున దీర్హమగును. శరావతీ (నదీవిశేషము) బిహ్వచ్య-ముగానటి ప్రకృతి 
కసీ దీఘలా ముకొణకీసూ(త్రమారంభింపబడెనని | గహించునది, 


వివ :- "వలే" మొదలగునీమూడుసూ[తములు సమాసవిషయకములు 
గాక ప్రత్యయవిషయకములై. నను (వకరణకుద్ధి (పూర్తి కొకు సనొస్నాశయ 
విధి పకరణమున వ్యాఖా్యతములై నవని యూహేంచునది. 


1048. ఇకో వహేబఒపీలోః శ.38.121. ఇక8, వహ అపీ 
లోః॥ (దీర్గ 1) 


ఇగ న్తస్య దీర్హః స్యాద్వహే। బుషీవవష్‌! .కపీవ 
సామ్‌! ఇకః కప్‌! పిబ్ద్రవహమీ!। అపీలోః కిమ్‌! పీలువ 
హమ్‌; వౌ॥ అపీల్వాదీనామితి వాచ్యమ్‌। దారువహమ్‌ః॥ 


web tl 
* అజిర ఖదిర పిలిన హంస కారండవ చక్రవాక జ్లత్యజిరాదిః॥ 
** శర వంకే ధూను అహి కసి మణి ముని కుది హను ఖతిశరాదిః॥ 


ఫ్‌గ్‌[ కొముదీశరదొగమము (న. 1040,1060,1001, 


1048. ఊ త్తరపదాధికారమువలన పూర్యపదమునకాక్షే పము గల్గును, పీలు 
కబ్దముక, 'జభిన్నమగు ఇగ సన నపూర్వపదమునకు వహ శబ్దము త్రరపదమగునపుడు 
దీర్త మగును. ఉదా :--- బుషీవహ మ్‌. కపీవహ మ్‌. పీబ్లపహ మనుచోట దీర్చ 
నివ శ్రికె ఇకః అనునదావళ్య కము. అపీలోః అనుటచే పీలువహమనుచోప 
దీర్ణము 1 నివృత్తమగును, వా॥ పీలుశబ్దము నే గాక పీల్వాదులకు దీఘ౯ాని"'షేధమును 
చెప్పవలయును. దారువహమ్‌, పీల్వాదిగణ మాకృతి గణమని తె లియునది, 


1049; ర్షస్య ఘజ్యుమను షే బహులమ్‌. 6-9-122. 


ఉపసరస 
ఉపసర రస్య, ఘజి. అమనుేే ష్య, బహులమ్‌, (దీర్హ 8) 
హ్‌ దబిహులం దీర క స్యాత్‌ ఘణ నే పరేన తు 
షః పరీపాకః। పరిపాకః। ఆమను షేక్‌ మ్‌।నిషాదః॥ 


1౧40, ఉపసర్గమునకు ఘజ్‌ (పత్యయాన గమసరమగునపుడు బహులము గ 
దీర్గ మగును, ఉపసర్షముతో గూడినఘజ ca మనుష్యుని(స్రతి పాదించునపుడు 
దీర్హ్‌ము రాదు. ఉదా == పరీపొకః, పాఠః అనునది, పచ్‌ధాతువునకుఘషో సము. 
నిషాదః, ఈ శబ్దము మనుష్యుని బోధించును గాననిచట దీర రృనివృ త్తికై అమనుశే ష్య 
అనునదావశ్యకము. 


వివ :_ అమనుష్యే అనుటచే ద్వారపాలకునిభోధించెడి (ప్రతీహారశబ్ది 
మున దీర్చ మునకు సాధుత్వమెట్లవిన, ద్వారరూపార్థమున (ప్రతీహార శబ్దము సిద్ద 
మగును గాన “కాస్తా క్రాచృబ్ద్యమ్‌” (తనయందుండువస్తువుతనునుబోధీంచెడిశబి 
 ముచే న్యవహారింసబిడును 'అనున్యాయముచే ద్వారముసనుండువానియందునాద్ది 
ములక్షణచే సాధువగును. ద్వార పాలకునిబోధించునపుడుప సర్గమునకు సీర ము 
(పామాణీకనుగాదని కొందజి యాశయము. 


1050. ఇకః కాశే, 6-3..128. ఇకః, కాశే, (ఉపసర్గస్య, దీర ౩) 
NO యు 
ఇగ Sa దీర్హ & స్యాత్కాశే! వీకాశః। నీకా 
శే ఇకః కిమ్‌! [పకాశః॥ 


1050. ఇగ స్తమగునుప సగమునకు కాశశబ్దముపర మైనపుడు దీర్చ మగును. 
పీకాశః (వ-కాశః) (పకాశః అనుచోట దీర్గ మునువారించుటకే. ఇగ_్ల నమునకే 
దీర్హ మననలయును. 


1051. అష్టనస్ఫంజ్ఞాయోమ్‌,  8.5..125. అష్టనః, సంజ్ఞాయామ్‌ 
(రక్షః) 
ఊత్తరపదే దీర్ణః॥ అష్టాసదమ్‌। సంజ్లాయాం కిమ్‌; 
'అష్టప్యుకః॥ 


సూ. 1052,1068%,1051.] న మా సౌగ్రయవి ధి(ప్రకరోణము 851 


1051. అష్టన్‌ శబ్దమునకు త్ర తరపదముపరమగునపుడు ws 
దీర్ణ మగును, ఉదా :-=- అష్టాపదమ్‌. ఇది సువర్ణమునకు సంజ్ఞ. అష్షపుత్రః 
(అకా పుకా యగ్య్భ ఇది సంజ్ఞ గానందునవిచట దీర ము నివృ త్ర తేవుగును. 


1052. చితేః కపి 68-127, చిశేః, కపి, (దీర క్రి 
ఖు 
ఏకచి తీకః॥ 


1052. చిఉ శబ్దమునకు కప్‌ పత్యయముపరమగునపుడు గను విక 
చి తీకః (ఏకాచితిర్య స్య) ఏకచితిశబ్దముకంబ “శేషాద్విభాషా" అను నూ, చే 
కన్‌ ప్రత్యయమునుచేసిన, ఏకచితీకః అను సిద్ధమగును. 


1069. నరే సంజ్రాయామ్‌. 6_3_129. సరే, సంజ్రాయామ్‌, 
(విశ్వస్య, దీర్చ 1) 
విశాషనరః॥ 

1053. విశ్వ శబ్దమునకు నరశబ్దము త్రర సదనుగు నపుడు సంజ్ఞయంగు దీర్హ 
మగును, విశ్వానరః॥ న్‌ 

1054, మ్మితే చరా. 68.180. మ్నితే, చ, బుషా। (విశ్వస్య, 

దీర ర్త) 
విశ్వామి(తః। బుషా కిమ్‌! విశ్వమితో మాణవకః। 
వా॥ శునో ద నదంషాక రకునవరాహపుచృ్చప దేష దీరో 
nd అణ ద డు 
వొచ్యః। శ్వాద స్తః ఇత్యాది॥ 

1054. సముదాయమాచే బుషి బోధ్యుడగుచుండ మి(త్రశబ్ణము త్రరసద 
వుగునపుడు Ms దీర్హ మగును. ఉదా: విశ్వామితః. ఈపేరుగల 
బుషి, విశ్వమి త్రః. ఈ పే పీ వగల బ్రహ్మచారి. ఇది బుషిటోధకముగానందునని చట 
దీర మును వొరించుబకై సూ తమన బుషా అనునదావళ్యకము, వా॥ శ్వన్‌శదిము 
నరు దన్త దంష్టా కర్ణ “పస్ట వరాహ పుచ్చపద ఈశబ్దిములు పరమగునపుడు గి 
మును చెన్పవలియును. టా? కన శ్వాద స్త నః (తనో దప్తక) శ్వాదంషప్టా (క 
దంస్ట్రా) శ్వాకర్ణః ఇత్యాదు లూహ్యాంబులు, 

వివ : వా ర్తికమున దంష్టాశబ్దమును దీరా స్తముగపఠించి తత్చురుషాది 
సమాసములందు దీఘా మగునని కొందణు చెప్పిరి. మరికొందణు వార్తికమున 
(హస్వా న్ల నమునుప రించి జరప! అనుబహు ఎవీహిందే దిఘకా మగునవి చెప్పిరి. 
బహు పీహిలో దంష్ట్రాశబ్దమునకు ' గో స్టీయోః” (869) నూ చే (హ్రైన్వాకగు న. 

105%. ప్రవిరన్త న్వుశశేథుప్ల ఇ భుకర్థ్యలనిరపీయాక్ష భో 

సంజాయోమపి. టట. ఫ్రవిః....  మళ్యక, అసంజ్ఞొ 
యామ్‌ అపి, (వనమ్‌, రషాభ్యామ్‌, న ణః) 


కీల కోము గీశర దాగమము (సూ, 105%, 1050. 


ఏథ్యో పనస్య ణత్వం స్యాత్‌ | సవమ! కౌర్ష్యవబమ్‌। 
ఇహ షాత్సర త్వాణత్వమ్‌॥ 


1065. (వ నిర్‌ అ ఫెర్‌ శర ఇట్లు పక్ష అమ కౌర్ష క అదిరి సీయూ 
పీనికంటెపరమగు వసశబముయొక? నకారమునకు సంజ్ఞ యందున సంజ్ఞ యందును 
జాను. ఉదా వలు 5 భార్ట్యవణమ్‌ అనుచోట నకారము, షకారము 
కంటి పరమగుట చేణత్యనిమయ్యెను. సూతమందు తాలవ్యమగుశవ ర్హముతో గూడిన 
కార్మ్య్యాశబ్రమును కొందు బఠించిరి. అపుడు ఇత్వనిమి శ్ర తములేశందున ణత్వము 
రాకుండును. కావున నాఫాఠమ(పామాణికము. ఈవిష మమును “ఇహ షాత్పర 
త్వాబ్ణత్వమ్‌” అన్ముగన్టముచే దీక్షితులు సూచించెను, నిర్వణమ్‌, అస్త ర్వణమ్‌, 
ఇత్యాదులుదాహరణములు, 


పసు; ;---అప్‌ కొని" న ఏసంళు మందుపీసూ శీ నయ (ప్రబలి రించుసు, “పసంపు 
రగా” స్ఫూతము నియుమారమన. అం సంబ్ద. నుందు గ్రదణమీక్యాదులకో gr 
ద్నుపా ప్రమగుటచేతను, సంజ్ఞాకానపుడు (సవపణమిత్యాచులలో "పూర్వపదాత” 
(2-43) అను నూ. చే బత్వమురాకుండుటచేత నీ సూ తము ణత్వముకొ అకారం 
భించబడెను. శరవణమ్‌ అనుచోట శరశబ్దమోషధివాచక మగుటచేను త్రరస్యూత్ర 
మునలన ణత్వవికల్పము ప్రా ప్తమగుచుం నిత్యణత్వముకొణకీసూ తమున శరప 
దము (గహింపదిడెను, 


1050, విధాషౌషధివనస్పతిభ్యః. 8-40. విభాషా, ఓషధి 

పనస్పతిభ్యః, (వనమ్‌, రషాభ్యామ్కు నః, ణః) 

ఏభో్య ససస్య ణత్వం వా స్యాత్‌; దూర్వావణమ్‌। 
దూగ్వావనమ్‌। శిరిషవణమ్‌। శిరీషవనమ్‌। 1 వా॥ ద్వ్యచ్‌ 
త్యజ్భ్యామేవ। నేహ, వేవదారువ నమ్‌! 2 వాః॥ * ఇరికా దీభ రః 
(పతిషేధో వ క్రవ్యః। నేహ! ఇరీకావసమ్‌। మిరికొవనమ్‌॥ 

1050, ఇచటనో షధిశబ్దమునకు ఫలపాకొ స్తముబగు దూర్వా దులర్ధము, 
(ఫలించినతోడ నే నశించునవి వనస్పతి కబ్దమునకి వట వృక్షమాత్రమర్హము. ్‌ష 
దెవాచకములకం కె వృక్షవా చకముఐకంటెపే సరమగు ననశబ్దము మొక్క నకార 
మునకు (రేఫషకారములకంటిసర నుయినపుడు) ఏకల్పముగ అకారా దీశమగును. 
ఓషధి వాచకము అకుదాహర ణము. దూర్వావణమ్‌,దుక్వావనమ్‌, వన స్పతి వాచకములకు, 
శిగీషవణమ్‌.శిరీషవసమ్‌, 1 వా॥ ఓషధివనస్పతివాచకముబ రెండచ్చులుగలవిగాని 
మూడచ్చులు గలవిగాని అమిసపుడే యీస్మూతము_ప్రవ ర్రించునని చెప్పవలయును. 
ఇట్లు దె స్సుటచే దేవదామువనమనుచోట అత్వము నివృ శ్ర తమగును, 2 వా॥ ఇరికొదిగణ 


మలా కా రకముల. 


* ఇరికా మిరికా తిమిరా ఇరీరికొదిరాకృతికణ 8 


1067, 1058.7] సమాసాశ్రయవిధిషప్రకరోణము 858 


పరికములకంటపర మగు వనశబ్దములోనినకొరమువనకు ఐత్వని సే షేధమును జెపవ 
అయును, ఇరికొవనమ్‌, మిరికాదీనమ్‌ ॥ 


వివ:.ఈసూ([తము వ్యవస్థిత ఏభాష యను బవలననిచ టవా ర్తిక డకియము 
సిద్ధమగునని తెలియునది. పుష్పములు ఫలములుగలవి వాననత్యము లనియు, పుష్ప 
ములు లేకయే ఫలముగలవి వనస్పతులనియునమరాది కోశములందుజెస్పబడెను. 
పుష్పము బఫలములుగలదగుఏచే కిరీషము వనస్పతిగాదు. శిరీషవణమనున దెట్లు 
దొహరింపబడెనను శంకకలుగును. కౌని “లుపి యు క్రవతి” Ce 251) సూ క్రభా. 
ష్యమందు శిరీషము వనస్పతిశబ్దవా వ్యమగునని సూవంచుటచే పె శబ నివృ_ ర 
మగును. కావుననీ సూ త్రము పోనివన స్పతిశబ్దిము వృక్షమా (క్రో పల క్షకమగునేన 
గహించునది. 


1057. వాహానమాహితాత్‌. 8.4.8. వాహానమ్‌, అఆహితాత్‌; 
(రషాభ్యాం, సః, ణః) 


ఆరోన్య యదుహ్యాశే తద్వాచి స్థాన్ని మితాత్పరన వౌ 
హననకార స్య ణత్వం స్యాత్‌ | ఇక్షు వాహుజమ్‌!। ఆహితా 
తమ్‌! ఇందవాహనమ్‌! ఇస్ట్ర స్వామికంవాహ సమి క్యర క 
వహతేప్త్య. టీ వృద్దిరి హైవ సూ శ నిపొతనాత్‌ ॥ 


1057. ఆహితవాచకమగు పూర్వపదమందుండు రేఫషకారములకంజె 
పరమగువా హనశద్దినకారాము కకుణకారా దేశమగును శకటావివాహనమందు స్వయ 
ముగ నధిషి పి ంచుటిక సమర్థ మైనదగుటచే నితరులవలన వాహనమందుంచబకునచేత 
నముగాని తత్సదృశముగాని యగువస్తువు, ఆహితపదవాద్యమగును. అట్రివస్తువును 
టోధించునది యాహితవాచకమగును. ఇత్తుశరాదిశబ్లములట్టివియగును. ఉడా: త 
వాహాణమ్‌! శరవాహణమ్‌! ఇస్ట్రివాహ నమనుచోట ణత్వవాశణమున క్రై ఆహితాతి 
అనునదియావశ్యకమగును. ఇన్టు)నియొక్కవాహ న మని ఇస్ర వాహన మనుదానికర్ణము. 
వహధాతువుకం'టెల్యుట్‌ సత్య యమునుశే సిన, వహనఅసి యగును, ఈసూ త్రేమున 
వాహన మనువిపాతనమువలన వహన నశద్దమందు వృద్ధియగును, ఇట్లువాహనశబ్రిము 
సొధువగును. 


1058. పానం దేశే, 8-4-9. పానమ్‌, దేశే, (రషాభ్యాం, 
స ణి 
పూర్వవ దస్తాన్ని మిఃత్రాక్సర స్య పానన్య నస్య ఇజత్వం 
స్యాత్‌ చేశే గ్‌మ్యే! క్షీరం పానం యేషాం కే కీరపాజాః 
ఉశీనరాః। సుకాపాణాః। (పాచ్యాః। పీముతే ఇతిపానమ్‌। 
కర్మణి ల్యుట్‌ ॥ 


[45 1 


$54 క్రోముదీశరదాగమము (నూ, 1058, 1059, 1080. 


1058. దేశశబ్లము దేశవా స్తవ్యబోధకము. పూర్వపదమందుండు రేఫష 
కారములకంచపరమగు పానశద్దావ యవ యనకార మునకు సముదాయముచే, ది 
వాసులు బోధ్యులగుచుండ ఇకార దేశమగును. క్షీర పాణాః (శరం పానం యేషాం) 
క్షీరములు పేయముగగల నుశీర దేశవాసులనియర్హము. సురాపాణాః। (పాగ్దేశ 
వాసులు, పాధాతువుకంచ కర్మార్ధమున ల్యుట్మ్‌పత్యయముచే సిన, పానమను 
రూపము సిద్దమగును. “కృత్యల్యుటోబహులమ్‌ ” అనుసూ త్రమందు బహుల(గహణ 
మువలన కర్మారకల్యుట్‌ (ప్రత్య యమిచట సాధువగును. ఇట్లు పానశబ్దమునకు 
శ్రాగబడువస్తువేను నరము లభ్యమగును. దాక్షిపానమ్‌ (దాక్షీణాం పానమ్‌) 
ఇచట ఇత్వవారణమొనకై దేశే అనునదావశ్యకమని (గహించునది ఇచట దేశ 
వాసులు (సతీయమానులుగారు 


1059. వా భాపకరణమయోః. 6-4-10. బా, ధావకరణయోః, 
రబుభ్యాం, సః, ణః) 
నస్యతే్యవ। శీరపానమ్‌। శీరపాబమ్‌ు! వా॥ * గిరి 
నద్యాదీనాం వో। గిరిసదీ। గిరిణదీ॥ చక్రనితమ్బా। చక్రణి 
తమ్బా॥ 


1059, భావార్హముసగాని కరజార్థమునగాని విధింపబడు sd 
ముచే సిద్దమగు పాన శబ్దము యొక్క నకారోమునకు పూరర్షపదమందలి రేఫష 
ములకంపిపరమగునపుడు అకారా దేశము వికల్పముగనగును. క్షీరపాణమ్‌. . 
పానమ్‌ (సీయతేఒనేనేతి పానం. శీర స్య పానము కరణల్యుడ వ్రము, భావమ్యు 
డస్తమునకును వ్యుత్ప త్రిభేదముచే (పతిః పాసం; తీర స్యపాసమ్స నిదియుదాహారి 
అమగును. వా॥ గిరిసదీ మొదలగుశబ్దముల యొక్క నకారముసకు ణత్వమును 
వికల్చ్పముగ జెప్పవలయును, సంజ్ఞయందు “పూర్వపదాత్‌ అను సూ. చే ఇత్వము 
(ప్రాప్త పమగుచుండ నసంజ జ యంద ప్రా ప్ప పమగుచుండ వికల్చముగణత్యమును విధించు 
నీవా ్తీ రికము _పాపాపాప్త 'పవిభాషయగును, ఉడాఃగిరిణదీ. గిరిసది, చ క్రనితమ్బా। 
చ క్రణిశమ్బా॥ 


1060. పాతిపదికా స్పనుమ్విభ క్రిష చ. 81.11. (రషాభ్యాం, 
నః, ఇ వా) 


పూర్వపదస్థాన్నిమి త్రాత్సరస్య ఏమ స్టితస్య నన్య ణో 
వో స్యాత్‌ | (హాతిపదికాస్తే మౌాష్షవాపిణొ। సుమి (వీహి 
వాపాణి! విభకౌ, మౌాషవాసేణ। పక్షే మాషవాపినావిత్యాదిః 
ఉ త్రరపదం య్శత్పాతిపదికం తద స్తి'సె కవ ఆత్యమ్‌। నేహ; 


* గరినదీ గిరినఖ గిరినడ్య గిరినితంది చక్రనదీ చక్రనితంది తూర్యమాన 
మాషోన అర్షయాన ఇతిగిరి నద్యాదిరాకృతిగణ౨॥ 


సూ. 1080.7] సమాసాశయవనిధిివకిరణము 856 


గర్గాణాం భగినీ గర్లభగినీ అతవీవ నుమ్‌ గ్రహణం 
కృతమ్‌। అజ్లస్య నుమ్విధానా త్తదృకోహి నుమ్‌, నతూ త్తర 
పదస్య। కించ (సహిజ్వన్నిత్యాదా హివేద్నుమో ఇత్వార్హ 
మపి నుమ్మ్‌గ్రహణమ్‌! (_పేన్వనమిత్యాదో తు క్షుభ్నాది 
క్వాన్న। వా॥ యువాదేర్న। రమ్యయూనా। పరిపక్వాని। 
ఏకాజు త్తరపదే జః నిత్యమిత్యు క్తమ్‌! వృ(త్రహణొ। 
హరిం మానయతీతి హరిమాణీ। నుమి, క్షీరపాణి। విభక్కొ 
కీరపేణ। రమ్యవిణా॥ 


1080. (పాతిపదికాన్త నుమ్‌ విభక్తి క్రిశచిములకు ద్వన్ల ము. ఉ త్రరపద 
మనునది యధికార లబ్దిము. పూర్వ పదమాక్షే పలబమగును. పూర్వోపదస్టములగు రేఫష 
కారములకం'టెవరమై యు శ్రరవదమగు ప్రాతివిరికము యొక్కతుదిసీండునదిగాని, 
నుమాగమ సందిన్లిగాని, విభ “క్రిస్టముగాని యగునకారమునకు ణకారాదేశము వికల్ప 
ముగనగును. ప్రాతిపదికా స్టే నణకారమునకుదాహరణము, మాషవాపిణౌ! ఇచట 
వొపిన్‌ అనునది యు _త్రర పదమగు ప్రాతి పదికము. నుమ్‌ సంబన్టినకారమునకుదాహర 
ణము, (వీపావాపాణీ[ (వీహవాపశబ్దము (నపుంసకము) నకు [(వథమాబహువచ 
నాన్తము. “నపుంసకస్య” (815) అను సూ. చే నుమాగమము, విభ క్తిస్టనకార 
మున కుదాహారణము. మాషవాపేణ. మాషవాప శేబ్దమునకు తృతీయైకవచేనమ. 
(మాషవాస +-ఇన్స ణత్వాభావపక్షమందు మాష షవాపినొ। ఇత్యాదులగును. 

గర్షభగినీ (గర్గాణాం భగినీ) ఇచట ణత్వవారణార్థము త్రరపదము ప్రాతి 
వదికమునకు విశేషణమనవలయును. ఉ _త్తరవదశబ్దము సమాసేచరమావయవమందు 
రూఢము. ఇచట భగినీశబ్దము త్రరసదముగు ప్రాతిపదికము. ఇచట నకారము (ప్రాతి 
వదికా నము గాదు. ఇట్లర్లము చెప్పుటలో శిష్తులవ్యాఖ్యానమే శరణము. ఈవిషయ 
మున ప్రాచీనులు చెప్పిన జొపకమును “అతపవనుమ్‌గహణంజ్ఞావక”మ్మనుగస్ట 
ముచే పదర్శించుచున్నాడు. ఉ త్తరపదమనునది (పాతిపదికవిశ్రేషణము గనుకనే 
సూత్రమున నుమ్‌ గ్రహణము సార్హకమగును. (వ్రీహివాపాణీ అనుచోట బత్వార్థము 


నుమ్‌పదము (గహింప బడినది. (పాతిపదికము సవిశేషణముగావిచోని చట “మాష 
వాపాన్‌” అనునువూగమసహితసమౌ సము (ప్రాతిపదిక మగును గాన ప్రాతి పదికా స్త 
ణకారమగుటచే ణత్వము సిద్ధమగుచుండ నీనుమ్‌ గహ ణ మువ్యర్థమగును. ఇట్లు 
వ్యరమై 4 త్రరవరమగు ప్రాతి పదికముయొక్క- తుదినున్న నకారమునకు ణత్వమగు 
ననువిషయమున జ్ఞావకమగును. నుమాగమము అజ్జ్ఞమునకు విధింపదిడుటచే నజ్జముః 
నశేయవయవమగును గాని యు త్తరపదమునకు గాదు త శ్రరనదమగుప్రాతినది 
కము వాస అనునదియే అగును, ఊ "ఉ త్రరవగభూకప్రాతిపదికా _న్షమున నకారములేనం 
దున ఇత్వము సిద్ధముగాదు గానవిచట ఇణశ్వార్థము జ్ఞావనో త్రరమందు నుహ్‌్‌గ్రహా 


ag కోమదీిశరదాగనముము [సూ, 10601001, 


బము సార్ధకమగునని పాచీనులయాశయము. “కించేత్యాది” గంథముచే ప్రాచీ 
నులు చెప్పిన జ్ఞాపకము సరియైనదిగాదని నిహపించుచున్నాడు. (పహిణ్వన్‌. ఇది 
_(వపూర్వకహివిధా త్యుసకృతికశతృ్యప్రత్యయా న్ల నము, ధాతువికారేత్సంజ్ఞకమగుటచే 
నుమాగమమాయెను. ఈయాగమనకారము (పాతిపదికొ గ్ర నముగానందునవీచట ణత్వా 
గమునకును సుమ్‌ గ్రహజ మావళ్యకమగును. కావుననీనుమ్‌[ గహణము జ్రాపకముగా 
'నేరదని దీక్షితాశయము . (పీన్యేనమ్‌। ఇది (పపూర్వకమగు ఇవిధాతుప్‌నకు లు 
డ్‌ నము, ఇట్టిరూ వములను క్షుభ్నాదిగణమున చేర్చుటచే వీనీలో ణత్యము నివృత్త 
మగును. వౌ॥ యువాదిగణప రితములగు శబ్దములనకార మునకు ఆత్వ(పతిషేధ 
మును జెస్పవలయును. రమ్యయూనా. ఇచట నీసూ(త్రముచే ఇత్వము (ప్రా ప్రమగు 
చున్నది. పరిపక్వాని. ట్ర. “కుమతి చ” (1011) అను సూ,చే ణత్వము (పాప 
మగుచున్న ది. “ఏకాజు త్తరప దేణః” అను సూత్రమీవరలో వ్యాఖ్యాతమైనను 
(ప్రకరణ శుద్దితై యిచట స్మరింపబడెను. ఈసూ. తము నిత్యణత్వవిధా యకమని యీ 
వరలో చెప్పబడెను. రఈస్ఫూతదునకుదాహరణములు (ప్రదర్శింపబడుచున్నవి. 
(ప్రాతిపదికా స్థనకారమునకు, వృత్రహణొ (వృతం హతవన్హా) వృత్రహన్‌శబ్దము 
క్విది సము. హరిమాణీ। ఇదియును (ప్రొతిపదికా నణకారమునకే యుదాహరణ ము, 
మాన్‌ శబ్దము ణీజ _స్త్రమగుమనధా తువునకుక్విది స్ప నము, హరిశబ్ద మునకు మాన్‌ శబ్ద 
ముతో సమాసము, పిధసజ్లీ ప్‌ ప్రత్యయము, మాన్‌ అనునదియు శ్రరపదమగుటచేణత్వ 
ము (ప్రవ ర్లించును. సుమాగమనకారమునకుదాణహారము. శీర పాణి. కీర పశబ్దము 
నకు (ప్రథమాబహువచనా సము, అజ న్తలక్షణనుమాగమము. విభ _క్రీసనకారమున 
కుదా: క్షీరపేణ. రమ్యవిణా. రమ్యశబ్దమునకు విశబ్దముతో సమాసము. 
ఇచట “ఆజోనాస్ర్రీయామ్‌” (245) అను సూ, చే నాభావమగుటవలన నకారము 
విభక్తిస్టమగును, 


1001. కుమతి చ, 8-18. కుమతి చ, (రషాభ్యాం, నః, 
అః, 1088 సూత్రము 


కవర్గ్షవత్యు త్తరపదే (ప్రాగ్వత్‌ । హరికామిణొ। హరి 
శామాణి। హరికామేణ॥ . 


1061. కవర్గముతోగూడిన యు త్రరపదమందున్నటువంటిన్ని పూర్వ, 
పదస్తములగురేఫషకారమురికం'టె పరమగునట్టిన్ని, (ప్రొతిపదికా నృనుమ్విభ _క్తీస్ట 
మీగునట్టి నకొారమునకు ణత్వము నిత్యముగ వచ్చును. _కమముగనుదాహరణ 
ములు, హారికామిణో! హరికొమిన్‌ శబ్దమునకు ప్రథమాద్వివచనా నము. హరికా 
మాణి! హరికామశబ్దమునకు సపుంసకమున (ప్రథమాబహువచనా నము, వారికో 
మేజ। హారికామళబ్దమునకు తృతీయైకవచనా నము, 


సూ. 1002,1068,1004] సమాసా్య్రయవిధినకరణమ 01 


1082, పదవ్యవాయేఒపి, 6-4-18  షదవ్యవామయే, అపి, 
(నః, ణః) 
పదేన వ్యవధానే ఒపి అత్వంన స్యాత్‌! మాషకుమృ 
వాపేన। చతురజ్జయోగేన। వా॥ అతగర్ధిత ఇతి వాచ్యమ్‌। ఆర 
గోమయేణ. కుష్కుగోమయేజణ 1 
1062. పూర్వపదస్థములగు రేఫషకారములకును, నకారమునకును మధ్య 
నొకసదముకో వ్యవధానమున్నపుడు నకొరమునకు ఇత్వము రాదు. మౌసకుమృ 
వాసేన (మాషాణాం కుమృః, తస్య వాపళ ఇచట షకారమునకును విభ క్రిసనకొర 
మునకును కుమృసదము వ్యవధా మకము. చదురజ్లయోగేన (చత్వార్యజ్ఞాన్యన్వ 
చతురజః తేన యోగళ్చతురజ్లయోగః, తేన ఇచట నిమి త్తనిమిక్తులకజ్సపదము వ్యవ 
ధాయకము, “ఉత్తరపదత్వేచ” అనువార్తికముచేనిచ టనబ్లశద్ధిమునకు పదసంజ్ఞ 
చేయునపుడు (ప్రత్యయలక్షణము లేదనవీలు లేదు. ఉ త్రరసదమునకు కౌర్యముచేయు 
నపుడే యాని షేధము (ప్రవ ర్థించుననుబయే యిందులికుగార జము, వా॥ వ్యవధా మక 
మగు పదమునకు తద్దిక పశ్య యము వరముగలేనపుడే యీనీషేధము (ప్రవ ర్థీంచునని 
చెప్పవలయును. ఆర్హిగోమమేజ। శుషు.గోమయేణ। ఇచట గోశద్దిముపద సంజ్ఞ 
కము. దీనికి తద్దితయగు మ చుట్‌(ప్రత్యయముపరమగు టవలననిచ ినీని షేధము 
(సవ _ర్రించదు. 


1088. కుస్తుమ్చురూణీ జొతిః, 61.148. కుస్తుమ్బు రూణ్‌, 
చొతీః। 
అత సుణ్జిపాత్య'తే। కుస్తుమ్నుదు' ధాన్యాకమ్‌! శ్రీదిత్వ 
మతస్త్ర మః జాతిః కిమ్‌! కుతుమ్బురూణి। కుత్సితాని 
తిస్తుకీభలా సీత్యర్థః॥ 


1063. కుతుమ్బురుశబ్దమున తకారమునకు ధాన్యాకజాతి (ధనియాలు) వాచ్య 
మగునప్పడు. సుడాగమమీ సూ(శముచే వీపతింపదిడును. కుస్తుమ్చురు (కొ త్తిమిరి). 
స్మూత్రమున నపుంసకలిజ్ఞము బహంవచనముగూడ వివక్షితముగాదు. కౌన పుంలిజ 
మందు నేకవ చనద్వివచనములందును సుడాగమము సొధువగును, కుతుమ్చురూణీ. 
కుత్సితములగుతిన్లుకీ ఫలము లని యర్థము, ధా న్యాకజాతివాచకముగా నట్టి త 
సుడాగమనివ్నత్తికై జాతిః అనునది యానశ్యకము. wr క 


1(64. అపరస్పరాః (కియాసొత తే 01.144. అవరన్వ ల 
రాక, (కీయాసాతత్యే! See, hg 


$ఫ్‌ రి కొముదీశరదడాగ మము [సూ, 1084, 1065. 


సుజ్జిపాత్య తే। అపర స్సరాః సార్థా గచ్చ ని! సతత 
మవిచ్చేదేన గచ్చ స్రీత్యర్తః। (కీయేతి కిమ్‌! అపరపరొ 
గచ్చన్సిః అపరే చ పరే చ సకృదేవ గచ్చ స్తీత్యర్థః॥ 


1064. కియాసాత త్య కియాయాః సాతత్యమ్‌, తస్మిన్‌. గమనాది 
కయయొక్క్య, సాత త్యము = పబకము, (విచ్చేదములేకుండుట) గమ్యమానమగు 
నపుడు, అపరస్పరా శబ్దమున సుడాగమము నిపతింపబిడుననియర్ధము, ఉదా == 
అపర స్సరాః (సా ర్రాగచ్చ ని) అపరులు పరులు నెల్ల పడునెడతెగకుండ వెళ్లచున్నా 
రని యర్థము. అపరపరాః (గచ్చ _న్టి) అపరులు పరులనొక్కమారే వెళ్ళు 
చున్నారని యర్హము. ఇచట గమనమునకు సాఠత్యను (పతీయమానము గాదు, 
కావుననిచట సుడాగమనివృత్తి3ై సూతమున (కియా సొత త్యే అనునది యావళ్యక 
మగును, 


1065. గోష్పదం 'సేవితాసేవికపమాణేమ. 81-145, 
గోష్పదమ్‌, పే విళాసేవిత్యపమాబేష॥ 


ట్‌ సస్య షత్వం చ నిపాత్యశే॥ గావః పద్య నే 
స్మిన్‌ దేశే స గోభిస్పేవితో గోప్పదః। అసేవితే, అగో 
ప్పదాన్యరిజ్యాని;_పమాణే,గోవృదమా(త్రం క్షేత్రమ్‌! సేవి 
శేత్యాది కిమ్‌! గోః పదమ్‌, గోపదమ్‌। 


1065. "సేవితాసే సేవిత్శపమాణశబ్దములకు ద్వస్త కము. సేవింపవిడునది 
సేవింపబిడసడి (ప్రమాణము, ఈ యర్ధములందు గోపదశబనున పకొరమునకు 
సుడాగనుము దీనికి షత్వము నిపతింపబడుసని స్యూక్రార్హము, (కమముగనుదా 
హరణములు. గోష్పదః। ఏ(పదేశమున గోవులు తిరుగుచుండునో యాస్థలము 
గోవృలచే పేవింపదిడునదై గోషదమనబడును. అపేవితమనునది బహు వీహి, 
గాననేవచేశమున గోవులసంచార మొకసారియైననుండదో యట్టి ప్రదేశము బోధ్య 
మగునపుడు ' సుడాగమషత్వములగును. గోవదశద్దము. న్‌ "పూర్వకమగున వుడే 
యిట్టి నర్ధ( ప్రతీతి గల్గును గాన నణ్‌ పూర్వకముగు గోప్పదళదిమే దీనికుధాహరణ 
మగును. అగోష్చదాని. గో సంచార బాన్యములగునరణ్యాదులర్హము. గోష్పద 
మా తమ్‌ (కేత్రము) అల్ప పమాణముగలభూమి, క్షేత్రమందలి యల్పువమౌణ 
త్వమీశద్రిముచే టోధింపదిడును. కొవున శేతము గోష్పదముకం"బనధికమయినదై 
ననుదోషము . లేదు. గోవదమ్‌ (గోః ఫదమ్‌). గోవు యొక్కపాదమనియర్దము. 
wes పరో సేవికేత్యాది విశేషణసూవళ ర్ట్‌క్‌చ యము 


సూ, 1066, 1087,1068.] సమాసోశ్రయవిథధ్యీనకరతము 08 


1066. ఆస్సదం (పతిష్టాయామి. 6..1.114. ఆస్పదమ్‌, 
(పతిష్టాయామ్‌॥ 


ఆత్మయాననాయ స్టానే సుజ్జిపాత్యతే। ఆన్పదమ్‌। 
(పేకి కిమ్‌! ఆపదావదమ్‌॥ (ఆవదమ్‌్స్‌ 


1060, కాలమునుగడుపుటికగు స్థానము (_పళిష్టాపవమునకర్ణము. అట్టి 
స్థానరూపార్రమున ఆస్పదశబ్దను దు సుడ్రా, గమము నిపతింపబకునని సూ శ్రార్థము, 
ఆస్పదమ్‌ (అనేన లబ్దమె) వాలము కుగకు పుటకై. న స్థానము పీనిచే సొందదిడే నని 
యర్థము ఇట్టియర్ధము బోధ్యముగానపుడు ఆ పదమనుచోట నాగమనివృ వ్‌ (పతి 
ష్టాయామనువ్‌ శేష ణము మావశ్యకము. “ఆపదానదమ్‌” అనుపాఠమ్ము చాలపు స్రకము 
రిందగపడుచున న్నది. అచట ఆపక్‌, ఆపదమ్‌ అనిఛేద ము. సుశ్రాగమరహితమగు 
నాపడశద్దిమున కాప రని యర్హ ము, ఆవద వఏనుపాఠమున, ఆదా నరు, సదశబ్దముకో 
నవ్యయీభావము (ఆ, పదాత్‌) 

1007. ఆశ్చర్యమనితే. 6..1-14?. ఆశ్చర్యము, అనితే॥ 

అద్భుతే నుట్‌। ఆశ్చర్యం యది స భుజ్జీత। అనిత్యే 
కీమ్‌! ఆచర్యం కర్మ కోభనమ్‌॥ 

1067. అనిత్యమనునది యెల్ల ప్పుడుండునది గానందున నాశ్చర మును 
గలుగజే మును గానననిత్య శబ్దము లక్షణచే నద్భుతార్హమును బోధించును, అద్బుత 
రూపార్టము గమ్యమాన మైన పుడాదర్య శబ్దమ దు సువాగమ మి నిపకింపబకువని 
సూ శ్రార్హము. ఆశ్చర్యమ్‌ (యది స భుక్లోత) వాడుభోజనముదే సినట్లయిననది 
యమృతమని యర్థము. ఆచర్యమ్‌ (కర్మ EE) సత్కర్మచే మదగినదని 
యర్హము, ఇచట సుడాగమనిపృ త్రికె అనిక్య మనునది యాచశ్యకము. 

1068. వర్పసే-ఒవస్యరః. 6-1-148. వర్చ్పసేే, అవ 

స్య్థార 8॥ 
కుత్నితం వరో వర్చస్యామ్‌ అన్నమలమ్‌ తస్మిన్‌, 
సుట్‌। అవకీర్యత ఇత్యవన్యరః। వర్పసపేకిమ్‌।అవకర $॥ 

1068. వర్భస్కశబ్దము కుళ్సితార్తకకసత్యయా సము, వర్చస్మ్యశబ్దమున 
కన్న మలము (వురీషము) అక్హము, ఇది బోధ్య మైనపుడవకరశద్దిమున సుడాగమము 
నిసతింపబడును. అవస్కరః। అవపూర్వకకశ్రాధా తువునకు కర్మార్గకక్ళ' కృత్య య 
మువలననవకరః అనురూసమగును. వరసే అను నదిలేనిచో, పురీషార్రమును 
బోధి ౨పనట్లి అవకరశజ్జిమున సుడాగమము (ప్రస క్రమయ్యెడిని. 


1069. ఆపస్కరో రథాజ్ఞమ్‌. 6-1-149. అపస్క-ర | రవ సుక 


90 కోముదీకరదోగమము [సూ. 1068, 1070, 1071. 
అపకరో౬న్మః॥ 


1060. రథాజ్జమన చక్రము. ఇది యర్థమగుస పుడు అభక్క్యరః అనునది 
సుడాగమసహితమై నిపతింపదిడును, “స్యా దేధాజ్ఞమపస-రః" అనియమరము. 
చక్రముకం టెనితరము బోధ్యమగుసపుడు అపక3ః ఎని మగును, 


1070, విషింరశ్శకునిర్వికిరో వౌ. 6-1-160. విష్కైరః, 
శకునిః, వికిరక, వో॥ 
పే వికిగః। వావదనేనై వ సుడ్వికొల్చే సి నధ విక్‌ 
ణం తస్యాపి శకునేరన్య( త పయోగో మాభూదితి 
_స్టన్న। భాష్యవిరోధాత్‌ గ 


ర గ 
ప 


హొ 
ఫి 


1070. పక్షియరమగునపుడు విష రిశబ్దమున సుడాగమము వికల్పముగ 
నీపశింసబకును. విషి? న స. సుడాగమము రొనప్పుడు వికిరః అని 
యగును. “విష్కైరశళ్ళకునా వా” అని" సూ తమునుకచించినను పై జెస్సబిడిన 
యర్ధము సిద్దమగుచుండ సూత్రమున వికిర్యగవాణము పక్షి రూపార్థమందే వికిర 
పదదుగూడత సాధువగుసవియు నితరార్హమున నీ వదదు సౌధు ఏగునని మే శు బోధించు 
నని, భాశికొవృ శ్రి తి నుందు చెప్పబడెను. అర్థాన కమందును వికిరపదము సాధువగు 
నని మహాభాషస్యమువలన టం వృష క్ర కము భాష్యవి ఎద్ధమగుసు గాసనది 
(గాహ్యాము గామ. అర్జాన్త ర మందు వికిర శద్ది పమయోగమగప పదుమస్నది. “వికిరం 
వె శ్వదె వికమ్‌”. 

1071. 1పతిష్పునళ్చ కిశేః. 61:52. పంష-ఎశః. చ, 

క శేః ॥ 

కళగతిశాసనయోరిత్యస్య (వకిపూర్వస్య పచాద్యచి 
సుజ్జీపాత్య తే, షత్వక్వో।ః సహాయః పురోయాయీ వో 
పతిష్యుక ఇశత్వు ఇచ్యతే। ద్రఖేః కిమ్‌[[ప్రతిగతః కళాం సతి 
క్‌ి కోజఒళ్యః యద్యపి క్రశేరేవ కళా, తథాపి కశీరితిధాతో 
ర్ల్షహణము ప సర్గ స్య (పతేగ్గ)హ జార్ధమ్‌। తేన ధాత్వ న్తరో 
పసర్గాస్న॥ 

(071. (పకిఅనునుప సర్లముపూర్వమందుగల గ్‌శ (గతిశాసనయో౩) ధాత 
వునకు పచాద్య ఉచ్పత్యయమువలన (పతికశః అనురూపమగును, ఇట్లు సిద్ధమగునీ 
రూపమున సుడాగమషత్వములు నిపతింపబడును. శశబ్దమునరు సహాయుడు లేక 
ము౨దునడ మవాడని యర్హయి, పతికశః (ఆగతః కళాష్‌) దీనికశ్వమర్దు. 
ఇచట సుడాగమవారణార్గము కశేః, అనుసది యావశ్యకము,. కళాళబ్రము(కొరడా) 
గూడ కేళధా కుపువలన పిద్ధమైనద్చే కాని స్నూతగృహీతమగు కశేః అనునది కళ 


మూ, 10721018 సమాసా[శ్రయవిరీవకరణను $61 


ధాత్వర్థమునుగురించియుపసర్గవగు (ప్రతిఅనునది పూర్వముననున్నపుడే నుడాగమ 
మునకు విషయమగునని బోధించును." య్యత్రియాయు కాః పాదయ స్తం త్యేవ 
గత్యుప సర్గసంజ్హాః” అనిచెప్పబడుటచే (ప్రతీకళః అనుచోట [పతి అనునది గమ్‌ 
ధాత్వర్హమునుగురించి యుపసర్గిమగును, గానికశదాత్వర్థమునుగురించిగాదు. కొపున 
దోషము వారితమగునని సమాధానాశయము. 
1072, (పస్కణ్వహరిశ్చన్షారివృషీ, 6-1-168. (వస్క-ణ్వ 
హరిశృన్టాం, బుషీ॥ 
హరిశ్చన్ణ్ర్య గహణమమస్చా ర రమ్‌। బుషీఇతి కిమ్‌! (పక 
ణో దేశ హరిచం[దో మాణవకః॥ 


1072, బుషి రూపార్రమున (పస్కణ్వ హరిశ్చం(ద్రశణ్ణమలందు  సుడాగ 
మము నిపతింపదిడును. (ప్రసాణ్వః, హరిశ్చస్ణ్రః. ఇవీ బుషుల "పేర్లు, “ల్రో క్రూ 
“ఛన్దసి” మొదలగుపదములతోరహితములగు సూత్రములు లోక వేదసాధారణము 
లగును గాననీసూత్రము వేదమందును (ప్రవర్తించును. కాని యిచటిహరిశృన్దు 
శబ్ద గ్రహణముమాాతము లోకముకొరకేయని గ్రహింపవలయును.  వేదమున 
అ హస్వాచ్చన్దోరి త్త త్రరపదే మన్దే“ (6-1-1561) సూ. చే హరిశ్చస్ట్రిశబ్దమున 
సుడాగమము పెద్దమగుట యిందుగారజము. (హాస్వముకంబె సరమగుస్‌పుడు శ్రర 
పదమగుచస్ట్రళబ్దమునకు వేదమున సుడాగమమగునని పె స్త్కూతమునకర్ణము, (వక 
జ్వః జ దేశము, 'హరిచస్ట్రః ఈ పేరుగలబ్రహ్మచారి. “ ఈ యర్ధములందు సుడాగ 
మవారణార్థము “బుషీ* అనునది యావశ్యకమగును. 


1073, మస్క్కరమస్కరిణా చేణుపరి వాజకయోః. 
6..1.154. 
మకర శబ్దో ౬. వ్యుత్సన్న స్తస్య సుడినిశ్చ నిపాక్య తే స్తే 

_ జ్వితి కిమ్‌! మకరో (గాహః। మకరీ సమ్ముదః। 

1078. మకరళబ్దమవ్యుత్సన్నము (ప్రకృతి ప్రత్యయవిభాగకూన్యము) వే 
ణుష్ప (వెదురుకర్ర) అర్హమగునపుడు మకరశబ్దమందు సుడాగమము, సన్యాసియర్హ 
వముగునపుడు మకర సదమందిని ప్రత్యయము నుడాగమముగూడ, నిషతింపదిడునపీ 
నూ(తశ్రార్థము. మస్క-రః। 'మస్క-రీ! ఇవి (కమముగనుదాహరణముబు, సూత్ర 


మున చ్షీణుసరి వాజకయోాః అనునది లేనియెడల మకరః=-మొనలి, మకరీ= 
సమ్ముద్రము, ఈశబ్దముల౦దును సుడాగమము (పస క్త కమగును. 


1074, కా ్టీరాజుసే "నగరే. 8-1-166. కా స్తీరాజసునే, 
నగరే॥ . 


[46 ] 


$62 శొముడిశరడాగమకు [10410 


ఈనన శ్రీరమస్వ్యా స్తీ సతీ కౌ స్తీరం నామ నగరఘ్‌! అజ 
స్యేవ తుస్షమ'సే స్యతి అజస్తున్లం నామ నగరమ్‌। నగరే 
కిమ్‌! కోతీరము। అజతస్టద్‌॥ 


1074. నగరమభిధేయమగునపుడు కౌ స్తీరమ్‌ అజస్తుస్తమ్‌ అనునవి సుడాగ 
మసహితములై నిపతింపదిడును. కా సీరమ్‌ (ఈష త్రీరమస్య) అజస్తుస్టమ్‌ (అజ 
స్యేవ తుస్తమస్య) ఈరెండును నగరవిశేషవాచకములు. స్మూతమున “నగరే” 
అనునదిలేనపుడ్కు కాతీరమ్‌ (అల్పమగుతీరము ఈషదర్థకకుశబ్దమునకు “ఈషదర్దే” 
(1086) సూ. చే కాదేశము) అజతున్లమ్‌ (మేకయొక్క ఉదరము) ఈయర్థములు 
గల కౌతీరాజతుస్టశబ్దములందును సుడాగమము [సస క్రమగును. 


. 1076, కారస్మరో వృక్షః. 6-1-156. కారస్కరః, వృక్షః॥ 


కారం కరోతీతి కారస్కరోనృక్షః। అన్య(త్ర కారకరః। 
శేచిత్తు కస్కా దిష్విదం పఠ ని న స్ఫూతేమః 


1075, వృక్షమనునర్హమందు కారస్కర$ అనుచోట సుడాగమమువివతింస 
బడును. అర్ధాస్టరమున కారకరః అనియగును. కొందఖు “కారస్క రోవృక్షః"” 
అనువచనమును సూ(త్రములందు సఠింపక కస్కాదిగణమున వఠించిరి, 


వివ ; |... “క్తి త్ర" అని యనుటచ్లే నీ మతము (గ్రాహ్యముగారవి సూచింప 
బడెను. కార స్కరశబ్దము. పారస్కరాదిగణమున (వత్యక్షముగ గాన్పించుటయు 
“కసా దిషచో అనుసూ[త్రము (పకరణవశమున విసర్గస్థానమందే సత్వమును 
విధించునదగుటయునిందు గారణము. కావుననిదిపారన్మారార్య న్స న్తర్గణ స్యూకమని 
తెలియదగును. ఈవిషయము కొన్ని పు స్తకమలందుమ్మాత మేయండెడి “కసా 
దిష్విద మ్‌” అనుపాఠ మునాగ్రయించి (వాయదిడెను. కాళ్లికొవ్భ _క్రిపాఠస సంవాదము 
వలనను, మూల సస్టర్భస్వార స్యమువలనను “పారస్క రాదిష్విదంపర ప్రి ని అను 
నది హస్త సవికపాఠమని (గహించునది. 


. 1018. a పారస్మ్కార (పళృతీని చ సంజ్ఞాయామ్‌, 8.1. 167. 
పారస్మ్యర(ప్రభ్బతిని, చ, సంజ్ఞాయామ్‌॥ 


* పారస్కరో దేశే కారస్యార్లో వృక్షః రథస్యానదీ కిష్కుళ్ననమౌణమ్‌ 
కిష్కిస్థాగుహో తద్భృహతో। కర పత్యోశ్ళోర దేపళయోః సుట్‌ త్రలోవళ్చే 
పాత్తంపళో గప్‌ కర్తరిచ (పాయస్య చిత్తిచి త్రయః బతి "పార స్క్యరాదిరా 

కృతిగణః॥ 


సూ, 110] సమాసాశభువీరీీవకరణము A 


ఏకానీ సమట్కాంవి విపాత్య న్లే నామ్ని। పార్షన్కరః। 
కీష్కింస్టా[గం.సూ. 1 తద్భృహతో ఃకర సతో కోర దేవతయో 
న్సుట్రలోపశ్ళ। తాత్సూర్వం చ శ్వేన దకొరో ఒపి బోధ్యః। 
శద్చృహతోర్దకారతకారౌ లస్యేతే! కరపత్యోస్తు సుట్‌; 
చోర చేనతయోరితి సముదామోపాధిః। శోన్మ్యారః। బృహ 
స్నతిః।,2గ. సూ. పాయస్య చి త్రీచి తయోః పాయళశ్సి శ్రీః! 
ప్రాయశ్ని శ్రమ్‌। వన స్పతిరిత్యాది। ఆకృతిగజో ఒయమ్‌॥ 
ఇతి సమాస్మాశయవిధయః॥ 


1070, సంజ్ఞ యందు పారస్కర; మొదలగుశబ్దములు (పార స్కంరాది గణ 
పఠితములు సుడాగమసహితముబుగ విపతింపదిడెను. పారస్కరః. దేళవిశ్లేష 
మునకు పేరు, కిష్కిస్థా, వానర సై న్యమునుధరించు స్ముగిపువిగుహకుపేరు. పారస్త 
రాదులవయవార్థకూ న్యములగురూఢ శబ్దములు, |తచ్చబ్దబృహ చృబ్దిములకు (క్రమముగ 
కరశబ్దనతి కబ్టములు పరమగునపుడు చోరుడు దేవత అనునర్హము9ం౦దు సుడాగమమ్ము 
తచృద్దిబృహ చృబ్దముల తుదినుండు దకారతకొరముఐకు ' " తోవ్షమునగును, గణ 
సూత్రమున “తలోపశ్చ” అనుచోట తకొరమునకు పూర్వముదకార మున్న గ్గనీయు, 
దానికి చ_ర్వ్వమువచ్చినదనియును (గ్రహింపదగును. ఇట్లు తలో పశృఅనుదావికి 
దకారతకొర ములకు లొవమనునర్హ ముసిద్ధమగును, తస్య-రః (తద్‌ [కర 
దొంగవాడు) బృహస్పతిః (బృహత్‌ పతిః = దేవగురువు 2 (పాయశల్లముసకు 
చిత్తిచి _త్రశబ్దములు పరమగునపుడు సుడాగమమగును. (ప్రాయళ్చి త్రిః। ప్రాయ 
క్ని త్రమ్‌। ననస్సతిః మొదలగునవి పారస్కరొదిగణప రీతముల గనూహించునది, 
పార స్కరాదిగణమాకృతిగణము. కౌవున “పరశ్శతా” (కశాక్సరా) మొదలగు 
రూపములందును సుడాగమము సిద్ధమగును, “అధి శ్రయ స్తీర్గనతాః పరకశ్శతాః" 
మాఘుకావ్యము, శకాత్సరా అనుష్నిగహమున సజ్బమీతత్సురుషము. రాజద నాదిగణ 
పాఠమువలన శతశబ్రమునకు పరనిపాతము, పరాశబ్దమునకు పుంవద్భావము, ఈ 
సూత్రముణే నుడాగమము. ఇట్లు we సదమగునవి (గ్రహింవదగును, 


ఇది సమాసా శ్రభ్లునిధి ప్రకరణము. 


Um den gen 


B84 కొమురీశరడాగమము 


గద్య: ీ థ్రీ శ్రీ పూషవాడ్యంశసయఃపారావాకరాకానురాకకులును 
నవితర సాధారణ (ప్రతి భావిశేషవినిరిత గిష్పతులును_ సకలకలా పరిపోషకులునగు శ్రీ 
bed విజయనగర సంస్తానా ధీశ్వర రాజాధీరాజ శ్రీ విజయరామగజవలి మహారా జవర్య 
సంవర్భ్యమానుండును, కలాప్రపూరులును నిద్యదభిమాసులును వదాన్యావతంసులు 
నగు థ్రీ శ్రీ శ్రీ, జయపురసంస్తానాధీశ్వర రాజాధిరాజ (క్రీ విక్రమ దేవవర్మమహా 
రాజో త్తములయసాధారణకృపకు. బ్యాతుండున్సు విద్వత్సార్వభౌమ శ్రీ వేజ్కంట 
సుబ్బరాయసుధీనుణి పసాదాసాదితవిద్యా సమజ్భితు(డును, శ్రీ మదప్పల్ల వంశపయో 
నీధిశీతకిరణులును శ్రీ భాశింకో టసంస్తానాస్తానవిద్వాంసులును అదై వ్రత వేదాన్త 
శా స్త్రతత్వజ్ఞాలును సతతహవినామస్మరణ పరిపూతా స్తరజులును (శీ బాలాత్రిపుర 
సుస్టర్మ పసాదాసాదితాఖణధీవె భపులును అరుస్థతీ సమాస శ వేజ్క-చూమ్చా సమడ్చిత 
వామభాగులునగు సోమఘేశ్వరశా స్తులవారికాత్మజు(డును, య జు ర్వేదాధ్యయస సంప 
న్నులును సౌజన్యవిధులును (బాలా తిపుం సుస్జరీవసాదపా(కులునగు ఖవానీ 
శజ్క-ర (శ్రీరామ కామేశ్వరశర్మలకు్కుపియసోదరుడును, (శీమేధాదక్షిణామూ ర్తి 
(ప్రసాదోపలబ్ధ పజ్ఞావరికలితు.డును,  వ్యాకరణాలజ్కారవిద్యా_పవీణు(డునగు, 
జోగన్న శా స్రిచేవిరచితంబగు వై యాకరణసిద్ధా్పరొముదీశరడాగమమున ద్వితీయ 
భాగము సంపూర్ణము, 


